


SARASWATA VYASAMULU - Vol. V. 


A collection of Seventy literary essays by 
Kavi Samrat NORI NARSIMHA SASTRY. దో 


© AO 
సో గ 


ల్‌ wr! 


ప్రథమ ముదణ 1979 . “7 
[పతులు 1,000 .. 


వెల: రూ. శిశ_00 


ముదణ , 

పథమ విభాగం 

దషీణభారత హిందీ (పెన్‌, 
ఫైరతావాదు, హైదరాబాదు-4. 
ద్వితీయ విభాగం 


శ్రీ మాధవి ఆర్ట్‌ (ప్రింటర్స్‌, 
కుత్చిగుడ, హైదరాబాదు-27. 


తొలిపలుకు 


సాహిత్యాభిమానులకు సథనీయంగా ఉండే వ్యాసాలను సేకరించి, వాటికి 
పుస్తకరూపం కల్పించి అందించాలనే ఉగేశ్యంతో ఇంతవరకు ఆం[ధ(పదేళ 
సాహిత్య ఆకాడమీ నాలుగు సంపుటాలను |పచురించింది. వాటి |పతులని) ంటిని 
§ || U య 
పాఠకులు ఆదరించి సొంతం చేసుకున్నారు. ఈ ఐదవ సంపుటం కీ, శే. 
ol 
(ఖీ నోరి నర సింహశాస్త్రిగారి వ్యాసాల సంపుటి ౦. 


బహుముఖమమున (పతిభామూర్తులు శ్రీ నోరి నరసింహశాన్రీగారు, 
తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభిని వే 
కాన్ని సంపాదించుకొన్న మనీషులు, సాహిత్య శాస్తారివలోకనంలో, (ప్రాచీ 
నాంధ కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక 
అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాన్ర్రిగారు గంఫీరమయిన పరి 
(శమ చేసినవారు. పసిద్ధకవులు. సాహిత్యోద్యమంలో అ(గేసరులు. కాస్త్రిగారు 
పృతికల్లో, సంచికల్లో, పుస్తకాలకు పీఠికలుగాను [వాసిన వ్యాసాలనూ, ఇంత 
వరకు ఆమ్ముదితంగా ఉండి పాఠకలోకానికి అందకుండా ఉండిపోయిన 
వ్యాసాలను సేకరించి, “సారస్వత వ్యాసములు" ఐదవ సంపుటంగా (పచురిస్తు 
న్నాము. ఈ వ్యాసాలు సాహితీ _పీయులకుు, పరికో ధకులకు, భాషాభిమానులకు 


ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో, అకాడమీ ఈ సంకలన (ప్రచురణకు 
పూనుకొన్నది. 


ఈ వ్యాస సంకలనాన్ని |పచురించడంలో మాతో నహకరించిన శాస్తి 
గారి కుమారులు శ్రీ నోరి హనుమచ్చాన్రి గారికి మా కృతజ్ఞతలు. ఈ వ్యాసా 


1v 
లను ఈ రూవంలో వెలువరించడానికి మాకు అన్నివిధాల తోడ్పడిన మి|త్రులు 
శా॥ భీమ్‌సేన్‌ “నిర్మల్‌' గారు, అము (దిత వ్యాసాలను చేకరించడంలోను, 
ము!దించిన వ్యాసాలను ఒక [క మపద్ధతిలో విభాగించడంలోను శ్రీ నిర్మత్‌గారు 
చూవిన ఆస కి, తీసుకొన్న శద్ధ మరువరానివి, డా! నిర్మల్‌ గారికి అకాడమీ 


పశాన ధన్యవాదాలు, 


'దేవులపల్సి రామానుజరావు _ 
తేది. £5- 1--19'79 కార్యదర్శి. 


ఆకాండత 


శ్రీ నోరి నరసింహళాన్త్రీగారి ఈ వ్యాసకోశాన్ని వఠితృలోకానికి 
అందించ గలుగుతున్నందుకు ఎంతగానో హర్షిస్తున్నాను. శ్రీ శాత్రిగారు 
మా పితృపాదులు. జీవితమంతా సాహితీ వ్యాసంగంలో గడిపిన ర సమూర్తులు. 
సాహిత్యానికి సంబంధించిన ఆన్ని రంగాల్లోను వారు చేసిన కృషి (ప్రామాణిక 
మయినదేగాక నహృదయ రంజకంగా ఉంటూ వచ్చింది. ఆర్షసంస్క్కృతీ 
పట్ల వారికున్న అభిమానం, నవ్యసాహితీ రీతులవట్ల ఆయనకున్న అభినివేశం, 
నిన్నటి-నేటి తరాలను జాగరితం చేయగలిగిందని చెప్పడంలో అత్యు క్తిలేదు. 


మా నాయనగారు తమ జీవితానికీ, సుపసిద్ధ ఆంగ్ల నవలారచయిత 
సరొవార్థిర్‌ స్కాట్‌ జీవితానికి కొన్ని పోలికలున్నాయని అప్పుడప్పుడు అంటూ 
ఉండేవారు. స్కాట్‌ పద్యర చనతో తన సాహితీ జీవితం (ప్రారంభించాడు. 
మా నాయనగారూ అంతే. ఇద్దరూ న్యాయవాదుల. కాని ఆ వృత్తిలో వాళ్ళంతగా 
లాభపడినట్లు కనబడలేదు. దైనందిన జీవితం దుర్భరమయి. కవిత్వం, న్యాయ 
వాదవ్శ త్తి తమ కుటుంబాలను ఆదుకోలేని దుస్థితి ఏర్పడి, చేసేదిలేక వివప 
అయి నవలారచనకు పూనుకొన్నారు. ఈ పకి నను చేవట్టడంతో, సౌఖ్యం 
వాళ్ళను చేపట్టింది. కాని దవ్యాసికి దాసోహమని, చౌకబారు నవలలను (వాసి 
ఎరుగరు వారు. అలనాడు స్కాట్‌, ఈనాడు (శ్రీ నోరి సమున్నత సాహిత్య 
పమాణాలందుకొన్నారు. నవలా రచయితలుగా, ఆంగ్ల, ఆంధ సారస్వతా 
కాశంలో ఉజ్జ్వల నక్షత్రాలుగా వెలుగొందుతున్నారు. 


ఈ సంపుటిలో ఉన్న వ్యాసాలలో కొన్ని పతిక లలో, (ప్రచురిత మయి 
నవి, మరికొన్ని ఎక్కడా (ప్రచురితం కానివి. 


ఢీ) శాన్ర్రీగారు రచించిన కవితలన్నీ పు స్తకరూపం దాల్చినవి. ఆయనవి 
కొన్ని ఇంగ్రీమ రచనలు కూడా ఉన్నవి, శాస్త్రిగారి రచనలన్నింటిని _పచురించ 
వలసిందిగా నేను ఆఅఆంధ( పదేశ్‌ సాహిత్య అకాడమి వారిని అభ్యర్థించినాను. 


vi 


తెలుగువ్యాసాలను మాతం అకాడ మీ పక్షాన (పచురిస్తామని నన్ను (పోత్సాహిస్తై 


నేను ఈ సంకలనాన్ని మా నాయనగారి అనుమతితో అకాడమీవారికి అంద 
జేళాను. 


_పతిభా-వ్వుత్చ కి-అభ్యాసాలనే కావ్యహేతువులు రూపుదాల్చిన శ్రీ 
శా న్ర్రీగారు ఎన్నో సాహిత్యాంశాలయి తమ మౌలికమయిన అభి పాయాలనూ, 
ర సార్జ్భ్రమయిన అనుభూతులను ప్రకటించారు. 


(శ్రీ శాన్ర్రీ గారి వ్యాసాలను సర్వాంగ సుందరంగా అచ్చొ త్రించి, తెలుగు 
పాఠక లోకానికి అందించిన ఆం|ధ(పదేశ సాహిత్య అకాడమీ వారి జొదార్యా 
నికి శాన్రిగారిపట్ట వారికున్న అభిమానానికి నా ఆఖినందనలు. అఆకాడమీకి 
సారథ్యం వహిస్తున్న డా॥ బెజవాడ గోపాల రెడ్డిగారికి, కార్యదర్శులు థ్రీ దేవుల 
పల్లీ రామానుజరావు గారికి, ఇతర కాధర్యవర్ష సభ్యులకు నా ధన్యవాద పరంపరలు, 


కొన్ని వ్యాసాలకు శుద్ధ్యవతులు తయారు చేయడంలో నాకు తోడ్పడిన 
చిరంజీవులు కుమారి సరోజిని, కుమారి కల్యాణి, కుమారి రాధలకు, _గంథాల 
యాలను సందర్శించి కొన్ని వ్యాసాలకు పతులు సిద్ధం చేసిన చి. విజయ 
కుమార్‌కు నా ఆశీస్సులు, రెండు విభాగాలుగా ఉన్న ఈ సంపుటిని తీర్చిదిద్ద 
డంలోనూ, పాఠకుల సౌలభ్యంకోసం కొన్ని (ప్రధాన శీర్షికల కింద విభజింద 


డంలోనూమి[తులు డా॥ ఫీమ్‌సేన్‌ నిర్మల్‌గారు మొదటినుండీ నాకు చేదోడు 
వాదోడుగా ఉన్నారు. వారికి నా నమస్సులు. 


ఈ వ్యాసకోశాన్ని పఠితృలోకం సాదరంగా స్వీకరిస్తుందనీ, థ్రీ శాస్త్రి 


గారి మిగిలిన రచనలను [ప్రచురించడానికి నాకు అండదండలన్తు (పోత్సాహాన్ని 
పసాదిస్తుందని ఆశిస్తున్నాను. 


చేది. 15-1-1979 











నోరి నరనింహశా స్త్రి 
(1900 _ 19789 
ననం : 6-2- 1900 నిర్యాణం : 8-1-1978 


శ్రీ చోరి నరనింహశా స్త్ర 


జీవిత విశషాలు 


జననం: 6-2-1900 

నిర్యాణం : 1978 

జననీ జనకులు : మహాలక్ష్మీ, హనమచ్చాస్త్రి గారలు 

దీజా గురువులు: జగద్గురు శ్రీ కళ్యానంద భారతీస్వామి పాదులు 
బి వ 1919 
బి. ఎల్‌, 1925 
సంస్కృతాంధ కర్ణాటక భాషలలో అభినివేశం 
బీరుదం: 1947లో కవిస [మాట్‌ 


విద్య : | మ|దాసు విశ్వవిద్యాలయ క్రభాశాల 


రచనలు 


1921: గీతమాలిక (19 ఏండ్లలోపు (వాసిన కావ్యాల సంపుటి) 
1924: సోమనాథ విజయము (వచన నాటిక) 
1088: భాగవతావతరణము. (పద్య నాటిక) 

1949: నారాయణభట్న (నవల) 

1950: శ్రీ దేవి భాగవతము (1, ల్లి 8 స్కంధాలు) 
1950 : శేనెతెస్టై (నాలుగు నాటికల సంపుటి) 
1961: రుదమదేవి (నవల) 

1954: కర్పూర ద్వీపయా త్ర (పిల్చలకు నవల) 
1965 ౩ వాఘీరా (నవల) 

1958: మల్లారెడ్డి (నవల) 

1960: సర్పస,తము (నాటిక) 

1960: క మాథిఖుని (నాటిక) 

1960: శబ్ద వేధి 


vill 
1932: కపిసార్వభా ముడు (నవల) 
1063: క విద్వయము (నవల) 
1971: ధూరటి (సవల) 


జ 
ఇవికాక పెక్కు ఖండకావ్యాలు, 


వధూసర, మరువిషయము, పరీక్షా ఫలితములు, గానభంగము 
మొదలగు కథానికలు 


సూజావనము, దాగుడు మూతలు, కన్యాకుమారి, సుహృతాదామము 
మొదలగు రూపకాలు 


రత్నోపహారము. గురుతయమ్ము పేదరాశి "పెద్దమ్మ మొదలగు (శన్య 


[01112414౧1 ౮౪, 


ప్రథమ విభాగము 


ఐవషయసూచిక 


సాహితీ విమర్శ 
1. విమర్శ (పమాణం' 27 
ని. నేటి సాహిత్య విమర్శ జి 
ల్‌, ఉత్తమాదికావ్య భేదములు 461 
శ. శిలాశిల్పకళ విశిష్టత 165 
ర. ఆంధ కవిత్వము : (శేయన్సు ॥| 
8, తెలుగు కవిత్వంలో ఫొషనులు శల 
గీర్వాణ సాహితి 
1. శ్రీ కృష్‌ లీలా తరంగిణి 119 
2. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో భ_క్తిత త్రము 126 
8. విశ్వేశ్వర కవిచందుని చమత్కార చన్చిక 172 
4. శజామృవతీ పరిణయము 518 
కవిత్రయ సాహితి 
1. దేశానికి ఆంధుల కానుక : తెలుగు మహాభారతము ర్‌ 
'మ్రబంధ సాహితి 
1. ఆముక్తమాల్యద : కర్తృత్వ నిర్ణయము 188 
2. కవి ధూర్జటి 79 
లీ. నతీరుని కథ 494 
ఉ, యయాతి చర్మితము-ఉపోర్దాతము ర్‌22 
నవ్య సాహితి 
1. నవ్య కవిత్వము 182 


1. 


1, 


Xx 


శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవుల విజయయాతలు 


865 

సాహితీ సమితి కవులు 575 

వచన కపిత-అఖిమానుల అత్య్యుక్తులు 86 

అరవై యేళ్ళ ఆంధ సాహిత్యంలో నిలిచేది hid 
నాటక సాహితి 

నాటక ము-|పదర్శనార త 102 

ఖే 

శ్రి గివశథంకరుల పద్యనాటికలు 498 
హాస్య సాహితి 

షష్టి పూ ర్తుత్సవములు 600 
చరిత సంస్కృతి 

ఆంధుల చరి(త్ర 90 


ఆంధ సంస్కృతి 12 
మల్లారెడ్డి 


64 
పోలయ వేమారెడ్డి 68 
సాహితీ మూర్తులు 
నాగేశ్వరరావు పంతులుగారు-త త్వవేత్త, ,గంథకర 217 
పూర్ణప్పురుషుడు- శ్రీ కాశీనాథుని నాగేశళకరరావు పంతులుగారు 288 
స్వర్గీయ శివలెంక శంభు పసాదు-సాహిత్య పికాసానికి చేసినసేవ $880 
హరిపసాదరాయ స్మృతులు 184 
శతావధాని వేలూరి క్రివరామకశా స్రీ లైప్‌ 
ఉత్తమ వాగ్గేయకారుడు సు బహశ్టైణ్యకవి 145 
పీఠికలు - సమీక్షలు 
తెలుగుతోట E65 
భక్తి సాహితి 
దుర్గోపాసనాతిశయము 


కడలి 


రాజా రి కి గా 


కి, 
దీ, 


ర్వితియు విభాగము 


విషయసూచిక 
సాహితీ విమర్శ 
సాహిత్యము 
కావ్యవస్తువు 
కవితా లత్యుము 
సారస్వతం లో విప్పవం 
వాజ్మయంలో అక్రమ [పవేశం 
నరాంకితము 


విమర్శకుల మామూలు పొర బాట్లు-నాటక విమర్శకులు 
కవితలో ముసలితనము 


గీర్వాణ సాహితీ 
శ్రీదేవి భాగవతము 


కవిత్రయ సాహితి 
ఆంయధకవుల ఆదర్శములు-నన్నయ భట్టారకుడు 
తెలుగుక వుల ఆదర్శములు తిక్కన 
తిక్కన సోమయాజి 
ఎబజ్జియ కవిత 
ఎల్జిన హరివంశములో (గామజీవనము 
సాహితో్యోద్యమము 
ఆధునికాం[ధ సాహిత్యము-సాహితి అవతరణ 
సాహితీ సమితి-సాహిత్య కృషి 
నవ్యసాహిత్య పరిషత్తు 
తెలంగాణములో సాహిత్య చైతన్యము 


164 


169 
19 
160 
192 
249 


h& 
85 

120 
15" 


అ హొ 


క 


le 


X11 
నవ్య సాహితి 
నవు క ఏత్వరీతులు 
శ్రి శివశంకరుల రచనా విధానము 
నేడూ-నలుబపి ఎళ్ళనాడు 


నాటక సాహితి 
రసజ్ఞుని దృష్టిలో సారంగధరనాటక ము 
నవలా సాహితి 
చరిత్రాత్మక నవల 
ఆంధభాషలో చర్శిత్రాత్మక నవల 


కథా సాహితి 
గురజాడ వారి కథానికలు 


చర్మిత సంస్కృతి 
స్వతం[త భారతములో చరిత రచన 
సాహితీ మూర్తులు 
క్రీ గిడుగు రామమూరి 
థ్రీ విశ నాథ సత్యనారాయణ 
కవిస్మరణము-చామ ర్ర రాజశేఖరరావు 


క రికలు _ సమికలు 


వ్‌5 
224 
226 


219 


106 
131 


938 


79 
810 


98 


147 
08 
113 


293 
285 


914 


269 


ఆంధ్ర రతిత్వవుం - శయస్సు 
(రజతోత్సవము-| పథమ సమావేశము నివేదిక) 


(Report of Silver Jublee etc. of Sahiti Samiti) 


l 


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే 
లోకానాం స్థితి మావహంత్యవిహతాం స్రీపుంనయో గోద్భవామ్‌ 
ణే వేద_తయమూ ర్రయః [తిపురువాః సంహపూజితా వః సురైః 
భూయాసుః పురుషో త్తమాంబుజభవ శ్రీకంధరాః శ్రేయసే. 


ఈ లోకములో రెండుళశ క్తుల సంఘర్షణ కనిపిస్తున్నది. అందులో 
ఒకటి సంధానశ క్తి. దానివల్ల నే విశ్వమంతా బద్దలై చెదిరి పోకుండా 
కటుబాటులో ఉన్నది. దానివల్లనే ఈ లోకంలో సృషి ఏ రూపంగా 

అ ne) (శ) 
ఉన్నా కొంత కొల మైనా నిలుస్తున్నది. 


ఇక రెండవది సంభేదనశ క్తి. లోకములో ఉన్న నానాత్వము 
ఆధారము చేసుకొని డానినే మరింత పెంపొందించి ముక్కలు ముక్క 
లుగా కోసి, పరమాణువులుగా పగలగొట్టి, కట్టినతాళ్లు తెంచి, లోకము 
కంటికి కనపడకుండా మటుమాయము చేయవలెనని ఇది పయత్నిస్తు 
న్నది. ఇది వినాశశ క్తి. దీనివల్లనే లోకములో క్షయమూ మృత్యువూ 
సంభవిస్తున్న వి. 

ఈ రెండుశ క్తుల విజ్బృంభణా ఘర్షణా నూనవజాతిలోను దేశ 
దేశములలోను మనదేశములోను గోచరిస్తున్నవి. ఇవి అనాదులే! ఒకటి 
(శేయస్సు, ఒకటి [(పేయస్సు అని శుతిలో విన బడుతున్న వి. 


శ్రేయస్సు సమ స్త మానవజాతికి, ఒక్క ఈ లోకానికే కాక 
సమస్త లోకాలకూ, ఒక్క ఈ జన్మకే కొర బహుజన్మలకూ, ఒర్కే 


2 సా రన్వత వ్యాసములు 


కాలానికే కాక అనంత మైన కాలానికి శభమిచ్చేది. కా బట్టి [(శీయన్సును 
గూర్చి కర్మకలాపంలో కట్టుబాట్లుంటవి, నిగహముంటుంది. అప్పటికి 
సుఖముగా ఊండకపోవచ్చును, వథ్యమువలె, 


(పయస్సు అట్టిది గాదు. అది పీతి ప్రధానమైనది. దానికి 
ముందుచూపురేదు. అప్పటికేది పియముగా కనబడితే అది సాధించడమే 
దాని పయత్నము. చెవిని కాని కంటిని కాని మరి నీ ఇం|దియమును 
గాని ఆకర్షించిన వస్తువును పొంది, అనుభవించడమే దాని పరమావధి. 


ఈ (పేయస్మ్కాముకత సర్వజన సామాన్యము. కాని విద్యావిహినులు 
దాని ఆకర్షణను అరిక ట్టుట కష్టతరము | 


చః (పేయస్కాముకత ఫలమే, పాతిక సంవత్సరాలలో రెండు మహా 
యుద్ధాల సంభవము. డానిఫలమే పరమాణుభేదనము. చదానిఫల మే 
భరతఖండమును ముక్కలుచేసే | పయత్నము. దాని ఫలమే మత 
కలహములు. దానిఫలమే సమ్మెలు. అవి విద్యార్ధులకు కూడా వ్యాపించి 
నందువల్ల ఇప్పటి విద్యా విధానమున కూడా [పైయస్కాముకత 
(ప్రాముఖ్యము వహించి ఉన్నదని అనుమేయించ వచ్చును. 


(శేయస్సు, (పయస్సు-ఈ రెండూ వివరితములట. విషూచులట, 
భన్నఫలాలు ఇచ్చేవట.  ధీరుడై నవాడు శయన్సు సాధించి శుభము 
పొందుతాడట. మందుడై నవాడు (పియస్సునే వరించి అశుభము పొందు 
తాడట, అవిద్యతో కొట్టుకొంటూ పండితంమన్యులై అంధుని సహాయ 
ముతో నడిచే అంధులవలె మూఢులై కూడా, మేమే ధీరులమని గర్వించి 
నాశనము హొందుతారట_ఆ _పయస్మా ములు! ఈ విధముగా [శతి 
ఘోషస్తున్నది! 

ఆం|ధకవిత్వము తన ఆదర్శము (శేయస్సుగా పెట్టుకొని జన్మ 
ఎ క్రింది, వృద్ధి పొందింది; |శేయ్కపథము వదలి [పియఃపథము పట్టి 
నప్పుడల్లా క్షీణించింది! 


వ్‌ 


_శేయస్సుకు బీజ్యపాయమైన అక్షరమున్న ది. దానితోనే మన 
కవులు వారి కావ్యాలన్నీ [పొరంభించేవారు. శ్రీకారము కావ్యాదిలో 


నోరి నరసింహా స్రీ) 3 


ఉంచడము తెలుగు కవుల విశిష్టత, కావ్యాలు మంగళాదిగా మంగళ 
మధ్యంగా మంగళాంతంగా ఉండవలెననే ఆశయము తెలుగు కవులే 
ఆచరణలో పెట్టినారు. (పపంచ సాహిత్యానికి ఆంధకవిత్వము (వసా 
దించిన కానుక ఏమంటే [శేయస్సు అభ్యుదయము కుశలము మంగళము 
కల్యాణము సంపొాదించవలెననే కృషి అని నిష్కంపంగా చెప్పవచ్చును. 


శ్రీకారము కావ్యాదిలో నిలిపినంత మాత్రము చేతనే దోషాలన్నీ 
పోయి శుభము కలుగుతుందని పెద్దలు చెప్పినారు. అది అర్ధవాదంవంటిధి. 
శ్రీకారము ఆదిలో ఉంచమనడము ఒక సంకేతము. ఈకాలపు పరి 
భాషలో చెప్పితే, అది స్తాగాను (61029), తెలుగుకవుల స్తాగాను శ్రీ! 
ఇది జనసామాన్యమును సులభముగా ఆకర్షించగలవనే రహస్యము 
తెలిసినవారు కనుకనే, కొందరు అభ్యుదయ పదము వాడుతున్నారు. 
తెలుగుకవులు |శేయసాధన చేయడానికి తగిన సంప త్తి. ఇతరులకు 
లేనిది తెలుగువారికి లభ్యమైనది. తెలుగుమట్టికూడా శ్రీతో నిండి ఉన్న 
దనడము ఆశ్చర్యము కాదు. తెలుగుదేశను గాలి అంతటా శ్రీగంధము 
వ్యాపించిన దనడము అతిశయో క్తి కాదు. తెలుగుదేశానికి నడిబొడ్డుగా 
ఉన్న మహాపర్వతము శ్రీశై లము. నేటికికూడా నిత్యమూ మనము ఏ 
సత్క్మర్మచేసినా ముందుగా సంకల్పములో శ్రుతై లానికి ప్ర దిక్కుగా 
ఉన్నామో స్మరణతోకాని ఆకర్మ పాౌరంభించము. శ్రీశె లస్య ఈశాన్య 
(దేశే, అగ్నేయ।పదేశే ఇత్యాది. 


కర్నూలు మండలములో |పస్తుతము కనపడే శథ్రీశె లమువలె 
తెలుగువారికి పవిత్రమైన మరియొక శైలము తిరుమల. అందులోని 
దైవము తిరుపతి. ఆపీర్లు భదా|ది, మంగళగిరి, కోభవా[ది తమిళముగా 
వస్తుతము మారినా అవి కూడా శ్రీశెలమూ, శ్రీపతీ అని గుర్తించ 
వచ్చును. శ్రీశై లనూ, తిరుములా శేషా|దికి శిరస్ఫూ, పుచ్చమూ అనే 
ఐతి హ్యము తెలుగువారిలో ఉన్నది, 


సం|పదాయ సిద్ధముగా విద్య అభ్యసించేవారు నిత్యమూ విద్యా 
రంభములో “శ్రీ గురుభ్యో నమః, హరిః ఓమ్‌' అని (పారంభించడము 
ఇప్పటికీ ఉన్నది. 


4 సారస్వత వ్యాసములు 


మొన్న మొన్నటివరకూ చెడిపోకుండా ఉన్న వీధిబళ్ళలో రోజూ 
మొదట వచ్చినవానిని శ్రీసంజ్ఞతో ఆదరించడమూ, రెండవవానికి చుక్క, 
తర్వాత వారికి వరుసగా దెబ్బలూ అర్పించడము ఆచారముగా ఉండేది. 


తెలుగుదేశములో మనకు పూజ్యులు (బహ్మశ్రీలు, మాననీయులు 
మహా రాజరాజశ్రీలు, ఇతరులు చిరంజీవులు, వారికికూడా శ్రీరస్తు, 
చిరంజీవులై న ఫలానావారికి అని ఉత్తరాలలో, [పత్ఫ్యు త్తరాలలో వ్యవ 
హారము ఇప్పటికీ హోలేదుం 


తల్లి పిల్ల లకు అభ్యంగనము చేయించి శ్రీరామ రక్ష చేస్తుంది. 
[వాసేవాళ్ళు ముందు శ్రీరామ అని |వాస్తారు. ఏమీ [వ్రాయలేదనడానికి 
ఇంకా శ్రీరామ కూడా పెట్టలేదనే వాడుక ఉన్నది. రామకోటి వాసే 
భక్తులు కేవల రామనామము [వాయక శ్రీకారముతో [పారంభిస్తారు. 


మనము తెలుసుకోదగిన వీద్య శ్రీవిద్య; ఉపాస్యమైన దేవతలు 
శ్రీదేవి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు; మనన చేయదగినది శ్రీమం్యతము, 
తిరుమం్యతము; పూజ్యమైన యంతము శ్రీచకరాజము ? 


ఇటువంటి సం|పదాయములో పెరిగినవారు కనుకనే నాటినుంచీ 
నేటిదాకా మిన కవులు తమ కావ్యాలకు శ్రీమహాభారతము, శ్రీమ[దామా 
యణము, శ్రీమదాం|ధ మహాభాగవతము, శ్రీదేవీభాగవశము _ అని ఈ 
రీతిగా శ్రీకారాదిగా నామకరణము చేస్తున్నారు. 


శ్రీకారముమీద ఇంత అభిమానము మనము సంస్కృత కవుల 
దగ్గరనుంచి ఎరువు తెచ్చుకొన్నది కాదు. సంస్కృతకవులలో పెద్దలందరూ 
(శ్రేయస్సు ఊద్దేశించి తమరచనలు సాగించినవారే. కాని తెలుగుకవులు 
(శ్రేయస్సును కావ్యవస్తువులోకే కాక కావ్యముల స్థూలదేహంలోకి కూడా 
(పవేశ పెట్టినారు. దానికి కారణమేదో ఉంటుంది, ఉన్నది. వాల్మీకి, 
వ్యాసుడు |వాసిననాడే కాక, కాళిదాసాది మహాకవుల కాలంలోకూడా 
మనము కామించదగినది శ్రేయస్సు కాని (పేయస్సు కాదనే స్థిర బుద్ధి 


జనంలో వ్యాపంచి ఉన్నది. కాని తెలుగులో ఉత్తమ సాహీత్యం 
అవతరించేనాటికి ఈకాలంలోవలెనే_ జనసామాన్యంలో_ అంటే, చదువుకుని 


నోరి నరసింహశాష్త్రీ క్ర 


విద్యావంతుల మనుకునే పండితంమన్యమానులలో _ విపరితంగా ఈ 
[(పేయస్కా ముకత్వము వ్యాపించి ఉన్నది. అందువల్ల నే బుషిపాయు 
లైన ఆం[ధకవులు (శ్రేయస్నుమీద దృష్టి సర్వవిధములా శేందికరింవ 
జేసినారు. అందులో ఆం ధ కవిత్వానికి ఆద్యర్షి తెలుగువారిని శ్రీవాణీ 
గిరిజా శ్చిరాయ....అనే వాక్కులలో ఆశీర్వదించినాడు. ఆ మహాను 
భావుడు ఎంత లోకసం[గహ దీక్షతో శ్రీమదాంధ్ర మహాభారతము [పారం 


భించినాడో ఈ ఆద్యశ్లోకము మనన చెసిన కొద్దీ మనకు ద్వోతకమనవు 
తుంది. 


'ఆం(ధ శబ్ద చింతామణి' కూడా ఆ విధముగానే “విశ్వ శ్రేయః 

కావ్యమ్‌” అని పారంభమైనది. 
లి 

శ్రేయస్సు [పేయస్సు అని రెండుమాటలు మాటిమాటీకీ చెప్పడము 
మాటలగారడీ కాదు. లోకాల కన్ని టికీ మూలమైన రెండు మహాశ క్తులు 
తెలుసుకొని, వాటిస్వభావము మననచేయడము. ఒకటి సృష్టిస్థితుల కాథధార 
శ క్రి? రెండవది క్షయ్మపళయాలు కలిగించేశ క్తి! ఒకటి సర్గము రెండవది 
[వతి సర్గము! ఒకటి ప్లవము, రెండవది విప్లవము! ఒకటీ దాటించేది, 
రెండవది ముంచేది! ఒకటి పడవ; రెండవది తుపాను! 


చితమేమోగాని ఒరటి భారతజాతీయమైనది, రెండవది విజాతీయ 
మెనది! ఒకటి అసేతుహిమాూచల పర్యంతమైన భరతఖండాన్ని ఏక 
ముఖము చేసి కలవడానికి [పయత్నించేది, రెండవది చీలికలు చేసేది! 
ముక్కలు చేసే విప్లవశ క్తు లెప్పుడూ విజాతీయలలో పుట్టి వారితోపాటు 
మనదేశంలో పవేశించి వారు వ్యాపించినచోట్ల లోనే వృద్ధిపొందుతూ వచ్చి 
నట్లు దేశచరిత్రవల్ల తెలుసుకో వచ్చును. ఈనాడు విజాతీయ పభుత్యము 
అంతిమదశలో ఉన్నందున ఈ విప్లవ కృత్య దేశమంతటా తాండవ 
నూడుతూ ఉన్నది. 


ఆం ధదేశానికి కృష్ణాగోదావరీ నదులు జీవనాడులవంటివి. ఈ నదీ 
తీరాలలోనే మననాగరికత వృద్ధిపొందింది. ఈ నదులమీదగానే విప్ప వాలు 
మనదేశంలో (ప పవెశించి కాలక మెణా అణిగిపోయినవి, 


సా రస్వత వ్యానములు 
లీ 


వేదంలో ఆం(ధశ బంతో పాటు పుళింద శబ్దముకూడా విన బడు 
తున్నది, రామాయణంలో దండకారణ్యంలో ఎందరో మునీశ్వరులు ఎన్నో 
ఆ|శమాలు నిర్మించుకొని ఉన్నట్లూ, వారికి అక్కడనే జనస్థానంలోని 
రాక్షసులు బాధ కలిగిస్తున్న ట్లుకూడా చదివినాము. దీనిని బట్టి మనదేశంలో 
ఆం[ధులూ, పుళిందులూ, మునులూ, రాక్షసులూ ఒకరి పక్క ఒకరు నివా 
సము చేస్తున్నట్లు ఊహించవచ్చును. శ్రీరామునివంటి ధర్మసంస్తావకులు 


థి 
కూడా రాక్షస పొబల్యము అణచినారు? కాని వారిని నిర్మూలము చేయ 
లేదు. 


మళ్ళీ ఇప్పటికి రెండువేలేళ్ళ కిందట ముఖ్యముగా కృజా నది తీర 


ములో బె బౌద్ద సంఘారామాలూ, జైనుల వసతులూ అవతరించినవి. బౌద 


మతము విశ్వమానవ జాతికి అన్యయింే ఉత్తమ మతమని ఈ కారి 
ములో భావము (ప్రబలి ఉన్నది. శాతవాహనాది చక్రవర్తులు దానిని 
రూపుమాప (పయత్నించలెదు. కాని కొంతకాలనుది పొపము పండినట్లు 
పెరిగి దేశములో అంతఃకలహాలు రేవడానికి |పయత్నించి దానిలో దానికే 
చీలికలు పుట్టి అణగిపోయినది. అవినీతికి అరాజకానికీ సంఘారామాలు 
మూలకందాలు ఐనవి. చివర కవి అన్యర్థంగా 'అంజదిబ్బలు' అయి 
మాయమైనవి, తెలుగుదేశంలో “అ౦ జడి బ్బ లన్నీ ఒకప్పుడు బౌద్ధ 
స్తూపాలు స్త స్తూపమంటినే గోరీ, శ్మశానము. ఆ మతము శృశానమతము! 
అందుకనే వవి|త మైన కృష్ణా, గోదావరీ మధ్య[ప దేశంలో శాశ్వతంగా 
ఆముతం నిలవలేక పోయినది. వారి (గంథాలు కొన్ని భాపాంతరీకరణా 
లలో తిబ్బతీదేశములో ఇప్పటికే ఉన్నవి. ర_క్ట యామరీసాధన _ (పతి 
శరసాధన _ బలికర్మ - చండఖడ్గయామరీసాధన - నాగసాధన _ ఉచ్చిష్ట 
జంబాల సాధన _ కర్మకాయ స్తంభనాభిచార _ వాక్‌ స్తంభనాభిచార _ 
చిత్త సంభనాభఖిచార _ బుద్ధకపాలమహాతం|త - అభిచారకర్మ _ యక్షనట 
నటిసాధన - రతిరాగసాధన _ పిశాచపిలుపాల సాధన _ పిశాచికర్ణ గృహ్య 

సాధన. ఇత్యాది గంథనామాలే బౌద్దులు ఆ సంఘారామాలలో ఎటు 


వంటి సాధనలు చేసినారో కొంత సూచించి అభిమాన [భాంతి నివ ర్తింప 
జేయవచ్చును. 


నోరి నరసింహశాస్త్రి 7 


శ్రీమదాం[ధ మహాభారతానతరణమే తెలుగుదేశములో జైన బౌద్ధ 
మతాల పునర్నివాసానికి అవకాశము లేకుండా చేసిన దనవచ్చును. 
సింహళబౌద్దుల సహవాసమువల్ల పాండ్యదెశములో బౌద్దకాన్యాలు అరవ 
ములో పుట్టినవి. కన్నడములో శై నై నకవులవల్ల ఆదికావ్యాలు వెలిసినవి, 
ఒక్క తెలుగులోనే ఆ సేతుహిమాచల మధ్యస్థథర్మానికి పట్టుగొమ్మ ఐన 
పంచమ వెదము అవతరించింది. 


అప్పటికి కొద్దికాలము కిందటనే భారతభూమిలో పశ్చిమోత్తర 
భూములలోకి గజినీ దండయా[తలు నిరాఘాటంగా సాగినవి. దక్షిణదేశ 
ములో చోళ చక్రవర్తులు వేంగీ పాలకుల సహాయముతో దక్షిణదేశమే 
కాకుండౌ భరతఖండ మంతా ఏకచ్చ_తాధిపత్యముగా ఏలవలెనని [పయ 
త్నించిన కాలమది. అటువంటి గంగై కొండ రాజేం[దచోళుని సింహాసన మే 
శ్రీమదాం| ధమ హాభారత కృతిభర్తఐన రాజ రాజనరేం|[దుని కుమారుడు 
కులోత్తుంగచోళుడనే బిరుదనామముతో అ ధి షించినాడు. విదేశదండ 
యా[తలు అరికట్టవలెననే యత్నమూ, భారతధర్మము అశేషజనమూ 
తెలుసుకొనేట్లు భారతాం( ధికరణ పయత్నమూ, ఒకే మూలశ క్రి పేరి 
పణవల్ల ఒకి కాలములో పుట్టిన వి, 


మరి రెండువందల సంవత్సరాలు గడచినవి. అల్లా ఉద్దిను కర్ణాటక 
భూముల మీదుగా ఆం|ధదేశంలోకి సేనలు వంపీనాడు. మళ్ళీ దేశ 
[శేయస్సు కోరి తిక్కన సోమయాజి విరాటపర్వము పారంభించినాడు. 
ఆ భారతము [వాయసాగినది నిర్వచనో త్త తర రామాయణము [వాసిన 
శిల్చ్బకవి తిక్కన కాదు? మనుమసిద్దిచెత మామ అనిపంచుకున్న అమాత్య 


తిక్కన కాదు; సరో డాశభక్షణచేత పవితుడై పిత్సృదెపతారాధకుడు, 
మోక్షార్డి ఐన సోమయాజి తిక్కన. 


మళ్ళీ ఏబది సంవత్సరాలు గడిచినవి. దక్షిణదేశంలో 
ముసల్మాన్‌ రాజ్యాలు విజృంభించినవి. వాటిని అరికట్టడానికి రెడ్డిరాజులు 
తీవ పయత్నము చేసినరోజులలో ఎజ్జియ భారతము పూరించి భారత 
శేషమైన హరివంశము (వాసినాడు. ర ఎబ్బయకు _విగ్గడ (|వేబంధ పర 
మేశ్వర శబ్దములు) సమ్మతములుగాతో చవు. ఇతడు శ్రీ శ్ర శంకరస్వామి 


8 సారసనషత వ్యానములు 


సంయమీశ్వర చరణసరోరుహ ధ్యానానందధుర్యుడూ, శంభుదాన లక్షణాఖి 
ధేయ యెజ్హయ నామధేయుడూ! ఈ విధముగా భారతధర్శ్మ రక్షణకు, 


భారతజాతి రక్షణకు కవి తయము శ్రీమదాం[ధ మహాభారతము [వాసి 
నారు, 


అప్పుడే ధర్మరక్షణతో పాటు ధర్మమందు ఉత్సాహము వ్యాపి 
కావలెనని భక్త్యా వేశముతో బమ్మెర పోతన శ్రీమద్భాగవతము ఆం (థక 
రించినాడు. అందులో మూలము ఆధార[పాయమే. పోతన ఉఊవజ్ఞవల్లి 
అది శుద్ధవై దిక (పామాణ్యము కల గంథముగా అవతరించినది. 


ఓరుగల్లు రాజ్యము క్షైణించగా కర్ణాటక పాబల్యమున్న దేశములో 
శ్రీవిద్యారణ్యుడనే బిరుదనామము గల శ్రీవిద్యా శంకరుడనే [దావిడ 
సన్న్యాసి శ్రీ శృంగేరీపీఠాధివతి, శ్రీ విరూపాక్షములో నివాసము చేసి 
ఆం|ధరాజ్య సామంతుని ఒకనిని పట్టాభిషి క్తుని చేసి శ్రీవిద్యానగర 
రాజ్యము స్థాపించినాడు. అక్కడ మళ్ళీ నెమ్మదిగా తెలుగుపండితులు, 
కవులు, దండనాధులు, మంతులు పలుకుబడి నంపొదించుకున్నారు. కాని 
కర్ణాటకులు కల్పించిన ఛిదకార్యమువల్ల కొన్నాళ్ళు కా సా[మాజ్యము 
విచ్చేదమైనది. ఆం|ధరాజులు తమకవులతో పొటు చం|దగిరి వెళ్ళినారు; 
తంజావూరు వెళ్ళినారు, మధుర వెళ్ళి నారు, ఎక్కడ ఆర్యధర్మము శీషించి 
ఉంటే అక్కడికి అంధులూ (దా విడలూ వె శ్ళినారు. నేటిదాకా 
ఆం[ధచోళశ మండలాలలోనే ఆర్యధర్మము శేషించి ఉన్నది. గోదావరి 


కృష్ణ, కావేరి ఈనదులూ, నదీతీరాలూ ఆర్య్యశ్రేయస్సును ఎప్పటికైనా 
ఉద్ధరించగలవు। 


ఇప్పుడు విజాతీయపరిపొలనతో పాటు విజాతీయసంస్కారాలు 
వ్యాపించినవి. మూలమూలలా వ్యాప్తమైన ఈ (పేయస్కాముకత 
మా[త్రము త్వరలో జీర్ణించదు. ఇట్టి కాలములో కృష్ణాగోదావరి తీరాలలో 
కవులు ఆర్యథధర్మమూ, దై వభ క్తి, ఉత్తమమైన ఉపాసనా మార్గము 
చూపుతూ మేళవించే మహాశ క్తి కల శ్రీదేవీభాగవతము మళ్ళీమళ్ళీ రచి 
స్తున్నారంటే తెలుగు కవులు ఎంత్మశయస్కాములై. కావ్యరచన సాగిస్తు 
న్నారో కొంత ఊహించవచ్చును. 


నోరి నరసీంహశా స్రీ 9 


ల 


ఈవిధంగా [పదర్శించినప్పుడు తెలుగుకవుల శ్రీమార్గము పూల 
పుంతగా కనిపించివచ్చును, కాని వారి మార్గము నిజముగా అంత సుల 
భముగా లేదు. ఆర్యధర్మ విరుద్దమైన అనేకమూర్గాలు, మనదేశంలోకి గాలి 
దుమారాలవలె, తుపానులవలె, వరదలవలె వచ్చినవి, పోయినవి, వస్తూ 
ఉన్నవి, పోగలవు! 


ముందు అటువంటివి బౌద్ధులు జై నులు [పచారము చేసినారు. పక్క 
నున్న [దావిడ కర్ణాటక దేశాలలో అవి నేటిదాకా గౌరవస్థానంలో ఉన్నా 
తెలుగు దేశములో లేవు. జైనుల లక్షణ (గంథాలు ఒకటి రెండు తప్ప 
మిగిలినవి నామమ్మాత్రావశ్రేషంగానే ఉన్నవి. అధర్వణుని భారతమని 
ఒకటి అక్కడక్కడ ఉన్నట్లు తెలియ వస్తున్నది. అది పంపభారతము 
వలెనే జైన కావ్యమని తోస్తుంది. 


ఆపిమ్మట కర్ణాటకాం[ధ మధ్యభూములలో జై నబౌద్దా[క్రాంత మైన 
భాగాలలో, వీరశై వమత మొకటి పుట్టి, మన దేశంలోకి కూడా పాకింది, 
అది అటు జై నమతముతోనూ, ఇటు అర్యమతంతోను కక్ష కట్టిన వేద 
విరుద్ధమతము. ఆ మతావేశముతో కొందరు శ్ర వకవులు మనదేశంలో వెలిసి 
నారు. అందులో ముఖ్యుడు పాల్కురికి సోమనాధుడు. ఆ కవికి నన్నయ, 
తిక్కన, ఎజ్బయ, పోతన వంటి బుషుల ముఖము చూడననీ, వారితో 
మాట్లాడననీ, వారి పొత్తున నిలువనని వీర దిక్ష ఉన్నది. కాని భారత 
భాగవతాలనే వింధ్యహిమాలయాలను ఎదుర్కొన్న సెలయెళ్ళవలె సోమ 
నాథుని సంప్రదాయములు చెదిరిపోయినవి. ఈ “శివకవు'లనే వారిని పేరు 
పెట్టీ తలచిన మహాకవులు లేరు. ఈ కాలములో అవి అచ్చువడేదాకా ఆ 
సంపవాయ మొకటి కొంత కాలమున్నదని తెలిసిన పండితులు కూడ 
స్వల్ప సంఖ్యాకులు, పురాతత్వ పరి కోధకులుఎవరై నా ఆ కా వ్యాలు 
జాగ త్తగా చదివితే, అవి శివమెత్తిన వారి కేకలుగా ఉంటవి. *శివ 
మె_క్తిన' దనే వ్యావహారిక పరిభాష ఈ శివకవుల కావ్యాలవల్లనే తెలుగు 
దేశంలో వ్యాపించింది. 


10 సారస్వత వ్యాసములు 


మళ్ళీ ఈ కాలములో విదేశములలో కూడా వెరితలలుగా సరసులు 
భావిస్తున్న కొన్ని నూతన మార్గాలు సరిగా జీర్ణము కూడా చేసుకోకుండా 
మన యువకవులు కొందరు అవలంబించి తెలుగులోకి (పవెశ పెట్టు 
తున్నారు. ఆ విధముగా సులభంగా నవనాగరకులముని ఖ్యాతి సంపొదించ 
వలెనని పయతక్నించినంత మాత్రాన కార్యసాఫల్యము కాదు. సాహిత్య 
ములో సహృదయ లోకమె గీటురాయి కాని సామాన్యలోకము కాదు. 


భారత భూమిలోకి ఎన్నో విదేశ దండయా తలు వచ్చినవి, వాటితో 
పాటు ఎన్నిరకాల మనుష్యులో, ఎన్నివిధాల భావాలో వచ్చినవి. ముందు 
వాటితో వతిఘటించినాము. తప్పనిసరిగా (వవేశించిన తర్వాత వాళ్ళ 
కొకస్థాన మిచ్చి గూళ్ళు కట్టినాము, కొ త్తదండయా[త వచ్చినప్పుడల్లా 
నుళ్ళీ ఆ గూళ్ళు బద్దలై జ్వరము కలిగిస్తూ ఉంటవి, ఆ ఉపష్మదవము 
కాలక్రమేణా జీర్ణము చేసుకుంటాము, మన దేహంలో సూక్ష్మజీవులు ఏమి 
చేస్తున్న వని వైద్యశాస్ర్రవే_త్తలు చెప్పుతున్నారో, ఆ పనినే భారతదేశ 
దేహముకూడా అనాదిగా చేస్తున్నది. ఆసేతు హిమాచల మధ్య స్తమైన 
భూమి పవ్మితకర్మభూమి అని పూజించే ఆర్యధర్మానుయాయులే ఈ భారత 
దేశదెహాన్ని రక్షించేవారు! అట్టివారి (శేయస్సు అభిలషించినప్పుడు భారత 


భూమిశీ విశ్వానికే (శేయస్సు "కలుగుతుంది. అట్టి ప్రయత్న మే తెలుగు 
కవులు మనకిచ్చిన ఆ సి! 


గి 


ఆం ధకవుల నామములు సీంహావలోకనము చేస్టే ఒక విశేషము 
కనిపిస్తుంది. ఆదికవి నన్నయ సంహితాభ్యాసుడే కాక అవిరశజపహోమ 
తత్పరుడు, నిత్య సత్యవచనుడు. తిక్కన సాక్షాత్తు సోమయాజి. ఎజ్జియ 
శంకరస్వామి శిష్యుడు. పోతన శ్రీరామసాక్షాక్కార భాగ్యముపొంది 
అదై పత భావన కల మహాభక్తుడు. శ్రీనాథుడు, పెద్దన, తెనాలి రామ 


కృష్ణుడు, ముక్కు తిమ్మ న, అయ్యలరాజు రామచం[ దుడు, 
పెల ల్ల అమ్మ రి పినవిరన, పింగళి సూ 


ధూర్జటి, 
రారన, అప్పకవి, పెండ్మిపొలు లక్ష్మణకవి, 
శిష్టు కృష్ణమూర్తి శాస్త్రీ, కొక్కొండ వెంకటరత్నం, వెడము వెంకట 


నోరి నరసీంహశా స్త్రీ 11 


రాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, తిరుపతి వెంకటేశ్వరులు, 
రాయ|పోలు సుబ్బారావు, విశ్వనాధ సత్యనారాయణ__ గౌరవ స్థానము 
కల అనేక ఇతర కవులూ అందరూ ఆర్యధర్మ పరాయణులే! అందరూ విశ్వ 
_శ్రయన్సు అభిలషించేవారే! అందరూ (పెయస్కాముకతను (పతి 
ఘటించి ఎదుర్కొన్నవారి! ఈ మహాభాగ్యము సంస్కృృతాని8 లేదు. 
ఇక ఇతరదేశ భాషల సంగతి వెరుగా ఉట ంకించవలసిన అవసర 
మేముంది? 


అసలు సాహిత్యమే శేయణపధానమైనది. ఆ శ బ్ద ము లోనే 
“కలిసి ఉండడ”మనే భావము వినబడుతున్నది. అది రసవంతముగా 
ఉంటుంది. అంటే వేరువేరు భావాలకు సామరస్యము ఉంటుంది. 
సాహిత్యమే శ్రేయస్సాధన, ఉపాసన. వరివస్య! 


అందులో తెలుగుకవులు ఈ శ్రీధ్వజము (పకిస్టంచినారు, (శ్రేయో 
దీపము వెలిగించినారు. అభ్యుదయపు దివిటీ ఎత్తి వట్టినారు. మంగళా 
రాంరికము ఈ లోకానికే కాకుండా సమ స్తలోకాలలో వరి భ్రమిం వ 
జేసినారు! 


ఆంధ సంస్కృతి 


ఆం్యధరాష్ట్ర మవతరింపవలేనను అందోళ నము ఎక్కు వగుచున్న 
కొలదియు తరచుగా 'ఆం|ధసంస్క్ఫకి? యను పదము వినబడుచున్నది. 
అంధులకు [ప త్యేకముగా నొక నంస్కృతి కలదా? ఉన్నచో నది ఏమి? 
దాని స్వరూప మెట్టీది? __నిష్పక్షవాతముగా విచారింప యతక్నింతము. 


ఒక [పత్యేక సంస్కృతి యన్నప్పుడది వారి శిల్చ్పమునను, చిత 
కళలోను ,వాజ్మయమందు, సంగీతమున , గృహవాస్తువు | గామనిర్మాణము, 
పుర నిర్మాణము, నౌకా నిర్మాణము, మతము, త శ్వ్వవిచారము, వేషము 
ఆచారములు, సాంఘిక వ్యవస్థలు, (పకృతి సిద్ధ సంస్థానము, చరిత 


ఇత్యాది సమస్త స విషయములరదును (వతిబింబించున. అట్టి (పత్యేకత 
ఏమైనను ఆం|ధులకున్న దా? 


ఆం|ధశీల్పము, ఆం|ధుల చ్మితకళశయని పలుమారులు పత్రికలలో 
చదువుచుందుము, ఉఊపన్యాన వెదికలనుండి వినుచుందుము. ఆం|ధ 
శిల్ప్చ్పమన్న వెంటనే అవురావతి, నాగార్జునకొండ ఉదహరింతురు, చితకళ 
యనగానే అజంతా యందుము, పుర నిర్మాణమన్నంతనే హంపీ విద్యా 
నగరము పిరెత్తుదుము. ఇందులో 


నేవి నిజముగా ఆం|ధుల కాణాచులు? 
వాని |పక్యేకత ఏమి? 


మనమెంత కాదన |బయత్నించినను, అజంతా గుహలు తెలుగు 
దేశము మధ్యములో లేవు. అవి మహారాష్ట్రము కన్నడము తెలుగు మిశ్ర 
మైన భాగములో నున్నవి. అందును తెలుగక్కడ చాల తక్కువ, 
అజంతా గుహలు తొలుచుటలోనను, అక్కడి గండారములు మలచుట 
లోనను, అందలి చిత ములు [వాయుటలోనను ఆం|ధదేశములో ని 


పనివారు గూడ తప్పక పాల్గొనియే యుందురు. కానీ అజంతా ప్రత్యెక 
మాంధులదనుట బుద్ధిమంతులంగీకరించు మాట కా 


నోరి నరసింహశా స్ర్రి 13 


అదే విధముగా విద్యానగరము! విద్యానగర సాామాజ్యమును 
తరుచుగా కర్ణాటక రాజ్యమనువారు శ్రీకృష్ణదేవరాయలు మృతిచెందిన 
పిమ్మట కలిగిన యంతఃకలహములను పురస్కరించుకొని గజపతి విద్యా 
నగర రాజ్యములోనికి దండెత్తిరాగా, అల్లసాని పెద్దన కోపించి ఒక 
సీసవద్యము వాసి గజపతికి పంపినట్లు చెప్పెదరు. అందులో “కన్నడం 
బెట్లు చొచ్చెదు గజపకీం్యద!” అని ఉన్నది. శృంగేరి విరూపాక్ష పేఠాధి 
పతుల బిరుద గద్యములలోగూడ వారికి కర్ణాటక సింహాసనాధీశ్వరులను 
నామమే కలదు. అంతమాతమున విద్యానగరము కివలముగా 
కర్ణాటుల దనజెల్ల దు, మొట్టమొదట నెట్లున్నను దాని యంత్యదశలో 
తెలుగు నాయకులు, మంతులు, కవులు ఆ సా[మాజ్యములో ఎక్కువ 
పలుకుబడి సంపాదించుకొనిరి. ఏది ఎట్లున్నను మొత్తము మీద 
కన్నడులు ఆం[ధులు తమిళులు కొంచెముగా "కీరళులుకూడ యథాళ క్రిగా 
దాని స్థావనకును, అభివృద్దికిని తుదకు విచ్చి_్రికినిగూడ తోడ్చడిన మహా 
రాజ్యమది! అందుచే హంపీలో ఆం|ధుల (పత్యేక సంస్కృతి కొరకన్వే 
షించుట వృథాశమ, 


ఇక మిగిలినవి అమరావతి, నాగార్జునకొండ -- కాకున్న భట్టి 
(పోలు, ఘంటసాల, గుడివాడ, జగ్గయ్యపేట ఇత్యాదులను చేర్చువచ్చును, 
ఇవియన్నియు నిస్పందేహముగా ఆం[ధభూమి మధ్య భాగమున నవత 
రించినవే, మరియైనచో వాని శిల్పములో నొక పతేషేకత యున్నదా? 
వానిని గూర్చి విచారణచేయు సందర్భములో నవి యన్నియును 
వై త్యములన్న మాట మరువక జ్ఞ ప్రియందుంచుకొనవలెను. స్తూపమను 
మాట సరియైనది కాదు. అది సింహళమునుండి ఎరువుతెచ్చుకొన్న కొత 
పదము. చెత్యమనగా చితి సంబంధమె నది .గౌతమ బుద్దుని 
యొక్కయో, అ ర్హతుల యొక్కయో దేహములనుదహనము చేసి శేషిం 
చిన బూదియో, ధాతు ఖండమో__-ద౦తమో, శల్యమో — భ|దపరచి 
యా స్థానమును పూజించి [పదక్షిణము చేయునిమి త్రము |పధానముగా 
నవి యవతరించినవి. ఆ [పదేశములును చై త్య నిర్మాణమునకు పూర్వమో 
పరమందుననో భారతదేశమున నానా ఖాగములనుండియి గాక విదేశముల 
నుండి కూడా భక్తులను శిల్చులను ఆకర్షించి యుండినవి. మహాత్ముల 


14 సారస్వత వ్యాసములు 


దేహశేషముల పై అద్భుతమైన కట్టడిములు కట్టి పూజా [పదక్షణము నొన 


రించుట అంధుల (పత్యేక సంస్కృతి లక్షణ మందుమా? అట్నెనచో నట్టి 
సంస్కారము మనలో బహు శతాబ్దములు గా లోపించి పోయినది, అటు 
కాకున్నను అమరావతి, నాగార్జునకొండ ఇత్యాదుల చై త్య నిర్మాణమున 
కును వి|గహ లక్షణములకును, ఇతరాంధ శిల్చ్పములకును సాజాత్యమే 
మైన నున్న దా? ఊన్న చో నేమి? సాంచీ చైత్య నిర్మాణమునకు ర్‌ నికి 
భేద మేమి? ఉన్న స్వల్చ ఖేదములును ఆం|ధుల పత్యేకశను (పదర్శిం 
చునా? అట్టిది నిరూపించిన వారిప్పటికి లేరు. ఏది యెట్లున్నను తెలుగు 
దేశములో ఈ చైత్య నిర్మాణమాగిపోయి ఎన్నో శతాబ్బములై నవి. డాని 


శాఖలిస్పుడేవియు గనవడవు. అందుచే వానిలో నాం్యధత్వమున్నరని 
పొంగిపోవుట నిషయోజనమ . 


ఇక నేటి కాలపు చితకారులున్నారు. వారిలో కొందరు శ్రీ [ప్రమోద 
కుమార ఛటర్జీ శిష్యులు, పెక్కురు శ్రీ దేవీ (వసాదరాయ శిష్యులు, కొలది 
మంది శాంతి నికేతనము వెళ్ళి యభ్యసించిన వారున్నారు. అంతకంటెను 


కొద్దిమంది బొంబాయిలో స్కూలు అఫ్‌ ఆర్జులో ఆంగ్లేయ చితకారుని 
రమొద్ద నేర్చినవారు. చివరి తరగతిలో కథామ్మాత శేషుడైన దామెర్ల 


రామారావు ముఖ్యుడు. అందరును బుద్దిమంతులే, చక్కని చితములు 
(వాయుచున్న వారే! కాని వీరిలో (ప క్యెకాం[ధత్వమున్నదా।ః ఆంధ 
శైలి యనదగినది వీరు నిర్మించినారా? వారు చూపుచున్న యాం[ధ 
తము పూర్వము నుండి అనుస్యూతముగా వచ్చుచున్నదా? తద్విదు 
లై నవారు అట్టిదున్నచో చాపిని స్టూలముగానై న నిరూపింపగలరా? 


ఇక సంగీతమున్నది. త్యాగరాయల వారి పెరు చెప్పుకొని మనము 
మురిసిపోవుచుందుము, కాని వారితోసహా మన సంగీత విద్వాంసులకు 
అభిమానమైనది “కర్ణాటక సంగీతము? కడా! త్యాగరాయలు స్వచ్చముగా 
తమిళదేశ మధ్యమున పుట్టి పెరిగినవాడు. ఆయన సంపదాయమును 
పోషించుచున్న వారిలో తమిళులే అ(గగణ్యులు; కర్ణాటకులును ఆం|ధు 
లును వారి తర్వాతనే గణింప దగినవారు త్యాగరాయలున్న (పొంత 
ములో ఆ కాలమున తెలుగు రాజభాషగా నున్నందుననో మరియే -కారణ 


నోరి నరసింహశాస్త్రి 15 


ముననో ఆయన తెలుగులో కృతులు చెప్పుట తటస్టించినది. ఇక తరంగ 
కాలకేపమనునది మహారాష్టు9ల అభంగనులను మన వారనుకరించుటచె 
వాడుకలోనికి వచ్చినట్లు తోచును. మరి మిగిలినది తాళ్ళపాకవారి పద 
ములు, అధ్యాత్మ సంకిర్తనములు, క్షైతయ్య పదములు ఇట్టివి. వీనిలో 
నైన విలక్షణమైన ఆంధ సంగీత మున్నదనగలమా? సంగీతశాస్త్ర 
విమర్శకులింకను అట్టిది విశదపరుప వలసి యున్నది. 


మరి పుర నిర్మాణము, [గామ నిర్మాణము, గృహ నిర్మాణము 
వీనిలో నాం|ధుల [పత్యేకత యున్నదా? పూరిళ్ళు దక్షిణ దేశమంతటను 
జకటేతీరు. వాస్తుశాస్త్ర మనుసరించి కట్టబడుచుండిన మండువా ఇళ్లును 
అంతట నొకటే పద్ధతి, నేటికాలములో పాళ్ళ్చాత్యాను కరణముతో నెలయు 
చున్న మందిరములు పదేళ్ళకొకసారి మారిపోవుచున్న [కొత్త కొత్త తీరు 
లతో నవతరించుచున్న వి, ఇందులోనే సంస్కృతి కనిపించుట లేదు 
[గామ నిర్మాణము పుర నిర్మాణమందును నంతే! అంధుల [(పత్యేకత 
ఏమియు వానిలో కనబడదు. 


ఆంధ నౌకలు ఒకానొకప్పుడు తూర్పు సము[దముననే కాక 
పశ్చిమ సము[దమునను, దక్షిణ సము[దమునను, పసిఫికు అట్లాంటికు 
మహాసము[ దములందును నిరంతర సంచారములు చేసి యుండెను, నేడు 
చూడగా తూర్పు సము|దతీరమందంతటను నాకలలోను, నావికులలోను 
సాజాత్యమున్నది. కళింగులకును తెలుగువారికిని తమిళులకును భేదమగ 
పడదు, ఇప్పటికిని బర్మాలో తెలుగు వారిని గూడ క్షి ంగులనియే వ్యవ 
హరింతురు. ఆం[ధనౌకలలోను నావికులలోనను విశిషకయున్నచో విదేశీ 
యులైన నది గమనించి యుండరా? పూర్వము మోటుపల్లి నుండి 
ఆం|ధనావలు (పపంచ సంచారముచేసి 'సప్తద్విప సద్వస్తు సందో 
హంబుం దనకిచ్చు నెచ్చెలి సముదుం పీతిగావించి'న దినములలో 
నేమెన ఆ నావలకు విశిష్టత యుండెనేమో! అదియును మనమింకను 
(తవ్వి బయలు పెట్టవలసి యున్నది. 


ఆం|ధులకు [పత్యేకమత మొకటిలెదు. [ప్రత్యేకముగా నాం[థా 
చారములును లేవు. ఒక్కొక్క కులమునకు (పత్యేకమైన యా చారము 


16 సారస్వత వ్యాసములు 


లున్నవి, వస్తాదిధారణ విధానములున్నవి. కాని కట్టులోగాని జుట్టులో 
గాని ఇది యాంధమైనదని వేరుగా నేమియు లెదు. 


తత్త్వ విచారణలో గూడ ఆం|ధులకు [పత్యేకత తదు. భరత 


ఖండములో వ్యాపించిన సమస్త తత్త్య విచారణలకును ఆంధ విజ్ఞాన 
వేత్తలను యథాశ _క్తిగా సహాయపడినారు. 


ఎంతదూరమట్లు విచారించుకొని పోయినను సర్వతో ముఖమైన 
ఆం|ధ సంస్కృతి (పత్యేకముగా నొకటి ఉన్నట్ని గపడదు. అంధులకు 
(ప్రత్యేకముగా నున్నది భాషయొక్క బీ! అందులో నెన్ని యవాంతర 
భేదములున్నను ఇది యాం|ధభాష యని చెప్పదగినది నిర్దుష్షముగా 
నొకటున్న ది. అందుచే నాం్యధుల పత్యేకసంస్కృతి యేమైన నున్నచో 
అది ఈ భాషా పరి|శమయందే ఉండవలెను. ఏమిటది? 


ఆంధ వాజ్మయ కర్తలలో పూజ్యులగువారు మొదటి నుండి 
ఇప్పటివరకు ఆసేతు హిమాచల భూమిని ఏకముగా సంధానము చేయు 
చున్న సంస్కృతభాషా (పభావము కలవారు. సంస్కృత భాషా పొండి 
త్యము లేని యాం|ధకవి శశ విషాణమువంటి వాటి, నన్నయనుండి 
థ్రీ విశ్వనాథ వరకు నంతే! సంస్కృృతభాష నుండియే ఆం|ధము పుట్టిన 
దనువారి వాదము సత్యము కాకపోయిన నేమి? ఆం[ధ్రకవుల చేతులలో 


ఆం|ధభాష సంస్క శభామాో సం[పదాయములలో నడచినది. 


ఆం|ధ 
కవులలో కేవలావేశపరులు లేరు. 


శివమె త్తి మైమరచి (పలాపించు 
తామసులకు వారిలో పూజ్యస్థానము లేదు. వారందరు నొక పరిపూర్ణత 
కలవారు, అత్మనిగహము కలవారు. వారు వాజ్మ యోపాసకులు, అక్షర 
రమ్యతావేదులు, అనంతమైన విశాల విశ్వమును అందున్న ఊపహాతీత 
మగు వైలక్షణ్యము లక్షించుచునే తను యాత్మలోనికి, కూర్మమువలె 
తమ యిం[దియములను సంకోచము చేసికొనగల యోగీశ్వరులు వారి 
యభిమానమునకు ప్యాతమైనడి భరతఖండమే. అయినను అది భరత 
వర్షములో నాక భాగమునియు, అది మరల జంబూద్వీపములో నొక 
భాగమనియు, నిత్యము ముప్పూటల స్మరించు నాచారము కలవారు. 


నా నే కాలములో నున్నవారై నను కాల మనంత మని, దాని |పభావ 


నోరి నరసింహశాస్త్రి 17 


మెరిగినవారు. ఒక కాలములో ఒక దేశములో ఒక ఉపాధి చేకొని 
ఈనాడు జన్మించియున్నను, కాలాంతరమున, దేశాంతరమున ఊపాధ్యం 
తరము చేకొని జన్మించియుంటిమనియు, ముందు జన్మింవగలమనియు 
వారెరుగుదురు. (శేయోమార్షము వారి కెరుక. అభ్యుదయము వారి 
కథఖిమానము. తెలుగుకవులు |పత్యేకముగా నుపాసించినది శ్రీకారము. 
శ్రీకారము ఆంధధకవుల సంస్కృతి చిహ్నము. పూర్వమాం[ధ నౌకలు 
ద్వీపొంతరములకు శ్రీకారము చి తింపబడిన ధ్వజములు స్తంభముల పె 
నాట్యము చేయుచుండ, స పసము[దములలో [ప్రయాణములు చేయు 
చుండెడివని చరి|తకారులు చెప్పుచున్నారు. ఆం|ధకవులు ఆద్యులై న 
బుషుల సంతతిలోని వారు. (ప్రత్యేకముగా నాం్యధ సంస్కృతి యేమైన 
నున్నచో నది యాం[ధకవులు వాజ్బ్యయరంగములో [ప్రదర్శించిన 
ఆర్షదృష్టియే! 

అం|ధ సంస్కృతి ఇతర రంగములలో లీకపోవుటకు ముఖ్య 
కారణములు రెండు. ఒకటి (పకృతి సిద్ధమగు సంస్థానము. రెండవది 
చరిత. 


ఆం|ధదేశము (పకృతి సిద్ధమగు స్వరూపము గమనించినచో 
వై విధ్య మెక్కువ కనిపించును. కొంత వర్వతమయమైన భూమి, మరి 
కొంత తీరభూమి, కొంత మైదానము, కొంత తృణ జల సంపూర్ణము, 
కొంత నిర్ణలము. ఇంతే కాదు. దీనికి స్వభావసిద్ద మైన ఎల్ల లు లేవు. 
తూర్పున మాత్రము సముదమున్నది. ఊ_త్తరమున గాని దక్షిణమున 
గాని పశ్చిమమునగాని దానికి నై జమగు హద్దులు లేవు. సరిహద్దులు 
నిర్ణయించుట యందుచేతనే మనకు కష్టతర మగుచున్నది. ఆం|ధ 
వాజ్మయ సంస్కృతి దాని స్వీయవటుత్వము వల్ల నే దక్షిణమున కావేరీ 
కీరమును గూడ దాటి విజృంభించినది. తంజాపురమే కాక మధురకూడ 
దాని నిర్మాణయం|తశాల యైనది. పశ్చిమమున కల్యాణకటక మే కాక 
పూనా బొంబాయీలు కూడ దాని క్రీడాస్థానములై నవి. ఆంధ వార 
ప[తికయు, సంవత్సరాదిసంచికలును [వథమములో బొంబాయోనుండియే 
వెలువడి యాం|ధదేశము మారుమూలలకు (పసరించినవని మనము 


2 


18 సారస్వత వ్యాసములు 


నిరంతరము స్మృతిలో నుంచుకొనవలెను. ఉత్తరమున అది మహానదినే 
సమీపించి నాగపురము కటకము కూడ పవేశించినది. ఇప్పటికిని 
ఓ[థ కవులు తెలుగు కవిత్వము కూడ చెప్పగలుట తమ [ప తిభకు 
నికషముగా భావింతురు. ఆ పైకి మగధములోనికి గూడ మధ్యమధ్య 
నది బారలు చాపినది. (పకృతి సిద్ధమైన ఎల్లలు రేకుండుటయే నిరా 


ఘాటముగా నడి దూర [ప్రయాణములు మధ్యమధ్య చెయ గ లు టకు 
కారణము. 


మరి యాం[ధుల చరిత విచారించినచో నట్టిదె ఇంకొకటి తేట 
పడును. [ప్రస్తుతము తెలుగుభాష [ప్రధానముగా జనులు మాట్లాడుచున్న 
భాగమంతయు ఎన్నడును ఒక్క |పభుత్వముక్రింద లేదు. _ కాకతీయు 
లలో గణపతి దేవుడు, రు[దమ, |పతాపరు[ద దేవుడు ఈ ముగ్గురి 
కాలములో మా్యతము చాలవరకు ఒకే (పభుత్వము,[కింద నుండుట తట 
స్థించినది. అప్పుడే “ఆం(ధోర్వీశు'లను పేరు వారికి లభించినది. కాని 
యదియంతయు నొక శతాబ్బముకంటె నించుక తక్కువగు స్వల్పకాల మే. 
అడి జరిగి ఏడు శతాబ్దములు దాకినది. అంతకు పూర్వముగాని ఆ 


పిమ్మట కాని ఆం|ధులకు ఒక దేశముగాని ఒక (పభువుగాని ఒక 
రాష్ట్రముగాని |ప్రతే్యకముగా నుండలెదు. 


భరత ఖండము స్వభావసిద్ధముగా వింధ్యపర్వత శేణిచే రెండు 
(ప్రధాన ఖండములుగా విభజింపబడుచున్న ది. ఈ రెండు ఖండములును 
ఎప్పటికై నను చేరయిపోవు నవకాశములున్నవి. _ అట్టిదానికి సూచన 
లిప్పుడే కన బడుచున్నవి, హిందిని రాష్ట్ర్రభాషగా చేయ నిశ్చయించి 
నప్పటినుండియు ఇది పరిపరి విధములుగా తల చూపుచునే ఉన్నది. 
అదిగాక ఈ రెండుఖండముల సంస్కృ కి లో కూడ నీప్పుడు విశేష 
భేదమున్నది. విదేశీయుల తాకిడులు ఎక్కువగా ఉత్తర ఖండమును 
తగిలినవి. అందుచే నక్కడ (పాచిన భారతీయ సంస్కృతి విచ్చిన్న 
మగుచున్నది. దక్షిణ ఖండమో? అది యంత యలజడి పొందలేదు. 
అందుచే పురాణ సం స్ప తి ఇంకను కొంత య క్క డనే శేషించి 
యున్నది. ఉ త్రరఖండములో తొందరపొటెక్కు వ. దక్షిణ ఖండములో 


నోరి నరసింహశాస్త్రి 19 


జాప్య మెక్కువ. ఈ రెండు ఖండములును ఎప్పటికి చీలిపోకుండుట భరత 
ఖండమునకు (శయస్కరము, కాని తప్పని సరియైన చీలిపోయినను, 
ఒకరి గొంతు ఒకరు కోసినను శ్మతు ఖండములుగా - గాక తం[డియా ప్తి 
మె[తితో పంచుకొను నిద్దరు సోదరుల విభాగముగానై న వరిణమింపవలసి 
యున్నది. ఈ భారము ఎవరిపై నున్నది? 


దక్షిణ ఖండములోని సంస్కృతియంతయు కల్గి, ఉ_త్రరఖండము 
నకు మిక్కిలి సమీపముగా నున్నది మనము, “తెలుగు దేశంలోని 
వారము. ఈ భాగ్యము మనతోపాటు మహారాష్టు9లకును గలదు. 
ఆం|ధులకును మహారాష్టు9లకును అనాదిగా సన్నిహిత సంబంధమున్న ది. 
ఈ రెండు భూభాగములే భరత భూమికి మధ్యభాగములో నున్నవి. అది 
కీలకస్థానము శాంత సుభిక్షములై న ఆం[ధ మహారాష్ట్రములు శాంత 
సుఖిక్షమైన భరత ఖండమునకే పునాదులు. కృష్టా గోదావరీ నర్మదా 
నదులనే గంగాసింధు నదుల పవితవారిని (జలమును) కావేరి తాామపర్టి 
పుణ్యతోయములతో నేకము చేసి వింధ్య పర్వత గర్వమును నిర్మూలింప 
సమర్థ మైనవి. అఖిల భారత సామరస్యము సాధించు భారము ఆం|ధుల 
పై నను మహారాష్టు9లపై నను [వధానముగా కలదు. 


ఇది వెయేండ్ల [కిందట తెలిసికొనిన వాడాం[ధ కవి నన్నయ 
భట్టారకుడు! ఆంధ్రరాష్ట్ర మవతరించిన చో ఆం|ధ కవులు వాజ్మయ 
రంగములో (దర్శించిన విశాలదృష్టినే సమ స్త రంగములలో విజ్బంభింప 
జేతురుగాక! 


(భారతి, ఏ పెల్‌ 1952) 


ఆంధ్రులచరిత్ర 


ఆంధ్రరాష్ట్ర మవతరించుచున్నది. ఆం|ధ విశ్వవిద్యాలయములో 
రాష్ట్రములోని భాగములన్నియు విలీనము కానున్నవి. త్వర లో 


విశాలాం[ధ మేర్చడనున్నది. ఈ సందర్భములో బుద్ధిమంతులగు 
నాం|ధులు ముఖ్యముగా తెరిసికొనవలసిన దేమి? 


తిలింగములనుండియు, (తినగముల నుండియు తెలుగు, తెనుగు 
అను శబ్దములు ఏర్పడినవో లేదో సందేహాస్పదము కావచ్చును. కాసి 
నేటి రాజకీయవాదుల ధోరణివలన ఆం[ధము (తిఖండములుగా పరిగణింప 
బడుచున్నది. శీరాం|ధము, రాయలసీమ, తెలంగాణము అని నేడు 
[పచారములోనికి వచ్చిన ఈ భేదము కృ|త్రిమము. ఈ భేదము సత్య 
మైనది కాదనియు, దానిని వెంటనే మరువనిచో ఆంధ్రరాష్ట్రమునకు 
(శేయస్సు కలుగదనియు ఆం| ధులు ఎంత శీ ఘముగా గమనించిన 
నంత ఖభము. ఈ సత్యము తెలిసికొనుటకు ఆం|ధుల చరితను గూర్చిన 
విజ్ఞానము ఆంధులలో వి స్తరింపజేయుట అత్యావశ కము. 

మరియు జాతీయవాదులకు పలువురకు ఆంధ రాష్ట్రావతరణము 
భయము కలిగించుచున్నది. బహుకాలమునకు భరత ఖండములో 
స్థాపింపబడిన ఏకైక (పభుత్వము విచ్చి త్తి నందుటకు ఇదియొక అంకు 
రారోపణమా అని వారికి భయము కలుగుచున్నది. ఆ భయము 
నిరాధారమైన దియుగాదు. ఇప్పుడీ సరిహద్దుల విషయములో, “తమి 
ళశులతో, కర్ణాటులతో, ఓ ఢులతో” అంధుల కిర్పడుచున్న తీవ వీవా 
దములు వారి భయమును హెచ్చించుచున్నటబి. విశాలాంధ్ర మేర్పడు 
నప్పుడు మహారాష్ట్రలతో కూడ నిట్టి వివాదములే రేకెత్తగలవు ఈ 
వివాదములే స్టిరమగుచో, భారత జాతీయతా విచ్చి శ్రీకి రాష్ట్రా9వతరణము 


నాందియె కాగలదు. అట్టి అపాయము నివారించుటకు గూడి అం|ధ 
చరిత పఠనము అత్యావశ్యక ము 


నోరినరసింహశా స్త్రి 21 


ఎన్నడో ఆం|ధరాజులు మహారాష్ట్రము, మగధనుగూడ జయించి 
పొలించినది బహు ప్రాచీన విషయము. ఆంధభాషలో ఉఊ తమమగు 
పథమకాన్య మవతరించునాటికి కొలదికాలము [కిందటివరకును ఆంధ 
మునకు కర్ణాటకముతో, దేశముతోను భాషతోను అవినాభావ సంబంధ 
ముండెను. అప్పటినుండి కొంతకాలము జ్ఞాతి సంబధమేర్చడినది, 
అంతలో ఆం ధ చాళుక్యులకు, చోళరాజులతోడను, వారి రాజ్యముతోడను 
సంబంధ బాంధవ్యము లేర్పడెను. రాజరాజ నరేం|దుని కుమారుడు 
కులోత్తుంగచోళు డను పేరుతో చోళచక్రవ ర్తి యయ్యెను. అటు చోళులు 
నిటు కర్ణాట చాళుక్యులు క్షీణించుచున్న సమయములో హనుమకొండలో 
కాకతీయ రాజ్యమేర్చుడ సాగెను, తుద కది గణవతిడేవ చక్రవర్తి 
కాలములో, కొంచెము హెచ్చు తగ్గగా, తెలుగుమాటాడు దేశమంత టికి 
వ్యాపించెను. ఆ పిమ్మట నాతని కుమా రె రుదమదేవి కాలమునను 
యామె దౌహ్మితుడు (ప్రతావరుద్రదేవుని కాలమునను నది స్థిరపడెను, 
“లిల్లి ంగక్షితిపాలురు' 'అం(ధోర్యిశులు” అను పేరులు కాకతీయులకు 
పూర్వమున్న రాజు లకెవ్యరికి రూఢిగ చెల్ల లేదు. 


అంతలో ఆం|ధరాజ్యమునకు వళయము వచ్చెను. మరల కొలది 
కాలమునకు విజయనగర సాామాజ్యములో ఆం|ధులు, కర్ణాటకులు, 
తమిళులు కలసి 'హిందూరా జ్యరమ'ను ఉద్ధరించిరి. అది ఒక్కరి సొంత 
సొమ్ము కాదు. అంతలో వారిలో వారు కలహింవ నారంభింపగా ఆ 
స్మామాజ్యము విచ్చి త్తీనాందెను. ఆ తర్వాతి ఆం[ధచరి.[త ఒక దారి 
తెన్నులేక నడచినది. ఇప్పుడు అసంపూర్ణముగా ఆంధరాష్ట్ర మవతరించు 
చున్నది. ముఖ్యముగా మనమిప్పుడు ఆం ధులచర్శిత సమ|గముగా 
తెలిసికొనుట అవసరము. అది పథధానముగా రెండే నీతిపాఠములు 
మనకు నేర్పగలదు. 


ఆం|ధులందరికి ఏకై కబంధము వారిభాష, అది అఖండ భారతాఖి 
మానమును శేకె క్రిం పొటుపడిన కవితయమువారి పవి|త వాక్కులతో 
స్థిరవడినది. ఆంధధరాష్ట్రములో ఈ భాగమని, ఆ భాగమని వేరుచేసి 
పలుకువారు ఆంధరాష్ట్రమునకు మేలు చెకూర్చువారు కాదు. ఆం, ధుల 


22 సారస్వత వ్యాసములు 


సంస్కృతి పఓీ|ఢ తమిళ కర్ణాట మహారాష్ట్ర సంన్భతులకంటె భిన్న 
మెనదని తలచువారు భారత సంస్కృతికి శ|తువులు ! 


రాష్ట్రావతరణ వేళలో ఆంధధులీ సత్యములు [గహింతురు గాక ! 


(ఆంధ రాష్ట్రావతరణ సంచిక _1.10-1058) 


నట్టి సాహిత్యవివుర్శ 


ఆధునిక విజ్ఞానము సమకూర్చిన సౌకర్యాలవల్ల [వవంచమంతా 
నేడు సన్నిహితమైనది. ఇందువల్ల మానవులలో సహజంగా ఉన్న 
మానవత్వమూ, నాధనవల్ర సాధ్యమయ్య దివ్యత్వ మూ వ్యాపించి ఈ 
లోకమే స్వర్గతుల్య మవుతుందని బుద్ధిమంతులు భావించడము సహ 
జము. కాని ఫలితము అందుకు వివరితనముగా కనిపిస్తున్నది. మానవు 
లలో నిహతమై ఉన్న పశు (పవృత్సి, సులభ సాధ్యమైన ఆసురభావమూ 
ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు కనిపస్తున్న డి, శాంతి సామరస్యాల కంటె 
కల్లోల ద్వేషాలే విజృంభిస్తున్న వి. పూర్వ కాలంలో ఒకచోట పుట్టిన కల్లో 
లము ఆ ప్రాంతాన్నే బాధించేది. కాని ఈ కాలంలో ఏ మారుమూల నో 
పుట్టిన ఏ చిన్న కల్లోల మో పవంచమంతా వ్యాపించి కలుషితంచేసి సర్వ 
నాశనానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నవి. ఈ [వమాదాన్ని అరి 
కట్టగలిగినది సాహిత్య మొక్కటే! 

ఐతే బాహ్య (పపంచంలో వ్యాప్తమైన ఈ కల్లోలము సాహిత్య 
కళా [పపంచంలో కూడా (పతిబింబిసూనే ఉన్నది. అట్లా [పతిబింబించిన 
కల్లోలాన్ని శత సహస గుణంగా వృద్ధిచేసి లోకమంతటా వెదజల్లు 
తున్నది. సాహిత్యానికి ఉన్న ఈ మహ త్తరళ కిని ముందు బాగా 
[గ్రహించినవారు రాజకీయ నాయకులు! పతి రాజకీయపార్టీ తన 
ఆశయాలకు అనుకూలమైన కల్లోలాన్ని సృష్టించే రచయితలను కూడ్రదిసి 
ఆకాశానికి ఎత్తి వారినే మహాకవులుగా గొప్ప రచయితలుగా [ప్రచారము 
చేస్తున్నది. కవులూ, రచయితలూ వారి పొగ _డ్తలకూూ వారు సమకూర్చే 
ఆర్థికాది లాభాలకూ వశులై ఆయా రాజకీయ పార్తిలకు కీతదాసు లై తమ 
దాస్యమే ప్రభుత్వమూ, స్వాతం|తమూ అనే |భాంతిలో పడిపోతున్నారు. 
ఈ పరిస్థితి సాహిత్యానికి కాక లోక్రేయస్సుశే చాలా ప్రమాదకర 
మెనది। 


a] 


24 సారస్వత వ్యాసములు 

పూర్వము కవులు శారీరకంగా ఇతరుల (పభుత్వాలకు బద్దు లై 
నప్పుడు కూడా తమ హృదయాలను స్వతం్యతంగా ఉంచుకొని, తమ 
(కూర[పభువులను కూడా మానవులనుగా నూర్చి సన్మార్గములో నడిపించే 
వారు. నేడు కవుల హృదయాలనే రాజకీయాలకు బానిసత్వము ఆవేశించి 
నది. కవులూ కొవ్యకర్నలూ కానివారు మహాకవులుగా మహా రచయిత 
లుగా చలామణీ అవుతున్నారు. ఈ కాలంలో ఎందరో మంచి కవులూ 
రచయితలూ తమకు తెలియకుండానే దాస్య శ్చంఖలాలకు బద్దులె ఆ 
సంకెళ్లు బంగారువని హొంగిపోతున్నారు. ఆ సంకెళ్ళు కూడా బంగారువి 


కాదు. బంగారుపూతవి మా|తమె. సాహిత్యాన్ని రాజకీయాల దాస్యములో 
నుంచి ఉద్దరించి దానికి స్వాతం్యత్యము చేకూర్చువలసిన అవసరమిప్పు 
డెంతో ఉన్నది. లేకపోతే సాహిత్యము తన స్వరూపమే కోలుపోయి 
(ప్రమాదకర సాధనంగా పరిణమించే స్థితి వస్తున్నది. 


సాహిత్యానికి దాస్యము తొలగించి స్వాతంత్యము చేకూర్చగల 
శకి సాహిత్యవిమర్శకు ఒక్కదానికే ఉన్నది. ఈ గురుతర బాధ్యత 
తమమీద ఉన్నదని సాహిత్య విమర్శకులు గుర్తించినప్పుడే, వారు తమ 
విధి నిర్వహించినవారవుతారు. అప్పుడే ఉత్తమ సాహిత్యము రూపొంది 
_పెంపొంది లోకులకు. గాహ్యమై, లోకంలో మానవత్వాన్ని, దివ్యత్వాన్నీ 
_వతిష్టించి విశ్వ్వశీయస్సు సాధించగలుగుతుంది, 


లోకమంతటా వ్యాపించిన కల్లోలము సాహిత్య విమర్శలోకి కూడె 
(వసరించకపోలేదు. పై గా రాజకీయవాదుల పంచమాంగదళాలు సాహిత్య 
నిమర్శకులలోకి కూడా చొచ్చుకొని వచ్చిఉన్న వి. ఐనా సాహిత్య విమర్శ 
కులు, విమర్శకులు గనుక ఎక్కువ బుద్దిమంతులు! నిశితంగా అత్మ 
విమర్శ, పరవిమర్శ చేసుకొని బుజుమార్షంలోకి శీఘంగా రాగలవారు; 
రాగద్వేషాలు మధ్యవచ్చినా వాటిని నిగహించుకొని స న్మా ర్గ ము 
దర్శించి ఇతరులకు (పదర్శింపగలవారు. 


నేడు పొఠకలోకము వివరితంగా వృద్ధి ఐనది, అందులో గొప్ప 
(పమాదముతో పాటు సముద్ధరణ పీజంకూడా ఇమిడిఉన్నది. సాహిత్య 


నోరి నరసింహశాశ్ర్రి 25 


విమర్శకులు వారిని [ప్రమాదంలో నుంచి తప్పించి సముద్దరించే బాధ్యత 
రూడా తాము వహించవలె, 


లోకమంతటా ఎంత కల్లోలమున్నా ఉత్తమ సాహిత్య సృష్టికి 
నేడున్నంత విస్తారమైన అవకాశము పూర్వమెవ్వుడూ ఎక్కడా లేదు. 
[పపంచం అంతటా మారుమూలలతో సహా, ఎక్క డెక్కడ ఉత్తమ 
సాహిత్యం ఏ కాలంలో ఉన్నదై నా మనము (గహించి రసానుభూతి 
పొందే అవకాశము ఇప్పుడెంతై నా ఉన్నది. ఉత్తమ సాహిత్యము నాగ 
రిక జాతులలోనే కాక అనాగరిక జాతులలో కూడా ఉన్నది. ఒక విధంగా 
యోచిస్తై నాగరికుల మనుకునే వారికంటే, అనాగరికులుగా పరిగణింప 
బడే వారిలోనే ఉత్తమ సాహిత్య సృష్టికి ఎక్కువ అవకాశాలు కన్ని 
స్తున్నవి. ఉత్తమ సాహిత్యము ఎక్కడ ఉన్నా, సాహిత్య విమర్శకులు 
దానిని వెలికి తీసి లోకమంతటా దాని సౌరథాలూ వ్యాపింపజేయవలసి 
ఉన్నది. 


సామాన్య మానవుని సాధారణ (పవృత్తి ఆలోచిద్దాము, ఒకనికి 
ఇంకొకనిమీద ద్వేషము కలిగితే అవతలవాణ్లి హింసించినపుడే గాని 
తృప్తి కలుగదు. ఇతరుల వస్తువు కావలెనని లోభము కలిగినపుడు, 
దొంగతనంగానో, దొరతనంగానో దాన్ని పొందినప్పుడే తృపి పడతాడు. 
ఒక పురుషునికి స్రియందో, స్త్రికి పురుషునియందో త్మీవకామము ఆవే 
శించినప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా తీర్చుకొన్నప్పుడే తృప్తి 
| కలుగుతుంది. ఇటువంటి తృప్తులే ఇంకా చాలా లోకంలో ఉన్నవి, ఆ 
విధంగా కలిగే తృప్కి పశువులకు కలిగే తృప్పిగాని ఉత్తమ సాహిత్యము 
కలిగించగల ఆనందముకాదు. నేడు పెరిగిన పాఠక లోకానికి నేడు పెరి 
గిన రచయితలు అందిస్తున్నది ఎక్కువభాగము వారి పశువృతికి పరో 
క్షంగా కలిస్తున్న ఈదృశ్యమైన తృప్తి కాని కావ్యానందము కాదు. 


ఉత్తమ కవికూడా [కోధాన్నీ, ద్వేషాన్నీ, కామాన్నీ తన కావ్య 
వస్తువులుగా తీసుకోకపోడు. కాని అవి విశృంఖలంగా విహరించినప్పుడు 
పశువుల మవుతామనీ, ధర్మ మార్గములో (పవర్తించునప్పుడే మానవు 
లమూ దివ్యులమూ అవుతామనీ సూచిస్తాడు, ఈ విధంగా పాఠకలోకా 


నిద్ర సారస్వత వ్యాసములు 
నికి న్మిగహములోఉఊన్న సున్నితమైన మాధుర్యమూ, ఆనందమూ 
అందిస్తాడు. దినివిలువను పాఠకులలో |పచారముచేసి రసానందాన్ని 
అనుభవించగల శ క్రి కలిగించడము సాహిత్య విమర్శకుల విధి. కాబట్టి 


సాహిత్య విమర్శకులు ఇటు రచయితలనూ, అటు పాఠకులనూ సన్మార్గ 
ములో నడిపించుటకు పాటుపడవలసి ఉన్నది, 


నేడు రచయితల స్వాతం|త్రాన్ని హరించి వారిని తమ కీత 
దానులనుగా చేసుకొనడానికి కాచుకొని - కూర్చున్న రాజకీయ వాదు 
లయు, వివిధ *“ఇజముి అయు పెద్దపాముల నోళ్లలో వారిని పడకుండ 
రక్షించవలసిన గురుతర బాధ్యత సాహిత్య విమర్శకుల మీద ఉన్నది. 


కవులు _పధానంగా బుషులు! అందుచేత వారు ధర్మ పవర్తకులు 
కాగలుగుతారు. అప్పుడే వారు ఆనంద సంధాతలవుతారు. ఈ విధంగా 
శాంతి దూతలుగా పరిణమిస్తారు. సాహేత్య శబ్దములలోనే సర్వలోక 
హితము ఇమిడి ఉన్నది. ఈ విషయమును సాహిత్య రచయితల కంద 
రికీ సద్దురువు శిష్యునికి ఆత్మస్వరూపము ఊపదేశించినల్టే, సాహిత్య 
విమర్శకుడు (పదర్శింవవలసి ఉన్నది. అప్పుడే రచయిత స్వతం్యతుడు 
కాగలుగుతాడు. అది లేనినాడు సాహిత్య విమర్శకుడు తాను గోతిలోకి 
దిగుతూ, తనతోపాటు రచయితలనూ, వారితోపాటు పాఠకలోకాన్నీ ఆ 
చీకటి గోతిలోనికి లాగగలడు. అట్లుకాక సాహిత్య విమర్శకులు రచయిత 


లనూ పాఠకులనూ, చల్లని వెన్నెల వెలుగులోకి వెళ్ళిదారి చూప్వి 
నడిపించి ఆనందథామము చేరుస్తారు గాక! 


(Souvenir, 


kth All_India Telugu writers Conference - 19869 


విమర్శ ప్రమాణ మ 


7 


సృష్ట్యాది నుండి ఇప్పటివరకూ కవులెంత మంది పుట్టినారో చెప్ప 
లేము. కాని వారిలో మన మిప్పటికీ స్మరించే వారు కొద్దిమందే ఉన్నారు 
అయితే మనము మరిచిపోయినంత మ్మాతముచేత మన జ్ఞ ప్తిలో లేని 
వారు కవులు కాకపోరు. మనకు జ్ఞాపక మున్నంత మా|తముచే తనే 
వారంతా మంచి కవులు అవడానికి విలులేదు. ఇక మనము మరచి 
పోయిన విమర్శకులు ఎంతమంది ఉండేవారో చెప్పనేలేము గదా, 


అందరూ ఎముర్భవలో 


ఇప్పుడున్న కవుల సంఖ్య స్థూలంగా చూస్తె సృష్ట్యాది నుంచీ 
ఇప్ప టిదాకాఉన్న కవుల సంఖ్యకు సరిపోతుందా అనిపిస్తుంది. ఇక 
ఇప్పుడు విమర్శకుడు కానివాడే లేడు. డెమాకైెసీ రోజులు గనుక కవి 
త్వమూ, దాని విమర్శా సర్వసాధారణము కావడము న్యాయమే, 
నాకెందుకు నేను పది పన్నేండేళ్ళు వచ్చినప్పటినుంచి కవిత్వమూ, 
కవితా విమర్శా మొదలు పెట్టినాను. ఎప్పటికప్పుడు నెను చెప్పే కవి 
త్వము వలెనే నా విమర్శ కూడా నాకుమ్మాతము బాగుండేది. అయితే 
ఎప్పటి కప్పుటెః కానీ ఆ తృ ప్తి, వెనకటి కాలంలో బాగున్న కవిత్వము 
కాని, విమర్శ కాని ఇప్పుడు నాకే నచ్చడము లేదు. 


డిరే డిక్‌ (వళ్ళ 


అందువల్ల ఈ మధ్య కొంత కాలము నుంచి నన్ను ఒక (ప్రశ్న 
పట్టి బాధిస్తున్నది. బంగారము మంచిదో, చెడ్డదో విచారణ చేయవలె 
నంటే సూలంగా గీటురాయి వల్ల చెప్పవచ్చును. ఇంకా సూక్ష్మమైన 
సాధనాలవల్ల కొలత వేసి ఇంత బంగారము, ఇంత రాగి ఇంత నుట్టి 


26 సారస్వత వ్యాసములు 


అని చెప్పే వీలున్నది. అట్లాగే ఇతర విషయాలు కూడా మంచి చెడ్డ ల 
విచారణ చేయడానికి ఏవో ఆధారాలు - |పమాణాలు ఉన్నవి. 


జది కొలచిద్ద? 


కవిత్వానికీ విమర్శకూ అటువంటి కొలబద్దలు ఏమైనా ఉన్నవా! 
ఉంటే అవి ఎంత వరకు నమ్మదగినవి? కావ్యము మంచిదేదో, చెడ్డీ 
దేదో తెలుసుకునేందుకు [పమాణము దారికికే, కవిత్వానిక్కీ విమర్శకూ 
పమాణము దొరికినటై , కాబట్టి రెండింటికి కలిఐ పర్యాలోచన చెద్దాము. 
అందులో పొళ్చాత్యులమీద అభిమానముచేత ఆధునికులు అమలులోకి 


తెచ్చిన కొన్ని (పమాణాలు ముందు విచా రిద్దాము, అయితే అవి 
నునకూ కొత్తవి కావు, 


కాలమా? 


అటువంటి |వమాణకో టిలో |పప్రథమముగా పరిగణించేది కాలము, 
ఏ కావ్యము శాశ్వతముగా జనాదరణ ప్మాతముగా ఉంటుందో అదే 
గొప్ప కావ్యమని ఉద్దేశము. ఎన్నో [గంథాలు తాక్కాలికముగా జనుల 
మనస్సులు ఆకర్షి స్తవి. కొద్దిరోజులకు మళ్లి వాటి సంగతి తలచెవాళ్ళు 
కూడా ఉండరు. సోొమరు, డాంటీ, షేక్‌ స్పియరు _ ఇత్యాది మహా 
కవుల [గంథాలు కొన్ని శతాబ్దాలుగా జనము చదివి ఆనందిస్తున్నారు 


అవే ఉత్తమ కావ్యాలు. వాటి గుణము శాశ్వతత్యము, కాబట్టీ కావ్యా 
నికి కాలమే వమాణము అనిపిస్తున్న ది. 


అందులో వి[వతివ త్రి లేదు, 


ఐతే ఇవ్వాళ వాసే కావ్యము మంచిదో, చెడ్డదో విమర్శించ 
డానికి [పస్తుతము వీలు లేదన్న మాట. కాలము విమర్శించి నిలిపేదాకా 


మనము ఆగవలసి వస్తుంది. ఇక కాలమంటే ఎంత కాలము! 


అదిగాక ఒక్కొక్క కావ్యము ఉండడానికి దానీ గుణమేకాక 
మరెన్నో కారణాలు ఉండవచ్చును, ఒక మహాకవి (వాసిన సామాన్య 
కావ్యాలు కూడా జనము అతని మీద గౌరవముచేత స్మరిస్తూ నుఠరవ 


నోరి నరసింహశాస్త్రి 29 


కుండా ఉంటారు. ఒక్కొక్కవ్పుడు మత సంబంధమైన స్పర్శ కలుగులే 
ఆ మతస్టులకు అది పూజ్యమై శాశ్వతమవుతుంది. చివరకు థై ర్యముచేసే 
పచ్చిబూతుగా ఎవరైనా పుస్తకము వాస్తే అన్నిటికంటే అది శాశ్వత 
మవుతుందని నా విశ్వాసము. విశ్వాసము తేనివారు కాళిదాస [పహసన 
మనే [ప్రసిద్ది ఉన్న (ప్రహసనము వ్రాసిన వాళ్జీ, మన కవి చౌడప్పనూ 
అడగండి! ఈ విధంగానే ఉత్తమత్వమే కాక మరెన్నో కారణాలు ఉండ 
వచ్చును, చిరంజీవులుగా ఉండడానికి. = 


అంతేకాక ఉత్తమమైనవి ఎన్నో కావ్యాలు కాలగర్భంలో పడి 
పోయినవి, కవి తాను [పచారము కోసము [పయత్నించకపోతే లోకా 
నికి ఎట్లా తెలుస్తుంది! ఒక్కొక్కప్పుడు ఉఊప]|దవాలవలర్లి కావ్యాలు 
పోతవి. కొన్ని [గంథ భాగాలే కనిపి స్తవి. ఎన్నో కాలగర్భంలో పడి 
పోయినవి చితముగా కొన్నాళ్ళకు పైకి వచ్చి జనాదరణ పా[త మవు 
తున్నవి. ఇటువంటిదానికి గొప్ప ఉదాహరణము ఇప్పుడుమనము సామా 
న్యముగా భాసనాటకాలని వ్యవహరిస్తున్న [వతిమాది నాటకాలు. 
ఇందులో రెండు విశేషాలు. అవి ఎవరు [వాసినా చక్కని నాటకాలే. అవి 
ఎన్నాళ్ళు కాలగర్భంలో పడిపోయినవో తెలియదుగదా! ఇప్పుడా నాట 
కాలు నమ్మకమైన ఆధారము లేకపోయినా భాసుడి పేరుతో ముడివెయ 
డము వల్ల వాటికి మరింత జనాదరణము వచ్చినదనడము నిస్పందెహ 


విషయముః 
కాబట్టీ కాల మనే [పమాణము మనకు విశ్వాస ప్యాతమెనది కాదు, 


బిబ్ళ్గ డొనీనోతౌ? 


కాలముకాదు. కావ్యము బహు జనాదరపా_తము కావలె అంటే ఒక 
రకమైన మనుష్యుల కేకాక బహువిధాలవారికి కావ్యమునచ్చవలె. అప్పుడే 
అది మంచి కావ్య మవుతుంది. అంటే మంచి కావ్యాలు బాలురవద్ధనుంచీ 
పరిణత బుద్దులవరకూ అందరికీ బాగుండవలె. పిల్లలు కథా చమత్శతికి 
వ్యగులవుతారు. శాబ్రీకులు శబ్ద సౌొన్టవం వల్ల ముగ్గులవుతారు. ధర్మ 
[పబోధముతో ధార్మికులు సంతుష్టులవుతారు. మహాభారత [పస్తావనలో 
పూజ్యసాదుడై న నన్నయభట్టారకుడు కూడాఈ గుణమే ఉఊద్దాటించినాడు. 


సారస్వత వ్యాసములు 


ననియు 


లీ 


~. 
౧0 


ఎ బని 
దాంత 


అమ 
దె 
౦ బని 


(3 


యథ్యాత్మ విదులు 


“ధర్మ తత్వజ్లాలు ధర్శశా 


న 


te 


Ca 


ఇ 
- 


రిత్రిశా 


ఎ డా 
ణల 


కివిచక్ష 


1 


స్‌ 
(గు 


” 


బహుసరాణ సముచ్చయంబని . 


న పెదలు ఈ గుణాన్నె వర్గించినారు: 
వి గృహములో నే నిలిచిపోతుంది. మరొ 


చ 
6 


[టి 


తీ 
ఇల క్ష 


పము 


లి 
ce 
£ 
ya 
ఫ్రీ 
60 ౧1 
ww Ya 
ఎ ®@ 
2 Ne 
b 
ww గ 
Pm లా 
ఈ సై 
qg 63 
a 63 
సో QO 
wt g 
(3 4 3 
hh HB 
» [0 x3 
గె “a dg 
ఎం 
' [గొ 
"a 
Y oo 
J 9 
1 a3 . 3 
డో ప 
"6 3 3 లె 
0 9 
ఖు ra 
x3 
Gg 
mw 8 


ఎ మంచి కావ్యాలుపోతవి, కొన్ని 


నో 
ని ఆనందము కలిగించవు, 


ఇ 
ది 


శ్‌ 
ద 


ఇ 


ఆదీ నిలవదు, 
గరగంగ నెర్చునేః ” 


క 


రుషి బాలకుడు 
మన తెలుగుకవి! మరి అంత గొప్పగా నన్నయ 


ఇవ 


న్న 'విశ్వజనీతి (Universality) అని పాశ్చాత్య 


9 3 ae 
న్‌ fa 
"థో లు 
లో fa రె 
fs డ్రి. 
bE ge 
+ 3 
te శ్రి 2 
GB ce pa 
ఎ hb 2 
bm b 
pie 
o 3 "0 
ae W@W bh} 
Oo sa ¥3 
4 0 
J 7 
ry శ రృ? 
¥2 yl 9 
» )ల్పు é 
"yd 1 
[3 భ్‌ d 

mn తు కరో 
fy Ge 
sia ప్రి 
TT 
wi x 9 
wa | ‘ 
fi My3  ( 


త మహాభారతము కూడా పోవలసిందేనా? 


* సూక్ష్మముగా 


కొలబద కాదు 
(స 


నోరి నరసింహశాస్త్రి 31 


ఆలోచి సే అది కూడా ముందు విచారించిన కాలమనే పమాశణానికి అపర 
రూపమే! కాబట్టీ కాలమూ కాదు, విశ్వజనీతా కాదు! 


ఉదాత తౌ? అందే, 


ఇక కొందరు ఉత్తమ కావ్య లక్షణము ఉదా త్రత (Sublimity) 
అంటారు. మిల్టను (వాసిన “పారడై జు లాస్టు చూడండి! అందులో 
మనుష్యజాతికే సంబంధించిన ఉదాత్త విషయాలు చితించినాడు. 
డాంటీ [వాసిన “డివైను కామెడీ” కూడా అంతే! అట్లాగే గెటీ (వాసిన 
“ఫాస్టు ఆలోచించండి. రవీందుని “కింగు ఆఫ్‌ ది డారు చేంబరు; 
మీటరు లింకు |వాసిన “బ్లూబర్లు,” “ది సై టులెస్‌”; హాస్ట్‌మనుది “ది బెల్‌”! 
హోమరు చిత్రించిన యుద్దముకూడా సామాన్య మానవులది కాదు. దేవ 
తాసములై న ఫీరులది. పెద్దలు పురాణము పంచలక్షణమని చెప్పినారు- 
సర్గము, ప్రతినర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము! 
ఇట్టి ఉదాత్త విషయ వర్ణన చేసెదే ఉత్తమ కావ్యసు! 


అందులో ఖవాభళ౯ాలు 


ఈ గుణము కొలబద్దగా తీసుకుంటే ఊ త్త మ కావ్యకోటిలో 
అందరూ సామాన్యముగా పరిగణించే కావ్యాలు చాలా భాగము వస్త వి" 
నాకేందుకు, నాకు గాఢాభిమాన ప్య్కాతమైన కావ్యాలన్నీ వస్తవి. మహా 
భారతానికి మకుటాయమాన మైన స్వర్షారోహణ పర్వము ఒక్కసారి జ్జాప 
కము తెచ్చుకోండి! మానవులలో _ ఉత్తముడు ధర్మరాజు, అందరిలో 
మానవ శరీరముతో స్వర్గములో అడుగు పెట్టదగినవాడు అతడొక్కడే! 
అతనికి బంధుజనులను చూడబుద్ది పుట్టగా ముందు ఊన్న తాసనము మీద 
దుర్యోధనుళ్ణి చూపుతారు. తన సోదరులు నరకములో ఉంటారు. దేవ 
నీతిమీద కొంతసేపటికి అసహ్యము కలుగుతుంది ధర్మరాజుకు! చివరకు 
మానవనీతికీ, దేవనీతికీ భేదము విశదీకరించి ఆకాశగంగలో స్నానము 
చే స్తెనేగాని ధర్మరాజుకు కూడా “మానుష భావవికారముల శోక బంధము 
లడగవనీ, అప్పుడేకాని స్వర్గ సౌఖ్యము అనుభవింపరాదనీ విశదీకరిస్తారు, 
ఈ విధముగా ఈ లోకనీతితో కట్టుబడే మనకు ఇంతకంటె ఉదాత్త మైన 


స్‌? సారస్వత వ్యాసములు 


నీకి బోధించినాడు వ్యాస భగవానుడు! ఈ విధంగానే ఉదాత్త విషయ 
ములు చ్మితించ గలిగినవారే మహాకవికోటిలోకి వస్తున్నారు. అయితే ఈ 


ఉదాత్త ధర్మమే ఉత్తమ కావ్యలక్షణమంటే బాగున్న వీ ఉన్నదికాని 
దీనికి కూడా ఎన్నో కూధకాలు ఉన్నవి, 


అనలుశే మానము 


ముందు అసలిది సంసార పక్షమైన కొలతకాదు. ఈ కొలత బద్ద వే 
కొలిస్తే నిలవగలిగే కొవ్యాలు బహుస్వల్పము. ఇక త్‌ 
కావ్యాలు-ఇతరిము కాదంటే కవులు చాలా భాగము |వాయకుండా పూరు 
కోవలసీ వస్తుంది. షేక్సి)యరు నాటకాలు చాలా భాగము పోతవి. భవ 
భూతి మాలతీ మాధవము నిలవదు. కాళిదాసు మేఘదూతము, మాళి 


వికాగ్నిమ్మితము, విక్రమోర్వశీయము కూడా గణనలోకి రాకపోవచ్చును. 
అమరుకము ఏమి కావలె; గాథా సప్కశతిః 


అవ్యాన్నే 

కవులూ, విమర్శకులూ ఎందరో రాముజీయకవాదులు. కావ్యానికి 
ఉదాత్తత దానికి ఊత ఫష్టత ఆపాదించే ఒక గుణ విశేషమెకాని నిత్య 
ధర్మముకాదు. ఎన్నో కావ్యాలు రమ్యంగా మా[తమే ఉ౦టవిః 
వాటివిషయముల ఈ ఉఊదాత్తతా [ప్రమాణము అవ్యాస్తమై ఫోతుంది. 


కాబట్టి నాబోటి వారికి ఈ ఉదాత్త త ఎంత అభిమానమైనా (ప్రమాణ 
భూతముకాదని ఒప్పుకోక తప్పనిస్థితి ఏర్పడుతుంది. 


పోనీ రామజీయకమో2 


ఇక ఉదాత్తతను బాధించిన రమత్య పొనీ, విశ్వసనీయమైన 
(పమాణమవుతుందా? కావ్యము మనోజ్ఞముగా ఉఊండవ3! “A thing of 


beauty is a 10? far ever” అని కిట్సు |పొరంభించినాడు. కొందరు 
కళ్లకు గమ్యస్థానము కళయే అన్నారు. కవులు చ్మితకారులవలెనే సొంద 
రో్యోపాసకులు. అలంకారికులలో అధునాతనుడై న జగన్నాథపండిత 
రాయలు “రమణియార్థ (వతిపాదక శబ్దమే కావ్య” మన్నాడు. 


శ్రీ 
రాయప్రోలు నుబ్బరావు కూడా అన్నాడు! 


నోరి నరసింహశాస్త్రి 33 


“నిర్వికల్పన విజ్ఞాన నిరతు లయిన 
[బహ్మవాదులకును, ప్లాదరామణియ 
వాదులై_న కవులకును భేద మెంతు; 
తారతమ్య మీమాంసకు తగను నేను.” 


ఖాగానో వుంభుంది, 


మమ్మట భట్టారకుడు “కవి భారతి హ్లాదై కమయ మనీ, 'నవ రస 
రుచిరి మనీ అన్నాడు. కావ్య విమర్శకు వమాణముగా ఈ రమ్యత, 
మనోజ్ఞత అని అంగీకరించేందుకు చాలా అవకాశము కనపడుతున్నది. 
ఎంత చిన్న కావ్య మైనా మనోజ్ఞమైతే మనకది (గాహ్యము! 


కాని దానికీ వ్యూవన్థలేదు. 


ఐతే దీనికి కూడా బాధ లేకపోలేదు. కావ్యానికి మనోజ్ఞతే [ప్రధాన 
లక్ష్యమెతే ఇప్పటికీ లోకములో ఉత్తమోత్తమ కావ్యాలుగా పూజింపబడే 
కావ్యాలే వెనకపడిపోతవి. ఉదాత్త కావ్యకోటిలో ఊదాహృతమైన కావ్యా 
లన్నీ మనోజ్ఞతలో చాలా చిన్న కావ్యాలకు తీసిపోవచ్చును. అంతేకాదు. 
ఈ మనోజ్ఞతకు సరియైన వ్యవస్థచే సే వీలులేదు. ఈ మనోజ్ఞత మనిషిని 
బట్టీ మారుతుంటుంది. కాముకునికి శృంగార _పేశంస ఒక్కటే మనోజ్ఞము. 
భక్తునికి భ క్రి [పశంసెకాని శృంగార |పశంస అసహ్యము కలిగిస్తుంది. 
పొకృత జనానికి పచ్చిబూతు రుచిగా ఉంటుంది. పాపము! వరూధిని 
మనోజ్ఞత [పవరాఖ్యునికి పనికి రాలేదు. ఆ శో తియ బాహ్మణునికి అర 
ణులు దర్భలు, అగ్నులు |పియములై నట్లు అన్యముల్‌ కావు. 


కాబటీ ఈ రమ్యత కూడా అవ్యవసితమె మోతుంది. 
(స) థి దా 
థఖావనాదిలమూ కాదు, 


పోనీ, కొందరు కవికి భావనాబలము (IMnagination) ఉండవలె 
నంటారు. కదా అంటే ఇదమిత్తమని మనము స్పష్టముగా తెలుసుకునే 
వస్తువు కా దిది! . 


3 


పశ సారన్వత వ్యాానములు 


కావ్యాలావెలు, 
మరికొందరు మనిషిని కావ్యాలు కదిలి స్తవి, ఉఊ|దేకము కలిగి_స్తవి 
అంటారు. మద్యాదుల సేవవల్ల కలిగే ఉత్సాహమూ, ఆవేశమూ వంటిదే 
కావ్యపఠనమువల్ల కలిగే ఫలితమని వీరి ఉద్దేశము. తన పొఠకులచెత 


వీరాంగము వేయించడమే కవి విధి అంటే పెద్ద మనుష్యుల్లై నవారు కవి 


త్వము జోలికిపోరు. అటువంటి కావ్యాలను ఉద్దెశించె పెద్దలు “కావ్యాలా 
పనులు వర్ణించవలె నని పలికి ఉంటారు. 


ఉవజ్డలో తగు, 


అదికాదు. కవికి ఊండవలసఫినది ఊపజ్ఞ (Originality) అంటారు 
కొందరు. అయితే కాళిదాసంతటివాడు తనకు “ఊపజ్ఞలేదని 


“వుణ్రా వ్యజసముక్కి గి సూత్ర సేవా స్తిమే గతికి 
అని ఉఊద్దాటించినాడు. ఉఊపజ్ఞ విమర్శకు పమాణమైశే రఘువంశము 


మంచి కావ్యము కాదని తోసివేసే అవస్థ పడుతుంది. అటువంటి కావ్య 
విమర్శకు దూరము నుంచే నమస్కారము చేయవలసి వస్తుంది. 


హగంచి/(తిలోని వివరీతాలు, 
Ql 


మరికొందరు కవికి కావలసినది “వె చితి అంటున్నారు. నిజముగా 
ఆలోచిస్తై ఉవజ్ఞ లేనివాళ్లు అది ఉన్నవాళ్లను అనుకరించబోయి చూపే 
ఊప జ్ఞాభాస ఈ వైచితి 'అని స్పష్టమవుతుంది. కావ్య రచన ధన సంపా 
దనకూ, కీర్తి సంపాదనకూ ఉఊపకరించే వ్యాపారముగా మారినతర్వాత 
లోకవంచనకు చిల్లరకవులు చేసే గారడీ ఈ వై చికి. 'నీ పేరేమి ని 


తల్లకిందులు చేసి చవుకగా వై చ్మికిగలకావ్యముగా చేయవచ్చును, అప్పుడు 
అది మీరేసీనీ? అవుతుంది. 


“నె వైచిత్రి” కావ్యానికి కొలబద్దగా తీసుకుంటే ఏమువృతుందో అది 
వికటకవి కీ వదల. లసీ ఉంటుంది 


దోశి కగో. 


ఇక కొందరు “వీ కావ్యానికి ఆ కావ్య మేగాని కావ్యాలకన్నింటికీ 
సామాన్య ధర్మములేదు. ప్‌ కావ్యానికి అదే [పమాణము; అంటే కావ్యము 


నోరి నరసింహశా శ్రీ 35 


చదివి అది ఏ (ప్రమాణములతో బద్దమైనదో తెలుసుకొని విచారించవలెను” 
అంటారు. ఇది విమర్శకులు ముఖ్యముగా గమనించదగిన విషయము. 
అయితే ఈ పద్ధతి విషయ్మగహడానికి మాతమే పనికి వస్తుంది. కాని 
అది మంచిదా, చెడ్డదా, గొప్పదా, తక్కు వదా_ ఈ విధముగా విలువ కట్ట 
డానికి ఉపయోగించదు. అర్థము చేసుకోకుండా విమర్శ ప్రారంభించే 
వారికి ఈ పద్ధతి అడ్డు తగులుతుంది. 


అభ్బుదయ రబయితలవ పోటీ. 


“ఇకముందు లోకంలో రాబోతున్నది కమూూనిజము. దానికి అను 
కూలించేవే మంచి కావ్యాలు.  ఇతరమంతా తుచ్చమైన వి” అంటారు 
(పోోగెసివు రైటరు అనే పేరు పెట్టుకొని కొందరు. వారు చెప్పేదంతా 
కావ్య వస్తువుకు సంబంధించినదే కాని కావ్య స్వరూపానికి సంటంధమే 
మా(తమూ లేనిది. ముందు ఎల్లా ఊన్న అది అంగీకరి స్టే ఇంతవరకూ 
లోకములో గొప్ప కావ్యాలనుకునేవి తోసివేయవలసి వస్తుంది. వాటి రుచి 
ఎరిగినవారు ఎన్నటికీ అందుకు ఒప్పుకోరు. వీరితో పోటీగా చాలా రకాల 
[పచారకులు తమకు ఇష్టమైన [(పచారానికి ఉవయోగించేదే కావ్యమని 
పోటీకి వస్తారు. 


నున్న వనున్చ హొఖకో వాళి. 


ఇంతవరకూ పాశ్చాత్య వాసనవల్ల మనవాళ్లు వాడుకలోనికి తెచ్చిన 
విమర్శాదర్శములు పరీక్షించి చూచినాము. అవి అన్నీకూడా కివలము 
పాశ్చాత్యులనవే కావని కూడా సూచించినాము.. అయితే పై వాటిని పరీ 
కించగా ఒకటీ తృప్తిగా నిలవలేదు. 


భూ ర్మ్నాాచాద్యు లోమంటౌొరు ? 


మనపూర్వులు ఎందులో సమర్థులు కాకపోయినా తత్స వివేచ 
నములో మా[తము నిపుణులు కౌ బట్టి వారు దీనికి (పమాణ మెమైనా నిర్వ 
చించినారేమో విచారిద్దాము! 


30 సారస్వత వ్యానములు 


“ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 
న 

యథధ్య్యాత్మ విదులు వేడాంత మనియు 
నీత్రివిచక్షణుల్‌ నీతిశాస్త్రం బని 

కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహ మని 

యెతిహాసికు లితిహాస మనియు 
పరమ హౌరాణికుల్‌ బహుపురాణ సముచ్చయంబని.,.... 7) 


ఇంకో .విధముగా కూడా మన పెద్దలు ఈ గుణాన్నే వర్ణించినారు: 


“ఒక్కొక్కని కావ్యము కవి గృహములోనే నిలిచిపోతుంది. మరొ 
కరిది ఆ కవి స్నేహితుల ఇళ్ళదాకా వెళుతుంది, ఇక మరి ఒకరి కావ్యము 
అవిదగ్గుల వదనములందు పాదములుంచి విశ్వకుతూహలివలె శాశ్వత 
ముగా సంచరిస్తుంది. 


ఈ గుణాన్నే 'విశ్వజనీతి (Universality) అని పాశ్చాత్య 
విమర్శకులంటారు. 


అదీ నిలవదు. 


అయితే ఈ కొల బద్ద వేస్తే ఎన్నో మంచి కావ్యాలుపోతవి, కొన్ని 
కావ్యాలు పరిణత బుద్దుల కేకాని ఆనందము కలిగించవు. 


_.. ..,లేజవరాలు చెక్కుగీ 
టిన వసవల్చు కాలకుండు 
డెందమునన్‌ గరగంగ నేర్చునే? 7) 


అన్నాడు కాదూ మన తెలుగుకవి! మరి అంత గొప్పగా నన్నయ 
భట్టారకుడు మహా భారతమును |పశంసించినాడా? దాన్ని కూడా కొందరు 
నవనాగరికులు, ద్విజులు తమకు ద్యిజేతరులచేత శాశ్వితముగా దాస్యము 
చేయించుకోడానికి [వాయించిన |వపచార ప్రధానమైన [గంథమని తోసి 
వెస్తున్నారు. అంతమా[తముచేత మహాభారతము కూడా పోవలసిందేనాః 
కాబట్టి ఈ విశ్వజనీనత కూడా నమ్మకమైన కొలబద్ద కాదు, సూక్ష్మముగా 


నోరి నరసింహశాస్త్రి 31 


ఆలోచి సే ఇది కూడా ముందు విచారించిన కాలమనే [ప్రమాణానికి అపర 
రూపమే! రొబట్టి కాలమూ కాదు, విశ్వజనీతా కాదు! 


ఉదాొత లా? అంతే, 


ఇక కొందరు ఉత్తమ కావ్య లక్షణము ఊదా త్రత (Sublimity) 
అంటారు. మిల్టను |వాసిన *పారడై జు లాస్టు* చూడండి! అందులో 
మనుష్యజాతికే సంబంధించిన ఉఊదాత్స విషయాలు చ్వితించినాడు. 
డాంటీ [వాసిన “డివైను కామెడీ” కూడా అంతే! అల్లాగే గెటీ (వాసిన 
“ఫాస్టు ఆలోచించండి. రవీం|దుని “కింగు ఆఫ్‌ ది డారు చేంబరు; 
మీటరు లింకు (వాసిన *బ్లూబర్జు, “ది సై టులెస్‌”; హాస్ట్‌మనుది “ది బెల్‌! 
హోమరు చిత్రించిన యుద్దముకూడా సామాన్య మానవులది కాదు. దేవ 
తాసములై న లిరులది. పెద్దలు పురాణము వంచలక్షణమని చెప్పినారు. 
సర్గము, _(పతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము!। 
ఇట్టి ఉదాత్త విషయ వర్ణన చేసేదే ఉత్తను కావ్యను! 


అందులో బాధొకాలు 


ఈ గుణము కొల బద్దగా తీసుకుంటే ఊఉ తమ కావ్యకోటిలో 
అందరూ సామాన్యముగా పరిగణించే కావ్యాలు చాలా భాగము వస్తపి 
నాకిందుకు, నాకు గాథాఖిమాన పాత్రమైన కావ్యాలన్నీ వస్తవి. మహా 
భారతానికి మకుటాయమానమైన స్వర్గారోహణ పర్వము ఒక్కసారి జ్ఞాప 
కము తెచ్చుకోండి! మానవులలో ఉత్తముడు ధర్మరాజు. అందరిలో 
మానవ శరీరముతో స్వర్గములో అడుగు పెట్టదగినవాడు అతడొక్కడే! 
అతనికి బంధుజనులను చూడబుద్ది పుట్టగా ముందు ఊన్న తాసనము మీద 
దుర్యోధనుళ్ణి చూపుతారు. తన సోదరులు నరకములో ఉంటారు, దేవ 
నీతిమీద కొంతసేపటికి అసహ్యము కలుగుతుంది ధర్మరాజుకు! చివరకు 
మానవనీకికి, దేవనీతికి భేదము విశదీకరించి ఆకాశగంగలో స్నానము 
చే స్తేనేగాని ధర్మరాజుకు కూడా “మానుష భావవికారముల శోక బంధము 
లడగవనీ, అప్పుడేకాని స్వర్గ సౌఖ్యము అనుభవింపరాదనీ విశదీకరిస్తారు. 
ఈ విధముగా ఈ లోకనీదితో కట్టుబడే మనకు ఇంతకంటె ఉదాత్తమైన 


92 సాఠన్వత వ్యాసములు 


నీతి బోధించినాడు వ్యాస భగవానుడు! ఈ విధంగానే ఉదాత్త విషయ 
ములు చ్మికించ గలిగినవారే మహాకవికోటిలోకి వస్తున్నారు. అయితే ఈ 
ఉదాత్త ధర్మమే ఉత్తమ కావ్యలక్షణమంటే బాగున్న టీ ఉఊన్నదికాని 
దీనికి కూడా ఎన్నో బాధకాలు ఉన్నవి. 


అనలుశే మానము 


ముందు అసలిది సంసార పక్షమెన కొలతకాదు. ఈ కొలత బద్ద వేసి 
కొలిస్తే నిలవగలిగే కొవ్యాలు బహుస్వల్పము. ఇక మహాభారతాదులే 
కావ్యాలు.ఇతరము కాదంటే కవులు చాలా భాగము [వాయకుండా పూరు 
కోవలసి వస్తుంది. షెక్సి ఎయరు నాటకాలు చాలా భాగము పోతవి. భవ 
భూతి మాలతీ మాధవము నిలవదు. కాళిదాసు మేఘదూతము, మాళి 


వికాగ్నిమితము, వ్మికమోర్వశీయము కూడా గణనలోకి రాకపోవచ్చును. 
అమరుకము ఏమి కావలె; గాథా స సప్తశతి? 


అవ్యావ్నే 

కవులూ, విమర్శకులూ ఎందరో రామణీయకవాదులు. కావ్యానికి 
ఉదాత్తత దానికి ఉత్క షత అపాదించే ఒక గుణ విశేషముకాని నిత్య 
ధర్మముకాదు. ఎన్నోకావ్యాలు రమ్యంగామ్మాతమే ఊరంటవి* 
వాటివిషయముల ఈ ఉదాత్త తా [పమాణము అవ్యాప్త ప్తె హోతుంది. 


కాబట్టి నాబోటి వారికి ఈ “ఉదాత్త త ఎంత అభిమానమైనా (పమాణ 
భూతముకాదని ఒప్పుకోక తప్పనిస్థితి ఏర్పడుతుంది. 


పోన్‌ రాముణీయకమాః 


ఇక ఉదాత్తతను బాధించిన రమత్య పోనీ, విశ్వసనీయమైన 
(పమాణమవుతుందా? కావ్యము మనోజ్ఞముగా ఉండవలె! “A thing of 
beauty is a ioy for ever” అని కీట్సు పారంభించినాడు. కొందరు 
కళకు గమ్యస్థానము కళయే అన్నారు. కవులు చ్మితకారులవలెనే సౌంద 
రోోపాసకులు,. అలంకారికులలో అధునాతనుడై న జగన్నాథపండిత 
రాయలు “రమణీయార్థ (పతిపాదక శబ్దమే కావ్య” మన్నాడు. శ్రీ 
రాయ|హోలు నుబ్బరావు కూడా అన్నాడు! 


నోరి నరసింహశాస్త్రి 33 


“నిర్వికల్పన విజ్ఞాన నిరతు లయిన 
[బహ్మవాదులకును, హాదరామణీయ 
వాదులై న కవులకును భేద మెంతు; 
తారతమ్య మీమాంసకు తగను నేను.” 


బొగానో వుంభుంది, 


మమ్మట భట్టారకుడు “కవి భారతి హాదై కమయి మనీ, “నవ రస 
రుచిరి మనీ అన్నాడు. కావ్య విమర్శకు వమాణముగా ఈ రమ్యత, 
మనోజ్ఞత అని అంగికరించేందుకు చాలా అవకాశము కనపడుతున్నది. 
ఎంత “విన న్న కావ్యమైనా మనోజ్ఞమైతే మనకది (గాహ్యమె! 


కొని, దొనిక వ్యవన్ధలేదు, 


ఐతే దీనికి కూడా బాధ లేకపోలేదు. కావ్యానికి మనోజ్ఞతె పథాన 
లక్ష్యమెతే ఇప్పటికి లోకములో ఊ తమో త్తమ కావ్యాలుగా " పూజింపబడే 
కావ్యాలే వెనకపడిపోతవి. ఉదా త్త కావ్య కోటిలో ఉదాహృతమైన కావ్యా 
లన్నీ మనో జ్ఞతలో చాలా చిన్న కావ్యాలకు తీసిపోవచ్చును, అంతేకాదు. 
ఈ మనో జ్ఞతకు సరియైన వ్యవస్థబే'సి వీలులేదు. ఈ మనోజ్ఞత మనిషని 
బట్టి మారుతుంటుంది. కాముకునికి శృంగార |పశంస ఒక్కటే. మనోజ్ఞము. 
భ కునికి భక్తి క్రి పశం సెకాని శృంగార [ప్రశంస అసహ్యము కలిగిస్తుంది. 
పొకృత జనానికి పచ్చిబూతు రుచిగా ఉంటుంది. పాపము! వరూధిని 
మనోజ్ఞత (పవరాఖ్యునికి పనికి రాలేదు. ఆ [శో తియ[బాహ్మబణునికి అర 
ణులు, దర్భలు, అగ్నులు (పియములైై నట్లు అన్యముల్‌ కావు. 

కాబట్టి ఈ రమ్యత కూడా అవ్యవస్థిత మై పోతుంది. 


భొవనాలలమూ కాదు. 


పోని, కొందరు కవికి భావనాబలము (1281026100) ఉండవలె 
నంటారు. కదా అంటే ఇదమిశ్లమని మనము స్పష్టముగా తెలుసుకునే 
వస్తువు కా దిది! 


3 


34 సారన్వత వ్యానములు 


కావ్యాలావాలు, 
మరికొందరు మనిషిని కావ్యాలు కదిలి స్తవి, ఉ|దేకము కలిగి స్తవి 
అంటారు. మద్యాదుల సైవవల్ల కలిగే ఉత్సాహమూ, ఆవెశమూ వంటిదే 
కావ్యపఠనమువల్ల కలిగే ఫలితమని వీరి ఉద్దేశము. తన పాఠకులబెత 


వీరాంగము వేయించడమే కవి విధి అంటే పెద్ద మనుష్యులై నవారు కవి 


త్వము జోలికిపోరు. అటువంటి కావ్యాలను ఉద్దేశించి పెద్దలు “కావ్యాలా 
పములు వర్జించవలె నని పలికి ఉంటారు 


శీవడ్డ లో ఓగు. 


అదికాదు. కవికి ఊండవలసినది ఉఊపజ్ఞ (Oripinality ) అంటారు 
కొందరు. అయితే కాశిదాసంతటివాడు తనకు “ఊపజ్జలేదని 


“వముణౌ వ|జసముకి ర్రే సూత సేవా స్తిమే గతికి 
అని ఊద్దాటించినాడు. ఉపజ్ఞ విమర్శకు పమాణమైతే రఘువంశము 


మంచి కావ్యము కాదని తోసి వేసే అవస్థ పడుతుంది. అటువంటి కావ్య 
విమర్శకు దూరము నుంచే నమస్కారము చేయవలసి వస్తుంది. 


నాగబి(తిలోని బివరీతాలు, 
యా 


మరికొందరు కవికి కావలసినది “వై చితి అంటున్నారు. నిజముగా 
ఆలోచిస్తే ఉపజ్ఞ లేనివాళ్లు అది ఉన్నవాళ్లను అనుకరించబోయి చూపే 
ఉఊ పజ్జాభాస ఈ వైచితి అని స్పష్టమవుతుంది. రావ్య రచన ధన సంపా 
దనకూ, కేర్తి సంపాదనకూ ఉపకరించే వ్యాపారముగా మారినతర్వాత 
లోకవంచనకు చిల్లరకవులు చేసే గారడీ ఈ వైచిత్రి. 'నీ పేరేమి ని 


తల్లకిందులుచెసి చవుకగా వై చ్మితిగలకావ్యముగా చేయవచ్చును, అప్పుడు 
అదె మీరేపేని” అవుతుంది. 


“నై చికి” కావ్యానికి కొలబద్దగా తీసుకుంటే ఏమవుతుందో అది 
'వికటకపీ'కే వదల లసి ఉంటుంది 


దోని తదో, 


ఇక కొందరు “వీ కావ్యానికి ఆ కావ్యమేగాని కావ్యాలకన్నింటికి 
సామాన్య ధర్మములేదు. దీ కావ్యానికి అదే [ప్రమాణము; అంటే కావ్యము 


నోరి నరసింహశా స్త్రీ 35 


చదివి అది ఏ పమాణములతో బద్ధమైనదో తెలుసుకొని విచారించవలను” 
అంటారు. ఇది విమర్శకులు ముఖ్యముగా గమనించదగిన విషయము. 
అయితే ఈ పద్ధతి విషయ గహగణానికి మాత్రమే పనికి వస్తుంది. కాని 
అది మంచిదా, చెడ్డదా, గొప్పదా, తక్కు వదా_ ఈ విధముగా విలువ కట్ట 
డానికి ఉపయోగించదు. అర్థము చేసుకోకుండా విమర్శ [ప్రారంభించే 
వారికి ఈ పద్దతి అడ్డు తగులుతుంది. 


అభ్యుదయ రొభయితలవ పోటీ. 


“ఇకముందు లోకంలో రాబోతున్నది కమూూనిజము. దానికి అను 
కూలించేవే మంచి కావ్యాలు.  ఇతరమంతా తుచ్చమైనవి” అంటారు 
(పో(గెసివు రైటరు అనే పేరు పెట్టుకొని కొందరు. వారు చెప్పేదంతా 
కావ్య వస్తువుకు సంబంధించినదే కాని కావ్య స్వరూపానికి సంటంధమే 
మా(తమూ లేనిది, ముందు ఎట్లా ఊన్న అది అంగికరి_స్తి ఇంతవరకూ 
లోకములో గొప్ప కావ్యాలనుకునేవి తోసివేయవలసి వస్తుంది. వాటి రుచి 
ఎరిగినవారు ఎన్నటికీ అందుకు ఒప్పుకోరు. వీరితో పోటీగా చాలొ రకొల 
వేచారకులు తమకు ఇష్టమైన ప్రచారానికి ఉపయోగించేదే కావ్యమని 
పోటీకి వస్తారు. 


నున్న నున్న వాళక వాలి. 


ఇంతవరకూ పాశ్చాత్య వాసనవల్ల మనవాళ్లు వాడుకలోనికి తెచ్చిన 
విమర్శాదర్శములు పరీక్షించి చూచినాము. అవి అన్నీకూడా కేవలము 
పాళ్ళాత్యులవే కావని కూడా సూచించినాము.. అయితే పై వాటిని పరీ 
కించగా ఒకటి తృప్తిగా నిలవలేదు. 


వూ ర్మాాచాడ్యు లోయం టారు? 


మనపూర్వులు ఎందులో సమర్థులు కొకపోయినా తత్వ వివెచ 
నములో మ్మాతము నిపుణులు కౌ బట్టి వారు దీనికి (పమాణ మేమైనా నిర్వ 
చించినారేమో విచారిద్ధాము! 


ఏర్ట సారస్వత వ్యాసములు 


రనవముతొము, 
భర తమునివద్దనుంచి బహుపండితాదరము పొందిన మతము రస 
మతము. పెద్దలు ఏమన్నారు: 
“కావ్యస్య శద్దార్గౌశ రీరమ్‌; రసాదిశ్చాత్మా? గుణాః శార్యాదివత్‌; 


దోషా; కాణత్వా ద్రివక్‌; స కతయోవయవ సంస్థాన రిశేషవక్‌? అలంకారాః 
కటక కుండలాదివత్‌ల 


శః సమష్టి వాక్యములో ఆలంకారిక మతాలు చాలా భాగము 
సమన్వయమైనవి. జాచిత్వవాద మొక్కది, ధ్వనిమత మొక్కటీ మిగిలి 
పోయినవి. సూక్ష్మ ముగా విచారి స్తై ధ్వనిమతానిశే, రసమతానికీ ఎక్కువ 
భేదములీదు. బౌచిత్యము కూడా నిజముగా గుణవాదములోనిదే, 


కావ్యాత్యో న్నయావము. 
ఇక రసవాదములోగాని, ధ్వనివాదములో గాని కావ్యాత్మ స్వరూప 
నేమి? కొందరన్నా రట! 
“ధ్యనే స్త త్తం గిరా మగోచరం సహృదయ సంవేద్య మేవ.” 
మరికొందరు దాన్ని అన్నారుట: 
“| వతీయమానం పున రస్య దేవ వస్వ్వస్తి వాజీషు మహాకవీనామ్‌, 
యత్త L ఎసిద్దావయవాతిరి క్ర కం విభాతి లావణ్య మీవాంగనాసు.” 
అట్లాగే రసము కూడా. 
లోకోత ర చమత్కారః [పాణఃకై శ్చి త్చమాతృభిః, 
స్వాకారవ దభిన్న కె నాయ మాస్వాద్యతే రసః” 


అలాగే అ 


టృ పుణ్యవంత;ః (వమీణ్యంతి యోగివ |దన ససంత కిమ్‌” 


ఈ విధముగా మన పూర్వులు కూడా వివరణాలలో ఎట్లా ఉన్నా 
రసస్వతూసము చెప్పేటప్పుడు సహృదయైక వేద్యమే ననీ అనిర్వాచ్య 
మనీ, (బహ్మానంద సహోదర మైన అనుభవము కలిగిస్తుందని ఇత్యాదిక 
ముగా చెప్పవలసి వచ్చినది. 


నోరి నర నింహశా స్త్రి 37 
ఒలు నవ్ఫాధ యుడు? 
అయితే ఎవడు సహృదయుడు? 
శ్రీ మమ్మట భట్టారకుడు కావ్యానికి హేతువుగా మూడు సామ 
[గులు ఉదహరించినాడు: 
“శ కిర్నివుణతా లోక శా స్తకావ్యాద్య వేక్షణాత్‌, 
కావ్యజ్ఞశిక్షయా భ్యాస ఇతి హెైతుస్తదుదృ వే.” 
అందులో “శక్తిని వివరిస్తూ 
“శక్తిః కవిత్వ బీజరూవః సంస్కార విశేష, యాం న వినా కావ్యం 
[పసరేత్‌, (పసృృతం వా ఊపహసనీయం సాక్‌ 7 అన్నాడు, 
నిపుణతను వివరిస్తూ లోకజ్ఞానమూ, ఛందో వ్యాకరణాది శాస్త 
ములూ, గజతురగ ఖడ్గొది అక్షణ [గంథములూ , మహాకవుల కావ్య 
ర Co చ 
ములూ, ఇతిహాసాదులూ_ వీటి విమర్శవల్ల వచ్చే వ్యుత్సతి గా నిరూ 
పించినాడు, 
అభ్యాసము వివరిస్తూ 
“కావ్యం కర్తుం విచారయితుంచ య జానంతి. తదుపదేశేశకరణే 
యోజనేెచ హీనఃుునే్యేన (పవృత్సి౪” అన్నాడు. 
ఆపై న “ఈమూడూ వేరేవేరే కారణాలు కావు. కారణమే. అంటే 
అన్నీఉన్నప్పుడే సాధ్యమ”ని ఉవపదేశించినాడు. 
కావ్య విమర్శకుడికికూడా తప్పనిసరిగా ఇవన్నీ కావలసిన గుణా 
లుగా కనబడుతున్నవి. అటువంటి సామి ఉన్నవాడే సహృదయుడు. 
వజ పరీక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస గుణము కావ్య 
పరీక్ష కష్ట సాధ్యమైనది. వ|[జపరీక్షకు ఒక వజ [ప్రపంచము చాగా 
తెలుస్తే చాలును, కాని కావ్య విమర్శకు కావలసిన సామి అపరిమిత 
మెనది. 


పరీ సారస్వత వ్యాసములు 
ముని 


విమర్శ ప్రమాణము సర్వవ్యాధినివారిణులని చెప్పే చిట్కా 
మందులవలె సులభసాధ్యమైనది కాదు. విమర్శ చేసేందుకు సమ్మ గమైన 
సామగి మన విమర్శకులకు ఎందరికి ఉన్నదొ |పశ్నించుకోవలసినదని 
మనవి చేస్తున్నాను. 


(ఆంధప తిక 1944 తారణ సంవత్సరాది సంచిక నుండి) 
(ఆం్యధప్మతిక స్వర్ణోత్సవ సంచికలో పునర్ము[దితము - 1885) 


తలుగు కవిత్వములో ఫాషనులు 


ఫాషను అనేది కవిత్వములోకూడా ఉన్నదా అని కొందరు సందేహ 
పడవచ్చు. మానవుడికి సంబంధించిన (పతిదానిలోనూ ఫాషను ఉన్నది. 


పూర్వాం[ధ కవులలో “ఫాషను అన్నప్పుడు ఏ శ్రీనాధునితోనో 
“స్తుతమతియైన యాం్యధకవి ధూర్జటి పల్కులకేల కల్గి నీయతులిత 
మాధురి మహిమ?” అని మహాసభలో కూడా పస్తావన వచ్చేటంత 
సిద్దముగా విలాస పురుషుడైన థూర్జటితోనో, అనేక కధలు చెప్పుకొనే 
పిన వీరభ్యదునితోనో ప్రారంభిస్తానని మీరు ఊహించవచ్చు. వాళ్ళుకూడా 
ఫాషనులు కనపరచిన వారే కాని తెలుగు కవులలో కల్లా మొదటి ఫాషను 
తెచ్చిన నవనాగరికుడు నన్నయ్య భట్టు. 

ఏమిటి! “అరవిళ జప హోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, 
నానా పురాణ విజ్ఞాన నిరతుడు” అయిన ఈ నన్నయ్య భట్టు శుద్ద ఛాంద 
సుడు కాడా? (బాహ్మణాతిశయము సంగతీ, వర్ణాశ్రమ ధర్మరక్షణము 
సంగతీ అనుమాన మేమీలేకుండా సర్వసామాన్య విషయంగా ఎక్కడపడితే 
అక్కడ వర్ణిస్తూ వచ్చినాడు. రాజరాజ నరెం|దుణ్జి వర్తి స్తూ ఆరో పద్యము 
లోనే “సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిమ” నొవ్బుచు అనీ, 
తర్వాత పద్యములోనే “వి పకులమునెల్ల (టోచుచు” అనీ, “అ గజన్ఫు 
లకు నను[గహమున చారుతర మహ్మాగహారంబులిచ్చుచు” అనీ అన్నాడు. 
ఆయనకు ఇష్టమైన నాలుగైదు వస్తువులలో, ఉభూదేవ కులాఖితర్పణ 
మహీయః పీతి” ఒకటి అన్నాడు. భారత _శవణాఖిరతివల్ల “అనముల 
సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబు నుత్తమ బహు వేదవిప్రు 
లకు దానముచేసిన తత్సలంబు తథ్యమ సమకూరు” అన్నాడు. ఊరి శే 
సభాపర్వంలో పుటలు తెరవగానే ఈవాక్యసు కన బడ్డది. “దిగ్విజయో 
పార్టితంబులయినే ధనంబుల బ్రాహ్మణ సంతర్పణంబును ధర్మ మార్గం 
బులం జాతుర్వర్థ్యరక్షణంబునుంబేసి స్మామాజ్యంబునం (బకాశింపుము” 


A0 సారస్వత వ్యాసములు 


అని ధర్మరాజుతో నారదుడన్నట్లున్నది. ఇంతగా (బ్రాహ్మ ణాతిశయము 
తిక్కనకూడా చెప్పలేదు, ఇక నన్నయభట్టు చెప్పినదా పురాణము. 
ఇటువంటి అచ్చ సనాతనుడై న నన్నయథభల్లై తెలుగు కవిత్వములో 


మొదటిఫాషను తెచ్చినాడా! అని సందేహము ఎవరికయినా కలగడము 
ఆశ్చర్య ముకాదు, 


అయితే ఈ నన్నయ్యభట్లి రాజసభలోని సభ్యులను సభికులంటే 
తగాదా వస్తుందేమో... వర్ణి స్తూ సభలో “మృదు మధుర రస భావభాసుర 
నవార్థ వచనరచనా విశారదులయిన మహాకవులును” ఉన్నారని వర్ణించి 
నాడు. మహాకవుల రచనలు వర్ణిస్తూ “భావ భారమైన” వనీ, “నవార్థ వచ 
నము” అనీ చెప్పినాడు. ఆయన ఇప్పుడే గనక ఉంటే తప్పక “భావ కవి 
త్వమూ), “నవ్యకవిత్వమూి ఆదరించేవాడనుకోవడములో అనుమానము 
ఉండదు. ఒక్క సమాసములోనే రెండూ ఉదాహరించినాడు. 


ఇంతకూ ఆయన భావకవిత్వవమందు అభిమానము చూపినా అటు 
పంటిది వ్రాయలేదు కాబట్టి ఆయన తెచ్చిన *ఫొషను ఏమిటి? ఈ 
(పశ్నకు జబాబు చెప్పే ముందు మీరు అసలు తెలుగు భాషలో భార 
తము వంటి ([గంథము వని పెట్టుకొని చెప్పడమనేదే అప్పటి పూర్వాచార 
పరాయణులకు ఎంత హాస్యాస్పదముగా ఉఊండేదో కాస్త ఊహించుకోవలె. 
ఇప్పటికి ఇంచుమించు వెయ్యి సంవత్సరాల బట్టి విద్వాంసులు కవిత్వము 
చెప్పి మండిత పామరులను మెప్పించినారు గదా! కాని ఇప్పటికి కూడా 
కేవల సంస్కృత పండితులకు తెలుగు కవిత్వమందే ఎ౦త నిరసన భావ 
ముంటుందో తెలుసునా? అటువంటివారిలో, తెలుగు వారితోతెలుగు కవి 
త్వము సంగతి |ప్రస్రావిస్తే వాశ్యమంటారో తెలుసునా? “మాకుతెలుగులలో 
అంత [పవేశము లేదండీ” అంటారు, ఇంగ్లీషు చదువుకొన్న కొందరు 
“మెము తెలుగులో [వాయలే” మని అంటున్నట్లు, ఆ సంస్కృత పండి 
తుల దృష్టిలో తెనుగు కవిత్వయోగ్య మైన భాషకాదు. చివరకు అది 
“తెనుగు కూడా కాదు. “తెలుగులు?” నిత్య బహువచనము._మినుములు, 
పెసలు వలెనే అదిన్నీ. 


నోరి నరసింహశాస్త్రి 41 


కాశిదాసాదులు కూడా ఆదరించక తప్పక పోయిన ప్రాకృతాన్నే 
పూర్వ పండితులు “అప భంశము అన్నారు _ (గామ్యమన్నట్లు, ఒక 
(సాౌకృతాన్ని “పై శాచి అన్నారు. ఇక తెలుగో! ఆ అప|భంశానికి అప 
(భంశము కొంత, పైశాచికి వికృతికొంతా; సంస్కారహీనమయిన _ 
అంటే సంస్పృతముకాని = అచ్చ తెలుగు కొంతా ఈ భాషలో కలిసింది. 
ఈ పనికి మాలిన తెలుగు భాషలో మహాభారతమువంటి ఉద్గంంథము రస 
పంతముగా [వాయడానికి ఉప్మకమించి నాడంటే నన్నయ దెంత సాహ 
సము! అప్పటి కాలములోని అచ్చసనాతనులు నన్నయ భట్టును భ9ష్ష 
బాహ్మ ణుణ్జిగానో, చదువురాని నవనాగరీకపు కవిగానో భావించి ఉం 
టారు. ఇంత ఎందుకు? ఆయన రాజాశ్రయము సంపాదించి తెలుగులో 
కూడా పుస్తకము |వాస్తున్నాడంటే _ ఇప్పటి కాలపు కవిత్వము చదవ 
కుండానే, కవులు ఎవరో తెలియకుండానే, హేళనవేసే పూర్వ పండితులూ 
పండితమ్మన్యులూ లేరూ? _ అట్లాగే ఆ కాలపు పెద్దలు నన్నయ భట్టును 
ఏమని హేళన చేశారో? వ్యాస మహర్షి చెప్పిన మహాభారతము తెలు 
గులో రసవంతంగా వా్రాసాడట ఈ (బాహ్మడు! 


ఏమయితే ఏమి? ఆ (బాహ్మడు పురాణాలు తెలిగించే ఫాషనే 
నిరాఘాటంగా కొంతకాలముపాటు సాగిపోయింది, రైెళ్ళూ విమానాలూ 
వంటి రయ సాధనాలు లేని ఆ పూర్వపు రోజులలో భాొషన్లు కూడా ఇప్పు 
డంత తొందర తొందరగా మారేవి కావనుకొంటాను. ఇట్లా ఉండగా 
శ్రీనాధుడు పురాణాలతో పాటు నై షథియ చరితము కూడా తెలుగు 
చేశాడు. దానితో కవుల దృష సంస్కృత కావ్యాలమీదికి మళ్ళింది. 
అట్లాగే శిశపాలవధ, కిరా తార్గునీయము, మెఘదూతము కుమారసంభ 
వము మొదలై నవన్ని అప్పటి కాలపు కవులు తర్జుమా చేసి ఉంటారు, 


ఇంతలోకే ఈ తర్జుమా తెందుకు? ఇతివృ త్తము కాస్త పూర్వపుది 

పెట్టుకుని మనమే స్వతం|తంగా సంస్కృత కవులవలె కావ్యాలు (వాసే 

ద్లామని ఎవరికో ఒకరికి బుద్దిపుట్టింది. ఎవరికి ఆ బుద్ది ముందు పుటిందో 
రు 

చెప్పలేము కాని తెలుగు దేశములో ఈ రకము కావ్యాలు ఫొషను చేసి 
నది పెద్దన్న; వీటికి ప్రబంధాలని పేరు రావడము కూడా ఒక ఫేషనే, 


42 సారస్వత వ్యాసములు 
ఈ [ప్రబంధాల్ల్‌' శ్లేషపద్యాలు చేర్చి (పతి పద్యాన్నీ సానలు 
దీరిన జాతిరత్నంగా చేస్తూ రామరాజభూషణుడు వసుచరిత చెప్పి శ్లేష 
కవిత్వము ఫాషనులోనికి తెచ్చినాడు. అందుమీద పిల్ల వసుచరి|త్రలు 
పుట్టుకు వచ్చినవి! 


భట్టుమూర్తి [(వాసిన పుస్తకాన్ని మించ వలెనని పింగళి సూరన 
రాఘవ పాండవీయము [వాసి ఒక్క కావ్యములో రెండు కథలు రెండెడ్ల 
బండివలె నడిపించే కొత ఫాషను _ కాదు అది రెండు బళ్ళకు ఒంటెద్దు 
కట్టి నడిపించే ఫాషను _ తెచ్చినాడు. అక్కడనుంచీ నలయాదవ రాఘవ 


పాండవీయాలు వగైరాలు ఒంటెద్దుకు నాలుగు బళ్ళ ఐదు బళ్ళూ కట్టి 
తోలడము సాగించారు, 


ఇది ఇట్లా ఉండగ్కా ఒక పనిలేని కవికి అచ్చ తెనుగు కావ్యము 
(వాయవలెనని బుద్ధి పుట్టి వాస్తే ఇంకొకడు నిరోష్ట్య కావ్యము (వాశాడు. 
ఇట్లా ఎవరి ఊహకొర్ధి వాళ్ళు కొత్తకొత్త ఫాషన్లు తెలుగు కవిత్వములో 
వెదజల్ల సాగినారు. ఇదంతా “భవికవుల” సంగతి! 


ఈ రకంగా “భవికవు” లంతా కవిత్వ సంసార సాగరములో పడి 
తన్నుకులాడుతూ ఉంటి “శివకవులు” వారి దోవను వారు కొత్త ఖొషన్లు 
కవిత్వములోకి తీసుకురా మొదలు పెట్టినారు. సోమనాధుడు బసవ పురా 
ణము ద్విపద కావ్యముగా జాను తెనుగులో [వాసినది మొదలుకొని శివ 
కవులకు తెలుగులో ద్విపద, సంస్కృత పురాణాలలో అనుష్టుభుకు పర్యా 
యమై పోయింది. వీళ్ళు ఇంకా ఎన్నెన్ని రకాలవో పదాలు, పాటలు 
ఫాషను చేసినారు. అవి చాలా భాగము కాలగర్భములో అంతరించినవి. 


తిక్కన సోమయాజికి ఆయన పితృదేవతను ముందు పెట్టుకొని 
హరిహరనాధుడు (పత్యక్షమై భారతము పూర్తి చేయమన్నాడు, భా 
(గేసరుడై న పోతన్న గోదావరిలో (గహణస్నానము చేసి ఉంటే దివా 
స్వవ్నములో శ్రీరామచర్యద మూర్తి పత్యక్షమై భాగవతము తెలుగులో 
వాయమన్నాడు. తరువాత కొద్దికాలానికే కళింగ యా(తకు పోతున్న 
కృష్ణ దేపరాయలకు శ్రీకాకుళనాధుడు స్వప్నములో సాక్షాత్కరించి శ్రీ 


వేంకటేశ్వరుని పేర ఆముక్తమాల్యద (వాయమన్నాడు, అప్పకవికి 


నోరి నరసీంహశాస్ర్రీ 43 


కృష్ణాష్టమినాటి రా(తి కామేపల్లి చక్రపాణి కలలో కనబడి చెప్పి మర్నా 
టికి మతంగనివాసిఅయిన |బాహ్మణుని ద్వారా అయిదు వందల సంవ 
త్సరాల నాడు పోయిన పుస్తకము పంపించినాడు! అప్పకవికి కలలో 
కృష్ణుడు చెప్పినమాటలు అసందర్భంగా ఉన్నవని మన “నవ్యవిమర్శ 
కులు” అంటున్నారు కాని అ(వస్తుతము, ఇక కంకంటి పాపరాజుకు భగ 
వంతుడు (ప్రత్యక్షమై ఉత్తర రామాయణము (వాయమన్నాడు, 
“నావిష్టుః పృథివీపతిః” అన్నట్లు “నాభ క్తః కవిశేఖరాత్‌ి అని వాడుక 
లోనికి వచ్చిజంటుంది. ఇక ఆ పైని తాము (వాసిన కావ్యము కృతి 
పొందడానికి సిద్ధపడ్డ [పభువులూ, మం[తులూ దండనాధులూ దొరకని 
(పతికవికీ భగవంతుడు కలలో (పత్యక్షమై తనపేర పుస్తకాలు [వాయించు 
కొన్నాడు. దీన్ని బట్టి భగవంతుడికి తెనుగుభాషమీద ఎంత అభిమానమో 
బుజువు అవుతుంది! ఇక చివరకు నా పద్నాలుగో ఏటనో పదిహేనో 
ఏటనో నేను [వాయ ప్రారంభించిన [పబంధము కూడా విష్ణుమూర్తి కోరిక 
వల్ల ఆయనకే అంకితము చేసినట్లు జ్ఞాపకము, “ఇమ్మనుజేశ్వరాధముల 
కిచ్చి వురంబులు వాహనంబులున్‌” నాకెందుకు అనుకున్నాను. ఆ (ప్రబం 
ధము అంకితము పుచ్చుకోడానికి అంతకంటె  తెలివిమాలినవాడు నా 
కప్పట్లో దొరకలేదు! ఆ (ప్రబంధము ఏది అని ఎవరయినా అడుగు 
తారేమో! శ్రీ శివశంకరశాస్త్రి నాచేత ఒక చిన్న ఏకాహము చేయించారు, 
అందులో ఆయనే స్వయంగా హోతగా ఉండి ఆ ప్రబంధము అగ్నిహో 
_తుడికి అహుతి చేయించి, హవ్యవాహుడిద్వారా శ్రీ మహా విష్ణువు తిరు 
హస్తాలకు అందేట్టు చేసినారు. ఆ |పబంధము పేరూ ఇతివృ త్తమూ 
మరచిపోయినాను. 


ఆధునికులలో కొక్కొండ వెంకటరత్నం పంతులు,)వెదము వెంకట 
రాయశాస్త్రి వాసుదాసు వసురాయకవి, తిరుపతి శాస్త్రి (ప్రభృతులు 
ఎన్నో ఫాషన్లు తెచ్చినారు. ఆయితే వారిలో తిరువతి వెంకటేశ్వరులు 
పూర్వం(ధకవిశిామణులలో చివరివారనీ, నవ్యాం[ధకవులలో మొదటి 
వారనీ నా ఉద్దేశము, వారు అవధానాలు ఫొషను చేసిన సంగతి జగద్వి 
దితముగదా! ఇంక జంటకవిత్వ మొకటి వారు తెచ్చిన ఫాొషనే. రామ 
కృష్ణకవులు, వెంకట పార్వతీశ్వర కవులు, కొప్పరపుకివులు, శంకర దిక్షి 


Al సారస్వత వ్యాసములు 


తులు (అంటేచింతా భీమవంకరము, చింతా దీక్షితులు) సత్యాంజనేయులు 
(అంటే విశ్వనాధసత్యనారాయణ, కొండాలిఆంజనెయులు ) శేషా దిరమణ 
కవులు, పింగళి లక్ష్మికాంతం, కాటూరి వెంకటేశ్వరరావులు ఇంకా ఎంత 
మందో లెక్కలేదు. వెంకట శాస్త్రిగారు తెలుగు పద్యాలు చక్కగా చదివే 


కొత్త పద్దతికూడా ఒకటి ఫాషనులోకి తెచ్చినారు. ఇది ఇవ్పటికీ తెలుగు 
దేశమంతా వ్యాపించే ఉన్నది. 


ఈ సందర్భములో కొప్పరపు సోదర కవులు _ తెచ్చిన ఫొషను 
చెప్పడం మరవరాదు. వారు అశుధార చెప్పుతూ దేశములో సంచారము 


చేసిన మొదటి రోజులలో వారెంత పండితాదరము గడించారో చిన్న 
వాళ్ళకు చాలామందికి తెలియక పోవచ్చును. వారు మొదటిసారి 
గుంటూరు వచ్చినప్పుడు నాకు వది పదకొండేళ్ళు ఉంటవి అనుకొంటాను. 
నేను సభకు వెళ్ళలేదు. అయితే సంస్క తాం|ధ పండితులై న మానాన్న 
గారు ఆ సభకు వెళ్ళివచ్చి ఇంట్లొ వారిని మెచ్చుకొంటూ "అన్నమాటలు 
నా కిప్పటికీ జ్ఞాపకమున్నవి. చాలాసేపు పరిపరి విధాల మెచ్చుకొని చివ 
రకు సాక్షాత్తు రామకృష్ణులె అవతరించి వచ్చినారని అన్నారు! వారు ఫొష 
నులోకి తెచ్చిన ఆశుకవిత్వముతో పూర్వం ధ కవిత్వము అంతరించినది. 
ఇర సవ్యం (భో రొఖిత ౧ములో ఫొషన్లు : 
నవ్యాంధకవిత్వము రాయ్మపోలు _ సుబ్బారావు గారు 191 వ 
సంవత్సరములో “తృణకంకణము' |ప్రకటించడముతో [పారంభమైనదని 
అస్మదాదుల మతము. దాని |పకాశకులు తమ పీఠికలో ఇట్ల న్నారు; 
“వున భాషయందలి కావ్య ప్రపంచమును శాసించిన లాక్షణికులు 
కవిత్వమునకు ప్యాతములగు విషయములకు సై తము ననుల్ల ంఘ్యమగు 
'(్రహరి నిర్మించి విడిచినందున పాౌశ్చాత్యాదర్శముల |పోద్బలము 
దొరకునంతవరకు మన కవులు పొడిన పాటలనే పాడవలసినవారై రి...” 
“కాల ప్రభావమున నట్టివి భూగర్భమునుండి వెలికిదియబడి గత 
కాలపుం జరి్మితసరణిందెలుప నుపయు క్తంబు లగుటకయి వస్తువదర్శ 


నాగారముల నిలుపబడు విగహా దుల గతిం జెందుస్థి తి నుండుట యొక 
కొన్ని కారణంబులచే వినాదకరంటేెం*.” 


నోరి నరసింహశాస్త్రి 45 


“లాక్షణికులు మాత్రము సర్వాధికార ధూర్వహులుకారు; సాధారణ 
ముగ భాషా సాం] పదాయముల లక్ష్యమున నుంచుకొని కవులు తమ 
రచనల సర్వస్య్వతం|తులయి మెలగిరి.... ..”. 


నవీన మార్గరచన లలో ముఖ్యమయినది “లిరిక్‌” అను ఆంగ్లేయ 
రచనకు సరివచ్చు “భావగితము”. కవి తనకు సురచిరమగు నొక భావ 
మును గొని అందు తన హృదయము నిమిడ్చి రచించు. ఇందు కథయు 
వర్ణనలు నుపాంగములు. పెరవై పులకు జింత. ౦బరపి యల్లుట యనవస 
రంబగుట నీవిధ రచనల కవివాదయ మొక్కవిషయంబున కేందదీకృత 
మయి మిక్కిలి యాహ్తాదకరంబగును, 


“దై వనియతిం [బస క్తమైన “నిర్గత పణయముి విశుద్ధ పమ 
ముగా (పతిఫలించు “వకృతిరహాస్య ను” బందు వర్ణింపబడినది.” ఈ 
మాటలు ఇంత విరివిగా ఉదాహరించడమునకు కారణమున్నది, 


తృణకంకణము, కష్టకమల, స్నేహలతాదేవి, తెనుగుతోట, స్వప్న 
కుమారము 1818_1914 సంవత్సరాలలో (పకటించినారు. అందులో 
“తృణకంకణము' అభినవ కవితామండలి (పకటించినట్లు లేకపోయినా 
“కషకమలి సూచికలో ఆ మండలివారు తృఐకంకణము కూడా తమదే 
అని, అది ద్వితీయ [పచురణమినుటలో సూచించినారు. అంతకునునువటి 
6లలితిను ఉదాహరించలేదు. 


నా కప్పుడు 12, 19 ఏళ్ళు కాబట్టీ, నేనప్పుడు పబంధయుగములో 
ఊన్నందువల్లా ఆ [పచురణలు నాదృష్టిలోకి రాలేదు. అయితే శ్రీ శివ 
శంకరశాస్త్రీతో స్నెహమయిన తరువాత 1917 లో వాటికోసము (పత్యే 
కము బెజవాడవెళ్ళి రామమోహన [గంధాలయములో చదివినాను. నాకా 
పుస్తకాలు దొరకడము పేదకు పెన్నిధి దొరికినట్లయింది. ఇంతటి కవి 
తెలుగుదేశములో ' పుట్టినాడా అనిపించింది. ముఖ్యంగా అందులో తెలుగు 
తోట ఎన్నిసార్లు చదివినానో చెప్పలేను. ఆధునిక కవులలో రోయ్యపోలు 
వారి గ్రంథాలతో ముగ్గులు కానివాళ్లు ఎవరూ లేరనడము అతియో క్తి 


కాదు, 


46 సారస్వత వ్యాసములు 
అంతకుమునుపే నవ్యకవిత్వము ఉన్నా అది [పచారములోకి 
తెచ్చి ఫాషనులోకి తెచ్చినది మొదట రాయ్యపోలువారే. తృణకంకణ 
పీఠిక |పకాశకులు [వాసినట్లున్నా సుబ్బారావుగారేనో, వారి మ్మితులలో 
ఎవరో ఒకరు వారి ఊహలకు అనుగుణముగానో [వాసినారని నా నమ్మ 
కము, కాబట్టి దాని బాధ్యత వారిదే. 


అందులో నుంచి పైని ఉదహరించిన వాక్యాలవల్ల నవ్యకవుల 
లక్షణాలు స్పష్టపడతవి. 


ఆందులో మొదటిది లాక్రణికులమీద దండయా[త. పాళ్చాత్య 
కవిత్వ పద్ధతుల మీద ఆదరము, పూర్వకవిత్వము మీద _ నిరసన లేక 
పోయినా నిరసనమువలె స్థూలదృష్టికి కనపడే మాటలు వాడడము, ఆధు 
నికుల మీద అభిమానము. కవుల నిరంకుశత్వము ఉఊద్దాటించడము 
ఇం తేకాదు. నవ్యకవిత్వ మితులు కొందరూ, శతువు అందరునూ నేటి 
కవిత్వాన్ని “భావ కవిత్వము అంటున్నారు, ఆ మాట వాడకపోయినా 
ఆ పీఠికలో *1?%16ి అనే పదాన్ని “భావగితము” అని అనువదించి “భావ 
కవిత్వము” అనే పదానికి మార్గ్లదర్శకులై నారు. మళ్ళీ “కష్ట కమలి 
సూచికలో “మే మీ నవ్యకవితా [ప్రచారమునకు ముందడుగు మోపి 
నప్పటి నుండియు వలయు (పోత్సాహ గౌరవము ల బ్బీ నందుల 
కెంతయు సంతసించుచున్నాము” అని |పకాశకులు [వాసినారు. కాబట్టి 
వారే “నవ్యకవితి అనే నామము వాడినారు. అందులోనే “భావవరి 
చయము అనే శబ్దమువాడి ‘భావము మీద (ప్రత్యేకాభిమానము చూపి 
. నారు. తెనుగుతోటలో “పాడుమమ్మ గితాసఖీ భావపదము అనే పాదము 
రిసార్లు ఉచ్చరించి గీతా సఖ్యము చేసినారు. 


నవ్య కవులకు |పణయము, (పకృతి, వాటి రహస్యాలూ చాలా 
ఇష్టమైనవని మీకు తెలుసును. పై ని ఉదహరించిన వాటిలో చివర 
మాటలు మళ్ళీ ఎత్తి [వాస్తున్నాను. “దైవనియతిం (బస క్షమైన నిర్గత 
నణయము =... ఇందు వర్ణింపబడినది. 


నేటి కవిత్వము అర్ధముకాదు; అందుకే అది అభావ కవిత్వమని 
(పతిపక్షు అంటున్నారు, అందులో కూడా కొంత సత్యము లేకపోలేదు, 


నోరి నరసింహశాస్త్రి 47 


_ 


పై వాక్యానికి ఎవరై నా అర్థము చెప్పండి! తృణ కంకణము చదివిన 
తరవాత ఆ కథను బట్టి ఆ వాక్యము అర్థము ఊహించ వలపినదే కాని 
ఊరికే అ వాక్యము అర్థము కాదు. 


నవ్య కవులలో ఇంకో ఫాషను ఉన్నది. ద్వివచనములో గాని 
బహువచనములో గాని సభ్యులు లేకుండానే కవితా మండలి స్థాపించడ 
మునకు కూడా వారే ప్రథములను కొంటాను. 


నవ్య కవులకు [ప్రత్యేకమైన కవితా సామ(గి ఉన్నదని అందరికీ 
తెలుసును ఈ మధ్య అతి నవ్యకవులు (Ultra_moderns) తెస్తున్న 
సామ్మాగి మ్మాతము ఆయనకు తెలియదు కాని, మిగతా నవ్యకవుల 
కవితా సామ్మగి అంతా రాయ్యపోలు వారే మొదట ఫాషనులోకి తెచ్చి 
నారు ఈ కవితాసామ్మగిలో మొదటిది భావాలు. తర్వాతది |పణయము. 
మూడోది (పకృతి. దాని వెంబడి ఇంకా ఎన్నో ఉన్నవి. కోయిల ఒకటి. 
కోయిలమీద పద్యాలు |వాయని నవ్య కవీ లేడు. ఇక నీరదకుమారులు 
కుమార హరిణులు, కవికుమారులు, మాధుకర కుమారులు, [బాహ్మణ 
కుమారి, లేగొల్ల కొమిరె - ఇన్ని ఎందుకు! కుమార శబ్దము ఎన్నిచోట్ల 
వాడవచ్చువో అన్ని చోట్లా వారు వాడివేసినారు. ఇంత కవితా సామి 
లోని పూదోటలు, మావి ఇగుళ్ళు, శిరీషపుష్పాలు, మధువ్కు లతలు, 
కన్నెలు, రాధ, కృష్ణుడు _ ఇవన్నీ రాయ|పోలు వారు తెచ్చిన ఫొష 
నులే. నవ్యకవులకు “షెల్లీ? మీద అభిమానము. ఫాషను చేసినది కూడా 
వారే, చివరకు మాటలన్నీ అర్థ మైనా భావము గోచరించకుండా చెప్పే 
కవిత్వముకు కూడా వారే అక్క డక్కడ దారి చూపించినారు. వారి తెనుగు 
తోట అనే కావ్యము నాకు అభిమానమైనది. అందులో పూర్తిగా తేట 
గీతి వాడినారు. తేటగీతిలో ఉన్న సొగసు అంతా వారందులో చూపించి 
నారు. “ఆధునిక కవిత్వమంటే తేట గీతాలు [వాయడమా?ి అని మా 
నాన్న గారు అడిగేవారు. ఆ (పశ్న తోచినది మా నాన్న గారికి ఒక్కరికే 
కాదనుకుంటాను. నవల అంటే ముందు బాటసారిని వర్ణించడమని అయి 
పోయినట్టు నవ్య కవిత్వమంటే కొంతకాలము తేటగీతి (వాయడమయి 
ఫోయింది, 


48. సారస్వత వ్యాసములు 


తేటగీతి అనేటప్పటికి వెంకట పారతీశ్వర కవులు వెంటనే జ్జ పికి 
వసారు, వారి గీతాలు కూడా చాలామధురంగా ఉంటవి. అయితే. "వారు 
తేబగీతి రచనలో కొ త్ర ఫాషను తెచ్చినారు. 


ఎంత ఆనంద మున్నదో ఎవరికెరుక 
ఎంత సంతోష మున్నదో ఎవరికెరుక 
ఎంత ఆహ్లాద మున్నదో ఎవరికెరుక 

ఎంత ఆమోద మున్నదో ఎవరికెరుక 
ఎంత హర్షంబదున్న దో ఎవరి కెరుక, 


ఈ విధంగా ఒక్కమాట మార్పుతో హాయిగా పంక్తులకు పంక్తులు, 
పేజీలకు పేజీలు పరిగి పోయేటట్లు గితాల వైడము లోకానికి నేర్పినారు. 
ఇంకో పద్ధతి కూడా పద్యాల అల్లి కలో తెచ్చినారు. 


మధుర చం దికలలో మధురామృతంబు 
మధురామృతంబులో మధురరసంబు 
మధుర రసంబులో మధుర భావంబు 
మధుర భావంబులో మధురరూపంబు 
మధుర రూపంబులో మధురకేజంబు ... 


ఈవిధంగా అన్‌ సన్యోన్యా[శయమైన పదాలూ, ము, క్ర పదగసాలూ 
ఫాషను చేసినారు. 


వారు తమ “ఏకాంత సేవలో” అవ్య క్త మాధుర్యము లోకములో 
వెదచలి నారు. అర్థము మా(తము నిలవదిసి అడగకూడదు. ఇంతలో 
1920 లో సాహితివ| తిక వచ్చింది. సాహితీ సమితిలో సభ్యులు ఒక్క శివ 
శంకర శాస్త్రి మాతమే కాదు. సమితి కవుల వల్లనే నవ్యకవిత్వానికి 
ఒక స్థర్యము సమకూరింది అనడము అతిశయో కి కాదు. సమితి సభ్యు 


లలో ఒకణ్ణి కాబట్టి సాపి తీ సమితిని గూర్చు ఎక్కువ చెబితే రసవంత 
వంతముగా ఉండదేమో అని టూకీగా పోనిస్తాను. పూర్వాచారపరాయణు 
లైన మాకొమాండూరి కృష్ణమాచార్యులుగారు 'త్రా లింఖానా' కవిత్యము 
వాడుకలోకి తెచ్చినారు, ఆయన వలెనే ఆయన పద్యాలుకూడా మాంస 


నోరి నరసింహశాస్త్రి 49 


అంగా ఉంటవి, అయన ఆధునిక కవులందరివలె సన్న గాలికి ఎగిరి 
పోయేటట్లు ఉండరు. నాబోటి వాళ్ళు నలుగురు ఆయన చాటున 


దాక్కొని ఎంత (పభంజన ధాటి నుంచి అయినా తల దాచుకోవచ్చును. 
'విరహోత్క్మం౦ఠ తిలో న 


“జరఠాదిత్య మరీచికోజ్ఞ్వలములై 
శెలాగముల్‌ రంజిలెన్‌ 
సరసిజోదర బద్ధషట్పద లస 
జ్ఞంకార గీతామృత 
స్ఫురణన్‌ దుర్భరకర్ణతాప మొదవెన్‌ 
వుల్లాబ ప[తేక్షణుం 
డరుదేర దడవాయె మన్మథ ధను 
ర్ర్యాఘోాష మెట్లోర్చెదన్‌.” 


“విలసత్కో మల నీలమేఘ రుచితో 
పీతాంబరాచ్చాదితో 

జ్వాలదివ్యాంగముతో విశాలదృఢ వ 
కః పీఠభాగంబుతో 

బలభిద్వారణతుండదండ నిభమౌ 
బాహుద్వయస్ఫూ ర్తితో 

లలనా మన్వథు డేగుదెంచునని యే 
లా వ్యర్థ సంభావనల్‌.” 


ఇటువంటి పద్యాలు ఆధునిక కవులు |వాశారంటే త్వరగా నమ్మరు 
ఆయన*కుసు మాంజలి, “హర్షచర్మితము'” అంతా ఇట్లాగే ఉంటవీ. ఆయన 
నాయికలో ! గాఢనితంబ భారలు, కుచకుంభ విజృంభణలు, సుంభావ 
[కియాదక్షలు, అయితే ఏమి? ఆరోగ్యహీనులు ఎక్కువమంది |ప్రబలు 
తున్న ఈ రోజులలో ఆయన తెచ్చిన ఫాషనులు నిలవడంలేదు. 


ఇంతలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మాలో చేరి కవిత్వములో 
“ఏడుపు' ఒకటి ఫాషనులోకి తెచ్చారు. ఆయన సరిగ్గా కృష్ణమాచార్యుల 


4 


50 సారస్వత వార్టిసములు 


వారికి కవుంటర్బార్డు (Counter part). ఆయన “కృష్ణపక్షము ఎరగని. 
వారెవరూ ఉండరు, అయితే దానికంటె ముందు “కన్నీరు” అనే వుస్త 
కము |వాశారు. అందులో పాటలు సర్వసామాన్యంగా తెలుగుదేశంలో 
[బహ్మసమాజ మతస్థులు అంతా పాడుతూ ఉంటారు. అక్కడనుంచీ 
కవులంతా |పణయంతోపాొటు ఏడుపుకూడా సాగించినారు. ఇప్పుడు కృష్ణ 
శాస్త్రి చాలించినా ఇప్పటికి ప్రికలలో ఏడుపు వినబడుతూనే ఉంటుంది. 
పెద్దన్న ఏడ్చాడు, తిమ్మన్న ఏడ్చాడు, భట్టుమూ ర్తి ఏడ్చాడు, శ్రీనాథుడు 
ఏడ్చాడు. దేవులపల్లి వారితోపాటు ఏడవని నవ్యకవి లేడు. కాని కృష్ణ 
లి ౮9 

శాస్త్రిగారు అందులో స్పెషలిస్టు, 

“మీరు మనసారగా నేడ్వనీరు నన్ను 

నన్ను విడువుడు____ 


వెక్కి వెక్కి రోదింతును___ 
ఏడ్చివై తు నెలుంగె త్రి ఏడ్చివై తు” అన్నాడు. 


విశ్వనాథ సత్యనారాయణగారు తెచ్చిన ఒకటి రెండు ఫొషన్లు 
చెప్పవలె. పద్యాలలో ఆము క్తమాల్యదలోవలె ఎక్కుడివో మారుమూల 
పదాలు వాడడమే కాకుండా పద్యాల నడక లలో [కొ త్తపోకడలకు 
విశ్వనాథవారు పెట్టింది పేరు. సంస్కృతములో కంటె ఆం్యధభాషలో 
ఉన్న |పతే్యేకతే ఇది అని ఆయన మతము. ఆ సిద్ధాంతము సరియైన 
దనడానికి ఆయన్ని అనేక నవ్యకవులు అనుకరించడ మే సాక్ష్యము, 


ఇట్లా వీరంతా భావాలు ఎట్లాజున్నా భాష మాత్రము |గాంథికభాష 
అనండి, కృతకభాష అనండి, ఆ భాషలో వాస్తున్నారు. పూర్వాం[ధ 
కవిత్య్వములో భవికవులతో పాటు శివకవులు ఊన్నట్టుగానే, ఇంకొకరకము 
కవిత్వముకూడా సుబ్బారావుగారి కవిత్వముతో బాటు బయలుడేరింది. 


గురజాడ అప్పారావుగారు వ్యావహారికభాషలోకూడా సరసమైన 
కవిత్వము చెప్పవచ్చునని తమ పద్యాలవల్ల బుజువు చేశారు. అందుకు 
వృత్తాలకంటె దేశీయమైన ఛందస్సులు ఆనుకూలమైనవని అవి వాడుక 
లోకి మొదట తెచ్చినారు. మన ఇళ్ళలో (సతి ముసలమ్మకూ వచ్చిన 


నోరి నరసింహశాస్త్రి 51 


“గుమ్మ డేడే గోపిదెవీ? అనేపాట ఉన్నదే _ అది ౧౪ మ్మాతలుగల 
మాత్రాచ్చందస్సు-దానికి ముత్యాలసరమని పేరుపెట్టి తేటగీతికి కొత్త 
పోటీ తెచ్చినారు. వారు ఇంకా ఇతర మా[తాచ్భందస్సు లుకూడా వాడుక 
చేశారు. 


అమ్మల గన్నా అమ్మల్లారా 

విన్నారమ్మా ఈ కథనూ, 

పూజారింటను పుట్టెను చిన్నది 

పుత్తడిబామ్మా పూర్ణమ్మా 

కొండకి నడుమా కో నొకటున్నది 

కోనకి నడుమా కొలనొకటున్నది 

కొలనిమధ్యనూ కోవెలలోపల 

వెలసెను బంగరు దుర్గమ్మా 

ఆయావేళల పూసే పూవులు 

ఆయావేళల అందిచ్చి 

బంగరు దుర్గను భక్తితా కొలిచెను 

పు తడిబొమ్మా పూర్ణమ్మా. 

ఈ ధోరణిలోనే బసవరాజు అప్పారావుగారుకూడా పాటలు [వాయ 
డం మొదలు పెట్టినాడు. చివరకు నండూరి సుబ్బారావుగారు వచ్చి శిష్ట 
వ్యవహారభాషలో నే కాక పనిపాటులు చేసుకొనే జనము మాట్లాడే భాషలో 
కూడా ఉత్తమ కవిత్వము చెప్పడము సాధ్యమవుతుందని 'యెంకిపాటలి 
వల్ల నిరూపించినారు. దానిమీద ఎన్ని గాలిదుమారాలు శేగినా, ఎవ 
రెన్ని తిట్టినా అది నవ్యకవిత్వములో నిశ్చలంగా నిలిచిపోయింది. ఈ 
క్రొత్త ఫాషనులో ఎంతమందో "*కనికి అనీ “సీతకి అనీ ఇంకా ఏమేమో 
పేర్లతో ముగ్గనాయికలను సంబోధిస్తూ పొటలు అల్లడం సాగించినారు. 


అప్పటినుంచీ శివకవిత్వమూ భవికవిత్వమూ ఏకమైనవి. ఈ నవ్య 
సాహిత్య పరిషత్తు వచ్చింది. అన్ని ఫాషనులలోకీ సరికొత్త త ఫొషను 
శ్రీ. శ్రీ, తెచ్చినాడు. పాపము! రాయ పోలు సుబ్బారావు గారు కష్టపడి 
చదివి పబంధాల్లోనుంచి ఏరితెచ్చిన కవితా సామగి అంతా దూరంగా 


ర్‌2 సారన్వత వ్యాసములు 


ఒక్కసారి గిరాటు పెట్టినాడు. కొ త్తసామ[గి అంతా Ultra modern 
కవిత్వములోనుంచి కొట్టుకు వస్తున్నాడు, అతని “మహా ప్రస్థానముిలో 
కుళ్ళిన ఎముకలు ఉష్టర_క కాసారము చూపి “శివర్శాత్మిపభిలో పును 
కల గలగలలూ, అజకపాలం, డొక్కుడు బుడుబుక్‌, అళ్శరభలతో విని 
పించాడు, శ్రీ శ్రీ తెచ్చిన కవితాసామ[గి ఆయన కావ్యాలలోంచి వెతికి 
చెప్పవలసిన అవసరం లేకుండా నవకవనానికి ఏయే సామగికావాలో 
ఒక్క చోట కూర్చి పెట్టినాడు. “నవకవితి అనే కావ్యంలో __ 


“సిందూరం, ర క్త్రచందనం 
బంధూకం, సంధ్యారాగం 
పులిచంపిన లేడినెత్తురూ 
ఎగరేసిన ఎ|రజెండా 
రుదాలిక నయన జాలిక 
కలకత్తా కాళిక నాలుక 
కావాలోయ్‌ నవకవనానికి, 


ఘాటెక్కిన గంధక ధూమం 
పోటె ల్సిన సప్రసము[దాల్‌ 
రగులుకొనే రాక్షసిబొగ్గూ 
బుగులుకొనే బుక్కాగుండా 
వికసించిన విద్యు త్తేజం 
చెలరేగిన జనసమ్మర్షం 
కావాలోయ్‌ నవకవనానికి. 


రాంబందుల రెక్కల చప్పుడు 
పాగగొట్టపు భూంకారధ్యని 
అరణ్యమున హరీందగర్దన 
పయోధర [పచండ "ఫవాషం 
ఖడ్గమృ గోద్మగవిరావం 
రుంరూసిలషడ్డధ్వానం 
కావాలోయ్‌ నవకవనానికి. 


నోరి నరసింహశాన్ర్రీ క్రి 


గణపతిశాస్త్రి నవ్వుతూ ఇది “శ్మశాన కవిత్వం? అన్నాడు. శ్రీశ్రీని 
మించుతూ శ్రీరంగం నారాయణబాబు “రుధిరజ్యోతి అనే కావ్యమాల 
(వాస్తున్నట్టున్నాడు. వారి *దేశమాతిలో__ 
“ఎండొకాలం 
పగళ్ళు నెగళ్ళు 
మంటే రోడ్డు 


కాలం కాలిన గుడ్డపెలిక్రై 
ధూళి రెగినది. 


ర్‌ ధికాలువను బురదనీటిలో 
విశ్రమించిన శ్వనాధు డొక్కడు....... 


“సంక్రాంతి పండుగనాడు” అనే కావ్యములో 


“కాలిన పీయసి దేహం 
చమురుకంపు ఈ లోకంి 
అన్నాడు. 


“కపాలమోక్షం” అనే కావ్యంలో 
“భూతపిశా చాల్‌ బొబ్బరిల్లినవి 


తురకల గోరిలందూ 

కై 9స్తవుల సమాధులలోనూ 
హిందూ శ్మశానవాటుల 
కపాలమ్ములు వికవిక నవ్వినవి 
పుజికలు పులకరించినవి 
కంకాళమ్ములు ఘలున మోగినవి 


శక ఇ క ఆర క లి 9 గ క ఇ ఉల 29 న 6 క 6 కి 6 దక చె ఇ క 5 ౪ 6 ఉ ఇ 


కపాలమోక్షం! కపొాలమోక్రం11 


ఇంతలో దేశిరాజు కృష్ణశర్మ “దయ్యాల పెళ్ళి చేస్తూ. 


54 సారస్వత వ్యాసములు 
అర్థ రాతిరి అడివిమార్గం 
ఆవులించిన అంధలోకంి” అనీ 
“దయ్యాలు భూతాలు పీత పిశాచాలు 
శాకినులు థాకినులు కామినులు వై రవులు 
(బహ్మరాక్షసి తంగడి (భూణహత్యలతల్లి ” 
వీళ్ల చేత 
“హెహిభాయి హొహోభాయి అహోహం, ఒహోహం,”’ 
అనిపంచాడు. 
“భవిష్యత్తులో [| 
“చింతల తోపులో జీర్ణించె తొలిపొద్దు 
ముండ్ల లో పొదలలో రొదతోడి సొదలలో 
గుబురుకొన్నది కోర్కె కుమిలీపోయెను తెలివి - 
వల్ల కాడునపు రె సొటపాడింది.” అన్నాడు, 
ఎంత పూర్వాచార పరాయణులు కూడా ఇది కవిత్వ మనక తప్పదు. 
ఈ బీభత్సమంతా ఏమిటని అంటారు. అయితే ఆలంకారికు లందరూ 
రసాలు ఎనిమిదన్నా, తొమ్మిదన్నా, పదన్నా అందులో భీభత్సరసము 
కూడౌ ఒకటి అని అంగికరించారుగా? 
శాస్ర తెస్తున్న ఫాషను చెప్పకపోతే అ 
బీభత్స కవిత్వం కొంత [వా 


దేవుల వల్లి కృష్ణశాస్త్రిగారు ఈ మధ్య సామ్యవాదులను టోపీ వేయ 
డానికి కొ త్రఫాష 


షను తెస్తున్నారు. అది “ఆకలీ. వారు “ఊర్వశిని విడిచి 
_ప్రవాసము' చేసి ఇప్పుడు “ఆకలి! చెపట్టినారు. 


అయితే ఇంతమంది ఇన్ని ఫొషనులు తె_స్టే సాహి క్రీసమిశ్రి సభ్యుడ 
వైన నీవేమి ఫేషను తెచ్చినావని నన్న డుగుతారేమో! నేనివ్ప టికి ఏ 


ఫొషనూ తీసుకురాలేదు. కాని ఒక్క టిమాతము ఫాషను వేయాలని (పయ 


నోరి నరసీంహకాస్త్రీ కక 


త్నిస్తూన్నాను. నేను వేదాలంటే, శాస్తా9లంటే చెప్పుకోలేదు. కాబట్టి నాకు 
వాటిమీద _(పమాణబుద్ధి ఎక్కువ. ఈ (పమాణబుద్ది, అంటే సనాతన త్వము 
ఫాషను చేయవలెనని పయత్నిస్తూన్నాను. ఎదురీతగా ఉన్నది, ఈ 
నవనాగరపుఫాషను లన్నీ పోగా పోగా కొన్నాళ్ళకు ఈ (పమాణ బుద్ది 
మాతం ఫాషనుకాడ* అని నాఆశ. నవనాగరికులకు మొదట వెలమువారి 
మీసాలు, తరువాత తిరుపతి వెంకటేశ్వరుల క తెరమీసాలుగా మార్చి 
వాటిని కత్తిరించి కత్తిరించి, కోసి కోసి, చివరకు ఇప్పుడుమొ త్రముమీదే 
శుద్ధ (క (తియమైన Clear Shave ఫాషనులోకి రాలేదా? అట్లాగే [ప్రమాణ 
బుద్ది మాాతము ఏ ఏ కాలానికో ఫొషను కాక పోతుందా? 


కవిత్వమంటే కొత్తకొత్త ఫాషనులు తీసుకురావడమేనా! ఎన్ని 
ఫాషనులు మారినా నిశ్చలంగా ఉండేధర్మము ఏదైనా ఒకటి కవిత్వా 
నికి ఉన్నదా! అటువంటి ధర్మ ౦ ఉన్నదంటే యెవరి కవిత్వములో 
యెంత ఉన్నది? 


పాశ్చాత్య దేశాలలో ఏదోఒక కొ త్తఫాషను తె స్తేనేకాని పుస్తకం 
బాగా అమ్మ కముకాదు. పుస్తకం అమ్మకము కాకపోతే కవికి జీవనోపాధి 
ఉండదు. కాబట్టి పతికవీ ఏదో ఒకటి కొత్తది సమకూర్చాలి. రసవం 
తంగా చెప్పినాడా లేదా అని కాదు వారు వేసేపశ్న. ఏమి కొత్తది 
అమర్శ్చినాడు? అని ప్రశ్నిస్తారు. అందువల్ల నవనాగరికులు పాదాలతో 
నడవడం చాలించి పాదరక్షలతో నడుస్తూజంటే అతి నవనాగరికులు తల 
కిందా కాళ్ళు పై నాపెట్టి శీర్దాసనంతో నడవవలసి వస్తున్నది. వాళ్ళిదో 
పుస్తకాల అమ్మకము కోసము, ఏదోవిధంగా కొ త్తకోనము దేవులాడుకో 
వలె. అయితె మన అదృష్టంచేత మనకా కర్శంలేదుగా।! నునము వాసే 
పుస్తకాలు విరివిగా కొనేవాళ్ళు మనదేశములో లేరు. కొత్తగా[వాసినా 
పాతగా(వాసినాా మెచ్చుకొన్నా తిట్టినా మనకవులు వాసే పు స్తకాలు 
ఖర్చు కావు. వేరే జీవనోపాధి లేకపోతే పస్తు పడుకోవలసిందే, ఇంత 
మంది నవ్యకవులు తమ పుస్తకాలు అచ్చువేసినారు గదా! ఒక్కరైనా 
అచ్చుఖరీదు పుస్తకాల అమ్మకమువల్ల వసూలు చేశారూ ? 


56 సారన్యత వ్యాసములు 


ఎట్లా[వాసినా కొననిదానికి ఈ అవస్థ లెందుకు ? అవసరములేక 
పోయినా నూతనత్వముకోసము దేవులాడడ మెందుకు ? కవిత్వములో 
జీవమనండ్కి రసమనండి, అది ఉంటే చాలదా ? 


((వతిభ జనవరి _ వ్మపియల్‌ 1889) 


దేశానికి ఆం|ధుల కానుక 
తలుగు మహాభారతము 


నారాయణం నమస్కృత్య 
నరంచై వ నరో త్రమమ్‌ 
దేవీం సరస్వతీం వాచం 
తతో జయ ముదీరయేత్‌॥ 


ఇప్పటికి రమారమి రెండువేల సంవత్సరముల నుండి మహాభార 
తము అసేతు హిమాచల మధ్యస్థమైన యావద్భారత ధర్మమును సం 
పూర్ణముగా (పతివింబించు నిరుపమాన |గంథముగా విరాజిల్లుచున్న ది. 
వెద వేదాంతములలో సంశయ[గ స్తమైన భాగములను విళదికరించు 
[పమాణభూతమగు [గ్రంథమిది యొక్కటే. వేదధర్శమునకు సూటిగా 
అందనీ బహుకాలముల, బహుదేశముల ఆచారవ్యవహారములను అది వేద 
ధర్మానుకూలముగా సమన్వయము చేయుచున్నది. అది ధర్మశాస్త్రము, 
వేదాంతము, నీతిశాస్త్రము, సర్వలక్ష్యసం|గహము, ఇతిహాసము, బహు 
పురాణాసముచ్చయము.__ అంతేకాదు మహాకావ్యము. అది విజ్ఞానసర్వ 
స్వము, అందువలననే పెద్దలు మహాభారతములో లేనిది మది యెక్కడను 
లేదని నుడువు చున్నారు. పూర్వ మేకాక నేడుకూడా కార్యాకార్య విషయ 
ములో సందేహము కలిగినపుడు మహాభారతవిజ్ఞానము మనకు సరియగు 
మార్గము నిర్తేశింపగలుగుచున్నది. ముందును చేయగలదు, 


మహాభారతమునకు “జయి మనునది [పథమ నామము. కౌరవ 
పాండవులకు కురుక్తేతములో జరిగిన మహాసం|గామములో శ్రీకృష్ణభగ 
వానుడు ధర్మిష్టమైన పాండవ పక్షము వహించి ధర్మజునికి సాధించిన 
ధర్మజయమును వర్గించున ద్‌ మహా గంథము, ఈ రూపముగా అంతశ్ళ 
తువులను జయించు మార్గముకూడ ఇందులో పవచింపబడియుండుట 


56 సారస్వత వ్యాసములు 
చేత జయనామము సర్వవిధముల సార్ధక మైనది. ఈ సం[గామము 
సంప్రదాయగణన |పకారం $099 సం॥ ల కీంధట జరిగినది. నేటి పరిశో 
ధకులు 1,2 వేల సంవత్సరములు తగ్గించి గణించుచున్నారు. 


ఈ మహాగంథమునకు ఉత్తర దేశపాఠము, దక్షిణ దేశపాథము 
అని రెండు పథాన పాఠభేదములు కలవు ఉ త్తర పొఠమునకు శారదా, 
నేపాళ, మైథిలీ వంగ, దేవనాగరి లిపులలోని | పతులును; దక్షిణ పాఠము 
నకు అంధ్ర |గంథ, మళయాళ లిపులలోని |ప్రతులును మూలభూత 
ములు, అవికూడ ఒకదానితో ఒకటి పూర్తిగా కలియుటలేదు. వీనికితొడు 
జావాద్వీప పొఠమొకటియు బహు (పాచీనమైనది అభ్యమైనది. 


ముదిత ప్రతులలో అంధ దేశములో |పథాకర ముదాక్షరశాల 
వారు [ప్రకటించిన పాత పతియు, వావిళ్ళవారు దాని ననుసరించి వేసిన 
దియు రెండు తెలుగు లిపిలో [ప్రచారములో నున్నవి, దేవనాగరిలిపిలో 
వావిళ్ళవారి దొకటి. కుంభకోణము పండితులు పరిష్కరించిన దొకటి. 
వూనాలో [ప్రచురించిన దొకటి, కలకత్తావారు వేసిన దొకటి కలవు. ఈ 


మధ్యనే గోరఖ్‌పూర్‌, గీతా (పెస్సువారు అందరికి అందుబాటులో నుండు 
నట్లు ఇంకొక మంచి (వతి |పచురించినారు. ఇవన్నియు గాక భండా 
ర్కరు ఇస్‌స్టిట్యూటువారు పండితులను సమకూర్చి అన్ని పాఠములు సిక 
రించి సరియైన పాఠము నిర్దారణ చేయుచు ఇతర పాఠములన్నియు 
కూడ చూపుచు మహ్మగ్రంథమొకటి (పచురించుచున్నారు. ముదిత ప్యతు 


లేవియు కేవలము ఉ త్తర దక్షిణ పాఠములలో ఒకడానినే అనుసరించి 
నవి కావు, 


మహాభారత పర్యాంత గద్యలలో “శతసహస్ర్య్యాం సంహితాయాంి 
అని కనబడు చున్నది. కాని ఏ పాఠ ములోను లక్ష కోకములు లేవు. 


ముప్పదిరెండు అక్షరములు ఒక |గంథముగా పరిగణించి అక్క వేసినచో 
అది అక్షగంథము కావచ్చు ను, 


// ను హ్యాస భి? వానుడు సరస్వతీ నదితీరసులో 
నునా ౭ మములో మూడు సంవత సరములపౌాటు ధ్యాననిష్టు డె 


నోరి నరసింహశొ స్రీ 59 


యుండి తన విజ్ఞాన దర్పణముతో దర్శించిన రీతిగా నిర్మించెనట. సర్ప 
సత్ర సందర్భములో జన మెజయనకు వై శంపాయను డీ [గంథము నుప 
దేశంచెను. ఆ విశేషము అన్నిటితో ర్‌ రోమహర్షణ పుతుడై న ఉ(గశ్ర వసు 
డను పొరాణికుడు శౌనకాది మహామునులున్న స్మతసభలో దీనిని [ప్రచు 
రించెను అందువలన వ్యాసభగవానుడు మొదట జయనామముతో 
24,000 |గంథముగా రచింపగా, వై శంపాయనుని చేతిలో వి_స్ఫృతినొంది 
భారతమై, సూతుని _ప్రచారమున మరింత విస్తరించి మహాభారత గ్రంథ 
మెనదని కొందరు పరిశోధకు లూహించు చున్నారు. తర్వాత బహుకా అము 
వరకు చర్చలు జరుగుచునే ఉండెను 


అనేక కవులు రచించిన గాథలు ఒకకవి చేతనో, పలువుర చెతనో 
మహాభారత కోశముగా [గథనము చేయబడినదని నేటి వ రి శోధకుల 
సిద్దాంతము. ఏది యెట్టున్నను దానిలో ఒకానొక విచిత్రమైన ఏకత్వ 
మున్న ది. నేడు ఆచరణలో నున్న కొందూమతమున కది వెదమువంటిది. 
కనుక పంచమవేద మను గౌరవనామము వహించినది. అది సార్వవర్సి 
కము సార్వకాలికము. భరతఖండము నంతటినే కాక నేటి పాకిస్థాన్‌ ఆఫ్‌ 
ఘనిస్థాన్‌, మధ్యాసియా, బర్మా మలయా, సయాష్‌, అసామ్‌* సిలాన్‌, 
జావా బోర్నియో, బలి-ఇత్యాదిక మైన ఎంతో భూథా గమును ద్విపములను 
ఒకే ధర్మమత గథనముచేయు మహ్మాగంథము, అది విశ్వజనీన 
మెనది, 


సాహిత్య పే త్రలు దీనిని మహాకావ్యముగా గౌరవించుచున్నారు. 
ఇందులో రసములన్నియు బహువిధములుగా పొఠకులను ఉద్వేగపరచు 
చుండును. ఐనను అందులో [పథధానరసము శాంతరసమగుట గమ 
నార్హము. తక్కిన రసము లన్నియు దానికి అంగభూతములే, 


ఇందులోవచ్చునన్ని పాత్రలు లోకములో మరి యె[గంథములొోను 
రావు ఆపాతలుకూడ అన్నియు విశిషములే, భగవ దవతారముగా 
వర్ణింపబడిన థ్రీకృష్ణుడు, ధర్మ్శ్మప్తుతుడై "న ధర్మరాజు, సర్వవిధముల 
అంధుడై న ధృతరాష్ట్రుడు, దురభిమానియైన దుర్యోధనుడు, భీముడు, 
అర్జునుడు, కర్ణుడు, శకుని సకల ధర్మార్గవిదుడై న భీష్ముడు, ధనురా 


ద్‌0 సారస్వత వ్యాసములు 


చార్యుడై న [దోణుడు, అశ్వత్తామ, నీతిజ్ఞానియైన విదురుడు, |[దుపదుడు, 
ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, కుంతి, గాంధారి, (దౌపది_ఇట్టి మహాపాొతలే 
కాక (పజ్ఞలు పలికిన ఉత్తరుడు, విరటుడు, సై ౦ధవుడు, 
అభిమన్యుడు, ఘటోత్కచుడు, కీచకుడు _ స్రీపూర్వుడై న 
శిఖండి, కర్ణునికి సారధ్యమువహించిన శల్యుడు, సుదెష్ష, దుస్సల, 
హిడింబ, ఏకచ|కపురమున [బాహ్మణకుటుంబములోని వ్య క్తులు- ఎంద 
ెందరో స్త్రీ పురుషులు పత్యేక వ్య క్తిత్వముతో కన్నుల కట్టుదురు. 
వారందరు భారతీయులకు చిరపరిచితులవలె దర్శనమిత్తురు. జ్ఞానులు 
అజ్ఞానములో పడిపోవుటయు, ధర్మనిష్టులు ధర్మ వ్యత్యయము చేయు 
టయు, మహావీరు లొకానొకచో ఖీరుత్వమును, ఫీరువులు వీరత్వమును 
(పదర్శించుటయు, దుష్టకార్యములు చేయువారే ఉదా త్తతచూపుటయు, 
ఉత్తములే బకానొక చో అల్ప త్వమున కొడిగట్టుటయు ఇందులో అడు 
గడుగున కనబడుచుండుబచె మహాభారతము మనుష్యతత్వమును (పతి 


బింబించుటలో అద్వితీయమై, సామాన్య మానవులకుకూడ ఆత్మీయతను 
సంపొదించుకొన్నది, 


ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి అతనికి జాన సంపాదనకు కలిగినన్ని 
అవకాశములు లోకములో మరివ్వరికిని సాధ్యపడి వుండవు, అయినను 
అతడు | పెమించిన ప్యుతశతము సబాంధవముగా వినాశ మొందిన తర్వాత 
బహుకాలమునకుగాని అతనికి జ్ఞానోదయము కాలేదు. మమకారముచేత 
ఆకృష్ణమై అకార్య కరణ మును (పతిఘటించని సర్వమానవకోటి హృద 
యాంధతకు ధృతరాష్ట్రుడు (పతినిధి. 

దుర్యోధనుడు చెసిన దుర్మార్గములకు అవధిలేదు, అతనిని తుదకు 
ఖీమసేనుడు అధర్మ యుద్ధముచేసి, ఊరుభంగమొనర్చి, పడియున్న 


వొనిని తలదన్నినది చదివినప్పుడు ఆతనియెడ పక్షపాతమువంటి దావే 
శించును. 


భారత వీరులందరిలో ధర్మ బలాధిక్యముకల ధర్మజు డొక్కడే సశ 
డిరముగా స్వర్షను వేరికొనగలిగెను. అట్టివానికిగూడ అక్కడనై నను 
సోదరులయందు రాగము, దుర్యోధనాదులయందు ద్వేషము, వదల 


నోరి నరసింహశాస్త్రి 61 


లేదు. అతడు స్వర్గలోక ధర్మ మునే గర్హి ౦చెను, ఆకాశ గంగాస్నానము 
చేసి మానవ దేహము విసర్జించి దివ్యదేహమును ధరించునంత వరకు 
ఆతనికి సర్గ్షలోకసుఖము అనుభవమునకు రాలేదు. మానవలోక ధర్మము 
నకు, దేవలోక ధర్మమునకు గల వె వై పరీత్యమును వర్ణించు ఈ అద్భుకా 
క్యూ నముతో మహాభారత మూలకథ సమా ప్రినొందుచున్నది. దానితో 
ఈతలో కమునకు పరలొకమునకు ముడిపెట్టబడినది. 


ఈ మూల కథను వదలి అందలి ఉపా ఖ్యానములనె ఎన్నుచు 
పోయినచో అవి ఒక్కొక్కటి ఒక రత్నము. అందులో కొన్ని మహా 
రత్నములు. మానవునకు లోకయా | తకుగాని, ధర్మనిష్టకుగాని, జ్ఞానసం 
పాదనమునకు గాని అవసరమైన సామ్మగి అంతయు నందులో కలదు, 
కారతభూమిలో సమ స్త భాషా కవులు రెండువేల సంవత్పరములనుండి 
తమ తమ కావ్యనాటకములు నిర్మించు కొనుటకు మహాభారత మును 
తరుగులేని మహాఖనిగా వాడుకొనుచున్నారు, 


(స్థాన తయములో ఒకటిగా భావింపబడుచున్న భగవద్దిత అందు 
లోనిదే. దానివే అనువాదము చేయు అనుగితయు అందులోని వీ. అట్ల 
ఆధ్యాత్మ విద్య నుపదేశించు సనత్పుజాతీయమును దానిలోనిదే. ఇంతే 
కాదు. శివకేశవుల పూజలలో నిత్యము అనుసంధింప బడుచున్న థ్రీ శివ 
సహస నామములును, శ్రీ విష్ణుసహ్యస నామములును అందులోనిపె. 
తీర్ధయా|క్రా సందర్భములో ఆసేతు హిమాచలమధ్యస్ల స్థ పదెశ మంతయు 
(పతి అంగుళము విశేష మహాత్మ్యముగల పవ్మితభూమిగా నిర్వర్ణింవ 
బడినది. 


మహాభారతము బహుకాలము కిందటనే దేశభాషలన్ని టిలోనికిని 
అనూదిత మైనది. కాని వానిలో నెల్ల సర్వవిధముల [ప్రథమ తాంబూలము 
ఆం|ధ మహాభారతమునకే దక్కినది. అన్నిటిలో ప్రాచీనమైనదియు, ఆర్ష 
మార్గమున నడచినదియు అదే. 


నన్నయకంటె పూ ర్వ మే కన్నడములో పంపకవి విక్రమార్లున 
విజయమును పేర భారత కథ వ్రాసెను. కాని అది స్వతం|త [(గంథము 


ర్‌2 సారస్వత వ్యాసములు 


కౌన్సి వ్యాస మహాభారతమును అనుసరించునది కాదు. భాషావాదము 
అన్నింటిలో నన్నయదే పాచీనతమ మగుటచే భండార్మరు ఇన్టిటూ్యూటు 
వారు తమ పాఠ నిర్ణయమునకు నన్నయ అనువాదమునకు (పత్యేక 
గౌరవ మొసంగి యున్నారు. 


మహారాష్ట్రభాషలో మోరోపంత్‌ పింగశే మహాభారతము (వా సెను, 
వంగ భాషలో కాశీ రామదాస్‌ |వాసెను. ఇతర భాషలలోను |వాసిరి. 
ఇతర భాషా వాజబ్బయములలో ముఖ్యముగా రామాయణమునకు విశిష్ట 
గౌరవము వచ్చినది. ఆయ్యధభాషలో మహాభారతమునకు విశిష్ట గౌరవము 
వచ్చినది. 

ఆం|ధ మహాభారతమునకు అట్టి గౌరవము ప్తాప్తెంచుటకు పథాన 
కారణము డాని నారంభించిన నన్నయభట్టారకుని అర్షద్భృష. పశ్చిమో 
తృరభారతాంచలనులలో గజనీమహమ్మదు దండయాత్రలు ఆరంభించిన 


పదునొకండవ శతాబ్ద నే సరిగా నన్నయ కాలము. భారతీయ ధర్భము 
నకు మహావిషప్ష వము సాగినది. ఇది బయశినుండి ఆరంభమైనది. అంతకు 


పూర్వము ఆంతరంగికముగా సంభవించిన అనేక విప్లవములను భరత 
ఖండము జీర్షించుకొన్న ది, కొత్తవిప్ల వములను [పతిఘటించుటకును, 
జీర్ణించు కొనుటకును భర త భూమి సంవాదించుకొన్న నవుస్య్వయశ క్రి 
వ్యాస మహాభారతములో నిక్షిప్తమై ఉన్న ది. ఈ విషయము దివ్య 
దృష్టితో (గహించినారు నన్నయభట్టు, అతని మి|తుడు నారాయణభట్టు, 
వారిద్దరు నర నారాయణుల వంటివారని మహాభారతావతారికలోనే సూచ 
నగా ఉన్నది. నన్నయ సంహితా భ్యాసుడు, అవిరళ జపహోమ తత్స 
రుడు? లోకజ్ఞుడు, అట్టి అప్తమ్మితుల ఊహల కనుగుణముగా భారత 
(శవణాశ క్తి కల చాళుక్య |పభువగు రాజరాజన రేం|దుని (పార్ధనమును, 
_(పొత్సాహమును లభించినవి ఆవల చోళ భూమిలో రాజరాజనరీం[దుని 
మామగారు గంగై కొండ రాజేం్యదచోళుడు గంగాతీరము వరకు దండ 
యాత చేసి భారతభూమి నంతటిని ఎకచ్చ తాధిపత్యము కిందికి తెచ్చు 
లుకు ఉఊప్విళ్ళూరుచుండెను, చోళులది రాజకీయ పయత్నము ఇక ఆంధ 
దేశములో వేంగిమండలములలో రాజరాజనరేం|దుని ఆస్థాన విద్వత్మ్క 
వులు భరతభూమి నంతటిని ధార్మికముగా వీకముఖము చేయుటకు 
(వయత్నించిరి. కృష్ణ ధ్వెపాయన ము నివృషభుడు చెప్పిన మహాభారత 


నోరి నరసింహశాస్త్రి 63 


బద్ద నిరూపితార్హ మెర్చుడునట్లుగా నన్నయభట్టారకుడు తెనుగున రచి 
యించుట కారంభించినాడు. 

అ తర్వాత రెండువందల సంవత్సరములకు నన్నయ చూపిన 
మార్గమునే అనుసరించుచు తిక్కన సోమయాజి ఎక్కు వభాగము రచిం 
చెను. అతడును పూర్వము నిర్వహించిన మహామాత్య పదవి త్య జిం చి 
భారతధర్మ నిష్టచే సోమయాజి యె అవభృుథస్నాన పవ్మితతరుడై మహా 
భారత రచన కుషక్రమించెను, 

ఆ పిమ్మట ఏబది సంవత్సరములకు ఎర్రయ తనకు న న్నయ 
తిక్కనలయందు కలిగిన భక్తిచే వారిద్దరు చూపిన పావన మార్గముననే 
వ్యాసభారతమునందు గల భక్తి (శద్ధలతో అరణ్యపర్వ శేషము పూరించి 
భారతపరాంశమైన హరి వంశ ము కూడా అంధీకరించినాడు. రయ 
ఆధ్యాత్మనిష్టకల మహాయోగి, 

మహర్షులంటివారగు నన్నయ, తిక్కన, ఎ్యరయ చేతులలో ఆం|ధ 
మహాభారతము అవతరించుటచేత డానికి మరి యి భాషా భారతమునకు 
లేని విశిష్టత వచ్చినది. అందులో మూల గంథమునకే కొంచెము తరు 
గులు పెరుగులు లేకపోలేదు. కాని మూల్యగంథము |పధానాశయముల 
కెక్క్సడను ఏమ్మాతము భంగము వాటిల్ల లెదు. వారు ముగ్గురును మహాభా 
రత ధర్మమే మూ ర్రీభవించిన పుణ్యపురుషులు. వారు మార్గదర్శకులుగా 
ఉన్నందుననే నేటివరకు ఇ త ర |[పాొంతములలోకంటె ఆం(ధభూమిలో 
అఖిల భారతజాతీయ ధర్మమగు ఆర్షధర్మము ఎక్కువ సజీవమై వర్ధిల్లు 
చున్నదనుట అతిశయోక్తికాదు. 


ఆంధ్రులను ఇతర రాష్ట్రములవారు గాని ఇతర దేశములవారు 
గాని “మీ ఆంధులు లోకమునకు ప సాదించిన విశేషమేమి యని 
(పశ్నించినచో మనము ఆఅం[ధ మహిభారతమును సగర్వముగా చూపు 
చున్నట్లు నిబ్బరముగా ఉ తర మొసగవచును. 
గా — ౬ 
“ఇదుగో! మా ఆం|ధనుహాభారతము ! ఇది నిత్వమె, నిర్మలమైన 
మహాభారత ధర్మమును [పతిబింబించు చున్నది ధర్మార్ధశ్చ కామశ్చ!” 
(జాగ్భతి_13-5-1860) 


వంలారెడి 
రం ళు 
(కీ, శ, 14వ శళళాబ్లములో బర్మా మొదలగు 
దేశమ. లలో అంధ దేశ స్నేవాము) 


నేటీ జావా, సుమిత్రా, బోర్నియో, బలి, మొదలగు ద్వీపములే 
కాక్క బర్మా మలయా, సయాం, కాంబోడియా మొదలగు దేశములు 
కూడ పూర్వము ద్వీపములు అను పేరుతోడనే వ్యవహరింపబడుచుండెను, 
సము[దయాన ముచేసి చేరుచుండు (పదేశములకన్ని టికి దీపము అను 
నామమే పూర్వులు పెట్టినట్లు తోచును. భూమితో సప్త ద్వీపములు 
స_ప్తసము[దములు కలవని పురాణములు చెప్పుచున్నందున, సము 
(దము మీద చేరదగిన |ప్రదేశములన్నియు అనుటకు *స ప్తద్విపములు, 
సకల ద్వీపములు అనుట వాడుకలోనికి వచ్చెను, 


[కేస్తు శకమునకు పూర్వమునుండియే ఆంధదేశమునకు స ప్త 
ద్వీపములన బడు బర్మా మొదలగు తూర్పు దేశములతోను, యవ 
ద్వీపము (జావా, సువర్ణద్విపము (బోర్నియో), సుమ్మితు బలి 
మొదలగు ద్వీపములతోను మిక్కిలి సన్నిహితమగు సంబంధముండెను. 
ఆ సంబంధము యూరపు ఖండవాసులు అమెరికాను కనుగాన్న ప్పుడు, 
ఆ రెండు ఖండములవారికి కలిగిన శ|తుత్య$ సంబంధమువంటిది ఎంత 
మాతమును కాదు. అక్క డివారిని దోచుకొనుటగాని, జయించుటకు, 
బాధించుటకు గాని కలిగిన సంబంధము కాదు. ఆం|ధదేశమునకును ఈ 
ఈ పార్య సము[దదేశముల గు స ప్రద్వివములకును ఉండెడి 
సంబంధము, ఆప్తులైన ఇద్దరు మి తులమిధ్య నుండెడి సంబంధము. 
ఒక (ప్రదేశములో ఆపద వచ్చినప్పుడు, మరియొక |ప దేశ ము 


మనస్పూర్తిగా సహాయము చేయుచుండెను. మి|తదేశము లె ననేగాని 
అట్టిది సాధ్య పడదుగదా। 


నోరి నరసింహశాస్త్రి 65 


కీ. శ. 14వ శతాబ్ధములా వొొదటిభాగమున ఆంధ దేశమునకు 
గొవ ఆపదరాగా, ఈ “స ప్ప ద్వీపములినుండి (పా ప్రించిన సహాయము 
చేత ఆం|ధదేశ మా తీవదనోండి గట్టెక్క గలిగినది. అది రెడ్డి రాజ్య 


స్థావకుడగు (పోలయ వేమారెడ్డి కాలముతో సంబంధించినది. ఆ సహాయ 


సేంపద సంపాదించి పెట్టినవాడు, వెమారెడ్డి కడగొట్టు తమ్ముడగు మల్లా 
రెడ్డి, ఈ మల్లారెడ్డి కవి తయములో మకుదాయమానుడును, వబంధ 


పరమేశ్వర బీరుద విఖ్యాతుడును అగు ఎరయకు (ఎత్టా[పెగడ 
పరమమి త్రము. ఈ స_వ్పడ్విపములనుండి మల్లారెడ్డి తెప్పించిన సహా 
యము ఎర్రయ హరివంశ పీఠికతోను అశ్వాసాంత పద్యములతోను, 
సందర్భవశా త్తుగా వై నను, విస్పష్టము గా తెలియవచ్చు చున్నది. వేమా 
రెడ్డికి “అతు త్ర తమ ఖ్యాతి” తెప్పించిన ఎ|రయ రామాయణము మనకు 
దొరికినచో, ఈ సంబంధము ఇతోధికముగా స్పష్టపడగలదు. 


హరి వంశావతారికతో మల్లా రెడ్డి చేసిన ఘనకార్య మొకటి ఎర్రయ 
ఈ విధముగా వర్ణించినాడు. 


'బాహాదర్పమునన్‌ [(బతీప ధరణీపొలావలిందివి యు 
తృాహోద(గుడు మోటుపల్లి గాని స ప్పద్వీవ సద్వస్తు సం 
దోహంబుం దనకిచ్చు నెచ్చెలి సము[దుం దీతిగావీంచుచున్‌ 
మహాత్మ్యంబు వహించె మల్లరధి నీ నాథుండు గాగోద్దతిన్‌.” 


పై పద్యములో మల్లారెడ్డి మోటుపల్లి 'రేవును పట్టుకొన్నదియు, 
అందువల్ల కరిగిన [పయోజనమును వర్ణింప బడినవి. అఆ 1పయోజనము 


స్వరూపము మనము (శద్ధగా గమనించిన యొడల, ఆ కాలమున ఆం[ధ 
దేశమునకు బర్మా మొదలగు దేశములతో ఎంత సన్నిహిత బాంధవ్య 
ముండెనో అవగతమగును. 

అప్పుడు ఆం[ధదేశము మహావదలో నుండెను. 1828లో [పతాప 
రుద్రచ|క్రవర్తి ఢిల్లీ సుల్తాను సేనలకు బందీగా చిక్కి నంతనే, నుల్లాను 
సేనలు ఆం[ధదేశమును మహాక్షోభముపాలు గావించెను.అన్ని కులముల 


వారిని, అన్ని తరగతులవారికిని, అన్ని వృత్తులవారికిని ధనదారాది 
వస్తువులన్నిటిలో దేనియందును స్వాయత్తతా మతి లేకుండునట్లుగా ఆ 


సేనలు అలజడి చేసినవి. అట్టి యాపదలో నుండిన అంధభూమిని మహా 
వీరులు ఉద్ధరించిన సమయములో, వారితో మల్లారెడ్డి చేసిన ఘన 


ర్‌ 


66 సారస్వత వ్యాసములు 


కార్యము పై పద్యములో వర్ణింపబడినది. ఈ విషయము జ్ఞాపకముంచు 

కొన్ననే గాని దానిలోని విశేషము మన వృదయములలో హత్తుకొన 
జాలదు, ఆ మహాపదలో స ప్పదీ(పములనుంజీ సద్వస్తు సందోహమును 
తనకష్పునట్టి నెచ్చెలినిగా సముద్రుని చేసికొని సముదునికి పీతి 
గావించినాడు, మల్లారెడ్డి! సముద్రుని నెచ్చెలినిగా వర్ణించుటవల్ల నే, 
అప్పుడు బర్మా మొదలగు దేశములతో అం|ధభూమికి ఎట్టి సంబంధ 


ముండెనో స్పష్టమగుచున్నది. మరి యా దేశములనుండి వచ్చిన 
సద్వస్తు సందోహ ముమిటీ? 


కొన్ని ఆశ్వాసాంత పద్యముల వలన ఆ వస్తువుల స్వరూప భావ 
ములు కొంతవరకూహింపవచ్చును. ఒక పద్యములోని “రత్నాకర 
నాయకి అను సంబోధనము వలన రత్నలాభము సూచింపబడినది_ 
నురియొక యాశ్వాసాంత పద్యమిట్లున్నది_ 


“సకల ద్వీపాంత ర 


త్నకలాప నిరంత రార్చనా కలనారం 
భక కురుమలూరి పురనా 


యక మల్ల చమూవరేణ్య హారినిషేవ్యా 1 
ల్లి 


x 


పై పద్యము హరివంశకృతిపతి యగు వేమారెడ్డిని సంబోధించు 
చున్నను, అతని తమ్ముడు మల్లారెడ్డిచేసిన సేవనే వర్ణించుచున్నది దీనిని 
బట్టి మల్లారెడ్డి తన యన్నకు సకల ద్వీపాంతరములనుండి రత్న 
సమూహములు నిరంతరాయముగా తెచ్చిపెట్టి అర్చించినాడని తేలు 
చున్నది. ఆ రత్నములు అలంకారమాతములై న కివలము రాళ్ళ 
రత్నముల కావని మరియొక యాశాాసాంత పద్యమువలన తెలియు 
చున్నది, ఈ పద్యము గూడ కృతిపతి యగు వేమారెడ్డిని సంబోధించు 
నదై నను, ఇందులో గూడ ఎారయ తన పరమమి్మితమగు మల్లారెడ్డి 
మహాత్మ్యమే క్లాఘించినాడు. 

“బహు జలధి ద్విపొంతర 

మహేశ్వర పహిత కనకమణి మౌక్తిక హ 

సి హయాద్యర్పణ సేవా 

బహు మత మల్ల రథి నీశ భక్తి పీతా!” 


నోరి నరసింహశాస్త్రి 67 


బహు జలధి ద్వీపొంతరములలోని మహే హిశ్వరులు సేవా భావముతో 
నిచ్చిన కనకము, మణులు మౌ _క్రికములు హస్తులు హయములు, 
మొదలగునవి తెచ్చి, అం|ధదేశ స్వాతం [త్య సమరమునకు, 
ఊద్ధరణమునకు అన్నకు భ_క్తితో మల్లారెడ్డి సమర్చించినాడు. దార్మిద్య 
ముతో అల్లాడుచున్న అం|ధదేశమునకు అప్పుడీ దీీపాంతరములు ఎంత 
కనకాదులు (పీతిపూర్వకముగా ఇచ్చినవో మన మూహచేయవలసినదే. 
అట్లే సర్వాయుధ సంపన్నములైన సులాను సేనలను ఎదిరించుటకు ఎట్టి 
రణసాధనములు లేక వట్టిపోయిన ఆంధ దేశమునకు, ద్వీపొంతరముల 
నుండి పంపబడిన గజ అశ్వములు, ఇతరరణసాధనము లు ఆనాటి 


స్వాతం్యత్య యు ద్ద ము లో ఆం|ధుల కెంత తోడృడియుండెనో మన 
మూహింపవలె। 


_అసహాయస్థితిలోనున్న ఆం[ధదేశమునకు అప్పుడు బర్మా, మలయా 
మొదలగు ద్విపాంతరముల నుండి అంతటి సాహాయ్యము లభించియుం 
డినచో, అంతకు పూర్వము బహుకాలముగా ఉభయ భాగములకు అది 
తీయమగు స్నే హభావముండి యుండవలె కదా! అప్పుడు రాకపోకలకు 
గొప్ప నౌకలెన్నో ఉండెడివి. అవి ఎన్ని యున్నను, ఎంత పెద్దవై నను, 
నేటి పాగయోడలంత పెద్దవికానీ, ఇంత శీఘయానము చేయగలవికానీ 
కాదుగదా! అప్పుడే రాకపోకలచే ఉభయతీరములకు పరస్పర సద్భావ 
సహకారము లేర్చడిన వన్నచో, యానసొకర్యము ఎన్నో రెట్లు వృద్ధి 
నొందిన ఈ కాలములో ఆం[ధదేశ మేకాక భరతఖండ మంతయు బర్మా 
మలయా ఇత్యాది దేశములతో సంబంధబాంధవ్యములు వృద్ధిచేసికొని 
ఉభయతారకమగునట్లు కావించుట సులభతరము కదా? 


అ దేశములతో సఖ్య సంబంధములు పెంచుకొనుటకు శ్రీస్తు 
శకారంభమునకు పూర్వ మె, ఆం|ధులగు శాతవాహాన [పభువులు ముందు 
దారిచూపిరి, అందుచే అట్టి సఖ్యము పెంపుకావించుటకు కృషి చేయవలసిన 


భారము, నేడు ముఖ్యముగా ఆం[ధుల మీదనే ఉన్నదని మన మందరము 
గుర్తింతుముగాక। 


(తెలుగు బెడ్డ- జన్మదిన సంచిక 1-10-1956) 


(ఫో లయ వేమారెడ్డి 


ఆం|ధదేశమును పరిపాలించిన రాజులలో _సిద్దులెనవారు పలువు 
రున్నారు. 


వారిలో మనకు |పథమమున భాసించువాడు శ్రీ రాజరాజ నరీం 
_ద్రుడు. అతడు నన్నయ భట్టారకునిచేత ఆం|ధ్రములో మొదటి ఊద్గం 
థము [వాయించినాడు. అతడు పొర్వతీపతి పదధ్యానతత్సరుడు; కలి 
కాలజదోష తుషార సంహతిని శన యుదడయ |ప భావము చే దవ్వుగ 
జోపిన వాడని భట్టారకుడు వర్ణించెను. ఈతని రాజ్యము నేటి గోదావరి, 


కృష, గుంటూరు మండలములకు మా [త ము వ్యాపించి యున్నట్లు 
(9 i 
తోచును, 


అంత సిద్ది ఆం|ధదేశములో పొందకపోయినను ఆతనికంటె 
ఎన్నో రెట్లు విసారముగల సా[మాజ్యము నేలినవాడు ఆతని కుమారుడగు 
కులోత్తుంగ చోళ చక్రవర్తి. కాని ఆతనికి చోళదేశముపైన ఉన్న అభి 
మానము తన సా[మాజ్యములో ఒక మండలమే అయిన వేంగీ భూమి 


మీవ ఉన్నట్లు తోచదు. ఆతనిని ఆం|ధులు మరచినను నిజమునకు 
మరువదగనివాడు. 


పై ఇద్దరి తరువాత చెప్పదగినవారు వరుసగా త్రిలింగ |[పభువు 


లై న మువ్వురు_ గణపకిదేవుడ్కు రుదమదేవి, (పతాపరుదుడు, నిజ 
ముగా కీర మువ్వురే నేడు ఆంధ భాష మాటాడుచున్న భూమినంతటిని 


ఏకచ్చ[తముగా ఏలిన [వభువులు. వీరికే |క్రిలింగ క్షితిపాలురని మన 
దేశములోనను, దెశాంతరములందును. ప్రసిద్ధి కలిగినది, 


ఆ పిమ్మట చెప్పవలసిన |వభువు జగద్విఖ్యాతిగన్న శ్రీ కృష్ణదేవ 
రాయలు, ఇతడు కర్ణాటకము, చెర, పాండ్య, చోళ దేశములను సంపూ 


నోరి న రసీంహశా స్త్రీ '6రి 


ర్జముగను, ఆంధ" దేశములో అర్గభాగమును ఏలిన మహాచక్రవ ర్తి. ఇత 
నికి ఆంధభోజుడన్న |పసిద్ధి వచ్చినది. 


పెన పేర్కొన్న ఆరుపురికాక మరికొందరు [పభువులుకూడా కొంద 
రికి స్ఫురింవవచ్చును. కాని ఏ కొద్దిమందికో కానీ రెడ్డరాజ్యన్థాపకుడై న 
[పోలయ వేమారెడ్డి పేరు స్ఫురింవదు. దానికి కారణము అంధుల 
చరిత [కమముగా తెలియరాకుండుటి కాని వేరుకాదు 


పోలయ వేమారెడ్డికి అనవేమారెడ్డి, కోమటి వేమారెడ్డి అను 
నామాంతరములు కూడా కలవు, అయినను ఈతని రెండవ కుమారునికి 
అనవేమారెడ్డి యను పేరును, శ్రీనాథుని కాలమునాటి కొండవీటి [(వభు 
వుకు పెద కోమటి వేమారెడ్డి అను పిరును (పసిద్దములుగా నుండుటచేత 
వారినుండి [వత్యేకించుటకు [పోలయ కుమారుడ న వేమన అని అర్థము 
వచ్చు ప్రోలయ వేమారెడ్డి అను నామముతోడనే న వ్యవహరించుట మంచిది. 


[ప్రోలయ వేమారెడ్డి నేటి గుంటూరు, కర్నూలు, నెల్లూరు మండ 
లములను కడప, కృష్ణా మండలములలో కొద్ది భాగములను మా్యతమె 
పాలించెను. అయిన నేమి? గుణవిశేషము చేత ఆతనికి ఊన్న ఉదాత్తత 
పైన ఉదాహరించిన ఆరుగురికే కాక ఆర్మధదేశమును వేయి, వదునై దు 
వందల సంవత్సరముల మధ్యకాలములో పాలించిన ఏ (పభువునకును 
లేదనుట అతిశయో క్తికాదు. పురాణములలో రాజర్షులని వర్ణింపబడిన 
దశరథాదులకు తప్ప ఆతని గుణాతిశయము కనిపింపదు. 


రాజరాజ నరేందుడు తన,మాతామహులును, శ్వవరులున్సు 
వియ్యంకులున్ను అయిన చోళ (పభువుల |ప్రాపుతో తన తండి వలన సం 
(కమించిన రాజ్యమును ముమ్మారు పోగొట్టికొనినవాడు; సవతి సోదరునితో 
కలహములతో సతమతమైనవాడు. 


ఆతని కుమారుడు కులోత్తుంగ చోళుడు మిక్కిలి సమర్ధుడే! అతడు 
తనతం౦(డి అవసానకాలములో పోగొట్టుకొన్న వేంగి మండల మునే కాక 
చోళ సామాజ్యమును కూడా తన (పతిభచే సంపాదించుకొన్న మహా 
యోద్ధ. ఈతని సేనలు సింహళ ద్వీపములో కూడా [పచలించినవి. ఈతడు 


70 సారస్వత వ్యాసములు 
సన్నులెన్నో తీసివేసినందున సామాన్య (ప్రజలకు (పీతిప్మాతుడయ్యెను. 
వ్మికమాంకదేవుని వంటి మహావీకునితో నిరంతరాయనుగా యుద్దములు 
సలిపిన మహా వీరుడు. అయినను ఈతనికి శ్రీమ్మదామానుజులను తన 
రాజ్యములో |ప్రవేశింపకుండ చేసిన కళంకము ఆవహించినది. అదిగాక 
ఈతని అంధ పభువనుట మర్యాదా మాతమున కే. 


ఇక కాకతీయ |పభువులు మువ్వురును గొప్పవారే, వారిలో గణపతి 
దేవుడు తన తండి పోగొట్టుకొన్న చిన్న రాజ్యమును మరల నంపొ 
దించుకొనుటే కాక దానిని సా్యమాజ్యముగా విస్తరింప చేసిన మహావీరుడు. 
అంతేకాని ఇతర గుణగుణములు (ప్రత్యేకముగా ఎన్నదగినవి కనబడవు, 
ఆయన కుమార్తె ర్యుదమ్మ తండి యిచ్చిన రాజ్యమును ఎట్లో రక్షించు 
కొనజాలినది. అందులో ఆమెకు తన భర్త తోడనే వైరము సంభవించి, 
మనోవ్యథ పొలెనట్లు తోచును. అమె తరువాత పాలించిన (పతావ 
రుదుడు సమర్థుడైనల్లీ కవుల వర్గనలలో తోచుచున్నది. కాని వానిని 
సూక్ష్మముగా పరిశీలించిన చో ఆతనికి వీద్యాఖిమానముతో పాటు భోగ 
లాలసత ఉన్నట్లు తెలియగలదు. అతని వారాంగన “మాచల్లేవి' సౌధము 
జాన్నత్యము, ఆమెకు కవిలోకములో ఉన్న (పశ ప్తి , (క్రీడాభిరామము 
లోని “ద్వీపాంతమ్మున నుండి వచ్చితివె  భూదేవా వ. ” ఇత్యాది 
పద్యము వల్ల నే నృష్టపడుచున్నది. దానికి తగినట్లే మహా (వవాహము 
వలె ఢిల్లీ సులతాను సేనలు ఆకశనిని, అతని రాజ్యమును ముంచివేసినవి. 


౧తజ ae 


ఇక థ్రీ శ్రీకృష్ణదేవరాయలు 1! ఈతడు తన అన్నీ కుమారునికి రావల 
సిన రాజ్యమును తానే అనుభవించెను. ఈతడు ఎన్నో యుద్దములుచేసి, 
ఎంతో రాజ్యమును సంపాదించిన వీరుడని ఖ్యాతి కలదు. కాని ఎక్కడి 
కక్కడ ఇతడు తొందరపడి [ప్రమాదము తెచ్చుకొనుటయు, ఇతని మహి 
మంతియైన తిమ్మరుసు తన అద్వితీయ ,పతిభచే దానిని త ప్పి ౦ చి, 
విజయము చెకూర్చుటయు తెలియవచ్చు చున్నది, అట్టి తిమ్మరుసునే 
అవసానకాలములో రాయలు శంకించి, కన్నులు తీయించి, చెజలో పెట్టి 


బాధించినది తలచుకొన్నచో ఆతడెంత తొందరపాటువాడో స్పష్టవడును. 
అంతేకాక పెరంగజేబు విజయకా క్ష మొగలు సా[మాజ్య నాశనమునకు 


నోరి నరసింహశాస్త్రి 71 


దారితీసిన వె, శ్రీకృ స్టదేవరాయల అపరిమిత విజయ కాంక్రయు, విజయ 
నగర సా మాజ్యము విధ్వంసమగుటకు దారితీసె ననుటకు సందేహము 
లేదు. నురియు నీతడు కర్ణాటుడే కాని ఆం్యధుడు కాదనువాదము పూర్తిగా 
[తోసివేయతగిన దికాదు. 


స 


ఈ , వేమారెడ్డి [ప్రోలయ కుమారుడు. వేమారెడ్డి మనుమడు. తండి 
కొని, తాతకాని, [పభుత్వము చెసిన వారుకారు. కొందరు శాసన కవులును 
వేమభూపాల చరిత కావ్యకర్త వామన భట్ట బాణుడును, వారికి రాచరికము 
కూడా ఆసాదించినను, 'అవి అతిశయా క్రులే కాని సత్యో క్తులుగా తో చవు. 
వారు కాకతీయ సేనలలో చిన్న నాయకులుగా ఉండిన ఉండి ఉ౦డ 
వచ్చును. వేమారెడ్డి కూడ ప్రతాపరుదుని సనానాయకులలో ఒకె 
ఉండునని కొందరు చర్మితకారులు ఊహించిన దానికిని విశ్వాసార్హమైన 
ఆధారము కనబడదు. అతడు చిన్న పడవాలొ లేక వాహినీపతియో అయి 
యుండును. అతని మాతామహుడై న దొడ్డయ ఒక్కడే ఆతని బంధు 
కోటిలో కొంతవరకు సేనావతిత్వము నిర్వహించినవాడు. 


అందువలన వేమారెడ్డి జన్మతః ఒక సామాన్య కుటుంబములో 
జన్మించిన సామాన్యవ్య క్తి. ఆతనితం|డి [ప్రోలయ కూడా సామా న్య 
వ్యక్తి క్రి గనేతోచును, అతనిత ల్లి అన్నమ్మ మా[తము అసామాన్యవ్య క్తి కిగా 
భాసించును. అమె వ్‌మి “"చేసినదో మనకు స్పష్టముగా తెలియదు. 
అయినను ఆమె మహత్యము విచ్మిత విధముగా మనకు తెలియవచ్చు 
చున్నది. 


| అది స్రీలకు ప్రాముఖ్య మిచ్చిన కాలము గాదు, వేమారెడ్డి భార్య 
యొవ్యరో కూడ మన కెక్కడను తెలియరాదు. కాని రయ తన హరి 
వంశము మొదటి పద్యములోనే “అన్నమవేమభూవిఖున కిచ్చున్‌ సుస్టి 
రై శ్వర్యముల్‌” అని మంగళాచరణము కావించుచు, ఈతని అన్నమ 
కుమారుడని నిర్దేశించినాడు, ఈ వేమారెడ్డియే “మంచాళి అ్యగవారము 
దానము చేసిన సందర్భములో ఆ శాసనకవి పోలయను వర్థించుచు 


72 సారస్వత ప్యొనములు 
ఆతనిని “అన్న మాంబాపతి” అని నిర్దేశించినాడు, మరియు అమరావతి 
లోని మరియొక శాసనములో వేమారెడ్డిని గూర్చి శాసనకవి “అన్న 
మాంబాతనూకేన కృతినా వేమ భూభుజా” అని పస్తావించినాడు. తల్లీ 
అన్నమ్మ గతించిన పిమ్మట ఆమెకు పుణ్యలోక [ప్రా ప్తి కొరకు పెరవలి 
(గ్రామము అ[గహారముగాచేసి దానముచేయుట విశేషము గాదు. 
అన్నమ్మ వేమారెడ్డికి జీజీబాయి శివాజికివలెనే ధర్మోద్ధరణమునందు 
దీక్షకలుగునట్టు |పీరేపించి ఆతనిని ధీరోదాత్తునిగా మలచినది. 


ఆ కాలములో వెమారెడ్డి సాధించిన మహత్మార్యము అనౌటి 
ఆంధధదేశ స్థ సికిగతులు తెలిసిననేకాని బోధపడదు. 


కీ.శ. 1828లో ఢిల్లీ రాజప్పుతుడు “జూనాఖాన్‌? |ప్రతాపరుదుని 
బంధించి ఓరుగల్లుపట్టుకొని అతని నాయకులనందరికి వధించెను. మరి 
రెండు సంనత్సరములకే అతడు తనతం[డి మరణమునకు కారకుడి 
“మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌? అను పేరుతో ఢిల్లీ సుల్తానయ్యెను. ఆతడు 
తన రాజ్యమును దక్షిణమున రామేశరమువరకు వి స్తరింప చేయుటేకాక, 
ఒకవంక పారసికమునకును ఇంకొకవంక చీనాకును విజయకాంక్షతో 
సేనలను పంపెను. అతని సేనాబలము, యుద్దకౌశలము, ఆర్థికసంపద 
ఎంత అపరిమితమైనదో ఊహింపవలసినదేకానీ వర్ణింప సాధ్యమగున ది 
కాదు. అతనినే సేనలు మహామారివలె భరతఖండము నంతటిని ఆక్రమించు 
కొన్న వి. ఆతడే స్వయముగా ఎన్నియోమారులు దక్షిణ దేశమునకు 
పచ్చి యుద్ధయా్యత్రలు నడిపెను, ఇన్ని యుద్ధములకు ఆతనికింత ధన 
మున్నను విపరితమైన ధనము కావలసి వచ్చినది. అందువలన అతడు 
తన ఉద్యోగులను ( ధనముక్షై ఒక్తిడి చేయసాగెను, వారు (పజలను 
ఎప్పుడు ఎన్నడు ఎరుగని కొత్త కొత్త పన్నులువేసి పీడింపసాగిరి. 
ధన మెక్కడనున్నను, అ|గహారములలోగాని, దేవాయతనములలోగాని, 
వర్తకుల ఇండ్లలోగాని తవ్వి కీపికొనిపోవుచు, దాచినారని ఆ కుటుంబిను 
లను అవమానించి హింసించి నరికివేయుచుండిరి. పజలను వారపుడు 
పెట్టిన హింసలు విలస కలువచెరు శాసనములలో కనులకు కట్టినట్లు 
చి|తింపబడినవి, క్పషివలులకు కర్షణ లాభమును, వ _రకులకు వాణిజ్య 


నోరి నరసింహకశొన్రీ 73 


లాభమును లేకుండపోయినవి. మనుష్యులకు తమ ధనమునందేకాక 
స్వభార్యలయందుకూడ స్వత్వబుద్ధి హోయినది. దావవహ్నిజుష్టమైన 
వనమువలె రక్షించునాథుడు లేక ఆం[ధభూమి సంతాపించినదట. 


అట్టి సమయములో నేటి గుంటూరు మండలములో ఒకమూల 
అద్దంకిలోననో, శ్రీశె లారణ్య సమీపమున వినుకొండలో నో, వేమారెడ్డి 
ఢిల్లీ సులాను సై న్యములకు ఎదురు తిరుగుటకు ఉపవ్మకమించెను. ఆతనికి 
సహాయముగా నిలిచినవానిలో అ(గగణ్యమైనది ఆతని ధర్మనిష్ట 
రెండవది ఆతనికిగల ఉత్తమ బంధుసమృద్ధి. మూడవది సులానుశే గనలు 


చేసిన కిరాత కృత్యములచే జనసామాన్యములో నిరాశవలన కలిగిన 
మొండిసాహసము. నాల్గవది గురుకటాక్షము. 


అతనికి సేనలులేవు. కరతిప్పుటకూడ చేతకానివారు కత్తులు 
పట్టుటకు పూనుకొనిరిం రా|తింబవళ్ళు కమ్మరుల కొలుములు మండుచు 
కత్తులు రటారులు బల్లి ములు గండగొడ్డళ్ళు సిద్ధము చేయజొచ్చినవి. 
దొరికిన వెదురుబద్దలన్నియు విండ్లుగా మారినవి. ఎక్కడ కనబడిన 
సులానుభటులను అక్కడనే తెల్ల వారుసరికి [పజలే మట్టు పెట్టసాగిరి, 
ఒక్క మోటుపల్లి ముట్టడితప్ప పెద్దయుద్ధ మెమియు సులతాను భటులతో 
జరిగినట్లు తెలియఠాదు. వేముని కడగొట్టు తమ్ముడైన మల్లారెడ్డి 
సాహసించి మోటుపల్లి స్టలజల దుర్గముపై దాడిచేసి శ|తువులను పార 
దోలి దుర్గము సాధించెను, దానితో వేమునికి మరియొక గొప్ప 
చెలికాడు [పొ ప్తించినాడు. అతడు సముదుడు! దీనినే రయ మనో 
హరముగా; “స స ప్పద్వీప సద్వస్తు సందోహంబున్‌ దనకిచ్చు నెచ్చెలి 
సమ్నుదున్‌ [బీతుంగావించె' నన్నాడు. అవ్వుడే యక్షవిభుడై న అవచి 
'దేవయ (పొపు వేసా రెడ్డికి లభించినది. మరియు అతని తండి ప్రోలయ 
ఎట్లు సంపాదించెనోకాని అమితమైన సువర్ణరాశి తెచ్చి ఆతని కందించి 
నాడు. దానినే మంచాళ శాసనము (పోలయ '*స్వర్ణకర (పసిద్ధి కల 
వాడని వర్ణించినది. 


ఆం[ధదేశమునందును అవల కర్ణాట పొంతమందును సులాను 
సేనలకు ఎదురు తిరిగినవారున్నారు. కృష్ణా గోదావరి మండలము 


74 సారస్వత వ్యాసములు 


లలో ముసునూరివారు, తెలంగాణములో రేచర్ల వారు, ఆనెగొందెలో 
హరిహర సోదరులు, కాని వారందరికిని మార్గదర్శి పెమారెడ్డియే. వేమా 
రెడ్డి సాహస ప్రయత్నము సఫలమైన పిమ్మటనే తక్కినవారును ఒక్క 
రొక్కరే రంగములో (పవెశించిరి. ఇట్లు తన తర్వాత తన ప్రయత్నము 
వంటి పయత్సములే తమతమ భూములలో చేసినవారి కందరికి 
పోలయ తన చేతనై న సహాయమే చేసెనుగాని అసూయచేశ వారిని 


[పతిఘటించలేదు. ఆతనికి కావలసినది ధర్మోద్దరణమె కాని ఆత్మాతి 
శయముకాదు. 


పోలయవేముడు సమర్ధుడైన (ప్రభువు, ఆతడు: ఎనుబది నాలుగు 
దుర్గములను నిర్మించుట, వానిని బలపరచుట చేసెను, తన రాజ్యములో 
తనకు సాయపడిన బంధువులందరికి తనతో సమానమగు సంపద 
ఉండునట్లు చేసి చుట్టపు మేురువను పేరు సంపాదించెను. ఆతని 
చుట్టములలో నతనికి విశేషసహాయము చేసినవారు ముఖ్యముగా 
ముగ్గురు నిత్య జయశీలి, నీకిశాలి యైన అతని మాతుల [పియప్పుతుడు 
చిట్టయ నూకారెడ్డి ఒకడు. శ్రీ మహావిష్ణువుకు రెండు బాహువులవలె 


ఉన్న యాతని తమ్ములు అన్నా రెడ్డి, మల్లారెడ్డి. వారిలోగూడ మల్లా 
రెడ్డిని గూర్చి, 


“రామునకు లక్ష్మణుడు సు 


[తామసుతు,డు ధర్మజునకు(దగు సొథ్రాతం 
బెమెయి నెజపుదు రామెయి 


చేమ ప్రభుం గొల్బె మల్ల విభుండును భ క్రిస్‌,” 


అని - ఎరయ వర్ణించినాడు, ఈ మల్లారెడ్డి “ బహుజలధి ద్వీపాంతర 
మహేశ్వర (పహిత కనక మణి మౌక్తిక "హి స్టిహయార్పణ సివి కూడ 
ఆతనికి కావించెను. అదే ఇంకొకచోట, 
“రత్నా కరనాయక గుణ 
రత్నోజ్ఞ్వల రెడ్డి మల్ల రాజిత శశ్వ 
ద్యత్నార్థ ద్వీపొంతర 
రత్నాలంకృ్ళత సమ _స్తరాజ్య రమాంగా[౫ 


నోరి నరసింహాశో స్రీ 75 


ఎ[రయ సంబోధనలో కనుపించును. ఆం[ధకవులలో నెల్ల ఎ[రయ 
ఒక్కడే (పభువులకు లేని గుణములు ఆరోపించకుండువా డనుమాట 
గు ర్తుంచుకొనవలెను ద్వీపాంతర్మపభువులతొ సఖ్యము అవసరమని 
వేమారెడ్డి గుర్తించెను. 


వేమారెడ్డి సేనలు నడపుటలో నేర్పు సంపాదించెను. స్వయముగా 
నాతడు గొప్ప ధానుష్కుండు. ఆతనికి కాళిదాసవర్ణితుడై న ' దిలీప 
చక్రవర్తి ధర్మదిక్ష మనస్సు కెక్కి నట్లున్న ది. అందువలననే ఎ_ర్రయ 
యాతని 'జగదవనహిలి అనియు “రాజనిగమదిలీపా' యనియు సంబో 
ధించెను. పరా[కమముచే తాను సంపాదించిన సంపదకు ఫలము పాత 
దానమే యని గుర్హించినాడు. అందువలన “ఇషావూ ర్త రూపంబగు 
[కియాకలాపంబు నిజక_ర్రవ్యానురూపంబుగా( దొడంగి 


“అ్మగహారములు విద్యాతపోవృద్ద వి 
(పుల, కిచ్చి యజ్ఞకర్త లుగ నుని చె 
గొమరారం జెజువులు గుళ్లు చతిస్టంచి 
లోకసంభావ్యంబులుగ నొనర్చె 
నిధులు నల్లిండ్లును నిలిపె. దోటల్లు స్మత 
ములు చలిపందిళ్ళు వెలయ బెట్టె 
హేమాది. పరికీ ర్తి తామిత్యవతదాన 
నివహంబు లన్నియు నిర్వహించెం 


జేసెం జేయుచునున్నాండు సేయనున్న 
పాండు పునరు క్తకృతి శుభావలుల నెల్ల 
ననంగ శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి 
వశమె వర్ణింప. దద్భాగ్య వై భవంబు £” 


పె పద్యములో ముందు వచ్చినవి అ|గహారములు. ఆ కాలములో 
అ|[గహారములు విద్యానిలయములు, అవి నేటి ఊన్న తకళాశాలలు, 
విశవిద్యాలయముల వంటివి. ఎ[రయ వద్యములోని వాక్యములు 


సత్యములనుటకు సాక్ష్యముగా వేముని అగహారదానశాసనము లున్న వి. 


76 సారస్వత వ్యాసములు 


అందులో (పతి(గహీతల పీర్లు, వారు ఏయేళాస్త్ర ములలో విద్వాంసులో 
తెలియవచ్చును. అటువంటివే గుళ్ళ (ప్రతిష్టలు, 


తక్కినవి సామాన్య|పజల సుఖజీవనమున కుద్దేశించినవి. చెరు 
వులు స్నానపానాదులకున్ను వ్యవసాయమునకును ఊదేశింపబడినవి. 
బాటసారులకు తోటలు సత్రములు చలిపందిళ్ళు చాలా అవసరము. అన్ని 
వర్ణములకు చెందిన యాతికులు తోపులలో విడిసి తమ [ప్రయాణములు 
సాగించుచుండుట ఇప్పటికి పాతికేళ్ళ |కిందటివరకు విరివిగా ఉండెడిది 
ఇప్పుడా తోపులు మారుమూలలోగాని కనిపించుట లేదు. హేమా।ది 


చెప్పిన [(వతములు దానములుకూడ ఎక్కు వభాగము జనసామాన్యము 
నకు ఉపకరించెడిపే, 


ఆ కాలములో పజల జీవితములో మత మెక్కువ (ప్రాముఖ్యము 
వహించెను, వేమారెడ్డి ఘోడెయరాయ గంగయగురుదేవుల శిష్యుడు. ఈ 
గంగయగురుదేవు లెవరో స్పష్టముగా తెలియరాదు. ఆయన శె వుడనియు, 
పాశుపత కెవ సం పదాయమువాడనియు చరి తకారులూ హించినారు, 
గంగయగురుదేవుడేమో కాని వేమారెడ్డి మా|తము శే వుడుకొడు, వె షవుడు 
కాడు. అతడు స్మా రుడు. 


మంచాళ శాసనము *వరాహవదనొో హరిః' అనియు, ముట్లూరు 
శాసనము “పాయా ద్వరాహవపుషః పరమస్య పుంసః అనియు, వేమ 
పుర శాసనము “*శ్రీమత్కోమల నీల నీరజరుచి। లీలావరాహః_? అనియు 
వరాహస్వామి సోతముతో (ప్రారంభించుచున్నవి. అతడు కృతిపొందిన 


కృతులు హరివరిశము, రామాయణము, హరివంశములో మొదటిపద్యము 
శ్రీనాధుని (పార్ధనము. 


శ్రీనాథుని శవము వెంటనే పై యన్నింటిలో పార్వల్‌పతి స్త సవ 
మును కానవచ్చును. - చేముని రాజము[ద్ర బసవశంకర ముద అతడు 
శ్రీతై లములో పొత్రాళ గంగకును, అహోబలములో నరసింహస్వామికి 


మెట్లు కట్టించెను. ఎరయ అతనిని హరివంశములో నొకచోట, 


నోరి నరసింహశాస్త్రి | 7 


“శ్రీకంఠ చరణ సేవక 
వైకుంఠ గుణావధాన వర్ణననిపుణా ౯ 
అనియు ఇంకొక చోట, 


“శ్రీనాథ కథా (శతిని 
త్యానంద స్యంద మందిరాంతఃకరణా!” 


అనియు ఆశ్వాసాదిపద్యములలో సంబోగధించెను. అందుచే వేమారెడ్డి 
శ్‌_వుడని కాని, వై షవుడని కాని చెప్పుట సరికాదు. అతడు స్మా ర్తుడు. 
అతడిచ్చిన యగ్రహారములన్నియు యజ్ఞ యాగాది కర్మలు విస్తో 


రముగా చేసిన స్మా ర్తులకి, అతని [పభుత్వములో మత విద్వేషములకు 
స్థానము లేదు, 


అతడు ఎ(రయచే రామాయణము చెప్పించి అత్యుత్తమ 
ఖ్యాతింబాందితినని భావించిన వినయాలంకారుడు. మరల హరివంశము 
కృతినంద నుద్దేశించి కవిని “సవినయంబుగా పూజించి సమ్మగ సంటపార్థ 
నంబు' చేసిన మవహాభా గు డు, అతడు చేసిన దానములు 
[వతములు నిరుపమానములు. అవి యన్నియు నాతడు తన ధన్యత 
కొరకే కావించెను. అతడు పజావరి పాలన ము కావించినది 
ధర్మవృషభమును నాలుగు కాళ్ళమీద నడిపించుటకే. అతడు 
ఇాసనముదగా బసవశంకర ముదను స్వీకరించెను. అడి రెండు 
ముంగాళ్లు పైకెత్తి చెంగనాలు వేయుచున్న ధర్మవృషభమూర్తి | 
ఎరయ చెప్పినట్లు వేమారెడ్డి భూవినుత గుణాభిరాముడు, పావన 
చర్మితుడు, సాధిత సర్వధర్ముడు, అవసాదిత దుర్దనకర్ముడు, సత్యనిత్య 
(వకర్షుడు, యకోగాంగజితై కపావనుడు. 


ఎర్రయ తన హరివంశము వేమారెడ్డికి శ్రీవిభుడు శుభము కూర్చు 
గాక యను [పథమ (పార్థనా పద్యములో వేమవిభునకు గూడ ధ్వని 
రూసముగా నన్వయించి లక్షణల తోడనే శ్రీ విభుని వర్ణించినాడు, 


78 సారస్వత వ్యానములు 


“శ్రీకిం | బేమపదంబు, భూమికి 
నకిస్నిగ్గుండు, దుగాబి శ 
ధి ధధ 
య్యాకేశీరతు6, డాదివేధకు 
గృహంబై యొప్పు నాఖిస్టనా 
శీకంబుం గల వేల్పు, లోకముల. 
భాలింపం (బభుం, డుత్తమ 
కోకుం, డన్నమ వేమ భూవిభున 
కిచ్చున్‌ సుస్టిరై శ్వర్యముల్‌ 1” 


(Andhra Association, Delhi వారి 
Silver jubilee Souvenir (1985-1960) లో ము దితము.) 


క్రని ధూర్శటి 


ఆం|ధ కవులలో కవిత్రయము వారు బుషితుల్యులు. శ్రీనాథుడు 
(వ్రాహ్మీమ్వూర్తి. అన్నివిధాలా పెద్దధికము వహించిన వాడు పెద్దన. బహ 
ముఖ _పజ్ఞాశాలి తెనాలి రామలింగకృష్ణుడు.-_ ఇట్లి ఎందరో పూజ్యు 
లున్నారు. కాని, వారిలో ఎక్కువమందిని గూర్చి మనకు తెలిసినది 
బహు తక్కువ. కవిత్రయమును గూర్చి ఏమీ తెలియదనే చెప్పవచ్చును. 
పోతనను గూర్చి వినేది మాబోటి వారికి కూడా నమ్మడానికి మించిన కట్టు 
కథలతోను, తెలిసినదానికి విరుద్దమైన దిగాను ఉన్నది. ఆతడు [ప్రత్యే 
కముగా రామభ కుడు కాదనీ, దారిద్యముతో ఎంత మా|తమూ బాధ 
పడినవాడు కాదనీ, నిశ్చయింప వచ్చునంటే చాలామందికి ఆశ్చర్యం 
కలుగుతుంది. తెనాలి రాముని గూర్చిన కథలు దక్షిణదేశమంతా విశేష 
వ్యా ప్రినొందినా, అవి ఎంత సత్యపూర్వకములో తెలిసి కో లేనంతగా 
వ్యాపించినవి, చాటువులను బట్టి, శ్రీనాధుని గూర్చి కొంత తెలియవస్తు 
న్నది కాని ఆయన సొంత చాటువులేవోో ఆయనకు తమ అల్పత్వమును 
దర్శిస్తూ ఇతరులు అంటగట్టిన వేవో, వేరుచేసెందుకు వీలులేనట్లుగా 
ఉన్నవి, 


కాని కవి ధూర్జటి విషయమట్లాకాదు. ధూర్జటిని మహాకవి అన 
టానికి నాకు మనసొప్పదు, పైన పేర్కొన్న కవుల స్థాయిలో చేర్చదగిన 
కవికూడా అనినేనను. కాని అతడు నిస్సందేహముగా కవి! అదేమీ తక్కువ 
గౌరవము కాదు. కవి ధూర్జ టిని గూర్చి మనకు తెలిసినది చాల ఉన్నది 


ఏమిటది? అతడు పుట్టిన తేది, గిట్టిన తేది, ఏ ఉద్యోగము చేసెను, 
_ఇవేవీ మనకు తెలియదు. అతని రూప మెట్టిద్కి ముక్కు పెద్దదా ? 
రంగెట్టిది? - ఇవి తెలియవు. కాని, అతనిని గూర్చి ముఖ్యముగా ' తెలియ 
వలసినదంతా మనకు తెలియును, 


80 సారస్యత వ్యాసములు 


ఏమిటది? ఆతడు మనకు ఆత్మీయుడు, మనవలెనే ఎన్నో తప్పులు 
చేసినవాడు రాగ ద్వెషములతో నిండి ఉన్నవాడు, రాజ సమ్మానము 
పొంది అందలములలో ఊరేగి అశ్వముల పై స్వారీ చేసినవాడు ; తన 
చుట్టూ స్తోత్రపాఠకులు చేరిపొగడగా, పొంగి ఒళ్ళు మరచినవాడు. కామో 
[దేకము కలిగినప్పుడు పెశ్యాజనముతో లోలువఖావముతో సంచరించిన 
వాడు. భార్యా పిల్లలు, వియ్యమందుట, ఇచ్చి పుచ్చుకొనుట, మొదలైన 
బాంధవ్యములలో సతమత మైనవాడు., తనకు జ్ఞాతులు [దోహముచేయగా 


బాధపడి పట్టలేని ద్వేషముతో తబట్బిబైనవాడు. చదువు కొన్న వాడు. 
శిష్యులకు పాదతిర్ధము లిచ్చిన అయ్యవారు. 


ఈ విధంగా మనవంటి అతి సామాన్య మానవ మ్మాతుడై ఉండి 
కూడా మరి ఒక వంక శ్రీ కాళహ స్తీశ్వరుణ్ణి భక్తితో సేవించిన వాడు. 


భక్తులను ఈసడించే ఈకాలం వాళ్ళు అతని భక్తి దొంగభ క్తి అనవచ్చు! 
అంటారు కూడాను కాని ఆతని ఆర్పి వినండి! 


“కాయల్లాచె వధూనఖా|గముల చెం గాయంబు, వక్షోజముల్‌, 
రాయ [నాపడె రొమ్ము, మన్మధ విహారక్షేశ వి భాంతిచే 
ప్రాయం బాయెను, బట్టకట్టె తల చెప్పన్‌ రోత, సంసారమే 
చేయం జాల, విరక్తు జేయగదవే శ్రీ కాళహ స్తీశ్వరా!” 


'దొంగభ కుడు ఈ విధంగా అనగలడా ? వయస్సు వచ్చినా కామ 
రక్తి పోలేదు. అవశుడై. కామానికి లొంగి పోతున్నాడు. “అయో నన్ను 
విర క్రుణ్ణి చేయవయ్యా తండీ 1 ” అనీ భగవంతునికి మొరపెట్టు కొంటు 
న్నాడు! విరక్తుడనై నా నని చెప్పుకోకూడదా, దొంగభక్తుడై తే 1 
“. “అతనికి జ్ఞాతులు [దోహము చేశారు. |వతి|క్రియ చేయగలడు కాని 
దోషమని మానుకొన్నాడు. పోనీ, అంతా వదులుకొని సన్యసించి పోదామా 
అంటే, మనస్సులో ఉన్న క్రోధము పోవడము లేదు. ఎట్లా తండ్రీ? అని 
కాళ హ' ప్తీశ్వరునికి ఇంకో పద్యంలో నివేదించుకొన్నాడు. 

-. రాజసేవలో. ఒకరిని చంపి వదస్థులె బతకడానికి ఒక్టాక్కరు ఊహి. 
స్తారు: "అయ్యో, వీళ్లు మా[తము చావరా, శాశ్వతంగా బతుకుతారా 
అని నాపోవుతున్నాడు. తిమ్మరుసు మహా పథానిని గద్దె దింపించిన- 


నోరి నరసింహశాస్త్రి 81 


మహానుభావుళ్ణి గూర్చి చెప్పిన పద్యమని నాకు ఊహ కలుగుతున్నది. 
అది కొండమరసు అయి ఉండవచ్చు. తిమ్మరసు కుమారుని ఉద్యోగా 
దులు కొండమరసు కుమారునికి వెంటనే వచ్చినవి. సంవత్సరంలోగానే 
కొండమరసు చనిపోయినాడు, ఈ మాటలు మనన్సులో ఉంచుకుని 
చెప్పిన ఆ పద్యం వినండి. 


ఒకరిం జంపి పదస్థులె [బతక దా 
మొక్కక్క రూహింతు దే 

లొకో, తామెన్నడు జావరో, తమకు బో 
వో సంపదల్‌ పుత మి 

(త కళ[తాదుల తోడ నిత్య సుఖమం 
దం గందురో, ఉన్నవా 

రికి లెదో మృతి యెన్నడుం, గటకటా! 
శ్రీ కాళహస్తీశ్వరా! 


ధూర్ద టి అన్యాయం జరుగుతుంటే చూస్తూ మన కెందుకని ఊరు 
కొనే బాపతు వాడు కాదు. (పజాస్వామికమున్న ఈ రోజులలోనే చాలా 
మంది అన్యాయం కళ్ళారా చూస్తూ ఊరుకుంటారు. నిరంకుశాధికారం 
గల రాజు గారి ఎదుట తన అభిపాయం చెప్పడానికి ఎంత గట్టి గుండె 
ఉఊండవలెనో ఆలోచించండి! ధూర్జటి ఏదో కల్పించుకొని చెప్పజూచి 
నాడు, ముక్క చీవాట్లు తిన్నాడు, వినండి! 


నిచ్చల్‌ నిన్ను భజించి చిన్మయ మహా 
నిర్వాణ పీఠంబుపై 

రచ్చల్‌ సేయక యార్దవంబు కుజన 
వాతంబుచే (గాగి భూ 

భృచ్చండాలుర( గొల్చి, వారు తను గో 
పింపన్‌ బుధుండార్తుడై 

చిచ్చారం చమురెల్ల జల్లుకొనునో 
శ్రీ కాళహస్తీశ్వరా! 


6 


82 సారన్వ్యత వ్యాసములు 


తనకు జరిగిన పరాభవానికి నోరు మూసికొని ఏడ్చుకొనే భక్తుడు 
కాడతడు మనస్సు ఉడికి పోయింది. తానేమీ చేయలేడు! తనకు సర్వ 
సహాయకుడై న భగవంతుణ్ణి తిడుతున్నాడు. 


“నిను నిందించిన దక్షుపై దెగవా, వాణీనాధు శాసింపవో, 

చనునా నీ పదపద్మ సేవకుల దుచ్చంబాడు దుర్మార్గులం 

బెనుపన్‌, నీకును నీదు భ క్ర తతికిస్‌ భేదంబు గానంగ వ 

చ్చెనొ, లేకుండిన నూరకుండగలవా శ్రీ కాళహ స్తీశ్వరా!” 
అంతేకాదు 1 


కరిదై త్యున్‌ బొరిగాన్న శూలము కర [గ్రస్తంబుగాదో, రతీ 
శ్వరునిం గాల్బీన ఫాలలోచన శిఖావరంబు చలారెనో, 

nN na) 
పరనించాపరులన్‌ వధింపవు 1--- 


కొంత కాలానికి మొదట వచ్చిన కోపపు పొంగు చల్లారినది. ఎందు 
శీ పొరపాటు జరిగినదని విచారణ చేస్తున్నాడు. 


రాజన్నంతనె పోవునా కృపయు ధర్మం బాభిజాత్యంబు వి 
ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్న్మి|త సంరక్షయున్‌ 
సొజన్యంబు కృతం బెరుంగుటయు విశ్వాసంబు, కాకున్న దు 
ర్చీజ శష్టులుగా గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా ! 


ధూర్జటి తమ్ముని మనుమడైన కుమార ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల 
యాస్థానంలో పొందిన గౌరవ మిట్లా వర్ణించినాడు. 


"స్తుత మతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్లెనో 
అతులిత మాధురీ మహిమనామును మా పెదతాత చాల స 
న్నుతి గనె కృష్ణరాయల మనోజ్ఞసభన్‌” 

కాని థూర్డ టి ఆ గారవాలను గూర్చి తుదకు ఇట్లా అన్నాడు: 


రాజుల్మత్తులు, వారిసేవ నరక [పాయంబు వారిచ్చు నం 

భోజాక్షీ చతురంత యాన తురగి భూషాదు లాత్మవ్యథా 
వీజంబుల్స్‌ తదపేక్ష చాలు, పరితృ ప్తిం బొందితిన్‌, జ్ఞానల 
క్షి జ్యాగత్పరిణామ మిమ్ము దయతో, శ్రీ కాలహ స్తీశ్యరా! 


నోరి నరసింహశాస్త్రి 83 


స్వామితో ఒక బేరానికి దిగి ఒడబాటు చేసికొన్నాడు, “నీ సేవ 
వేడ్కతో ఎల్లప్పుడూ చేస్తాను. నాకు కానీ జీతము వద్దు! నాకు నీవు 
ఒశ్ళ టే ఉపకారం చెయవలె! నన్ను అరిషడ్వర్గం చేతులకుఅప్పగింపకు!- 
అదే చాలునయ్యాా [. 


(పభువుల సేవ చేసిచేసి అసహ్యపడి చివరకు దీక్ష పట్టినాడు. 


“నీకుం గాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీదె త్తితిన్‌, 
చేకొంటిన్‌ బిరుదంబు, కంకణము ముందే గట్టితిస్‌, పట్టితిన్‌ 
లోకుల్‌ మెచ్చ [వతంబు” 


నాతో నీకేమీ పనిలేదు గదా, నామీద ఈ పద్యాలన్నీ ఎందుకు 
చెప్పుతున్నావయ్యా అని ఒకనాడు కాళహ స్తీశ్యరుడు ధూర్జ టిని అడిగి 
నాడు. వెంటనే థూర్ద టి జవావిచ్చినాడు, 


“నాదు జి 
హ్వకు నై సర్షిక కృత్య మింతతు సుమా పొర్థించుటే 
కాదు కో 
రికలన్‌ నిన్నును గాన నాకు వశమా!” 


అని జవాటిచ్చినాడు. 


ఈ పద్యంలో అతడు నై సర్గికంగా కవి అని తేలుతున్నది. మహా 
భక్తుడు కూడా ఐనాడు. కవులము, ఇంత బాగా చెప్పినాము, అని తమ 
కృతులను చదువుకొని మురిసి పొంగిపోయే వాళ్ళు ఏ కాలంలో కూడా 
వుంటారు. అట్టి వాళ్ళను ఉద్దేశించి ఇట్లా అంటున్నాడు: 


“గీ లీలన్‌ నుతియింపవచ్చు నుపమో।[త్పేక్షౌ ధ్వని వ్యంగ్య శ 
బ్ధాలంకార విశేష భాషల కలభ్యందై న నీ రూపమున్‌ 

చాలుం జూలు కవిత్వమున్‌ నిలుచునే వత్యంబు వర్గించుచో, 
ఛ్రీ లజ్జింపరు గాక మాదృశకవుల్‌ శ్రీ కాళహస్తీశ్వరా! ” 


ఈ విధంగా ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము భావనా బలంతో 
అ కాలపు చర్మితతో జోడించి చూస్త, ఎన్నెన్నో అత్మీయ విషయాలు 


84 సారస్వత వ్యాసములు 
(పత్యక్ష మౌతాయి. దానితో శ్రీ కాళహస్తి మహాత్మ్యము జోడించి 
చూస్తే ఇంకా ఎన్నెన్నో విషయాలు బయట పడతవి. నత్కీరుని కథలో 
ధూర్జటి తన్నే చ్మితించుకొన్నట్లు తోస్తుంది. శ్రీకృష్టదేవరాయల భువన 
విజయములో గోష్టి తీరుతెన్నులు కూజా ధూర్జటి కావ్యాలలో గోచరిస్తాయి. 


ఎన్ని చూచినా ఒకటే. కవి ధూర్జటి కూడా మనవంటి వాడే! ఎన్నో 
తప్పులు చేసిన వాడే! కామ|కోధాదులతో సతమతమైన వాడే: ఐతే, 
మనకూ అతనశీ రెండే భేదాలు. మనవలె కాక, అతడు ఏ లోపాలన్నీ నిర్భ్బ 


యంగా చాటుకున్నాడు. మనవలె కాక అతడు ఆర్తితో ఈశ్వరుణ్ణి ఉద్ధ 
రించమని శరణాగతు డై నాడు! 


విజయవాణి (మకర సం కాంతి) 14-1-1966 


వచనకవిత- 
అభివూనుల అత్యుక్తులు 


“వరమ వివెక సౌరభ విభాసిత 
సద్గుణపుంజ వారిజో 

త్కర రుచిరంబులె సకల 
గమ్యసు తీర్ధములై మహామనో 
హర సుచరిత పావనపయః 
పరిపూర్ణములై వ సత్సభాం 

తర సరసీవనంబుల ముదం 
బొనరం గొనియాడి వేడుకన్‌” 


ఈ విధంగా నన్నయ కొనియాడిన సభలు “సకల గమ్యసు తీర్థ 
ములు కాని విద్యాంసులూ, (పభువులూ మ్మాతము సమావిష్టులెన పరిమిత 
సభలుకావు. ఆ సభలలో సత వులు కావ్యాలు వినిపించి సభ్యుల మెప్పు 
పొందినప్పుడే కృతార్థత వాందేవారు. 

నేడు మహాపట్టణాలలో కూడుతున్న సభలు కూడా సకల గమ్య 
ములే, కాని నేటి సభలను రంజింప జేస్తున్నది చితకవిత్వ సదృశ మై, 
కేవల చమత్కార మ్మాతములై న కావ్యాలే కొని ఉత్తమ శ్రేణి కావ్యాలు 
కాకపోవడము శోచింపదగినది. ఈ సభలను రంజింప జేయడానికి కావ్య 
గత చ్మితత లేకపోతే, [శావ్యమైన కంఠమో, పఠన వై చ్మితియో అవసర 
మవుతున్నవి. 

సభల సంగతి ఇట్లా ఉండగా, ఇక అక్రరరూపము ధరించిన వాజ్మ 
యము సంగతి ఆలోచి స్టే ప[తికలు ప్రాధాన్యము వహిస్తున్నవి. అవి 
జనుల అభిిపాయాలను (పతిబింబించవలె. ఇది పచార యుగము గనుక 
రాజకీయాది కారణాలవల్ల దేనికి ఎక్కువ (ప్రచారము ఉంటే అదే 


86 సారస్వత వ్యాసములు 


ఉత్తమ కావ్యంగా చలామణీ అవుతున్నది. _పచారాధిక్యమువల్ర్ల కొందరి 
కావ్యాల గుణదోషోలు శాంతంగా విచారణ చేయడమే పాపంగా పరిగ 
బీంవబడుతున్నది. ఐనా కొందరైనా దానికి పూనుకోకపోతే కిల్చిష 


మంటుకొంటుంది అనే భయంతో ఇట్టి విచారణకు పూనుకొనవలసి వచ్చి 
నది. 


నేడు ముఖ్యముగా యువతీ యువకులను విస్తార [ప్రచార ఫలి 
తంగా ఎక్కువ ఆకర్షిస్తున్నది వచన కవితా|ప|క్రియ. కొందరు దీనినే 
వచనగేయమునీ, (ఫీవర్చులనీ, స్వచ్చంద కవిత్వము, అనిబద్ధ కవిత్వము, 
ముక కృచ్చంద కవిత 3 వెర్చులి బే. ఇత్యాది నామాలతో, ఎవరి అభిమానము 
కొద్దీ వారు పిలుస్తున్నారు. ఏ పేరు పెట్టినా అది పద్య ఛందస్సునుగాని 


గేియచ్చందన్ను గాని ఆదరించక, వాటికిక ట్టుపడక స్వతంత్రంగా వచన మె 
పద్యంగా రూపొంది (ప కియ, 


2 


ఈ వచనకవితా [ప్రక్రియా స్వరూపము పలువురు పలువిధాలుగా 
నీర్వచనము చెస్తున్నారుకాని వారిలో సంయమముతో ఆలోచించి [వాయ 


గలవారి మాటలలో కొంత ఏకవాక్యత ఏర్పడుతున్నది. అన్నిటి లో 
(సధానమైన లక్షణము ఒక (కొత్త లయ, 


ఈ లయను ఎక్కువమంది “భావలయి అని ప్యవహారిస్తున్నారు. 


ఛందస్సులలో ఎక్కువ కృషిచేసిన శ్రీ సంపత్కుమార వంటివారు 
ఇందులో “భావగుణాలు ఊంటవంటున్నారు. 


భావలయతోపాటు “తూగు అనే గుణం కూడా ఒకడి ఉన్న 
దంటున్నారు. ఈ తూగు లయకు పర్యాయపదమో, భావలయలోని ఒకా 
నొక అవాంతరగుణమో వారి మాటలలో స్పష్టపడడములేదు. తూగు 
వంటివే వారు చెప్పె “ఊహూ”, 'విసురూ” అనే లక్షణాలుకూడాను. 


వారు చెప్పే మరో గుణం “గమనవై విధ్యం' . సమవృత్తాలలోకంటె 
ఇం[దగణ సూర్యగణాలుండే వానిలో అసమానపాదాలు ఉఊండడమూ, 
అంతకంటే కూడా కందమూ ఆటవెలదివంటివానిలో పాదాలలో అసమా 


నోరి నరసింహశాస్త్రి ర్రి7 


నత్వము ఎక్కువగా ఉండుట ముందడుగు అనీ, అంతకంటె ఎక్కువగా 
పాదాలలో అసమానత్వము వచనకవిత్వము సొధిస్తున్నందున అది మరి 
కొంత ముందడుగు అనీ, శ్రీ సంపత్కుమార సిద్ధాంతం చేసినారు. 
ధనికుడూ పేదా, పెద్దాచిన్నా భేదాలు రూపుమాపి వర్గరహితమైన సమా 
జము నిర్మింపవలెనని కలలుకంటున్న ఈ కాలంలో వచనపద్యాలలో 
పాదాలలో అసమానత్వం ఎట్లా [గాహ్యమవుతుందో, అది ఎట్లా నేటికాల 
లక్షణాన్ని [వతిబింబించగలుగుతుందో ఆలోచించినవాళ్లు గాని నిర్వచించిన 
వాళ్లుగాని మౌ దృష్టికి తగులలేదు. సమాజంలో ఉండగూడని అసమా 
నత్వ ము కవిత్వరూపంలో ఉండవలెనేమో? 


[పాచీన ఛందస్సులలో ప్రాచీన సంగితం గోచరించిన ల్లీ వచన 
కవిత్వంలో నవీనమైన సంగీతము, పారిశ్రామిక యుగధర్మంగా గోచ 
రిస్తుందని కొందరు _ప్రతిపాదించినారు. ఈ మాటలు పెద్దఫాక్టరీ పనిచేసే 
ప్పుడు దగ్గర ఉండిచూచి వినకు దూరాన సుఖంగా కూచుని, చెప్పేవారికి 
ఆకర్షకంగా ఉండవచ్చునుగాని, ఫాక్టరీలో పనిచేసే (శామికులకుమా[తము 
ఆ ధ్వని పిచ్చిఎత్హించకపోదు. _పెగా ఆ ధ్వని అసమానంగా కాక అతి 
సమానంగాజఉండే కర్ణకఠోరమైనధ్వని అని మనము గు ర్తించుకోవలె. 


ఒక్కరు మాత్రము వచనకవితలో లయ మాత మేకాదు, “నాది 
మనేదికూడా ఉన్నదన్నారు. ఆ నాదస్వరూపము వారు నిర్ణయించలేదు. 
అది [పణవనాదమో, వీశానాదమో, సింహనాదమో, దర్శురనాదమో- మరి 
ఏనాదమో తెలియరాదు. 


వచనకవిత్వ సిద్ధాంతవాదులంతా అందులో వచనత్వం విరగవలె 
నంటున్నారు. ఆ వచనత్వం విరగపోతే క్రవలవచనమె కవిత కాకుండా 
పోతుందట. కాబట్టి వచనత్వం విరిచే రచనావిధానం ఎవరికి వారు 
ఏర్పరచుకోవలెనట. వారిలో ఒకరు విరామచిహ్నాలు బహిష్కరించడము 
ద్వారా వచనగీతంలో శీఘగమనాన్ని సాధించగా, ఒకరికి అంత్య|పాస 
అక్కరకు వచ్చినదట. మరిఒకరు సంస్కృత శబ్దాలను దొంతర్లుగట్టి నిలప 
డము, మధ్య పద్యవాదాలను నల్ల పూసలమధ్య బంగారుపూసలవలె, ఇరి 
కించడ మూ యమకము వాడుకోవడమూ మొదలై న బహువద్ధతులవ ల్ల 


88 సారన్వత వ్యాసములు 


వచనగుణం విరిచీనారుట. ఇంకొకరికి సంస్కృత శబ్ద బంధురత, కావ్య 


భామావాసనాా అందుకు సాధనాల నవట, మరియొకరు భావచ్మితాల 
వై చ్మితివల్ల జయము సాధించినారట. ఎవరేమి సాధించినా వచనత్వము 
విరిచేపద్దశి వైయక్తిక వ్యవహారమే అనేది సారాంశమట. 


సామాన్యులకు పద్య రచనా, గేయ రచనా, కష్టమే అని అంగీక 
రిద్దాము. షోని ఈ వచన కవిత తేలికా అంటే, కానే కాదని వారంతా ఏక 


(గీవంగా అంటున్నారు. పెగా పద్య కవిత్వంకంటి చాలా కష్టమట! 


“వచన గితం రాయడంవరకై తె ఎవరై నా రాస్తారు, ఎందరై నౌ 
రాశారు, గాని రాసి మెప్పించినవా రు కొద్దిమంది అని ఎక్కువమంది అం 


గీకరిస్రారు* అంటూ త్రీ రమణారెడ్డి దానికి ఛందస్పహాయంగా ని, సంగీత 
సహాయంగాని లేక పోవడం కష్టానికి కారణమంటున్నారు. 


వచన పద్య రచన అసిధార్యావతం అని ఒకరూ, కత్తి అంచుమీద 
నడకవంటిదని మరొకరూ అన్నారు. వారికందరికీ పట్టుకొన్న భయం 
ఒకటే, ఒకవైప్ప జారితే పద: నం కావచ్చు. రెండోవై పెతే. వచనం. కేవలం 
వచనమైతే 4 పేలవం కావచ్చుగాని పద్యమై పోతే "కొంపమునిగేదేమిలో 
మాతం అర్థం కావడంలేదు. ఈ |ప్రక్రీయ వచనానికీ పద్యానికీ దూరంగా 
ఉండేది కనుకనే కాబోలు వచనకవిత అనే శబ్దము వాడక, కొందరు దిన్ని 
స్వచ్చందకవిత అనీ, ముక్తచ్భందో కవిత అని వ్యవహరిస్తున్నారు ! 


“నిర్మితి విషయమై వద్యకవికంటె కొన్ని రెట్లు ఎక్కువగా వచన 
కవి శద్ధ్దచూపవలసి ఉంటుంది అంటూ శ్రీ రమణారెడ్డి ఇంకా ఇట్లా 
అంటున్నారు. “ఎవ్యరేమన్నా వచన గీతాలు కుప్ప తెప్పలుగా వస్తు 
న్నాయి. పరమ వచనంకూడా కవిత్వమై పోతున్నది. వచనంగా చెడి 


పోయిన సరుకుకూడా కఏవత్వమై పోతున్నది. 


అంత్య|పాసలు నిలిపితే 
ఓడలు బండౌ తునా సాయి. 
కన్‌. 


త్‌ 


మరి చక్కని రాజమార్షాలైన ఛందోగేయ రచన లవలంనించక 


వాటిని వదిలి, ఒక నిర్జష్షమైన విధానము లేక, అగమ్యమైన అరణ్యము 


నోరి నరసీంహశాస్త్రీ, 89 


వంటిదో, దారిలేని ఎడారివంటిదో ఐన ఈ వచన కవితాప్రక్రియ ఎందుకు 
వీరు అవలంబిస్తున్న ట్లు? ఇంత సూక్ష్మంగా వారెవరూ [పశ్నించుకోలిదు 
కాని మొత్తముమీద దానికి రకరకాలుగా సమాధానాలియ్యడానికి యత్నిం 
చారు. 


శ్రీవేగుంట మోహన|పసాడ్‌ సమాధానసారమిది. “అన్నింటిలోనూ, 

అందరిలోనూ ఎల్లెడలా వచ్చిన మార్చు--విష్టవం, ఒకానొకపరి మానసిక 

వైక్షబ్యం__ఇవన్నీ కారణాలు వచన కవితావిర్భావానికి....అశాంతి, ఆవే 

దన, కలుక్కుమనే జ్ఞాపకాలు, అసంతృప్తి, ఆ[కోశం, ఉ్యకోశం, కసీ, 
లా a) 

నిర్వచనం, సందేశం, ఆశయం, ఆచరణ, వివుర్మ_యివీ దీని కవితా 

వసువృలు........ సాం్యపదాయమైన దుఃఖాన్నుండి ఏదుల్పుకొన్న కవి 


ఆత్మనించి జారిపడిన ఒకానొక విశేషం వచన కవిత. 


శ్రే కందుర్తి ఇట్లా అంటున్నారు. “అశేష [పజానీకానికీ [ప్రయోజ 
నాత్మకమైన అనంద కల్పనయే (పభానమనే వాదానికి, కనీసం ఈ 
నవీన యుగంలో బలం ఎక్కువ. వీ రంగంలోనైనా పొతకూ కొత్తకూ 
సంఘర్షణ తప్పదు. పాత ఓటమీ తప్పదు.... ఈ పద్యమే, వృత్తమే 
తుది స్వరూపమని మాతం అంగీకరించం. దీనికంటే మెలైన రూపం 
ఏదై నా మనస్సుకు తగుల్తుందేమోననే పయత్నం, కొత్త (వయోగం 
నిరంతరం జరుగవల్సిందే,” 


మళ్ళీ “పురి గేయానికి, పద్యంలోనే గేయ గుణానికి అతిశయ 

[పొముఖ్యమిచ్చిన భావకవిత్వం అంత్యక్షణాలలో, వానికి “రియాక్షనుగా 
ము క ఛందోరితులు వెలువడ్డాయి" అంటారు శ్రీ రమణారెడి. 
ద (15 


“'యధార్జాన్ని గుర్తించము._కలలు మాకు యధార్గాలు. ఈ జగ 
త్తుతో మాకు పనిలేదు. మాది స్వప్నజగత్తు. సంపన్నులు, భాషా సం 
పన్నులు మాకు విరోధులు. కావ్యలక్షణాలే ఆ అవలక్షణాలు....వ్య కాన్ని 
వదలిపెడతాము. వ్య కావ్య కంలో ఈత కొడతాము ఇత్యాదిగా అపలా 
పించినాడు శ్రీరంగం నారాయణబాబు. ఛందోరీతులనుగూర్చి గాఢపరి 
[శమ చేసినవారిలో శ్రీ సంపత్కుమార అగ శేణిలోనీవారు కౌబట్టి వారి 


90 సారస్వత వ్యాసములు 


మాటలకు ఎక్కువ విలువ యియ్యుడము న్యాయము. వారి భావముల 
సారాంశ మిది: 


“పూర్వకాలం పద్యనియమాలు సడలించడానికి చేసిన |పయత్నాల 
వలెనే, ఆధునిక కాలంలోగూడా మరికొంత విస్తృతమైన అన్వేషణ జరి 
గింది. భావకవులు పద్యాలు వాసినా సంగీత స్పర్శవల్ప అకర్షణీయమైన 
గేయస్వరూపాొన్ని అధికంగా స్వీకరించినారు. ఆ గేయంకంటెకూడా అధిక 
మయిన సడలింపులుగల మరొక కొత్త ఛందోరీతికోసం |పయత్నించడం 
సహజ పరిణామానికి చిహ్నమే. అలాంటి పరిణామంలోనే గేయాన్నికూడా 
వదలవలెననే ఊహ ఒక ససజ[కమంలోనే వచ్చింది. అనేక కారణాల 
వల్ల అనేక సౌలభ్యాలవల్ల వచన రచనా (ప్రక్రియ విపరితంగా పెరిగి 
పోయింది* వివిధ శాఖలుగా వి స్హరించినది. మిగిలిన అనేక |[పక్రియలకు 
వలెనే పాశ్చాత్య సాహిత్య సంప ర్క ౦ద్వారా అధికమైన [పెరణా 
(పోత్సాహము వ్యాప్తి జరిగింది.” 


కొందరు నేటి పారిశామిక యుగధర్శంగా వచన కవిత ఆవిర్భ 
వించిన దన్నారు. 


స్వాంత|తోన్ముఖ ముగా నెడు సాగుతున్న స్వతం[త సమరంలో 
సర్వబంధాలనుంచీ విడివడ్డదే స్వచ్చంద కవిత అని కొందరి మతము. 


“పద్యం రైలు బండి నడకవంటిది__ 
గద్యం విమాన విహారం వంటిది 


అన్నారు శ్రీ శ్రీ. ఆయనే మరొక మాటకూడా అన్నారు. 


'గణ బద్ద ఛందస్సులు ప్యూడలిజము, మాతాచ్చందస్సులు [(పజా 
స్వామ్యం పేరిటి కేపిటలిజము, స్వేచ్చావచన కవిత్వ రూపాలు సోషలి 
జము.” 


కాని పై నుడాహరించిన శ్రీ శ్రీ మాటలను “సమాజ పురోగతిలోని 
ఒక్కొక ఆర్థిక వ్యవస్థకు అనుగుణం గా కవిత్వ బహస్స (రూపం 


ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్పడం చరితను చాలా సులువుగా 


నోరి నరసింహశాస్త్రి 91 


తేల్చిపారవెయ్యడి మంటూ “ఇది ఢీ శు అంతటి కవికి కూడా సాహసమే 
ననాలి” అనీ శ్రీ రమణారెడ్డి ోసివేసినారు. 


వచన కవిత ఒక ఉద్యమమని అభిమానిస్తున్న త్రీ కుందుర్తి 
“వచనగేయం వర్షిల్లాలంటే నేటి కవులు కొన్ని నియమాలను పాటించాలి. 
సమకాలీన మైన జీవితచి ణం, తెనుగుదనం, (వగతిశీలమైన దృక్పథం, 
వ్యవహార భాషా్యప్రద [ప్రయోగపరత్వం, ఛందో |గాంథికబంధ విచ్చే 
దనం, అస్పష్టతాదోష బహిష్కారం అవలంబించవలోనని (ప్రతిపాదించగా 
శ్రీరమణారెడ్డి కొంత అంగీకరించినల్లీ (ప్రారంభించి, ఈ లక్షణాలను ఒక 
దాని తర్వాత ఒకటి కత్తిరించి వేసినారు. ఏమైనప్పటికీ పైన శ్రీ 
కుందుర్తి కాంక్షించిన నియమాలలో ఏవో ఒకటో రెండో [పభావితం 
చేయడమువల్ల నె వచన కవిత ఒక్కొక్కరిలో _(పాదుర్భవించి విస్తరి 
స్తున్నదనడము సత్యదూరము కాదు. 


4. 

కవితారూపంలో కొత్త|ప|కియకొరకు జరుపుతున్న అ నే షజెే 
వచన కవితా రచన అంటే._-అది పూర్తిగా సత్యము కాకపోయినా. 
అంత బాధలేదు, శ్రీ కుందుర్తి వచన కవిత ఎక్కువగా [వాయడ మేకాక, 
దానీనిగూర్చికూడా ఎంతో |వాసినవారు. ఆయనకు కవి బుషి కావలెననే 
ఆకాంక్ష ఉన్నది. రచన నాలుగు కాలలపాటు నిలవవలెనంటే వచనకవులు 
“కొంటె కోణాల' వంటివి విసర్జించవలెనన్‌, ఆధునిక కవికి ఉండవలసిన 
ముఖ్యలక్షణా లలో చి తకవిత్వంకూడా ఒకటా అని అనుమానం పచ్చెటం 
తగా అవి పెరిగిపోతున్నవనీ, వాటిని (పజలు సహింపరనీ బాధవ్య క్రము 
చేసిన వారు. ఈ నూతన సృష [పజల దృష్టకి రావాలంటే, కేవల పండి 
తులను మూర్ధపండితులని నిరసించక, వారినికూడా ఈ [స కియను 
అంగేక రించేటట్లు చెయవలెననే తహతహ కలవారు. అదిగాక తన కవితా 
సంకలనంచేత సోవియటులాండు బహుమతిని గత సంవత్సరమూ, 
ఆం(ధ్యపదేశ సాహిత్యఅకాడెమీవారి బహుమతిని ఈ సంవత్సరమూ 
[(గహించినవారు, అట్టి శ్రీ కుందుర్తి “స్వాతం[త్యో తరకాలాన తెలుగు 
కవితిఅనే జన థర్మ 1969 డిసెంబరు (పత్యెకసంచికలో “నాంత్యత్ర్యానంతర 


ల్రి2 సారస్వత వ్యాసములు 
కవిత అనే వ్యాసంలో ఈ (కిందివిధంగా |వాశారు. ముఖ్యంగా ఆ 


వాక్యాలే వచనకవితా తత్వ విచారణ చేయడానికి ఈ వ్యాసక ర్తను పురి 
కొల్పినవి, 


'స్వాతంత్యానంతర కవిత్వమంటే స్థూలంగా శ్రీశీయుగంలో ని 
కవితావికాసమని చెప్పుకోవచ్చును. ఎందుకంటే పాత పద్దతికి సంబంధించిన 
పద్యకావ్యాలు ఎప్పుడూ వస్తూనేవుంటాయి. వాటికి బానిసత్వంతో గాని, 
స్వాతం|త్యంతోగానీ అంతగా సంబంధంలేదు. కొయ్యఅచ్చు పెట్టీ 
వినాయకుడిబామ్మ లు వరుసగా తీసినట్లు ఒకేభాష, ఒకే భావనతో వెలువడు 
తుంటాయి. జీవితంలోవచ్చే మార్పులను అవి (వతిఫలించవు........సాహె 
త్యంలో తిరిగి (ప్రయోజనవాదాన్ని (ప్రవేశపెట్టిన ఘనత థ్రీ వీరేశ 
లింగంగారిది. దీనిఫలిత మే శ్రీశ్రీయుగం, ఆనాటినుండి నేటివరకు కవి 
త్వంలో _ప్రయోజనవాదమూ, కళావాగమూ_ రెండూ ఒకడానివరసనే 
ఒకటి సమానాంతర రేఖల్లా నడుస్తున్నవి....... [పయోజనవాదము నెగ్గింది 
కనుకనే భాషలో వ్యావహారికవాదము నెగ్గింది. భావములో అభ్యుదయ 
వాదము నెగ్గింది. రూపములో వచనగేయ వాదము నెగ్గింది. అందువ ల్ల 
స్వాతం|త్యానంతర కవిత్వమంటే వచనగేయ కవితావికాసమన్నమాట. 

పై వానిలో |పయోజసవాదమూ, అభ్యుదయవాదమూ, వచన 
గేయవాదము నెగ్గినవనేది ముందు విచారణచేసి ఆ తర్వాత పాతపద్ధతి 
కావ్యాలు వినాయకుని అచ్చుబొమ్మలు అనేమాట విచారిద్దా ము, 

కవితలో శ్రీ వీరేశ లింగము (పయోజనవాదానికి పవ ర్తకుడుగదా! 
ఆయన గతించి ఇప్పటికి ఫ్‌ సం.లు మ్మాతము. ఆయన ఆం|ధకవుల 
చరితనుగూర్ని చెసిన కృషి నేటికి గౌరవింప బడుతున్నది, కాని అతి 
జాల్యవివాహాలూ, వితంతు పునర్వివాహాలూ, (బాహ్మమతబోధ, సంఘ 
సంస్కరణముకోసము వారు రచించిన కావ్యాత్మక రచనలు ఇప్పటికి 
ముప్పై ఏళ్ళకు పూర్వమే విస్మృత పాయాలై నవంటే అతిశయో క్తికాదు. 
అవి పునర్ము[దణ అవుతున్న వంటే, అందుకు కారణం వాటి సాహిత్యపు 
విలువకాక ఆ రచయిత, వ్య క్తి గొప్పదనముమీది గౌరవము. వారు ఊదైే 


శెంచిన సంస్కరణలు వచ్చిన తక్యాత వారి రచన పయోజనము తీరి 
వోయి అవి పిస్మరింపబడినవి, 


నోరి నరసింహశాస్త్రి 93 


శ్రీ శ్రీ యుగము అభ్యుదయ మనే పేరుతో కమ్యూనిజము (వచా 
రము ధ్యేయంగా పెట్టుకొన్నది. శ్రీ వీరేశలింగముగారికి ఉన్నంత (ప్రతిభ 
కాని, పాండిత్యముగాని, లోకానుభవముగాని, వై విధ్యముగాని శ్రీశ్రీకి 
గాని ఆ యుగములోని మరి యే ఒకరికిగాని ల్రేవనడము అతిశయో క్తి 
కాదు, వీరేశలింగంగారు కడపిన నిర్భయ జీవితముకూడా వీరి కందరికీ 
అచుంబిత విషయమని మనము గుర్తుంచుకోవలెను, వారికి వ్యక్తి క్రిగత 
ముగా లభించిన గౌరవమువల్హ వారి రచనలను పునర్ము[దణమైనా చెస్తు 
న్నారు. 


+ లాగ 


మరి ఈ అభ్యుదయకవులు కోరిన అభ్యుదయమే (ప్రా ప్తి స్తే, శీ 
శ్రీయుగరచనలగతి ఏమికాను! వారిలో ఎప్వరికి శ్రీ వీరేశలింగముగారికి 
వ్యక్తిగతముగా ఉన్న జాన్నత్యములేదే! శ్రీశ్రీ మొదటభావక విగావభవి 
(పచురించినాడు. తర్వాత కొన్నాళ్ళు అభ్యుదయకవిగా [ప్రచారము 
పొందినాడు, మధ్యకొన్నాళ్ళు అధివా స్తవికత ఇత్యాదులై న “భి జ ము 
లలో తల దూర్చినాడు, ఇప్పుడు అభ్యుదయ కవులను కాదని విప్ట్లవకవుల 
నంఘానికి అధ్యక్షుడై నాడు, ఇప్పుడాయన అభ్యుదయ కవిత్వానికి స్వస్తి 
చెప్పినట్లు భావిస్త, ఆయన వదలిన అభ్యుదయ కవిత్వము మరి ఎవరికి 
కావలసిఉంటుంది? కేవల [ప్రయోజనా పేక్షగల కవిత్వము శ్రీ కుందు ర్తి 
కాంక్షించేటట్లుగా నాలుగు కాలాలపాటు నిలవలేదు. ఏ కావ్యమైనా దాని 
కళాలక్షణాన్ని బట్టీ చిరకాలము నిలుస్తుంది. (వయోజనము ఆనుషంగి 
కమునూ త మే. 


అభ్యుదయవాదము నెగ్గినదని శ్రీ కుందుర్తి 1969 సం. చివరలో 
కూడా పట్టుకుని వదలక పెవిధంగా వాసినారు. అంతకుమునుపు 1967 
లోనే శ్రీ కుందు ర్తి నంపాదకత్వముతో వెలువడిన “వచన కవిత" అని 
ఫ్రీవర్స్ను |ఫంటు వారి స్నేహాంజలి పచురణలోనే శ్రీ వరవరరావు 
“స్వచ్చంద కవిత్వంలో వస్తువు అనే వ్యాసంలో శ్రీ శ్రీతో ఆరంభ 
మయిన అభ్యుదయ కవితా ఉద్యమం కవితా వస్తువుకూ సమాజ చైత 
న్యానికీ [పాధాన్యమి స్వే అందులోని పాయగానే ఆరంభమైన (ఫీవర్చు 
ఉద్యమం రానురాను ఆధునికుల హృదయాల్లో ఒక స్వతంత [వవా 


94 సారస్వత వ్యాసములు 


హమై తన గమనాన్నే కాదు గమ్యాన్నే మార్చుకున్న ది.'అంటూ ఈనాడు 


మళ్ళీ కవిసమిష్టిలోంచి వ్య కిత్రోక్రి పోతున్నా డు. సామ్యవాదంనుంచి 
వైయ క్రిక వాదంలోక్రి పోతున్నాడు. కొన్ని కొన్ని చోట్ల అరాచక వాదం 
లోకి పోతున్నాడు అని నిరూపించినారు, 


ఇక వచనకవితావాదము నెగ్గినదనేమాట ఉన్నది. ఇప్పుడు పృతి 
కలలో ముఖ్యంగా యువకులు వాసే కవిత బహుళంగా వచనకవితగా 
ఉన్నదంటే ఎక్కువ తప్పు పట్టనక్కరలెదుకాని నేటికాలంలో మంచిపద్య 
గేయకవితలు [వాసేవాళ్ళు లేరని కాని-విజ్ఞానశా స్త్రంలో కొ త్తసిద్ధాంతము 
వచ్చినతర్వాత పౌతసిద్దాంతము పరాస్తమయే్యేటట్లుగా.ఈ వచనకవిత్వం 
ఆవిర్భవించినతర్వాత సృష్ట్యాదినుంచీ ఇప్పటికి $0) సం.ల [కిందటివరకూ 
పుట్టిన పద్యకవిత గేయకవితా చదివి ఆనందించేవాళ్ళు లేక విన్మృతము 
లయినవిగాన్రి అవుతవనిగాని ఫ్రీ కుందుర్తి అభ్మిపాయమైతే, వాదికవితా 
గుణశ క్తిని ఏనునాలో తెలియదు. నిజానికి ఆ మాటలకు అదే అర్థ 


మున్నది. వారి ఊద్దేశముకూడా అదే ఐ ఉంటుందనడానికి పాత పద్దతి 


పద్యకావ్యాలను వినాయకుని అచ్చుబొమ్మలతో పోల్చడములోనే అభి 
వ్యక్త మవుతున్నది. మా అన్యయమే శ్రీ కుందుర్తి అభిమాన మైతే 
వారికిగల వచనకవితాభిమానము, వారిని అహంభావము తుది అంచులకు 
తీసుకొని పోయినదనక్ర తప్పదు, 


వారి సంపాదకత్వమున వెలువడిన స్నెహాంజలి [పచురణలోనే బై 
శ్రీ కుందు ర్రి అభ పాయాత్నే అంతకందె కీ|వమెనభాషలో శ్రీ సోమ 
సుందర్‌ అన్నారు. ఆ మాట ల్రివ్లి, 


న, యో తరుణంలో ముక్తచ్చందకవిత 
వక గా స్థిరపడినట్లు కనిపిపోంది.... అయినా 


వ వా 


చిన శ్రీ సోమసుందర్‌ మాటలు శ్రీ కుందు రి 


= = 


న్వ వై సరియైనదని బలపరుస్తున్న వి, 


నా 


BG 
uA 
క్‌ 


నోరి నరసింహశాస్త్రి 95 


ర్‌ 


వచన కవితాఖిమానులు మాదొక నూతన |[పయోగమంటే, సహృద 
యులు కొంత సానుభూతితో దాన్ని పరిశీలించగలరు. కాని ఇది వచ్చిన 
తర్వాత వెనకటిపద్యకవిత్వానికీ, గేయకవిత్వానికీ [ప్రాచీనయుగావ శేషాలు 
గానేతప్ప స్వయంగా కవిత్వంగా విలువ లేదంటిమా తము బుద్దిమంతు 
లెవరూ సమ్మతించేది కాదు. నాకేదో మెరిసేవస్తువు దొరకగానే _ అది 
గాజుపూసో, రత్న మో నిర్ధారణకాకముందే _ కూడబెట్టిన రత్నరాశినంతా 
సముదంలొకి విసరిపార చేస్తాను అని వ్యవహారించేవానిని ఏమంటామో 
వీరినీ ఆ పేరుతోనే పిలవవలసి ఉంటుంది. 


కవిత అనేది మహాసముద్రము. దానిలో మధ్య మధ్య బుడగలూ, 
నురుగుతరకలూ తేరుకొని మెరిపించి మాయమవుతూఉంటవి, అల్లాగే 
కవిత్వంలో మధ్యమధ్య తలచూపే షాషనుకూడాను. “పై పె వన్నెల్‌ 
పచరింప దాని దిలకింపంబోరు ధీరో త్రముల్‌.? వచనకవిత్వము ఇప్పటికి 
సాధించినది చాలా స్వల్పము. విశేషమేదైనా భావిలో సాధించవలెనంటే 
ఇటువంటి అహంభావధొరణులు వదలి పెట్టి కార్యదీక్షలో మగ్నులు కావలె. 


మాబోంట్ల కు వచనమంటే నిరసనములేదు. వేదములో ఎంతో 
వచనభాగమున్నది. ఉఊవనిషత్తులు చాలా భాగము వచనమయములే. 
అందులో తక్కిన విశేషాలు అట్లాజుంచి కేవల కవిత్వ౦ గా చూచిన 
మానవమా|తు అందుకో లేని మధురోదా త్త భాగాలున్నవి. ఈ వచనకవితా 
వాదులు తమ కవితలో ఉన్నవనే లక్షణాలన్నీ అఆ భాగాలకు అన్వ 
యి _స్తని. కాస్త ఓీపీకతో వేదవాజ్మయము తరి స్తే కొత్తదారులు కూడా 
వారికి దొరకుతని, 


మరి మనకు సన్నిహితులైన కన్నడ వీరశైవ భక్తుల వచనా 
లున్నవి. చూడండి, ఈ బసవన వచనము! 


“ఎ త్రెత నోడిద రత్త త్త నీనే దేవ 
సకలవిస్తారద రూహు నీనే దేవ 
విశ్వతో చక్తు నీనే దేవ 


96 సారన్వత వ్యాసములు 


విశ్వతోముఖ సీనే దేవ 
పవిశ్వతో బహు సీనే దేవ 


విశ్వతోపాద నీనే దేవ కూడలసంగమదేవ.” 


అక్కమహాదేవి ఈ వచనము చూడండి ! 

“నెలద మరెయ నిధానదంతే 

పలద మరెయ రుచి యంతె 

శిలెయ యరయ హేమ దంతె 

తిలద మరెయ తైల దంత 

మరద మరెయ తేజ దంతె, 

భావద మదెయ (బహ్మవాగిప్ప 
చెన్నమల్లికార్డునన నిలవనారూ అరియి బారదు. 


అంధవచనాలుకాక కన్నడవచనాలు ఉఊదాహరించడానికీ కారణ 


మున్నది. ఆం[ధములోని వచనాలకూ, విన్నపాలకూ తూగుఉన్నదికాని 


పొదవిభజన లేదని శ్రీ సంపత్కుమార లోనముగా చూపినారు. పై వచ 


నాలకు ఆ తూగూూ లయతోపాటు పాదవిభజన కూడా ఉన్నదని చూపు 


టక. వేదభాషా, పై భక్తుల కన్నడమూ రెండూ వ్యావహారికభాషలని 
కూడా గమనింపవలె. 


వెదర్దులుగాని, వీరతై వభ క్తులుకొని వారిభావావేశ ము వరూపములో 
ఆవిర్భవి స్తే ఆ రూపంలో రానిచ్చారేకాని వచనమే కావలెననిగాని, 
పద్యమే కావలెననికాని పట్టుదలవల్ల చెప్పలేదు. నేటి వచన కవితాభి 
నూనులకు వారి కవితావిర్భావము వచనంలోనే వస్తూడఉంటే దాన్నే వాళ్లు 
అవలంబించవచ్చు. దాని కెవరూ అభ్యంతర పెట్టరు. కాని ఛందో బద్దమైన 


కవిత |పాచీనయుగావశేషమనిగాని అది కీడిపోయినదనిగాని అనే సాహ 
సానికి ఒడెగటవదు | పద్యకవితను అరికటవదు 1 
రు 6 టె ద 


నిజానికి వచనకపితను అభీమాగనిస్తున్న వారు వ క్కు వభాగము 
పద్యకవితచెప్పేశ _క్రిలకసులభసాధ్యమనిఈ్యపకియ అవలంబిస్తున్న వారే. 
వాదిలో పడ్యకవిత కొంత చెప్పగలవారుకూడా ఊ_త్తమస్థాయి పద్యకవిత 
చెప్పనవాళ్ళు కారంటే అతు క్రికాదు, 


నోరి నరసింహశాస్త్రి 97 


కొంతమంది కొత్త ఒక నింత అని సరదాకు దీన్ని అవలం 
స్తున్నారు. 


వచనకవితాఖిమానులకు చాలామందికి కావ్యభాష డొక్కశుద్దిగా 
రాదు. శ్రీశ్రీ వంటి ఏకొద్ది మందికో మ్యాతమే అంధ్రకావ్యభాషమీద అధి 
కారం ఉన్నది. అందువల్ల నే అట్టీవారు భాషతో ఏమి చేసినా, హర్షించి 
[బహ్మ రథము పట్టుతున్నారు తక్కినవాళ్లు, 


లోకంలో కవితా పరిణామము తెలిసినవారు ఈ విధంగా చెబు 
తారు. మానవుడు ముందు మాట్లాడినది వచనము, అతనికి కవితాపశము 
కలిగినప్పుడు అప్రయత్నముగా గేయము ఆవిర్భవిస్తుంది. ఆవేశము 
సంయమముతో పరిణతి పొందినప్పుడు పద్యరూపము ధరిస్తుంది. పద్య 
రూపము కవితా స్వరూపానికి పరమావధి. వాల్మీకికి అవయత్నంగా 
వాక్కున వెలువడినది గేయాత్మకమైన ఛందస్సు, పాదబద్ధో౬ క్షరసమః 
తం తీలయ సమన్వితః. అది పాఠ్యి గేయేచ మధురంకూడాను. ఛందస్సు 
అ[పయత్నంగా వాక్కున ఆవిర్భవించినప్పుడు ఉత్తమ కవికికలిగే ఆనం 
దము శ్రీ మ్మదామాయణారంభములో వర్ణింపబడినది. శ్రీ సువనన్న 
“వచనకవిత_కథా కావ్యంి అన్న వ్యాసంలో ఆధునికకాలంలో బృహజ్మా 
వ్యాలు ఎన్నో భాషల్లో వస్తున్నవంటూ, శ్రీ అరవిందుల “సావి[తి మన 
దేశంలో ఈ కాలంలో వచ్చిన బృహత్మ్కావ్య మని సగౌరవంగా | పసావిం 
చారు, “సావిత్రి కావ్యం చివర దానినిగూర్చి అరవిందులు మి|తులతో 
జరిపిన ఊఉ త్రరవత్యు త్తరాలు |వచురించారు. అందులో వారు పద్యరచ 
నలో సందర్భవశా త్తుగా రావలసిన (శావ్యతకు ఓజస్సుకు మాటలు, వాటి 
వరస, వాటి బరువు ఎంత మెలకువతో వాడుకొనవలెనో ఎంతో విస్తారంగా 
ప్రదర్శించినట్లు దర్శింపగలము. పద్యమూ, గేయమూ వచన కవితా 
[ప[కియతో ఓడిపోయినవనేవారికీ, అవి |[పాబీన యుగావశేషాలనే వారికీ 
ఛందస్సు స్వరూపము అణుమ్మాతమైన తెలియదనక తప్పదు. 


పద్యము కూర్చినంతమా|తముచేత అది కవిత్వ మయిహోతుందనే 
భాంతి మాత్రము వస సహృదయునికీ ఉండదు. సత్క విశ్వము ఉచిత 
చ్చందో బద్దమై నప్పుడు రాణించినట్లుగా అది లేనప్పుడంత రాణించదు. 


7 


ర్రీరి సారస్వత వ్యాసములు 


వశన కవితాఖిమానులలో అధమ పక్షము ఇద్దరు తాము [పయో 
గిస్తున్నది శిష్ట వ్యావహారికము అనడము మా కంటబడ్డది. అది కొంత 
ఆశ్చర్యమే కలిగించినది. పజాసామాన్యానికి సమీవంగా తమ కవితను 
తేదలచిన వారికి భాషలో మళ్లీ ప్రాచీన యుగావశేషమైన శిష్టత్వము 
కూడా ఎందుకా అనిపించింది. తము. వాదన హేతుబద్ధముగా ఎక్కడికి 
నడిపి స్టే అక్కడికి పోవడానికి వెనుకాడే భీరువు లన్నమాట వారు! 


పజాసామాన్యానికి సన్నిహితము కావడానికి వ్యావహారిక భాష 
(గహించినామంటున్నారు వీరు. ఈ వ్యావహారిక భాషకు పద్యకవిత్వము 
నప్పడము లేదనీ, గేయము అంతకంటె కొంచెము నయమనీ, వచనము 
పూర్తిగా అనుకూలిస్తుంది గనుక వచనకవిత స్వీకరించామనీ కొందరంటు 
న్నారు. కావచ్చు కాని పద్యరూ వము కవితా రూపానికి పరమావధి అని 
పైన |పతిపొదించిన దాన్ని బట్టిచూ స్తే, వారికి రెండు లోపాలలో ఏదో 
ఒకటి ఆపాదిస్తుంది. ఆంధ వ్యావహారిక భాష పద్యకవిత్వానికి అను 
కూలించదంటే, భాష సంపన్నము కాదనవలసివస్తుంది. తాము వ్యావ 
హారికాం[ధములో పద్యాలు (వాయలేకున్నామంటే కవుల అశక్తత 
ఒప్పుకోవలసివస్తుంది, రెండూ ఏమంత గౌరవపదమైనవి కావు. ఈ 


రెండింటిలో ఏది వా స్తవమైనా వ్యావహారిక భాషనూ వచన కవితనూ 
వదిలి పేయవలసివస్తుంది. 


“ఛందస్స్నుకీ, న్యాకరడానికీ, అలంకారాలకీ అన్నింటికీ అవతల 
స్వచ్చమూ, స్వచ్చందమూూ సీరవమూూ నీరూవమూ అయిన కవిత్వ 
పదార్దం ఒకటి ఉంది, పకి క వీ దాన్ని అందుకోడానికే (వయత్ని సాడు 
అని శ్రీశ్రీ ఆంధ్ర శిల్చిలో _వాసినట్లు శ్రీ కె. వి. రమణారెడ్డి “వచనకవి తి 
అనే వ్యాసంలో అనుమోదన పూర్మ్శకంగా ఉదహరించినారు, 


నిజమె, కవిత్వవయు కేవల చృందస్సుకూ వ్యాకరణానికీ అలంకారా 
లకీ అవతలఉండే అవ్వ కృపవార్థ మన్నంతవరకు సత్య మేకాని అది న్‌ర 
వమూ, నీరూపమూ మా 


(నిముకాదు... సీరవమైనది వినబడదు. సరూప 
మైనది కనబడదు. "క త్ర ఎ 
కపిత నిశ బవావ్యపవుకు ప. 


అట యం 
జపా చవ చౌాంకద 


పె స్రైకరణ బద్దంగానూ ఉంటుంది, 


నోరి నరసింహణాశ్త్రి ర్రిర్రి 


ఛందోబద్దంగా నూ ఉండికీరుతుంది. వచన కవితాభిమానులుకూడా అసమ 
చ్పందస్సును వదలడము లేదుగదాః! అలంకారాలన్నారూ, సత్క విత్వము 
ఎప్పుడైనా నిరలంకృతి గాకూడా ఉఊండవచ్చుగాని,తరుచు గా అలంకారంతో 
కూడే ఉంటుంది. ఉత్తమకవితలో ఆ అలంకారాలలోకూడా నేటి వచన 


కవితలో [ప్రచురంగా ఉంటున్న శబ్దాలంకారాలుగాక ఎక్కువగా అర్థాలం 
జారాలుంటవి. 


6 


ఇతర భాషలలోవలెనే ఆం|ధభాషలో కూడా కాలాంతరాలలో బాహ్య 
రూపంలో కొత్తకొత్త రూపాలు అవతరింపజేయడానికి పయత్నాలు 
జరుగకపోలేదు. తిక్కనసోమయాజుల అంతవాడు ఉ త్రరరామాయణము 
నిర్వచనముగా [వాసినాడు, కొని ఆ విషయంలో ఎక్కువమంది అనుస 
రించలేదు. ఆయనే మహాభారత రచననాటికి నన్నయ ప్రారంభించిన 
చంపూపద్దతికి తిరిగి వచ్చినాడు. 


అ తర్వాతనో కొంచెముముందో, పాల్కురికి సోమనాథుడు అనేక 
రూపాలలో నూతన [ప్యకియలు అవలంబించాడు. వాటిలో పంచ పకార 
గద్య ఒకటి. నిజానికి అది గద్యకాదు, రగడాభేదము. ఆయనకు పూర్వం 
విసారంగా దేశీయవాజ్బయంలో ఉన్న ద్వివదను సంస్కరించి గీర కావ్యా 

అనే ఇ 
అకు వాహకంగా అనుసరింఛినాడు. 


“తేట తెనుంగున ద్విపద రచింతు........ 0 

దేశిగా నిలిపి....ద్విపదులు రచియింతు” 

“జప్పదు ద్వివదకావ్యోక్తి నా వలన........ 9 
...దారూఢ గద్యవద్యాది [ప్రబంధ 
పూరిత సంస్కృృతభూయిష్ట రచన 
మానుగా సర్వసామాన్యంబు గామి 
జానుతెనుగు విశేషము |(పసన్నతకు...” 


అని మొదలుగా నేతి వచనకవులు నేడు చెబుతున్న భావాలే కొన్ని, 
(పదర్శించినాడు. కొంతకాలము ఆం|ధకవులకు అభిమానపాాత మై ద్విపద 


100. సారస్వత వ్యాసములు 


రచన ఒక మోజుగా సాగింది. అందులో నడకలలో ఎంత వై విధ్యము 


(వవేశ పెట్టినా, దీర్షకావ్యాలలో విసుగు పుట్టడము తప్పనిసరికావడంత్‌ 
ఆ ద్విపద మోజు వెనకబడ్డది. 


మళ్ళీ 16 వ శతాబ్దము డ్‌ _త్తరార్థంల్‌ కొ త్రదనముకో సము అనే 
షణ మొదలై నది. పింగళి సూరన "మూడు కావ్యాలలో మూడు మార్గాల న 
లంబించినాడు. రామరాజభూషణుడు కొ త్తదారులు అవలంబించినాడు. 


ఐనా వాటి అన్నిటిలో వసుచరి [తకు వచ్చిన జనమోదము మరి దేనికి 
రాలేదు. 


ఆ |[పొంతాలలోనే కొన్నెగంటి తెలగన్న అచ్చ తెనుగు కావ్య 
రచన ఆరంభించాడు. ఆ కాలంలోనే నిరో ష్ట్యరచన లారంభించిన వి. ఇంకౌ 


చిత్రచిత రచన లారంభించినవి. ఐనా అవి అన్నీ బుద్దిశే చమత్కారలే 
శము కలిగించిన వికాని హృదయస్పర్నిగా ఉఊండరేకపోయినవి. 


తాత్కాలికంగా ఆం|ధక విత పట్టిన ఆ పెడదారులకు విరుద్ధంగా ఈ 
శతాబ్ది ఆరంభంలో నేడు భావకఫిత్వ మనబడేది వెలసినది. అ ల దులో 
రూపములో పెద్దమార్చులెదు. (పొచీనులు వాడిన గణమాతాఛందస్పులే 
వాడినారు. ఎవ వరి పతి భకొద్ది, పెద్దప్‌ క్క చిన్నవి కావ్యాలు వారు [వాసినారు, 
వారెప్పుడూ కవితా (పకృతిని నిరకి ఏం చలెదు, అందువల్లనే ఈ శతబ్దారం 
భం నుంచీ పుట్టిన ఊ క్రమకవిత భావకవు లనబడేవారిలోనే ఆవిర్భవిం 
చిందికాని ఇతర|త కాదు. 


ఆ తరాషత పూాూచరిజవ 
a థ్‌ 


శరరావు ఎన్నో పల్లిగంతులు వేపి చూపినాడు. ఎన్ని 'అపమార్షాలనుస 
రించినా అతడు కవితాత్కకం వాడు కనుక ఆతని రచనలు మధ్య మధ్య 
హృదయానికి ఆహ్హ వు కలిగి స్తవి, 


రు (ప్రభావమువల్ల థ్రీ శిష్టా ఊమామ హే 


చ తర్వాత ఏవ 


=a 


క శజములు ఎ ఆంధ్రదేకములో వ్యా ప్రి పిలోకి వచ్చి 


నవి అందులో శమన క్త నిజము. ఏ ఇజమునకు ఐనా కవిత్వ 
స్పర్శ కలదేమో కమం బన ౨ మాత్రము కివల రాజకీయసం 


బంది, అభ్యుదయ. కషేలనే కమూూనిజము ళ్‌ రులు దాని (ప్రచార 


నోరి నరసింహశాస్త్రి 101 


సాహిత్యము వెదజల్లినారు. ఆ రచనలు ఏమైనా కావచ్చు, గాని సహృద 
యుల కానందము కలిగించే కవిత్వకోటిలో ఎన్న దగినవి కాదు. 


నేడు వచన కవిత సరికొత్త మోజు! అది త త్త్వమూ కాదు, ఉద్య 
మమూ కాదు. అది ఎక్కు వభాగము ఆదిపాసల, అంత్య|పాసల, మాటల 
విరుపులు అసమాన పాదాల, మాటల పోటీల గారడీగానే ప్రధానంగా 
సాగుతున్నది. అది [పయోగ దశను ఇంకా అధిగమిం చలేదు. 


అచ్చులో తీసిన వినాయకుని బొమ్మలవంటివని శ్రీ కుందుర్రీ, 

(పొచీనయుగ అవశేషాలని శ్రీ సోమసుందర్‌ ఈసడించిన లాక్షణిక 
ఛందో బద్ద కవితలూ, మ్మాతాచ్చంద కవితలూ పూర్వము వచ్చినవి, 
ఇప్పుడూ వస్తున్నవి ముందూ వ స్తవి. నాలుగుకాలాలసాటు నిలిచే రచ 
నలు కూడా ఎక్కు వభాగము వాటిలో నుండే వ స్తవని కవులూ, సహృద 
యులు మరవరాదు. కవి వృషభులు అనాదిగా లోకమంత టా అన్ని భాష 
లలో అన్ని కాలాలలో అవలంబించి సంప్తష్టము చెసినది ఛందోమార్షము. 
డా. పొటిబండ మాధవశర్శ్మ “ఛందశ్శిల్పము” అని [పచురించిన సిద్దాంత 
గ్రంథము తిరగవేయడానికైనా వీరు [ప్రయత్ని స్తే బాగుంటుంది. అందు 
లొని |పారంభ (పార్థనతో దిన్ని పరిపూర్ణము జేతాము. 

“శిల్పం ఛందోమయం యస్య 

నానావృ త్త మిదం జగత్‌ 


శాంత; చం[దకళాకాంతః 
సాతు మాం స బుతధ్వ జః 


(భారతీ, ఏపిల్‌ 191) 


నాటకములు- పదర్శనార్హత 


నాటకములు (పధానముగా _(పదర్శనార్హ ఘులుకావలెనను భాపము 
నేటి కాలమున సర్వసాధారణముగా సాహిత్య విమర్శకులందును జన 
సామాన్యమందును వ్యాపించి ఉన్నది. మన |ప్రాచీనాలంకారికులు కూడా 
కావ్యములను దృశ్యములనీ, (శవ్యములనీ విభజించినందున వారికిగూడ 
అట్టి భావమే ఉండెనని తలంచుటకు అవకాశమున్నది. సంస్కృత నాటక 
(పస్తావనలలో ఆ నాటకము ఏదో ఒక ఉత్సవ సందర్భములో ప్రదర్శింప 
బడుచున్నట్లు (ప్రత్యక్ష వాక్యములు కూడా భావిస్తున్న వి. 


పాశ్చాత్య దేశాలలో నాటక నిర్మాణానికి ఆద్యులు (గీకులు. వారి 
(టాజెడీలు గాని, కామెడీలుగాని దేవతోత్సవాలలో పదర్శించడానికి 
ఉద్దిష్టమైనవే, తర్వాత రోములో లాటిను భాషలోనూ, (ఫ్రాన్సు, 
ఇంగ్లండు, స్పెయిన్సు ఇటలీ జర్మనీ మొదలై న దేశాలలో, వారి వారి 
భాషలలోను 1గీకు నాటకాల ఒరవడిలో కొన్నీ, స్వతంత్రముగా కొన్నీ 
నాటకాలు పుట్టినవి. టాజెడీలు కామెడీలే కాక, మిస్టరీలు, 'మొరాలిటీలు, 


మాస్కులు, ఒపేరాలు, బాలేలు, కాబినెటుప్లేలు మొదలైన ఎన్నోరూపక 
(ప్యకియలు అవతరించిన వి. 


మన దేశంలో కూడా సంస్కృత లాక్షణికులు రూపకాలను (పథా 
నంగా దశ విధాలుగా విభిజించినా ఉపరూపకాలు ఎన్నెన్నో పుట్టిన వి. 
సంస్కృత లక్షణక ర్హలు చెప్పనివి ఆంధ్రదేశంలో యక్షగానాలు, వీధి 


నాటకాలు, కలాజాలు ఇత్యాదులవలెనే ఇతరరాష్ట్రాలలోనూ రకరకాలరూవ 
కాలు వెలసినవి. 


శార్తాయంగా నాటక శబ్దము దశ రూపకాలలో ఒకానొక శాఖే 
వ ర్తించేదై నా, చెతి వ్యవహారాన్ని బ 


బెట్టి అన్ని దృశ్యకావ్యాలకూ అన్వ 
యించే ఏిపులార్థంలో ఈ సమాలోచన ఊ 


నోరి నరసింహశాస్త్రి 103 


అల౦కారికులు [శవ్యములనీ, దృశ్యములనీ కావ్యాలను విభజన 
చేసినప్పటికీ, గంథాలు అచ్చు వేయడము తెలియదనడము స్పష్టమే 
కాని, అసలు [వాత అనేదైనా పుట్టిన దో లేదో కూడా సందేహాస్పద మే. 
మన దేశంలో వేద వేదాంగాలే కొక, ఇతిహాస పురాణాలు కూడా [పథమ 
దశలో లిఖితముల్లై నట్లు తోచదు. వాల్మీకి రామాయణము రచించి కుశ 
లవుల చేత అధ్యయనము చేయించినవాడు. అది పాఠ్య గేయేచ మధురం 
అన్నదానిలో “పాఠ్య* అంటే పరించినప్పుడు అనే ఆర్ధ మకాని చదివి 
నప్పుడు అనికాదు. సంగీతయు క్రంగా పాడడమూ, సంగితము లేకుండా 
వీనిపించడమూ మా[తమె “గేోయపా ఠ్యె” అనడంలో అభి ప్రాయమన 
డానికి సందేహము లేదు. “శ్రవ్యకావ్యము' అనడములోనే కావ్యము విని 
పింపబడుతున్న దని స్పష్టపడుతున్నది. 


మహా భారతము వ్యాసుడు వడివడిగా చెప్పతూవుంటే గణపతి 
వాస్తూ ఉండేవాడని నేటీ భారతావతారిక లో కనబడుతున్నది. సంస్కృత 
భారతము మొదట భాషాంతరీకరణము చేసినది నన్నయ. ఆయన ఈ 
విషయము చెప్పలేదు. కనుక ఆ భాగము నన్నయకంటె ఆర్వాచీన 
కాలంలో (పక్షి ప్తము చెయబడినదని అనుమానించ వచ్చును. 


మా చిన్నతనములోనే కాక, ఇప్పటికి పదిపది హేనేళ్ళ [కిందటి 
వరకూ [బాహ్మణ నువాసినులు, పూర్వసువాసినులూ రామాయణ భారత 
కథలూ, ఇతర కథలూ గేయ రూపమైనవి చెప్పుకొనడపూ, చెప్పఢడమూ 
శుతమెనది. వాళ్ళు ఎక్కు వభాగము చదవడమూ, [వాయడమూ రాని 
వారు, ఇప్పటికే ఆం[ధదేశములో ఈ అభ్యాసము అన్ని కులాలలో మారు 
మూల పల్లెలలోనయినా నిలిచిజన్నదనే నా విశ్వాసము, వీరగాథలు 
చాలాభాగము చెప్పుకొని వల్లించి (పచారమవుతున్న వే, 


అచ్చువల్లప్తుస్తక [పచురణము విసారముగా వ్యాప్తి చెందిన 
తర్వాత శ్రవ్య కావ్య రస [గహణంలో చెప్పలెనంత మార్పు వచ్చినది, 
మన కవులు నేటికి కావ్య పఠనాలూ, కావ్యగానాలూ చెస్తున్నారు. విద్యాధి 
కులము అనుకొనేవారు వందలూ, వేలుగా సభలకు వచ్చి వింటున్నారు, 
ఆనందిస్తున్నామనుకుంటున్నా రు, చాలాఅనుభవంవల్ల విశే షణంచేసిచూ స్టే 


104 సారస్వత వ్యాసములు 
సభాముఖంలో ఆకర్షిస్తున్న కావ్యాలు సర్వసాధారణంగా ఆధమకో టికి 
కాకపోయినా అతిసామాన్య |శేణికి చెందినకావ్యాలే కాని ఊ_త్రమకావ్యాలు 
కావు. ఎప్పుడైనా ఉత్తమ కావ్యాలు కూడా సభాకర్లణం చేయగలుగు 
తున్నవందే దానికి కారణము, ఆ చదివెవాని కంఠ మాధుర్యమో, విచ్శిత 
మైన పఠనము తిరోగాని దాని ఉత్తమ కావ్యగుణముకాదు. 


మా మిత్రులు స్వర్షియ బో డెపూడి వెంకటరావుగారితో నాకు పరి 
చయమైన కొ త్రరోజులలో తమ అనుభవ మొకటి చెప్పినది, జ్ఞప్తికి వస్తు 
న్నది. ఒకానొక |ప్రసిద్దకవి పఠనమునకు సంబంధించిన అనుభవమిది. 
“బాపట్లలో వారి కావ్య పఠనము విని అద్భుతమని పించి [గంథముకొని 
ఇంటివద్ద శాంతముగా చదువుకొన్నాను, చూడగా అందులో రుచేకనిపించ 


లేదు.మరి ఇది మోసముకాదుటండీ?” వారెంతో బాధతో ఆ (పశ్నవెశారు 
నన్ను, 


నేటి పరిస్థితులలో మన చెవులు |శవ్య కావ్యాల సూక్ష్మాలు [గహించే 
శక్తి చాలా భాగము కోల్ప్చోయినవి. శాంతంగా ఏకాంతంగా మనము 
మనస్సులోనో, బిగ్గరగానో చదువుచున్నప్యుడేకాని ఉత్తమ కావ్యాను 
భవము పొందలేక పోతున్నాము. ఇది శ్రీ వెంక్కటావుగారి అనుభవ మే 
కాదు, ఎందరో సహృదయుల అనుభవముకూడా అదే! అంత మా|తము 
చేత పూర్వులు [శ్రవ్య కావ్యాలన్న వాటీని పరిభాష మార్చి చదువుకొనే 
కావ్యాలు అని వ్యవహరింపవలసిన అవసరము ఉఊన్నదనుకోము. మా 


బోంట్లు ఒక వేళ మార్చమని సూచించినా లోక వ్యవహారము ఇంకా అవల 
బించే స్థితికి రా లెదు. 


శి 


ఇప్పుడిక నాటకాలు_ దృశ్య కావ్యాల విషయము చూతాము, 
దృశ్య కావ్యమంటే దృశ మైన- చూడబడే కావ్యము. కావ్యము విశేష్యము, 
దృశ్యము విశేషణము. విశేషణ విశేష్యాలలో దెనికి (పాధాన్య మివ్వవలె 
ననే పెద్దతార్కిక చర్చ వదలి విశేష్యాని'కి (సాధాన్యమున్నదని అంగిక 


రిద్దాము. అసలు కావ్యమైతేకదా దానికి దృశ్యత్వమున్నదీ లేనిది 


నోరి నరసింహశాస్త్రి 105 


విచారణ చేసేది! ముందుమనిషి ఐకేకదా, వాడు మంచివాడో, చెడ్డవాడో 
నల టివాడో, తెల్ల టివాడో_ అందగాడో, విరూపుడో_ విదారణ చేసేది? 
ళం 


ఇక దృశ్యత్వమంటబే ఏమిటి? మనము ఈ కాలములో నాటకీయత 
అనే పద మొకటి సాహిత్య విమర్శలలో వాడుతున్నాము. ఈ రెండూకాక 
ముఖ్యంగా నాటకాల విషయంలో (సదర్శన యోగ్యత ఆనేమాట ఇంకొకటి 
తరుచుగా వినవస్తున్నది. ఈ మూడు- దృశ్యత్వమూ, నాటకీయత, 
[ప్రదర్శన యోగ్యతా- సమానార్గకాలా? స్థూలంగా మూడూ ఒకటే అనే 
[భాంతి కలుగుతుంది కాని మూడిచికీ కొంత పోలిక ఉన్నా సమానార్థ 
కాలు కావనడానికి పెద్ద విచారణ అవసరం లేదు. |వస్తుతము (పదర్శనే 
యోగ్యతను గూర్చి కొంత లోతుగా ఆలోచిద్దాము. 


కవి నాటకము |వాసినాడు. దానిని ప్రదర్శించడానికి దర్శకుడు 
(గహించినాడు. నాటక భాగాలు నోటితో చెప్పి భావ (పదర్శనచేసే నటు 
లను అతడు ఎన్నుకుంటాడు. నాటకము ప్రదర్శించడానికి తగిన రంగ 
స్థలము, రంగులూ. దుస్తులూ మొదలైన ఆహార్యాదులు నమ కూ రు 
కుంటాడు, ఇంతవరకూ కవితో సహకరించ వలసినది (సదర్శకుడు, నటులు 
రంగభూమి. అవన్నీ యోగ్యంగా సమకూర్చుకున్నా, చివరకు నాటకము 
ర క్తికట్టినదీ, లేనిది నిర్ణయించేది (ప్రేక్షకులు, సామాజికులు, దృశ్య కావ్యా 
నికి కర కని ఒక్కడేఐనా, దాని [పదర్శనము విజయవంతము కావడానికి 
రక్తి కట్టడానికి, (పదర్శకుడు, ప్యాతధారులు, రంగస్థలము (ఆహార్యము 
(పీక్షకులు- ఇందరి సహకారమూ కావలె, ఈ నాలుగీంజిలో ఏది లోపము 
చేసినా నాటకము రక్తికట్టదు. (ప్రదర్శకుడు అనుభవమున్న వాడే కదా! 
ఆతడు (పదర్శనార్హమని ఎనుకున్న నాటకమే [పదర్శనములో విఫలము 
కావడము కద్దు. శ్రీ విశ్వనాథ వేనరాజ నాటకము చెన్నపట్టణములో పెద్ద 


పెట్టున (వదర్శనములో విఫలమైనది. అంతమాతముచెత అది (పదర్శన 
యోగ్యతలేనిదనవలసిన దేనా? 


మరి ఒకే (పదర్శకుడు అదే నటబృందముతో ఆహార్యాదులతో 
ఒక పట్టణములో (పదర్శించి విఫలముకావడమూ. మరియొక పట్టణములో 
విజయవంతము కావడమూ ఉన్నది, ఒక్కచోటనే ఒకకాలములో విఫలమై 


106 సారస్వత వ్యాసములు 


మరియొక కాలములో విజవంతముకావడమూ ఉన్నది. వేనరాజు నాటక 
(దర్శనము మదరాసులో విఫలము కావడానికి ముఖ్యంగా రెండు 
కారణాలు చెబుతారు. అందులో ఒకటి వైదిక ధర్మ శ|తువై న వేనరాజు 
పరాజయము నాటక వస్తువు కావడమూ, మదరాసు (పీక్షకులకు అది 
రుచించక పోవడమూ. రెండవది వేనరాజుపాాతధారి అకాలపు ఆచారానికి 
విరుద్దంగా అంగీలు లేకుండా రంగ |పవేశము చేయడనుట్క ఆప్కాత 
వేషము చూడగానే నాటక పదర్శనము ఆపి వేయవలసివ అవస్థవచ్చినదట। 


ఈ రెండు కారణాలే నిజమయితే 'వేనరాజు” ప్రదర్శన యోగ్యము కాదన 
వలసినదేనా? 


శ్రీ మాధవపెద్ది వెంకటరామయ్య అంగీలు లేకుండా దుర్యోధన 
పొక్క, దేవేం[ద పా|త్ర ఇత్యాదులు ధరించి అనేక రంగాలలో అభిన 
యించి మెప్పించడము ఎరుగుదుము. ఆ వేనరాజు పాాతథధారణలోొ ఆ 


నటుడు శ్రీ మాధవపెద్దివలె హుందాగా గాక ఏదో వికారముగా తోచి 
ఉండవలె. 


ఇక వస్తువునందు సామాజికులకున్న అయిష్టము సంగతి. సరిగ్గా 
నాట్య వేదములలో భరతుడు (వదర్శించిన ప్రథమ నాటక పయోగానికే 
ఈ గతిపట్టినట్లు వర్ణింపబడ్డది, 


ఇం|దధ్యజ మహిమ సందర్భములో దేవ దానవుల సమక్షములో 
మహంద విజయము భరతుడు (పదర్శించెను, అది చూచి విరూపాక్షాది 
దానవులు తమ్మది పరిభవించు చున్నదని ఆ|గహించి విఘ్నము కావించి 
నాట్య |[పయోగము సాగనియకుండ చేసి సభనుండి వెడలి పోయిరి. 
ఇం|దుడు విఘ్న పరిహారమునకు జర్జరము |పయోగించెను. ఇంతలో 
(బహ్మ సానువచనములతో విరూపొక్షాది దై త్యులను ఇట్ల నునయించెను. 

“మీకు కోప వివాదములు వలదు. మీరు |భాంతిపడినారు. నాట్య 
వేదము తభమశుభము వికల్చించునెగాని దేశ కాల పాతల నుపలక్షిం 
పదు. మీ యనుభావనముకాని దేవుల యనుభావనముకాని నాట మున 
నుండదు.” “త్రై లోక్య భావాను కీర్తనం నాట్యం” అందరి యవసాను 
కరణ మె? ట్యవరు దేవాసుర భానములకిది యతీతము, నాబ్యముననియత 


నోరి నరసింహశానస్ర్రీ 107 


లోకానుకార ముండదు. (దష్ట పొక్రిక దృష్టికల వాడయిన చో రసాస్వా 
దనము కలుగనే కలుగదు”! 


మదరాసులో వేనరాజు నాటక [ప్రదర్శనము చూచి లేచిపోయిన 
వారు సరిగా భరతుని (పథమ నాటక (పదర్శనము చూచిన విరూపొ 
క్షాదులు చేసినవనే చేసినట్లు తోస్తుంది. భేదమేమంటే జర్జర (ప్రయోగము 
చేసే మహేం[దుడుకాని, అందరికి నచ్చజెప్పగల (బహ్మ గాని (పేక్షకులలో 
లేకపోయినారు. భరతుడు (పదర్శించిన (పథమ నాటకమే (ప్రదర్శన 
రెరాగ్యము కాదనలేముకదా! 


ఈ శతాబ్దములోనే జరిగిన మరొకటి పస్తావిస్తాను. మారిసు 
మీటర్లి ంక్‌ ఆనే జగ్మత్పసిద్ద నాటకకర్త బెల్లియను, (ఫెంచి భాషలో ఆనేక 
నాటకాలు వ్రాసినాడు. వాటిలో “బ్లూబర్లు' అనే నాటక మొకటి. ఆందు 
లోని ప్యాతలు పిల్లవాడు, పిల్ల, దీపము, పుస్తకము, రొట్టె! వాళ్లు 
భూ బర్లు కోసము అన్వేషిస్తూ పోవడము నాటక వస్తువు. బ్లూ బర్లు 
పాశ్చాత్య పరిభాషలో జీవుని నిత్య స్వరూపానికి |పకీక అనవచ్చు. 
మన పరిభాషలో ఆత్మ పదార్థమనవచ్చు! అది [పదర్శనయోగ్యమా అనే 
మీమాంస వచ్చింది. సహృదయుల హృదయాలను నాటకము నిశ్చ 
యంగా గాఢంగా ఆకట్టినది. యూరపులో |[వదర్శకులంతా (ప్రయోగ 
సాధ్యముకాదని వదలి వేశారు. తుదకు ఒక |పదర్శకుడు సాహసించి, 
కొన్ని మిలియన్లు [ఫొంకులు ఖర్చు పెట్టి (పదర్శంచినాడు.* అద్భుతంగా 
విజయవంత మైనది. ఈ ఒక్క ఉఊదాహరణము చాలును ఏ నాటకమైనా 
ప్రయోగ యోగ్యమో కాదో నిర్ణయించడము అసాధ్యమని భావించడానికి. 

ఐనా మరొక ఉదాహరణము కూడా వస్తావిస్తాను. రవీందుని 
నాటకాలు ఉన్నవి, ఆయన ఎంత గొప్పకవియో అంత గొప్ప కథకుడూ, 
నాటకకర్త కూడాను. ఆయన నాటకాలు ఆయన దర్శకత్వాననే స్వయ 
ముగా తానే పాాతథధారణ చేసికూడా శాంతనికేతనములోను, ఇతర 





(1 (శ్రీ జమ్ములమడక మాధవ రామశర్మ “నాట్య వేదము” నుండి, 
(2) ఈ నాటకము ఆంగ్లానువాదము బహు పర్యాయాలు చదవి అన 
దించినానుగాని [వయో క్ష పేరు మరపు తగిలినది. 


108 సారస్వత వ్యాసములు 
చోట్లను పరిమిత (పీక్షకుల సమక్షములో ప్రదర్శించి రక్తి కట్టించినాడు. 
ఆయనయందు గల భక్తి (పపత్తులచేత అప్పుడప్పుడు వ్యాపార రంగ 
స్టలాలమీదకూడా |ప్రదర్శిస్తూవచ్చారు. “చిరకుమార సభి, “శేషరక్ష"లాంటి 
కొన్ని నాటకాలు తాత్కాలికంగా మ్మాతమే [పేక్షకుల ఆదరానికి ప్వాత 
మయినాయి. అయినా వ్యాపార రంగస్థలాల నాటక |సయోగ పద్దతికి, 
రవీం్యద నాటకాలకూ యొన్నడూ పొత్తు కలియలేదనే చెప్పాలి. ఎందు 
కని? బహుశా | పెక్షకులు అలవాటు పడలేదేమో !” అన్నారు శ్రీ [ప్రమథ 
నాథ బిశి తమ “రవీం|డ నాటకాల సంక్షి ప్త సమీక్షలో, 


ఇదే మరొక కోణంనుంచి కూడా విచారణ చేదాము. 


గీకుదేశంలో ఏథెన్సు నగరంలో |టాజెడి [ప్రదర్శనల పోటిలు 
బి. సి. 534 లో (పొారంభమైనవి. అవి ఆరుబై ట పది పదిహినుపేల మంది 
(పీక్షకుల ఎదుట దేవతోత్సవాలలో దదర్శింప బడేవి. నాగరికులేగాక్క 
ఇతరులూ, బానిసలూ కూడా ఖర్చు లేకుండా వచ్చి చూడవచ్చును. నాట 
కాలలో ముగ్గురు |వాసిన నాటకాలలో కొన్నిమా(తమే మనకిప్పుడు ఉప 
లభ్యమవుతున్న వి. వాటిలో ఎక్కువ భాగము పోతీలలో నెగ్గిననే. వారిలో 
మొదటివాడు ఆసెలను (బి.సి, 529 456) రెండవవాడు సొఫోక్తి సు 
(ఇసి. 496.409). మూడవవాడు యూరియస్‌ (బి, సి, 480-4067 
లను ఆరిస్హోఫెన్ఫు అనే కామెడీకర్త (బి. సి. 450-389) తన నాటకాలలో 
విపరితముగాహేళన చేసినాడు. అటువంటి అరిష్టో ఫేస్పుకూడా సాఫోక్రిను 


మీద కొంత గౌరవమూ, ఆస్కైలసుమిద భక్తి తాత్సర్యాలూ పేదర్శించి 
నాడు, 


ఆ ముగ్గురు (టాజెడీక ర్తలలో మొదటివాడు నాకు కూడా ఎక్కువ 
అభిమానపాతుడు. పాతల సంఖ్య పెంచడములోను, ఇతివృత్త గహ 
ణములోనూ రెండవవారు మూడవవారూ నాటకాన్ని నెటి కాలానికి 
ఎక్కువ సన్నిహెతము చెసినారనడము నిస్పందెహమే కాని వారిద్దరూ 
ఆస్కైలను కవితాస్థాయిని అందుకో లేదని తోస్తుంది. వారిద్దరేకాదు 
పాశ్చాత్యనాటక కర్తలలో నేటివరకూ చాలామంది అందు కోలేదనడము 


నోరి నరసింహశా ని 109 


అతిశయో క్రికాదు, బ్లాకీ అనే ఆంగ్లానువాదకుడు వానిని లిరికల్‌ |డామాస్‌ 
(Lyrical Dramas) అని పేర్కొన్నారు, 


అటువంటి ఆస్కెలసు నాటకాలు, ఏథెన్సు జన సామాన్యము- పది 
పదిహేను వెలమంది- ఇప్పటికి డి, 500ల సంవత్సరాల (కిందట పేదర్శన 
చూచి ఆనందించిన మహా నాటకాలు, నేటికీ జగద్విమర్శకా్యగణులచేత 
ఉత్తమ్మ శ్రేణి నాటకాలుగా ప్రశంస పొందుతున్న దృశ్యకావ్యాలు. నేటి 
కాలము మన దేశములోనేకాదు, పాశ్చాత్య దేశాలలో ఏ దేశంలోనై నా 
సరే దర్శి సే జన సామాన్యము పదినిమిషాలు కూడా ఓపికగా భరించ 
లేవు. నేడు మనము విద్యావంతులనుకొనే సంస్కారులు కూడా భరించలేర 
నేది కేవల సత్యము! అంతమాాతం చేత ఆ నాటకాల విలువ తగ్గుతుందా? 


బి సీ, కి పోనక్కరలేదు. షేక్రిపియరు నాటకాలు పుట్టి 400 
సంవశ్సరాలింకా నిండలేదు. ఆయన అద్వితీయ నాటకకర్త అని 
పాశ్చాత్య విమర్శకుల నిర్ణయము. ఆయన నాటకాలమీదనే, ఇంకా 
పూర్తిగా నాలుగు శతాబ్దులు దాటకముందే సామాజికులకు అభిమానాలు 
వస్తూ ఉన్నవి, పోతూవున్నవి, మళ్ళీ వస్తూవున్నవి. ఎన్నడూ అవి 
గీకునాటక కర్తల నాటకాలవలె టిక్కెట్లుకొనని పదిహినువెల జనసమూ 
హాన్ని ఆకట్టలేదు. 


అంతదూరము పోనక్కరలేదు. ఇప్పటికి 90 సం. అ [కిందటి 
వరకూ విధులలో ఆరు బయట |పదర్శింపబడుతూ జనాదరము 
పొందుతూ వచ్చిన కూచిపూడివారి విధి నాటకాలు, గొల్ల భాగవతులవి, 
ఇంకా ఇతర భాగవతులవీ నాటకాలు ఉన్నవి. కూచిపూడివారు పద్ధతులు 
కాలానుగుణంగా కొంత మార్చు చేసుకొని పట్టణవాసులను ఆకర్షించ 
గలుగుతున్నారు ఇప్పటికీ కొంతవరకు. కాని తక్కినవారు నేడు మారు 
మూలపల్లె లలోనే తప్ప నగరవాసులను ఆకర్షింపలేకున్నారు. వాలీ 
కన్నిటికీ వదర్శనార్హత ఉన్నదనవలెన్మా లేదనవలెనా ? 


కాళిదాసు నాటక తయమున్నది. వాటిలో శాకుంతలముమా(తము 
(ఆంధానువాదము) ఇప్పటికి 40 ఏళ్ళ కిందటివరకూ (పదర్శింప 


110 సారన్వత వ్యాసములు 


బడుతూ ఉండేది. శ్రీ యడవల్లివంటి |పసిద్ద నటుల (పతిభవల్ల ర రి 
కట్టెది, తక్కిన రెండు నాటకాలూ (పదర్శింపబడ్డట్లు తెలియపచ్చుట 
లేదు. ఈ మధ్య శాకుంతలం కూడా (ప్రదర్శన భాగ్యానికి నోచుకున్న ట్లు 
లేదు, కాశిదాసుతో సమానుడో, అంతకంటె అధికుడో అని భావింపబడే 
భవభూతి మహాకవి ఉన్నాడు, ఆయన నాటకానువాదాలు ఆం|ధదేశంలో 


ప్రదర్శింవబడ్డట్లులేదు. ఎక్కడైనా (ప్రదర్శింపబడినా జ నాన్ని 
ఆకర్షించిన జాడ లేదు, 


భాసునిపిర నేడు చలామణి అవుతున్న నాటకాలు [పధానంగా 
(పదర్శనంకోసము నటులు సిద్ధం చేసుకున్న నాటకావతారాలుగా కనబడు 


తున్నవి. వాటికి ఎనో ఇ ఆంధానువాదాలు పచ్చినవికాని విరివిగా వాటి 
(ప్రదర్శనలు జరిగినట్లులేదు, దినికంతటికి కారణమేమిటి ? 


ఒకానొకప్పుడు నటులు తమ అద్భుత మైన గాతాలతొ, సంగీత 
_(పస్తారంతో ఆంధ |పేక్షకులను ఉ్యరూత లూగించిన పద్య [పథాన 
నాటకాలు నేడు వెనుకబట్టినవి. అప్పట్లో పెక్షకులు అభిమానంతో ఎన్నో 
ఒన్సుమోరులు వర్షించేవారు. అది నాటకర క్రికి న్యాయంగా భంగకర 


మైనా, పూర్వము ఎన్ని ఒన్ఫుమోరులువ స్టే నాటకమంతగొప్పగా ర _్తి 
కట్టినదనుకొనే వారుగదా 1 


ఆ రోజుల్లో కివల వచన నాటకాలు రంగ స్థలానికి పనికిరావను 


కొనేవారు. కాని నేడు పద్య (పథాన నాటకాలు అస్వాభావికములని 


ఈసడిస్తూ వచన నాటకాలనే మహి నగరాలలోని | పిక్షకులు అభిమా 
నిస్తూన్నారు. 


ఈ విధంగా చూ స్తై 


దేశకాల ప్యొాతలనుబట్టి (పదర్శనవిషయంలో 
ఇట్టి ఒడుదుడుకులు 


ఎన్నయినా సంభవిస్తున్న వి. సంభవించక తప్పదు 
కూడాను, కాబటి ఏదైనా ఒక నాటకము విలువకట్టప్పుడు దాని 


యి 
(పదర్శనా ర్లతను గూర్చి దీర్చ విచారణ చేయడము కావ్యకర్త రడు 
అన్యాయము చెయడం కాదా ల 


నోరి నరసింహశాస్త్రి 111 


లి 


ఆం[ధదేశంలో ఒకానొకప్పుడు విసారంగా పదర్శించబడిన కొన్ని 
నాటకాలను గూర్చి విచారిద్దాము. 


శ్రీ చిలకమర్తి “గయోపాఖ్యాన నాటకము” ఒకానొకప్పుదు పొం 
దిన (పసిద్ది ఇంతంత కాదు. అందులో కృష్ణార్జునులు ఒకరినొకరు అధిక్తీ 
పంచుకున్న పద్యాలు 
“అల్లుడా రమ్మని యాదరంబున బిల్వ 
a2 
బంపు మామనుబట్టి చంపగల మె!” 


ఇత్యాదులు జగ[త్చసిద్దమైనవి. శ్రీ జయంతి రామయ్యవపంతులు గారి 
వంటి సహృదయ విద్వాంసులు ఆ నాటక సమీక్ష చేస్తూ ఆ|పసిద్ధ వద్యా 
అనే ఉదాహరించి ఎంతో అనౌచిత్యముకలవని నిరూపించారు. ఉదాత్త 
పురుష్నులెన కృష్ణార్దునులకు సందర్భవశాత్తుగా పోరుకలిగినా నీచ పురు 
షులవలె కలహించినట్లు అందులో కనబడుతున్నదని ఎవరై నా ఒప్పుకోక 
తప్పుదు, అనౌచిత్యముకంటె రసభంగము కలిగించేది మరొకటి ఉండదు 


గదా । 


పాండవోద్యోగ విజయాలున్న వి. అవి పూర్వము గొప్పపాటక్కులెన 
నటులు (పదర్శించినప్పుడు గొప్పగా రక్తి కల్లెవి. ఆ పాటల ఫణితులనే 
నేడు కూడా సమర్ధవంతంగానో, అసమర్ధంగానో అనుకరించి కొంత ర క్తి 
కట్టించగలుగుతున్నారు. కాని ఆ కాస్త సంగీతము కూడా మినహాయి సే 
ఇప్పుడవి ర క్తి కట్టగలవా, ఏ నాటక రంగస్థలం మీదనైనా ! 

1979 జనవరి నాట్యకళ సంచికలో కురుక్షేత్ర సం|గామ (పదర్శ 
నను గూర్చి శ్రీ కె. ఆర్‌. కె. మోహన్‌ [వాసిన వ్యాసంచూ స్తే ఆయనకు 
ఎంత అసంతృ పి కలిగిందో వెల్లడి అవుతుంది. 

“నింతామణి” నాటక (పదర్శనములను గురించి కూడా ఆ వ్యాసం 
లోనే త్మీవమెన అసంతృ ప్తి వెల్లడించారు. 

నాటక (పదర్శనము విజయవంతము కావడానికి ఎన్నో నాటకేతర 
ములై న సహకారము లభించవలె. దినికి తగిన (వదర్శకుడ్కు నటులు, 


112 సారన్యత వ్యాసములు 
రంగస్టలాహార్యములు, (_పెక్షకులు సందర్శించిన ప్వుడేకాని దాని |పదర్శన 
యోగ్యత నిర్ణయించలేము. కాబట్టి నేటి సాహిత్య విమర్శకులు, సమీక్ష 
కులు నాటకాలు (శ్రద్దగా నో, అ|శ్రద్దగానో చదివి తేలికగా వాటిని |పయెరా 
గార్హాలుకావని కేల్చివేసి నీళ్ళ నమిలివేయడము న్యాయమేనా? తొందర 
పొటుకాదా? నాటకక ర్తలు మౌనము వహిస్తా రెందువల్ల ! 


4 


ఇప్పుడిక నాటకీయత, దృశ్యత్వము అనేమాట లేమిటో విచా 
రిదాము? 


(ఎ 


(శవ్య కావ్యాలు చదువుతున్నప్పుడు కూడా కొన్ని భాగాలు మనకు 
కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. అట్టిది చదువరుల కందరికి అనుభవంలో 
ఉన్నదే. అటువంటి లక్షణాన్ని దృశ్యత్వమనగూడదాః 


మరికొన్ని భాగాలు నాటకీయముగా ఉన్నవంటున్నాము, ఒక 
కథా భాగంలో అనేక ప్యాతలు రకరకాలుగా ప్యాతోచితంగా సంభాషించ 
డము వర్ణిస్తే అక్కడ నాటకీయత ఊన్న దంటాము. అట్టి రచన చేయడ 
ములో ఆం|ధ కవులలో తిక్కన సోమయాజులకు అ(గ్రస్థానమిస్తున్నాము- 

ఇంకొక విధమైన నాటకీయత కూడా సంఘటనలలో కానవస్తున్న ది. 
సంస్కృత మహి భారతంలో సర్పస్మతము చివది ఘట్టము అద్భుతమైన 
నాటకీయతతో ఉన్నది. మహానాగు లెండరో స్మతాగ్నికి ఆహుతి అయి 
నారు. కాని |పథధానాహుకి కావలసిన తక్షకుడు రాలేదు. పిలిచినా రావడం 
లేదు. అతడు ఇం|ద శరణుడై ఉన్నాడని తెలిసింది. అతన్ని ఆకరిం 
చేందుకు బుత్వీక్కులు (బహ్మదండాన్ని ఉద్దిపింప చేస్తున్నారు. కాని 
అప్పటికే ఆ సతము ఆపు చేయించడానికి ఆప్‌ీకుడు వచ్చి జనమేజయు జ్జ 
అక్కడ బుత్విక్కులను, సభాసదులను ముగ్ధులనుగా వేసి ఉన్నాడు. 
ఇం|ద శరణుడై ఉంటే తక్షకుళ్ణి ఇర్యడుడితోసహి |బహ్మదండంతో లాగ 
మని జనమేజయుడు బుత్విక్కులను ఆదేశించాడు. (బహ్మదండానికి 


భయపడి ఇం[దుడు త క్షకుద్లి వదిలి పారిపోయినాడు. తక్షకుడు భయంతో 


అవశుడై యజ్ఞశాల చుట్టూ గిరగిర తిరుగుతున్నా డు 


నోరి నరసింహశాస్త్రి 113 


అప్పుడు పురోహితుడు అనందంతో వచ్చి “తక్షకుడు వస్తున్నాడు. అతడు 
త్వరగా వచ్చెందు కై ఎదుటవున్న వర్చస్వి ఐన ఆ స్పెకునికి దాన మిదై నా 
చేయి” అని సలహా యిచ్చాడు. జనమేజయుడు ఆనందముతో వరము 
కోరుకొమ్మన్నాడు ఆ_స్తీకుణ్ణి. “ ఈవ్యతము ఆపి వేయవలసినది. ఇక ఒక్క 
సర్పముకూడా అగ్నిలో పడరాదు” అని కోరాడు. మరో వరము కోరుకో 
మని రాజు |బతిమాలినాడు. ఈసంభాషణ జరుగుతుండగా అగ్నిలో పడ 
బోతున్న తక్షకుణ్ణి ఆస్తీకుడు చేయెత్తి అపినాడు. ఏపని సాధించడానికి 
వరమీయదలచినాడో ఆ వరమే ఆ పనికి భంగకారి ఐనది. ఇటువంటి 


ఘట్టాలు శ్రవ్య కావ్యాలలోగూడా నాటకియంగా_Dramatic గా ఉన్న 
వంటాము కదా ! 


ఇటువంటి నాటకీయతలకు దృశ్యకావ్యాలేకాక, శ్రవ్య కావ్యాలు 
కూడా పనికివ స్తవికదా ! శాకుంతలంలో శకుంతల తుమ్మెదలవల్ల బాధ 
పడుతుంటే చెలిక త్తె దుష్యంకుశ్ణి పిలవమంటుంది చమత్రారంగా. సరిగ్గా 
దుష్యంతుడే వస్తాడు. అటువంటివి నాటకీయత గల సన్ని వేశాలు! 


ల 


ఐతే మరి దృశ్య కావ్యా లకూ శ్రవ్య కావ్యాలకూ భెదమే లేదా? 
కావ్యత్వములో ఎంత మ్మాతం ఖేదం లేదు. ఖేదమున్నది రూపంలోనే. 
దృశ్య కావ్యాలలో కవి కథను స్వయంగా చెప్పక పొ[తలచేత మాట్లా 
డించి చెప్పిస్తాడు. అందువల్ల కొన్ని నియమాలకు బద్దుడె ఉంటాడు, 
ఆ చెప్పే పద్ధతి దేశ కాలాలనుబట్టి మారవచ్చు. మన వీధి నాటకాలలో 
సత్యభామ (పవేశిస్తూనే, “భామనే సత్యభామనే” అని ఇత్యాదిగా 
పాడుతూ అద్భుతంగా నృత్యం చేస్తుంది. అట్టిది నేటి నవనాగరిక 
నాటకాలలో వికృతంగా ఉండవచ్చు. చెలికత్తె అనవలసిన మాటలు 
సూ తధారుజే అంటూ ఉంటాడు. ఇది కూడా ఇప్పుడు వికృతంగానూ, 
అస్వాభావికంగానూ కనబడవచ్చు. కాని ఇంకోవిధంగా చూస్తే ఆ పద్దతి 
లోనే ఎక్కువ స్వాభావికత ఉన్నదేమో అనిపిస్తుంది. పేక్షకుల 
కందరికీ, ఆ వేషం వేసుకొని వచ్చి పాడేది ఆడేది సత్య భామకాదనీ, 
సత్యభామ వెషధారి నటుడని, స్పష్టంగా తెలుసు. మది చెలికత్తె 


8 


114 సారస్వత వ్యాసములు 


కోసమని ఇంకొకరికి రంగు పూసి వేషం వెసి, (ప వేశ పెట్టడం మాని 
అందుకు బదులు సద్యఃస్ఫురణకుగల సూూతధారుడే చెలిక త్రెమాటలు 
అందిస్తూ ఉంటే వచ్చేనష్టమేమిటి ? ఈ ,పద్దతివల్ల పైగా సత్యభామ, 
నటన మీద, నృత్యం మీద, అభినయం మీద |పీక్షకుల దృష్టి ద్విగుణీ 


కృతంగా కేం దీకరిస్తుంది గదా 1 అసలది భామాకలావపము! ఒక 
విధమైన దృశ్యకావ్యము. 


షేక్సి ఫయరు కాలంలోకూడా తెరలు ఉండేవి కాదుట. వీథిలో 
జరిగిన దృశ్యం (పదర్శించేప్పుడు పైన “వీథి” అని బల్లమీద (వాసి 
కట్టే వారట. ఈ కాలపు ,పేక్షకులకంటే ఆ కాలపు వారికి భాపనాబలము 
ఎక్కువ ఉండేదేమో కూడాను. 


కాబట్టీ దృశ్య కావ్యాలు బహురూపాలు ధరించి (పదర్శనపొంద 
వచ్చు. అలవాటు, సంపదాయము, నిర్మాణ చాతుర్యము, రుచి 
ఎన్నో కారణాలు ఏకమై రూపకాలను-__దృశ్య కావ్యాలను ఫుట్టిస్తవి. 
వాొటీ దృశ్వత్వానికి, మనము అనుకొన్న ఒకానొక పదర్శనశాల్తా, 
పీక్షకులూ మ్మాతమే గిటురాళ్ళు కావు! 


6 


ఎన్నడో అంగ్ల కవి లార్డు బైరను ఈ [కింది వాక్యాలు తన 
మారినో ఫలీరో డోజు ఆఫ్‌ వెనిస్‌ (Marino, Falireo Doge of 
Venice) అనే నాటకము పీఠికలో (వాసినాడు, 


కళ have had no view to the stage; In its present 


stage it is, perhaps, n.t avery exalted object of ambition; 


tesides, 1 have been too much behind the scenes to have 


th.ught it so at any time, And I cannot conceive any 


man af irritable feeling putting himself to the mercies 
of an audience. The sneering reader, and the loud critic, 
and the tart review, are scattered and distant calamities; 


but the trampling of an intelligent or of an ingnorant 


నోరి నరసింహశాస్త్రి 115 


audience on a production which, be itgood or bad, has 
been a mental labour to the writer, is a palpable and 
immediate grievance, heightened by a man’s doubt of 
their competency to judge, and his cerainty of his own 
imprudence in electing them as judges. Were I capable of 
writing a play which could be deemed stage-worthy, suc- 
cess would give me no pleasure, and failure great pain. 
lt is for this reason that, even during the time of bcing 
on one of the committees of one of the theatres, I have 


never made the attempt, and never will. " 


Preface to ‘Marino Falireo Doge of Venice.’ 


బెరను కవి తొందరపాటూూ అవేశమూ కలవాడు. పైగా తన 
నాటక ప్రదర్శన మొకటి విఫలమైనందున విసిగి |వాసినాడని కూడా 
అనవచ్చు. కాన్‌ జగత సిద్ధమైన Faust వంటి ఉత్తమ నాటకాలూ, 
ఇంకా ఎన్నో ఇతరరచనలూ చేసిన గెజీ గత శతాబ్లీలో పొశ్చాత్య| పపంచ 
మంతటిచేత మన్నన అందిన గొప్ప మనిషిగడా! పైగా ఆయన 
డ్య్యూకాఫ్‌ వీమరు స్థాపించిన కోర్డు నాటకశాలకు బహుకాలము డైరెక్ష 
రుగా పనిచేసిన వాడగుటచే ఎంతో నాటక పేదర్శనానుభవమున్న వాడు, 
ఆయన ఏమన్నాడో చూదాము |! 


‘One can show the public no gteater respect than 
in forbearing to treat it as amob. The mob hurry unpte- 
pared to the theatre. demand that which may be immedi- 
ate'y enjoyei, desire to stare, be amazed, laugh, weep, 
and therefore compel the managers, who are dependent 


on them to descend mote or less to their level. “” 


[From notes to Bayard Taylor's translation of ‘Faust 


Part 1’ at page 160-060. Ward Lock & Co, London 198110 


116 సారన్వత వ్యాసములు 

వాళ్ళిద్దరూ పాత కాలపు వాళ్ళు, కవులు. ఈ కాలపు వంగదేశ 
ములో మంచి విమర్శకులు ఐన |(పమథనాథ బిశీ రవీర్యద నాటకాల 
సమీక్ష నుండి మరికొన్ని వాక్యాలు చూదాము. 


“అదికాక వ్యాపార రంగ స్థలాల మీద ప్రసిద్ధి కెక్కి ననాటకాలన్నీ, 
వృత్తిగా నటించే నటీనటుల్ని ఆశ్రయించి వుండడం వల్ల పసిద్ది కక్కి 
నవే, వాటిల్లోది ఒక విధమైన సామూహిక శిల్పం. రవీం|దుడి నాటకాలు 
ఏకాంత లో ఆవిర్భవించాయి. కాదా, అంటే వారి కుటుంబం వాతా 


వరణంలో. యివి ఆయన తన ఒక్కడి పపయత్నంవల్ల సృష్టంచి (ప్రయో 


గించినవి అంచేత వీటిలో వున్న సహజ సంపద (పధానంగా కావ్య 
సౌందర్యం, 


“నాటకంలో పన్న సాహిత్య సౌందర్యాన్ని అ[పథధానంగాభావించే 
విమర్శకులెందరో వున్నారు. వాళ్ళ అభిపాయంలో కేవలం | పేక్షకుల్ని 
రంజింప చేయడమే నాటకాల ఏకైక పయోజనం. ఈ అభి 
(సాయాన్ని ఆమోదించడానికి ఫీల్లేదు. నాటకం ముఖ్యంగా సాహిత్యం, 
దాన్ని ఆ దృష్టితో సమీక్షించడమే వుచితం. 


ళ్‌ దృష్టితో గనక చూ సే రవీం|దుడినాటకాలు అమూల్యమైన 
రత్నాలు! 1 


శ్రవ్య కావ్యాలకు [శ్యత్వముకాక కావ్యత్వము [పథాన మైనట్లే, 
దృశ్య కావ్యాలకు కూడా దృశ్యత్వముకాక, కావ్యత్వమే [పధానమని 
బుద్దిమంతులు అంగీకరించక తప్పదు. ఆకాశవాణితో [శవ్యనాటికలు 


అవతరించడము గమనింప దగిన మరొక అధునిక కాల విశేషము 
కూడాను 1 


కొందరు (పదర్శకులను దృష్టిలో పెట్టుకొని నాటకాలు నేది కవులు 


లువురు [వాస్తున్నారు తరచుగా | అందువలనే వాటిలో [పదర్శనార్హత 


1. పీ (ద్రుని నాటకాలు, ద్వితీయ న:పుటము. అనువాదము (శ్రీ అబ్బూూరి 
రా మక్ళష్హ రావు, (ప్రచురణ సాహితి అకాడమీ, న్యూఢిల్లీ . 





నోరి నరసింహకశాస్ర్రీ 117 


ఎట్లా ఉన్నా కావ్యత్వము పూర్తి దిగా లోపిస్తున్నది. కావ్యత్వము మంచి 
స్థాయిలో రేని నాటకాలే [పదర్శనలో విజయవంతము అవుతుండడము 
విషాదకరము. కావ్యాలుగా ఎక్కువ విలువలేని నాటక (పదర్శనలకు 
నేటి జనం ఎగబడుతున్నారంటి, ఇప్పటి పరిస్థితి అటు ఠవులకుగాని, ఇటు 
(దర్శకులకు, నటులకు, [పెక్షకులక కుగాని. ఏమంత సంత్‌ కోషింపదగ్గ 
విషయం కాదు. గౌరవాస్పదమైనది అంతకంటే కాదు ! 


ముందు మంచి కావ్యతమున్న నాటకాలు కవులు రచించవటె. అట్టి 


వాటినే (పదర్శకులు [గహించవలిె. నటులు (పదర్శించవలె, సామాజికులు 
చూచి ఆనందించడము నేర్చుకోవలె, 


ఏథెన్పులో ఆరు బయల కవి్శితయము (నదర్శించిన రూప 
కాలు ౬500 సంవత్సరముల [కిందట చూచి, ఆలకించి ఆనందించి, 
మెప్పు (ప్రకటించిన ఆశేష జనానీకాన్ని నేడు రంగస్థలం మీద, 
విశేషాదరం పొందుతున్న నాటకాలు చూచి, ఆనందిస్తున్న సామాన్య 
పేజలతో పోల్చిచూ స్టే ఈ 2,900 సంవత్సరాలలో [పజానీకానికి 
కావ్యాస్వాదన శ క్రి ఎంత దిగజారిపోయినదా అనిపిస్తుంది. ఇది 
సహృదయులంతా విచార పడవలసిన విషయము. నాగరికత పెరిగినదా, 
మరేమెనది, అని బుద్ధిమంతులు ఆత్మ విచారణ చేసుకొనదగిన దిది | 


ప్రాచీన [గీకు నాటకకర్తల నాటక (ప్రదర్శనా లిప్పుడు లేక 
పోయినా, అవి నేటికీ ఉత్తమ కావ్యాలుగా నిలిచి ఉన్నవి. ముందూ 
ఉంటవి. భాసుని పేర (పసిద్ధికి వచ్చిన నాటకాలు, కాశిదాస భవభూతులవి, 
శ్యూదకుని మృచ్చకటికము, హర్ష నాటకాలు, మ్యుదారాక్షసము, వేణి 
సంహారము వంటివెకాక, మురారి అనర్హ రాఘవము, కృష్ణమ్మివని (ప్రబోధ 
చం[దోదయమూ కూడా, ఎన్నటికీ ఉత్తమ నాటకాలుగా సాహిత్యంలో 
నిలిచి ఉంటది. నాటకానికి శాశ్వతత్వము ఇచ్చెదిదాని కావ్యగుణముకాని 
[పదర్శనీయత్వము కాదు, 


నాటక కర్తయే, నాటక కవియే, |పజాపతి. అతడు దర్శకులను 
నటులను, సామాజికులను శాసించే స్థితిలో ఉండవలె. గాస్‌ దర్శకులు 


118 సారస్వత ప్యాసములు 


నటులు, సామాజికులూ, శాసించినట్లు, వారికందరికి దాసానుదాసు డె 
కవి తన రచన సాగి స్తే ఉత్తమ నాటకాలు పుట్టవు. 


ఆంధ దేశములోనే కాదు, ఇతర రాష్ట్రాలలోను ఉత్తవు నాట 
కాలు రాక పోలేదు. వచ్చినవి. వాటి మొహం చూచే నాథుడే లేడు, 


(వదర్శన యోగ్యత అనే ఒక అవ్యవస్థితమైన మాట ఆధారంగా చెను 
కుని కవులను దిగజార దీస్తున్నారు, 


ముందు ఉత్తమ నాటకకావ్యాలు వెదకి, వాటిని ఎట్లా [పదర్శించ 
వలెనో, ఆలోచించవలసిన విధి, (పదర్శకులది. అవి చూచి అనందించ 
డము |పేక్షకులు నెమ్మదిగా నేర్చుకోవలసిన విషయము. 


రంగస్థలం యువకుల రంగులూ, పాత్రధారుల తళుకులూ, 
వాళ్ళ కంఠాల చణుకులూ, వాళ్ళ అంగ విన్యాసాల బిళుకులూ 
ఇవి అన్నీ తాక్కాలికమైనవే, అవి అన్నీ చెరిగిపోయి విస్మృతమైన 
తర్వాత కూడా శాశ్వతంగా నిలిచేది నాటకంలోని శబ్దమే. దాని 
కావ్యత్వమే ! అది దృశ్యత్వానికే కాక, శవ్యత్వానికి గూడా అతీతమైన 
మహాగుణము, ఆ గుణమే |పపంచంలో ఏ సాహిత్యంలోనై నా పుట్టిన 
ఉత్తమ నాటకాలను నేటికీ సహృదయ రంగాలలో నిత్యనూతనంగా 
నాట్యము చేయిస్తున్నది, ముందు చేయిస్తుంది ! 

“జయంతి తే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః 

నాస్తియేషాం యశః కాయే జరామరణజం భయమ్‌ ” 


(ఆంధపతిక (ప్రమాది 1978.74 సంవత్సరాది సంచిక) 


శ్రీకృష్ణ లిలా తరంగిణి 


శ్రీగోపాలఘనా దపారకరుణా పీయూష ధారాసృతా 
యా నారాయణ తీర భూధర పరిక్షిపా సమస్తా తదా 
సంభూయాచ్యుత భక్కభూమిషు వహంత్యా నందయింతీ జగత్‌ 
పాతిత్యం విధునోతు కృష్టవిలసల్లీ లా తరంగిణ్యసౌ. 


పె విధముగా తాము రచించిన శ్రీ కృష్ణ లీలా తరింగిణిని 
శ్రీనారాయణ తీర్గులవారు వర్ణించిరి. అందులో వా రన్నట్లు అది నిజముగా 
గోపాలు డనే మేఘము నుండి (సవించిన అమృత ధారయి. లోక మం 
తటను [ప్రవహించి ఆనందము కలిగించుచు పొపములను పోగొట్టు పుణ్య 


యమునా నదియే. 


శ్రీమ్మదామాయణము పాఠ్యమునను, గేయమునను మధురమైన 
పద్యాత్మక కావ్యము. గీత గోవింద కావ్యము పద్యములతో కీర నలు 
కూడా కలసిన అభినయ యోగ్యమైన మధుర కావ్యము. ఈ తరంగిణి 
గద్యములు, పద్యములు, కీర్తనలు ముప్పిరిగా కలసి రంగభూమి పె 
(పదర్శించుటకు యోగ్యమైన అపూర్వాద్భుత మధుర కావ్యము. 


ఆం|ధభాషలో యక్షగాన |పబంధము లెన్నో కలవు. అవి కొన్ని 
పామరులు, కొన్ని పభువులు, కొన్ని పండితులు కొన్ని తరిగొండ 
వెంకమాంబవంటి భక్కురాం[డు, కొన్ని కంకంటి పొపరాజువంటి కవీశ్వ 
రులు రచించినవి. ఎవరు రచించినవై నను వానిలో హాస్యము కొంత 
మోటుగాను, శృంగారము కొంత వచ్చిగానుు రచన కొంత పలుచగాను 
ఉండుట సర్వసాధారణము, అటులకాక ఇది |[గంథారంభము నుండి 
[గంథాంతము వరకు సర్వవిధముల నిర్దష్మమె (బహ్మానందమును రంగ 
భూమిపై (పదర్శించి సహృదయులను రసానంద తన్మయులను చేయ 
గల ఉత్తమోత్తమ కావ్యము. వాజ్మియజగత్తులో “నభూతో నభవిష్యతి” 


120 సారస్వత వ్యాసములు 


అనుట అతిశయోక్తి కాదు. రామాయశణాదులె_న ఆర్ష కావ్యములు దివ్య 
లోకములతో గూడ [ప్రచారము కలవి యని పురాణ (సిద్ధి కలదు. 


ఈ తరంగిణి కూడ |తిపథగామిని యైన గంగా తరంగిణీ వలెనే ముల్లోక 
ములను ఆనందింప జేయున దనుటలో సందేహము లెదు. 


ఈ [గంథకర్త షట్పాస్త్రముల పార మెరిగిన విద్వద్వ రిణ్యుడు? 
అయినను |గంథము పండిత పామరుల కందరికి అనుభవీంచుటకు అందు 
బాటులో నున్నది, ఆయన తత్త్వమస్యాది మహావాక్యములను అనుభవము 
లోనికి తెచ్చుకొన్న పరమహంస సన్యాసి; అయినను ' [గంథము ఆ 
(బహ్మానందమునే బహువిధముల ఆభాలగోపాలమునకు పంచిపెట్టు 
చున్నది. అది సంస్కృత భాషలో నున్నను భారతీయ భాషలలో వీఒక్క 
భాష కొంచె మభ్యసించిన వారైనను తాత్పర్యము [గహింపగల సర్వ 
సామాన్య సరళ సంస్కృత భాషలో కలదు. కాళీ పండితులు వీరి సమర్థ 
తను గూర్చి చెప్పుచు ఆఫ్‌క్ర వాక్యములో సగుణ నిర్గుణములను వర్ణింప 
గల నేర్చు ఆదిశంకరుల తరువాత శ్రీ తీర్థుల వారికే కల”దని శ్లాఘించిరి. 


శి 


మహాభాగవత దశమస్కం౦ధములో దేవకీ వసుదేవుల వివాహ 
నూదిగా రుక్కిజీ కళ్యాణాంతమైనకథ ఇందులోవర్ణింప బడినది. భాగవతము 
స్మంధములను పండెండు భాగములుగా విభజింపబడి యున్నట్లి, 
యిదియు తరంగములను పం|డెండు భాగములుగా విభజొంప బడినది, 
ఒకక తరంగములో ఎన్నో గద్యములు, పడ్యములు, కీర్తనలు 
నుండును. ఆ మూడును |హొఢిలో గాని, మాధుర్యములో గాని ఒకదాని 
కొకటి కీసిపోనివేయైనను అన్నిటిలో కీర్తనలకి ఎక్కువ |పచారముం 
డుట చేత ఆ కీర్తనలనే తెలిసిగాని తెలియకగాని తరంగములని పండిత 
పామరులు వ్యవహారించుచున్నారు. నిస్సందేహముగా ఇందులోని కీర్త 
నలు సంగీతములో గాని, సాహిత్యములోగా ని, నృత్య నాట్యముల కను 
కూలించుబలో గాని రాగ తాళములయు, నడకలయు వై విధ్యములోగాని 
భావ శబలకలోగాని నిరుపమాన మైనవి. అట్నైనను కివలము కీర్తనల 
కాలడైపముతో ఈ (గంథరచన సంపూర్ణ పయోజనము సిద్ధింవదు. 


నోరి నరసింహశాస్త్రి 121 


(పతి తరంగమునకు [పొరంభమున సంక్షిపముగా కథాసం[గహ 
ముండును. అందులో తరచుగా “అధ అభినీయకతే* అని చెప్పబడినది. 
పంచమ తరంగాదిలోని పలుకులు [పత్యేకముగా గమనింప దగినవి. 


గోపీ వస్తాంపహారాఖ్యం చర్మిత మభినీయతే 

గోవర్లనాదే రుద్దార శ్చరితం హరిణా కృతమ్‌ 
వా వ 

పాాత్మపవేశస్తు పునర్నందో గోప్యస్తతః పరమ్‌ 


ఈ విధముగా అభినయ మేకాక పా త్యప వేశముకూడ స్పష్టముగా 
వర్ణింప బడినది. _ప్రతిపాతయు దరువుతో (పవేశ పెట్టబడుచున్న ది. 
ఉదా: ఆయాతి చకతురాస్యో (బహ్మపదసి 

గాయం గాయం ధ్యాయం ధ్యాయం విష్ణుం చేతసి 
దండకమండలధారీ దానవ వైరీ 
అండ |బహ్మాండ విధాతా అఖిల జనయితా 


ఈ విధముగానే తక్కిన పొ్యత లన్నియు |ప్రావేశిక దరువులతో 
(పవేశపెట్టబడినవి. గద్యలు, పద్యములు. కీ రనలు విసారముగా కలవు. 
ఇందు గద్యములు 27. పద్యములు 818. కీర్తనలు 159. కీర్తనలు 34 
వివిధ రాగములలో ఉన్నవి, 


జగ్మత్పసిద్ధమైన గీత గోవిందములో 24 కీర నలు, 95 పద్య 
ములు మాతమే కలవు. అందులోని కథ రాధాకృష్ణుల పేమ, విరహము, 
పునస్సమాగమము. అదియును రాధాకృష్ణుల పేర్లు కీసివేసినచో 
కేవల లౌకిక కామినీ కాముకుల శృం౦ గార కథగా కనుక 
దానితో పోల్చినచో తరంగిణి విసృతిలో నేమి, వై విధ్యమ 
కథా సంపదలో నేమి, భావావేశ చిత్రణ వ 
భక్కి పారవశ్యములో నేమి పవిశత్రతలో నేమి. * 
ఎన్నో రెట్లు ఊత్సమమైనదిగా (పత్యక్షమగ 
వరుసగా సంపూర్ణ ముగా రంగస్థలము పైని _ం౮ఎ్యింలనబ్టులు కాడు టెగు 
పరిపూర్ణ వై భవము అనుభవమునకు రాదు. దురదృష్టవశాత్తుగా 
ఇందులో కొలది కీర్తనలు మాత్రమే [పచారములో నున్నవి. కాని గం(థ 


122 సారన్వత వ్యాసములు 


రచనా వైభవము తెలిసినవారే ఆంధ దేశములో గూడ అరుదుగా 
ఉన్నారు. 


లి 


బాలగోపాల తరంగమని (పసిద్ది కల కీర్తన అందులో మకుటాయ 
మానమైెనది. తీర్గుల వారికిగూడ అదియెంతో అభిమానపొ్యాత మైనది. 
ఆయన అందులో జతులు ఎన్నో విధములుగా కూర్చుట వలనను, 
'తద్ధిత్వమేవాహంి వంటి వేదాంత వాక్యములను మెళవించుట వలనను 
ఇది విశద మగును. పరమ పవి్మితురాం[డ్రయిన యజ్ఞ పత్నులు కీర్తిం 
చిన కిర్తనయది! దానియంత ప్రసిద్ది పొందకపోయినను రాస|కీడ 
చూచి యానంద నాట్య మొనర్చి పుష్పవృష్టి కురిపించిన సురనారీమణుల 
కీ రనలును, వారలను సంబోధించుచు చేసిన గోపికల కీ ర్తనలును 
సహపమ తరంగములోనివి అట్టివే. (బ్రహ్మ దేవుడు చెసిన రెండు 
కీర్తనలును (1) జయ జయ గోకులబాల (2) దేవ దేవ (పసేీవమె.... 


ఎంతో అద్భుతమైనవి. కిర్తనల [ప్రశంస చేసినచో 153 కీ ర్రనలును 
(సన్రావింపవలసి యుండును. 


ఆ కేర్రనల వై భవములో తీర్థులవారి గద్య పద్యముల మాధుర్యము 


మాటుపడినది. బృందావనములో శ్రీకృష్ణునికై గోపికలు వెదకిన ఘట్టము 
నిట్లు ఉఊప[కమించినాడు. 


సర్యాంతః కరణాంతసం |పాణవల భమ్‌ 

థె ౮ ఇంల్ల 

మృగయంతీ ర్వనే పుష్పైః హసంతఇవ పొాదపాః, 
వనములో ని పుష్పములను వృక్షముల నవ్వుగా ఉ్యత్పెక్షించినాడు రవి, 
తమ హృదయాంతరములలొనే ఉన్న మాధవుని కొరకు ఈ మెరి 
*పికలు వనమంతా వెదకుచున్నా రేమని నవ్వుచున్నట్లున్న వట ఆ చెట్టు. 

చిన్న పద్యములో ఎంత మధుర గంఖీరార్థము ఇమిడ్చినాడు! 

డకృష్ణుని మరల వర్శించిన తర్వాత గోపిక లందరును ఆయనను 
చ వచ్చినట్లు ఆలింగనము చేసికొనిరట ఎటు ? “శతయ 


| పర|జహ్మను వెదములు పరివెషించి గానముచేయుూ 
ఎ చ 


నోరి నరసింహశాస్త్రి 123 


నట్లె యట! ఇటువంటి ఉపమానము మహోదాత్తకవులకే కాని స్ఫురిం 
పదు. అ(కూరుడు నదీజలములో స్నానము చేయుచు దర్శించిన 
శ్రీకృష్ణుని విశ్వరూవమును చిన్న పద్యములో కన్నులకు కట్టినట్లు 
వర్ణించినాడు. 
ముహుర్ము హు; స్యందనస్థం సలిలస్థం హృదిస్థితమ్‌ 
దృష్ట్వా సర్వాత్మకం కృష్ణం ప్రాహ చేదం స తత్స్యవితి 
కుబ్బ కథలో భగవద్భక్తి, భగవదన్ముగహము, మన శరీరములలోని 
వంకరలనే కాక మనస్సులలోని వంకరలను గూడ ఎట్లు పోగొట్టునో 
సూచితమౌను. ఆ ఘట్టమును వర్ణించుటలో తీర్గుల వారికి ఎంత ఉత్సా 
హము, 
హసంతం వదంతం సమీపే వసంతమ్‌ 
ముహు సృంస్మరంతం తపః (సాకృనం తత్‌ 
పర్యపమ భక్త్యా _పభుం ప్రార్థయంతీ 
స్వయం [ప్రాహ చేదం వచ సాధు కుబ్బా 
గోపికలు గానము చేసినది ఆత్మానుభూతి యట. 


ఆత్మారామాః పరానంద నిత్య్వప్యా పునః పునః 
ఆత్మా నుభూతిం గాయంత్యః క షక రసతాం గతాః 


గోపాలకులతో శ్రీకృష్ణుడు చేసిన విహారమును ఎంత చితముగ 
వర్గించినాడో కవి చూడదగును. 


గాయన్‌ గాయన్‌ వనభువి శనై ర్లోపబాలై సృమేతో 
దేయం దేయంకరతల మితి పీతితస్తా డయం స్తత్‌ 
పాయం పాయం సరస వచనాహాద పియూష ధారామ్‌ 
సోయం మాయా విహరతి ముహుర్నాదయన్‌ వేణుమీళః 
తీర్గుల వారి గద్యమాధుర్యమునకు ఒకటి ఉదాహరింతును. వెదకి వేసారిన 
గోపికలకు శ్రీకృష్ణుడు దర్శన మిచ్చిన ఘట్లములోనిదిది. 
రు 
అథఖలు వల్ల వయువత్యో నిజ వల్ల భవిరహ సంతాప జనిత 


దురంత చింతా సంతాప మందికృత భాహ్య విషయవి వకవృ త్రి మచ్చి త్ర 


224 సారస్వత వ్యాసములు 
వత్యా ముహుర్ముహు స్తడియ లీలా వినోద నవరసావిష్కరణ (పవీణాః 
గోపాంగ దత్యంగ గుణగణ సమవిషమ బలాబల సమబల విలాస విలసిత 
[గీవా శిరః కంప (తిభంగి లలిత దివ్యగ్యాత (భూన్మేత హస్త విశేషాద్యా 
విష్క్టృత నవరసాలంకారా లంకృత వివిధలాస్య విశేషం స్ఫురదధరమణి 
పరిమిశిత మురళీ కలవర సుధావధీరిత సుర సుధా ఖండ మండలం 
స్మారం స్మారం స్వస్వాంతః కరణానపాయేన సర్వాంతరంగం మదన 
శతకోటి సుందరాంగం ధ్యాయంత్యో మనసా [పణమంత్య శిరసా వచ 
సా చ పురఃస్థిత మిపసంబోధ్య (వత్యెకం గోపాల మగాయంత, 


4. 


ఇట్టి యపూర్వ మహా కావ్యమును రచించిన శ్రీ నారాయణ తీర్ణుల 
వారి జన్మస్థానము గుంటూరు మండలములో మంగళగిరికి సమీపమున 
నున్న కాజ |గామము. ఇంటిపేరు తల్లావజ్జ ల వారు. పూర్వాశమ నామము 
గోవిందశాస్త్రి. తండి పేరు నీలకంఠశాస్త్రి. తల్లి పార్వతమ్మ, సోదరుడు 
నరసింహశాస్త్రి. నరసింహశాస్త్రి వంశ పరంపర నేటికిని వర్థిల్లుచున్నది. 
వారిలో పలువురు సన్యాసా శమము స్వికరించిన వారే. సాహితీ సమితి 
సభాపతులును, |పస్తుతము అం|ధ|వదేక్‌ సాహిత్య అకాడెమి ఉఊపొధ్య 
మలును, విధ్వత్మవులును అగు శ్రీ శివశంకర స్వామివారు ఆ వంశము 
లోనివారే. గోపిందశాస్త్రి శాస్తా ధ్యయనము చేసినది కృష్ణాతీరమందలి 
విద్వాంసుల వద్దను, సన్యాసాశమము స్వేకరించినది కంచిలో శ్రీ శివ 
రామానంద తీర్గులవారి కడ్రను, శా స్తా ధ్యయనము చేసి బహుశాత్త్ర [గం 
థములను రచించినది కాశిలో. ఫీకృష్ణ లీలా తరంగిణి గానము చేసినది 
ఆసెతు హిమాచల మధ్యస్థమైన పుణ్యతిర్థములలో. చివరి రెండు. మూడు 


సంవత్సరములు గడిపినది కావేరి తీరస్థ మైన వరహూరులో. సిద్ది కూంది 


నది దానికి సమిపముననే ఉన్న తిరుపురుందు ర్తి అను [గామములో 
ఆము వృక్షము |క్రిందను. ఇప్పటికిని వారి సమాధి వద్ద ఆయన తమిళ 
భక్తులు శ్రీకృష్ణ లీలా తరంగిణి కాలక్షేపాదులతో వె భవముగా ఆరాధ 


నొత్సవము [పతి సంవత్సరమును సిద్దిపొందిన థాల్తుణ శుద అషమినాడు 
ళా (a) 


జరుపుచున్నారు. అందుకొఅక్రై 19 యకరముల మాన్యము దానము 


నోరి నరసింహశాస్త్రి 225 


చేయబడినది. ఆయన జీవించినది కై స్తవ శకము 17 వ శతా బ్రము చివరి 
భాగము నుండి 19వ శతా బము నుధ్యభాగము వరకు. ఆయన చిత 
పటము వరహూరులో శ్రీ బాలకృష్ణాలయములో కలదు. ఆయన రూప 
ములోని పోలికలు నేటికిని తల్లావజ్ఞ అవారిలో ఛాయగాపొడకట్టు చున్నవి, 
వారు తరంగిణిలో ముందు క్త ర్రించినది సర్వజగన్నాథుడై న “జగన్నాథ 
స్వామిని. జన్మత; ఆయన అంధుడు. కాని సంస్కారము చేత సర్వ 
జగత్పూజ్యుడు. 

వారు రచించిన శాస్త్ర [గంథములెన్నో ము దింపవలసి యున్నవి, 
అవి యన్నియు నెట్లున్నను వారి శ్రీకృష్ణ లీలా తరంగిణి సర్వనంపన్న 
ముగా [ప్రచురించి (సపంచదృష్టి నాకర్షించునట్లు చేయుట (పతి ఆంధ 
సహృదయుని కర్తవ్యము, ఆ (గంథముూను పరిపూర్ణ స్వభావముతో రంగ 
స్థలముపై ప్రదర్శింప జేసి, అధమ పక్షము భరతదేశ మంతటినై నను 
[బ్రహ్మానంద ముతో నాట్యము చేయించుట ముఖ్యముగా ఆం[ధ(పదేశ 
సంగీత నాటక అకాడెమీ వారి విధియై యున్నదని మనవి చేయుచు 
ఊద్దోషించుచున్నాను, 


(నాట్యకళ, జనవరి.1967 


శీ) కృష్ణలిలాతరం గిణిలో భ ర్తి తత్త రము 


శ్రీ నారాయణ తీద్ధుల బారు రచించిన శ్రీకృష్ణ లీలా తరంగిణి యక్ష 
గాన శాఖకు చెందిన దృశ్య (ప్రబంధము, గద్యుములు, క్రోకములు, కీర్త 
నలు సమాన పొడి మాధుర్యములతో ఒప్పు చున్నవి. ఇందులో సాహి 
త్యము, సంగీతము, నృత్యము, అభినయము ఏకమైన సంపూర్ణత 
నొందినవి. జెవనిషదులు భావించు |బహ్మానందమే ఇందులో నాట్య 
స్వరూపముగా (ప్రదర్శింప బడుటచెే, భక్తి సాహిత్యములో నే కాక విశ్య 
సాహిత్యములోనే సోట్రీలెని ఊ|ద్గంధ మిది! 


దీనిని రచించిన శ్రీ నారాయణానంద తీర్ణుల వారు తీర్ధ సంప్ర 
దాయమునకు చెందిన పరమ హంస యతీశ్వరులు. వారు తురీయ్యాశ 
మము స్వీకరించినది కంచిలో శ్రీ శివరామనంద తీర్థుల వారియొద్ద. వీరి 
పూర్వాాశమ నామము “గోవింద శాట్రి, గుంటూరు మండలములో 
మంగళగిరి సమీప మందలి కాజ[గామములో వీరు జన్మించిరి. ఇంటి పేరు 
తల్లావ జ్ఞ లవారు. విది సోదరుడైన నరసింహశాస్త్రి సంతతి నేథికిని ఆ 
[పాంతములో శాభోప శాఖలైై వర్ధిల్లు చున్నది. అపంశములో పలువురు 


ల్‌ 
భకు లును విజ్వ్యాంసులును మా|త్రమే కాక సన్న సా శమము స్వేకరిం 


ఈనాట్య [పబంధమ రచించిన నారాయణ తీరుల వారు షట్టా 
థి 


బీ ba చ గ 
క్త్రవుల పార మెజిగిన విద్యద |గేసరులు. బహు కాలము వీరు కాశిల్‌ 
యల్‌ 


ఖ్య మొదలగు ఇతర గంథములను 
ప దేశము చేసిన శిష్యులలో కాశ్మీర 


(a 
ల వారు మిక్కిలి | పసిదులు. తీరుల వారు (బహ్మ విద్యను 
"EE SO ఇ_ రొడలా అడ a థి చ జప 
తు డయా; శద అకు విరివిగా వంచి పెటుటతో తృ చెందక, అశేష 
వా క్ర అనాలో 
సహెమానం జనదనకు కూడ | బహి 


(బహ్మానందరుచి |వదర్శించు నుద్దేశముతో, 


నోరి నర సింహశాన్రి 127 


ఈ గ్రంథము రచించిరి. వీరు తను పొదవిన్యాసముచే భరత భూమి 
నంతటిని పవి|త మొనర్చినను, ఎక్కువగా సంచరించినది ఆం[ధ భూమి 
యందని తోచును. శ్రీకాకుళము నుండి నెల్లూరు వజికును వంశ పారం 
పర్యంగా వారికీర్తినలను 'తరంగముూులను పేర గానము చేయుచున్న 
వారు పరశ్శతముగా కలరు. తల్లావస్ట్రల వారి వంశములో |పతివారును 
అధమ పక్షము మూడు తరంగములై నను చెప్పుకొన వలెనను నియమ 
మున్నది. అద్దంకి పొంతమందే అజువది వేర్వేణు కుటుంబముల వారు 
పరంపరగా తరంగ గానము వేయు చున్నారు. 


వీరు చరమ దశలో కావేరి తీరమందలి వరహూరు చేరి అసమీపము 
ననే కల పురుందుర్తిలో సిద్ది పొందిరి. వీరి తరంగములకు తమిళ 
దేశమందంతటను గూడ విశేష [ప్రచారము కలదు. నేటికిని వారు సిద్ది 
పొందిన ఫాలుణి శుద్ధ అష్టమినాడు పురుందు ర్తిలో ఆరాధనిశృవము 
జరుపు చున్నారు, 


తరంగిణీలో తరంగములను పం డెండు భాగము లున్నవి. ఇందు 
లోని కథ భాగవత దశమస్కంధములోని రుక్మిణీ కల్యాణాంత మైన శ్రీ 
కృష్టలీలలు, ఐనను జయదెవుని గీత గోవిందమును స్మరించు నుద్దేశముతో 
కొవచ్చును శ్రీకృష్ణ తత్త్వజ్ఞనుగా రాధను (పవేశ పెట్టి ఆమెనే గోపిక 
లకు శ్రీకృష్ణ తత మును ఉపదేశము చేయించినారు. ఇందలి ద్వాదశ 
తరంగములును వాసుదేవ ద్వాదశాక్షరిని, భాగవతములోని ద్వాద 
శస్కంధ విభాగమును స్మరణకు తెచ్చు చున్నవి. భర్హాగేసరుడగు జయు 
దేవుడు వర్పించిన రాధా కృష శృంగారము [పొకృతులకు రాసుక శ్చం 
గారముగా భాసించు పప్రమాదమున్న ది. కాని తీర్ధులవారి శ్రీ కృష్ణలీలలో 
ఆభాస మ్మాతముగా కూడ కాముక శంగారము కనబడక పోవుట గొప్పు 
వి శేషము, 


_గ౦థములొ వర్ణించిన పథాన కథ శ్రీ కృష్ణలీలా వర్గనమే కాని 
అతడు కేవలము అష్టమాపతార శ్రీకృష్ణుడే కాదు. [వథమ తరంగనులో 
సనకాదుల చెత, 


128 సారన్షత వ్యాసములు 


“రామకృష్ట గోవిందేతి 

నామ సం|పయోగే 

కామమిహ స్నాతవ్యం 

సర్వోత్తమ (పయోగేి” 

అనిపించినారు. అతడు మరియు “నృణాం బంధహతిం కుర్వన్‌ 
నృసింహోసి దయాఘనో అనిపించుకొన నర్హుడైన వాడు ఆతని నే 
[గంథారంభములో “నీలాచల పర నిలయం నిఖల జగన్నాథ మాకలయె” 
అని కవి భావన చేసెను. తాను నిత్యము భావించు నారాయణునకు శివు 
నకు భేదము లేదని సూచించుటకు తఅచుగా కీర్తనల మ్యుదల్‌ తన 
నామముతో పొటు గురు నామముకూడ జోడించి “శివ నారాయణ తీరు” 
అని పలుతావుల జెప్పికొనిరి, పూతనా సంహారమైన పిమ్మట గోప గోపికల 
చేత, 


“మంగళాని తనోతు 
మధుసూదన స్సదా 
గంగాధరో2 పి 
తవ సాపిగంగా” అనియు, 
"దక్షిణామూర్తి రపి దాక్షిణ్య మాహవతు* అనియు, 
“దుర్గాణి వారయతు దుర్గా సరస్వతీ తే 
భర్షోఒ పిభర్ణయకు పాప వర్షమ్‌” 


అని ఇత్యాదిగా స్వస్తి పలికించెను. ఈకవి దృష్టిలో శరత్కాల 
మెల్టిది? 


“జారదేవ శరదాగతా స్వయమ్‌ 
తారకోదయ విశేష భాసురా 
వారికేకు సలిలేషు ధీమతామ్‌ 


సారితార మవ భాసయం త్వా” మరియు, 


౬ 


నోరి నర సింహశా స్రీ 129 


ఈ కవి దృష్టిలో విఘ్నేశ్వరుడు 'మహత మమైన ఆద్య తేజస్సు”, 
అమృత కలశ హస్తుడైన వైనకేయుడు “అమ్నాయ కాయుడు, 
అర్బావ తారుడై న వరాహపుర వేంకటేశ్వరుడు కూడ “నిగమ గోచర 
నిత్య నిర్మలానంద ఘనుడు!” 


లె 
[గంథమంతటను సందర్భము కల్పించి కవి అదై ఏతముబో ధించు 


చుండును. కాళ్లియమర్దన సందర్భములో బంధితుడై నట్లు లీల (పదర్శిం 
చిన “సర్వాత్మకు” డైన కృష్ణుని “సకలాత్మదర్శి” యెన బల రాముడు. 


“బంధనాన్న్మో చయ-కాళీియకృత- బంధనాన్మో చ యాత్మానబు....” 
ఇత్యాదిగా [పబోధింస జిసినాడు. 


యజ్ఞ పత్నులు చేసిన స్తవము బాల గోపాల తరంగ మని 
(పసిద్ధి వడసినది. అందులో మరల మరల, “తద్దిత్వ మే వాసు, తద్దిత్వచు 
డి w= న్‌ చ 2 ౯౬ 
వాసి, తత్సర్వ ముతత్త్వ్వవు వాసి నూనబు- నృత్యంత మ త్యంత 
మా నందమీడే_ హితం త్వా మహం త్వామహం త్వా నుహమ్‌” అని 
నృత్యము చేయిం చినాడు. 


గోపొలురతోడ నాడుచు పొడుచున్న శ్రీకృష్ణుని గూర్చి కవి 
“సోఒజయం మాయా విహరతి ముహు ర్నాదయన్‌ వేణుమీశః అని 
వర్ణించినాడు. అందువల్ల నే కాశీపండితులు “సగుణ నిర్ణణములను ఏక 
వాక్యములో చెప్పగల సమర్థత శ్రీ శంకర భగవత్పాదుల తర్వాత 
నారాయణ తీర్థుల వారి కొక్కరికే కల” దని వలికినారు, 


శ్రీకృష్ణ్టలీలల' స్వరూప మవగాహన చేసికొన లేని అధునికులకు 
గోపికా వస్తా9పహరణము ఏహ్యమనిసించును. కాని తీర్గులవారి కీర్తన 
విన్నప్పుడది పటాపంచలై పోగలదు. గోపిక్రా వస్తాంపహరణము చేసీ 
“పుణ్యపుంజఫలో దయు'ిడై న గోవిందుడు గోపికలకు “వరమ బాంధవి డె 


9 


130 సారస్వత వ్యానములు 


వాడితో “శర్మడములై న ధర్మవాక్యమ. లు” పఠిశనాడట. గోపికలు తమకు 
అవరణ మి మ్మని వేడగా థ్రీకృష్ణుడిట్లు వారికి జ్ఞానముప దేశించెను : 
"ఆవరణం మమ నహి తే దాతుమ్‌.... 
“నీతం నై వ మయా పరశీయం 
నైవమమావరణం నిజ దృష్ట్యా... 
“యుక్తి సహం నహి భవదావరణం 
యోగిభి రితి మీ మాంసిత మబలాః” 


సప్త్రమాష్టమతరంగములలో రాసక్రీడ, శ్రీ కృష్థాన్వేషణ ము, గోపీ 
కాగితములు వర్ణిం౦పబడినవి. ఆ రెండుతరంగములును భక్షులెన వారికి 
అమృతాయమాన మైనవి. అది ఇట్లారంభీంపబడినది. 


“భక్షిసంకల్పిసిద్ధి మాతాన్వానో గోపరమణీనయనోత్పలారాధిత 
మదన గోపాలమూర్తి ర్వాసుడేవో గోపీఖి సృహ రాస్మకీడా మహోత్సవా 
రంభనం|భమచేతాః గోపీభి స్సార్థ మాత్మతత్త్వ ముపదిశ న్నిద మాహ,” 

అశౌరి వాక్సుధ |బహ్మానుభూతిరసికమైనదట్క గోపిక లద్దానిని 
తావుచు కృష|జహ్మ నిష్టులె రట. వారంతట నతనితో కలిసి రాసమండ 
లమున గానముకోడి నృత్యముచేయుచు అత డుపదేశించిన అదై ౪ తము 
నిట్లు అనుకరించిరట. 


“ఆడ్యయ మఖండిత మశేష జగదాదిం 
య్మశచజగత్తింతయ మాగ్గిత మనంతకే 
యత విలయం పునరుపై తిమృదికుంభో 
యద్వదవధారయత సత్యమికిమా మోమ్‌"? 
సంసార 
క్ర 


_కలై అభయుమును పొందిరి. వారి యాన6దావస ఈ విధ 
థి 


రోగ సంతప్తలైన యా గోపికలు కృష్ణ బహ్మ రసాయనము 
ధి 
రంగా వర్ణింపబడినది : 


“ఆత్మారా మాః వరానంద 


నిశ్యతృపాః పునః పునః 


నోరి నరసింహశాస్త్రి 131 


ఆత్మానుభూతిం గాయంత్యః 
కృ షక రసతాం గతాః 


“రమంతే పరమానంద 
కృష్ణ బహ్మశణి తా భృశమ్‌ 
త్య క్ర దేహా ద్యహం మానా 
నిర్విశేష సుఖి స్థితాః” 


“విస్మరంత్యః స్వకం దేహ 
మాత్మ మా[తావశేషితమ్‌ 
బాలోన్న తాదయో యద్వ 
దాత్మ నేవ సమాహితాః” 


అప్పుడు వారిని కృతకృత్యలనుగా నెజింగి శ్రీ కృష్ణపరమాత్మ 
వారికి దర్శనమియాగా వారాతనిని శుక్రులు పర్మబహ్మను యథిషస్టముగా 
చుట్టుముట్టి ఆలింగనమొనర్చుకొని అనురాగముతో గానము చెయునట్లు 
గానము చేసిరి. 


శ్రీకృష్ణలీలాతరంగిణిలో తీర్గులవారు [బహ్మా నందతరంగిణినే మనకు 
పసాదించినారు. వారు [గంథాదిలో పరమభాగవతులను స్మరించిన 
శ్లోకము జగ్మత్చసిద్దము. 

“పహ్హాద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీషశుక కానక భీష్మదాల్భ్యాన్‌ 
రుక్కాంగ దార్జున వసిష్ట విఖీషణాదిన్‌ 
పుణ్యానిమాన్‌ పరమ భాగవతాన్‌ స్మరామి.” 


తీర్థుల వారు ఆభక్తులకోవలోనివార; (బహ్మ లోకమునుండి లోకో 
ద్ధర ణార్ధ సువతరించు నాధికారిక పుణ్యపురుషు లలో ఒకరు. వారు (వసా 


దించిన [ప్రయాగలో భక్తు లఅందబు తాన మాడి ముక్తు లి (బహ్మానంద 
మనుభవింతురు గాత! 


% 


నవ్యకవిత్వ వుం 


భాష కొత్తా? భావము కొత్తా? ఛందస్సు కొత్తా? 
లోనా, రసములోన్యా ఎందులో ఈ నవ్యత? లేక వ్యాకరణమర్య్యాదిలు 
ఉల్లఘించడములో కొత్తా? అర్థము లేకుండా [వాయడములోనా? కాక 
పెద్దలను ధిక రించడములోనా? ఎందులో ఉన్నది నవ్యత నవ కవు 
లలో? _ఈ విధముగా పెద్దలే అడుగుతున్నారు. అన్నిటిలో అని [పత్యు 
త్తర మీయవచ్చును. అవ్వుడు ఈ (ప్రశ్నలు వేసి పెద్దలు నవక వులకు 
చివరకు ప్యాకరజోల్నంఘనములోకూడా కొత్తదన మున్నదని ఒవ్బుకోరు. 
అపాడినీయాతే కాక అనింద్య |గామ్యాలు కూడా నన్నయాదులే వయో 
గించి చారి చూపినారు; అందులో మా|తము వీరి కొత్త ఏమిటి * అని 
పెద్దలు నవకవురికు నవ్యత లేదని నిరూపించగలరు. అట్టివారిది భౌతిక 
శా్యా పరీక్ష వంటిది. లోకములో ఉన్న వస్తువులన్నీ పంచభూ తముల 
సంయోగముఅవల్ల కలిగే వివిధవికారా లే కౌబట్టి, అన్నీ ఒకటే అని ణబుజువు 
చేసే దివ్యళ్ఞానమూర్తు స్రీ పెద్దలు, 


తలుగు వాజ్మయమంతా వివరించి చూస్తే అక్షరాల తరగతిలో 
చదువకున్న 18 అక్షరాల కలయికవల్ల చేసే గారడీయే కాని మరేమీ 
కానట్లు తోస్తుంది అట్టివారికి, అటువంటి (బహ్మజ్జానులను ఊ- ద్రేశించి 
చెప్పేది కా దీవపక విశ్వము అనేమాట. ఉఊపాధిభేదాలు అంగీకరించి సామా 
మ్యుల్దైన (హాకృత మానప్పంలకు చెప్పే మాట ఇది! 

వక్చి ఆంతటిలోనూ జననమూ, వృద్ధి, జీర్ణావస్థా, ఒకదాని 
శర్వాశ ఒకటి వచ్చి, జీర్జస్థితిలోనుంచే పునర్గననము కనపడుతుంది. 
కాలస్పరుమడు |ప్రతిపంవత్చరమూ శిశిరములో జీర్ణించి, వసంతములో పున 


నోరి నరసింహశాస్త్రి 133 


ర్తన్మ పొందుతున్నాడు. చెట్లు చిగిర్చి నెమ్మదిగా వృద్ధిపొంది, చివరకు 
శిశిరములో అకులు రాలిపోయి, మళ్ళా ట్ర (మోళ్ళనే వసంతములో చిగి 
రిస్తున్న వి. మహనదులు వర్ణముతో వృద్ధియై,గీష్మముతో క్షీణించి, మరల 
వర్ణముతో పునఃప్పుష్టి పొందుశళున్న వి. కవిత్వము మహా [పవాహమై తే, 
దానికీ వర్షమూ, (గీష్మసమూ, మరల వర్ష బుశువూ ఉన్నవి; కవిత ఒక 
రసాలశాఖ అంటే, దానికి వసంతమూ, శిశిరమూ, మళ్లీ వసంతమూ 
ఉన్నవి. |పహహములకు పర్ణాగనుముతో కొత నీరు వస్తుంది. తరు 
గుల్మాదులు వసంతాగమముతో నవనవలాడుతూ ఉంటవి; ఆవిధముగానే 
ఇది నవకవిత్వము. ఇందులో పూర్వకవిత్వ (పర్భతి మారి పోయినదని 
కాదు. నునుపు లేనిది ఇప్పుడు కొత్తగా పుట్టినదని కాదు. స్త్రీలలో లావ 
బ్యమువల్సె వసిపొపల పొల మిసిమిపలె, యువకులలో ఉత్సాహమువలె, 
యోగులలో శాంతివలె రావ్యములలో రసమువలె, ఇతమిళ్ధ నవకవిత్వము 
రీతి యని స్పష్టముగా పర్ణించడానికి సాధ్యమువాక్క ఇటువంటిదని కొంత 
సూచించడానికి సాధ్యమై, అనుభపై క వేద్యమైన ఒరానొర విశిష్టధర్మ 
మున్నది నవకవిత్వములో, 

నవకవిత్వమును విశేషముగా స్తుతి చేసేవారూ లోకములో 
ఉన్నారు. దానిని చూచి అవహసించి నిరసించి విశేషముగా నిందించే 
వారూ ఉన్నారు. యువతిని చూచి వృద్ధనారి అసహ్యించుకొన్నట్లు, రాని 
నవకవిత్వమును భూషించినా, దూషిందినాా ఉథభయవరక్షాలవాతూ దాని 
నవ్యత అంగీకరించినవారే అవుతున్నారు. ఒకరికి ఆ నవ్యత సమ్మతము, 
ఇంకొకరి కది అసమ్మ్శ్ముతపు. దానినిబట్టి అది అనుభవై కపేద్యమని అన్న 
మాట సత్యమని బుజు వవుతుంది. 


స 


అయితే, నవకవిత్వమంబే మునుపెన్నడూ లేని కొత్తదే ఈ కవి 
త్వము అని వాదించేవారు మనదేశములోనూ, ఇతర దేశములలోనూ 
కూడా ఇప్పుడు లేక పోలేదు. ఆటవిక మానవుడు మారిపోయి నాగరిక 
మానవుడు పూర్వము ఎట్లా వచ్చినాడో, ఆ విధముగానే ఇప్పుడు పూర్వ 
నాగరిక మానవుడు పూర్తిగా మారిపోయి. ఆధునిక మానవుడై నాడని 


134 సారన్వత వ్యానములు 
వారి ఊహ. ఈ విధముగా మానవ్యపకృతే మార్పు చెందినది కాబట్టి, 
దానితోపాటు మానవ కవిత్వము కూడా పూర్తిగా మారవలెననీ, మారి 
తీరుతుందనీ వారి మతము. పూర్ణమానవు లెరుగని మారణ సాధనాలు 
కని పెట్టగలిగిన ఆధునిక మానవుని అహంభావము వల్లి జనించిన దీ 
వాదము. మొదటి ఐరోపా మహాసం[గామానికి కొద్దిగాముందు ఈవా దము 
(పారంభించి యుద్దానంతరము లోకమంతటా వ్యాపించినది. అది 
మృత్యుముఖముగా మహామాయ ప్రేరణవల్ల  పరుగెత్తుతున్నవారి 
వాదము, అగ్నిశిఖ మింగబోతున్న శలభముల అహంభావమది, వారి 
వాదము అంగీకరి స్టే ఇవ్వడు మనము మహాకవులు అనుకునే కాళిదా 
సాదులు కవులు కారు? వారి కవిత్వము కలిగించిన ఆనందము మూఢ 
మా_తయోగ్య మైనది. ఇంత ఎందుకు? ఇంతవరకూ లోకములో పుట్టిన 
కవిత్వము కవిత్వము కాదు. నవ్యకవిత్వము వుట్టుతున్న ది; పుట్టబో 
తున్న ది; పుట్టుతూంది _ అని వారి వాదము, 


ఈ అహంభావపూరితులు ఊదేశించే అర్ధముతో నవ్యకవిత్వమనే 
పదము ఇందులో వ్యవహరించలేదు. అహంభావ కవులవాదన ఏమైనా 


ఇంతవరకూ వారు వేసిన రచన లనుబట్టి పరిక్షించగా అది పూర్వము 


ఎన్నడూ ఎవరూ ఎరగని కొత్తది కాకపోవడమేకాక, మన. సాహిత్య 
వేత్తలు అధమవిధమైన కవిత్వ మని నిరసించిన చ్మితకవిత్వనుుగా 


గణించదగినదిగా కనబడుతున్న ది. వారి వాదానికి అనుగుణమైన రచ 


నలు చేసి చూపే వరకూ, వారి ప్రయత్నము ఆకాశసొధ నిర్మాణముగా 
తలంచక తప్పదు. 


సిద్ధపడిన గరుడుని 
కాక ఆధునికుల [ప్రచార 
క్క సారిగా మనము తెలును 
సించే పద్మ మువలె మనబుద్ధికి 


రెక్కల కదలిక ఆస్ఫాలనమే కానవచ్చునది | 
సాధనాలవల్ల దేశదేశాల స్వరూపమంతా జి 


కోగలిగినందువల్ల సూదో శ్రదయముతో విక్ర 


నోరి నరసింహశాస్త్రి 135 


కలిగిన వికాసమే దీనికి కారణ మేమో ! వాయువు విశేషము మందగించిన 
చోటనే మరుక్షణములో తుపాను రేగుతుంది. ఆ విధముగానే మన దేశ 
ములో కొంతకాలమునుంచి ఒకానొక నూతనోజివము కలిగింది. తెలుగు 
కవిత్వములో ఈ నూతన చిహ్నాలు అంతకుమునుపే కనబడుతూ ఉన్న 
ప్పటికీ, అవి స్పష్టముగా రార్యరూపము పొందినది 1918 సం॥లో. 
శ్రీ రాయ|పోలు సుబ్బారావు తృణకంకణము (గడికడియము 
పచురణములో [పమాదీచ సంవత్సర (శ్రావణ పొర్ణిమ స్థిరవాసరమైనట్లు 
(పకాశకులు అందులో ఊ ల్లేఖించినారు, కవి అన్నాడు. 


“శాశ్ర్యత నవ్యస్సురణల 

నశ్యర లావణ్యమె యెనయ గావ్యకళా 
విశ్వమునన్‌ రసమయమధు 

రై శ్వర్యము లేలు కవిత కంజలి నిత్తున్‌” 


“శశీ వికసించిన శ్రావణ 


నిశీథమున, కానబడిన నీరదసుతకున్‌ 
(బశమితమతినై యీ ప 


ద్యశుభాంజలి నొసగితి (బణయార్చణ మనుచున్‌” 


(సకాశకులు పీఠికలో “ఇప్పటి యాం[ధ వాజ్బయమున బురాతన 
ఫక్కి రచనతగ్గి నూతన వికాసాంకురములు పొడగట్టుచుండుట కెంతయు 
సంతస” మందినారు. నవిన భావములు నూతనాదర్శములు జివకళలు 
లోకపరిణాము హితువులని సాటినారు. లక్షణ శాస్త్రములు (వాసినవారు 
సర్వాధికార ధూర్యహత్వమును నిరసించి కవుల స్వాతం్యత్యము రక్షించి 
నారు.1తృణకంకణము!£ కష్టకమలఏస్నే హలతాదేవి4 తెనుగుతోటఫ్‌,స్వవ్న 
కుమారము_వరసగా ఐదు కావ్యములు 1913, 1914 సంవత్సరములలో 
అభినవకవితామండరి తరఫున పచురించినారు. అందులో తెనుగు 
తోటిలో ఆ రోజులలో తెనుగుకవిత్వములో విజృంభిస్తూ ఉన్న నవ 
జీవనము రమణీయముగా [పతివింబించి కానవస్తున్నది. 'లేఖినీ తభా 
నాహనిలో కని. 


136 సారస్వత వ్యాసములు 


“అనిత సారస్వత నికుంజ వలయ మెల్ల 
నవనవానంద భావ సుందర లఅలతాంత 
ములను నవనవపలాడు నో ముద్దు కలవు!” 


అని సంబోధించినారు. నవకవుల రచనల సంపుటి ఏదైనా శ్రీ రాయ 
(పోలు సుబ్బారావు రచనతో |పారంభించడమ._ సమంజసము. అందువల్ల 


“నవనీతము శ్రీ రాయ్యపోలు సుబ్బారావు రచనలతో |పారంభము 
చేసినాము, 


4 


శ్రీ రాయ్యపోలు సుబ్బారావు తెలుగు దేశములో ఉదయిస్తున్న 
ఈ నూతన కాంతివింబమును ముందుగా చూడ గలిగిన (దష్టం 
కథా కథనము |[పొచీనమార్గముతో సాగి స్తే పాడినపాట అవుతుందని 
తెలుసుకున్నాడు. కథావస్తువులు కూడా సామాన్య జివితములోనుండి 
తీసుకొని, అందులోనే ఉదా త్తతా, మాధుర్యమూ చూపగలిగినాడు. తన 
కావ్యములలో వివిధములైన [పణయభావములు చికించినాడు. కాని 
తెనుగు దేశములో కలుగుశున్న ఉ త్తేజమునూ, నూతనశ క్రినీ అనుభ 
వించి ఆం[ధాభిమానముతో ఉడికిపోయిన [(పథమకవి ఇతడు! అవి 
ఆం|ధరాష్ట్రము కోసము ఆందోళన (వారంభమైన రోజులు. “ఆం|ధా 
వళిలో? ఆం|ధులలో పముఖుల మీడ కావ్యము లల్లి మెప్పింప చేసిన 
వాడు. సభారంగములలో శ్రీ రాయ్యువోలు సుబ్బారావు పద్యాలే ఇప్పటికీ 
ఆం|ధాఫీమానము కలవారు ముందుగా చదువుతున్నా? , తెలుగు దేశ 
ములోవిరుస్తున్న ఈ నవవసంతము ఆయన తెలుగుతోటలో దో్యతితమవు 


తున్నట్లు మరి యె కావ్యములో నూ ద|ోతితడుు వాం లి 7 వ్యము (పతి 


పద మధురము. శ్రీ సుబ్బారావు తెనుగువాడే కాదు, తెనుగునాటి వాడు 
కూడాను. ఆయన కవిత్వవరులో ఈ తెనుగునాటి తీయదనము మూదిభ 
వించి ఉన్నది. 


తెలుగుతోటను 'లేఖినీ శభావాహనితో [పారంభించి, 
“గీతా సఖ్యముి చెసుకొని, హొద్దుపొ డుపు నోములుపట్టిన తెనుగు 


నోరి నరసింహశాన్త్రీ 137 


నాటి చిన్నదానిచత *మంగళాచరణమూ చేయించి, కోకిలపాట విని 
పించినాడు. 


“ఆలకింపుము బాలరసాల శాఖ 

నుయ్యెలల నూగుచు మరందలియ్య ఫణి తి 

బాడుచున్న ది కోయిల పొటక త్రె 

పొవనంబై న మాతృసేవా [వతంబొ” 
కోయిల 28 పాటలతో తెలుగుకన్యకు మేలుకొలుపు పొడుతుంది. వాటిలో 
ఆరు పాటలు ఇందు భో (వత్యేకించి వేసినాము, 


ర్‌ 
నవకవిత్వము శ్రీరాయ పోలు సుబ్బారావుతో పారంభమై సాహితీ 
సమితి కవులతో తెలుగు దేశములో పాదుకొనిపోయినది. సాహితీసమితి 
అభినవకవితామండలిపలె ఒర్క కవిత [ప్రధానముగా రూడుకున్నది కాదు* 
సమికిలో అనేక మార్గములు తొక్కిన అనేర రవులున్నారు. సమితికవులరు 
కీలకమువంటి వాడు సొహితీసమితి సభాపతి తల్లావజ్డ ల శివశంకరశా స్త్రి. 


శ్రీ శివశంకరశా స్ర్రికి అంధాభిమానము తక్కువ, లోకములో 
ఎక్కడ ఎటువంటి కవిత్వము, ఎటువంటి శిల్పము, చితకళ రూపము 
పొందిన్సా అవి అన్నీ అవగతము చేనుకోవలెనని ఆయనకోరిక. ప్రాచ్య 
వొశ్చాత్య విజ్ఞానమూ, పురాతనాధునాతన వాజ్మ్శయములూ చవిచూచిన 
వాడు, సంస్కృతాం(ధ పండితుడు, అనేక భాషాకోవిదుడు, బహు గంథ 
దష్ట, స్నేహపా[ తుడు, సరసుడు, ధీరుడు (ప్రతిభాశాలి. ద్వితీయ 
యౌవన ములో పవ్మిత్యపణయము అణువణువునా విజృంభించగా ఉఊ|రూత 
లూగి మహ్మాపవాహమువలె కావ్యము చెప్పిన (పీమశీలి, ఎంతటి బావో 
(దేకమున్నా, శిల్పము మరచిపోని ఊ త్తమకవి. పేమకూ భ క్తికీ భేదము 
చేయని వ్లైష్టవుడూ, శై వుడూ. తన (పియురాలి నే|తముల అందము 
చూచి ముగ్గుడె తన్మయుడై ఉండే ధనుర్దాసు, శ్రీరామానుజుల అను[గ 
హముచేత శ్రీరంగశాయి దివ్యలోచనములు చూచి మహాభ క్తుడుగా మారి 
ఫోయిన కథ ఈ “దివ్యలోచనములూ, 


138 సారన్వత 'వ్యానములు 


(1 


శ్రీ దేవులవల్లి కృష్ణశాస్త్రి నవకవిత్వమున కొక నూతన శోభ 
తెచ్చినవాడు. తెలుగు దేశములో నవ్యకవితను మూలమూలలా (ప్రచా 
రము చెపినవాడు, పూర్వమార్ష్జావలంబకులు ఆయననూ ఆయన కవిత్వ 
మునూ వృథాగా దూషించినంతగా ఆధునికుల నిక ఎవ్వరినీ దూషించి 
ఉండరు. అయితే మనస్సులో బాధపడ్డా, విరసుల దూషణలను ఒక్క 


చిరునవ్వు నవ్వుతూ, ఒక్క కవిత్వపు చూపుతో నిర్విషము చేయగల 
మాం[తికుడు ఆయన ! 


ఆయన ఏది వర్ణించినా ఏది చెప్పినా మం|తముగ్గులను చేయ 
గలడు. మాటలలో, వాటి అల్లి కలో, వాటిధః నిలో, మాధుర్యమూ, సౌంద 
ర్యమూ ఊట్టిపడేట్లు చేయగల సమ్మోహనాస్త్ర వేత్త. జిలుగు నగిషి 
పనులలో ఆరితేరిన శిల్పి. శ్రీ దేవులపల్లి “కన్నీ రుం “కృష్ణ షపక్షముి, 
“ఊర్వశి (పవాసముూ అనే కావ్యసంపుటాలు పమరించినాడో అందులో 
కృష్ణప క్షములో నుండి “అనే్యేషణముి అనే కావ్యము ఇందులో వేసినాము. 
అవి వంగదేశములో చై షవక వుల [ప్రభావము తెలుగు కవిత్వముమీద 
చలాయించిన రోజులు. “కవులు తమ |పణయములు, ఆదర్శములు గోపి 
కలకూ శ్రీ కృష్ణునికి ఆరోపించి మధుర కావ్యములు చెప్పిన రోజు లని. 
గోపిక కృష్ణునికోసము అన్వెషిస్తున్నది ఇందులో! 


గ 


శ్రీ వేదుల సత్యనారాయణ శాస్ట్రికీ శ్రీ దేవులపల్లి కీ కొంత సామ్య 
మున్నది. అయితే ఒకరిని ఒకరు అనుకరించిన వారు కారు, శ్రీ వేదుల 
కన్నీటిలో నిజమైన వేదన ఉన్నది. ఆయన ఆదర్శములతో ఉదాత్తతా, 


[పణయములో నై శిత్యమూ ఉన్నవి. పద్య బంధము పొఢమధుర 
మెనది. 


సంస్కృతాం్యధజ్ఞానవ వుల సంస్కారవ ముతో ఆయన కవిత్వము 
ఆరంఖించినాడు. శతావధానాలు చేసినాడు. ఇంగ్నీషు గామా జ్ఞానము 


ఎక్కువ ఠేదు. అయినా కవితాత్మకలవాడు కనుక నవ్యమార్గాలలోకి 


నోరి నరసింహశాస్త్రి [39 


ఆయన కవిత్వము (పవేశించింది. ఇందులోని *నిరీక్షణము అనే కావ్య 
ములో అలంకారికులు “వాసవ సజ్జిక అని పెర్కొనే నాయికను నూతన 
పద్ధతిలో రమ్యముగా వర్ణించినాడు. 


8 


సజీవుల. ఇంకా కవిత్వము చెప్పుతూ ఉన్నవారి కావ్యాలే 
ఇందులో చేర్చవలెనని మా (పధమోద్దెశము. కాని తెలుగు దేశము ఎటు 
వంటి మణులను స్వల్పకాలములోనే పోగొట్టు కొన్నదో కూడా చూపవల 
ననే ఉద్దేశము కలిగి చామర్తి రాజశేఖరరావు, కొడాలి సుబ్బారావు, 
కొడవటిగంటి వెంకటసుబ్బయ్యల కావ్యాలు కూడా చేర్చవలె నని నిశ్చ 
యించినాము, ఈ మూడు మణులలో నాయకమణి చామ ర్తి రాజశేఖర 
రావు! 


రాజశేఖరరావు బాల్య మాదిగా కవి. ముందు [ప్రబంధ రచనతో 
[వారంభించినాడు, తర్వాత (పబంధఫక్కి కొంచెము మార్చి కావ్యరచన 
బేసినాడు. ఆ తర్వాత నాటకములు, ఒక నవలా కూడా [వాసినాడు. కవి 
అనే ఆదరభావముతో అతనికి చాలమంది మితులై నారు. అతనికి, కొత్త 
రచన చేసిన తర్వాత, పాతరచన మీద అభిమానము పోయేది. ఎవరో 
ఒకమితునివద్ద పాతరచన మిగిలిపోయేది. ఫలితాంశ మేమంటే అతను 
“సాహితిలో [ప్రచురించిన కావ్యాలు తప్ప మిగిలినవి ఎంత (పయత్నిం 
చినా కనబడడం లేదు. అతనితోపాటు అతని రచనలు భ్యదపరచిన 
మ్మితులు కూడా అదృశ్యమైనారు. అతను బి.ఏ, చదువుతూ ఉండగా 
Carlyle |వాసిన Heroes and Hero-worship అనే గంథము బాగా 
అతని మనస్సులో నాటింది. [పథమ మహాసంగామానంతరము రాజు 
క్రియాందోశనముతో దేశ ముఅట్టుడికిపోతున్న రోజులు. అతను దెశోద్దరణ 
కోసము సరియైన నాయకుణ్ణి తన ఊహతో అన్వేషించ సాగించినాడు.అ్మప 
యత్నఫలమే “బృందావనము” అనేకావ్యము! యమునా తీరము బృందా 
పవనము; గోపిక గోపకులు కృష్ణుని కోసము వెదుకుతూ ఉంటారు. కవి 
ఇందులో ఎన్నిభాగాలు [(వాసినాడో తెలియదు. అతను అకస్మాత్తుగా 
బెజవాడలో కలరాతో ఇరవై ఒకటవయేట చనిపోయినాడు. సానలుదిరిన 


140 సారస్వత వ్యాసములు 


జాతిరత్నము ఒకటి దేశానికి పోయింది. చనిపోకముందు [వాస్తున్న 
కావ్యము బృందావనము. దీనిలో భాగవతము కృష్ణకర్ణామృతము చదివిన 
వారిమనస్సులలో కలిగే మధురభావముతోపాటు నేడు భరతమాత తన్ను 

ఉద్ధరించ గల నాయకుని కోసము పడే వేదనకూడా ద్యోతితమవుతుందే. 


9 


చామర్తి సానలుదీరిన జాతిరత్నము అయితే కొడాలి సుబ్బా 
రావు సానరాతికి ఎదురుతిరిగే పుట్టురత్నము. అతనికి పట్టరాని అందో 
ళనా ఆవేశమూ ఉన్నవి. కొంతకాలము “తిరుగుబోతు! "అనే పేరుతో 
తన వాక్యాలు (పచురించుకున్నాడు అతని 'హంపీక్తేతముి [పవేశ 
ములో శ్రీ విశ్వనాధ సత్యనారాయణ చెప్పినట్లు అతనికి | పతిభా 
వ్యుత్స_తి రెండూ ఉన్నవి. అయితే ఆయన (ప్రతిభ వ్యుత్చ రత్రికి వశం 
వదమై ఉండదు, ఆయనను చూచినవారికి ముందు మోటుగా కనబడే 
వాడు వాక్కు కూడా కొంత కటువుగా తోచేది. కాని పరిచయమైన కొద్ది 
ఆయన హృదయము నవనీత మని తెలిసేది. తెలుగువారి (ప్రస్తుత 
దుస్థితికి చెప్పరాని బాధ పడ్డవాడు. ఇది తెలుగు అత్యుచ్చస్టితి అనుభ 
వించిన విజయనగర సా[మాజ్యపునాటి శిధిలములు చూచినప్పుడు ఆగ 
కుండా “హంపిక్షేతము గా బయటపడ్డది. 


హంపేక్షేతము'లో (వతిభాగము ఒక అద్బుతమైన కొత్తరుచి 
చూపుతుంది. అందులో '“కనకాభిషేకములో శ్రీనాధుడు | పొఢథరాయల 
సభలో డిండిమభట్టును క్‌డించి. కంచుఢక్క పగులగొట్టించి, కనకాఖి 
షేకము పొందిన కథ ఆ కాలములో ఉండి (పత్యక్షముగా చూచినవాడు 
వర్ణించినట్టుగా వర్ణించినాడు. ఆధునికుల ఇష్ట్ట్రపకారము శ్రీనాధునికి 
శిభాతిలకాలు కీసిచేసినాడు. శ్రీనాధునిపా[త్ర కళ్ళకు కట్టినట్లు చిత్రించి 
నాడు. విజయముపొందిన (శ శ్రీనాధునీ, పరాజితుడైన డిండిమభట్టునూ, 
ఉభయలునూ ఉదాత్త నాయకులనుగా వర్ణించడవ ములో కవి చూపిన 
మెధానిశేషము (వత్యేకించి గమనించదగి ఉన్నది. 


నోరి నరసింహశాస్త్రి 141 


10 


చామర్తి, కొడొలివలె కాక కొడవటిగంటి వెంకట సుబ్బయ్య 
ఇప్పుడు జీవించి ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు. అతనికి సం 
సారము మీద విరక్తి పుట్టలేదు. ఎవరిమీదా కోపము రాలేదు. ఎదుర్కో 
లేని కష్టాలు రాలేదు. కారణం లేకుండా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి 
నాడు. బై రాగివలె దేశాటనము చెస్తూ జీవితము గడపవలెనని అతనికి 
ఒక సరదా ఉండేది. పాతికేళ్ళు నిండకముందే దేశము వదలినాడు 
ఇప్పటికి ఇరవై ఏళ్ళు దాటినా అతని జాడలేదు. 


అప్పటి రోజులలో సాహితీసమితి కవులలో అతడు అగగణుడు. 
కావ్యములే కాక కథలూ నాటికలూ [వాసినవాడు. స్వయముగా వేషధార 
ణలో నేర్చు కలవాడు. రామవిలాస సభను ఊద్దరించుటకు ముఖ్యకారకు 
లలో ఒకడు. ఆం[ధ (ప్రబంధములు అప్పటికి అచ్చయిన వన్నీ క్షుణి 
ముగా చదివినవాడు. ఇంగ్నషులో అనేక సాహిత్య [గంథాలు మథించి 
నాడు. అతడు చదివిన నవలలకూ కథలకూ అంతులేదు. కవితాత్మ 
కలవాడు. దానిని సాధనవల్ల స్వాధీనము చేసుకున్న వాడు. దేశము 
విడిచి వెళ్ళిముందు తాను వాసిన కావ్యాలలో (వచురించ దగినవి వరి 
వాటిని సంపుటిగా “సంధ్యారాగము' అనే పేరుతో | పచురించినాడు. 
అతని అనంతర చర్యవల్ల గాని ఆకావ్య సంపుటికి అతడు పెట్టిన పీరు 
సార్ధక మైనవని తోచలేదు. దానిలోనుంచి ‘భిక్షువు అనే కావ్యము ఇం 
దులో (పచురించినాము, దేశము విడిచి పోవడానికి రెండు మూడు సంవ 
తరాల ముందు |వాసిన కావ్యమది, అప్పటికి “భిక్షువుల జీవనము 
అతన్ని ఆకర్షించేదని ఈ కావ్యములవల్ల కనబడుతుంది. శ్రీరాయ|పోలు 
సుబ్బారావు తెనుగుతోటలో తేటగీతిలోని మాధుర్యము చూపిన తర్వాత 
కొంతకాలము తెలుగు కపులు వృత్తాదుల మీద వ్యామోహము తగ్గి తేట 
గితిని అభిమానించ సాగినారు. శ్రీ రాయ్మపోలు చూపక విడిచిన మరి 
కొంత తీపి తేటగీతిలో వెంకట సుబ్బయ్య చూపించినాడు. 


142 సారస్వత వ్యాసములు 


11 


ఇద్దరు కవులు కలిసి ఒక్క కావ్యము సరసముగా రచించడము 
సాధ్యమా అనే విషయము సంశయాస్పదము. పూర్వము లోకములో 
అట్టివి అరుదుగా కనబడుతున్న వి. “జంట కవనము ఒక్క తిరుపతి వెంక 
టేశ్వరులకే చెల్లినది. తక్కిన వారికి కోభలేదు అని శ్రీ విశ్వనాధ సత్య 
నారాయణ అన్నాడు. ఈ జంటకవనము శోభించనీమాట కథాకథనము 
కల కావ్యాలకుకూడా వర్తి స్తుంది; అది ఆత్మనిష్టమైన “వ్మిపలబ్ద విపంచి 
వంటి కావ్యాలకు వ మరింత "దృఢముగా వర్తిస్తుంది అనడ్రములో సంశ 
యానికి అవకాశము లెదు, 


శ్రీ తిరుపతి వెంకటేశ్వరులు పూర్వ కవులలో చివరవారు. వారు 
ఎన్నో విషయములలో నవ్యకవులకు దారులు చూపించినారు. శ్రీ తిరు 
పత్రి వెంక టేశ్వరుల శిష్యులలో శ్రీ పింగళి లక్ష్మికాంతం, శ్రీ కాటూరి వెం 
టిశ్వరరావుగార్లు కలిసి కవిత్వము చెప్పుతూ కవులని (పసిద్ధిపాందిన 
వారు, వాది ఉభయుల పేర్ల తో వేచురించే క కౌవ్యాలు (పతిది యెవరో 
ఒకరి |వాసిందై. ఉంటుంది? అందువల్ల దై కర ఏకత్వము వల్ల వచ్చే 


ఇ 


దొషాలు వాటిలో ఉండవు. “వ్మిపలబ్బవిపంచి' శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు 
రచన అని ఊహించదగి ఊన్న ది. 


దారువును థావరసానురూపముగా పలికించుకునే 
'నిమితృము విబగా మార్చి విడిచిన తన ప్రభువును సంబోధించి ధీణ 
పలికే మాటలు కావ్యము, భగవంతుడే కవిచేత కావ్యములు పలికిస్తా డు. 
కొంతకాలము పలికిన తర్వాత మధ్య కొంతవాక్కు మౌనము వహించి 
నప్పుడు కవి: పడే వేదన ఈ కావ్యములో కవి మనోహరముగా 
సృష్షించినాడు. 


12 


ఈనవనీతమును శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “నవనీతము” త్రో 

పరిసమాప్తి చేసినాము, ఇతరులు తనను “నవకవి?” అనడము ఆయనకు 

ఇషము లేదు. ఆయన నవకవులలో నవకవి. పూర్వ కవులలో పూర్వకవి. 
య 


నోరి నరిసింహశా స్త్రి 143 


ఇటు కిన్నెరసాని పాటలు (వాస్తాడు. అటు అం ధరామాయణము పారం 
ఖీసాడు, ఆయన నిస్సందెహముగా కది! 


స రావ్యాలు “గిరికుమారి అనే పేరుతో 


రి పెట్టుకొన్న ఉరు; రాని అది సార 
ట్‌ థ్‌ 


కమైనది. అతను నిజముగా గిరికుమారుడే. తర్వాత కొన్నాళ్లకు ఆయన 
న్‌ గ 


[ప్రథమములో ఆయన తః 
[పచురించేవాడు, అది చఉిన్నతసము 


తన కవిత్వము కిన్నెరసాని వాగు అని చెప్పుకున్నాడు, 


యా 


తగులుతుంది. అది మహారణ్యముల్‌ దారి చేసుకొని నాగుజామువలై 
వంకర వంకరలుగా నడచి నడచి స్వచ్చమైన తన నీటితో పరిసరారణ్య 
భూముల నవనవలాడించి, అఖండ గోదావరిలో కలుస్తుంది. అది చిన్న 
సెలయేరు కాదు. మహా పర్వత నిస్పృత కుహానిర రము, రాయ్మపోలు 
సుబ్బారావు తన తెనుగుతోటలో, 


భ(దాచలము రె లులే ఎళల్ఫినవారికి రూడా ధ్ర కీన్నైరసాని వాగు 
చి 


“పాడుపుటిళ్ళు (గింత లాడెడు విధాన 
పాడు పుమ్మ గితాసథి భావవదము” 


అన్నాడు. ఆ కోరిక. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గా మూరి 
భవించి ఫలించినది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కావ్యములు అనేక 


వూ య 
అన్‌ టర రు 
ఖలీ ఇ శ ఇ అటే , చ ళు అలీ ™ చి ” Mt | ఇ 
గల వస్తువులన్నీ ఆయ; రావ్యవస్తువులే; ఒర యర ఎల్ల వావ్రుు ఒక కుర్మ 
పిల చావు వర్షించి సొమాస్య మానపుల నిర ఎణత్వము సూచిసాడ్డు. 
గొ భు ల ఖు ద 


“గొంగళి ప్పరుగు' వద్యాలథీ చమిత్మ రిస్తాడు, 'శిస్నెరసానిపొటలు” 
[వాసాడు. “కోకిలమ్మ పెండ్లి” ఎర్టిస్తాడు. '(ఉమగీతాలు పొడతాడు. గతిం 
చిన |పియురాలికి శశివల్ల దౌత్యము ఎరపించురుంటాడు. “శృంగార 
వీధిలో మనలను వివరము జయిస్తాడు రామాయణ కావ్యము తన 
స్వంతపోకడలతో [వాస్తాడు. రావ్యాలే రాదు. నాటకాలు, నవలలు, కథలు, 
విమర్శలు, ఉపన్యాసొలు_ఒకటి ఉన్నదని ఒకటి లేదనీ అనకుండా 
వాజ్మయ మార్గాలు అన్నీ తొర్కు తాడు. ఎందులోనై నా తన వ్య క్రిత్వము 
అచ్చు గుద్దినట్లు నిల బెట్టుకుంటాడు. 


నోరి నరసీంహశా స్త్రీ 144 


తన శృంగార వీథిలోనుంచి “ప్రాత సవము'లో కొంత భాగము 
కీసి “నవనీతము” అనే పేరుతో ఈ సంపుటిలోకి ఇచ్చినాడు. యశోద తెల 
వారుజామున కృష్ణుని మేలుకొలుపుతుంది. యశోదకు కృష్ణుడు కొంత 
సేపు కన్న కొడుకు. మరి కొంతసేపు సాక్షా త్తు భగవంతుడు. మహాభకుుల 
అనిర్వచనీయ మార్గములు ఇందులో (వతిబింబితమైనవి 1 


నవకవులు తొమ్మి దిమందివల్ల తీసుకున్న తొమ్మిది కావ్యముల 
సంపుటి ఇది. నవ కవులు ఈ తొమ్మిది మందే అనికాదు? ఈ తొమ్మిది 
మంది రచనలలోకూడా ఇంతకంటె రసవత ర రచనలు లేవనికాదు. ఖండ 
. కావ్యములలో కాస్త పెద్దవిగా ఉండేవి. ఒక్కొక్కరిది ఒకొక్క టి 
చొప్పునతిసి కలిపి "నేకముగా [(పచురింప వలెననే సంకల్సముతో చేసిన 
దీ | పయత్నము. ఈ శీర్షికలో ఈ సంపుటము మొదటిభాగము. 


ఈ విధముగా ఇప్పుడు [పత్యేకించిన నవకవులు తొమ్మిదిమంది 
రచనలో ఒకరికంటె ఒకరిలో విశిష్టత ఉన్నది. ఒకప్పుడు చూడగా పర 
సర కేదములే కనపడినా, వీరందరిలో సామాన్య ధర్మమే (పధానమై 
నది. ఒక్క వెలుగులోనుంచి వచ్చిన అనేక కిరణములు ఎట్లాగో, ఒక్క 
కిరణములోనుంచి వేరుచేసే స వచ్చే రకరకముల రంగులెట్లాగో వీరూ 


అంతే; ఈ కావ్య సంపుటము చదివిన వారికి ఈ విషయము "అనుభవము 
లోకి రాగలదు. 


(నవనీతము పరిచయము _1851 ) 


ఉత్తవు వాగయుకారుడు సుబ్రహ్మణ్య క్ర 


ముసల్మానుల దండయాత్రలు రాకపూర్వము భరత ఖండములో 
అంతటా సంగితము ఒకే మార్గంలో ఉండేది. ఆ తర్వాత పార శీకాదుల 
సంగీత పద్ధతులు ఉత్తర దేశములో ఎక్కువగా కలసిపోయినందున అది 
హిందూస్తానీ సంగితమని,. అది అంతగా కలవని దక్షిణ దేశ సంగీతం 
కర్ణాటక సంగితమనే రెండుగా చీలిపోయినది. ఈచీలిక ఏరృడకముందే 
శార్ద దేవుడు సంగీత రత్నాకరము రచించినాడు. అందువల్ల ఆయనకు 


భారత భూమిలో అంతటా సమాన |ప్రామాణ్యము ఉన్నది. అప్పటికి 
భారత భూమిలో స్వతం్యతంగా పరిణతి పొందిన సంగీతానికి పరిపూర్ణ 
మైన లక్షణము చెప్పినవాడు కనుక ఆయన |గంథము శిరోధార్యమైనది. 
వాగ్గేయకారుని లక్షణము ఆయన ఇట్లు చెప్పినాడు. 


“వాజ్మాతు రుచ్యతే, గేయం థాతురి త్యభిధీయతే 
వాచం గేయంచ కురుతే యః సవాగ్గయ కారకః” 


వాక్కూ గేయమూ_మాతువూ ధాతువూ_-ఎవరు చేయునో అతడు 
వాగ్గేయకారుడు, వాగ్గేయకార పరుని లక్షణాలు ఈ విధంగా ప్రారంభిం 
చాడు. 

“శబ్లానుశాసన జ్ఞానం .అభిధాన | పవీణతా 

ఛన్దః [వభేద వేదేత్వం అలంకారేషు కౌశలమ్‌ 

రసభావ పరిజ్ఞానం దేశ స్థితిషు చాతురీ 

అశేష భాషా “విజ్ఞానం. కరా కాసే స్పె9షు కౌశలమ్‌ 


తూర్య|తితయ "చాతుర్యం హృద్య శారెర శాలితా 
లయ తాలకలాజ్ఞానం వివేకో నేక కాకుషు 


ఈ విధంగా ఆరంభించి చెప్పి చెప్పి, 


“తిస్టాన గమక | పాఢథిః వివిధాల ప్తి నె నై పుణమ్‌ 
అవధోనం గుణై. రేభిః వరో వాగ్గేయకారకః” 


10 


146 సొరన్వత వ్యానములు 


అనీ ముగించినాడు, దినిని బట్టి ఆయన ఆదర్శము ఎంత 
ఉన్నతమైనదో ఊహించవచ్చును. 


వాగ్గేయకారులు మాతుధాతువుల నుభయమునూ రచిస్తారు కనుక 
ఉభయకారులు అనబడుదురు. ఆ ఉభయకార శబ్దమే అ్యపభంశమై బయ 
కార శబ్దముగా మారినదని బహుకాలము తర్వాత గోవింద దీక్షితుడు నిర్వ 
చించాడు. ఆయన నిర్వచనము ఎల్లా ఉన్నా, వాగ్గేయకారుల కే 


పర్యాయ పదముగా బయకార పదము బహుకాలము నుండి వాడుకలోకి 
వచ్చినది. 


ఇతర లక్షణ కర్తలు బయకారుల దోషాలు ఉటంకిస్తూ 
“గామ్యోక్షి” అప శబ్దము, గమకమందూ పదమందూ జాడ్యమూ, 
రసానురూప రాగములు తెలియకుండుట, లక్షణ జ్ఞానము లేకుండా ధాతు 
మాతువులు రచించడము” మొదలై నవి పేర్కొన్నారు. 


_ శార్డ దేవుడు రెండు వేరు వేరు [ప్రమాణాలు అధారంగా తీసుకొని, 


వాగ్గేయకారులను ఊ త్తములు, మధ్యములు, అధములు అని మూడు) రకా 
లుగా విభజించినాడు. ఒక |పమాణము మాతుధాతువుల నిష్పత్తిని బట్టీ, 


రెండవది గేయకావ్య వస్తువు (పమాణంగానూ ఆయన ఈ నిషియము 
చేసినాడు. 


మొదటిదాని |వపకారం మాతువులోనూ ధాతువులోనూ సమానంగా 
(పాగల్భ్యం కలవాడు ఉత్తమ వాగ్గేయకారుడు. ధాతువుతో పుష్టికలిగి 
మాతువులో మందుడై నవాడు మధ్యముడు. మాతువులో విదగ్గుడె ధాతు 
పుష్టి మందగించిన వాడు అధముడు,ఒక విధంగా ఈ విభాగము కవులలో 
శబ్దము అర్థము_భాషా భావము_ హెచ్చు తగ్గుగా ఉండడము వంటిది, 


రెండవ |పమాణమును బట్టి వస్తుకవి ఉత్త ముడు.వర్గనమా(త కవి 
మధ్యముడు. ఇతరుల సంగీతానికి మాతువు కూర్చేవాడు అధముడు. 
బహుశః చివరి విభాగము నేడు వెండి తెరమీద (పదర్శించే. చిత్రాలలో 
సంగీతపు డై రెక్టరు చెప్పిన వరుసకు మాటలు మాత్రము కూరుస్తున్న 
నేటి సినీమా కవులకు బాగా అన్వయిస్తుందేమో ! ఇందులో వస్తు కవి 


నోరి నరసింహశాశ్త్రి 147 


అంటే దీర్చకథా కథనము చేసే మహా కావ్యకర్త, వర్ణన మ్మాతకవి అంటే 
లఘుకృతులు మ్మాతమె-వానినే క్షుుద కావ్యాలు అన్నారు-చేయగలవాడ 
న్నమాట. ఇక అధముడుగా పరిగణింపబడినవాడు సంగిత రచన-_ధాతు 
రచన-చేసె శక్తి లేక్క ఇతరులు చేసిన ధాతువుకు మాటలు మ్మాతం 
పొదిగేవాడు. శార్జదేవుడు 18వ శతాబ్దమువాడు కాబట్టి ఆ కాలానికి కూడా 


సంగిత రచన చేతనై. మాటలు కూర్చలేని వాళ్ళూ, మాటలు వచ్చి సంగీత 
రచన చెయలేని వాళ్ళూ, ఒకరినొకరు ఆశ్రయించి పరస్పరం సహాయం 
చేసుకొనేవారని ఊహించ వచ్చును. ఇతరులు [వాసిన పాటలకు సంగ్‌ 
తము కూర్చేవారు ఏ జాతికి వస్తారో, శార్హ దేవుడు ఆలోచించినట్లుగా లేదు. 


_ ౧ 


ఊత్తమ మధ్య మాధమ భేద నిర్ణయములో శార్డదేవుడు (గహిం 


చిన మొదటి వమాణము సర్వథా శిరోధార్యమైనది. సాహిత్యము ఆధా 
రముగా లేని సంగితము ఎంత (శావ్యముగా ఉన్నా, రస నిష్పత్తి 
చేయలేదుగదా! గేయ కావ్యము, పెద్దదై నా, చిన్నదై న వాక్కూ గియమూ 
సమపాళ్ళలో ఉన్నప్పుడు ఊఉ _త్రమస్థాయిని అందుకుంటుంది కదా! 
సాహిత్యకారులు కూడా అమరుకుని శ్లోక "మొక్కొక్కటే (ప్రబంధ శతముతో 
సమానమన్నారు. అయినా నవరస బంధురములై శ్రీ మృదామాయ 
ణము, రఘువంశ, కుమార సంభవాలు వంటి మహా కావ్యాలతో సమాన 
మైనవిగా, ఎంత రమ్యమైన వై న్నా చిన్నగాధలను వరిగణించడము 
న్యాయము కాదు గదా! 


శార్ట దెవుడు నిర్వచించిన రెండు [పమాణాలలో, దేనిని బట్టి 
౧) 


చూచినా, ఆధ్యాత్మ రామాయణము రచించిన సు(బహ్మణ్య కవి ఉత్తమ 
వాగ్గెయకారుడుగా వరిగణింపబడవలసి వున్నాడు. ఆయన చేసినది కథా 
కథనముచేసే వస్తుక్కతి కనుక ఆయన వస్తుకవి. అందులో ధాతునూతువు 
అలో సమాన సాగల్భ్యము (పదర్శించినాడు. కాబట్టి ఆయన నిస్సందే 
హంగా ఉత్త వము వాగ్గియకా కారుడు, ఇటువంటి ఉత్త వు స్థితి మరి ఎందరు 
వాగేయకా కారులకు లభిస్తుందో మనము నిర్భ యముగా “ ఆలోచింఛవలసిి 
ఉంటుంది. 


{48 సొరన్వత వ్యాసములు 


అయితే నేడు మనము సంగీత విద్వాంసులతోసహా ఆ గౌరవము 
ఆయనకు ఇస్తున్నామా 7 ఇయ్యడము లేదని ఒప్పుకొనక తప్పదు. మరి 
శార్థ దేవుని లక్షణము తప్పా; లేక మనము నేడు విని ఆనందించగల 


౧ 
సంగిత స్థాయి దిగజారి పోయినదా ? 


శి 


ఈ సందర్భంలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన 
“అం|ధ వాగేయకార చరిత” నుండి కొన్ని భాగాలు ఉదాహరిసాను. 
వారు సంగీతములో శాస్త్రజ్ఞానమూ, అనుభనమూ ఉన్నవారు. [గ్రంథము 
[(శమపడి |వాసినారు. అది విద్వాంసుల మన్నన అందినది. బహుమతు 
అందినది. అది నేటి సంగిత విద్వాంసుల అభిపాయాలను ఉన్నదున్న 


ట్లుగా (పతిబింబిస్తుందనే భావమే అందులోనుండి వాక్యాలు ఉదాహరించ 
డానికి కారణం. 


వారందులో *పబంధ లక్షణ పరిణామము అనే [పకరణములో, 
ఆ పరిణామాన్ని స్థూలంగా పది యుగాలుగా విభజించినారు. వాటిలో 


ఎనిమిదవది అయిన “ధాతుకల్పనా పరిణామ యుగము"”లో ఇట్లు వాసి 
నారు. 


6 _..ఇంతకు ముందు యుగాల కీర్తనల్లో మాతురచన |పథాన 
ముగా ఉండి ధాతురచన_ మాతువుకు కవచ మాతమెన ఉపాంగంగా 
వుండేది. అంటే అన్సమాచార్యాదుల కీర్తనలలో మాటలు[పధానములు. 
వానికి సంగీతం ఒక ఉపాంగం. అ సంగీతపు వరుసకూడ అల్లి క జిగివిగు 
వులు లేని సరళ పద్ధతిలోనే సాగిపోయేది. సంకీర్తన లన్నీ అంతే. 
రామదాసు కేర్తనలుకూడా అంతే. 'క్షీతయ్య పదాలలో మాటలూ, సం 
గీత వరుసా కూడా సమ|పొధాన్యం కలిగి మనో ధర్మానుగుణమైన భావ 
(ప్రకర్ష కలిగించే పద్ధతిలో రెండింటి రచనా సాగింది. ధాతు కల్పనకు 
మాతువుతో సమ ప్రాధాన్యం యిచ్చి క్షిత్రయ్య వేసిన (పాతిపదిక 
త్యాగరాజాదులనాడు సరిపక్యత చెందింది,” | 


నోరి నరసింహశాస్త్రీ 149 


శ్రీ రజని చేసిన నిష్కర్ల సత్యమయితే శార్దదేవుని మొదటిపమా 


ణము (ప్రకారము అన్నమాచార్యాదులను మనము  అధమ్మశేణి వాగ్గేయ 
కారులనుగా పరిగణించవలసి ఉంటుంది. రెండవ [పమాణము |వకారము 
అన్న మాచార్యాదులుగాని క్రేశయ్యగాని వస్తుకవులు _ కథాకథనము 
చేసినవారు _ కాదు కనుక మధ్యమ శ్రేణికి చెందిన వాగేయకారులను 
గానే క్షేతయ్యతో సహా పరిగణించవలసి వుంటుంది. ఇది మనకు సమ్మత 
మవుతుందా ? 


ఇక శ్రీ రజని యుగవిభజనలో తొమ్మిదవది ఐన 'సభాసంప 
దాయ యుగంి (కింద యిట్లు వాశారు. 


“క్షితయ్య నాటినుండే రాజన్య రసిక పరివెష్టితమైన సంగీత 
సభల 'సం[పదాయానికి కూడా [పాతిపదిక ఏర్పడినప్పటికీ, త్యాగయ్య 
నాడే స్పష్టరూపం దాల్చింది, కనుక త్యాగయ్య కాలం సభాసం|పదాయ 
యుగం అనికూడా అనవచ్చు, ఈ సంప్రదాయ స్వరూపం త్యాగరాజా 
దుల కాలంలో కీర్తనల్లో ధాతు కల్పనకు (వాధాన్యం [కమంగా 
హెచ్చింది. అంటీ పాటలోని సంగతుల కల్పన ద్వారా సంగీతపు వరుస 
ఎక్కువ [పథధానమై మాటలు మట్టుకు ఉవాంగంగా మారినవన్న మాట,” 


పె మాటలు నిజమైతే, శార్దదెవుని (పథమ [ప్రమాణము (ప్రక్రా 

౧ 
రము త్యాగరాయల వారి కృతులు [కూడా మధ్యమ | శేణికి దిగజారుతవి. 
వాటితోపాటు ధాతుకల్సన ప్రధానమైన పల్లవి పొడడము ఘనముగా 
పరిగణించి నేటి ఉద్దండ సంగీత విద్వాంసులు చెస్తున్న కచేరీలన్నీ 
మనకు మధ్యమ స్థాయి సంగీతాన్నే అందిస్తున్నవి అనవలసి వస్తుంది. 


అయితే పై వచనాలు త్యాగరాజస్వామి కృతుల ధాతుమాతువుల 
నిష్పక్కి నిగూర్చి ॥ సత్యముగా (పదర్శించడము లేదని సూచిస్తూ, పూజ్యు 
లైన శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆ (గంథానికి [వాసిన 
పరిచయ వాక్యాలలో ఇట్లు (వాసినారు.....*అనుపల్ల వికి క్షైతయ్యయే 


మార్గదర్శి” అన్న శ్రీ రజనీ భావముతో ఏకిభవించమన్న సందర్భంలో 
(పసక్తమైన ఇవి వారన్న మాటలు. 


"156 సారస్వత వ్యానములు 
పదాలను రాగ |పథానంగా తెగ యీడ్చి వాగర్థాల భావమే అవ 
గతం కాకుండా సొడే పద్ధతి యాీవల వీణ ధనమ్మాళ [ప్రచారంలోకి 
తెచ్చిందని నా ఊహ, ఆమ్‌ త్యాగరా జాదుల కీ రన లు కూడ అ శె లిలో 
పాడేది. అందలి రాగ మాధుర్యానికి లొంగి ఎందరో గాయకులు - వాగ 


రాల దృష్టి లేనివారు _ దక్షిణ దేశంలో ఆ శై లినే అక్షరశః అభ్యాసంచేసి 
పడు చున్నారనేది వేరునూట ౨ 


ఈ విధంగా వివరించి శాస్త్ర [పయోగములు రెంటిలో నిశిత పజ్ఞ 
గల శ్రీ శర్మగారు శార్జదేవుని మొదటి [ప్రమాణము (పకారము థ్రీ 
త్యాగరాయల వారి కృతులను మధ్యమ (శణికి దిగజారకుండా 'ఊ త్తమ 
(శేజీలో నిలవబెట్టి సమర్థించినారు. వారి వాక్యాల సారాంశము చూ స్తే 
మొత్తముమీద చేడు [ప్రచారంలో వున్న సంగీత కచేరిల సంగీత ము 


డ్‌ శ్రమ స్థాయిది కాక మధ్యమ (శనికి చెందినదనే వారి అభి ప్రాయంగా 
న్ఫురిస్తున్నది. వాచ్యముగా మా|తము వారనలేదు. 


మరి ఇక శార్త దేవుని రెండవ (ప్రమాణము పకారము పరీక్ష వేస్టే, 


కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా పరిగణింపబడుతున్న ముగ్గురి 
కృతులూ మధ్యమ్మశిణి సంగిత- రచనలుగా పరిగణించ వలసి 
ఉఊంటుంది. శ్రీ త్యాగరాయలవారి మూడు నాటకాలు మాత్రము ఆ చిక్కు 
నుంచి తప్పించుకోగలవు, 


ఈ రెండవ (ప్రమాణము ఎన్నో చిక్కులతో కూడి ఉన్నది. నేటి 
అభిమానాలకు విరుద్దంగా వున్నది. ఐనా, సాహిత్యంలో మహా కావ్యాలు 
పాఠకులకు కలిగించే ఆనందాన్ని అనుభవించే శ క్తిలేక నేటి పాఠకులు 
లఘుకృతులను మా[తమే చదివి, విని ఆనందించగలుగు తున్నట్లు గానే, 
సంగితములో కూడా, నేటి సామాజికులు దీర్హమైన వస్తుగియ కావ్యాలను 
విని ఆనందించలేని స్థితికి దిగజారి పోయినారా, అని కూడా బుద్దిమంతులు 
ధైర్యముగా ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉన్నది. 


తి 


సు[బహ్మణ్య కవి అధ్యాత్మ రామాయణమును గురించి [వాసిన 
వారిలో ముందు పేర్కొనదగినవారు శ్రీ రజని, వారు తమ “వాగ్గేయ 


నోరి నరసింహశాస్త్రి 151 


కార చర్మితములో ఈ కవిని గూర్చి (పత్యేకముగా ఒక (ప్రకరణము 
(వాయుటయే గాక, (గంథములో పలుచోట్ల వారి [ప్రస్తావన చేసిరి. రాజ 
మంది ఆంధ గాన కళాపరిషత్తువారు స్వర పరచి (పచురించిన $l 
అధ్యాత్మ రామాయణ శీర నలకు “పరిచయంికూడ వారే |వాసినారు. 


ఆ తర్వాత, ఈ మధ్య ఆం|ధ వతిక కీలక సంవత్సరాది సంచిక 
(1968-69లో, “రామాయణ కథా గానము _ అధ్యాత్మ రామాయణ 
విశిష్టత” అనే విపులమెన వ్యాసములో అనేకమైన అపూర్వ విషయాలు 
పాఠకుల దృష్టికి తెచ్చి, కుమారి - ఎం. ఎస్‌. రాణి పమీలాదేవి ఆంధ 
గాయక లోకము సు[బహ్మణ్య కవిని మరువలేదని నిరూపించినారు. 
అమెయే అఖిలాంధ్ర రచయితల నాల్లవ సమావేశము సందర్భంలో 
(పచురించిన సావనీర్‌ సంచికలో “ఉఊత్తమాంధ వాగ్గియకారక ద్వ 


యము” అనే వ్యాసములో ఈ కవిని గూర్చి మరికొన్ని కొత్త విషయాలు 
శెలిపనారు. 


శ్రీ అరిపిరాల సత్యనారాయణ మూర్తి ఈ కవిని గూర్చి తమసం 
గీత శద్దార చం[దికలో, “అధ్యాత్మ రామాయణి [పశస మైన కీర్తనల 
[(గంథమును రచించిన సుప్రసిద్ద (పాచీన విద్వాంసుడు, ఆం[ధ |బాహ్మ 
బుడ్తు అని రెండు వాక్యములు మాత్రము (వాసినారు. 


మన కిప్పుడు ఈ కవి (గంథము పూర్తి గా లభ్యమవుతున్నది శ్రీ 
వావిళ్ళవారు [వచురించిన మూలము మ్మాతమే. అది జల్టీపల్లి హను 
మంతరావు గారిచే పరిషృతమైనది. శ్రీ వావిళ్ళవారి [పచురణములలో 
సామాన్యంగా వ్యక్త మయ్య జాగరూకత, ఏ కారణము వల్ల నో, దీనిలో 
లోపించుట చేత చాలా అచ్చుతప్పులు దొరిలినవి. 


వెనుక ఎప్పుడో “అధ్యాత్మ రామాయణ కీర్తనలు అనేపేర గుజిలీ 
అచ్చులో (పకటింపబడిన పుస్తకము మా ఇంటిలో కూడా చూచిన జ్జాప 
కము. కాని అది ఇప్పుడు మాయమైనది, దానికిగాని శ్రీ వావిళ్ళ వారి 
(పచురణకుగాని పీఠికలు లేవు. 


152 సారస్వత ప్యాసములు 


ఆం[ధ గాన కళా పరిషత్తువారు 81కీర్యనలు శ్రీ కుప్పా వీరరాఘవ 
శాస్త్రి గారిచే పాడించి, శ్రీ |త్రిపురారి భట్ట శ్రీ రామమూర్తి గారిచే స్వర 
పరిపించి, శ్రీ రజనీ పరిచయ వాక్యాలతో [పచురించినారు. అది చాలా 
అమూల్యమైన [గంథము, 

ఇవి అన్నీ కాక “దామెర వారి మీది పదములు” అను పేరుతో 
శ్రీ తిమ్మావజ్ఞల కోదండ రామయ్యగారు భారతి, 1951 సెప్టెంబరు సంచి 
కలో (సంపుటి నర సంచిక క) వచురించిన వ్యాసము శ్రీ సుబహ్మణ్యకవిని 
గూర్చి ఎన్నో విశేషాలను వెలికి తీసినది. ఆ వ్యాసమే ఈ కవికాలము 


నివాస స్థలము, ఇంటిపేరు, తండ్రిపేరు వ్య క్రిత్వము మొదలైన ఎన్ని 
టికో ఆధారములను ఇచ్చినది. 


సు[బహ్మణ్య కవియందు అభిమానము కలవారు ముఖ్యముగా 
పెన పేర్కొన్న రచయితలకు |పచురణములకు కృతజ్ఞత చూపించవలసి 
| ష్ణ 
ఉన్నది. + 


& 


శ్రీ తిమ్మావజ్ఞ లవారు తమ వ్యాసములో శ్రీ వేటూరి [పభాకర 
శాస్త్రిగారు శ్రీ కాలహస్తి _పభువుల సంస్థానమునుండి సేకరించిన (గంథా 
లలో ఒక తాళపు (గంథములోని ఒక పష్యతము మీద ఈ విధముగా 
(వాసి ఉన్నదని తెలిపినారు. 

“మునివల్లె రామలింగా ర్య పుత్రులైన సు[బహ్మణ్య కవితా చాతు 
ర్యంగా రచించిన రామాయణ కీర్తనలో తను [పియశిష్యులై న రాజెత్రీ 
దామెర కృష్ణస్వామి వారికి కృపచేసి యిచ్చిన పుస్తకం. 

“మునిపల్లె రామలింగార్య పుతులె న సు[బహ్మణ్య కవితా చాతు 
ర్యంబుగా రచించిన అధ్యాత్మ రామాయణ పద్యకావ్యం తమ |పియ 
శిష్యులైన రాజెశ్రీ దామెర కృష్ణస్వామి వారికి కృపచేసి యిచ్చిన 
పుస్తకం.” 

ఇందులో రెండవ వాక్యము గితలుగీసి కొట్టి వయబడి ఉన్నదట. 
దానికి కారణము ఈ కవి రచించినది కీర్తనలు కాని పద్య కావ్యముకాదు 


నోరి నరసింహశాస్త్రి 153 


కనుక అని తోసుంది. ఆ కొట్టివేసిన దానిలో మొదటిది దానిలో లేని 
అధ్యాత్మ శబ్దముండడము ఒక విశేషము. ఈ కావ్యాలు స్పష్టంగా మన 
అధ్యాత్మ రామాయణ కర్త ఐన సు[బహ్మణ్య కవికి అన్వయిస్తవన 
డంలో సందేహము లేదు. 


ఈ తాళప్మ్యత [గంథము సంరక్షకమైన కొయ్య పలకమీద “రాజై శీ 
దామెర కృష్ణస్వామి పొస్తుకం - ద్వయతాద్వయతం' అని ఉన్నదట, 
[గంథములో మొదట అగస్త్య్యనాథ మకుటముతో అ పొఢమైన పద్యాలు 
కొన్ని ఉన్నవట. తొలి వృత్రముమీద “శ్రీ శివసహాయం శ్రీ సు[బహ్మణ్య 
గురవే నమః అని ఉన్నదట. ఆ పద్యాల తర్వాత పైన ఉదాఫారించిన 
వాక్యాలున్న ప్మతము, దాని తర్వాత రృ ష్ట్ర సంబుద్ధితో కొన్ని పచ్చి 
పద్యాలూ వాని తర్వాత దామెరవారిమీద పదములు తొమ్మిది ఉన్న 
వట, 

ఇంతకూ స్ముబహ్మణ్య కవి కృవచేసి యిచ్చిన రామాయణ కీర 
నలు మాత్రము అందులో ఎక్కడా లేవు. కాబట్టి అధ్యాత్మ రామాయణ 
కీర్పనలున్న పుస్తకము పోగా మిగిలి ఉన్నదాని ముఖవ్యతము తీసి 
ఈ కవిత కట్టలో ఎవరో కూర్చి ఉందురు. 

కృష్ణ సంబుద్ధితో ఉన్న పిచ్చి పద్యాల తర్వాత ఉన్న తొమ్మిది 
దామెర వారి పదములలో, దామెర తిమ్మభూపాలుని రుమారుడై న 
కుమార వెంకట సార్వభౌముని మీద 4, దామెర వెంకటీం[దుని రుమారు 
డైన కృష్ణ భూపాలునిమీద ఓ శ్రీ కాలహస్తేశ్వరుని మీద 1, అగస్త 
నాథెశ్వరుని మీద 1, పొర్వతి శివుని ఊపొలంభనము చేబది1,- మొత్తము 


9 పదములు ఉన్నవి. వాటి నన్నిటిని భారతిలో పూర్తిగా వచురించి 
నారు, 


శ్రీ తిమ్మూవ జ్ఞలవారు ఆ వదములన్నీ సు[బహ్మణ్య కవి కృత 
ములనే ఊహించినారు. కాని వరిశీలింపగా అవి వీవ్సీ ఏమ్మాతమూ ను[బ 
హ్మణ్య కవి కృతములు కావని నిశ్చయ బుద్ది కలిగినది. మొదటి కార 
ణము, సు[బహ్మణ్య కవి ముద వాటిలో ఎందులోనూ లేదు. రెండవది, 
వాటిలోని భాష అధ్యాత్మ రామాయణములోని భాషనలై లక్షణ యుక్త 


154 సారస్వత ప్యానములు 
ముగా గాక్క లక్షణ విరుద్దమైన ప్రయోగాలతో నిండి యున్నది. మూడ 
వది, అవి ఆన్నీ భగవదంకితమైన వాటితో సహా “పచ్చి” శృంగారముతో 
నిండి రాజగురువులు రచింవదగినవిగా లేవు. చివరి కారణము చెప్పడా 
నికి నా పూర్వాచారమో చాదస్తమో అని పాఠకు లనుకోకుండా ఉండేం 


దుకు, ఆ పదాలలో రెండవదాని పల్ల వీ, 4వ చరణమూ ఉదాహరిస్తు 
న్నాను. 


“మనసు నచ్చితే రమ్మనవే_దా 
మరల కుమార వేంకటేం[దుని ॥పల్ల వి॥” 


4వ చరణము: “పక్క జేళి గుబ్బ-పాలిండ్ల గమ్మదు 
: పణఖి, వాని యెదను 

చెక్కిలి నొక్కుదు_చిటు చెమట నా పయట 

చెఅమాన నొత్తూదును 

అక్కఅతో వాని_నలయ నియ్యక నేనె 

అమ్మరు కిశిలోను 

తక్కు ధిక్కు తద్ధి... తక్కు ధిక్కు మని లయ 

తప్పక క్రీడింతును.నా సామి ॥మనసు॥"” 
ఇటువంటి పదాలు రసవంత మైన వే కావచ్చును, కాని పూజ్యుడై న రాజ 
గురువు అథ్యాత్మరామాయణము [వాసి భవబంధంబులు తెగినవని ఆనం 
దించిన ను[బహ్మణ్య కవి, పవ్మితహ_స్తముతో, వేశ్యా మోహాన్ని గొప్పగా 
వర్ణించే ఇటువంటి పదాలు (వాసి ఉంటాడా అనేదే నా సందేహము ! 
అయనే (వాసినట్లు ఆధారముంటిే నమ్మక తప్పదు. కాని అది వారి ఊహ 
మాత్రమే. నిరాధారమైన ఊహే ఐనప్పుడు ఆ పదకం పూజ్యుడైన 
సు[బహ్మణ్యకవి కాదను కొంటేనే మంచిదికదా | 


ఏమైనా, కౌరదరు పరిశోధకులవలె తమ నిర్ణయానికి అనుకూలమై 
నంతవరకే ఆధారాలు |ప్రదర్శించక, ఉత్తమ పరిశోధకుల సరజీ అనుస 
రించి, ఆధారమును ఉన్నదున్నట్లు మనకు అందిచ్చినందుకు శ్రీ తిమ్మా 
వజ్ఞల కోదండ రామయ్య గారికి మనము కృతజ్ఞత చూపవలసి ఉన్నది. 


“నోరి నరసీంహశాత్త్రీ {55 


పై వివాద విషయము వదలివే స్తే నిర్వివాదమైన కొన్ని కొత్త 


“= 


విషయాలు ఈ కవిని గూర్చి వారి వ్యాసమువల్ల మనకు తెలుస్తున్న వి. 


ఒకటి, ఆయన ఇంటిపేరు మునిపల్లె వారని, రెండవది, వారి తండి 
పేరు రామలింగార్యుడని, మూడవది, ఆయన శ్రీ కాలహస్తి ప్రభువైన 
దామెర కృష్ణ పభువులకు కేవలాస్థానగాయకుడే కాక రాజగురువై. పూజింప 
బడిన వాడని. 


ఈ ఆధారముతో అధ్యాత్మ రామాయణము పరిశీలిస్తే అది 
సామాన్యముగా శేషగిరీశునికి అంకితమై ఆ ముదతో ఉన్నా, కవి శ్రీ 
కాలహ స్తీశ్వరుని మీద అనన్యభ_క్తి కలవాడనేందుకు ఆధారాలున్న వి, 
“నమశ్శివాయతే నమోభవాయి అనే పల్లవితో ఆరంభించిన [గంథాది 
కీర్తన 4వ చరణములో చివర “*శ్రీ కాలహస్తీశ్వరాయి అని ఉన్నది, 
గంథాంత కీర్తన చివరిచరణములో 'శ్రీకాలహ స్తీ నగరీశంభు మ్నితునికి 
అని ఉన్నది. దానిముందు కీర్తన పల్లవిలో “శ్రీ జ్ఞాన పనూన వినవే 
అని ఉన్నది. ఈ మూడూ కవికి జ్ఞాన [ప్రసూనాంబ మీదను, శ్రీ కాల 
హ స్తీశ్వరుని యందుగల భక్తి విశదము చేస్తున్నవి. 


ఈయనకు కృష్ణ పభువుతో కల సంబంధము సూచించే ఒక విశే 
షము కూడా కుమారి [పమీలాదేవి. తన వ్యాసములో నిరూపించినది. చిపరి 
నుండి 4వ క్రీర్తన చివరి చరణములో శ్రీరామ పట్టాభిషేకోత్సవము 
వర్ణిస్తూ కవి, 


“ఆడి పొడి మెప్పించి న, ర్వానురుల్‌ మందార 
వృష్షితోడ దుందుభులు గూడ జోం డౌడ 
సీతాలక్ష్మ ణాంజనేయులతో గీడించి 

శేషగిరి, కృష్ణాను మతిని బొంది” అన్నాడు. 


నేను మళ్ళీ పరీశీలించగా అటువంటిదే మరియొక ఆధారము కూడా 
దొరికినది. మంగళము చెప్పే చివరి కీర్తనకు ముందు, అనగా [గంథాంత 
కిర్రన చివరి చరణములో కూడా, “శ్రీ శేషాచల....! కోశాతీత దిరిశ 
సత్యజ్ఞాన గురుండీ విష్ణునిపేరను కృష్ణుని పేరను, ఈ శుభోధ్యాత్మ రామా 


156 సారన్వత వ్యాన ములు 


యణము తెనుంగు కీర్రనలుగ నేర్చిరించెస్‌....” అని చేర్చి నురియొకచో 
కృష్ణము[ద వేసినాడు. 


అందుచేత కవి ఈ [గంథమును కృష్ట్టపభువు అనుమతితో, కృష్ట 
(పభువుపేర అంకితము చేసి పియ శిష్యుని "కృవచేసి నాడని నిశ్చ 
యింప వచ్చును. (గంథాంతమందలి మంగళ క్రీర్తన చివరి చరణము 
“వివేక కార్య శేషగిరి వేంకట సు[బహ్మణ్యానికి | మంగళం ॥' అని 
ముగుస్తున్నది. కుమారీ (వమీలాడేవి వ్యాసంలో [గంథములోని . 104 
కీర్తనలలో నలభై యింటిలో “శేషగిరి నామము కలదని నిరూపించి, ఈ 
కవి పూర్తిపేరు శేషగిరి వేంకట సు[బహ్మణ్యకవి ఏమో అని సూచించి 
నది, ఆ ఊహ సంభాపష్య మే, శేషగిరి మొదటిఇంటిపేరు కూడా కావచ్చును, 
ఆ కుటుంబము మునిపల్లె |గామమునుండి వచ్చుటచేత వారు శ్రీ కాల 


హ స్తిర మునిపల్లె వారుగా మారి ఉండుట సంభావ్య మె. ఈ ఊహలు 
మరికొంత పరిశీలించి [గహింపదగినవి, 


సు[బహ్మణ్యకవి కాలము కృష్ణ పభువు కాలము కనుక్కుంటే తేలి 
పోతుంది. శ్రీ తిమ్మావజ్ఞ్జ లవారు దామెరవారి పదాలు ఈ కవి రచించినవే 
అనీ నిశ్చయించి కాలనిర్ణయానికి పూనుకొన్నారు కనుక ఎన్నో చిక్కులు 


ఎదురై నవి. ఆ పదాలనుబట్టి కృష[వభువు తండి కుమార వేంకటిం[దుడు, 
ఆయన తండి తిమ్మ పభువు అని కనబడుతుంది. 


ఇది ఆధారముగా చేసుకొని దామెరవారి వంళావళితో శ్రీ కాలహసి 
సంస్థానమును కుంఫిజీ వారికి దఖలు పరచిన తిమ్మానాయనిం వారి కుమా 
రుడై న కుమార వెంకటప్ప నాయనిం వార్కే మన కృష్ట్య్టపభువు తండి 
అని ఊహచేసి, ఆ కుమార వెంకటప్ప నాయనిం వారిని గూర్చి ఆ వంశా 
వళిలో ఉన్న భాగమంతా, ఆ వ్యాసములో ఉదహరించినారు. అందులో 
హైదరాలీతో యుద్ధాల వర్ణన ఉన్నందున హెదరు కాలమైన 1780 
పాంశమే కుమార వెంకటప్ప నాయని కాలమూ, సు[బహ్మణ్యకవి 
కాలమూ అని వారు నిర్ణయము చేసినారు. అది నిజమైతే సుబహ్మణ్య 
కవి కూడా కర్ణాటక సంగితానికి (తిమూర్తు అనబడే త్యాగరాయాదులకు 
సమకాలికుడవుతాడు. (తిమూర్తులు తమిళ దేశంలో జన్మించిన పవత ' 


నోరి నరసింహశాస్త్రి 157 


మూరు లై తే, సు[బహ్మణ్యకవి స్వచ్చముగా ఆం[ధదేశములో సువర్ణ 
ముఖరీ తీరాన నివసించి శ్రీ శేషగిరి శ్రీ కాలహ స్పీశులను సేవించి ధన్యు 
డె న పుత్యైెకమూర్తి అవుతాడు, బాగానే ఉంటుంది. కాని. ఐతే ఈ నిర్ణ 
యానికి చాలా చిక్కులున్నవి, (1 వారాధార పడిన దామెరవారి వంశా 
వళి విశ్వాసపా(త్రమైన ప్యతమైతే, ఈ కుమార వెంకటప్పయ్య నాయుడు 
బహులాశ్వ చరిత [గంథకరయైన దామెర వెంగభూపాలునికి 2 న 
తరమువాడు. బహులాశ్వచరి[త [గంథకర్త 1550-1600 మధ్యకాలపు 
వాడు. తరానికి 10 సం॥లు లెక్క వేసినా, వెంకటప్పయ్య నాయని కాలము 
1800-1850 అవుతుంది. అంటి వరసగా 2ఏ తరాలలో [పతి పభువు 10 
వీళ్ళకే కుమారుణ్ణి" కని ఊండవలె. అది అసం బద్ధము. తరానికి 2: లేక: 30 
ఏళ్ళు వేయడము చార్మితకుల పరిపాటి. 25 వీళ్ళుగా లెక్క వేస్తే స్త, కృష్ణ 
[ప్రభువు తండి కాలము ఓ 175_2, 225 అవుతుంది. ఈ గణితమె దామెర 
వారి వంశావళి విశ్వాస పాాతము కాదని బుజువు చేస్తుంది. 


వారే బహులాశ్వచరిత కృతిక్నర్తకు సవతి సోదరుడు కృష్ణభూపా 
లుడు ఒక డున్నాడనీ, ఆతని పినతం[డి తిమ్మభూపాలుడు కలడని వ్యాన 
ములో .తెలిపినారు. బహు లాశ్వ చర్మితలోని వంశవృక్షము విశ్వాస 
యోగ్యమైనది. అందులో (వసక్తుడై న కృష్ణభూపాలుడే మన కవి సమ 
కాలికుడనుకుంటే సరిపోతుంది. అవ్పుడాయన 155016000 మధ్యకాలపు 
వాడవుతాడు, 


దీనికి శ్రీ తిమ్మావజ్జలవారు చూపిన మరియొక చిక్కు. ఆ వద 
ముల రచన అంత పూర్వ రచనగా తోచుట లేదనునది కావచ్చు. ఆ పద 
ములు రచించినది సుబహ్మణ్యకవి కాదని మనము నిశ్చయించినప్పుడు 
అది ఒక చిక్కి రాదు. అధ్యాత్మ రామాయణములోని భాష అంతపూర్వపుది 
కాదని వారనలేదు. నొ దృష్టిలో కూడా అ భాష అంతపూర్వపుదే కాక, 
అంతకంటె పూర్వపుది రూడా కావచ్చు ననిపిస్తుంది. 


ఇక సంగీతములో అనుభవమున్న వారు అధ్యాత్మ రామాయణము 
లోని సంగీతపు రాలాన్నిగూర్చి తెలిపిన భావాలు విచారిద్దాము. ఆవికూడా 
నా అభీ పాయాన్నే బలపరుస్తున్న వి. 


158 సారస్వత వ్యాసములు 


“రామాయణ కీర్రసలు నూట నాలుగింటికి దాదాపు $68 రాగాలు 
వాడబడ్డాయి. లభించిన క్షేతయ్య పదాలలో మున్న్నూటికీ ౨6 రాగాలే 
వాడబడ్డాయి. 1క్షైతయ్య నాటి మోహన ఈకీర్తన రాగాలలో కనబడదు. 
అన్నమాచార్యుల నాటి కర్ణాట సారంగ, మంగళకై శిక, లలిత పంచమం, 
గౌర్కి కన్నడగౌళ వంటి [ప్రాచీన రాగాలతో కీర్తనలున్నాయి. ఇందువల్ల 
సు[బహ్మణ్యకవి క్షైతయ్యకు ఇంకా దగ్గర వాడు మా(త్రమే కాక కించి 
త్పూర్వుడు కాగలడా అని కూడ అనిపిస్తుంది. ఏమంటి ఈ రాగాలలో 
గౌరిని తప్ప మిగిలిన వాటిని వేటినీ క్రేతయ్య వాడలేదు. క్రేతయ్య 
నాడే బహుశా (ప్రచారము లోకివచ్చి ఉంటాయని ఇంతవరకూ విద్వాంసు 
లనుకొంటూ వున్న ఉఊసేనీ, కాపీ ఆనంద భైరవీ సుబహ్మణ్య కవి 
కూడా వాడాడు...” 


కుమారి పమీలాదేవి వ్యాసములో కూడా శ్రీ తిమ్మావజ్ఞ లవారి 
కాల నిర్ణయముతో ఏకీభవింవక, క్షీతయ్యకు పూర్వుడును అన్నమా.. 
చార్యులకు దగ్గరవాడు కాగలడేమో అనిపిస్తుంది అన్న శ్రీ. రజని మాటలు 
ఉటంకించి ఇంకా ఇట్లా ఒకచోట పలికినది. 


“అది కాక భ్యదాచల రామదాసు 17వ శతాబ్దమువాడు. వీరికి 
తరువాత కాలము వాడైన థ్రీ త్యాగరాజస్వామివారు తమ. (పహ్ల్హాద భక్తి 
విజయ మను సంగిత నాటక పారంభమున భ్యదాచల రామదాసును 
సన్నుతించారు. రామ కథను [వాస్తూ, రామదాసు కాలమునుండి ఆంధ 
దేశమంతా విస్తార [వళ స్పికి వచ్చిన భ్యదాచల నామమును సు బహ్మణ్య 
కవి స్మరింపకుండుట ఒక విశేషము, కౌ బట్టి ఆయన రామదాసుకు పూర్వు 
డనియే భావించుట నమంజసము”. 


ఆమెయే మరియొక సందర్భములో ఈకవి [ప్రయోగించిన రాగా 
లను నిరూపించి “__దీనిని బట్టియు, ఈయన వాడిన [పాచీన రాగము 


లను బట్టియు, ఈ కవి శ్షేతయ్యకు పూర్వుడై ఉండుననుటకు ఎక్కువ 
అవకాశము కలదు” అనిరి. 





l, వావిళ్ల వారి (పతితో 884 పదాలు, 89 ఛాగాలూ ఉన్నవి, | 


నోరి నరసింహశాస్త్రి 259 


కొద్ది కాలము [క్రిందటివరకు ఈ కీర్తనలకు ఆం[ధ దేశమంతటా 
విస్తార [పచారముండేది. ఆయినా వారి స్మృతులు చెప్పుకునే శిష్య 
పరంపర వినరాక పోవడము వల్ల కూడా ఆయన చాలా [పొచీనుడను 
ఊహనే బలపరుస్తున్న ది. 


పై అన్ని కారణాల వల్లను సు[బహ్మణ్యకవి క్రతయ్య (1800- 
1680) కు పూర్వుడనీ, అన్నమాచార్యులకు (1408-1507) దగ్గర వాడనీ 
(పస్తుతానికి నిర్ణయించడము సమంజసము. అంటే బహులాశ్వ చరి[త 
కర్త కాలమైన 1550-1600 మధ్యకాలమే ఈ కవి కాలమనడమే ఎక్కువ 


ల్‌ 


సు[బహ్మణ్యకవి సంస్కృతాంధ్ర భాషలలో విద్వత్తు కలవాడన 
డానికి ఆయన రచించిన |గంథమే సాక్షి. ఇందులో ఊన్న 104 కి ర్రన 
లలో 6 కీర్తనలూ, ఒక చూర్ణిక సంస్కృృతములోను, తక్కినవి ఆంధ 
భాషలోను ఉన్నవి. సంస్కృతము నిర్దుష్ట మై ఉండుట సర్వసాధారణ మే, 
*కాని ఆంధ భాషను ఇంత లాక్షణికముగా (ప్రయోగించిన _పసిద్ధ వాగ్గోయ 
కారులు కనపడరు. అంత లాక్షణికమైన భాష |పయోగించినా, సజీవముగా 
ఉన్నది. గానానికి అలంకారము కూర్చీీపాసలు, అన్నుపాసలు, యతి 
మె(తి అలవోకగా కీ ర్రనలలో కూర్చినాడు,ఇన్ని నియమాలు పాటించినా 
పొల్లు పదాలు సకృత్తుగా కాని కనబడవు. ఈ పలుకులు అయన సంస్కృ 
తానికి కూడా అన్యయి స్తవి, ఆయన |పయోగించిన సలక్షణ సంస్కృ 
తాం|ధ భాషలు ఈ కవికి వాగ్గేయ కారులలో విశిష్ట స్థానమును చేకూర్చు 
చున్నవి. 


భాషా పాండిత్య మె కాక ఈ కవికి ముఖ్యంగా వేదాంత శాస్త్ర 
ములో, పాండిత్య మున్నట్లు విశదమవుతూంది. అదై షత వేదాంతాన్ని 
[పదర్శించే అధ్యాత్మ రామాయణము ఆం|ధీకరిం చడానికి పూనుకొనడమే 
దానికి నిదర్శనము, ఆయనకు వేదాంత శాస్త్ర జ్ఞానమే కాక అనుభవము 
కూడా కల పుణ్య పురుషుడుగా ధనపడుతున్నాడు. అతడు 'వివేక కార్య 


160 సా రన్వత వ్యానములు 


శేషగిరి “అఖండ చిదనుభవి *రుచిరవి 'సార్మబహ్మ సు్కుబహ్మణ్యము' 

సంతత లేదని బెర్కొని జను లజ్ఞాన కర్మ బంధంబులూడి ము త్రిగాంతు 
రట్టి శేష గిరీశడగు రాఘవదాసున కితర బంధము లెంత! ఆని ఇ ధైర్యము 
వహించిన వాడు! రామ భక్తిని ఆదె దెతానుభవముతో మేళవించి చెప్పు 


టలో ఈ కవికి సాటి యైనవాడు, కృష్ణ భ_క్తితో అదై ఇతానుభవము మేళ 
వించి శ్రీ నారాయణ తీర్థల వారే! 


ఇక ఆయన ధాతు కల్పనా సమర్ధతను గూర్చి సంగీత విశేషము 
లను లోతుగా తరచి సూచించిన శ్రీ రజనీ యొక్కయు,కుమారి (పమీలా 
దేవి యొక్కయు వాక్యాలు ఈ శీర్షిక చివరి భాగములో ఉదహరించ 
బోతున్నాను. వారిద్దరూ సంగీత శౌ స్ర్రములోను గాన |పయోగములోను 
అనుభవమున్న వారు గనుక వారి అభ్మిపాయములు [పమాణంగా (గహించి 


ఈ కవికి మాతువుతోపొటు ధాతువులో కూడ. సమాన జ్ఞ కలదని నిర్గ 
యింవవచ్చును. - 


వారివలె లోతులకు పోకుండా స్థూల విచారణము వల్ల, ఈ కవికి 
గల సంత పొగల్భ్యము అనుమేయించవచ్చును. ఈయన 104 కి రన్న 
లలో 58 రాగములు [పయోగించినాడు. బాలకాండములో 17 కీర్తనలు 
17 రాగములలో చెప్పినాడు. వావిళ్ళవారు ప్రచురించిన క్రితయ్య 
పదములు శికి4 టిలో 49 రాగములు మాత మే ఊన్నవి. తీర్ధులవారి 
159 క్రీ ర్రనలలో 37 రాగములే ఉన్నవి, ఈ ఇద్దరు సమర్థులతో పోలిక 


వల్ల , ఈ కవి ప్రదర్శించిన రాగ వై వైవిధ్యము ఎంత మహ త్తరమెనదో 
అనుమేయించవచ్చును. 


ఈ కవికి ధాతువులలో సమాన పాగల్భ్యమున్న ట్ల నిరూపిత 
మయినందున, ,శార్థ దేవుని మొదటి [పమాణము |వపకారము, సు[బహ్మణ్య 
కవి ఉత్తమ వాగేయరారకోటిని అలంకరిస్తున్నాడు. 

ఆ లక్షణ కర్త చెప్పిన రెండవ |[పమాణముతో విచారి స్టే ఇతడు 


వస్తుకవి, రామాయణ మహా కావ్యాన్ని, సమర్ధతతో కథా కథనము చేసి 
నిర్వహించినాడు కనుక, ఉత్తమ వాగ్గేయకారుడు. ఈ కావ్యము శాంత 


నోరి నరసింహశాస్త్రి 161 


రస [పథధానమెై నవరసభరిత మైనది. ఆది దంపతుల సంవాదరూపముగా 
ఉండి, పవిత్ర శృంగార సంబోధనలతో భక్తిని జోడించి, సహృదయ 
హృదయాపహ్షాదకముగా ఉన్నది. ఏ విధముగా చూచినా, అధ్యాత్మ 
రామాయణము ఆం[ధ భాషలో నిరుపమాన మైన కావ్యము. 


ఈ కవి గేయదక్షతను గూర్చి శ్రీ రజని ఇట్లా అన్నారు : 


కీర్తనలు అఖ్యానాత్మక శి లికి అనుగుణంగా ఆది, ఆట, 
జంపె, త్రిపుట, రూపక తాళాలలో, ఆ కీ ర్రనలకు ఆయా రసాలకు ఉచిత 
మైన ధాతుకల్పన చేసాడు, సు[బహ్మణ్యకవి. కొందరు నేటి విద్వాంసులు 
ఇతని ధాతుకల్పన అంత పిద్వత్పరిపుష్టము కాదనీ, ఇతడు కేవలము 
భజన గోష్టులకు పనికివచ్చు సంకీ ర్రనములను సులభ శె లిలో చెసిన 
వాగ్షియ కారుడన్న ట్లుగా భావిస్తారు. తాగ్యరాజును గురించి అతని కాలపు 
విద్వాంసులిటువంటి అభి పాయమునే వెలిబుచ్చినారు.... రామాయణ 
కీర్తనలను వివరంగా చదివిన వారికైనా పొడిగా వినిన వారికై 
ఆ కర్ర నలలో చాలమట్టుకు _ చరణ నిర్మాణము చిట్టస్వర సాహిత్యము 
లాగే చౌక మధ్యమ కాలగతులలో సాగి సాహిత్యముతోనే చివర ముక్తా 
యింపులు వెసుకుని, తిరిగి పల్ల వికి బోయే [పొఢ రచన గోచరిస్తుంది.. 
చరణము అను[పాసలతో అంత్య [పొసలతో ఖండాలుగా తెగి, ఖండ 
ఖండానికీ ఓకే మాదిరి ధాతువు తిరిగి తిరిగి వచ్చి, పెకాలంలో చివరి 
ఒకటి రెండు ఖండాలు రాగంల్లో పై స్థాయినంతటినీ చుట్టుకొని వచ్చి, 
ము క్తాయింపుతో చరణం ముగిసి, వ పల్ల "వ అందుకుంటుంది... 


“ఇతని కీర్తనలలోని ధాతుకల్పన్క, పల్లవి యెత్తుగడలోనే రాగ 
స్వరూపాన్ని స్పష్టంగా నిర్దేశిస్తూ ఒక్కొక్క చరణము లోను అందలి 
భావాన్ని అనుసరించి, ముందు చెప్పుకున్న పకారం, అన్నువాసాన్వితమై 
తెగుతూ వినిపించే ధాతు ఆవ రాలలో తిరిగి తిరిగి వినిపిస్తూ, చివరి 
ఖండాలతో రాగ స్వరూపం పూర్తిగా నిర్తేశింపబడుతుంది... 


ఇక కుమారి | పమీలాదేవి వ్యాసములో ఈ కవి సంగిత దక్షతను 
ఇట్లా వర్ణించినది. 


Il 


162 సారన్యత వ్యాసములు 


“కృతి రచన యేర్పడుటకు పల్ల వి, అనుపల్లవి, చరణములు 
చాలును గాని సుుబహ్మణ్యకవి చరణాంతములందు మధ్యకాల సాహిత్య 
ములను రచించి వాటి (శ్రావ్యతను ఇనుమడింప జేసినాడు. మధ్యమకాల 
సాహిత్యములకు సృష్టికర్త ర్త అని పసిద్ది పొంది కర్ణాటక సంగీత |[తిమూ 
రులలోనొకరై న శ్రీ శు ముత్తుస్వామి దిక్రితుల మధ్యమకాల సాహిత్యముల 
శేమ్మాతము క తీసిపోవు. శ్రీ ముత్తుస్వామి దిక్షితులకు సు|బహ్మణ్య కవి 
పూర్వుడగుటచే వారి కందులో మార్గదర్శి యనుట యతిశయో క్రి కాదు.” 


“సీతారామ కల్యాణ సమయమున అపరసలు ఆడిరని తెలుపు 


సమయముల కూర్చిన జతులును వీరి స్వరలయాది పాండిత్యమును 
(పదర్శించు చున్నవి....” 


రక బ్ర వాగ్గేయకారుడు లక్ష్య లక్షణములందు సామర్థ్యము కల 
వాడు.. 


“రాగ రసమును కావ్యమందలి సందర్భము ఎరిగి రాగములను 
(సయోగించినప్పుడి ఆశించిన ఫలము చేకూరగలదు. సు[బహ్మణ్యకవి 
కావ్యము నందంతటను ఇట్టి విజ్ఞతయే చూపినాడు."” 


“క్క కవి రచనలలో కొన్ని విశేషమైన అలంకారములు కూడ 
కానవచ్చుచున్నవి....” 


“సుందర కాండములో వానరులు మధువనము భంగము చేసిన 
కథను గానము చేయు సందర్భములో రచించిన కృతి వల్ల విలో 
ను[బహ్మణ్యకవి మధువనము తేనె లానిన ఆనందముతో పొంగిపోవు 
చున్న వానివలెనే 'సరిగారి సచ్చరి తము విను వారి కరయ నెవ్వారిలను 
గౌరి అని స్వరాక్షరములను అర్థవంతముగా కూర్చి తన నేర్పును పక 
టించినాడు.” 


“కొన్ని పల్ల వులలో చితమైన విశేషములు కూడ కానవచ్చి 
నవి....” 


ఆర్చి ద్రి కృతులన్ని టిలో పల్లవులు మిక్కిలి సమర్థ తతో రచింప 
బడినది, వానిలో [ప్రారంభములోనే రాగసంచారము (ప్రారంభమై, అను 


నోరి నరసింహశాస్త్రి 153 


పల్ల విలోను చరణములోను నంపూర్ణత చెందును, వాణి విశేషములు 
గానము చేసి వినిపించి (పదర్శంచినపుడే కాని, కేవలము మాటలతో 
పర్గించుట సాధ్యము కాదు.” 


“తాళ విషయములో కూడ ఈ కవికి మార్గ విధానమంది అభి 
మానము కనబడుచున్నది....” ' 


6 


ఇది సంస్కృతములో ఉన్న ఆధ్యాత్మ రామాయణమునకు 
ఆంధానువాదము, మూలము విశ్వామ్మిత రచనమని పెద్దలవల్ల వినికిడి. 
1804వ సంవత్సరములో పిడుగు సుబ్బరామయ్యగారి చెతస్వకియ శారదా 
నిలయ ముడాక్షరశాల యందు ముదించిన తెలుగు లిపి (పతి నావద్ద 
ఉన్నది. దాని ముఖ ప్యృతము మీద కూడ విశ్వామిత (పోక్తమని 
ఉన్నది. దానిలో హిమ్మతివర్మ. పుతుడై న శ్రీరామవర్మ రచించిన 
“సతువు అనే వ్యాఖ్య కూడా ఉన్నది ఇది. విశ్వామ్మిత కృతమనే [పతీతి 
వున్నా, వ్యాఖ్యాత మాము వ్యాస (పో క్షమైనట్లు భా వించినాడు. 


దీని పారాయణ మహాత్మ్యము గొప్పగా |బహ్మాండ పురాణములో 
ఉన్నది, స్మా రుల ఇళ్ళలో పెద్దలు దీనిని పారాయణము చేసే వారని 


తోస్తుంది. మా నాన్నగారే నాలుగు సార్లకు తక్కువ లేకుండా పూర్తిగా 
పారాయణము చేసినారు. 


మూలములో ఉత్తర కాండముతో సహా ఏడు కాండలూ, 4245 
శ్లోకాలు ఉన్నవి. అవి ఎక్కువ భాగము అనుష్పుప్పులు. సుబహ్మణ్య కవి 
ఏ B27 క్షోకాలున్న యుద్ద కాండాంత కావ్యమే అనువాదము చేసినాడు. 
అది కౌను సై జులో 189 పేజీలలో అచ్చయినది. పేజీకి 10 శ్లోకాలు 
చొప్పున లెక్క వేసే , మూలము 8682 పేజీలు అవుతుంది. కాబట్టీ స్థూల 
ముగా లెక్క వేస్తే సె దానిని సగము పరిమాణానికి అనువాదము చేసి సినాడన్న 
మాట, ఈ విధంగా కొంత సంక్రీపముగా వున్నా.మూల కథలోని |పథానాం 
శాలు కౌని వర్ణనలు కాని, స్తోత విశేషాలు కాని, ఏమాత్రము పోకుండా 


164 సారన్వత వ్యానములు 


అనువాదములోకి తెచ్చినాడు. మూలములోని శబ్దాలు కూడా తరుచుగా 
కీర్తనలలో కూర్చినాడు. అనువాద విధానము వివరించడము ఇంకొక 
వ్యాసములో చేయదగిన దని (ప్రస్తుతము దాని స్వరూపము స్థూల 
మార్గంగా [వస్తావించాను. 


సుబహ్మణ్య కవి అధ్యాత్మ రామాయణము ఇతోధికముగా భక్తులు 
కేర్తించుకొని, గానకళా కుశలురు గానము చేసి తరింపదగిన ఉత్తమ 


గేయ కావ్యము. శ్రీ రజని వాక్యాలతో వీకీభవిస్తూ ఈ [ప్రబోధము 
చేస్తున్నాను, 


“ఆంధ దేశములో పుట్టి పెరిగి పాదుకొని ఆంధ్రులను . 
ఆబాల గోపాలమును పాడించిన వసి ద్ధ వాగ్గేయకారుల కోవలో 
ఇంచు. మించు చివరివాడు సు[బహ్మణ్య కవి. ఆతని కీర్తనల సంగీ 
తాన్ని ఉద్దరించుకొనడము, వరదలో మునిగిపోనున్న నాగార్జున శిల్ప 
కళా ఖండాలను ఉద్దరించు కొనడం వంటిదే ఎక్కడో దక్షిణాది వారి 
బాణినో, ఉత్తరాది వారి బాజినో అనుకరించడం తప్ప, ఆం[ధులకు 
సొంత సంగీతం లేదనుకొనే వారందరికీ... అన్నామాచార్యులతో (ప్రారం 
భంచి సుహణ్య కవి వరకూ జరిగిన అధ్యాయాలలో మనము స్మరించిన 
వాగ్గేయకారు అందరి జీవితములూ సరియైన వతు తర మీయగలవు.” 


“పురారిగిరి సంభూతా శ్రీ రామార్జవ సంగతా అధ్యాత్మ రామ 
గంగేయం పునాతి భువన |తయమ్‌."” 


నాట్యకళ (195760) (పత్యేక సంచిక డిసెంబరు. 18689 


నీలా శిల్పకళ వినిష్టత 


శిల్పము, చి! తకళ, సంగితము, నృత్యము, కావ్య రచన- ' ఇవి 
అన్నీ లలిత కళలుగా భావింపబడుతున్నా దేని విశిష్టత దానికున్నది. 
ఐనా తక్కిన లలిత కళలకు వేనికీలేని విశిష్టత శిలా శిల్పానికి ఉన్నది. 
ఈ శిల్పము ఎక్కడ ఏ విధంగా రూహొందుతుందో చక్కగా భావించి 
నప్పుడే కాని దాని స్వరూపము అవగతము కాదు. 


కవి కావ్యస్వరూపము హృదయగతము చేసుకొని శబ్ద స్వరూపము 
లోకి దించుతాడు. తాను భావించిన భావనకూ, చెప్పే వాక్కుకూ అవినాభావ 
సంబంధ ముండేట్లు చేస్తాడు. వాక్కు మీద అధికార మున్న వానికే అది 
సాధ్యపడుతుంది. 


అట్లి చిత కళాకారుడు తన భావనను రేఖలతో వర్ణములతో రూపొం 
దిసాడు. రేఖలు వాయడంలో రంగులు వెయడములో అతసికున్న అను 
భవము జోడిస్తాడు. చిత్రము చి తించేది కాగితము మీద కావచ్చును, 
చర్మము మీద కావచ్చును పటముమీద కావచ్చును, కుఢ్యముమీద 
కావచ్చును, రత్నాదుల మీద కావచ్చును, కుండమీద కాపచ్చును, ఆయా 
వస్తుపుల గుణములకు అనుగుణముగా తన పద్దతి మార్చు చేసాడు. 


అభీ వాగ్గేయకారుడు తన హృదయములో ఆవిర్భవించిన సంగిత 
మును_ థాతువును. మాటలలో. ధాతువులో కూరుసాడు. 


నర్హకుడు కూడా తాను (పదర్శింప దలచిన భావాలను తన అంగ 
విన్యాసాదులతో ఆకాశములో రేఖలు గీసి (దర్శిస్తాడు. 


ఈ విధంగా ఈ లలిత కాళాకారులు తము హృదయములో ఆవిర్భం 


చిన భావము తాము ఎన్నుకొన్న సాధనములోనికీ, [ద్రవ్యములోకి 
యోగింప జేస్తారు, 


166 సారస్వత వ్యాసములు 


మరి శిలా శిల్చిః అతడు ఉపయోగించే దవ్యము శిల. అతడు 
చేసిది తాను భావించిన రూపమును, శిలలో శాణటంకములతో మూరి 
భవింప చేయడమేనా? సాధారణముగా అంతే అనే భావము సర్వే సర్వత 
వ్యాపించి ఉన్నది, శః శిల్చమును గూర్చి వాసిన వ్యాస కర్తలు కాని, 
కథకులు కవులుగాని, ఎక్కువగా అదే భావము పకటించినారు. సాధారణ 
శిలా శీల్పులుచేసే పని కూడా అదే కావచ్చును. కంచు మొదలైన లోహా 
. అతో వీగహాలు పోతపోసే శిల్పులు కూడా చేసేది అదే కావచ్చును. కాని 


శిలలలో మూర్తులు శిల్చించే మహా శిల్పులు మాాతము చేసేది కానేకాదు. 
అదే వారి విశిష్టత! ఏమిట ది? 


గి 


కవి తన భావనకు వాక్కును అనుకూలముగా మలచుకోగలడు. చిత 
కారుడు భావనాను కూలముగా పెన్సిలును, తూలికలను, రంగులను, వస్తు 
వును మలచుకో గలుగుతాడు. అల్లే వాగ్గేయకారుడు వాక్కును, నటుడు తన 
అంగములను స్వాధీనము చేసుకుంటారు. కాని శిలా శిల్పకి అట్టిది 
సాధ్యము కాదు. తక్కిన కళా కారుల సొధనములు వారి స్వాధినములో 
ఉంటవి. కాని శీల అట్లాకాక స్వతం|తమెనది. తక్కిన కళాకారులవలె 
శిలాశిల్సి కూడా శిలలోకి తన భావరూపము చెక్కడానికి పూనుకుంటే, 
. అతనికది సాధ్యముకాదు. ఆ రాయి చం్యదకాంతప్పు రాయి (Marble) 
కాని, న ల్లశాణపు రాయికాని, ఎ[ర్ర రాయికాని, సున్నపు రాయికాని, 
దేని రూపము దాని కుంటుంది. శిల వట్టి సుద్ద ముద్ద వంటిది కాదు. 
దారువులకువలెనే రాతికిని ఎన్నా పొరటు, గీరలు, పొరుపులు ఉంటవి. 
వానికి అడ్డు రాకుండా తన భావనను శిలాశిల్సి రూపొందించు కోవలె. 
తన భావనకు అనుకూలముగా ఉన్న శిలను వెదకు కొనడానికి పూను 
కొంటే, ఏళ్ళు పూళ్ళు వెదకినా, దొరకక పోవచ్చును. శిల్పాలకు ఉప 
యోగపడే శిలలు సులభ సాధ్యమైనవి కావు. కాబట్టి శిలాశిల్సి తనకు 
[ప్రాప్తించిన శిలలోనే మూర్తి భావన చేయవలె, ఈ విధంగా చూ స్తై 


నోరి నరసింహశాస్త్రి {67 


శిల |పభువు, శిలాశిల్సి దాని సేవకుడా అనిపిస్తుంది. కాని అదీ 
న్యాయముగా తోచదు. అప్పుడు శిల్పి అన్వతర్మకుడౌతాడు, శిల్పి 
గౌరవానికి అది భంగకరము మది? 


త్రి 


శీలా ఫలకము లభ్యమైనది. దానిని ఎన్నో విధాల స్థూల పరీక్ష 
చేసి శిల్చ్పయోగ్యమో కాదో ముందు నిర్ణయిస్తాడు. శిల్చ్పయోగ్యమని 
నిర్ణయమైన తర్వాత దానిని బహుముఖాలుగా పరిశీలన చేస్తాడు. 
సూర్యకాంతిలో, చం[దకాంతిలో, సంధ్యాకాంతిలో, చీకటిలో దాన్ని కన్ని 
వై పులా తిరిగి సూక్ష్మంగా పరిశోధన చేసాడు, దాని స్వరూపము బాగా 
అధ్యయనము చేసిన తర్వాత అందులో ఏ శిల్చ్పమూరర్హి నిక్షిప్తమై 
ఉన్నదో, దాగి ఉన్నదో, బంధింపబడి ఉన్నదో ధ్యానిస్తాడు. శిలా 
శిల్సికి నిజమైన హృదయము ఆ శిలలో ఉంటుంది, తన దేహంలోకాదు. 
ఆ మూర్తిని శిల్సి దర్శించిన తర్వాత కాని శీల్ప|క్రియకు ఉప్మకమిం 
చడు. ఆ శిలలో ఏ భాగంలో ఏ రూపంలో మూర్తి ఉన్నదో దర్శించి 
దాన్ని బయటికితీసి (ప్రదర్శించడమే శిల్పి కార్యక్రమము. శిలాబం 
. ధంలో చిక్కుకొన్న మూర్తులకో, మూ ర్తికో శిలలో నుండి విముక్తి 
కాలిగించే పుణ్యశాలి శిలాశిల్పి, అది ఆదరముతో, భ_క్రితో, _పమతో 
కాఠిన్యముతో వాత్సల్యముతో కాని సాధ్యముకాదు. ఇంకొక పరిభాషలో 
చెబితే మాయాబంధములోనున్న జీవునికి స్వన్వరూవము (పదర్శించే 
సద్గురువు వంటివాడు మహాశిలాశిల్సి 1 


4. 


ఈ శిలా శిల్పము మన దేశములో వర్షిల్లిన వైదిక జైన బౌద్ద 
మతాలు మూడిటికి సర్వసాధారణ మె ఐనా, ఆ మూడిటిలో అది బౌద్ధము 
వల్ల విస్తారంగా వ్యా_పి చెందినది; బె "ద్దములోకూడా మొదట మొదట 
బుద్దపాదాలు, బోధికి ధర్మచ్యక ప్రవ ర్రనక్కూ మహా పరినిర్వాణమునకూ 


168 సారస్వత వ్యాసములు 


(పతీకలై న బోధివృక్షము, చక్రము, బుద్భుదాకారమైన స్తూప్తము 
మా|తమే పూజా స్థానాలుగా ఉండేవి. [ప్రాచీన తర బౌద్ద మనదగిన 
కొనయానము శాఖోపశాఖలై మహాయాన శాఖలుగా వరిణిమించుటతో 


పాటు బోధిసత్వ భావన వి స్పరించినల్లి శిలాశిల్పమును బహుముఖము 
లుగా విస్పరిల్లిన ది 


బౌద్ద పూర్వాచార్యులు మొదట మొదట ఈ వ్మిగహ పూజను అస 
మృత సృష్టితో ఉపేక్షించి ఉండవలె. శిలా శిల్పాచార్యులు నెమ్మది 
నెమ్మదిగా తమ శిలా శిల్పా రహస్యమును వారికి విశదికరించి వారి 


సమ్మతిని హొందియుండవలె. ఎందరో శిలా శిల్పులు బౌద్ధబిక్షువులు 
కూడా అయి ఉండవచ్చును. 


శాక్యగౌతముడై జన్మింపక పూర్వము ఆయన 4 అసంఖ్యేయ 
కల్పముల కాలము [క్రిందట (బహ్మ చారియై దీపంకర బుద్దునివల్ల దీక్ష 
పొంది అప్పటి నుండి అనేక జన్మము లెత్తి దశపార మీతములుదాన, 
శీల, నైష్య్కర్శ్య, పద్దా, వీర్య, సత్య, క్షాంతి, అధిష్టాన, మైల, 
ఉఊపేక్షలు...అనుష్టించి సిద్ధిపొంది యుండెను. ఆయన ఎత్తిన జన్మలు 
మనుష్య జన్మలె కాదు, పశు పక్షి వృక్షాది జన్మలు కూడా ఎ త్తెను. 
ఏ జన్మమె_క్తినను తన దీక్షమరవక దశపార మితములు అనుష్టించెను. 
ఆ జన్మలలో జివించిన దశల కే బోధిస త్త్వ సంజ్ఞ కలదు. 


గౌతమ బుద్ధుడు బుద్దత్వము పొందిన వెంటనే మారుడు వచ్చి 
ఆయనను బహువిధముల ధర్షింప యత్నించెను. అందులో ఒకటి, 
“గౌతమా, నీవు బుద్ధుడవైతివి. వెంటనే నిర్వాణమున (ప్రవేశించి 
నిర్వాణ సుఖవమునుభవింపుముూు అని సమ్మోహింప యత్నించుట. రానీ 
బుద్దుడు ఈ చకుర్దశ భువనములు కర్మబంధములో చిక్కి దుఃముతో 
బాధ పడుచుండగా వారిని అందరినీ ఊద్దరించే ఉపాయము బోధించక' 
నేను నిర్వాణసుఖ మర్ధింపను. అని ఫీష్మించెనట | | 


పై విషయములు సర్వసామాన్యముగా బౌద్ద శాఖలన్నియు 
విశ్వసించున వ్వైనందున శిలాశిల్చులు |ప్రతిపొదించిన  శిలాశిల్ప 


నోరి నరిసేంహశా స్త్రి 169 


రహస్యము బౌద్ధాచార్యులను అందరిని నెమ్మది నెమ్మదిగా ఆకర్షించి 
ఒప్పించి ఉండవలెను, 


“బోధిసత్త్వమూర్తులు ఈ శిలా బంధములలో చిక్కుకొని మూర్తి 
భవించి భక్తులకు దర్శనమిచ్చి ఉద్దరించుటకు ఆరాటపడుచున్నవి. భగ 
వానుడు చతుర్దశ భువనములలో జీవకోటికి కర్మ బంధము నుండి విముక్తి 
కల్పించవలెనని ఆరాటపడలేదా ? మేమును శిలాబంధములలో చిక్కు 
కొని మాకు దర్శన మిస్తున్న బోధిసత్త్వావతార మూర్తులకు శిలాబంధము 
తొలగించి సువ్య క్షము చేయదలచినాము, 

స్థూలముగా పెన వివరించిన విధముగా శిలా శిల్పా చార్యులు 
బౌద్ధస్థవిరులకు నివేదించి వారి అనుజ్ఞ పొంది ఉఊండవలె ! శిలా శిల్పా 
చార్యులు మొదట వెలువరించిన బోధిప _త్వమూర్తులను చూచి స్టవిరభిక్షు - 
వులుకూడ సమ్ముగ్గ్నులె ఉఊండవలె. ఇట్లు మొదట పొందిన అనుజ్ఞ, 


తర్వాత తర్వాత శాసనముగా మారి శిలా శిల్ప ముబహు ముఖములుగా 
విస్తరించి వైభవ స్థితిని సంపాదించి ఉండవలె ! 


ర్‌ 


పోయిన సంవత్సరము నేను నా “విజయపురి నవలా రచనకు 
ఆధారములు [గ్రహించుటకు నాగార్జున సాగరము వెళ్ళి యుంటిని. 
అక్కడ నాకు పెద్దలెందరో విజయపురి పూర్వ వై వె భవమును లీలగానై. నా 
తెలుసు కొనడానికి ఎంతో వాత్సల్యముతో సహకరించిరి, అట్టి వారిలో 
యువకుడు ఉత్సాహశాలి ఐన శ్రీ కొండిప ర్తి శేషగిరిరావు ఒకరు. 
ఆయన మహాశిల్చుల వంశములో జన్మించిన వారు. శిలను శిల్పముగా 
రూపొందించుటకు శిల్పులు అనుష్టించు కార్య[కమము వివిధ దశలను 
వారు వర్ణించుటికాక, తొమ్మిది దశలను స్కైెచ్‌ని రూపముగా [వాసి ఇచ్చి, 
అభిమానముచూపి నేను చదువ దగిన [గంథాలుకూడా సూచించినారు. 
అదంతా ఒక ఎత్తు ! అందులో వారు “పరసలాలు కీసివేయడము అని 
శిలాశిల్పులు ఉపయోగించి పరిభాషను చెప్పడము ఒక ఎత్తు | 
ఆ మాటలను వారు వివరించలేదు. 


(70 సారస్వత వ్యాసములు 


“పరస్థలాలు తీసి వేయడము అని శిల్ప పరిభాషను గూర్చి 
మననము చేయగా చేయగా ఆ మాటలు ఎంతో అద్భుత మనిపింస 
సాగినవి. వారు ఏదో సందర్భ వశనుగా అన్నమాటే ఐనా నాకు హృద 
యానికి హత్తుకొన్నది, పరస్థలాలు అంటే ఏమిటి ? శిలలో మూర్తి 
కాకుండా ఉన్న సలాలు అన్నమాట ; స్వసలము అందులో దాగిఉన్న 
_ థి థి 
పూర్తి, తక్కిన శిలా భాగమంతా దానిని బిగించిపట్టి మాటుసరచిన 


పరస్థలాలు 1 


ఈ మధ్య ఖారెంటైను, శిలా శిల్పులలో మహాశిల్సి అని |వథ్యాతి 
పొందిన మైకేలు అంజిలో జీవిత చరిత చిత్రించిన నవల చదవడము 
తటస్థించినది. అతడు గొప్ప చిత్రకారుడూ కవీ, మందిర నిర్మాణ 
మహాస్థపతీ ఐనా అయనకు అభిమానమైనది శిలాశిల్పము. అతడు 
రూపొందించిన శిలామూ ర్తి నొకదానిని చూచి సంపన్ను డొకడు ముగ్గుడె 
“ర అద్భుత శిల్పమును ఎట్లా చేయగలిగినావు ? అని |పశ్నింపగా ఆ 
మహాశిల్చి ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెనట ! 


“I had a block of Marble in which was concealed 
the statue which you see there. The only effort invol- 
ved is to take away the tiny pieces which surround it 


and prevent it from being seen. For anyone who knows 


how to do this, nothing could be easier.” 


(ఇక్కడ కనబడే మూర్తి దాగి ఉన్న శిల నాకు లభించినది. 
ఆ మూర్తిని చుట్టుకొని, దానిని కనబడకుండా చెస్తున్న చిన్న చిన్న 
ముక్కలను కీసి వేయుట ఒక్కటే చేయవలసి ఉన్న పని. అ పని చెయ 
డము ఎరిగిన వారెవరైనా అది సులభంగా చేయగలరు 12) 


సరిగ్గా మన శిలా శిల్పులు “పర స్థలాలు కీసివేయడిమని సర్వ 
సాధారణంగా [పయోగించే పరిభాషే మరో భాషలో, మరో దేశంలో! 
ఇర్వింగు సోను (వాసిన మైకెలాంజిలో జీవిత చారి. తక నవల మరల 
చదివి, శ్రీ శేషగిరిరావు చెప్పిన 'వరస్థలాల కీసివేయడము” అనే శిల్ప 


నోరి నరసీంహళొస్త్రి [71 


పరిఖాషను జోడించి, కొంత స్వియమెన తాత్త్విక దృష్టితో మననము 
చేయగా ఇందులో (పతిపాదించిన శిలా శిల్చ విశిష్టత స్ఫురించినది, 


శిలా శిల్ప చేసేది రాతిని చెక్కడము కాదు. తన హృదయము 
లోని భావనకు అనుగుణంగా శిలను మూర్తిగా మలచడము కాదు. 
చం[దకాంత శిలలో స్వయంభువుగా నిక్షిప్తమై ఉన్న శిలామూ ర్తిని 
దర్శించి, దాని చుట్టూ నిలిచి బంధించి మరుగుపరుస్తున్న పరస్థలాలను_ 
శిలాబంధాన్ని తొలగించి, దాని స్వరూపము ఆవిష్కరింప జేయడము. 
మాతృ గర్భములో ఊన్న శిశువును వేరుచేసే మంత్రసాని వని వంటిది 
కూడా కాదు. మాయా బద్దుడై న జీవునికి మాయాబంధ విచ్చేదముచేసి 
స్వస్వరూపమైన ఆత్మజ్ఞానము కలిగించే, “గురు (రృహ్మా గురు ర్విష్టుః 
గురుర్ధివో మహేశ్వరః గురుస్సాక్షాత్సర (బహ్మ-ా' అని నిత్యము ఉసా 
సకులచే కీర్తింప బడే సద్గురు స్వామి వంటివాడు ! 


ఇట్టి విశిష్టత ఇతర లలిత కళాకారుల కెవ్వరికీ లేదు, ఒక్క శిలా 
శిల్చి'కే తప్ప ! 


(భారతి మార్చి-1978) 


విశ్వేశ్వర కవిచం! దుని 
చవుత్కార చస్ట్రాకా 


బహుకాలమునుండి సిద్దముగా పెరుమాత్తము వినవచ్చుచున్న 
ఈ ఉత్తమసాహిత్య శాస్త్ర గంథను నేటికి డా. శ్రీరామమూర్తి సంపాద 
కత్వమున ఆం|ధ విశ్వకలా పరిషత్తువారు చక్కగా ముదించి (ప్రకటిం 
చుట ఎంతయు (ప్రమోదావహము. కీ, శే.శ్రీ మల్ల ౦పల్లి సోమశేఖరశర్శ 
గారు తమ రెడ్డి రాజ్యముల చరితములో ఈ [గంథమును ప్రస్తావించి, 
ఇందులోని కావ్యస్వరూ పమునే [పాతిపదికగా |గహించి జగన్నాథ పండిత 
రాయలు రస గంగాధరములో విస కించెనని (ప్రకటించిన దాదిగా ఈ 


[గ్రంథము పఠింపవలెనని సాహిత్యాభిమానులకు కలిగిన తహతహ వీరెడి 
యవకాశము నేటికి లభించినది. 


ఇందులో మూల|గంథము దేవ నాగర లిపిలో ముచ్చటగా 200 


పేజీలలో ముదితమైనది. మూల |గంథ భాగములను ఉదాహృత[గంథ 
క్లాకాదికములను వేరు వేరు టై పులలో ముదించుట వలన పొఠకులకు 
సౌకర్యము చేకూరినది, 


సంపాదకులు శ్రద్దగా క్‌ లిఖిత గంథములను పరిశీలించి మూలము 
నిర్ధారించిరి. (1) అడయారు లై [బరీలో నున్న తెలుగులిపి తాళపత్ర 
(గ్రంథము (క) అండను ఇండియా ఆఫీసు లై|బరీలో మెకెంజీ కలెక్ష 
న్ఫులో ఉన్న కాగితములమీద తెలుగు లిపిలో |వాసిన |గంథము. (8) 
పిఠాపురము సూర్యారాయ విద్యానన్ల లె|బరీలో తెలుగు లిపిలో నున్న 
తాళప్యత [గంథము, (4) మదరాసు గవర్న మెంటు ప్రాచ్య లిఖిత 
పుస్తక భాండాగారములో దేవనాగర లిపిలో [వాసియున్న కాగిత పుపుస 
కము. (ఫ) అడయారు లై బరీ పండిత రామఛం[ద శర్మగారు కాగిత 
ముఠఅపై దేవనాగరా కరములలో (వాసిన (గంథము. 


ఈ రైదింటిలో ఉత్తమ పాఠములుగా తోచిన వానిని పంపాద 
కులు (గహించి తక్కిన వానిని అథసూచికల తో చూపిరి. అవపొఠముగా 


నోరి నరసింహశాస్త్రి 173 


తోచిన తావులలో సరియెన పాఠము నూహించి సవరించి మూల పాఠ 
మును (బాకెట్లలో నిచ్చిరి. (గంథపాతమున్న స్టలములలో [పాచినగం 
థములనుండి పూరించుటకు వీలై నచోట్ల పూరించి (బాకెట్లలో చూసి 
తకినచొట్ల అట్లీ వదిలివేసిరి. 


ఈ విధముగా ఉత్తమ పరికోధక మార్గమున మూల|గంథ 
పాఠము పొమాణికముగా పండితులు |గహించుటకు అనువుగా సంపాద 
కులు శ్రద్దగా పరిశోధించి పాఠకుల కందజేసినందులకు సంపాదకులు 
[పశంసనీయులు. 


[గంథాంతమందు 4 సూచిక లిచ్చినారు. 1. లక్షణ శ్లోకముల 
సూచి. 2. ఉదాహృత క్ష్‌ కోకముల సూచి. ల ఉదాహృత (గంథములసూచి. 
4. నముద్ధిష [గంథకారుల సూచి. ఈ సూచికలు మిక్కి లి ఉపయోగ 
కరములు “అవి నిర్గుషముగానే సంతరింపబడి యుండును. శివ సూచి 
కలో సిజ్ఞ భూపాలీయము ఉదాహరింప బడిన వానిలో V. 20 (పె. 86) 
లో పించినదని మా దృష్టికి తగిలినది, అట్టి వే చిన్న యితర లోపము 
లును |వమాద వశమున దొరలి యుండవచ్చును. 


ఈ [గంథమునకు సంపాదకులు సంస్కృతములో సంక్రిపముగా 
కృతి పరిచయమును, అంగ్లములో 44 పేజీలలో విస్ఫృతమైన ఉపోద్దా 
తమును చేర్చినారు. 


వీనిలో అంగ్ల పోద్దాతము సర్వవిధముల సంపన్నముగా ఉన్నది. 
అందులో ముందు 'ఆం(ధదేశములో సంస్కృతములో పుట్టిన రమారమి 
50 అలంకార శాస్త్ర గంథముల స్వరూప మీయబడినది. ఆ “భాగము ఉఊచి 
తమైన ఆం|థాభిమానమును సూచించుటయేగాక్క ప్రస్తుత (గ్రంథము 
ఎట్టి సాహిత్య వాతావరణములో పుట్టినదియు [పదర్శ్నిచుచున్నది. 
సాహిత్యశా స్త్రమునకు దక్షిణ భారతములో ఆం[ధభూమి అపర కాశ్మీర 
మనదగి యున్నదనుట నిదర్శనముగా ఆం[ధదేశములో నేటివరకు వరం 
పరగా ఎంత సాహిత్య విచారణ జరిగినదో సగర్వముగా నిందు నిరూ 


క eae 


పితమైనది. 


a wim కాక 


174 సారస్వత వ్యాసములు 


ఆ పిమ్మట ఈ [గంథములో నున్న 6 విలాసములలోను ఉన్న 
విషయములను సంక్షేపముగానే ఐనను స్పష్టముగా నుల్లే ఖించినారు. 
అంతేకాక ఆయా సందర్భములలో పూర్వలాక్షణికులను ఎంతవరకు అనుస 
రించినదియు, ఎక్కడ భేదించినధదియు, కొత్త విషయముల నెక్కడెక్కడ 
(పతిపొదించినదియు సూక్ష్మముగా _పదర్శించినారు. 


కావ్యములలో విద్వాంసులకు ఆనంద మావహింప జేయునది చమ 
తారమే! గుణము, రీతి, రసము, వృతి, పాకము, శయ్య, అలం 
కృతి _ ఈ ఏడును చమత్కార కారణములుగానే బుధులు వచింతురని 
విశ్వేశ్వరుని మతము. ఈ విషయము తెల్పిన సందర్భములో ఈ చమ 
త్కార శబ్దము మొదట అభినప గుప్తుని అభినవ భారతిలో వాడబడిన 
దనియు, అది రసమునకు పర్యాయ పదముగా నున్నదనియు, ఆ 
తర్వాత క్షీ మందుని బౌచిత్య విచార చర్చలోను, కవి కంఠాభరణమునం 
దును అది వివరింవబడినదనియు, విశ్వనాథుడు తన సాహిత్య దర్పణము 
లోను ఆయన |పమాజీకరించిన నారాయణ ధర్మదత్తులును దాని 
నంగీకరించినట్లును ఉఊదాహరించినారు. ఈ సందర్భములో విశ్వేశ్వరుని 
చమత్కార లక్రణమును కొంత వివరించిరి. 


“చమత్కారస్తు విదుషా మానంద పరివాహకృత్‌” 
ళళశ్ధల్టా గ్రా సచమత్కారొ కావ్యమ్‌” 
దేఏ 


వీనిని చక్కగా నిట్ల నువదించిరి. “Camatkara is whate 
producds a continual experiene of extraordinary pleasure 
inthe mind ofthe learned, He difines poetry as a 


linguisztic expression possessing such a quality.” 


ఇక్కడ విశ్వేశ్వరుని చమత్యార ల క్షణమునకు జగన్నాథ పండిత 
రాయల కావ్యలక్షణము ఒక విధముగా వివరణము వంటిదని సూచించిరిం 
జగన్నాథుడు కావ్యస్వరూపమును వర్ణించి తుదకు 


“స్వవిశిష్ణ జనకావచ్చేదక |వ్రతిపాదకతా సంసన్గేణ చమత్కార 
వత్స గమ్‌ కావ్యత్వమ్‌” అని కావ్యత్య లక్షణము చెప్పెను, 


నోరి నరసింహశాస్త్రి 175 


ఆ తర్వాత విశ్వేశ్వరు డిచ్చిన కావ్యలక్షణము సమస్త కావ్యము 
లకు _ ధ్వనినుండి శబ్లచి తము వరకు. అవ్యాప్పి లేకుండ నన్వయించు 
ననియు, జగన్నాథుని లక్షణము కేవల శబ్దచ్మితమును కావ్యకోటిలో 
గణింప దనియు నిరూపితమైనది. 


(గంథస్థ విషయములను [పదర్శించుచు ఈ కింది విషయములలో 
విశ్వేశ్వరుడు (పథముడును, స్వతంతుడును అని తెలిపిరి. 


1. ఆలంకారికులలో “రసోవై సఃి అను (కుతిని ఉదాహరించిన 
వారిలో విశ్వేశ్వర కవి ప్రథముడు. 


"9. |[గంథాదియందు నిలుపదగినట్టియు, నిషిద్దములై నట్టియు 
వర్ణములును, గణములును నిర్దేశించుట ఈయన (నక్యేకత, 


ల. రీతులను నిర్వహించుటలో విశ్వేశ్వరకవి. పూర్తిగా నూతన 
పంథా _తొక్కినాడు. 


4, కావ్యములను (1) చమత్కారి (2 చమత్మారితర (5) 
చమత్కారితమ అని మూడు రకములుగా విభజించినాడు, 


పూర్వ లాక్షణికులలో ముఖ్యముగా ఎక్కువగా భోజమతమును 
అనుసరించినట్లు తెలుపుచు పూర్వలాక్షణికులను ఎక్కడను గుడిగా అను 
సరించక ఎన్నియో సందర్భములలో విశ్వేశ్వరకవి స్వతం| తభావములు 
(పకటించెనని సంపాదకులు చక్కగా విశదీకరించిరి. 


ఆ పిమ్మట కవి యొక్కయు, [గంథము యొక్కయు కాల నిర్ణ 
యము చేసిరి. ఈ [గంథము రసార్గవసుధాకరమును ఉదాహరించుటచే 
దానికంటె తర్వాతది. ఈ రెండు [గంథములును విద్యాధరుని ఏక్రావలి 
మతమును ఖండించుటచే దానికి తర్వాతివి, సాయనుని అలంకార సుధా 
నిథియందు చమత్కార చం|దిక ఉదాహరింపబడుటచే దానికంటే (పాచీ 
నము. ఇష్రంకార సుధానిధి రచనా కాలము [క్రీ శ. 1958-18780 మధ్య 
జరిగియుండునని మల్లంపల్లి వారి నిర్ణయమును [పమాణజణీకరించిరి. ఈ 
య్రాధారముల మీద చమత్కార చన్గి9క 1870 A. D. పప్రాంతమునను, 


176 సారన్వత వ్యానములు 


రసార్థ వసుధా కరము 1368 |పాంతమునను రచింవబడెనని నిర్దారించిరి. 
(P. LIV.) 


సంపాదకులు సంస్కృతములో [వాసిన కృతిపరిచయములో 
“ఏవం చ చమక్కారచస్ట్రిికాయా రచనాకాలః |[పాయేణ (కీ, 1360 A.D. 
భవితు మర్హతి” (P. XV) అని ' దీనికి విరుద్ధముగా వ్రాయుట ఇట్టి 
ప్రామాణిక (గంథములలో నెంతమాత్రం సమర్థ నీయము కాదు, 


ఈ రెండిటిలో నేదియు గూడ సమర్థనీయముగా తోపదు. సింగ 
భూపాలుని రాజ్యకాలము 13881412 A. D. అని (౧. “౮౦10 సంపా 
దకులు స్పష్టపరచినారు. చమత్కార చన్టికయు, రసార్దవసుధాకర మును, 
అంతకు పూర్వపు రచనయైన కువలయావళి నాటికయు స్పష్టముగా సందే 
హమున కవకాశము లేకుండ రాజ్యము చేయుచున్న రాజునుగానే సింగ 
భూపొలుని వర్ణించుచున్నవి, కాని, రాజకుమారునిగాగాని యువరాజుగా 
గాని వర్ణించుట లెదు. తాతగారు జీవించి యుండగానే సింగభూపొ 
లుడు కవిగా ఐనవోలుశాసనములో  కుమారసింగడుగా వర్ణింప బడి 
యుండుట సంపాదకుల కాల నిర్ణయుమునకు మరింత జాధకము, కాబట్టీ 
కువలయావళి, రసావర్ణవ సుధాకరము చమత్యారచన్టి9కల రచనా 
కాలము 1986 తర్వాతకు పోవలెను. సింగభూపాలుని రాజ్యారంభకాలము 
19006 కంటే పూర్వమనుటకు అవకాశము కనబడదు. ఇక అలంకారసుథా 


నిధి కాలమును గూర్చి శ్రీ మల్లంపల్లి వారు చేసిన నిర్ణయమును పునర్వి 
చారణ చేయవలసి యుండును. 


సంపాదకు లాపిమ్మట రసార్దవ సుధాకర కర్త విశ్వేశ్వరకవి 
యవునా యను చిక్కు _పశ్నను (ప్రస్తావించి విచారణ చేసిరి. ఆ విచా 
రణ అవును కాదను రెండు వాదములకు గల ఉపపత్తులను కొంతవరకు 
నిష్పక్షపాతముగానే పెర్కొనిరి. 


విశ్వేశ్వరకవియే రసార్గవసుధాకరమును గూడ రచించి యుండు 
ననుటకు చూపిన ఊపవత్తులు. ఫ్‌ 

(1) రసార్దవ సుధాకరము |[పధానముగా నాటక లక్షణములను 
[వపంచించుచుండగా చమత్కార చనస్టి?క నాటకలక్షణములను రసార్గవ 


నోరి నరసింహశాస్త్రి (77 


సుథాకరములో చూడదగునని చెప్పి తక్కిన కావ్యలక్షణాదికములను 
మాత్రమే వివరించెను. ఈ విధముగా నీ రెండును పరస్పరపూరకములు. 


‘The two works are complementary in nature.’ 


(2) రసార్థవసుధాకరములో మొదట నున్న వంశావలిలోను, 
ఉదాహరణములలోను సింగభూపొలుని అతిశయమును స్తుతించుటయే 
గాక అందున్న మూడు విలాసముల అంత్య భాగమున [గంథముతో 


సంబంధము లేకుండ సింగభూపాలుని మహిమను సుతించు శ్లోకములు 
రెండు రెండు కలవు. సింగభూపాలుడే రచించినచో స్వాతిశయము నట్లు 


ఊద్దాటీంచు ననౌచిత్యమునకు పాల్పడునా?. 
(ల్ర “కందర్ప సంభవము” అను [గంథమును రెండును ఉదాహ 
రించుచు అది నాదే__*మమైవ'__అని చెప్పియుండుట. 


(4) రెండు [గంథములును విలాసములు గా విభజింపబడి 
యుండుట, 


(5) రెండును విషయ వివరణములో సులభశె లిలో నుండుట. 

(7) రెండును లక్షణ వరిష్కారములో పూర్తిగా న్వతంత్రమార్గ 
మవలంబింపక పూర్వలాక్షణికులను, అందును ముఖ్యముగా భరతుని, 
భోజుని ననుసరించుట. 


* (7) రెండును కళింగాస్థానకవి యగు విద్యాధరుడు రచించిన, 
ఏకావలిని త్మీవముగా ఖండించుట. 


పె కారణములు ఏకక ర్భృకత్వమును నిరూపించుటకు చాలవనుచు 


చానా 


భిన్న కర్భృకము అనుటకు ఈ (కింది హితువులు చూపిరి. 
1. పరస్పరపూరకత్వము ఏకక_ర్హృకత్వమును నిరూపింపజాలదు. 
2. రసార్దవసుధాకరములో వలెనే కొండవీటి రెడ్డిరాజు పెదకోమటి 


వేమన రచించిన సాహిత్య చింతావముజిలో గూడ స్వాతిశయ వర్ణన చేయు 
శోకములున్నవి. 


లి. కందరృ్వసంభవము ఉపలభ్యము కాలేదు కనుక దానిని రచిం 
చిన కవి ఎవరో నిర్దారణక్షచేయలేము. 


12 


178 సారస్వత వ్యాసములు 


4. పై వానిలో 4.7 కారణములు గణింపదగినవి కావు. 


లం రీతులనుచెప్పిన తీరులో రెండు గంథములును భిన్న మార్గము 
లవలంబించినవి. రసార్గవసు ధాకరములో వదవిన్యాస భంగినిబట్ట్‌ కోమలా 
కఠిన్సా మి|శా అని రీతులను మూడుగా విభజించి వానికే వై దర్శీ, గౌడీ 
పాంచాలీ అని నామాంతరము లిచ్చినాడు. చమత్కార చస్దింకలొ పద 
ఘటనను ఆధారము చేసికొని రీతి (1) అసమాసా (2) మధ్య మసమాసా 
(ఏ) అతి దీర్షసమాసా (4) మ్మిశ్రా_అని నాలుగుగా రిభజింప బడినది. 
ఈ రీతి భేదము రెండు [గంథములకు కర్తలు వేరనుటకు బలవత్తర 
మెనది. 

6. రసార్దవసుధాకరము భోజమతమును పలుతావుల ఖండింపగా 
చమత్యారచం।దిక తరచుగా భోజుని ననుసరించినది. 


7. చమత్కారచం్నదికలో విశ్వేశ్వరకవియే రసార్ష్ణవసుధాకరకర్త 
సింగభూపాలుడే యని పెర్కొనినాడు. 


8. మల్లి నాథసూరి మొదలగు సిద్ద వ్యాఖ్యాతలు సింగభూబాల 
విరచితముగానే రసార్ణవ సుధాకరమును ఉదాహరించినారు. 

9. సింగభూపాలుడు రత్న పాంచాలికా నాటికనే కాక సంగితసుధా 
కరమను పేర శార్హదేవుని సంగీత రత్నాకరమునకు వ్యాఖ్యరచించిన 
విద్వాంసుడు. ౧ 

10 సింగభూపాలుడు సర్వజ్ఞ డిరుదముతో విశ్వేశ్వరకవిచేతనె కాక 
శ్రీనాథాదికవుల చేతను స్తుతింవబడిన విద్వద్యగేసరుడు. 


న. 


పె కారణములను తెలిపి సంపాదకులు చివరకు ఈ విధముగా 


యావ 


సిద్ధాంతీక రించిరి. 


“Such being the attainments and talents of Singab- 
hupala borne out by great authorities, the baseless doubt 
of his authorship of Rasarnava Sudhakara is to be deplo- 
red. Probably it is founded on the popular misconcept- 


ion that an active ruler cannot be a thorough scholar 


and an author.” 


నోరి నరసింహశాస్త్రీ 179 


స్టూలదృష్టికి సంపాదకుల నిర్ణయము యు క్రి సహముగానే కన్పిం 
చును గాని లోతుగా తరచి చూచినచో నది నిలువజాలదు. స్వాతిశయ 
మును వర్ణించుట పెదకోమటి వేమన రచించిన సాహిత్య చింశామణిలో 
గూడ గలదని సమర్థించుట యక్ష్త్రముకాదు; సాహిత్య చింతామణి రచ 
యిత కూడ పెదకోమటి వేమన కాక ఆయన యాస్థానకవియే యనుటకు 
ఆధారములున్న వి, సింగభూపాలుని పొండిత్యమునకు ఆధారముగా సంగీ 
తసుధాకరము కూడ రచించెనని సంపాదకులు తెలిపినది పూర్ణసత్యము 
కాదు. ఆ [గంథము [వాత్యపతులు కొన్నిటిలో దానిని నర్శదాతీరవాసి 
యగు గొపనాథుడు |వాసినట్లు గలదని శ్రీ మానవల్లి రామకృష్ణ కవి 
గారు భరత కోశములో (వ్రాసినట్లు సంపాదకులే (పే. ౪110 లో 
తెలిపినారు. ఆ విషయము సింగభూపాలుని పేర నున్న అన్ని రచనల 
కును కర్హృత్య సందేహమును బలపరచునది గదా! ఈ సింగభూపాలు 
నికి సర్వజ్ఞ బరుదమున్నట్లు విశ్వేశ్వరకవిని గాని ఇతరులుగాని చెప్పెర 
నుటకు ఆధారము కనవడలేదు. చమత్కారచం[దికలోగాని రసార్దవసుధా 
కరములోగాని, కువలయావలిలోగాని ఆ బీరుద మెక్కడను మాకు కనపడ 
లేదు. ఎంతసెవటికిని శ్రీ సింగధరణీపాల ఇత్యాది రాజ పర్యాయపద 
ములే కలవు, కువలయావలి పస్తావనలో సింగభూపాలునికి “లలిత 
కవితా విలాస చతురాననేన.. ..విద్వజ్ఞన సభాజనపరాయగణిన ఖడ్గనారా 
యణేన' అను బిరుదములు కలవు, కాని సర్వజ్ఞ బిరుదమున్న ట్లు చెప్ప 
బడలేదు. ఈ సింగభూపుడు  వండితుడు' గనుక సర్వజ్ఞ బిరుదము 
ఈయనకి అన్యయించునని | భాంతి కలినబ్లున్నది. భోగినీ "దండకములో 
స్పష్టముగా “రావు సింగక్షమానాథు ప్యాతున్‌.. “సర్వజ్ఞ సింగోర్వరాధ్యక్తు 
నిక్షించి....” అని సర్యజ్ఞ బిరుదమీయన మనుమనికి ఉన్నట్లు కలదు, 
ఆ సర్వజ్ఞుడు భోగినీదండక రచన నాటికి యువకుడు కనుక 1412లో చని 


పోయిన ఈ సింగభూపునికి అన్వయించదు, శ్రీనాథుని చాటువు “సర్వజ్ఞ 
నామదేయము.... సందేహాస్సదమైనది. ఒకవెళ నది (గాహ్యమైనను 
శ్రీనాథుడు రాజుకొండకు 1420 [పాంతములో గాని వెళ్ళియుండుట 


కవకాశము లేదు. సర్వజ్ఞ బిరుదమునుబట్టి డ్ర క్త్రత్వమును నిర్ణయించుట 
కేందుబే నవకాశము లేదు, 


180 సొరస్వత వ్యాసములు 


విశ్వేశ్వరుడే రసార్ణవసుధాకరమును సింగభూపుడు రచించినట్లు 
చెప్పినమాట వాస్తవమే కాని తాను ఆయన పేరు పెట్టినప్పుడు మరి 
యెట్లు చెప్పును? కందర్ప సంభవ క ర్పృత్వము వచ్చినప్పుడు మ్మాతము 
పరాకుపడియో ఉఊద్దేశపూర్వకముగనో *మమైవి అని చెప్పుకొనెను. 
ఇంతేకాక ఇతర (గంథములను పేర్కొనుటలో “తథా మహిమ్న స్తవె, ధ్వని 
లోచనాదిషు, యథా భావ్యపకాశికాయామ్‌ి అని ఉదాహరించెను గాని 
రసార్ద వసుధాకరమును ఉదాహరించిన స్థలము లన్నింటి యందును 
“సింగభూపాల రచితే రసార్హవ సుథాకరే_ “నాయక సె్యెవ వంశావల్యాం- 
ఇతి సింగభూపొలీయే_ సిజ్జభూపాలీయే నిదర్శితంహిి_ ఈ విధముగా 
సిజ్ణభూవొల విరచితమని (వత్యెకముగా ఒ త్రీ చెప్పుటలోననే కర్శృత్వము 
సందేహాస్సద మవుచున్నది. 


భొజుని మతమును చమత్కార చస్టిక తరుచుగా అనుసరించు 
టయు, రసార్గవ సుధాకరము తరుచుగా భేడించుటయు పెద్ద కారణము 
కాదు. ఒకటి కావ్య లక్షణాదికమును చెప్పు [గంథము, రెండవది నాటక 
లక్షణములను చెప్పునది. అందుచే కొన్ని విషయములలో అనుసరించు 


టయు, కొన్ని విషయములలో భేదించుటయు ఒకే (గంధక ర్తకును 
సాధ్యమే. 


ఇక మిగిలినది రీతులలో రెండు గంథములును అవలంబించిన 
భిన్న విధానము. సంపాదకులు దీనినే తమ సిద్దాంతమునకు బలవత్కా_ 
రణముగా | పతిపాదించినారు. స్థూలముగా చూచువారి కళ్లు కనిపించును, 
కాని లోతుగా పరిశీలించినచో దానిలోగూడ బలమేమియు లేదని తేల 
గలదు, సమాస పదములు లేకుండుట, కొంచె ముండుట, ఎక్కువ యుం 
డుట, మి్మశముగా నుండుట ఆధారముగా చేసికొని చవుత్కార చన్ది9క 
రీతులను విభజింపగా, రసార్ణవ సుధాకరము కోమల, కరిన, మ్మిశ అని 
వీభజించినది నిజమే కాని వానిని వివరించుపట్టున రసార్గవ సుధాకరము 
లోని ఈ (క్రింది క్లో కోక భాగములు గమనింవ దగినవి. 


ఓత్ర| త్ర కోమలా.... సమాసరహితా స్వలె 
సృమాసైర్యా విభూషితా,... సా వైదర్శితి కథ్యతే 


నోరి నరసింహశాస్త్రి 181 


“అథ కరినాః అతి దీర్భ సమాసయుతా.... 
కఠినా సా గౌడీయేత్యు కా. 


“అధ మి్మిశాః య్మ్యతోభయగుణ[గామ సన్ని 
వేశస్తులాధృతః సా మిశ్రా సైవ పాంచాలీ. ౫ 
ఆ పిమ్మట మ్మిశకు ఉదాహరణ మిచ్చి “అ[తాల్పసమాస, దీర్హ 
సమాసత్వ్సరూ పయోః ... ఉభయరితి ధర్శయోః తులాధృతవతీ సన్ని 
వేశా న్మి|శేయంరితిః ” అని సమన్వయము చేసెను. 


పై నుదాహరించిన దానినిబట్టి చమత్కార చన్ది9కలొ ని మొదటి 
రెండు రీతులు నిందులో మొదటిదిగాను, మూడు నాలుగు నిందులో 
రెండు మూడుగాను చెప్పబడినవని తేలుచున్నది. రితుల విషయములో 
చమత్కార చస్ట్రిక సంక్షీపముగా చెప్పినది రసార్గవసుధాకరములో 
వి స్తరింపబడినది. రెండిటిలోను మూల సూత్రము ఒక్క టియె. 

ఆం[ధదేశములో కొంతకాలమునుండి |పభువులు రచించినట్లున్నను 
వారి యాస్టానక వులా, పండితులో, రచించిరను [పధ యున్న [గంథముల 
క_ర్హృత్వమును నిర్ణయించుటలో విమర్శకులు కొంత దురభిమానముతో 
ప్రభు కర్హృత్వ పక్షమును బలపరచు చుండుట సర్వ సామాన్యముగా 
[పబలుచున్నది. [పభువులు పండితులు కాగూడదనికాని, వారు (గంధరచన 
చేయలేరనిగాని కాదు. (ప్రభువులకంటే వారి యాస్థాన విద్వాంసులు 
ఎక్కువ విద్వత్తుకలవారును, ఎక్కువగా మననముచేసి |గంథరచన చేయు 
టకు ఓపిక, తీరుబాటు కలవారును అనుటకు సందేహములేదు గదా! మహి 
శిల్పులయు, చ్మితకారులయు పేరులు మనకెన్ని తెలియ వచ్చుచున్న వి? 
వ్యాన రచితములుగా చలామణి యగుచున్న [గంథజాతములో నెన్ని 
వందలమంది రచనలున్నవి ౪? శంకరుల రచనలని ఎందరు [గంథకర్తలు 
తరు రచనలకు శంకరుల పేరు తగిలించినారు? మన [గంథకర్తలకు 
తమ పేరుకై (పాకులాడుట పూర్వము లేదు. ఆస్థాన విద్వాంసులు, కవులు 
తమ |పభువులయెడ నున్న భ క్తివలననో, కృతజ్ఞతవలననో, వాత్సల్యము 
పలననో తమ రచనలకు |పభువుల పేర్లు పెట్టి తృ పి పొందినారు. మన 
స్ఫూర్తిగా తమ సొత్తును ఇతరుల కిచ్చుట దోషముకానేరదనివారి 
విశ్వాసము, 


162 సారస్వత వ్యానములు 


రాజుకొండ | పభువులకును, కొండవీటి [పభువులకును రాజకీయము 
గానే కాక విద్వ(త్ప కితిలో గూడ స్పర్థ స్పష్టముగా కలదు. సింగభూపొ 
లుని పేర రసార్థవసుథాకరము పుట్టగా, పెదకోమటి వేమారెడ్డి పెర 
సాహిత్యచింతామణి పుట్టినది. 


కాబట్టి సంపాదకులు ఎంత గట్టిగా కాదనినను రసార్దవసుధాకర ము 
గూడ విశ్వేశ్వర కవిచందుడే రచించెనేమోయను సందేహము తీరునది 
కాదు. కాబట్టి సంపాదకులు చేసిన సిద్ధాంతము కంటి ఉప్మ్యకమములో 
చెప్పిన వాక్యములే యు క్రి పహముగను, సిష్పక్ష పాతముగను ఉన్నట్టు 
సూక్ష్మ బుద్గులకు తో పకమా ానదు. ఆ వాక్యము లివి: 


"Moreover, there is a work called Kandarpasam- 
bhava which isreferred to in boththe works with the 
remarks మమైవ ౭న్హర్స సమృనే, the aurthorshid being claimed 
by both of them. Allthis goes to prove that the 
authorship of the Rasarnava Sudhakara is doubtful and 
that probably Visvaswara himself wrote the work and gave 


his patron's name to it.” (P.LVT) 


సంపాదకులు ఉపోర్దాతాంతమున సాహిత్యశాస్త్రములో చమత్కార 
చస్టి9కకు గల స్థానమును యధథోచితముగా నిర్ణయించినారు. 


(గ్రంథ రచనా కాల విషయమున రసార్దవసుధాకర కర్తృత్వ విష 
యమునను మా కథ పాయ భేద మున్నను,సంపొదకుల ఆంగ్లోపోద్దాతము 
సర్వవిధముల శ్లాఘ్యముగను సంపన్నముగను ఉన్నది. 


అపూర్వమైన విలువగల చమత్కార చస్దిక నేటికి మనము పఠించి 
ఆనందించు భాగ్యము కలిగినది. కాని యిది మన యాం|ధ లాక్షణికులకు 
తెలియనిది కాదు. కస్తూరి రంగయకవికృతమైన ఆనందరంగరాట్బందము 
ద్వితీయాశ్యాసములో _ తొమ్మిది సందర్భములలో చమత్కారచస్దింక 
వథమ విలాసము నుండి [ప్రమాణముగా శ్లోక భాగము లీయ బడినవి. 
అవి |గంథాదియందు నుగణము, యగణము రగణము, తగణము, జగ 


నోరి నరసింహశా స్త్రీ 163 


ణము, నగణము, కావ్యముఖమందుంచు వర్ణములు శుభాశుభములను 
కలిగించునని, రేఫము నుంచుటకు సంబంధించినవి. ఉదాహృత భాగ 
ములు చాల భాగము మన చమత్కారచన్దికలోని పాఠములే. వీనిలో 
జగణమును గూర్చి యిచ్చిన రెండు భాగములలో మొదటిది మన చ. చం 
పాఠములో నున్నది, కాని 6 పర్గోపి జగణ శి శవ [బహ్మనామాక్ష రేశివః ' 

అను రెండవదిలేదు. నగణమును “గూర్చి పాఠమించుక భేదించుచున్న ది. 
“లక్ష్మీ [పదోహుతాశనః” అని రేఫమును గూర్చి చెప్పిన భాగము మన 
చ. చం. లో లేదు. కుంఫిణి | పభుత్వ కాలములో ఆ, రం. ఛందము పుట్టి 


నది. అప్పటికి లక్షణవే తలకు చమత్కార చం|దిక పతులు లభించు 
చుండెడివన్న మాట! 


ఆ ఛందో గంథములోనే తరుచుగా “విశ్వేశ్వర చృందమునుండి' 
యని యాం|ధపద్యములు ఉదాహరింపబడినని. ఆ విశ్వేశ్వరుడు మన 
విశ్వేశ్వరుడైనచో నతడు ఆం[ధములో గూడ లక్షణ [గంథము |వాసినా 
డనవలసి వచ్చును. కాక నామసామ్యు మా(తమే యేమో! శ్రీ కా నా 
పంతులుగారు |పచురించిన ఆం|ధవాజ్మయ సూచికలో విశ్వేశ్వర చృం 
దము కనపడలేదు. 


ముద్రణములో కొలది స్థాలిత్యము లున్నను మొత్తముమీద 
(గన్ధము నిర్దుష్టముగను అందముగను ము[దితమె [గథితమైనది. ఇట్టి 
ఊహ్‌ “క్రమ గంథము* పామాణికముగా సంపాదించి [పచురించినందులకు 


సంపాదకులకు“ , అం|ధవిశకలాపరిషత్తు వారికిని సాహిత్యాఖిమాను 
లందరు ధన్యవాదములర్చింప దగియున్నది. 





[గంథక రః వి శ్వేశ్వవకవి చన్దః; నంపాదకులు-. డా. పి. | రామమూ రి | 
- ధా ఎ (Cw) టీ fc 
M.A.Ph.D. పశాళకులు: ఆం్యధాయూనివర్సిటీ, వా లేరు, డమ్మీ 1/0/ 

"పేజీలు 200 - 60 హాఫ్‌ 'కాలికోబై ండు. వెల. రు. 15 |-లు.] n 


ళ్‌ 
ఖో 
# 


గైగాల 
(భారతి, మే-1970) గీకి ఇత 


లీ 


హరి పసాదరాయ స్మృతులు 


స్థూలముగా లెక్క వేసినచో గతశతాబ్దములో చివరి ఇరవై సంవ 
తృరాలూ, ఈ శతాబ్దములో మొదటి ఇరవై సంవత్సరాలూ, కలసిన 
కాలానికి ఒకానొక విశిష్టస్థాన మున్నది. ఆ “కాలములో భారతదేశముతో 
పాటు ఆంధ దేశము కూడా అంచె లంచెలుగా నవీన యుగములో 
అడుగు పెట్టసాగిన ది అందువల్ల దానిని సంధియుగ మనవచ్చును. 


ఆ కాలములో పాండిత్యము పాండిత్యము కొరకే, కవిత్వము కవి 
త్త ము కొరకే. కళ కళ కొరకే. ఎవరి శాఖలో వారు నిష్టాతులుగా ఉండ 
డమే వారి ధ్యేయము పండితులలో పండితులకు, కవులలో కవులకు 
స్పర్థలు, వివాదములు ఉండేవి. ఆ వివాదాలలో వారిలో వారికే గాని 


ఇతరులకు (పత్యక్ష పవేశ ముండేది కాదు, అపండితులు | పేక్షకులు, 
కోతలు మ్యాతమే. 


పండితులకు కవులకు, కళాకారులకు వారి వారి శాఖలలో ఉన్న 
వై పుణ్యాతిశయమును బట్టియెగాని, వారికి లౌకికముగా ఉద్యోగాదు 
లలో గాని, ధనాదులలో గాని ఉన్న అతిశయమును బట్టి గౌరవస్థానము 
మారేదికాదు. వారిలో తమ విద్యలవల్ల ఎక్కువ ధన సంపాదనము 
చేసిన వారును అరుదు, వారందరు యదృచ్చా లాభసంతుష్టు లు. వారి 
విద్యవల్ల (ప్రాప్తించే ధనము మీదకంటె, లభించే యశస్సు మీదనే 


ఎక్కువగా వారి దృష్టి వసరింబేది. అందువల్ల దోషాలకు అతితులుగా 
ఉండేవారు. 


వి 


అటువంటి కాలములో హరి పసాదరావు గుంటూరులో నాటక రంగ 
ములో [ప్రముఖ పొ|తవహించినారు. ఆయన (పథధానముగా గుంటూరులో 
ఫస్టు కంపెని హాలులోనే అభినయించేవారు. నా మైనారిటీ తీరకముందు 


నోరి నరసేంహశా స్త్రీ 185 


వారి అభినయము చూచే భాగ్యము కలిగినది, అఆ స్మృతులనుబట్టి నా 
70వ ఏట ఇది [వాస్తున్నాను. అప్పటికి [పసాదరాయలకు యాభై 
అరవై యేళ్ళు ఉండవచ్చును. 


ఆయన సారంగధర, శాకుంతలము, సునందనీ పరిణయము నాట 
కములలో నాయక ప్యాత ధరించి [పదర్శించినది చూచినది ఇప్పటికీ 
స్పష్టముగా నా స్మృతిలో నీలిచి ఉన్నది. 


వారి మనల్లుడు భాగవతుల వారి ఇంటివాడూ, నా సహధ్యాయుడు. 
అతనికి బులాకి ముక్కు కుట్టి ఉండేది. వారి ఉద్యోగము జిల్లాకోర్టులో 
కాపీయిస్టు పని, అప్పట్లో కాపీయిస్టులకు [ప్రతిఫలము నెల జీతముగా 
కాక [వాసిన కాపీలనుబట్టి ఉండేది. రై లుపేటలో నా మ్మితులను చూడ 
బోయినప్పుడు ఆ పేటలో వారి చిన్న యింటిముందు అతినామాన్యుడుగా 
కూర్చుండి యుండుట పలుమారు చూచినాను. 


అయితేనేమి? ఆయన రంగభూమిలో నిలిచినప్పుడు సాటిలేని 
రాజు. ఆయన పాతను అభినయమును చూచి రాజులనెన్నడు చూచి 
యుండని మాబోంట్లము రాజులంటే అట్లాగే ఉంటారనీ, ఊండేవారనీ 
ఊహ చేసేవారము. అయన వేషములో, కదలికలో, మాటలలో రాజరీవి 
ఉట్టిపడుతూ ఉండెది. శృంగారము, కరుణ, వీరము (పదర్శించుటలో 
ఆయన కాయనయి సాటి ! “ 


అన్ని నాటకములలో ఆయనదే నాయక పొ|త. నాయికా పాత 
కోపల్లె హనుమంతరాపుది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది సాధారణముగా 
మంతి స్థానమైన ప్యాత. ఆయనకు ఆహార్యము మీద ఎక్కువ [శ్రద్ద 
ఉండేదికాదు. రంగస్థలము మీద చూచిన ల క్ర్లేకాంత కవికి బయట 
సాధారణముగా చూచే లక్ష్మీకాంత కవికీ వేషములో ఎక్కువ భేదము 
కనిపించేదికాదు. దానికి తోడు ఆయన కంఠము నిండై నదికాదు, 
అందువల్ల నాయికా నాయకులే రంగస్థలములో నిండి ఉండేవారు. 


అనాటి [పథాన నకీనటులకు తాము పలుకవలసిన వచనభాగాలు, 
పద్యాలు కరతలామలకములుగా ఉండేవి. మురపువల్ల గాని-_మరే జతర 


186 సారన్వత వ్యాసములు 


కారణాలవల్ల గాని_తడబాటు ఉండేదికాదు. హరిిససాదరావుకు (పతి 
పదము స్పష్టముగా వాచోవిధేయముగా ఉండేది, 


ఆయనది భాగా స్థూలమైన కాయము. నళ్యము బాగాపేల్చే 
దురభ్యాసము ఒక్కటి మతమే. ఉండేది. దానివల్ల ఆయన వాచికము- 
_ఎవచనముగాని పద్యముగాని _ అనునాసిక స్పర్శతో ఉండేది, సంగీత 
శాస్త్ర లాక్షణికులు గాాతములో అనునాసిక స్పర్శ విధించి యున్నారు 
గనుక అది లోపమనుట ఒప్పదు. వినువారికి లోపముగా భాసించెది కాదు. 


వాచికములో విస్పష్టత, నిర్దుషత, ఉచ్చారణ సౌలభ్యము, 
జాచిత్యము, అృపమాదము ఆయనలో మూర్తి భవించినవి. అప్పటికే 
నాటకరంగములో సంగీతము స్థాన మేర్చరచుకొన్నది. హర్మిపసాద 
రాయల పద్యపఠనము సుఖముగా, రాగయుక్త ముగా చక్కగా ఉండేది. 
కాని సంగీతము సాహిత్యాన్ని ఏమా[తము (మింగేది కాదు. మధ్యలో 
గాని చివరిలోగాని రాగాన్ని సాగదీయడ ముండేది కాదు. సంగీత 


సాహిత్యాలు రెండు సమపాళ్ళలో ఉండి పరస్పరము కోభాకరములుగా 
ఊండెేవి, 


రంగస్ట లము బయట అక్కడక్కడ కొందరు ఇతర నటులను 
విమర్శిస్తూ, ఈ యీడులో హరిపసాదరావు సారంగధర పాత "వెయ 
కుండా ఉంటే బాగుంటుంది" అన్న విమర్శలు నా చెవిని పడకపోలేదు. 
అయినా రంగస్థలము మీద ఆయన సారంగధర పాత్ర నటిస్తూ ఉండగా 
| పేక్షకులంతా “ఆయన అభి పొయాన్ని మెచ్చుకొనడమే _ చూచినాను 
గాని ఈషణ్మాాతమైన్సా రేఖామ్మాతంగానైై నా, అసంతృప్తి పడడ 
మెన్నడూ చూడలేదు. ఆయన సమర్థత అట్టిది. (పెక్షకులు కూడా 
ఆనాడు సహృదయులు ! 


లి 


వారి చరమదశలో సొంతముగానో, కొందరితో కలసియో, నాటక 
నమాజ మొకటి స్టాపించినారు. దాని (పదర్శనము గుంటూరు సెకండు 
కంపెనీ హాలులో" ఒకతి చూచిన జ్ఞాపక మున్నది, కొత్తగా మెరిసే 


oe 


నోరి నరసింహశా స్రీ 187 


రంగులతో హనుమంతుని చిత్రమున్న తెరతయారు చేయించినారు. ఆ 
తెర మొదటిసారి పదర్శంచి నప్పుడు (పక్రకులు ఒక్క పెట్టున ఆనంద 
తన్మయులై చప్పట్లు కొట్టిన ధ్వని ఇప్పటికి నా చెవులలో (పతిధ్వనిస్తు 
న్నది. గదాపాణియైన ఆ హనుమానుని చ్మితము కూడా కన్నుల కట్టినట్లు 
ఉన్నది. అప్పుడు పసాదరాయల [పక్కన నాయికా పాను కోపల్లె 
హనుమంతరావు కాక ఆరణి సత్యనారాయణ అనే యువకుడు వెయసాగి 
నాడు. నా కంటె ఒకటి రెండేళ్ళు పెద్దయైన నా కవి మిత్రుడు కీ. శే, 
చామర్తి రాజ శేఖరరావు ఆ సమాజములో చేరి ఉఊత్సాహాతిశయముతో 
చిన్న పా్యతలు ధరించుచుండెను. హరి పసాదరావుగారు యువకుడై న 
సత్యనారాయణ సమర్థతను గూర్చి నిష్కల్మషముగా [ప్రశంస చేయుట 
విని నా మ్మితుడు చెప్పినది గుర్తున్నది. అది ఆయన సౌజన్యముసు 
[పకటించును, 


ఆ నాటకసమాజము గుంటూరులోనే కాక స_త్తెనపల్లీ మొదలైన 
ఇతర (పదేశాలలో కూడా (పదర్శన లిచ్చింది. కాని ధనరూపముగా ఆ 
సమాజము లాభములు గడించినట్లు తోచదు. దానిని త్వరలో 
ఎ త్తివెసినారు. 

పెద్ద ఎత్తున పెట్టుబడులతో. ఆకర్షక మైన ఆహార్యనిర్వహణాదు 
లతో, [పచారముతో, అశేష జనాన్ని విపరీతముగా ఆకర్షింప సాగిన 
నాటక సంస్థలు పారంభమైనవి, అట్టి వానిలో చేరుటకు ఆయన ఊబ 
లాట పడలేదు. అప్పటికి ఆయన బాగా వృద్దుడెనందున వానిలో ఆయ 
నకు [పముఖప్మొాత ఉండదని కూడా గుర్తించి ఊఉఊండవలె 1 


రంగ [పదర్శనమువల్ల యశ స్పి కానీ ధనాది కేతర లాభాలు 
ఆశింపక హరి పసాదరావు తుదివరకు తన జీవితమును ఉ_త్త్రమనటనకి 
అంకితము చేసికొని యశఃకాయుడై నాడు. ఆం|ధదేశములో నాట్యకళా 
రాధనమె ధ్యయముగా పెట్టుకొని జీవితము వెళ్ళనిచ్చిన ధన్యజీవులలో 
నిస్సందేహముగా హరి ప్రసాదరావు అగ్యగణ్యుడు. 


(నాట్యకళ, అక్టోశేబరు-1989) 


ఆవు క్షమాల్యదాకర్త ఎక్షునిర్ణయమం 


ఆము_క్రమాల్యదను రచించినది శ్రీ కృష్ణదేవరాయలా. పెద్దనయా, 
మరియొకరా అను వివాదముతో ఆం[ధ విమర్శకలో కము బహుకాలము 
నుండి తర్జనభర్జనలు చేయుచున్న ది. మరల దానినే పునరు_క్రము చేయు 
టకు దీని నువ|క్రమించుట లేదు. వెనుకటి వివాదము లన్నియు నప్పటి 
కున్న ఆధారములమీద నిటు నటు నడచినవి, కాని అందులో జాంబవతీ 
పరిణయము |పస్తాపనకు రాలేదు. తంజావూరు సరస్వతీ మహలు [గంథా 
లయములో దాని |వాత్యపతి కలదని చెప్పిననవారేకాని దాని వివరము 
లీ వివాదములోనికి తెచ్చినవారు లేరు. అదృష్టవశమున నిటీవల శ్రీ కృష్ణ 


దేవరాయ విరచితమగు జాంబవతీపరిణయమును ఆంధపుదేశ్‌ సాహిత్య 
అకాడెమీవారు డా. బి. రామరాజుగారి సంపొదకత్వమున ప్రచురించి 


నారు గనుక దాని నిప్పుడు సాహిత్యాభిమానులు పరిశీలించు నవకాశము 
లభించినది. రాయలు రచించినా రను సంస్కృత [గంథములలో ఇది తప్ప 
మరేదియు ఎక్కడను ఉన్న జాడ మన కింతవరకూ లభింపలేదు. ఇప్పుడీ 
సంస్కృత నాటకము నాధారము చేసికొని సత్యనిరతులగు విమర్శకులు 
మరియొక మారు ఆము క్తమాల్యదా క_ర్త్చృత్వమును గూర్చి విచారణ 
చేయుట యవసరమగుచున్నది. 


స 


భరత ఖండములో స్థసతులు, శిల్పులు చిత్రకారులు అద్భుతములై న 
భవనములు నిర్మించి, వ్మిగహములు భాస్కరించ్చి చిత రచనలు చేసినారు. 
వారి పేరులు మా|తమెవరివో నూటికి కోటి కొకటి తప్ప మన కిప్పుడు 
తెలియరాకున్నది. వారి ప్రధానాదర్శము ఉత్తమ కళాసృష్టి చేయుటే 
కాని వానితో పొటు తమ నామము నిలుచుటకాదు. ప్రాచీన కాలము నుండి 
లలీత కళలు మహో జ్ఞ్వలముగా విలసిల్లిన చీనా, జపానువంటి ప్రాచ్య 


నోరి నరసింహశాస్త్రి 189 


దేశములలో నట్లు కాక శిల్చులయు, చి తకారులయు నామములు (పసిద్ధ 
ముగా తెలీయవచ్చుచున్న వి. పాశ్చాత్య దేశముల సంగతి చెప్పనే అక్కర 
లెదు. 


శిల్చాదులందేకాక మన దేశములో కావ్యనిర్మాణ మందు గూడ 
కావ్యకర్తలకు తమ రచనలు నిలువవలెననే ఉద్దేశ మేకాని వానితో తమ 
పేరులు శాశ్వతములు కావలెనను కోరిక విశేష మున్నట్లు తోవదు. వేద 
రులు మం్యత్మదష్టలుగా భావింపబడుచున్నారుగాని మం(తకర్శలుగా 
కాదు. ఇప్పుడు వాల్మీకములో షుమారు 24000 శ్లోకము లున్నవి కాని 
వాల్మీకీ రచించినవి 8,000 మాత మే యని పరిశోధకుల యభ్మీపాయము, 
అది సత్యమైనచో, అందులో, 16000 శ్లోకములు రచించిన కవులు తమ 
పేరు కొరకు [శద్ద వహింపలేదని స్పష్టపడుచున్నది. 


ఇక మహాభారత మున్నది. దాని కర్త వ్యాసుడని (సిద్ది. వ్యాస 
_ శబ్దమునకి కూర్పరి సంపాదకుడు అను పర్థమున్నది. మూల్మగంథము 
£4000 కాగా నది నేడు 15,000 (గంథముగా వి స్తరించినది. ఇట్లు (పక్షి 
పృముల్లై న భాగము లెన్నో అద్భుతమైన కావ్య భాగములు. ఆ మహా 
కవులందరు వ్యాస నామములో నంతర్తితులై నారు. ఇక మహా పురాణము 
లును, ఉపపురాణములును శతాబ్రములపాటు పెరిగిపోయినవి. అవి రచిం 
చిన వారిలో మవాోకవులే కాక కుక వులును ఉన్నారు. వారందరు వ్యాస 
నామములో అంతర్హి తులై నారు. 


ఉపనిషత్తులకు గూడా విట్టి యవస్థయె సంభవించినది. నేడు మనకు 
ఉపలభ్యమగుచున్న ఉపనిషత్తులన్నియు అనాదిగా ఉన్నవికావు 
వానిలో పది పండెంటిని మా్యతమే (తిమతాచార్యులు [పమాణముగో 
_(గహెంచిరి, తక్కిన వానిని ఎవరి యభిమానము కొలది వారు కొన్నిటిని 
_(పమాణీకరించుచున్నారు. ఆ ఉపనిషత్తులలో పెక్కి౦టిలో ఊ_త్తమమైన 
ఉవాసనలు, భావనలు, కలవనుటకు సందేహము లేదు. ఆజుపనిషత్క ర్త 
లందరు వేదర్ణి నామములలో లీనమైనారు అక్కరు పాదుషా కాలములో 
అల్లాపనిషత్తు పుట్టినది. దానికి బుషినామము కనపడలేదు. 


190 సారస్వత వ్యాసములు 


భాస కాళిదాసుల కాలముల నాటికే కావ్యము కవికి యశస్సు కలి 
గించునను భావము వ్యాపించినది. ఐనను నేడు భాస నాటక చక్రమను 
పేర (పచారములోనున్న రూపకవుల కర్త ఎవరో సందేహాస్పదముగానే 
ఉన్నది. మహాకవి కాళిదాసుది సొంత పేరా, ఓరుదమా అనునది సందేహ 
విషయమే. శ్రీ శంకర భగవత్పాదుల పేర ఎందరెందరు కవులు [గ్రంథ 
కర్తలు తమ రచనలు చెలామణి చేసినారో ఆ భగవంతునికే ఎరుక ! 14 వ 
శతాబ్బమువారైన శ్రీ విద్యారణ్యుల పెర ఇప్పటికి రెండు శత్రాబ్రముల 
(కిందటివరకు [గంథ జాతము పుట్టుచుండినట్లు తెలియుచున్నది. 


పూర్వ లాక్షణికులు కావ్య (వర్కా జనములలో ధనము కూడ చేర్చి 
అందుకు ఉఊదాహరణముగా “శ్రీ హర్షాదులవలన థావకాదులు ధనము 
పొందినట్లుగా” అని చెప్పియున్నారు. కాని అట్టి ధనాపేక్ష కూడ లేకుండా 
తమ రచనలను ఇతరుల పెర్లతో (పచారము చెసిన (గంథకర్తలు మన 
దేశములో శతములుగను, సహ్మసములుకను, ఉన్నారని మనము 
గుర్తించు కొనవలెను. కవులు తమ [గంథములను ఇతరుల పేర పెట్టిరా 
యను విషయము విచారించునప్పుడు మన దెశములో అనూదానముగా 
వేద మం|త[దష్షల వద్ద నుండి నెటివరకు వచ్చుచున్న సం|పదాయమును 
గూడ మనస్సులో నుంచుకొనుట యవసరము : 


9 


ఆం|[ధులు రచించిన సంస్కృత [గంథముల కరృత్వమును 
గూర్చిన వివాదములను వదలి ఆం|ధ (గ్రంథములను గూర్చిన వివాదము 
లనే [గహించినచో వానిలో ముఖ్యమైనవి ఇవి; 


{+ నన్నయ భారతమును రచించెనా ? రాజరాజ సరేం|దుడే 


రచించెనా? రాజరాజనరేందుజే రచించెనని డా॥ చిలుకూరి నారాయణ 
రావుగాది వాదము, 


ఓ. ఆరణ్య వర్వ శేషములో ఎ[రయ శిథిల భాగములు పూరించెనా, 
రచనచేసెనా? 


నోరి నరసింహశాస్త్రీ 191 


శి రంగనాథ రామాయణమును రచించినది గోన బుద్దా రెడ్డియాక 
రంగనాథుడా? 


4, భాస్కర రామాయణము రచించినది మంతి భాస్కరుడా, 
హుళక్కి భాస్కరాదులా? 
5. క్రీడాభిరామము రచించినది వల్లభరాయడా, శ్రీ నాథుడా? 


6. భాగవత భాగములు ఎంతవరకు స్వతంతములుు, ఎంతవరకు 
శిథిల పూరణములు? 


7. ఆముక్తమాల్యద రచించినది శ్రీకృష్ణదేవరాయల, పెద్దనయా, 
మరియొకరా? 


8. ఉత్తర రామాయణము రచించినది కంకంటి పాపరాజా, అతని 
మితుడు పుష్పగిరి తిమ్మనయా? 

9. బిల్ల జీయము రచించిన దెవరు? 
పె తొమ్మి దింటిలో నన్నయ భారతము రాజరాజ నరెం[దుడే వాసి 


నాడన్న వాదమును విమర్శకులు పట్టించుకొనక చిరునవ్వుతో వదలివేసి 
నారు, బిల్ల జీయములోని చక్రబంధమువలన అసలు _గంథకర్త నామ 
మును ఉద్దరించినారు. తక్కిన వీడు [గంథముల విషయము వివాదము 


లును ఏడు రావణ కాష్టములుగానే కొనసాగుచున్న వి. 


కాని ఆ వివాదములు సోగుచున్న తీరులో ఎంతో భేదమున్నది. 
రంగనాథ రామాయణ ఆము _క్రమాల్యదల కర్తృత్వ విషయములో (ప్రభు 
కర్తృత్వ పక్షమువారు పరపక్షమువారిని కొంతవరకు అసభ్యముగా కూడ 
అనదగినట్లు సిందించుచుండుట విశేషము. తక్కిన వాదములలో ఎంత 
త్మీవత ఉన్నను, జుగుప్పాకరమైన నిందలకు దిగలేదు. పూర్వ |[వభువు 
లను వా రాదరించిన కవులను చిన్నచూపుతో చూచే ఈ కాలములో, 
మరి యా యిద్దరు [ప్రభువుల మీదను కొందరు చూపే దురభిమానమునకు 
మూలకారణ మమో బుద్దిమంతులకు ఊహింప సాధ్యము కాకున్నది. 
సత్యా సత్య విచారణకు అతీతమైన కారణమేదో ఉండదగును. ఆ [ప్రభు 
వుల పక్షము వాదించు వారి నిప్పడా (పభువులు ధనాదిక సమానము 
చశేయలేరుగడా } 


192 సారస్వత వ్యాసములు 


ప్రస్తుతము రంగనాథ రామాయణ కర్తృత్వ వివాదమును వదలి 
అము క్రమాల్యదా కరృత్వ వివాదములగే పరిశీలింతము. 


4 


పై మాటలకు ఉదాహరణముగా ఆము క్రమాల్యడను రాయలే 
(వాసిరని సమర్థించిన వారిలో నిద్దరి మాటలే ఉజదాహరింతుము, అం 
దులో ఒకరు యువకులుగా నున్నప్పుడు |వాసిన మాటలు. రెండవ 
వారు పెద్దలు, లబ్ద (పతిష్టులు, నేడు కీర్తిమాాత శేషులు. 


మొదటివారు శ్రీ వెల్దండ (పకాకరామాత్యులు. వారు ఆముక్త 
మాల్యద అను |గంథము [1843 లోను మరల 1808 లోను [పచురించినారు, 
రెండవ ముదణమునుండి కొన్ని భాగములు ఊదాహరించు చున్నాము. 


“ఈ [గంథమున కొక |గహశారము పట్టినది. కృష్ణరాయలీ 
గ్రంథమును రచించినను [వాయలేదని.... ఇట్టి యసందర్భ (పలాపము 
లను లేవదీయుటకు కారకులైన (పాజ్జుల యాదర్శ మేమిటో తెలియ 
రాకున్నది, ఇవి వారి యిభూత కల్చ్పనలై యుండును. ఇట్టి యభాండ 
ములు వేయుట (పొజ్జుల లక్షణము కాదు. ఇట్టి యభాండములు, నసం 
బద్ద [పలాపములు నాధునికి సాహిత్య యుగమున విమర్శనలు బయలు 
దేరిన పిదప పెక్కు బయల్వెడలినవి. బాణు డుల్లే ఖించిన విధమున పతి 
గృహము నపరిణత విజ్ఞానము, (పతిభావ్యుతృన్నతలు గల కవులు విమ 
ర్శకులు “శ్వాన ఇవ సంతి గృహే గృహే” యున్నష్పుడిట్టివి రాకతప్పదు, 
(పేజీలు 20-21) 


వారి మాటల సారాంశము అచ్చ తెలుగులో అనువాదము చేసి 
నచోో రాయల క_ర్తృృత్వమును కాదనువారు కుక్కలవంటి వారన్న మాట. 
శ్రీ వెలండను గూర్చి వారి గురువులు శ్రీ కురుగంటి సీతారామయ్య గారు 
“పిన్నవాడగుటచేతను, అనుభవము తక్కువ యగుటచే ననేక శబ్దార్థ 
దోషములు దొరలినవి, బాల్య చాపల్యమున్సు |గంథక ర్ల కావలెనను 
బొత్ఫుక్యమును (గంథము|దణమునకు పురికొల్సి నవి. సహృదయులు 


నోరి నరసింహశాస్త్రి 193 


దొసగులను పొటింపక గుణలేశములనే పాటించి చిరంజీవి నాశీర్వదింప 
వలెనని వేడుచున్నాను” అని (వాసిన దానిని గౌరవించి రాయల కర్షృ 
త్వము కాదన్నవారు వట్టి కుక్కలుకారు, కాలఖె రవునివలె జగన్మాన్యు 
లని అన్వయింతము, మరి డౌ. చిలుకూరి నారాయణరావు స్థవిరులుగదా! 
“ఆముక్త మాల్యద క ర్త కృష్ణరాయడే” అని వారు [వాసిన “వ్యాసములో 
వీమనిరో విందాము. అది 1941లో భారతి సంపుటి. 18 సంచిక. ఏలో మొదట 
వెలువడినది. ఈమధ్య డౌ. బి. వి. సుుబహ్మణ్యంగారి సంపాదకత్వ 
మున సారస్వత వ్యాసములు (ప, సం అను పేర ఆం[ధ(పదేశ 
సాహిత్య అకాడెమీ వారు [ప్రచురించిన మంచివ్యాసముల సంపుటిలో 
పునర్ము దితమైనది. దానివల్ల దాని విలువ యినుమడించినది, ఆ 
సంపుటిలోనుండి ఉదాహరిస్తున్నాము. 

“ఆము _క్ర మాల్యదా కర్షృత్వమును గురించి సందేహము లెం 
దుకు కలుగుతవో నాకు బోధపడకుండా ఉన్నది. “నేను [వాసినా 
నయ్యా!” అని కృష్ణరాయలు నోరు విడిచి చెప్పుకుంటూ ఉండగా, 
“ఛా! ఊరుకో! నివు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏ సందర్భములో 
[వాసినావు? నీవు యుద్దాలేచేస్తావా ? రాజ్యాలే ఏలుతావా?.. ..కావ్యాలు 
[పాయడానికి నీకు తీరిక ఎక్కడజంది? అసలు నీవేమి చదువుకొన్నావు?ః” 
అని అతనిని నిలబెట్టి సాగదీసి అడగడ మేమి బాగుంటుంది? అతని పరోక్ష 
ములో, అతని సమకాలికుల పరోక్షములో ఇటువంటి _దేశ్నలు వేస్తున్నారు 
గనక సరిపోతున్నదిగాని?__” పి. 2087 


చివది (ప్రశ్నకు తర్వాత నున్న డాషుకు అర్థము బహుశ; అపా 
జీకి అంత్యకాలములో జరిపిన శా సియే అధమ పక్షము అట్టి వారికి జరిగి 
ఉండెడిదని భావము కావచ్చును. . నన్నెచోడుని కుమార సంభవములోని 


“మును మార్గ కవిత లోకం 

బున వెలయ:గ దేశి కవితం బుట్టించి తెనుం 
గున నిలిపి రం్యధ విషయం 

బున. జనం జాళుక్యరాజు 'మొదలుగ. బలువుర్‌ * 


13 


194 సారస్వత వ్యానములు 


అను పద్య మొక్కటి ఆధారము చేసికొని ఆం|[ధ భారతము (వాసినది 
నన్నయకాదు, రాజరాజ నరేం్యదుడే యని ఈ శ్రీ నారాయణరావుగారి 
నిశ్చయించి తమ రాజభక్తి (పకటించిరని మనము ఈ సందర్భములో 
గు ర్తుంచుకొనవలెను. ఆ వ్యాసములో మరికొన్ని భాగాలు చూతము. 

“కవి ననుకొని అప్పకవినని పెరు పెట్టుకొన్న అప్పన్న [వాసిన 
తప్పుడు [వాత నాధారముగా చేసుకొని ఇటీవలివారు ఆము క్రమాల్యదను 
పెద్దన్నకు తగిలి స్తై నిలుస్తుందా? ఆము క్రమాల్యద వంటి పబంధమును 
[వాయడానికి మెరుగుల మేన త్త పని చేసిన పెద్దన్నవంటి వాడెన్నాళ్ళు 
తపస్సు చేయవలెను? పెద్దన్న కవిత్వాని కా కటుత్వమూలేదు, ఆ పటు 
త్వమూ లేదు. అతని కా పాండిత్యమూలేదు.... ఆ లోకానుభవమూ 
లేదు.... ఆ వినయ సంపదా లేదు. అల్ల సానివా డల్లా ఇల్లా అల్లుకుపోయి 
నొడు........ ౫ [పే 206,207 7 


మూడు వందల సంవత్సరాల పైకాలము నుండి ఆం్యథ భాషలో 
పండితులకు, కవులకు భిక్ష పెట్టిన ఆ ఛాందస |బాహ్మణుడై న అప్పకవిని 
నేటి విమర్శకులు దూషించుట వరిపాటి యయినది. అయనేకాక రాయల 
చేత ఆంధ కవితా పితామహుడని సంబోధింపబడుచు, నిండు పేరోలగ 
ములో ఆయన చేతనే కవి గండ పేండిరమునకు తగుదువని పాదమున 
తొడిగించుకొన్న పెద్దన కూడ శ్రీ నారాయణరావుగారి చీవాట్లు తినవలసి 


వచ్చినది. వారేకాదు ఈ కాలపు పండితులుకూడ వారిచేత మాట పడవలసి 
వచ్చినది. . 


“పులిమీద పుట అన్నట్టు ఇప్పుడు జగద్గురువు లొకరు బయలుదేరి 
నారు. ఆముక్తను కృష్ణరాయుడూ (వాయలేదట, పెద్దన్నా [వాయలేదట। 
ఎవడో అనామధేయ సాత్తాని వై షవుడు [వాసినాడట! ఏమి విడ్డూరము! 
ఆ పేరులేని సాతాని వైష్షవునికి విశిష్టా దెగత సం్యపదాయమంత సమ 
(గముగా ఎక్కడ పట్టువడివదో | ....సంస్కృృతాం్యధముల యందంతటి 
కూలంకష పాండిత్య మెట్లబ్బినదో !....పిచ్చి మాటలు!.... 


8కి 


లం కృష్ణుని సార్యభౌమునిగా దిద్ది కీర్పనెంచి కృతకృత్యు 


డైన అప్పాజీ అతడు కవి సార్వభౌము డౌకేనేకాని అతని సార్వభౌమ 
తానికి వన్నెరఠాదని ఊహించుకుంటాడా 2 [పే e07] 


నోరి నరసింహశాస్త్రి 195 


పిచ్చి మాట లెవరివి ? గత శతాబ్దములో సంస్కృతాం[ధ పండితు 
లలో అ్యగన్ధానము వహించి సూరి బిరుదము పొందిన చిన్నయసూరి 
సాతాని (చాత్తాద) వైష్టవుడని వ్యాసకర్త మరచినారా? చాత్తాద వై ష్షవు 
లది కూడ విశిష్టా దె షత సం|పదాయమే. ఈ విషయము జగద్దురువుల కే 
తెలియదగునుగాని శ్రీ నారాయణరావుగారికి కాదు. చాతాద వైష్టవశాఖలో 
నేటికిని శీషాచార మలంబించువారు పలువురున్నారు. 


ఆ జగద్గురువుల వారెవరో ఏమనిరో అనుమాన (పమాణముచేత 
తప్ప మనకు [పత్యక్షముగా నిప్పుడు తెలియదు. వారెట్టి వ్యాసమును 
రచించిపట్లు లేదు. వారు బహుశః వై ఖానస వై ష్టవుడు ఆము_క్రమాల్యద 
రచించి యుండునని చెప్పి యుందురు. వైఖానసులే శ్రీకాకుళములో 
ఆం[ధ విష్ణుపు ఆలయములో అర్బకులు. వై ఖానసులకును ఊర్ద్వపుండ 
ముండునేకాని శ్రీవై వ్షవుల పుం[డ్రమువంటిది కాదు. వారికి త ప్రచ[క్రాంక 
ణము నిషిద్దము. వారి పూజా విధానములు, వారి యాచార వ్యవహార 
ములు భీన్న ములు. వారికి |దావిడ వెదమందుగాని (పామాణ్యములేదు, 
వారు స్మార్తలకి ఎక్కువ సన్నిహితులు, ఆము క్తములోని శ్రీ వైష్టవ 
సం పదాయమును గూర్చి ముందు కొంత విపులములుగా విచారింతుము. 
(పస్తుతమునకు అందులోని గోదా విరహ వర్ణనములో “నాచ్చియార్‌ తిరు 
మొళి” యని (పసిద్ధమైన సుతి, స్వయముగా గోదాదేవి అరవములో 
చేసిన స్తుతిలోని వాక్యములయు, విరహ వెదనయు స్పర్శకూడా అము క్ర 
మాల్యదతో లేకుండుట విజ్ఞులకు వింతగా తోవక మానదు. అము కక _ర్తకు 
దాని స్వరూపమైన తెలియునా యను సందేహము కూడా కలుగును. 

సార్వభౌమత్వానికి “కవి సార్వభౌముడౌ తేనే కాని వన్నెరాదా ? 
షట్ట్బకవర్తు లుగా పురాణ (పసిద్దులెన వారెవరూ కవులుగాని కవినార్వ 
భౌములుకాని కాదు గదా! మరి రాయలకే అది యవసర మైనదా? 
ఏమి మాటలవి? 


ర్‌ 


ఏ విషయమైనను విచారణ చేయునపుడు వాద బలము చూచుకొన 
నథెను, ప్రరవాదము ఖండింపక దూషణమునకు దిగుచో మన వాదమే 


196 సారస్వత వ్యాసములు 


దుర్చలమని బుద్దిమంతు లకు తోచును. కాబట్టి ఆముక్తమాల్యద 
కరృత్వము రాయలదే యని సమర్ధించు వారికిని, కాదనువారికిని గల 
ముఖ్యాధారములను శాంతముగా విచారింతము. ఉభయ పక్షముల 
వారికిని రాయలయందు హిందూరాజ్యరమాధురంధరుడుగా, మహా 
వీరుడుగా, కవి పండిత కళా పోషకుడుగా విశేష గౌరవము కలదనియి 
[గహింపవలెను. అట్టి వాడు తప్పక పండితుడై యుండును. కవియు 
గావచ్చును. “కవిత్వపు పిచ్చి” యున్నవారు ఎంత కార్యాంతరవ్య [గు 
లై నను కావ్యరచన చేయకుండ నుండరనుట అనుభవై కవేద్యము. 
ఇప్పుడు ఉభయ వాదములను (పదర్శింతుము, 


రాయలే ఆముక్త కర యనువారి యుకు లివి : 


1. అన్ని [వాత [పతులలోను ఆముక్తమాల్యద కృష్ణరాయ 
[పజీశముగానే ఉన్నది. 


న్‌ (గంథములోనున్న ఏడాశ్వాసములలో (కొందరి మతమున 
కోరాశ్వాసముల్రే చివర “కష్టరాయ మహిభృన్నామాస్మదా 
ముక్తమా ల్యద” అని యిత్యాదిగా రాయలు తానే [గంథ రచన 
చెసికినని కంఠోక్తిగా చెప్పికొనెను. 


ఏ. అవతారికాభాగములో రాయలు తాను కళింగ విజిగిషా మనీషన్‌ 
దండెత్తి పోయి శ్రీకాకుళ నికేతనుండగు నాం్యధమధుమథను సేవింపం 
బోయి హరివాసోపవాసంబు గావింవగా ఆరా(తి చతుర్ణయామమున 
కలలో స్వామి (ప్రత్యక్షమై ని వెన్నో సంస్కృత [గ్రంథములు 
రచించితివి. ఆంధములో |పీయావరిభుక్త భాక్కథను ఇష్ట దైవమైన 
వెంకటపతి కంకితముగా చెప్ప మనుటయు, మరునాడు 'విద్వజ్ఞనులా 
వృతాంతము విని శుభ పరంపర కలుగునని యగ్గించి కావ్య రచనకు 
పోత్సహింపగా “వహృష్టాంతరంగుడై వేంకటాచల పతికి నా విన్న 
విపంబూను నాము క్రమాల్యదా మహా హా (పబంధమునకు కథా కమం 
బెట్టిదనిని ఇత్యాదిగా తెలిపి యుప[కమించి నట్టున్న ది. 


నోరి నరసింహశాస్త్రీ 197 


4, ఇందలి చతుర్ధాశ్వాసములో యామునాచార్యుడు కుమారున 
కుపదేశించిన రాజనీతి రాయ రాజ్యములో పాలింపబడుచున్న 
రాజనీతియే. 


5m ఆము కలో విపులముగా వర్ణితమైన చేప వేపుడువంటి వర్ణన 
పెద్దనవంటి బాహ్మణుడు చేయునా ? 


6. రాయలు వై ష్టవుడు, వైష్టవాచారములు వై షవ మత రహస్య 
ములు నెరిగినవాడు. అది ఆము _క్రమాల్యదలో నిక్షేపించినాడు. 


7. పెద్దన మనుచరిత్రములోని శై లికి ఆముక్తమాల్యద శై లికి 
ఎంతో తారతమ్యమున్నది 


పైని చెప్పిన కారణములలో 1, శి కారణములు శ్రీకృష్ణదేవరాయలే 
రచించెననుటకు బలవత్తర కారణము అనుట కెట్టి సందేహమును లేదు. 
4,5,6 కారణము లంత పాటింపదగినవి కావు, 7 వది శే లికి సంబం 
ధించిన దగుటచే కొంత విచారింప దగినది. ఏడు ఆశ్వాసాంత పద్యము 
లును లభించినవి. [వాత్యపతులలో వాని వరుస భేదించుచున్నదని డౌ 
నేలటూరి వెంకటరమణయ్య గారు భారతి వికృతి జ్య సంచికలో 
'రాయలకళింగ జై |తయాత' అను వ్యాసమున _ కనుబంధములో 
వివరముగా నా భేదము లెట్ట్లున్నవో 18 [వాత [పతులనుండి 
విశేషము లిచ్చినారు. ఆం|ధకవుల యాచారము గద్యములో 
[గంథక ర్త పిరుండుట, దానిని వదలి పద్యములో [గంథ కరత్వము 
చెప్పుట [కొత్తం ఇందులో శ్రీహర్హుని నై షదీయ చరితము పద్దతి 
నవలంబించి యుండవచ్చును. శ్రీహర్షుడు నైషధ సర్గాంత శ్లోకము 
లలో మొదటి రెండు పాదములు నొకేవిధముగా నుంచి చివరి రెండు 
పాదములలో చిన్న మార్పులు చేసినాడు. కాని ఆము క్తలో రాయల 
దిగ్యిజయములు కొంతవరకు నొక వరుసలో వేరువేరుగా ఉదాహరింప 
బడినవి. 7 పద్యములలో ఐదింటీ యందు “కృష్ణరాయ మహిభృన్నా 
మాస్మదాము క్ర మాల్యదన్‌, కృష్ణరాయ నృప సంజ్ఞాస్మ తృృతా ముక్త 
మాల్యదన్‌, కృష్ణరాయనృప సంజ్ఞాన్మ త్క్భృతాముక్త మాల్యదన్‌, కృష్ట 


198 సారస్వత వ్యాసములు 


మహిభృత్సంజ్ఞాస్మ దాముక్తమాల్యదన్‌, కృష్ణరాయ మహిభృత్సం 
జ్ఞాస్మ వాము క్రమాల్యదన్‌" — అని 2_6 అశ్వాసాంతములందును, 
(పథమాశ్వాసాంతమందు “కృష్ణరాయ వసుధాధ్యక్షోదితాము _క్రమాల్య 
దన్‌ అనియు, సప మాశ్వాసాంతమందు “కృష్ణరాయ మహిజాన్యుత్సాది 
తాము క్తమాల్యదన్‌ అనియు, ఒత్తి ఒక్సి నాది నాది యని ఐదు మార్లు 
చెప్పుటయే ఆయన కర్టృృత్వమునకు సందేహ మాపాదించునదిగా 
నున్నది. సందెహించు వారికి “సంజ్ఞా' శబ్దము మూడు మారులు వచ్చుట 
సం కేతార్థమునే సూచించునేమో యని సందేహమును బలపరచునదిగా 
నున్నది, 


ఏమైనను రాయలు రచింపలేదనువారు 1, శి కారణములను కాదను 
టకు బలవత్తర కారణములు చూపవలసియున్నది. లేనిచో (పతి రవి 
కావ్యక రృృత్వమును గూర్చియు సంశయింపవలసిన అవ్యవస్థ 
ఏర్పడును. 


6 


ఇప్పుడు ఆముక్తమాల్యద రచించినది పెద్దనయేగాని రాయలు 
కాదనువారు (పదర్శించు కారణములు విచారింతము అవి యివి : 


1. రాయల యష్ట దిగ్గజ కవులలో నొకడగు తెనాలి రామకృష్ణకవి 
చెప్పినట్లు రెండు చాటు పద్యములు [పచారములో నున్నవి. ఆ రెండును 
పెదనయే ఆముక మాల్యద రచించినట్లు స్పష్షపరచుచున్నవి. ఒక 

బిలో per. na ర 
Sp 3 


“దాని తల్లి గ నల్ల సాని పెద్దన తెల్చె 
ముది మది దప్పి యాము క్షమాల్య(న్‌్‌)” అని యున్నది. 


న కొద్ది కాలము తర్వాతివాడైన అప్పకవి ఈ [(గంథమునుండి 


యుదాహరించుచు *“ఆం(ధ కవితా పితామహుని విష్ణుచిత్తియమునుం డి 
యని వాసెను. 


నోరి నరసింహశా స్త్రీ 199 


ఏ అహోబల పండితుడు గూడ తన కవి శిరోభూషణమున “అ ల్ల 
సాని పెద్దన కవినా ఆము కృమాల్యదాయామ్‌” అని “అడ్డా వాగ్విబుధమ్‌”* 
ఇత్యాది పద్యము నుదాహరించెను. 


4, ఆముకమాల్యదకు పూర్వకాలమున వ్యాఖ్యానములు రచించిన 
శ్రీనివాసకవియు, మడిపొటి వేంకట కవియు వరునగా “విష్ణు చిత్త 
తనయోద్వహనంబును.... పెద్దనార్యు డుద్దర ఫణితిన్‌ రచించె” ననియు, 
“పేర్మి నల్ల సాని పెదన యాముక్తృమాల్యదాఖ్య కృతి సమంచితముగ 

లీగా ది లే కట్టా ఖ్య 
జేసె” ననియు [వాసిరి. 


చి 


ర, శ్రీ సి, పి. చాను తన నిఘంటువు మొదట ఉదాహృత 
(గ్రంథముల పేర్షిచ్చుచు నిట్లు వ్రాసెను, 


“A The Amukta Malyada ఆముక్తమాల్యద or Vishnu 
Chittiyam విష్టుచిత్సియం written by అల్ల సాని పెద్దన్న తీ 1128211 
Peddanna. [tis in six 020౧605 0056810168 about 950 


stanzas or 3,800 lines.” 


6, వావిళ్ల రామస్వామిశాస్త్రి గారు [పకటించిన ఆముక్తమాల్యద 
(పథమ ముదణ పీఠిక యందును పెద్దన విరచితమని పేర్కొనబడినదని 
తెలియవచ్చుచున్న ది. 

7. రాయల వంశమును చం|దుని నుండి |పారంభించి వర్ణించిన 
అవతారికాభాగములోనే గాక దశావతార వర్గనాదికములలో గూడ 
మనుచరి[తలోని పద్యములే చిన్న మార్పులతో అముక్తలో నున్నవి. 


8, మనుచరి[తలోని పద్యముల కెన్నిటికో అనుకరణములు 
ఆము కలో కలవు, 


\ 


9. ఆముక్తమాల్యద అవతారికను బట్టి రాయలంతకు ముందే 
సంస్కృతములో మదాలస చరిత, సత్యావధ్యూపిఐబనము, సకల కథా 
సార సంగహము, జ్ఞానచింతామణి,రసమం జరి ఆను కావ్యములు రచించి 
నట్లున్నది. వాని తర్వాత ఆము_క్రమాల్యద రచన జరిగి యుండవలె, 
ఇవి గాక జాంబవతీ పరిణయమును రచించినట్లు రెండు (వాత పతులు 


200 సారస్వత వ్యాసములు 


దొరికినవి. అది ఇప్పుడు (ప్రక టిత మైనది. ఉషా పరిణయమనె నాటకము 
కూడా రాయలు రచించినట్లు సంస్కృత సాహిత్య చర్మితలో త్రీ కృష్టమా 
చార్యులు (వాసినారు, ఇన్ని |గంథములు రచించియున్న ప్పుడు రాయ 
వాచకములోగాని శ్రీ కృష్ణరాయ విజయములోగాని, రాయల సముకా 
లీన విదేశీయుల వర్ణనలలో గాని దాని వస్తావన మేల లెదు? మనుచరి 
"తము, పారిజాతపహరణము అవతారికలలోగాని ఆశ్యాసాద్యంత పద్య 
ములలోగాని “కవితా (పావీణ్యఫజణీశి అను సందిగ్గార్థక మైన సంబోధ 
నలో తప్ప _ రాయల కావ్య రచనరయేల [పస్తావింవబడలేదుః 


10. {పపంచ దర్పణమను సంకలన [గంథములొ రసమంజరి 
సత్యావధువుల నుండి రెండు శోకము లుందహరింపబడినవి. కాని యవి 


కూడా పెద్దన రచనలుగానే పేర్కొనబడి యుండుట విచ్మితము. 


11. భానుదత్తుడను సంస్కృత కవి మైథిలీయుడు నానారాజ 
సందర్శనము చేసి రాయల యాస్టానమునకు గూడ వచ్చి కొంతకాల 
ముండెను. అతని కృతులలో “రసేమం జరి యనున దొకటి. దానికిని 
రాయల రసమం జరికిసి ఏమైన సంబంధ మున్న దాః 


12. జాంబవతి పరిణయ (ప్రస్తావనలో గూడ రాయల ఇతర 
[గంథములేవియు పేర్కొ నబడలేదు. కాని కనీ కృష్ణరాయః కమిఃి' ఇత్యా 
చిగానున్న శ్లో కొకమునకు ముందు “ఇతఃపరం మహాన్‌ (గన్థపాతః' అని 
సంపాదకులు అథస్పూచికలో తెల్పిరని గమనింపవలెను. 


ఈ పై పండెండు కారణములలో నేవియు రాయల గన్గకర్త్శ 
త్వమును సమర్థించు వానిలో 1, $ కారణములుగా పెర్కానబడిన వాని 
వలె బలవ త్రరమైనవి కావు. కాని బహుముఖముల నుండి వచ్చిన పె 
పన్నెండు కారణములును కలిపి చూచినపుడు బుద్దిమంతులకు సంశ 
యము కలుగక మానదు, కవి తన కావ్యమును మరొకరి పేర (ప్రచు 
రించుచున్న పడు ఆయన పేరు పెట్టక తన పేరు పెట్టడు గదా! దాని 


వలన ఆ 1, ల కారణములుకూడ కర్ఫృత్వ్ణ వాదమునకు బలన తరములు 
కావనవచ్చును, 


నోరి నరసింహశాస్త్రి 20! 


7 


ఇప్పుడు శ్రీ నీలకంఠశాస్త్రి భారతిలో (వాసిన విషయమును (పస్తా 
వింతుము, ఆ వ్యాసమే డా. చిలుకూరి నారాయణరావుగారికి ఆగగహా 
వేశము కలిగించినది. వారి అథస్ఫూచికలో “ఏమో ఆ వ్యాసమును 
చదువగానే మనస్సునకు చురుక్కుమన్న ది” అని వాసినారు. ఎవరికెంత 
చురుక్కుమున్నను ఆ వ్యాసములో శ్రీ నీలకంఠశాస్త్రి [వదర్శించిన 
మార్గము అపూర్వమైనదనియు, కర్తృత్వ విషయమున వివాదము 
వచ్చినప్పుడు అవలంబింపవలసిన (పథాన మార్గమును అనుటకు సందే 
హము లేదు, దానినే సద్విమర్శకులు అంతస్నాక్ష్యను (Internal evi 
-dence) అని పిర్కొందురు, అందువలన వారి వాదమును [ప్రత్యేకముగా 
విచారణ చేయుచున్నాము. సూత పాయముగా అనువాదము చేసినచో 
వారి వాద సారాంశ మిది, 


“ఆము _క్రమాల్యదను రచించినదెవరో వీర వైష్షవుడు. శ్రీకృష్ణ 
దేవరాయల జీవిత విశేషములు ఎన్నో తెలియ వచ్చుచున్నవి. వానిని 
బట్టి రాయలట్టి వీర వైష్ణవుడు కాదని నిరూపీతమగుచున్న ది.” 


శ్రీ నీలకంఠ శాస్త్రి పతిపానద యు క్తి సహమైనచో పెద్దన క_ర్హ్భత్య 
వాద మెట్లున్నను ఆము _క్రమాల్యదను రాయలు రచించలేదను వాదము 


[ధువపడును గదా! పై మాటలలో విర శబ్దము శ్రీ నారాయణరావుగారి 
ఆగహ మునకు కారణమైనది. 


“ఆము క్రమాల్యదలో (పతిపొదింపబడినది వీర వైష్టము కాదు. 
విశిషాదెత్వ సిద్దాంతము. అది [శుతి నిబద్ధము” అని ఖండించినారు. 


“ఆము _కలో విష్ణుభ కి మహిమ వివరింప బడినడేకాని శివనింద 
యెచ్చటనై నను నున్నదా?” అని కూడ నడిగినారు. 


శ్రీ నీలకంఠళాస్త్రి స్మార్తుడు గనుక విశిష్టాద్వెత సిద్దాంతమునే 
[పతి నిబద్దమని యంగీకరింపరు. వారేకాదు. శ్రీ నారాయణరావుగారి 
గురువులై న మాధ్య పీఠాధిపతులను ఒప్పుకొనరు. రాయలు రచించి 
రను సంకలకధాసార సంగహములో నుండి శ్రీ వేటూరు వారుద్దరించిన 


202 సారస్వత వ్యాసములు 


శ్లోకములలో ఒకదానిలో “ఊత్సాహం మమ వీక్ష్యమద్దురు రథ శ్రీ వ్యాన 
తీర్గో మునిః” అని ఉండుటచేత శ్రీ వ్యాస తీర్జులు రాయల గురువులని 
తెలియ వచ్చుచున్నది. వారుకూడ విశిష్టాద్వెతమును శతి సమ్మ తమని 
అంగికరింపరు. అందువలన ఈ మత ఖేదములను వాదములను తల 
పెట్టక శ్రీ శాస్త్రిగారు వీర వై వైష్టవ శబ్దము [ప్రగాఢ వై ష్టవాభిమాని యను 
సామాన్యార్థములో [పయోగించిరని. సందర్భమును బట్టీ [గ్రహించుట 
ఉచితము, ఆము_క్రమాల్యడాకదర్త అట్టివాడనుట కెల్లీ సందేహము లేదు. 


అందులో శివ దూషణము లేదను శ్రీ నారాయణరావుగారి 
మాటయు నిరాధారమైనది. ఆముక్తమాల్యదలో శిషదూషణ మెకాక విష్ట్వి 
శర సర్వ దేవతాదూషణమును స్పష్టముగా కలదు. దానిని వివరించుటకు 
ముందు శ్రీకృష్ణదేవరాయలు ఎంత వరకు వైషవుడో కొంత విచారణ 
చేయవలసి యున్నది. గతానుగతికముగా, ఆయన తాతాచార్యుల శీష్యు 
డనియు, అంతకంతకు “మధ్య వై ష్షవమునకు నామాలు మెండిన్నట్లు 
వై ష్టవాభిమానము పె రిగినదని యు [వాయుట యాచారమైనందున 


నాయన మత స్వరూప మెట్టిదో చార్మిత కాధారములను “బట్టి కొంత 
స్థూలముగా విచారింతము, 


పది పదకొండవ శతాబ్ద [ప్రాంతముల నుండి మన దేశములో 
గొప్పు రాజులు తమ రాజ్యమును ఇష్ట దై వమునకు అర్చించి ఆయన 
పాద పద్మారాధకులుగా రాజ్య పరిపాలనము చేయుటయు, నాణెములు 
కూడా స్వామి పేరనే ముదించుటయు నాచారమైనది. దీనివలన రాజులు 
రాజకోశమును తము భోగాదులకు ఉఊపయోగించుకొనక దేవ [దవ్యమను 
భయభక్తులతో |పజాపరిపాలనకు ఉపయోగించుట సాధ్యమైనది. తిరు 
వాన్కూరు పాలకులు అనంతపద్మనాభస్వామి పొద పద్మారాధకులు. 
కొప్పెరుం జింగడు కనకసభాపతి పాదపద్మరాధకుడు. శ్రీ విద్యానగర 
(పభువులు శ్రీ విరూపొక్షస్వామి పాద పద్మారాధకులు, హరిహర బుక్క 
రాయాదులు ముసల్మాన్‌ |పభువుల నెదిరించి రాజ్య స్థాపన చేయుటకు 
వారికి శ్రీ విరూపొక్షస్వామి గుప్త ధనమంతయు శ్రీ విద్యారణ్యస్వామి 
వారు అర్చించి, రాజ్యమును స్వామికి అంకితము చేయించిరి. శ్రీకృష్ణ 


నోరి నరీసీంహశా శ్రీ 203 


దేవరాయల వారి వరకు అట్లే జరిగినది. ఆయన తరువాతి కాలములో 
శ్రీ విరూపాక్షస్వామి పొదపద్మారాధనము చ్మకపర్తులు వదలిన తరు 
వాతనే శ్రీ విజయనగరరాజ్యము క్షీ జించి నదని శ్రీ మల్లంపల్లి వారు 
[వాసియున్నారు, 


శ్రీ విద్యారణ్యుల నాటినుండి శ్రీ శృంగేరీ విరూపొక్ష 
పఠస్వాములు విరూపాక్షములోనే ఉండీ చ|కర్తులకు తమ 
శ్రీ హస్తములతోడనే పట్టాభి షకము చేయుచుండిరి. అట్లు 


ఇ 


పట్టా బాభిషికుడై నవాడే శ్రీ కృష్ణదేవరాయలు. పట్టా భి షిక్తు 
డె "న వెంటనే ఆయన కావించిన బృహత్కార్యము శ్రీ విరూపాక్షస్వామి 
ఆలయమునకు మహా గోపురము నిర్మించుట. అది నేటికిని రాయల శివ 
భక్తి చిహ్నముగా నిలిచియున్నది. ఒక్క విరూపొక్షములోనేకాదు. 
ఆయన కంచిలో, శ్రీకాళహస్తిలో, శ్రీశె లములో, మరియు నెన్నియో 


శివ క్షైేతములలో మహాగోపురములు తన కీ ర్తిధ్వజములుగా నిర్మించినవి 
నేటికిని నిలిచియున్న వి. 


yg ఈ 


జాంబవతీ పరిణయ నాటకము (పసావనలో ఇట్లున్నది: 


“అద్యఖలు భగవతః చరాచర గురోః అపార కరుణాపారావారస్య 
నమ దమర శిరో మందార కుసుమ వాసిత పాదారవిందస్య విజయనగర 
నివాస వాసనావథీదిత ధనద నగర విహార దోహలస్య 'హమకూట గిరికటక 
వాస్తవ్య కుటుంబిన; కర్ణాట రాజ్యరక్షామణేః శ్రీ విరూపొక్ష దేవస్య 
వై [తోత్సవావలోకనాయ సంగతాం పరిషత్‌; యైషా 


“నాట్యామ్నూయ మహా రహస్య పదవీ పాణింధమ [పక్రమా 
నానా నాటక భేదకశాలి కవితా నాసీర సారస్వతా 

నిత్యం శాస్త్ర విచార చారుధిషణా వై శద్య విద్యోతితా. 
సారస్యాంబుధి కౌముదీ లహరికా భవ్యా పురోవర తే” 

ఇట్టి పరిషత్తును రంజింపజేయుటకు ఏ నాటకము (పదర్శింప 


వలెనని, నటియు సూతధారుడును ఆలోచించి శ్రీ కృష్ణరాయ కవి, 
విరచితమైన జాంబవతీ పరిణయ నాటకమే యోగ్య మైనదని నిర్వారించిరి, 


204 సారన్వత వ్యాసములు 


ఆము కృమాల్యదలో ప్రస్తావించిన కృతులలో నీ నాటకము 
లేనందున ఇది అనంతర రచన యనుట సాధారణ న్యాయము. 
వైష్ణవము ముదిరిన వాని పస్తావన కాదుగదా విది! 


శ్రీ కృష్ణదేవరాయలు వేంకటేశ్వరస్వామి భక్తుడని, అందుకు 
సాక్ష్యముగా ఆయన యొక్కయు, ఇద్దరు దేవేరులయు విగహములు 
కూడ నక్కడ నిప్పటికిని కానవచ్చుచున్నవనియు చెప్పెడు మాట 
సత్యమే. ఆయన ఏడెనిమిది మారులై నను తిరుపతికి వెళ్ళి స్వామిని 
సేవించి కానుక లిచ్చినట్లు శాసనాధారములున్న వి. ఐనను ఆయన ఎప్పుడు 
వేంకటేశ్వరస్వామిని సేవించినను, ఆ వెంటనే శ్రీ కాలహస్రీశ్వరస్వామిని 
దర్శించి కానుక లర్చించినట్లును శాసనాధారము లున్నవి. శ్రీ కాలహ_స్టీ 
శ్వరా లయమును ఈ శతాబ్దములో నిర్మించిన నాటుకోటిచెట్టియారులు 
అక్కడి శాసన సంపదను తారుమారుచేసి పూర్వాలయస్వరూపమును 
గుర్చింపలేకుండజేసినను ఇప్పటికిని ఎన్నో శాసనము లున్నవి. 


శ్రీ కృష్ణదేవరాయలే కాదు? ఆయన యవసాన కాలములో చంద 
గిరి చెరసాలనుండి విద్యానగర సింహాసనమునకు రావింపబడిన అచ్యుత _ 
దేవరాయలు గూడ చం్యదగిరిలో బయలుదేరి వెంకటేశ్వర సన్నిధానమున 
నభిషిక్తుడై + పిమ్మట శ్రీ కాలహ _స్టీశ్వరస్వామి సన్నిధానమున నఖిషి 
కుడ, ముచ్చటగా మూడవమారు హంపీ విరూపాక్షస్వామి సన్ని 
ధానమున నభిషిక్కుడై నాడు, శ్రీ వెంకటేశ్వరస్వామి వై ష్టవులకుకంటె 
స్మార్షులకి ఎక్కువ ఇష్టదై వము. అక్కడి [పధానార్చకులు వై ఖానసులు. 
స్వామిపేరే ఈశ్వర శబ్దాంతముగా నుండుట విశేషము. _వెంకటేశ్వ 
రాలయ మెక్కడ నున్నను మహారాష్టు9లును, బౌత్తరాహులును “బాలాజి” 
నామముతోడ నేటికిని వ్యవహరించుచున్నారు. నేటికి కూడ ఆంధ స్మ్మార్హ 
బాహ్మణుల ఇళ్లలో వివాహాది శుభ కార్యము లేవి తల పెట్టినను ముందు 
శ్రీ వెంకటేశ్వరునకు దీపారాధనముచేసి అర్చించికాని పారంభింపరు. 
వెంకటేశ్వరస్వామిని వై వ్టవులు గుత్తకు కొనలేదు. 


తాతాచార్యులకో మరియొక  శ్రీవై ష్టవాచార్యులకో రాయలు 
శిష్యుడనికదా అందరు విశ్వసించుచున్నది. మరి ఆముక్తమాల్యదలో 


నోరి నరసింహశాస్త్రి 205 


నెక్కడనై నను ఆయన గురునామమైన |ప్రస్తావింపలేదేమి ? మధ్య 
వైష్షవుడని చెప్పబడుచున్న పెద్దన మనుచర్మితములో గురువై న శఠకోప. 
యతిని స్మరించెను--- 


ఐనను పెద్దన కూడ శివభక్తి మరచిన థ్రీవై ప్పవుడు కాడు మను 
చర్మిత అవతారికయే దానికి సాక్ష్యము. అంతేకాక ఆయన రాయలు 
తన కగహారముగా నిచ్చిన కోకట [గామములో కొంత భూమిని అక్కడి 
శివాలయమున కిచ్చినట్లు (1518) శిలా శాసనమున్నది. అసలు పెద్దనకు 
కోకట |గామమును అ(గహారముగా నిచ్చినది రాయలు కళింగ యాత 
నుండి రాజధానికి పోవుచు దారిలో బెజవాడలోని మల్లే శ్వరస్వామిని 
అర్చించిన సమయములో. ఆ పిమ్మట నమరావతిలో అమరేశ్వరు 
నర్చించి తులా పురుష దానము చేసెను. 


రాయల యాస్థాన కవులలో పెద్దనతో దాదాపు సమాన గౌరవ 
మందిన నంది తిమ్మనార్యుడు అఘోర శివాచార్యుల శిష్యుడును, 
శ్రీమదుమామహేశ్వరవర్యపసాదలబ్ద సారస్వతుడును, వారిద్దరితోపొటు 
రాయవాచకములో |ప్రసావింపబడిన మాదయగారి మల్లియ కూడ శ్రీ 
మద ఘోర శివాచార్య గురుకరుణా విశేషలబ్ద సారస్వతుడు. అష్ట దిగ్గజ 
కవులలో స్తుతమతియనియు, వలుకులలో అతుతితమాధురీ మహిమ 
కలవాడని రాయల మెప్పుపొందిన కవి ధూర్జటి “*నీకుంగాని కవిత్వ 
మెవ్వరికి నేనీనంచు మీదెతి తిన్‌, జేకొంటిన్‌ బిదుదంబ, కంకణము 
ముంజేగట్టితి స్‌” అని శ్రీ కాలహస్తిశ్వరస్వామి సన్నిధిని ఊద్దోషించిన 
శివభక్తా[గేసేరుడు. ఆయన ముమ్మనుమడు తన పెదకాళహస్తి మహా 
త్మ్యములో నాతనిని “కృష్ణరాయ కిరీట కీలిత మణి గణార్చిత వదాబ్ది 
శ్రీవహించినివాడని వర్ణించినాడు. పైగా అతడు శ్రీకృష్ణరాయ విజయ 
మను ప్రబంధము |వాసిన కుమార ధూర్జటి పృతుడే. పేరు లింగరాజు. 
వైన్టవ మవలంబించినాడను తెనాలిరామలింగడు కూడ స్వచ్చమైన 
సార కుటుంబములో జన్మించిన వాడే. ఊద్భటారాధ్య చరిత రచన 
నాటికే కాక పాండురంగ మాహాత్మ్య రచన నాటికిగూడ నతనికి వంశ 
క్రమానుగత మైన శివభక్తి ఫోలెదు. ఆ |గంథము నాతడు విశ్వేశ్వర 


206 సొరన్వత వ్యానములు * 


జ్యోతిర్లింగ శుద్దఖనియైన కాశీపురమును వర్ణించుట తోడనే 
| పారంభించినాడు. 


రాయల యాస్థానములోని సంస్కృత విద్వాంసులు కూడ ఎక్కువ 
మంది స్మార్తులే. క్రొమ్మిదితరములుగా వువోపండితు లుదయించిన 
వంశస్టుడైన లొల్ల లక్షీ ధర పండితుడు, దివాకర పండికుడ్కు రామాయణ 
తిక రచించిన ఈశ్వరదిక్షితులును, సంగీతసూర్యోదయకర్ప లక్ష్మీ నారా 


యణ కవియు స్మార్తులే రాయల రాజ పురోహితుడు రంగనాథదీక్షి తుడు, 
ఆయన కుమారుడు స్మార్పు లే. 


తమిళ కవులలో హరిహరదాసు “యిరుసమయ విళశక్కమ్‌” అను 
[గంథములో శివ విష్ణువులయందు ససూనభకి చూపవలెనని (వాసి 
రాయలచే బహుకరింపబడెను. కిమ్మద్ధి కన్నడములో వ్యాస భారతము 
పూర్తి చెసి కృష్ణభార తమని రాయలపేరు పెట్టెను. 


మాధ్వ గురువులగు వ్యాస రాయలు మాధ్వమత స్థాపనలో, శ్రీ 
మధ్వాచార్యుల తర్వాత పెర్కొనదగిన మధ్యమత స్థావకుడ. న ఉద్దండ 
పండితుడు. ఆయనను రాయలు తన గురువుగా * పేర్కానట్లు సకల 
కథాసార సం|గహ కొకములనుబట్టి కానవచ్చుచున్నది. రాయలకు 
జాతకరీత్యా గండము సూచించు కాలములో ఆయనయే రాయల సింహో 
సనమధిష్టించి పాలించెనని వ్యాసరాయచరితములో గలదు. 


ఆం(ధులలో వెలనాటిశాఖకు చెంది విష్ణుభక్తి క్రి (ప్రధానమైన శాఖను 
గుజరాతు [పాంతములో స్థాపించిన వల ల భాచార్యులు రాయల యాస్థాన 


మునకు వచ్చి [వతివక్షుల నోడించి 'స్వర్థాభిషికము పొందినట్లు హెరి 
[గంథములలో గలదు, 


జ న గురువగు అభీనవవాది విద్యానందుడు రాయల యాస్థాన 


మున నితర మతస్థులతో వాదించి జయించెనని జైన గంథము తెలుపు 
చున్నది. 


ఇట్లు స్మార్తులు, తై వులు, విశిష్టైద్వెతులు, దై తులునేగాక జైనులు 
గూడ ధాయలను తమవాడుగానే పచురించుకొనిరి, రాయలవారి కధిత 


నోరి నరసింహశాస్త్రి 207 


మతసహన ముండెను. ఆయనకున్న మత సహనమును గూర్చి బార్భోసా 

“శన రాజ్యమునకు వచ్చిన వారిని గూర్చి చికాకుపడక వచ్చిన 
వారు కై స వులా, యూదులా, మహమ్మదియులా యని వితర్మించకయే 
వారి వారి మతస్వాతం్యత్యముతో నిచ్చవచ్చినట్లు వ్వవహ రించుటకును, 
వచ్చినవారు వారి కిచ్చ వచ్చినప్పుడు స్యదేశమునకు వెళ్ళుటకును 
స్వాతం|త్య మిచ్చుచుండిరి.” 


పై (వ్రాసిన దానినిబట్టి శ్రీ కృష్ణదేవరాయలు జగద్విదితుడై న 
విజేతయేకాక [ప్రజారంజకుడై న పాలకుడని నిశ్చయ మగుచున్నది. 
ఇందరు కవులకు |పీతిపాత్రుడై న శ్రీ కృష్ణదేవరాయలు బహు విస్తృత 
సంస్యారముగల విద్వాంసుడై యుండవలెను. అట్టివాడు కొన్ని 
సంస్కృత |గంథములను ఆముక్తృమాల్యదను [వాస్‌ినా డన్నంత మాత 
మున ఆయన గౌరవ మతిశయిం పదు, వాయలేదన్నంత మాత్రమున 
ఆయనను న్యూనవరచు చున్నామని భావింప నక్కర లేదు. ఆయన 
ఆస్థాన పండితులు, కవులును, “మేమే యిత్తుము మె మె యిచ్చెదము, 
మేమే యిత్తుమంచున్‌” తిరుపతి వేంకటేశ్వరులకు శబ్దములు వచ్చిన లే, 
తమ [గంథములను వారియందున్న భకిచేతను, _పీమచేతను, వాత్స 
ల్యముచేతను, తమకున్న ధనాదిక కాంక్షలచేతను బహు విధములుగా 
సిచ్చుటకు వంతులు పడియుండుట యసహజము కాదు. 


ఓ|ఢ దేశములో నొక యాచార మున్నదని వినికిడి. అక్కడ (గ్రంథ 
మొకరికి అంకితము చేయుటన్న నా |గంథక ర్తగా [గంథభర్త సేరుంచు 
టయే! ఆంధదేశమునకు పొరుగుననున్న ఓడాచారము ఆంధ్రము 
నకును కొంత |పొకుట యసంభవముకాదు గదా! కలింగ విజయముతో 
విద్యానగర మునకు ఓ[డుల రాక యతిశయించిన ది. 


8 


ఇక కోపతాపములు దూరముగా నుంచి ఇంత సర్వమత సహనము 
గల శ్రీ కృష్ణదేవరాయలు అముక్కమాల్యదను రచించియుండునాయని 
శాంతముగా విచాధించుకొందము, 


208 సారన్షత వ్యాసములు 


శ్రీ కాకుళాం్యధ విష్ణువు రాయలకు న్య్వప్నములో (వత్యక్షమై 
చెప్పిన మాట లివి: 


We ఏ మును దాల్చిన మాల్య మిచ్చు న 
ప్పిన్నది రంగమం దయిన పెండిలి సెప్పుము మున్నుగొంటీ నే 
న న్ననదండ యొక్క మగవాడిడ........ 


అకొదువ గప్పు (పయాపరి భుక్కభాక్కథన్‌” 


గంథనామము కూడ దాని కనుగుణముగానే ఉన్నది. కాని యీ 
[పబంధములో నా కథ చాల కొద్ది భాగములో చెప్పబడినది. 


అవతారిక ఆశ్యాసాద్యంత పద్యములు పోగా కథా భాగములో 
794 గద్యపద్యము లున్నవి, అందులో 202 పద్యములలో మా[తమే 
గోదాదేవి కథ. 48 పద్యములున్న వసంతర్తు వర్ణనమున్న భాగము 
కూడ 202 లో కలిపితిమి. వసంతర్హు వర్ణనతో కలిపినచో కొంచెము 
తక్కువగా నాల్గవవంతును, కీసికేిసినచో ఐదవవంతుకును గోదాకథా 
గ్రంథము తెలుచున్నది. తక్కిన గంథ భాగములో 1. విష్ణుచిత్తుడు 
పొండ్యరాజ సభకుపోయి విరక్కుడెన రాజు సభలో పరసమయముల 
వాదములు ఖండించి రాజును వై ప్టవనిగా నొనరించిన కథ. 2. యాము 


నాచార్య చరితము ఏ. చండాల (బహ్మరక్ష స్పంవాదము 4. ఖాండిక్య 
కేశిధ్వజుల కథ ఉన్నవి. 


వీనిలో మొదటి రెండును వై ష్టవేతరమతములను దూషించుట కే 
పుట్టినవి. మూడవకథలో గూడ పరోక్షముగా పరమతనింద చొప్పింప 
బడినది, కాండిక్య కేశిధ్యజుల కథలో విష్ణుపురాణము అనువదింపబడినది. 


అందులో కొంత వైన్షవ పక్షపాతచ్భాయ చేరినను స్నార్తులకును అంత 
భాధకము కాకున్నది. 


మూల కథయైన గోదాదే వీకల్యాణములో గూడ పరోక్షముగా 
ఇతర దేవతానింద యున్నది, మగవా డిచ్చిన ననను ఏవతో[గహించిన 
విషయమే కవి మరచినట్లున్నది కాక, వ్యాఖ్యాతలు చెప్పుచున్న ట్లు కాక 
విష్ణుచిత్తుడు నిత్యము కైంకర్యము చేయుచుండిన మాలలకే అన్య 
యించుకొనవలెనేమో 1 


నోరి నరసింహశాస్త్రి 209 


1. పాండ్యరాజు కథలో నీ [కింది భాగములు గమనింపవలెను. 
అక్కడి కోవిదులు, మోక్ష మిచ్చువాడు, 


“హరు నొక(డన, నుమ నొకండన, 

హరి నొకండన, శిఖి నాకండన, నరు నొకండననస్‌. 

గరిముఖు నొక(డన, రజనీ 

శ్వరు నొకండన, నజు నాకండన వాదైె న తరిన్‌” 

“....దివాణము న్నెరయ నించిన |బేలెడు దుర్మదాంధులన్‌ 
బోడిమి మాన్చి, మన్మహిమముం |బకటించి హరింపు శుల్మమున్‌ 
వాడును రోసినా' డిహము, వైస్టవగా నొనరింపు సత్కృృపన్‌” 


ఆ వాదించిన విష్ణు చిత్తుడు “ఇతఃపురా పఠిత శాస్త్ర |గంథ 
జాత్యంధుడు. సభకు బోయి వాదించి, 


“మముకువున కవ్పుండరీకా క్షుందక్క నే వ్యక్షినై న నుపాసింవ 
వచ్చునే.... ముముక్షున కుపాశ్రయణీయుం డరధోక్షజుండు.... అతనికి 
మూలమం|త పూర్వకంబుగా ద్వయము (పసాదించి భాగవత (పదానుం 
గావించిన” ముడుపు తెగిబడినది. 


“వెద వేద్య మైన విష్ణు తత్స ఏ౦ బీటు 
వాది గెలిచి తెలిసి వసుమతీశు 
భకినోల లార్చి భగవ[త్రవన్నుగా 
జేసి లోకహితము చేయుటయును”, 
అప్పుడు 


“ఇద్దొద్దత్య మగాల్ల యం హి కుదియామితం వదతి న్నరమ్‌' 
ఇత్యాది పర్ణన మును దర్వాత “సెలవులు నాకుచు” ఇత్యాదిక సీసపద్యము 
గమనింపదగి నది, 


డి యామునా చార్యుల కధ ఉఅప్మకమము నుండి యామునుని 
జయము వరకు గల 37 గద్య వద్యము లన్నియు చాల వరకు పాలు 


14 


210 సారన్వత వ్యాసములు 


రికి సోమనాథుని పండితారాధ్య చర్మితములోని వాద|పకరణమునకు 
(పతిగా నున్నవి. కొంత బసవప్తురాణములోని బసవదండనాథుని చర్యలను 


దలపించుచున్నవి. ఈ [కింద నుదాహరించిన భాగములు ముఖ్యముగా 
గమనింవ దగినవి, 


“వెట్టిశై వంబు ముదిరి మద్వినుతి వినడు 
“హరుండి పరతత్వ మను...” 

“అ శాంత జంగమార్చాస క్రి వర్షిలు” 
“భౌమ వారపు వీరభ్యదపళత్ళెర మిడు... 
“షజ్జవతిశాద్ధచయ మారబెట్టు సం 

కర దాసమయ్య భ కి పతతికి” 

“జందె ముత్తర శై వంబు జెంది |తెంచు 
బతితు లారాధ్య దేవళ్ళె (పాప్యులనుచు.... 
వెండియే జంగమెతి న వెరంగువడును” 
“శివలింగము దాల్చిన జన 

నివహం బేమైన జేయ నిది పాపము దా 
నవుగా దనండు....” 

“అప్పు డిచ్చకు అగుచు [బాహ్మణులు కొంద 
తాత్మజనిభూమి విడువలే కలికభూతి 
గడ్డముల నాన రుదురాక లిడ్డ సంది 
సూతసంహిత లిరికించి చార. దొడగిరి.” 
“ఓడితేనియు బట్టి మొర్రో యనంగ 
లింగమును గట్ట కుడుగము.... 
“అస్మన్మతన్థుం డొడిన 

భస్మము రు[దాక్షములును బాసి యితనిచే 
విన్మయముగం ద ప్తపు ముర 

ఘస్యర చ|క్రాంకితుండ గాంగల వాండన్‌." 


నోరి నరసింహశాస్త్రి 211 


*ఉరిద యీ నీదు విద్వాంసు. డోడెనేని 
నీకు నితనికి నన్న పూనికయ.... 

ఇట్లు జయించి విష్ణుదేవుండె పరతతం 
బనియు విశిష్ణాద్వెతంబె మతంబనియు” 
“నారాయణుడె పరంబు కొల్వు మతని....” 
“అప్పలుకులు విని జిన్నంబై యక్యూ డిన 
పాషండషండంబు దలవంచుకొని పోయిన__ 
*భుజగశయన చరణ కుకేశయ భక్తి 

ఒడమి కృతార్థతం బొంది....” 


ఈ పై భాగములలో వీరమా హేశ్వరులే కాకవిభూ కి రు.దాక్షధారు లై 
సూతసంహితలు చెతబట్టిన స్మార్త [బాహ్మణులు కూడా తీసికొనీరాబడీ 
నారని వెంటనే స్పురింపదేమో యని మేము జ్ఞాపకము చేయు 


9. చండాల |బహ్మరక్షస్పంవాదములో గాన మహిమ చెప్పబడిన 
దనవచ్చును. కాని ఎన్ని శపథములు చేసినను చండాలుని వదలని 
[బహ్మరక్షస్పు ఈ శపథముతో తుదకు వదలెను. 

“ఎవ్వని చూడి జేసి జనియించు జగంబు, వసించు నిజ్ఞగం 

జెవ్వనియందు, డిందు మరి యెవ్వని యందిది యట్టి విష్ణుతో 

నివ(ల నొక్క వేల్పు గణియించిన పొతకి నాదు నేండనే 
నెవ్విధినై న నినదియనేని యన న్విని బంధ మూడ్చినన్‌” 


ఇది యొక్కటి చాలు, విష్ణువుకంటె నితరులె న దేవతల నందరిని 
పరోక్షముగా నిందించెననుటకు. పైగా (బహ్మరాక్షసుడు గూడ దాని 
కొప్పుకొనుటచే నది యెష్పుకొనని వారందరు |బహ్మరాక్షనునికంటె గూడ 
నికృష్ణు లన్నమాటగదాః 


4. గోదాదేవి చర్మితములో గోదాదేవిని రంగవిభుడు హరించిన 
సమయములో విష్టుచిత్తుడన్న మాటలలో నివి గమనింపదగినవి; 


212 సారన్వత వ్యాసములు 


“శివుడు విరించి వాసవుండు. జెప్ప నశ క్తులు కొల్చు నట్టి వా 
రవుట, నిరంకుశుండ( నని యక్కట పొడిందొజంగం జెల్తునె? 
భువనము లెల్ల నీవయిన6 బొంత దయానిధి యమ్మ లేదెః భా 
గవతులు దేర? నా కొఉకుంగా వహియించు కొనంగం గేశవా!” 


ఇందులో శివుడును, విరించియు, వాసవుడును"భాగవతుల కంటె 
తక్కువస్థాయి లోనికి దింపివేయబడిరని గుర్తుంచుకొనవలెను. 


పై నాలుగు కథలలోని యుదాహరణముల వలన అము_క్రమాల్య 

దలో శివనిందయే కాక సమస్త పరదేవతా మతముల నిందయు కలదని 

విస్పష్టము కాగలదు. అట్టిది విశిష్టాధ్వెతులు చేయవచ్చునా, చేయ 

గూడదా యని కాదు. ప్రస్తుత విచారణ. సరిగానిది పాల్కురికి సోమ 

నాథునివంటి స్వమత [ప్రచారకులు చేయదగినదే గాని సర్వమతస్థులను 

వారి దేవతలను సమానాదరముతో చూచి. [పజారంజకముగా సంపా 
లించిన శ్రీ కృష్ణదేవరాయలు అట్టిది చేయునాయని! 


రాయవాచకములోనుండి శ్రీ కృష్ణదేవరాయల పూర్వులవియు 
శ్రీ కృష్ణరాయలవియు (ప్రవర్తనములు ఉదహరించుచున్నాము: 


“వీరనరసింహ్మ రాయలవారు [బాంహ్మీ ముహూర్తాన లేచి ఆరా 
ధ్యుల నామావళులున్నూ, అధ్యాత్మ సంకీ ర్తనలున్నూ... .శవణమున్ను 
చేసిన పిమ్మట దంతధావన ముఖమజ్జన నామతీర్ణమై విభూతి ధరియించి 
పేరోలగంబై కూర్చుండగాను నూట యెనిమిది తిరుపతుల నుంచిన్నీ, 
పర పసాదములున్ను, డటైై రెండు దేవస్థలాల నుంచి విభూతిగంధ 
(ప్రసాదములున్ను రాగా యెదురుకొని (ప్రత్యుత్దానము జేశి అంజలిచే 
నందుకొనీ శిరసావహించి స్థలాంతరాల నుంచిన్నీ వచ్చిన అయ్యం 


గార్లనున్ను ఆరాధ్య పీఠం వారల నున్ను వుచితాసనముల యందు 
కూర్చుండ నియమించి.” 


(పే డిలే) 
ఇంతవరకు వీరనరసింహరాయలది. రాయ వాచకమునుండియే 


ఉత్కళ విజయము తర్వాత శ్రీ కృష్ణరాయల చర్యలు ఊదా హరిస్తు 
నాము: 


నోరి నరసింహశాస్త్రి 213 


“కలుబరగ కోట లగ్గబెట్టించ్చి . .. పట్టుకొని ఆ కోటకు తాణ్యం 
గుజ్జరి కల్యాణరావును వుంచ్చి తిరుపతికి వచ్చి అలమేలు మంగాసమే 
తులైన కల్యాణ వెంకటేశ్వరుల దర్శనంబు  శేశి రొఖ్మరూపాయలు 
కానుక వేశి సకల భూషణములున్ను స్వామికి సమర్ప్చించ్చి, ఆ స్థలాన 
షోడశ మహాదానాలున్ను శేసి సన్నిధిని నిత్య శ్రేవగా అంజలిపుటు లై. 
పూర్వద్వారమందలి వుభయ పార్శ్వములా తిరుమలదేవీ చిన్నా దేవీ 
సహితంగా వుండేటట్లు గా తాందాన (ప్రతి బింబమున శేయించ్చి స్వామిని 
యెదురుగా నిలిపి అంద్దుండ్లి కాళహ స్తీకి వచ్చి స్వామిని దర్శించి కానుక 
లున్ను నవరత్నాభరణములున్ను సమర్పించి శ్రీముఖ సంవత్సరం 
ఆశ్వీజ శుద్ద ౧౨ దినములు రాదిగా గల వస్స9ములున్ను [గామాదు 
లున్న సమర్పించి స్వామి సన్నిధిని షోడశ మహాదానములున్ను స్ట 
అవ్వారిగా సతములున్ను గలుగ శేశి అంద్దుండ్జి [తిపురుల చేత పూజలు 
గొన్న మూడు స్థలాలకుంన్ను పోయిన స్వామి దర్శనం శశి నందీశ్వర 
దర్శనం శేశి....మధురకు వచ్చి మినాక్షి దేవినిన్ని చొక్కనాథస్వామి 
నింన్ని _తిసంధ్యల యంద్దున్ను సెవించ్చి కానుకలు వేశి అనేక భూష 
ణములు సమర్చించి అంమ్మవార్కి వ్యజాల కంమ్మలున్ను వైడూర్యపు 
పతకములున్ను పచ్చల కంమ్మలున్ను ముత్యపు ముక్కరా నున్ను 
సమర్పించి (త్రిరాతుళ్ళు వాసము జేసి....శంకర నారాయణ దేవళానకు 
వచ్చి నాగతీర్థము స్థానం శేశి గోమతీ సమేతముగా శంకర నారాయణ 
స్వామిని దర్శించ్చి దక్షిణ కాశికిపోయి (తికూటాచ అమంద్దు ఆకాశగంగ 
యంద్దలి స్నానం శేశి చ్మితసభ శేవించ్చుక అగస్త్య పర్వతానకు వచ్చి 
కల్యాణతీర్ధమంద్దలి స్నానం శేశి అగ 'సైశ్వరుని గ గోపురం గల్టంచి.. “కన్యా 
కుమారికి జని అమ్మ వారికి సెవించ్చుక శ్రీ కంద్దూరికి వచ్చి వల్లి దేవ 
యాన సమేతముగా సుబంహ్మణ్యస్వామిని శేవించ్చి... .అది సేకువుకు 
పోయి రఘునాయకుల సెవించ్చి కాళములమీద సమ్ముదతరణమై ధను 
మ్య టిలో ఖడ్గం కడిగి సేతుస్నానం తులాపురుషదానం మొదలె న దానా 


లాచరించ్చి కాశి విశ్వేశ్వరులనుంన్ను రామలింగ స్వామినిన్ని పర్వత 
వరన అమ్మవారినిని సేవించ్చుకొని చతుర్వింశతి కీరముల యందు 
క | 1 0m టె 
స్నానం శేశి కోటి గోదానం కోటి [బాహ్మణులకు అన్నదానము 


214 సారన్వత వ్యాసములు 


శశ స్వామి సన్నిధిని మూడు తులలు తూగి అంమ్మవార్కి సకలాభరణ ము 
లున్ను నవరత్న పొడిగా యిచ్చి |తిరాతి వసిఇంచి కోట తీర్ధస్నానం 
శశ స్వామి వేత అంప్పించుకొని మరలినవారై గోకర్ణ స్థలమునకు వచ్చి.... 
సుముహూ రృమంద్దలి విద్యానగర (పవేశమె విఠల “విరూపొక్షుల సేవించ్చి 
కానుకలున్ను అనర్హ్యమై నటువంటి భూషణాదులున్న సమర్పించ్చి 
నగరు [పవేశమై పెద్దలకు (మొక్కి సుముహర్రమున హజారమునకు 
విజయం శేశి అప్పొజి మొదలైన సకల సామాజికులనన్ను ...." 
(పె, 111-114) చుక్కలు మధ్య వదలిన భాగములు.) 


ఇంతవరకు చాలును, శ్రీ కృష్ణదేవరాయలు “విష్ణువుతో నివ్వల 
నొక్క వేల్పు గణియించిన పాతకి” యౌటకు జంకలేదనుటకు. విష్ణునితో 


సమానముగా శివుని, సు[బహ్మజ్యేశ్వరుని, కన్యాకుమారిని సివించిన 
మహా (పభువు రాయలు! 


కాబట్టి ఆము_క్రమాల్యదను రాయలు రచించెనాయని నిర్ధారించు 
టకు శ్రీ నీలకంఠశాస్త్రి చూపించిన మార్గము నిస్సందేహముగా [(గాహ్య 
మైనది! రాయబు కవిత్వము చెప్పలేడనికాని, పండితుడుకొడని కాని, 
ఉపపొదించుటకు చేయుచున్న (ప్రశ్న కాదిది! రాయలాము క్రమాల్యద 
[వాయలేదనుటకే ఎక్కువ యవకాశము కలదని బుద్ధిమంతులకు తోపక 
మానదు. బహుముఖములనుండి చరిితకు తెలియవచ్చుచున్న రాయల 


కును అముక్తమాల్యదాకదర్తకును భేదము _ కొట్టవచ్చినట్లు కనిపించు 
చున్నది. 


9 


మరి రాయలు [వాయకున్నచో ఎవరు [వాసిరి? ఎవరు |వాసినను 
అతడు సంస్కృతాం|ధ భాషలలో  విశేషాధికారమున్న కవీశ్వరుడు 
లోకొనుభవ మున్నవాడు. కాని విశిష్టైద్వెత సం[పదాయములనుగాని, 
శ్రీ మ[దామానుజల శ్రీభాష్యమునుగాని, వారి శిష్యుల రచనల సంగతి 
నిశితముగా తెలిసినవాడు మ్యాతముకాదు, [దావిడవేదముగాని అధమ 


నోరి నర సింహశాత్త్రీ నీ15 


పక్షము గోదాదేవి అరవములో చెప్పిన “ఆండాళ్‌ తిరు మొళి” చక్కెర 
పొంగలి రుచి తెలిసిన వాడైనను కాడు! 


1. విష్ణు పురాణమునకు గోదాదేవి తండి విష్ణుచిత్తుడు వ్యాఖ్యా 
నము [వాయుచున్నట్లు ఆము కలో నున్నది. అది పెద్ద తప్పు, విష్ణు 
పురాణమునకు వ్యాఖ్యానము [వాసినది శ్రీ మృదామానుజుల శిష్యుడగు 
మరియొక విష్ణుచిత్తుడు. 

2, విష్ణుచిత్తుడు రాజసభలో ఇతర మత ఖండనము చేయుటలో 
అబై త వాదమునకు సంబంధించిన సీస పొద మిట్లున్నది. 

“పారి “నీశుండేన” నా భోగమా[తేత్యాద్యు 

దాహృతి స్పూర్తి మాయావివాది' 

ఇక్కడ “భోగమాగత్ర సామ్య లింగాచ్చ' అను సూూతము సూచింప 
బడినది. ఆ సూత వ్యాఖ్యానములో “కఈశుడేను' అను వాదము ఖండింప 
బడలేదు. ఆ సూత్రము భాష్యములో ముకు నికి (బహ్మయాథాత్మ్యాను 
భవరూపభోగ మందె | బహుసామ్నుముగాని జగతృంషాాష్వదిక వాపా 
రములయందు సంజన్‌ధములేదనీ తెలియజేయిననిమే | పతిపాదీంవ 
బడినది. జీవుడు [బ్రహ్మము వేరు అని “ఆనందమయో2భ్యాసాత్‌' 
ఇత్యాది సూతములను వ్యాఖ్యానించు సందర్భములో, చూపబటినది, 
ఆముక్తలో సూచించినది 4వ అధ్యాయములో నాల్గవ పాదములోని 
కి] వ సూతము. అది దూరాన్వయముగా తప్ప అధి ఇత ఖండ 
నమునకు ఉపయోగపడదు. శ్రీభాష్యములో అదై్యైత ఖండనము చేసిన 
సూత్రములు పథమాధ్యాయములోని పథమ ద్వితీయ పాదముల 
లోనివి.* 

£. ఇక గోదాదేవి పరిణయ కథ (వాయదల పెట్టి ఆమె విరహమును 
వర్ణించిన కవి అమె మహి కవయికియై యుండి విరహగీతములు 


ఫాడినవి ఎరిగి యున్నచో వానిని తన కావ్యములోనికి తీసికొని 
రాకుండునా? ఆముక దా కర్త యా పని చేసియున్నచో నేడు శ్రీమాన్‌ 





అ) 


% (శ్రీమాన్‌ మేడేపల్లి వెంకట రమణా చార్యులుగారు తమ ఆముక్త 
మాల్య దోపోద్ధ్యతములో వివరించినారు, 


216 సారస్వత వ్యాసములు 


మాడభూషి గోపాలాచార్యుల వంటివారికి “చక్కెర హొంగలి” రుచి మనకు 
చూపెడు నవస తకొలగియుండెడిది, 


4 శ్రీ వై షవాచారములును పెపెగానే కాని ఆముక్త కవికి 
లోతుగా తెలియవు. 


5. ఆముక్త కవి యామునాచార్య చర్మితమునకు మూల|గంథ 
మైన గురు పరంపరా (పభావములో లేని మార్పులు కొన్ని చేసెను. అవి 
[బాహ్మణ శ్రీవై ష్టవులకు సమ్మతము లనుకొనము. యామునుడు శ్రైవు 
డగు పొండ్యరాజును వై నె షవుని జేయుట, పొండ్యరాజ సోదరిని వివాహ 
మాడుట, క్షత్రధర్మ మవలంబించుట__శిష్ణ సమ్మతములుకావు. 

కాబట్టి అముక్త మాల్యదా రచయిత సుష్టుగా విశిష్టాద్వైత 
(పవిష్ణుడుకాదు. 

పెద్దనయెయని బహుకాలాగతమైన వాడుక యున్నది కావున 
ఆయనయే కావచ్చును. తె లిభఖేదము ౩ పెద్ద అడ్డు రాదు. పెద్దన మను 
చరిత శెలి కొన్ని భాగములలో ఆముక్త “లో లేకపోలేదు. తిక్కన శై శెలి 


విరాటపర్యములో నున్నదానికి శాంతిపంచకములో నున్నదానికి నెంత 
భేదమున్నది ? 


పెద్దన్న కాకున్న ఏ చాతాద వై ష్షవ పండిత కవియో వై ఖానస 
పండితకవియో |వాసి యుండవచ్చును. ప్‌దై. నను ఊహ మాతే. 


రాయలు జాంబవతీ పరిణయమును రచించి యుండు ననుటకు ఎట్టి 
వివతివత్సియు లేదు. కాని దాని |పస్తావననుబట్టి దానిని రచించిన కవి 
ఆము కృమాల్యద రచింపలేదని దృఢముగా చెప్పవచ్చును. అందలి 


కల్పనాదులు కూడ అము క్తలోని కల్పనలతో సామ్యును కలవిగా 
కనపడలేదు. 


రాయల కాలములో ఆం|ధకవులేకాక కన్నడ కవులు అరవ కవులు 
ఎందరో తమ కావ్యములలో రాయల వివాహాదులను వర్ణించిన ట్లును తమ 
కావ్యము లాయన కంకిత మిచ్చినట్లును తెలియుచున్నది. కన్నడము 
నందును అరవమునందును విద్వాంసులయిన యాం (ధవిమర్శకులు ఆ 
(గంథములను పఠించి [కొత వెలుగు [పసాదించువరకు రాయల ఆము క్త 


మాల్యదా కర్షృత్వమునందు సందేహము సత్యాన్వెషణ పరుకులకు 
పీరునట్టిదికాదు.. 


(భారతి, జులై 1970) 


నాగేశ్వరరావు పంతులుగారు: 
తత్త్వ చెత్త, గ్రంథకర్త, 


(మొన్నటి వినాయక చవితి ఆం[ధ పలిక స్వర్ణోత్సవం. ఆ సంద 
ర్భంలో ఆం|ధ ప్యతిక స్వర్హో త్సవానుబంధం ప్రచురించింది. విశ్వావసు 
సంవత్సరాది. సంచిక స్వర్ణోత్సవ సంచికగా వెలువడింది. ఈ విశేషా 
వకాశం పురస్కరించుకొని, ఆర్మధ పత్రిక స్థాపకులు శ్రీ కాశీనాథుని 
నాగేశ్వరరావు పంతులుగారిని గురించి ఈ [పత్యేక వ్యాసం ఇక్కడ 
_పచురిస్తున్నాము. సం॥) 

“ఒరులేయవి యొనరించిన 

నరవర య|పియము తన మనంబున కగుందా 

నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మ పథముల కెల్ల న్‌.” 


నేటికి మన మనుభవింప నారంభించుచున్న సర్వతోముఖమగు 
నాం ధాభ్యుదయము నాగేశ్వరరావుగారి జీవితముతో ఎంతో పెనవేసికొని 
యున్నదో, వారి నిరంతర కృషిమీద నెంత యాధారపడి యున్నదో, 


సామాన్యులకు విప్పరాని చిక్కు. ఆయన (పతిభా వ్యుత్పత్తులెంత విస్తార 
గంభిరములో, వాని పరిపూర్ణత్వ మెట్టిదో పూర్తిగా తెలిసివారు అరుదు, 


| ఆయన దేశోద్దారకుడు. బిరుదములు పలువుర కలంకార [పాయ 
ములు. సార్థకమైన వీరుదములు కల కొలదిమందిలో వంతులుగారు 
అ్మగ్మశేజి వారు. అంధ [పభుత్వాధినేతలు ఇప్పుడిప్పుడే వారి దేశోద్దార 
కత్వ స్వరూపము గుర్తింప నారంభఖించు చున్నారు. సామాన్య జనులు 
గుర్తించినట్లు లేదు, 

విశ్వదాతగా ఆయనను కిర్తించు వారు వారి వితరణ మ్మాతమే 
ఎరుగుదురు. ఆ దాతృత్వమునకు మూలమైన వారి పరమకారుణిక 


బీ18్ర సారస్వత వ్యాసములు 


హృదయ మెరుగరు. ఎంత చివ్న సత్కార్యమును తలపెట్టిన వారికై నను 
వారిచ్చు చుండెడి చెయూతకు కారణమైన వారి విశ్వ పేమను భావింప 
గలవా రరుదు. వారి చాతృత్వమునకు అవకాశ మిచ్చిన వారి సంపదకు 
అంతరాంతరముల లో నొక్కింత యసూయ కూడ కలవారే పలువురు! 


ఆం|ధ విశ్వ విద్యాలయము వారికి “కళా పపూర్ణి పట్ట మొసగి 
నది. అప్పుడు ఎందరో మహా పండితులుండగా, పండితులుగా కనబడని 
వీరి కిచ్చుటకు వీరి కున్న పలుకుబడియె కారణమని పలువు రథ పాయ 
పడి యుందురు. కాని ఏ ఒక్క పండితునికి లేని బహు ముఖమగు కళా 
(పపూర్ణత్వము వారికే కలదనుట యతిశయో క్తి కాదు, ఆ పట్టము పొందిన 
వారిలోనెల్లి వారే యు _త్రములు. పాండిత్య కర్ణ [పకటించుకొను 
నితరులవలె గాక, వారి పాండిత్యములోతు గంభీరమైనది; మహా సము 
[దము లోతువలె పైకి కనుపించునది కాదు. 


విరోధికృత్సంవత్చరాది సంచిక పీఠికలో ఒకా నొక (పసిద్దాం్యధుని 
గూర్చి నాగేశ్వరరావుగారు వ్రాసిన ఈ కింది మాటలు వారికే అక్షరశః 
అన్వయించును. ఎట్టియాదర్శములు వారిని నిరంతర మావెశించి యుం 
డెడివో కూడ నీ వాక్యములు సూచించును. 


శక 


స్వయం సహాయమునకును, సత్య (పయత్వమునకును, నిరం 
తర వ్యవసాయ పరత్వమునకును (పమాణముగా నెన్నదగిన చ పూజ్యుని 
సచ్చా[రితము పఠనార్హ ము!” 


అం|ధదేశ |పజలలో ఒక విచిత పకృతి ద్యోతమవు చున్నది. 
చేతులార తెచ్చుకొన్న దారిద్యముతో బాధపడు వారిని, సత్బ థ్మభష్టులెన 
వారిని అల్బాయుష్కులను, యాచన మభ్యాసముగా కలవారిని అతిశ 
యముగా శ్లాఘించి పూజించునట్లుగా, స్వశ క్తి వలన నార్జించిన సంవ 
దతో తృ ప్పిపడుచు ఇతరులను యాచింపని వారిని, ఎట్టి సందర్భములం 
దుకు సత్పథము విసర్జింపని పుణ్యపురుషులను, దీర్హాయుష్మంతులై నిరం 
తర ధర్మ దీక్షా పరతం్యతకులై న పూజ్యులను, వారిని తగినట్లు మనవారు 
గౌరవింపరు, సాంస్కృతిక రంగము లన్నిటిలో నిది [పతి ఫలించుచుం 
డుట శోచనీయము! పంతులుగారు ఆంధ హృదయములలో పొంద 


నోరి నరసింహశాస్త్రి 219 


దగిన ఉత్త మో త్రమ స్థానము పొంద కుండుటకు [వధాన కారణ మిదియే 
కావచ్చును, 


స 


నాగేశ్వరరావుగారి సంస్కార స్వరూపము అవగాహన చేసికొను 
టకు వారి యౌవన దశలోను, పరిణత యౌవనములోను ఎట్టి భావములు 


[పపంచ మందును భారత దేశమునందును (పచలితమై యుండెడివో 
తెలిసి కొనుట యవసరము. 


ఆ కాలమున విజ్ఞాన శా స్ర్రజ్ఞుల కందరికి కనువిప్పు కలిగించినది 
డార్విను పరిణామ వాదము, అది జీవశా స్త్రమునకు సంబంధించి ఊద్భవిం 
చినదై నను దాని [ప్రభావము విజ్ఞాన శాస్త్రము లన్నిటియందే కాక, మత 
సాంఘిక, వేదాంత, కళా సాహిత్యాది సమ స్త రంగము లందును చూప 
సాగినది. ఈ కాలములో ఐన్‌స్టీన్‌ సాపేక్ష వాదమున కెంత [ప్రాబల్య 
మున్నదో అంత కంటె ఎక్కువ [పాబల్యమే ఆనాడు పరిణామ వాదమున 
కుండెడిది. నేటి సాపిక్ష వాదము (పపంచవిఖ్యాతి పొందక పూర్వమే దానిని 
పంతులుగారు (గహించిరి. వారి ఉత్తర కాలిన రచనలలో నది (పతిఫలిం 
చుటయేకాక' స్పష్టముగా పెర్కొన బడినది. అయినను వారి సంస్కృతిని 
విశేషముగా | పభావితము చేసినది పరిణామ వాదమే. వారి యుపన్యా 


సములందు వలెనే రచనల యందును పరిణామ శబ్దము తరుచుగా 
దొరలు చుండును, 


ఇక రెండవది. ఆ కాలమున భారతీయ విద్యా వంతులందు రామ 
కృష్ణ పరవముహంన జీవితము బోధలు, ముఖ్యముగా వివేకానందుల ద్యారా 
విశేష వ్యాప్తి కాంచినవి. వారిద్దరును జొత్తరాహులును వంగియులును 
నైనను, వారి [పభావము ఆ(పాంతములందు కంటె దక్షిణ భారతముననే 
దృఢతరముగా వ్యాపించినది. వివేకానందులు శంకరాదై పతమునే అభిమా 
నించి యువదేశములలో నది వేదోక్స కర్మా చరణమునకు శిరోభూషణ 
ముగా గాక కుల మతాతీత మై విశ్వ సాధారణ తత్వముగా రూపొందినది 


శా 


220 సారస్వత వ్యాసములు 


పరమహంస బోధలు పురాణముల నుండియు [గహించినవే యైనను, 
ఆయన (పదర్శించిన జీవితము వలన నూతనోజ్లీవితములై పాణ (పతిష్ట 
పడిసినవి. మత కలహములతోను, విజృంభింను చున్న కైంస్తవ నుత 
[పచారముతోను సతమతమవుచున్న భారత భూమిలోని సంస్కారవంతు 
అను పరమహంస ఉపదేశించిన సర్వ మత సమరసభావము విశేషముగా 
నాకర్షించినది. ఈ సామరస్యము, విశ్వ విసృత భావన పంతులుగారు 
కావించిన (పతి రచన యందును ద్యోతమగు చుండును. 


వారు విద్యాభ్యాసము చేయుచుండిన కాలములో జర్మను తత్వ 
వేత్తమైన *కాంటి (గంథములకు ఎక్కువ _ [పాబల్యముండెడిది. 
(సొచ్య త త్త్వ్వవేత్తలలో శంకరులవలెనే, పాశ్చాత్య తత్వవేత్తలలో 
కాంటు అద్వితీయుడను పతివ్ష విద్యార్థి లోకములో నుండెడిది. 
నితిశాస్తమునకు మూఅస్యూతముగా ఒక సిద్ధాంతమును ఆయన 
పశిపాదించెను. అది యిప్పటికిని ఎథిక్సులో పరమ [ప్రధానమైన 
స్యూతములలో నొకటియే. అది పంతులుగారి హృదయములో 
నాటుకొని యుండవలె. దాని స్వరూపమునె వివరించు భారత 
పద్యమే నేటివరకుసు అం|ధప త్రిక సంపాదకీయముల కన్నిటికి శిరోధా 
ర్యమై నుకుటాయమాన ముగా శోభిలుచున్నది. “ఒర్రులేయవి యొనరిం 
చిని ఇత్యాది పద్యము పంతులుగారి ధర్శదీక్షకు ప్రత్యక్ష చిహ్నము! 
అది కాంటు సూూతమునకును భారత ధర్మమునకును సామరస్యము. 


వారు బందరు, గుంటూరు, మదరాసులలో ఉన్నత విద్యాభ్యా 
సము చేసినను విద్య పూర్తి ఐన కొలది కాలమునకే సాహసముతో 
బొంబాయి కేగిది. ఆనాడు మహారా ష్ట్రమున కంతటికి పూనా పట్టణము 
సాంస్కృతిక కిదముగా నుండెడిది. గోఖలే, తిలక్కు రానడేవంటి 
మహాసుభావు  లెందరో మహారా ష్ట్రమునే కాక భారత జాతినంతటిని 
వీర్యవంతము చేయుచున్న రోజులవి. (బిటిషు [ప్రభుత్వము మనడేశ 
మున నెలకొనకుండ | వతిఘటించినవారిలో చివరివారు మహారాష్ట్ర9లు. 
అంతవరకు భారతదేశములో చాలా భాగము మహారాషమ్టు9ల పాలనము 
ననే యుండెడిది. అట్లు పాలించిన యోధా(గినరుల వంశములలోని 


నోరి నరసింహకశాస్రి 221 


మహనీయులతోపాటు పూర్వ వీరుల స్మృతి యప్పటి కింకను మాయక 
యక్కడ సజీ బివమైయుండెను. గణశ నవరా|తముల పేరుతో జాతీయత 
యానా డక్కడ విజృంబించి భరతభూమిని దీపించుచుండెను. కవల 
రాజకీయ రంగమునందేకాక, సర్వతో ముఖముగ పొచీన హైందవ 
సంస్కృతియందు ఛై తన్యముతో గూడిన అభిమానము విజృంభించి 
ఉత్తమ కృషి జరిగినది. భండార్శరువంటి విద్వాంసులు సంస్కృత 
భాషకు చేసిన సేవ అపారమైనది, భారతదేశ మందంతటను లభ్యమైన 
సంస్కృత [గంథ |[వతులను తెప్పించి పండితులచే పరిష్కరింపబేసి 
నిర్ణయ సాగరువారు నిర్ణుషముగా అచ్చు వేయించి తక్కువ ధరకు 
దేశమంతట వెదజల్లిరి. అనాడు వా రచ్చు వేసిన వేదభాష్యుములు, అష్టాదశ 
పురాణ (గ్రంథములు నేటికిని తదభిమానులకు ఆధారముగా నున్నవి. 


అట్లీ చైతన్యము పొంగులువారుచున్న మహారాష్ట్ర్రములో వర్తక 
సంస్థలో చేరి జీవిత మారంభించిన నాగేశ్వరరాయలు ఉన్నతాదర్శపూరి 
తులై, ఆ మహి చె తన్య [సవంతిని ఆంధ దేశమునందు వెల్లి విరియు 
నట్లు చేయుటకు దీక్ష పూనిరి. వారి కంటె వయస్సులో పిన్నలయ్య్యును, 
సంస్క తిలోగాని, ఊన్నతాదర్శములలోగాని వారి కేమాాతము 
తీసిపోని కొమ్మరాజు వెంకట లక్ష్మణరావుగారు వారికి సహచరులై రి. 
లక్ష్మణరావుగారు మహారాష్ట్ర భాషలో గూడ నుద్ద)ంథములు వాసిన 
విద్వాంసులు, ఆం[ధప్మకిక బొంబాయినుండి మదరాసుకు రాకముందే 
లక్ష్మణరావు చెన్న పట్టణమునకు వచ్చి విజ్ఞాన చం[దికా [గంథమండలి 
స్థాపించి అద్వితీయ |గంథములను [వచురించుటకు పూనుకొనిరి. సత్యా 
స్వేషణతత్పరత్వములోను, విద్యా సంస్కృతులు ఆం[ధదేశమంతట 
వ్యాప్తి చేయవలెనను దిక్షలోను తలపెట్టినది సాధించుటకు చేయు 
కృషిలోను ఆ యిద్ధరును ఒకరి కొకరు తీసిపోని ,మహావ్య క్తులు. 
వ్యాపార సంస్థలతో డి సంబంధముతో |పారంభించిన నాగేశ్వరుల లోకాను 
భవము, వారుతల పెట్టిన (పతి ఉద్యమమును సంపూర్ణ ముగా కార్యరూవ 
మున సాధించు శ కీని మా|తము వారిద్దరిలో నాగేశ్వరుల కొక్కరి కే 
యిచ్చినది. అక్ష్మ ణరావుగారు పీతితో పెనగులాడి ఆం[ధ విజ్ఞాన సర్వ 
స్వమునఎదు అకారము కూడ పూ ర్తి చేయలేక దివంగతులై రి. "అపిమ్మటి 


222 సారన్వత వ్యానములు 


వారి స్మ ఏతి చిహ్నాముగా పంతులుగారు లచ్మిణరావుగారు (వాసికొనిన 
నోట్సు ఉన్నంతవరకై నను పూర్తి చేయించ (పకటింపగలిగిరి. అంతకు 
పూర్వము సంచికలుగా వచ్చుచుండిన ఆంధ విజ్ఞాన సర్వస్వము రెండు 
సంపుటములును, పంతులుగారి చేతిలో ఆం[ధబాష ఇంతవరకు నోచు 
కొనని ఉజ్జ్వల రూపముతో సాక్షాత్స రించినది. డెమ్మి 1/4 సైజు జక్స్‌ 
క్కటి 800 పేజీలుగల సంపుటము లవి. విషయ గౌరముననేకాక కాగితము, 
అచ్చు, సాధారణ చిత్రములు, |తివర్ణచిత్రములు, పటములు, బై_ండింగు, 
తక్కువ వెల--వాటికి సాటియైన సంపుటములు తెలుగులో నిప్పటికి 
చూచి ఎరుగము. వంతులు గారీ (1పకటనలో ధనము వెదజల్లియుండ 
వలెను. వారెన్నో దానములు చేసి విశ్వదాత యని (సిద్ధి కెక్కి నను, 


వారి వితరణమునకు (పత్యక్ష చిహ్నము, నభూతో న భవిష్యతిగా 
(వకటింపబడిన ఆంధ విజ్ఞాన సర్వస్వము 1 


బొంబాయికి జీవయా[తకై వెళ్ళిన నాగేశ్వరరాయలు అక్కడి 
నుండియే ఆంధ వారపత్రిక |పొరంభించినారు. అది కీలక సంవత్సర 
భా|దపద శుద్ద చతుర్దశి బుధవారమున (98—9— 1908) ప్రారంభింప 
బడినది. ఆనాడు వెలువడుటకు మహారాష్ట9ములో నానాడు నముహో తాహ 
ముతో జరుగుచుండిన గణవతినవరాత్రోత్సవములే కారణము. ఉఊత్సవము 
ముగిసిన వెంటనే వ|క్రిక |పారంభించిరి. స్మార్త సం|పదాయమునను, 
శె వసం పదాయముననుగూడ |పధమ పూజ్యుడు శ్రీ మహాగణాధిపతి. 
నాగేశ్వరరాయల కార్యదిక్షకు, వారికి శ్రీ మహాగణాధిపతియందలి భక్తి 
తోడై, వారు తలపెట్టిన కార్యములు నిర్విఘ్నముగా నెరవేర్చ గలిగెను, 


ఆంధప తిక బొంబాయిలో నారేండ్లు వారప్యతికగానుండి చెన్న 
పట్టణము వచ్చి వారపష్మతికగనే కాక దిన పత్రికగా గూడా వెలువడ 
సాగినది, వ్యకిక వెలువడసాగిన మూడవ సంపత్సరమునుండియే (సాధా 
రణ సంవత్సరాది నుండి సంవత్సరాది సంచిక లారంభమైన వి. అవి 
వందల కొలది చితపటములతో, ఉత్తమ వ్యాసములతో ఆంధభూమి 
నలంకరించెడిని. మొదటి సంచికను బాల్యమునంది చూచు భాగ్యముగల 
ఈ వ్యాసకర్ధ దానెన్ని వర్యాయములు ముగ్ధుడై తిరుగవేసెనో లెక్కింప 


జ్య 


నోరి నరసింహశాస్త్రి 223 


శక్యముకాదు. సర్వ రంగములలో (పసిద్దులెన వారి ఛాయా పటములు 


చూచుచున్న ప్పుడెంత ఊన్నతాదర్శములు 'రెకెత్తుచుండెనో ఉహింవ 
వలసినదే ! 


పంతులుగారు చెన్న పట్టణములో విధ్యాభ్యాసము చేయుచుండిన 
రోజులలో నక్కడ రెంటాల వెంకట సుబ్బారావుగారను గొప్ప మేధావి, 
హైకోర్టు వకీలుగా నుండెడివారు. 


లి 


నాగేశ్యరరాయలు [గంథశతములు రచించినను, అవి [గంథ రూప 
ముగా కనుపింపవు. వారి భగవ దిత కూడ వారి నిర్యాణానంతరమున 
వారు (వాసిన అసంపూర్ణ మైన ఉపోద్దాతముతో పచురింపబడినదే. వారి 
కేంధ వాజ్మయ చరిత, వారు ఆంద వాజ్మయ సూచికకు పీఠికగా (వాసి 
నదే, వారి యనంతరమున [గంథరూపము ధరించినది. వారు [వాసిన 
పీఠికలు (పత్యేక వ్యాసములు కొన్ని కలిపియు, కొన్ని [పత్యేకముగను 
[(గంథములుగా |గహింవగిన వే. విజ్ఞాన సర్వస్వములో అజంతా విహా 
రముపై [వాసిన వ్యాసము (పత్యేక [గంథముగా రాదగిన వానిలో 
న్మగగణ్యము! అజంతా విహారములను గూర్చి బహుగంథములు చదివిన 
వారికి గూడ గలుగని వాని స్వరూపమును గూర్చిన విస్పష్ట భావన ఆ 
వ్యాసమువలన కలుగగలదు. అందులోనిదే “అనాహతమను అను 
వ్యాసము కూడ కొంత వర కట్టిదే. బసవ పురాణ (ప్రస్తావన, మాలపల్లి 
తొలిపలుకు, స్నానఘట్టము పీఠిక శతకమంజరి సంపాదకీయముు, 
శతకముల పీఠికలు, సమ్మగతక్కు వారి నిష్పక్షపాత దృష్టికి, విశాల 
వృక్కికి ప్రత్యేకముగా నెన్న దగినవి, ఇక వారి సంవత్సరాది సంచికల 
పీఠికలు, [పనావనలు నిరూపమానములు. ఆయా సంవత్సరముల 
ఆంధ నాంస్కృతిక చర్మితకు [ప్రధానముగను, భారతభూమి సంస్కృ 
తికిన్మి సపంచ సంస్కృృతికిని కొంతవరకును, భవిష్యచ్చర్మితకారులకు 
[పధానాధారములుగా నుండదగిన ఉదాత్త సమీక్షలు. పంతులుగా రిట్లు 


224 సారస్వత వ్యాసములు 


బహు (గంథకర్తలు. అయినను భారత దేతములో పూర్వముండిన మహా 
శిల్పులు చిత్రకారులు, [గంథకర్తలు, తమ నామమునకు కంటె తను 
సృష్టికి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినల్లే, పంతులుగారును ఎందరో |గంథ 
కర్పలను |వచారమునకు తెచ్చినను తాము (గంథకర్తగా యశస్సు 
తెచ్చుకొనుబకు ఎంతమాత్రము |[పయత్నింవలేదు. వారు “సంపొ 
దకులుగా' నుండుటకే అభిమానించిరి. వ్యాస శబ్దారము కూడ దానికి 
తుల్య మైనదని విజ్ఞులకు (పకే్యేకముగా వివరింప నక్కరలేదు. 


పంతులుగారు ఇంత విస్తారముగా చేసిన రచనలకున్కు ఇతరుల 
రచనలు వ్యాప్పికి తెచ్చుటకును మూలసూ[ తము లేవి? ఏ తత్వము 
వారి నావేశించి కార్యాచరణ నిమగ్నుల గావించినది? వారి తాటి ఏక 
దృష్ట ఎట్టిది?; వారి పథానాదర్శ మేది? ఈ రెండు [పశ్నలకు క్షు ప్పముగా 
సమాధానము చెప్పినచో వారిది సమన్వయ తత్స్వమని, వారి యాద 
ర్శము విశ్వ శేయన్సు ఆని వెంటనే చెప్పవచ్చును, వాది హృదయములో 
సమన్వయము, విశ్వ్యయస్సు ఎంతగా స్థిర _పతిష్ట చేసికొన్ననో 
తెలియుటకు వారి రచనలకు ఆ రెండు శబ్దములు తరచుగా (పతి శబ్దించు 
చుండుటయే [పత్యక్ష నిదర్శనము! 


4 


వారి సమన్వయ తత్స్య స్వరూప మేమి ? 


[ప్రపంచము నే డనేక విరోధ భావములలో సతమతమవుచున్న ది. 
అనేకమతములుు మతములలో శాఖాంతరములు కలవు, విజ్ఞాన శాస్త్రము 
మత విశ్వాసముల నన్నింటిని కూకటి (వేళ్ళతో పెల్లగించి చేయు 
చున్నది. పాశ్చాత్య సంస్కృతికి పాచ్య నంస్కృతికి ఘర్షణము, [పజా 
స్వామ్యసం[గామములు, పార్మిశామిక సం్యగామములు కలవు, [పొచీన 
భావములకు, నవీన భావములకు విరోథము చెలరిగుచున్నది ఆంధ 
భాషా విషయములో గ్రామ్య [గాంథిక వివాదములును గలవు. ఈ 
విషయము లన్నిటిలో భేదము బాహ్యమైనదనియు ఆంతర్యమున 


నోరి నరసింహశాస్త్రి 225 


నన్నిటి లక్ష్య మొకటే యనియు వారి సమన్వయము. అదియే వారి 
తాత్త్విక దృష్ట | 

వారొకచో నాద మంతర్షింగ రూపమున విశ్వమంతటను విల 
సిలుచున్న ది. మానవ దేహమున సహ[సారమునందు దేదీప్యమాన ముగా 
విరాజిల్లుచున్నది. బుద్ధ (కీస్తు కృ ష్టైవతారములం దీ దివ్య తేజమును 
భక్తులు సందర్శించి చి తించికి” అని [వాసిరి. వాయువే కాదు. విదో 
ధికృత్సంవత్సరాది సంచికలో కై9 స్తవ మతమును గూర్చిన రెండు 
వ్యాసములును, మహమ్మదు జీవితమును గూర్చి యొకటియు, బుద్ద 
జయంతి వ్యాస మొకటియు (పచురించిరి. ga సవ మత సంబంధము 
లైన రెండు వ్యాసములలో నొకటి కై స్తవ మతమన్న భయపడనవ 
సరములేదని చెప్పుచుండగా, రెండవది భవిష్యత్కాలమున “ఇండియా! 
యను కిరీటము [క్రీస్తుకు తవ్పక దొరుకును, అని కై 9 స్తవ మతమయ 
మగునని ఉర్హాటించినది. ఆ సంచికలోనే ఒకే పేజీలో (వక్క (పక్క 
పార్వతీ వరమేశ్వరులయు, ఏసుక్రీస్తు, గౌతమబుద్దుడు, సుజాత, జొరాస్ట 
రుల చ్మితములను (పచురించిరి, 

అపరో కామభూతియందు “శంకరాచార్యులు సాపేక్షములై న కర్మ 
యోగమును సన్యాసయోగమును బుద్దియోగమును, నిరపేక్షమైన ఆత్మ 
యోగమునందు వేదాంత రూపమునను సమన్వయము చేసి సనాతన 
వైదిక మతము నుద్ధరించి ఆచార్యపదము నధిష్టించెను” అని పెర్కొనిరి. 


వీరశై. వులు జై నబె బౌ ద్ద మతములను ఖండించి ఆ మతస్థులను 
హింసించినను, బౌద్ధముతములోని [తిశరణములే వీరశె వములో గురు 
లింగ జంగమ శరణు రూపముల దాల్చినవని సమన్వయించిరి. యోగ 
షయములో గూడ పరిభాషలో భేదమే కాని స్వరూపములో భేదము 
లేదనుటకు యోగమునకును వీరశె వాగమములకును సమన్వయము 
చేయుచు, ఒక పట్టిక రూపములో ఒకదాని కొకటి యెదురుగా షలింగ 
ములు షట్‌ స్థలములు, షడక్షరి, షట్బ్యకములు, షడ్వ్యాహృతులు 
చూపి సిద్దాంత మొనర్చిరి, “వీర శై వాగమములందు వేదాంత మం|త 
శాస్త్ర రహస్యములు భిన్న రూపముల సమన్వయమును బొంది భరి 


15 


226 సారస్వత వ్యాసములు 
యోగ పభావమును నిత్య జీవన మందు వి స్తరింపజేసిని వనిరి, 
“అదియుగమునందు కర్మపరమైన వైదిక మతము తదనంతరము జ్ఞాన 
పరమును భ శ్రివరమునుసై. పరివ ర్తనము పొందినది. వైదిక మం|తో ప 
స్థిత రుదుడు చేదాంతమున శివ "స్వరూప వరిణామమును బొందుచుః 
సేర్వ వ్యాపకుడై “శివోహరి తత్వమును వ్యక్తము చేయుచున్నాడు. 
శివడు యజ్ఞపురుషుడు, సగుణ నిర్గుణ పర్మ(బహ్మము అని వక్కాణించిరి. 


ఈ సమన్వయ తత్త్వము వారికి భగవద్గీతను నిష్టతో అధ్యయ 
నము చేయుటవలననే అబ్బినది. భగవద్దీతకంటె వేద వేదాంగ వేదాంత 
ములను సాంఖ్యయోగ భక్తులను, శాస్తానుభవములను, సమన్వయము 
చేయు నుద్రింథము మరియొకటి లేదు. అందువల్ల నే అర్జునునిచే 
వ్యామిశ్రములై న వాక్యములతో నా బుద్ధిని మోహింపజేయుచున్నట్లు 
న్నావు అనిపించింది. (ప్రత్యేకముగా [(గంథ రూపముగా పంతులుగారు 


రచించిన |గంథము భగవద్గితావివరణ మొక్క టీయని కూడ మనము 
గుర్పించుకొనవలెను, 


ఈ సమన్వయ తత్త్వము మత విషయములతో నాగలేదు. అప్పటి 
నుండి నేటివరకు వాద (పతివాద కారణమైన |గాంథిక గ్రామ్య భామా 
వాదమును (ప్రస్తావించుచు, “గ్రామ్య భాష [గాంథిక భాషగాను, (గాంధిక 
భాష [(గామ్య భాషగాను నూరుచుండుట (పకృతి సిద్దము సహ 
ధర్మము మారకుండ భాషాభివృద్ధిని చేయుట భాషాభిమానుల విధియని 
యుద్భ్యోధించిరి, విజ్ఞాన శాస్త్ర గంథములలో పారిభాషిక పదములు 
సంస్పృృతమునుండి సృష్టింపవలెనా, పరభాషా పదములనే (గ్రహింప 
వలెనా అను విషయమున “సంస్కృతభాషలో లేని నూతన పరిభాషకు 
గాను అన్య దేశ పదములను వాడుట లోకాచార సిద్ధము. ఉన్న పద 
ములకు బదు అన్యదేశ పదములను వాడుట నిరర్ణకము' అని నిర్జారించి, 
హిందూ దేశ భాషలు సంస్కృత సంపర్క్మములేక బలహీనములై కళా 
విహినములగుచున్న వని నిర్ధిశించిరి, ఈ సందర్భములోనే హిందూదేశ 


భాషలకు సన్నిహిత సంబంధము కల్పించుటకు సంస్కృతము సాధనము 
అని సిద్ధాంతము చేసిరి. 


నోరి నరసింహశాస్త్రి 227 


పై విషయములు ఇప్పటికి ర్‌్‌ సంవత్సరములకు పూ ర్వ మే 
పంతులుగారు చెప్పినవి. వారు అభిమానములకు మొగ్గుచూపక, సత్య 
పథాన్వేషణముచేయు నాదర్శముతో యోగదృష్టితో దర్శింపగలవారు 
కనుకనే వివాద విషయములలో సుతిసూ తముగా మథ్యేమార్గమన్వె 
షింప గలిగిరి. వారి వచనలలో తరుచుగా నొక యాదర్శము [పదర్శిత 
మగు చుండును. మనము మన జీవనయ్యాతను దేహ యా|శ్రార్థము కాక 
లోక కల్యాణార్గముగా మలచినచో, జీవయా[తయే దేవయ్యాతయై 
కమముగా కైవల్య యూ్యూతయు, శివయా[తయు, మోక్షయా|తయు 
కాగలదు. వారి జీవితాదర్శ మదియె ! 


పంతులుగారు పూర్యచార పరాయణులనుట సిద్ద మే. కాని 
వారిది అభ్యుదయ మార్గమున సాగిపోవు నిత్య యౌవన దృష్టి. బొంబాయి 
నగరమున యౌవనవతులు పాఠశాలలకు పోవుటచూచి యానందించి, ఆ 
యీడున తెలుగు యువతులు నలుగురు పిల్ల ల తల్తులై ఉత్సాహమును 
గోల్పోవుచున్నారని వాపోవుచుు ఆం|ధదేశమున కీ మహద్దశ ఎప్పుడు 
వ౪నో తెలియదని చింతపడిరి, అల్లే వాణిజ్య పరి శమల యందును 
నాం[ధులు వెనుకపడియున్నారని యాభై యేళ్ళకు పూర్వ మే వారు 
విచారము (పదర్శించిరి. ఆం|ధములో గత సంవత్సరములలో [వచురింప 
బడిన [గంథసంఖ్య లిచ్చుచు, అందులో ముప్పాతిక [గంథములు వద్య 
రూసములని తెలీపి, విద్యావ్యాప్తి గల పాశ్చాత్య దేశములందు వచన 
[గ్రంథము అధికముగా నుండు ననుచు తెలుగు [గంథకర్తలు వచన రచ 
నల కెక్కువగా పూనుకొన్నచో జ్ఞానము వ్యాపించి భాషాభ్యుదయమును, 
దేశాభ్యదయమును కాగలదని ఊద్యోధించిరి. ' 


సంచిక ముఖ చిత్రపటమును గూర్చి “ఇది యూ యుత్సాహభరితా 
వస్థకు నిదర్శనము, సుందరోద్యానము వసంతకాలము. వుష్ప కోభితము. 
రూపవతి. సురుచిర వస్తా9లంకృత, ఎలజవ్యని. కుసుమాపచయము. 
పరమోత్సాహము' అని వర్ణించిరి. పంతులు గారిని నిత్య యౌవన వసంత 
మూర్తి ఎంతగా ఆవేశించి యుండెడిదో మరి! 


228 సారన్వత వ్యాసములు 


ర్‌ 


మరి నాగేశ్వరరాయల రచనలలో |పథధాన లక్షణము లేవి? విశ్వ 
(శ్రేయః కావ్యమ్‌ అని సూ[కతించి, శ్రేయసే భూయాసుః అని మంగళా 
చారణము చేసిన నన్నయ భట్టారకుని ఆదర్శమునే వారును తమ సమస్త 
రచనలలో కార్యరూపమున [బదర్శించిరి. జీవయా[తను కై వల్య య్యాత 


నుగా జేయు నాశయమే వారి రచనలలో విశ్వ [శ్రేయస్సు రూపము 
ధరించినది. 


దానికి సాధనముగా పంతులుగారు పరిిగ్రహించిన సమన్వయ 
తత్వమే విశాల దృష్టిగా రూపొందినది. సత్పథమునే తమ గమ్యముగా 
నెన్నుదురు. తమకు తోచినడేకాక ఇతర మార్గములు దుష్పథములుగా 
భాసించును. నదీనాం సాగరో గతిః_సర్వ దేవ నమస్కారః కేశవం 
(వతి గచ్చతి_మను వ ర్హ్మాను పర్తంకే మనుష్యా? పార్థ సర్వశః-ఇత్య్యాది 
వాక్యముల స్ఫూర్తి కలవారికి ఈ విశాలదృష్టి యలవడును, పూజ్యులై న 
యాచార్యులు 'ఉఊద్దండులై న పండితులు అనేక వ్యాఖ్యలు రచించిన 
భగవద్ది తవంటి ఉఊద్దింథ మునకు వారు |వాసిన టీకా తాత్పర్య వివరణ 
ములో కొన్ని ఎ౦తో ముచ్చట గొల్పు స్వతంత వివరణములు కలవు. 
గశేయాన్‌ స్వథర్మో విగుణః పరధర్మా త నుష్టితాక్‌' అను వాక్యమును 
వీవరించుచు, ఆత్మచరూగ ధర్మము స్వధర్మమనియు, దేహేం[దియ 
ధర్మము పరధర్మమనియు వివరించుట యట్టివానిలో నొకటి. ఆ (కింది 
శోకములోనే భగవానుడు ఇం[దియ విషయములందు రాగ ద్వేషములకు 
వశము కాగూడదని ఉపదేశించినది గుర్తుకు తెచ్చుకొన్నచో పంతులుగారి 
స్వతం(త వివరణ మెంతయు సమంజసమని రూఢమగును. 


గీతా [గంథము వ్యాఖ్యానించుటలో వారు [ప్రధానముగా తిలకు 
గీతా రహస్యము నవలంబించినట్లు తోచును. కొంత మహాత్ముని 
(గంథమును అవలంభించిఠి. కాని పూర్వాచార్యుల నెక్కువ గౌరవముతో 
భజించిరి, చేతనై నంతవరకు సమన్వయము చేయుచు అది సాధ్యము 
కానిచోట్ల, ఎవరిని ఖండించుటకు హానుకొనక వారి వారి భావము 
లిట్లున్నవని సంక్షేపముగా |వదర్శించి కౌచిత్యము పాటించిరి 


నోరి నర సీంహశొస్త్రి దీర 


వారి రచనలలో నితరులను స్పష్టముగా ఖండింపవలసిన 
యవసరము వచ్చిన చోట్లను గూడ న్మిగహము, సొజన్యము చూపుదురే 
కాని విషయ [పదర్శనములో వెనుకాడరు. ఆంధ వాజ్మయ చరిితలో 
నేటి |దావిడ పరిశోధకుల విపరీత తమిళ వాజ్మయ (పాచినతా సిద్దాంత 
ములను విమర్శించుచు “దామోదరం ఏళ్లె గారి మాతృభాషాభిమాన 
మవ్యక్ష సిద్ధాంతములకు గారణ మెని 'దనిరి ఒక సంవత్సరాది 
సంచికలో గత సంవత్సరమునం దాం | ధలోకమునందు కవుల కలహములు 
ముదిరినవని |వస్తావించి యివి జాతి ద్వెషాభఖిమానములు గా బరిణమించు 
దురవస్థ నుండి భాషను .గాపాడుట తమ విధి యని భాషాభిమానుల 
నుద్చోధించిరి. 


పంతులుగారి రచనలు చూచిన వారికి వారి సర్వతోముఖ వ్యాసంగ 
మును, (గ్రహించిన [పతి విషయమందును సమగపథన పరిశోధన ములు 
నద్భుశము లనిపించును, అంధ వాజ్మయ సూచికకు పీఠికా ప్రాయ 
ముగా రచించిన ఆం[ధ వాజ్మయ చరిత మిందులకు నిదర్శనము. 
ఆంధ కవులను వాజ్మయమును గురించియేకాక తమిళాదిభాషో వాజ్మయ 
ములను గూర్చి కూడ నప్పటికి వచ్చిన (గ్రంథ జాతమును, న్యాసశ తము 
లను మూల కావ్యములతోపాటు ఎంత క్షుఖ్ణముగా నెట్టి పరిశీలనా 
దృష్టితో పఠించిరో, ఆ [గంధ మె (పత్యక్ష నాక్ష్యమిచ్చును. అజంతా 
విహారములు అను సుదిర్హ వ్యాసములో గూడ నీ లక్షణము స్పష్టముగా 
చూడనగును. 


పంతులుగారివలె బహుముఖ వ్యాసంగములు గల వారికి బహు 
గ్రంథ వఠనము అస్పష్టతకు కారణమగుట సామాన్య ధర్మము, కాని 
యది ఎంతమ్మాతమును వారి రచనల కన్వయింపదు. ఎంత విపుల 
విషయమైనను స్పష్టముగా సులభముగా చెప్పుటలో వా రద్వితీయులు. 
కావలసినచోట్ల వారు పట్టికలు సిద్రము చేయుదురు. అంధ వాజ్మయ 
చర్మితలోని పట్టికలు విషయావగాహనమున కెంతయు నువకరించును. 
ఇక అజంతా విహారముల వ్యాసము చదివినవారికి కలుగు నాశ్చర్యము 
నకు మేర యుండదు. ఆ (ప్రదేశము చేరు మార్గముల తో ప్రారంభమైన 


230 సారస్వత వ్యాసములు 
వ్యాసము ఆ విహారము లెట్టి రమణీయ (ప్రదేశములో నిర్మింపబడిన వో 
వర్ణించి ఏ గుహ ఏ యాకారమున నున్నదియు, దేనిలో నేతావున 
ఏ చిత్రము వాయబడినదో స్పష్టముగా కన్నుల కట్టినట్లు [పదర్శించును. 
ఆ చ్మితములో రెండవ గుహాలయములోని పద్మపాణి బోధిసత్వుని 
చితము ఊఉఊ_్తమో త్రమమైనదిగా చిత్ర కళావిదులు భావింతురు. 
పంతులుగారు దానినే విస్తరించి “మౌన వ్యాఖ్యా (పకటిత పర|బహ్మ 
తత్వ మిత్యాది దక్షిణామూర్తి భావనతో సమన్వయించి, ఆ మహా 
చిితములోని తక్కిన వివిధ భాగములను ఉత్సాహముతో వర్ణించినది 
చదివినవారికి చితకళ యందు పంతులుగారి యభిరుచి ఎంత సున్నిత 
మెనదో విస్మ యము కలిగించును, అజంతా విహారముల స్వరూపము 
ఆ వ్యాసము చదివినప్పుడు కలిగినంత స్పష్టముగా కలుగుటకు బహు 
కాలము, బహు శ్రద్దగా, బహు కష్టముతోగాని లభ్యముకాని బహు 
[గంథములను పఠించినవేకాని కలుగదనుట యతిశయో క్రి కాదు. 


ఇతర గంథములకు వారు వాసిన [పస్తావనలు తొలిపలుకు లందు 
ముఖ్యముగా వారి గుణ్యగహణ పారిణత గోచరించును. ఈ లక్షణమునకు 
బసవ పురాణ [(పస్తావము, మాలపల్లికి, స్నానఘట్టమునకు వాసిన 
తొలిపలుకులు దృష్లాంతములు. బసవ పురాణ [పస్తావము వారి మత 
తత్వ సమన్వయమునకు నికషోపలము, నేటి కాలపు గంథమైన. 
మాలపల్లి ని వారిన్ని విధముల శ్లాఘించిరో చూడదగును. శైలిని గూర్చి 
వాయుచు, "తెనుగు మాటలు, తెనుగు దేశము తెనుగు సాహిత్యము, 
తెనుగు హృదయము, తెనుగు సంకల్పము మాలపల్లి కనిర్వచనీయ 
మైన 1(పజడిభను సమకూర్చినవి . వాడుక భాషయందు నవరస భరితమైన 
కావ్యమును రచించిన లక్ష్మీనారాయణ గారు ధన్యులు....భారతీియ 
వేదాంతవిజ్ఞాన సారమైన విశేష ధర్మోపదేశముతో....కథ నుపసంహార ము 
చేయుట సర్వో _త్తమముగా నున్నది” అని ఉఊగ్గడించిరి, 


పంతులుగారి కెంత సాజన్యమున్నను, సత్యపథము నుండి 
తొలగుట కంగికరింపరు. ఆ తొలిపలుకులలోనే “సందర్భానుసారముగా 
చేసిన వర్ణనలు వ్యాఖ్యానములు జ్ఞానదాయకములై నను కావ్యరసాను 


నోరి నరసింహశో స్ట్రీ 231 


సంధానమునకు (పతిబంధకములై కావ్యము పురాణ పరిణామమును 
బొందినది.'' అని వాసిన దానితో ఎట్టినిశితవిమర్శన మున్న దో బోధపడ 


గలదు. ఇది ముఖ్యముగా నేటినవలాకారులును, విమర్శకులును గమనింప 
దగిన సూక్ష్మధర్మము ! 


అట్లే బసవ పురాణ (ప్రస్తావములో “వీరశై వము తల పెట్టిన 
కులావరణ నిర్మూలనము దూస్తరమైనది. లింగాయతులు, జంగములు, 
సాలెలు జాం్యడలు (పత్యేక కులమువారై మరికొన్ని కులము లేర్పడి 
నవి....భ కి పథాన మైన విరశై వము నిర్జీవమైన యాచార సంప్రదాయ 
బద్దమై సాంఘిక [పయోజవములకును, మానవ కల్యాణమునకును 
నిరుపయోగ మైనది* అని [వాయుటకును వారెంతమా|తము వెనుకాడ 
లేదు. 


వారి యుదా త్త గంఖిర శైలి ముఖ్యముగా నెన్నదగినది. వారి 
కాయమువలెనే వారి యాశయములును ఉన్నతములు. వారి చాయా 
పటము చూచు వారికి నిండుదనము, సౌమ్యుతతోపాటు, ఒకానొక 
విచితమెన దూరభావము కూడా కానవచ్చును, అది యల్పబుద్దులకు 
భయము కూడ కల్పించును. ఇక్కడ కుబుద్దులకు అల్పులకు కుటిలులకు 


సానము లేదని యట్టి వారిని దరిచేరనీయని ఉదా త భావమే | 
0 అలాటి 


పంతులుగారి రచన లన్ని టిలో వాదికి అభిమానప్యాతమైనవి 
సంవత్సరాది సంచికలు వానికి వారు |వాసిన పీఠికలు, (పసావములు 
నని మా విశ్వాసము. వానిలో పంతులుగారు తమ సర్వ శప్తులు 
సంపూర్ణ ముగా వినియోగించెడివారు ! అవి సామాన్యముగా వసంత 
శోభను వర్గించుటతో నారంభమగును. సూర్య సిద్ధాంతము ననుసరించి 
గత నంవత్సరముతో స్పష్ట్యూది నుండి 195 కోట్ల యాభి ఎనిమిది 
లక్షల, ఎనభై ఐదువేల, ఎనిమిది వందల పై చిలుకు సంవత్సరములు 
గతించినవని లెక్క వేసి ,ఈ యనంత కాలములో సంవత్సరకాల మెంత 
స్వల్చ్పమో సంఖావింతురు. ఆ పైన నీ గత సంవత్సర కాలములో 
వపంచమునందలి [పథాన వరిశణామముల సమీక్ష చేసి ప్రత్యేకముగా 
భరతభూమిలోను, అం|ధభూమీలోను జరిగిన విశేషములు సమగముగా 


22 సారన్యత వ్యాసములు 


[పదర్శింతురు. తుద కా సంచికలోని వ్యాసములను చితములను 
స్థూలముగా వివరింతురు. 


ఇది సామాన్య ధర్మ మైనను వారికి పతి సంవత్సరాది సంచిక 
లోను ఏదో ఒక విశేష విషయమునకు ప్రాధాన్యమీయవలెనని గొప్ప 
యాలోచన ముండెడిదను విషయము 1916 నల సంవత్సరాది సంచిక 
పేస్తావన చదివినప్పుడే కాని స్ఫురింపలేదు. (ప్రతిసంవత్సరము చేయు 
నాలోచనలే కాక ఎన్నో సంవత్సరములు ముందుగానే ఒక (సపణాళికా 
బద్ధముగా వారీ సంచికలు |పచురింపసాగిఠను విషయము బోధపడినది* 
ఆ పస్తావములో పూర్వము (_పచురించిన ఆరు సంచికల విషయములు 
(పస్తావించి ఏ సంచికలో నేది [ప్రముఖమో వివరించిరి. సాధారణ 
సంచికలో విద్య, జీవిత చర్మితములును, విరోధికృత్తులో సాంఘిక మత 
విషయములును, వరీధావిలో పంచమ జార్జి రాజ్యాభిషేకముతో ఢిల్లీ 
నగర చరితము స్వదేశ సంస్థానముల చరితలును, పమాదిచలో 
వాజ్మయ సంబంధములును, ఆనందసంచికలో మహావురుషుల చరితము 
లున్కు రాక్షసలో ఐరోపా మహా సం[గామ చర్మితయు _(సముఖస్థాన 
మలంకరించెనని తెలిపి, నల సంచికలో వ్యవసాయాభివృద్ధి, నాట్య 
రంగము, చ్మిత లేఖనము, రూపకల్పన, దేవాలయములు, (పాభాన్యము 
వహించినవని వివేచన మొనర్చిరి. ఈ దృష్టితో చూచినచో [పస్తావనలు 
వారి రచనలలో మకుటాయమానము లనిపించును. 


సర్వకార్యములందువలె తమ రచనలం దంతట విశ్వ శ్రేయస్సు 
(పతిఫలింపజేయుచు తమ జీవయా[తను శివయా[తనుగా జేసికొన్న 


నాగేశ్వరరాయలకు నమోవాకములు : 
ఒరులేయవి యొనరించిన 
నరవర య|పియము తన మనంబునకగు, దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మ వథముల కెల్ల న్‌, 
OO (మహాభారతము 
(భారతి సెప్టెంబరు-186₹) 


పూర్తపురుషుడు శ్రీ కాశినాథుని 


నాగేశ్వరరావు పంతులుగారు 


మహాపురుషులు--పూర్ణ పురుషులు 


“ళం పూర్ణ మదః పూర్ణ మిదం 
త్పూర్డ ముదచ్య తే 

స్య పూర్ణమాదాయ 

మ్‌ వావశిష్య తే.” 


q 


ల్షల్ష ల 
ఫల ళకల ౩ 


మహాప్తరుషు లనదగినవారు చాలా అరుదుగా ఉంటారు. విశేష 
ముహ_త్త్వము ఏ ఒక్క అంశలో చూపినా, అట్టివారిని మహాపురుషులన 
వచ్చును. ఆ అంశలో వారు లోకానికి మార్గదర్శకులుగా ఉంటారు. మహా 
కవులు, మహాస్థపతులు, శిల్పులు చి్కితకారులు, ఉత్తమ వాగ్గేయకారులు 
ఈ కోవలోని వారే. ఏ శాస్త్రములోనై నా విశిష్టమైన మార్గము చూపిన 
వారందరూ మహాపురుష శ బ్బవాచ్యులె. క్షణక్షణమూ నూతన వికాసము 
పొందుతున్న ఆధునిక విజ్ఞానళాస్త్రములొ కొత్తకొత్త మెట్లువేసిన గెలీ 
లియో, న్యూటను, మెండలీసు, డార్వెను, మార్కోని, ఐన్‌స్టిన్‌, పాశ్చర్‌ 
ఇత్యాదు లెందరో మవిప్తరుషు లనదగినవారున్నారు. చార్వాక దర్శన 
మంటూ ఒకటి |[గంథరూపంగా ఇప్పుడు మనకు లభ్యము కాకపోయినా, 
చార్వాకుడు కేవల పురాణపురుషుడు కాడు. అతడు “శరీరను పృథి 
వ్యాప స్తేజోవాయువు లనే నాలుగు భూతములనుండిి, సురాభీజముల 
నుండి మదశ క్రి పుట్టిన టే, ఉద్భవించిన చైతన్యమే; దేహముకందె 
నేరుగా ఆత్మ అనేది లేదు; వేదములు, అగ్నిహోత్రాది 'కర్మలు పౌరు 
షమూ, బుద్ది లేనివారి కోసము పుట్టిన (బదుకు తెరువులు? (బదికినన్నాళ్ళు 
అప్పుచేసి ఐనా సుఖంగా |బదుకవలె ఈ శరీరము బూడిద ఐన తర్వాత 


234 సారస్వత వ్యాసములు 
మళ్ళీ ఎట్లా వస్తుంది?” అని నిర్భయముగా చాటిన నాస్తిక దర్శనక ర్త; 
అటువంటి చార్వాకుడు నిస్సందేహముగా మహాపురుషుడే! ఎంతో జన 
నాశనానికి కారకులె నారని నేడు లోకము నిందించుట పరిపాటియైన 
హిట్లరు, ముసాలోనీలవంటి నియంతలు కూడా మహాపురుషులు కాదన 
డము మన అల్పత్వాన్నీ, అజ్ఞానాన్నే (పదర్శిస్తూంది. మిక్కిలి ఊర్ణ 
స్వంతమైన సత్యము ఎవరిలో ఉన్నా వారిని మహాపురుషు లనడమె 
ధర్మము. రావణకుంభకర్ణులు హిరణ్యాక్ష హిరణ్య కశిపులవంటి పురాణ 
పురుషులుకూడా మహాపురుషశబ్ద వాచ్యులే | 


మహాపురుషులలో వెలిగిన మహ_త్త్వము మంటగా మండి లోకాన్ని 
దహించినప్పుడు వారిని గర్హి సాము; అట్లుకాక అది దివ్యజ్యోతియై లోకాన్ని 
చల్ల బరచి కళ్యాణకరమైన మార్గములో నడిపించినప్పుడు, అట్టివారిని 
పూజిస్తాము, అంతేకాని రెండురకాల మహిప్పరుషులను (పస్తావింపక ఊరు 
కోలెము. వారంత గొప్పవారు కనుకనే, కావ్యములు కాంత సమ్మితముగా 
ఊపదేశి స్తవి అని కావ్యమర్శష్టు లంటూ, అని “రామాదివక్‌ వర్తితవ్యం, 
సతు రావణాదివక్‌” అని శ్రీరాముని నామము స్మరించిన వెంటనే రావణుని 
పేరు స్మరించక తప్పలేదు. 


మహాప్తరుషులకు వారికి అభీమానప్కాతమెన విషయములో ఎంత 
అతిశయమున్నా, తక్కిన విషయాలలో వారు అతిసామాన్యులుగా ఉండ 
వచ్చు. ఆధునిక విజ్ఞానానికి మూలపురుషుడని పాశ్చాత్యులు ఉఊద్దోషించే 
ఆర్మిమిడిసు “బాతు"లో స్నానంచేస్తూ ఉండగా, వీటిలో వేసిన వస్తువుల 
భారాన్నిగూర్చిన సిద్ధాంతము స్ఫురించగానే, ఆనందపరవశుడై ఊన్న 
వాడున్నట్లుగా దిగంబరుడై వీధివెంట పరుగెత్తి వెళ్ళినాడంటారు. నెపొలి 
యనువంటి మహావీరునికి రా|తులు పిల్లులంటే భయమట, ఒకరాత్రి తన 
గదిలో అల్ల రి చేసిన పిల్లికి భయపడి దానిని పిస్తోలుతో కాల్చగా గురితప్పిన 
దట. ఇంగ్హండును రక్షించిన నెల్బనుపిర లండనులో (టఫాల్లరుస్క్విరు 
నిర్మించి గౌరవించారు ; కాని ఆయన వ్య క్తిగతమైన అవినీతి జీవితము 
కూడా జగద్విదిత మే, అలెగ్జాండరు మద్యపానమత్తుడై ఉన్న సమయ 
ములో, అతని విజయాలకు నిజముగా కారకులై నవారు అతని సేనాధ్య 


నోరి నరసింహశాస్త్రీ 245 


కులే అని ఊద్దాటించి నందుకు, క్షి టసు అనే తన పెంపుడు సోదరుణ్ణి, 
పైగా తనకు "సలుమారులు [పాణరక్షణచేసిన [పాణదాతను శూలముతో 
పొడిచి చంపివేసినది చరిత (ప్రసిద్ధము. 


మహాపురుషులు, మవిత్ములు తమ మార్గములో ఎంత మహత్యము 
కలవారై నా ఇతర విషయాలలో పసివారివలె ఉండడము కూడా కద్దు, 
సినిమారంగములో చారి చాప్లీ ను యుగపురుషుడు, గాంధీమహాత్నుడు 
ఇంగ్లండు వెళ్ళినప్పుడు వారిని దర్శించడానికి చార్లీ చాప్లిను అనుమతి 
కోరగా, మహాత్యుడు "ఎవ రాయన?” అని అడిగినట్లు పత్రికలలో చదివి 
నాము. పైగా అవి చార్జి చాప్లిను (పతిష్ట శిఖరాగము అధిషించిన 
రోజులు ! | షా వలె పెంకెతనముగా మాట్లాడేవాడు కాడుగదా మహాత్ముడు, 
అది చదివినప్పుడు మాబోంట్లకు “ఈ అజ్ఞానమునకు” మహాత్మునియందు 
గౌరవము శతగుణముగా అతిశయించినది. అట్టిది మహాత్ములలో రాణి 


సుంది. 
లీ 


మపహిత్ముడు విద్యార్థిగా ఉండగా తాను పాఠ్య గంథాలే కాని ఇతర 
ఇంగ్లీషు పుస్తకాలు చదవలేదని ఆత్మకథలో [వాసుకొనినారు. ఐనా 
ఆయన ఇంగ్వీష శై శె లిలో పటుత్వము, తేటదనమూ అనితరసాధ్య మైనవి 
కదా! రాజకీయ నాయకుడై. న తర్వాతనై నా ఆయన చేసిన ఆర్థిక రాజ 
కీయ [గంథపఠళనము కూడా + చాలా తక్కు వె, ఐనా కార్యరంగములోకి దిగి 
నప్పుడు, అయన బుద్ధి క ర్రవ్యమును సులువుగా (గహించి, లక్ష్యము 
వంకకు సూటిగా రామబాణమువలెనే |వసరించి భేదించేది. ఆయన ఉప్పు 
సత్యా[గహము (పారంభించినవ్వుడు [ప్రపంచములోని (పసి ద్ద రాజ 
క్రీయార్థిక పె త్తలు అది ఒక పెరిఊాహగా వర్ణించి నవ్వినారు. కాని దాని 
మహ శ్రర పరిణామము చూచిన తర్వాత, ఆ [గాంథిక పండితులు తామే 
వెరివాళ్ళమని గ్రహించి, తమ సిద్దాంతసూ[తాలు మార్చుకొన్నారు 
మహాపురుషుల చర్యలే ఆ విధంగా ఉంటవి. అట్లా కొత్తదారులు తొక్కిన 
వారు కనుకనే వారు మహాపురుషులు | 


కాని పూర్ణ పురుషులు అటువంటివారు కారు. వారికి ఏదో (పత్యేకాంశ 
ములో అపరిమితమైన శక్తి మహాపురుషులకువలెనే ఉండడము అసంభ 


236 సారన్వత వ్యాసములు 


వము కాదు కాని అసాధారణము, అందువల్ల పూర్ణపురుషులు ఉత్తమ 
విషయాలన్నిటిలో మహాషరుషులు పెట్టీన ఒరవడిలో వారి అడుగు జాడ 
లలో నడుస్తారు. దేధీప్యమానమై మిరమిట్లు కొలుపుతూ ఏకముఖంగా 
వసరించే వెలుగువలె వారు వెలుగకపోవచ్చును, వారి ఆత్మలోని వెలుగు 
సర్వతో ముఖమై ఎల్లప్పుడూ (పజ్వలిస్తుంది. ఆ వెలుగు ఎప్పుడూ చల్ల 
దనమే కలిగిస్తుంది, తపింపచెయదు? కల్మఐా న్ని హరిస్తుంది కాని 
దాన్నికూడా బాధ పెట్టకుంటా తొలిగిస్తుంది. వారి ప్రతిభ సమస్త విషయా 
లను స్పృశిస్తుంది, స్పృశించిన దానినల్లా ఉజ్తీవింపజేస్తుంది. లోకకల్యాణ 
కరమైన మార్గములో (పవేశ పెడుతుంది. అట్టివారి పూర్ణపురుషు అనదగిన 
వారు! 


పూర్ణపురుషుల (ప్రజ్ఞ విశ్వవిస్తారముగా వ్యాపించడానికి సర్వ 
సామాన్యముగా సాహిత్యము పునాదిగా ఉంటుంది. సాహిత్య స్వభావమే 
ఎన్నిటినో కూర్చుకుని ఏర్పడము. సాహిత్య శబ్దములోనే కూడి'ఊండ 
డము, హితముగా మనిఉండడము ద్యోతిత మవుతుంది. కవికి సాహిత్య 
వే. త్రకు చతుష్షష్టి కళలలో జ్ఞాన ముండవలెనని మమ్మటభట్టాది సాహిత్య 
తత్వజ్ఞులు నిర్దారణచేసినారు. సాహిత్యమునుండి వారల దృష్టి సం గితము 


మీదికి, నాట్యము, చిత్రకళ, శిల్పము, స్థాపత్యము మొదలగు లలిత 
కళలు అన్ని టిమీదికి మళ్ళుతుంది. 


ఈ విధంగా లలితకళ లన్నిటిమీదను నిష్టమైనవారి బుద్ధి, లలిత 
కళల ఆవిర్భావానికి మూలమూ, వాని [ప్రవ ర్తగత్వానికి ధ్యేయవమూ ఐన 
మానవసంఘముమీదికి తిరుగుతుంది. వారు కష్టనూ బాధా ఎక్కడ కన 
పడినా చూచి భరించలేరు. చూచి జాలిపడి కన్నులు ఆవలికి తిప్పుకుని 
ఊరుకో లేరు. సర్వవిధాలా ఆర్హులఆ ర్తి తొలగించడానికి పూనుకుంటారు. 
అన్యాయము ఎక్కడ ఉన్నా, సరిచేయడానికి యత్ని సారు. అజ్ఞానము 
బహురూపాలుగా లోకాన్ని ఆవరించి వారికి కనిపిస్తుంది. అజ్ఞానాంధ 
కారంలోకి తమ అత్మలోనుంచి కాండిరేఖలు [పసరింపజేసి వెలిగిస్తారు. 
ఉన్నతాదర్శాలు కలవాళ్ళు వారికి తటస్థపడితే, వారిని దేవాలయంలో 
దేవుజ్జి పూజించినట్లు పతం పుష్పం ఫలం తోయం సమర్పించి కృత 


నోరి నరిసింహశానస్రి 237 


కృత్యులమయినా మనుకోరు, అట్టివారి ఆదర్శసిద్దికి యథాశ క్రిగా 


తోడ్పడి వారికి అనుయాయు లైనల్లే అనుసరిస్తూ, తమతోపాటు ఇతరు 
లను అనుసరింవజేస్తారు. 


సాంఘిక సేవ వారిని తరచుగా రాజకీయాలలోకి లాగుతుంది. కాని 
వారి రాజకీయాలు అధికార పదవులకు [పాకులాడేవి తమవారికి 


మా[తమే మెలుకూర్చేవి కావు. అని విశ్వమానవ కల్యాణానికి దోహ 
దముచేసే రాజకియాలు! 


మహాపురుషుల బుద్ది పరిమితవ్యా ప్రి ౨ కలది కావచ్చును; వారు కరి 
నులూ, నీత్రిబాహ్యులూ | కూడా కావచ్చును, పూర్ణ పురుషుల బుద్ది కానీ 
(పేవృ త్తి కాని అట్టిదోషముల కెన్నడును పొల్పడదు. దానికి ముఖ్యమైన 
కారణము అనేక జన్మలలో చేసిన పుణ్యఫలనుంతా వారి కీ జ న్మ లో 
(పారబ్బకర్మగా మూ ర్రీభవించడమే. నీచములు అవినీతికరములు లోక 
ద్విష్టములు ఐన కార్యములవంకకు వారి (పవృ త్తి [(పసరింపదు. అట్టి 
వాటి వ్యామోహమునుండి [ప్రయత్న పూర్వకముగా తమ బుద్దిని మళ్ళిం 
చుకొనవలసిన అవస్థ వారి కీ జన్మలో అవసరము లేదు. ఆ [భాంతులూ 
వాటిని నిగహించ కడమూ, పూర్వజన్మలోనే సాధనచేసి ఈ జన్మ ఎ త్తిన 
వారు! ఆత్మలోని అవినీతిని న్మిగహించుకొనడానికి ఈ జన్మలో వారు 
శక్తి వ్యయముచేయ నవసరములేని పుణ్యపుంజము మూ ర్లీభవించిన 
వారు పూర్ణపురుషులు! గీతలో ఆత్మసంయమ యోగమనే అరవ యధ్యా 
యములో, అర్జునుడు “యోగనాధన చేసియు మనశ్చాంచల్యముచే 
సిద్ధి పొందలేనివాని గతియేమి ? * అని (పశ్నింపగా, శ్రీ కృష్ణభగవా 
నుడు, “కల్యాణకృత్తు ఎన్నడును దుర్గతిని వొాందడు నాయనా ! పుణ్య 
లోకములలో కొంతకాలము గడిపి సదాచారులై న సంపన్నుల యింట 
పుట్టును. లెక ధీమంశులై న యోగుల కులమునందే జన్మించును. అట్టి 
జన్మ దుర్చభతరము. ఆపై న నతడు పూర్వజన్మ జ్ఞానమును పెంహొం 
దించుకొనుచు, తిరిగి యోగసిద్దికొర కే యత్నించును. 


“పూర్వాభ్యా సేన తేనైవ హియతే హ్యవశోఒసి నం, 
జిజ్ఞాసు రపి యోగస్య శబ బహ్మా తివ ర తే. 
షః ధి mr 


238 సారన్వత వ్యాసములు 


(వయశ్నా ద్యతమానస్తు యోగీ సంజుద్ద కిల్చిషః 
అనేక జన్మ సంసిద్ద సతో యాతి పరాం గతిమ్‌ |” 

అని అభయ మీచ్చినాడు, ఇందులో 'శబ్ద _బహ్మాతివ ఏకి అనే పది 
బంధానికి పూర్వాచార్యుల వివరణ లిచ్చి నాగేశ్వరరాయలు క్షు ప్తముగా 
“కర్మ యోగి ఆత్మయోగి* అనీ వివరించినారని గమనింపదగినది. 

పూర్ణపురుషు ల్రైనవారి బుద్ధి సాహిత్యమూలముగా ఆరంభమై, 
కర్శయోగములో (పవృ త్తమై, ఆత్మయోగముగా పరిణమిస్తుంది. 
అప్పుడే వారికి పూర్ణపురుష త్త్వము సిద్ధిస్తుంది. అందువల్ల నే వారి సర్వ 
(ప్రయత్నములు సర్యతోముఖముగా |ప్రసరి స్తవి అత్మవిద్య సాధన 
చేసవారికి పా_ప్తమయ్యే ఊ_త్తమసిద్ది సర్వాత్మ భావము. శ్రీ శంకర 
భగవత్వాదులు తమ శ్రీ దక్షిణామూర్తి సోతములో ముఖ్యముగా (పతి 
పొదించినది సర్యాత్మభావమే. దాని ఫల్మశుకి యిట్లున్నది: 

“సర్వాత్మత్వ మితి స్ఫుటికృత మిదం యస్మా దముష్మిన్‌ _స్తవే 

తేనాస్య [శవణా _త్తదర్ధమననాత్‌ ద్యానాచ్చ సంకీర్తనాత్‌, 

సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యా దిశ్వరత్వం స్వతః 

సిద్ధ్యా త్తత్పున రష్టధాపరిఐతం చైశ్వర్య మవ్యాహతమ్‌. ” 
సర్వాత్మ భావము సిద్ధించిన పురుషుడు ఆ |బహ్మ సంబపర్యంత మైన 
సమ స్త సృష్టిలో ఆత్మనే దర్శిసాడు. ఆత్మనే అంతటా చూచివారికీ 
మోహశోకా లుండవు. “తత కో మోహః కః కోక ఏకత్వ మనుపశ్య తః” 
అని ఈశావాస్య మనుచున్న ది. అట్టివారికి “ఆత్మ వత్‌ సర్వభూతాని” 
భాసి స్తవి దినినే జర్మను తత్త్వవేత్త కాంటు నీతిశాస్త్రము (501105) 
మూలసూ[తముగా మలచినాడు. అదియే మహాభారతములో ధర్మ పథ 
ముల కన్నిటికి పరాయణముగా వక్కాణింప బడినది. ఆ పద్యమే 
శ్రీనాగేశ్వరరాయలు ఆం్యధప్మతికకు ఒరవడిగా |గహించినంపాదకీయము 
శిరోభాగమున అలంకరించేట్లు చెసినారు 


“రు రేయవి యునరించిన 


నరవర, య|పియము తన మనంబున కగు, దా 
నొరులకు నవి సేయకునికి 


పరాయణము పరమధర్శ పథముఠఅ కెల్ల స్‌.” 


నోరి నరసింహశాశ్ర్రి 299 


సర్వాత్మ భావము కార్యరూపము ధరించినప్పుడు ఏ విధంగా ఉండునో 
= పద్యము వర్ణిస్తున్నది. 


సర్వభూతములందు ఆత్మభావము పకాశించిన వారికి (పకృతి 
సిద్దముగా సర్వభూతములయందు పేమ దయ నిండియుండును. 
ఎవ్వరియందును శ|తుభావ ముండక అంతటా మె[తియే ([వపసరించును. 
ఇతరుల కోపములు వారు సులభముగా [గహింపగలరు; కాని వాటిని 
కఠినముగా నిందింవ బూనుకొనక, మృదువుగా సరిచేయుదురు. హింస 
వారి స్వభావమునకే విరుద్దము కనుక అహింస అభ్యాసము చేయకయే 
వారికి సిద్ధించును. సత్యమే వారికి భాసించుచుండుటచే, వారు. సత్పథము 
నుండి ఎన్నడు తొలగరు. వారలు హిమాచలమువలె ధీరోన్న తులు, 
మహోదధివలె శాంతగంఖిరులు. వారు లోకమంతటిని తమ కరుణాపాంగ 


ముతో విలోకింపగలర్కు సమస్త లోకాంచలములను చల్లగా స్పృశింవ 
గలరు! 


అన్ని శాస్త్రముల లో మాకు [ప వేశ మున్నది. అన్ని విద్యలలో 
మాకు నై పుణ్యమున్నది. అని (పదర్శించుకొనుటకు వివిధ మార్గములలో 
కొంచమైనను సాధన చేయువారున్నారు ! అట్టి వారిని ఆంగ్ల ములో 
“Jick of all Trades” [బాక్‌ ఆఅఫాల్‌ చేడు] అని అంటారు. అట్టి 
వారిసి శ్రీ కాశీ కృష్ణాచార్యులవారు “చిల్ల ర దుకాణము” లని చమత్క్మ 
రించేవారు. అట్టి వారికిని పూర్ణపురుషులకును ఏమా తము పోలిక లేదు. 
ఛాందోగ్యములో ఉద్దాలకుడు “త మాదేశ మపాక్ష్యో యే న్మాశుతగ్‌ం 
(ప్రతంభవత్యమతంమతం అవిజ్ఞాతం విజ్ఞాతమ్‌” అని శ్వేత కితువున్నుపశ్నిం 
చెను, ఏది తెలిసికొన్నచో సర్వము తెలియున్తో ఇక తెలిసికొనవలసినది 
ఉండదో, ఆ వస్తువు తెలిసికొన్నావా, అని ఆ (పశ్న తాత్పర్యము. అఆ 
వస్తువు దర్శనభాగ్య మే కొంతయినా ఉన్నవాడే పూర్ణ పురుషు లు, 


కాబట్టి మహాపురుషులకంటె కూడా పూర్ణ పురుషులు ఆరుదు | పూర్ణ 
పురుషులై యుండికూడాఏదోఒక విషయములో నై నామహాపురుష_త్త్వము 
కూడా సాధించినవారు ఎన్నడోకాని జన్మించరు. శ్రీ కాశీనాథుని 


240 సారస్వత వ్యాసములు 


నాగేశ్వరరాయలు మహాపురుష తము కూడా సాధించిన అసాధారణ పూర్ణ 
పురుషుల కోవలోనివారు ! 


బరుదములు [పతాననామములు. అని సార్ధకములై నప్పుడు ఆ 
వ్యక్తుల స్వరూపమును సూత పాయముగా (పదర్శించును. ' ఆం్మధ 
విశ్వవిద్యాలయమువారు వారి కిచ్చిన కళ్ళాపపూర్ణ పట్టము వారి పూర్ణ 
పురుషత్వమును లాంఛనపాయముగా సూచించునది. 1924 లో జరిగిన 
ఆంధ మహాసభలో వారికి ఏక్యగివముగా నిచ్చిన దేశోద్దారక బిరుదము 
వారి పూర్ణ పురుష_త్త త (మునే నిద్దారించును. ఇక వారికి మహాత్ముడిచ్చిన 
విశ్వదాత విరుదమో, దాతృత్యములో వారికున్న మహాపురుషత్వమును 
కూడా ఉద్దాటించును. నాగేశ్వరరాయలు వేసిన మహత్మ్కార్యము లెన్నో 
ఊన్న వి. “ఐనా వారి పేరె త్రగానే అందరికీ ముందుగా న్ఫురించేది వారి 
దాతృత్వము. వారు కర్గుడు, శివివంటి మహాదాతల కోవలోనివారు. “లక్షలు 
దానముచేసిన శ్రీ నాగేశ్వరరాయలు శివై క్యము పొందేనాటికి, వారికి 


లక్షల బుణ మున్నదంటే వారి దాతృత్వ మహ త్త్యమునే గోచరింవ 
జేస్తుంది. 


ఈ విధమైన మహాపురుష త్త సిద్దికల అసాధారణ పూర్ణపురుష 
త్వము అనేక జన్మలలో చేసిన సాధనవలననేకాని సిద్ధింపదు. భగతద్దితను 


ఆచార్య పురుషులు బహువిధముల వ్యాఖ్యానించి యున్నారు. నాజేశ్వర 
రాయలు భగవద్గీతను పీఠికలో ఏమన్నారు? 


“భగవదితలు [పతే కమతస్టుల కేర్చడిన 
మత [గంథము గాకను మానవాభ్యుదయమున 
కనుకూల మైన పూర్ణ యోగళాస్త్రము., ” 


భగవద్గీతను వారి |గంథమందంతటను మరల మరల పూర్ణ యోగ 
పరముగానే వ్యాఖ్యానించుట మనసు (పత్యెేకము గమనింపదగిన ది. 
వారు గంథరూవముగా (వా సెనడి ఒక్క భగవద్దీతా వ్యాఖ్యాన మే. పూర్ణ 
పురుషులు కనుకనే సర్వమత సమన్వయ రూపమైన భగవద్గీతా [గంథ 
మునే వ్యాఖ్యానించుటకు వారు పూనుకొనినారు. వారందులో దర్శించి 
నదియు పూర్ణయోగమే 1 


నోరి నరిసింహకశా సి . 241 


స 


బాల్య యౌవనములు 


శ్రీ నాగేశ్వరరాయలు [పభవ చై|త బహుళ బుధవారము ఆంధ 

ప్మతిక (1-5-1867) కృష్ణాజిల్లా ఎలకు[రు | గ్రామములో జన్మించిరి. వీరిది 
£9 గ > 

పండిత [తయములో శ్రీపతి పండితుల వంశమని (పసిద్దికల ఆరాధ్య 

దాహ్మణ కుటుంబము. ఈ శ్రీపతి పండితులు శివుని పరమేశ్వర త్త్వమూ, 

శివభ కుల అతిశయమూ స్థాపించుట క్రై పట్టుపచ్చడములో చం[డనిప్పు 

లను కట్టి బెజవాడలో పదర్శించెనని బహుకాలమునుండి సిద్ధి కలదు. 


నేడు ఆరాధ్య [బ్రాహ్మణులలో యజ్ఞోవవీతముతోపాటు ఇష్టలింగ 
ధారణముచేసే ఆచారము నియతముగా ఉన్నది. వారికి శై వదీక్ష 
ఉన్నట్నే ఉపనయనాది వైదిక సంస్కారాలు కూడా ఉన్నవి. ఈ విధ 
మైన సామరస్యము సాధించిన శై వులు, ఆం[ధదేశములోని ఆరాధ్యశాఖ 
వారే కాని ఇతరులు ఎక్కడను లేరనియు, (పస్తుతము మైసూరులో 
అక్కడక్కడ అట్టి వారున్నను, వారు ఆం(ధదెశమునుండి పూర్వమెన్నడో 
వలసపోయిన ఆరాధ్య|బాహ్మణులేయనియు తద్విదులు చెప్పుచున్నారు. 
ఆరాధ్య బాహ్మణులలో ఇష్టలింగ ధారణము పండిత్యతయ కాలములో 
లేదనియు, తర్వాత నెప్పుడో అవలంబించిరనియు, శ్రీ కె. వి. లక్ష్మణ 
రావుగారి వంటివారు సూచించిరి. కాని నాగేశ్వరరాయలకు ఈయాచారము 
పండిత తయ కాలములోకూడా నుండెనన్నట్లు విశ్వాసము కలదని వారి 
బసవపురాణఫీఠికలో కొన్ని వాక్యములవలన స్ఫురించుచున్నది. 


ఏది ఎట్టున్నను, ఆరాధ్యబాహ్మణశాఖలో పూర్వాచారముల 
యందు శ్రద్ద, తపస్సునందు త్మీవమెన నిష ఉన్నంత విస్తారముగా 
ఏ ఇతర [బాహ్మణశాఖలోను లెదనుట అతిశయో క్రి కాదు. ఆ నిష్టపలన 
వారిలో నెందరికో అద్భుత (పజ్ఞలు సిద్దించెడివి. పూర్వాచారనీష్ట ఇతర 
శాఖలలోవలెన్సే నేటికాలములో, వారిలోగూడ క్షీణోన్ముఖ మవుచున్నను, 
నాగేశ్వరరాయలు జన్మించునాటికిని, వర్ణిల్లిన నాటికిని ఏమా|తమును 
క్షీణించి యుండలేదు. 


16 


242 సారస్వత వ్యానములు 
వారి తం|డిగారు బుచ్చయ్య అయ్యవార్హ౦గారు షట్కాల శివ 
వూజావరాయణులు. తల్లి శ్యామలాంబగారు గణార్పనావరులై న ఇవ 
టూరి సోమనాధశా స్త్రీ గారి కుమా రె. ఆమె బహుకాలము సంతానము 
లేకుండి, తం్యడిగారితో శ్రీశె లము ౩ వెళ్ళి, అక్కడ దీక్షగా మండలకాలము 
పొటు శ్రీశెల మల్లేశ్వరునకు (పదక్షిణ నమస్కారాలు చేసిన పిమ్మటనే, 
ఆమెకు సంతానము కలిగినది. ఆందులో | పథమ సంతానము శ్రీ నాగే 
శ్వరులు. కాబట్టి వారు శ్రీశ లమ లేశ్వర[ ప్రసాద జనితులు! 


నాగేశ్వరరాయలు జివించియుండగా శ్రీశైల జీర్గోద్దారమునకు 
ఎంతో శ్రమపడిరి. వారి యనంతరమున కూడా అంధవతికాధిపతులు 
శ్రీ శే శై లాలయవృద్దికి లక్షలనిధి వసూలుచేసి స్వామి కర్పించిరి. ఇందుకు 
కారణము ఆ స్తికులై న దాక్షిణాత్యులందరు నిత్యము శ్రీశైల క్ష్మీతమును 
కాశితో తుల్యమైన మహ తుము గలదిగా భక్తితో న్మరించుచుండుట 


మా|కమేకాదు, దానికితోడు వారలకు నాగేశ్వరరాయలు మరే ల్రే శ్వర 
(పసాద జనితులనే అభిమానము (పత్యెకముగా నుండుటేి. 


అజ్లే వారికి బెజవాడమీద అభిమాన ముండుటకు అక్కడ దుర్గా 
భవనము. దుర్గక ళామందిరము నిర్మి ౦చుట, మరెన్నియో సంస్థలకు 
సహాయము చేయుట, నేడు ఆం|ధవ| తీకకు అక్కడ (పత్యేక శేందము 
స్టాపెంచుట_ వినికి అన్నిటికి కారణము బెజవాడ బహువిధముల కిం|ద 
మీగుటయే కాదు. శ్రీ నాగేశ్వరరాయలకు మూలపురుషులైన శ్రీపతి 
పండితులు బెజవాత వా స్తవ్వ్యులనే విశా్యసముండుట కూడ తోడై నది. 
ఒకానొక సందర్భములో, వారు తమ వంశమువారు తర్వాత ఇతర [ప్రదేశ 


ములకు తాతా, లికనివాసార్థము వెళ్ళినను, మూలగ్థానము, నిజనివాసము 
బెజవాడయే అని స్పష్టముగా సెలవిచ్చిరి, 


నాగేశ్వరరాయలు జన్మించిన వెంటనే జన్మకాలాదికము విని, వారి 
బంధువులలో బహుతపస్పంపన్నులై. సిద్దవాక్కులని _పసిద్దికల కాశహ సి 
లింగంగారనే పూజ్య పురుషుడు “ఈ బాలుడు మహాపురుషుడు మహాదాత 
అవుతాడని ఆశీర్వ దించిరి, 


నోరి నరసింహశాస్త్రి 243 


నాగేశ్వరులు తమ శై శవమాదిగా తమ వంశములోని పూర్వపురు 
షుల మహ తత్త్వములు, తాను మల్లేశ్వర వర్మపసాదమను భావము, తాను 
మహాప్పరుషుడు మహాదాత కాగలడని ఆమోఘవాక్కులు చేసిన యాశీర్య 
చనము వింటూ ఉన్నందుకు నాగేశ్వరరాయలకు ఉన్నతాదర్శములు 
ఉద్భవించి స్థిరమైన క్రమముగా వరిణతినొంది యుండుననుటలో ఎట్టి 
సందేహమునులేదు. ఉత్తనువీజము సుక్షేతములోవడినప్పుడు మహా 
వృక్షముగా విపృద్దమై పుష్పఫలాదుల తో మనోజ్ఞమై తన్నుఆ|[శయించిన 
పొంథులకు చల్లని నీడను |పసాదించును గదా | 


నియమనిష్టలు లేనివారు ఏది సాధనచేయలేరు. కాని అవి కొంత 
కాలానికి కేవలము ఆచారాలుగా పరిణమింబే [ప్రమాద మున్నది.అప్పుడు 
వాటిని ఉఊల్ల ౦ఘీంచడ మే ధర్మమవుతుంది అట్టి ఉల్లంఘనలు మన 
ధర్మ శాస్తా9లు అంగీకరించే ఉన్నవి. అవి వ్యాకరణళాస్త్రములో అపవాద 
స్యూతాలవంటివి. ధర్మ మనుష్షించడానికి కివలాచారాలను ఎప్పుడు 
ఊరల్సింఘించవలెనో ధర్మనిష్టుల కే కాని తెలియదు. ఈ ధర్మ సూక్ష్మము 
కేవల వ్యామోహబద్దులకుగా ని కేవలాచార నిష్ణులకుగాని తెలియదు. 


పూర్వజన్మకృత పుణ్యవిశేషముచేతనే నియమనిష్టలు కల వంశ 
ములో జన్మ సంభవిస్తుంది. సందేహములేదు. కాని ధర్మాన్ని ఉఊజ్లీవింప 
జేయడాని కె. జన్మ మె త్రిన వారికి తమ యింటిలోని పెద్దల ఆచారాలే 
కొన్ని వేళలలో | పతిబంధకాలవుతవి. తల్లి దండుల కోరికలకు విరుద్ధ 
ముగా (సవర్తింపవలసిన సంకట మేర్పడుతుంది. కొందరిది కఠిన (పవృ 
తి తో సాధిస్తారు. తనకు ఊవనయము చేయదలచిన తండ్రి నుల్లంఘించి 
లేచిపోయిన బసవేశ్వరుని చర్య యట్టివానిలో నిది. మరికొందరు ఇది 
పెద్దలకు చేతనయినంతవరకు తక్కువ బాధ కలిగించే విధముగా సాధి 
సారు. ఈ రెండవ పద్దతినే నాగేశ్వరు లవలంబించారు. 


పూర్వాచారపరాయణులై న తం|డిగారికి అప్పటిలో నూతన 
మైన ఆంగ విద్యాభాస్యము సమ్మ తము కాదు. కాని ఈ విషయములో 
తల్లిగారి అండవలన వారు ఆంగ్ల విద్యాభ్యాసము, చెయగలిగినారు. 


244 సారన్వత వ్యానములు 


ఆ కాలములో ఆంగ్ల విద్యాధికులను శ్రీ కందుకూరి వీరేశలింగము 
ంఘసంస్మరణోద్యమము, (భాహ్మమత |పచారము, వారి వీవేకవర్గనీ 
ప్మతిక ఎక్కువగా ఆకర్షింప సాగినవి, ఆ నూతన భావాలు శ్రీ నాగేశ్వ 
రులు హృదయములోనే అప్పటికి భరించి. ఉన్నందున, సంఘర్షణ 
రూపము పొందలేదు. కాని వాది నాటకాల పాాతధారణ చేయవలెననే 
అభిని వేశము మాతము తండ్రిగారికి ఎక్కువ బాధయే కలిగించి యుండ 
వలె! నాటకరంగములో (ప్రవేశించినవారు తరుచుగా నీతిబాహ్యులైై (వవ 
రి ౦చుచుండుటే, నటులను పెద్దలు విటులతో కలిపి పలుకుచుండుటకు 
(పధాన కారణము. దానికితోడు సాయంవేళలను, రాతులందును గడ్డము 
చేయించుకొనుట మొదలై న అనాచార [కియలు ఆ కాలములో ఆచార 
నిష్ట కలవారి కెంత బాధ కలిగించెడివో మన మూహింపవలసినదేః! 


స 


ధార్వాడ కంపెనీవారు ఆం|(ధ్ర|వదేశములో నాటక |పదర్శనములు 
చేసి వెళ్ళినతర్వాత నాటక |ప్రదర్శనాభిరుచిని ముఖ్యముగా ఆంగ్ల 
విధ్యాభ్యాసము చేసివారిలో, వెల్లిగొన్నది. నాగేశ్వరరాయలు అప్పుడు 
బందరులో విద్యాభ్యాసము చేస్తూఉండిరి. వారిని బందరు హిందూ థియే 
టరు ఆకర్షించినది. వారు హరిశ్చం[దలో చం[దమతి ప్యాత, శ్రీ కృష్ట 
తులాభారములో రుక్మిణిపా ధరించి జనాకర్షణము చేసేవారట. నాగే 
శషరరాయలు పెద్దలైన తర్వాత వారి ధీరోదాత్త విగహమును |పదర్శించే 
వారి ఛాయాచిత్రాలు చూచ్చి వారి రూపకల్పనము చేసికొనే నేటికాలపు 
మనబోంట్లకు, వారు అట్టి సుకుమార పవ్విత స్రీ పాత్రలు ధరించి నిర్వ 
హించే వారంటే ఆశ్చర్యంగా ఉండవచ్చును. కాని చక్కగా భావన చేయ 
గలవారికి వారి [వకృతిలో ఎంత లాలిత్యము, సౌమ్యుత, సౌశీల్యము, 
మూ ర్తిభవించి ఉండెడివో ఊహించడము సాధ్యమవుతుంది. తర్వాత 


సంవత్సరాది సంచికలోనేమి, భారశిలోనేమి నాట్యకళకు వారిచ్చిన [ప్రచా 
రము మనకు అవగత మవృతుంది, 


ఏమైననేమి, ఈ నాటక వేషధారణము నిష్టావరులగు తం|డిగారికి 
ఎంతో బాధ కలిగించి ఉండవలె. పెగా వారు నాటక కంపెనీతో దేశాట 
నముకూడా చేసేవారు. 1885లో జగ్గయ్యపేటకు నాటక |ప్రదర్శనాలకు 


నోరి నరసింహశాస్త్రి 245 


నాగేశ్వరులు వెళ్ళిన సమయములో తం|డిగారికి బాగా జబ్బుచేసినది. ఆ 
వార్త అందినా, ప్రకటనలు ముందుగానే కంపెనీవారు చసియున్నందున 
వారు వెంటనే తండ్రిగారి సన్నిధికి రాలేకపోయిరి. కానీ అదృష్టవశము 
చేత అవపానవేళకు కొంచెము ముందుగానై నను రాగలిగినారు. తండి 
అరాధనాదికము మహావై భవముగా జరిపి వారు తృ ప్రపడవలసి వచ్చినది. 


అదేవిధముగా వారు ముఖ్యముగా రెండు విషయాలలో తల్లి గారి 
కోరికలకుగూడ వ్యతిరేకముగా వ్యవహరింపవలసి వచ్చినట్టు తోస్తుంది* 
ఇందుకు [పథాన కారణము నాగేశ్వరులు యౌవనములో ఆదర్శసిద్దిక్రై 
పూనిన దిక్షావేశ మే కాని మరి యొండుకాదు. నలుగురివలె ఏదో ఉద్యోగ 
ములో (ప్రవేశించి, చాలీ చాలని వేతనముతో ఇంటివట్టన కడుపులో చల్ల 
కదలకుండా ఉండి సుఖజీవనము చేయుచున్నామనే తృ ప్తిపడడము 
వారి కెంతమ్మాతము సమ్మతము కాకపోయినది, వారి జన్మవేళలో వారి 


పెద్దలు సెలవిచ్చినట్లు “మహాపురుషుడు_ మహాదాతి కావలెననే ఆవేదనమె 
వారి నందులకు | పేగిపించి యుండవలె ! 


నాగేశ్వరులు ఊన్నత విద్యకు చెన్నపట్టణము వచ్చిరి. శ్రీ రెంటాల 
వెంకట సుబ్బారావుగారు అప్పుడు చెన్నపట్టణములోని ఆం|ధులలో 
[పముఖుడు, హైకోర్టు న్యాయవాది, అనేక [గ్రంథాలు రచించిన మేధావి. 
విక్షారియా డిపో అనే పేరుతో మందుల వ్యాపార మేకాక మరెన్నో వ్యాపా 
రములుకూడా చేయుచుండిన సంపన్నుడు. వారు నియోగి (బాహ్మణులు, 
లింగధారణములేనివారు. వారిని స్ఫుర్యదూపి బుద్ధిమంతుడు ఐన 
నాగేశ్వరరాయలు ఆకర్షించినారు. వారు తమ చేన గోడలు రామాయమ్మ 
గారిని వివాహమాడుమని నాగేశ్వరులను కోరినారు. శ్రీ కొండా వెంక 
టప్పయ్యు ఇత్యాది మిత్రుల సలహ తీసుకొని వివాహానికి నాగేశ్వరు 
లంగీకరించినారు. తమ ఆరాధ్యబంధువులిందుల కిష్టపడరని వాదికి తెలు 
సును. వివాహమునకు బంధువులే కాదు తల్లి గారుకూడా రాలేదు. మి[తులే 
పెళ్ళి పెద్దలుగా వారి వివాహము 1890లో చెన్న పట్టణములో జరిగిపోయి 
నది. ఆనాడది సంఘములో ఎంత సాహసకార్యమో నేటి వారి కవగతము 
కాకపోవచ్చును. ధారణము” లేనివారిని అప్పటి ఆరాధ్యకుటుంబముల లో 


246 సారన్వత వ్యాసములు 
భోజనాదులలో మడికి పనికిరాని వారినిగా దూరముగా ఉంచేవారనుటలో 
సందిహములెదు, ఈ సందర్భములో మరొక్క విషయముకూడా గుర్తుంచు 
కున్నచో. నాగేశ్వరులకుసౌజన్యము, పరమతసహనము ఎంతగా ఉన్నవో 
స్పష్టముగా తెలియవచ్చును, ఇతర కుటుంబముల పిల్ల లను వివాహమాడి 
నప్పుడు, ఆరాధ్యులు వారికి శె వదీక్ష ఇచ్చి ధారణము చెయించిగాని 
శివపూజకు, ఆరాధనాదులకు, భోజన భాజనాదులకు యోగ్యమైన వారినిగా 
థావింపరు- శ్రీ వె వైషవులలో సమ్మాశయణము వలెనే! నాగేశ్వరరాయల 


ధర్మపత్ని ఆజన్మాంతము ధారణచేయకున్నను వా రామెను నిర్బంధింవ 
లేదు. 


తల్లి గారికి కుమారుడు స్వజనమధ్యములో ఊండి, ఏదో ఉద్యోగ 
ములో |పవేశించ్హి జీవనము సాగించగా చూడవలెనని కోరిక. కాని 
నాగేశ్వరులకు అది రుచింపలేదు. స్వతం[తజీపనము చేయుచు విశేష 
ధనమార్చించి మానవకల్యాణమునకు దానిని వినియోగింవపలెనని వారి 
యాశయము, అందుకు వ్యాపారమే సాధనమని వారి నిశ్చయము. ఆ 
ఉద్దేశముతో 1892లో ముందు బొంబాయి వెళ్ళినారు. తర్వాత 1094లో 
కలకత్తాకు నివాసము మార్చినారు. తిరిగి 1898లో మదరాసు వచ్చినారు. 
మరల రెండవసారి బొంబాయికి 1898లో (పయాణమైనారు. అక్కడనే 
1899లో అమృతాంజన ము వ్యాపార మారంభించినారు. నెమ్మదిగా అదియే 
వృద్ధిపొంది, వారి యాశయసిద్ధికి సహకరించినది. అప్పుడు వారు ఎన్ని 
యవస్థలు పడియుందురో మన మూహింపవలసిన దే. తల్లి గారికి ఈయవ స్థ 
లిష్టములేదు. కుమారుడు ఏదో చిన్న ఉద్యోగములో "చం సుఖవడవలె 
ననియే ఆమె కోరిక, అందులో వారు ఆమె కోరిక తీర్చలేకపోయినారు. 
ఆమెను తమతో బొంబాయి తీసికొని వెళ్ళినారు. కాని పూర్వాచార పరా 
యణురాలగు నామెకు ఆ మహానగర జీవనము సరిపడక స్వగామము 
వచ్చినది. ఆమెకు జబ్బుచేసినదని తెలియగానే నాగేశ్వరులు పత్నితో 
కలసి స్వగామము వచ్చి ఎన్నోవై ద్యములు చేయించినారు. లాభము 
తేక పోయినది. 1902లో ఆమె దివంగతురాలై నది. నాగేశ్వరరాయలు 
తల్లిగారి అంత్య|కియలు మహావైభవముగా చేసి, ఆ సందర్భములో 


నోరి నర సింహశా స్త్రి 247 


డెబ్బదిమంది మహేశ్వరుల నర్చించిరట, ఆవిధముగావారు మాత్తూణము 
తీర్చుకొనగలిగిరి. 


అ కాలనులో శ్రీ నాగేశ్వరుల బొంబాయి జీవితము చూచాయగా 
కొంతవరకు వారిబావగారికి |వాసిన ఉ_త్తరమునుబట్టి తెలిసికొనపచ్చును. 
నెలకు 30 రూపాయలు జీతముమీద ఒక జమీందారుగా రిపద్ద ట్యూటరు 
ఉద్యోగము కుదిర్చి స్వస్థలమునకు రమ్మని వాసిన లేఖన జవాబుగా 
నాగేశ్వరులు |వాసిన లేఖ అది. దాని నీ విధంగా శ్రీ గొరెపాటి వేంకట 
సుబ్బయ్యగారు భామాంతరీకరణము చేసినారు: 


“బయమెన జావగారికి। 


“పదిమంది చుట్ట పక్కాల నడుమను ఉండడం మంచిదేకాని 
తొమ్మిది సంవత్సరాలనుంచి నా స్వభావానికి, ఆశయానికీ తగిన కృషిలో 
బాధపడుతున్నాను. ఇంకా గమ్యస్థానం చేరుకోలేదు. భగవంతుడు ఏనాడు 
చేరుస్తాడో తెలియదు. కాని, అంతవరకూ ఎన్ని కష్టాలెనా వడదలచు 
కున్నాను. నా ప్రయత్నంలో గెలుస్తానా, అదృష్టవంతుణ్లే. ఏడిపోతానా, 
చావలేక [బతుకుతూవున్న వేలకొలది దురదృష్టవంతుల్లో ఒక బ్బవుతాను. 
నా కిషంలేకపోయినా తప్పనిసరినిబట్టి ఒక కార్యాలయంలో పనిచేస్తు 
న్నాను. ఎప్పు డవకాశం దొరికితే అప్పుడెదాన్ని తన్నేస్తాను. ఈ ఉద్యో 
గం నా మనః[పవృ త్తికి అనుకూలంగా లేకపోయినా పూర్వ స్నేహమూ, 
లావాదేవీలనుబట్టి కొంతకాలం చెయ్యుక తప్పడం లేదు, 


“పస్తుతం నెల 1కి రు. 100-0-0లు ఇస్తున్నారు, దేవుడు మేలు 
చే స్తే వచ్చే సంవత్సరం మొదటినుంచి రు. 1500-0 లు ఇవ్వవచ్చును. 
నామకః నా కొక యజమాని ఉన్నాడన్న మాటేగాని నేను సంపూర్ణంగా 
స్వతం|త్రుణై. అయినా నా కిదేమీ తృ ప్తికరంగా లేదు. దీనికితోడు నా 
మందులు, పు స్తకాలవల్ల నెల కి మరో రు. 50-0-0 లు వస్తున్నవి. ఆ 
వ్యాపారాన్నే వృద్ధి చెయ్యాలని నే నెంతో అభిలాషపడుతున్నాను. కాని, 
డబ్బు లేనందువల్ల ఎవ్పటికప్పుడే వాయిదా వేయవలసి వస్తున్నది. 

“మీ రిప్పిస్తామన్న ట్యూటర్‌ షిప్వును రు 30-0_0ల వేతనంమీద 
శేనంగికరించలేను. నాకు పైకి రావలెనని అంతులేని అపారమైన ఆశ 


248 సారన్వత వ్యాసములు 


ఆకాంక్ష ఉన్నవి. ఏదో ఒకనాడు నా కోరిక ఫలించి తీరుతుందని నా 
నన్ముకం. (పస్తుత సరిస్థితుల్లా బొంచాయికంటి మరిచోటూ నా కను 
కూలంగా ఉండదు, వారీచ్చే( రు. 80_.0.0 లతో శనివారపు పేటలోగానీ, 
మరెక్కడగాని ఉన్నా నా సుఖ స్వప్నాలన్నిటికే నేను స్వ స్తిచెప్పవల 
సిందే, నా జీవిత భీమాకే నేను నెల 1కి రు. 2కి లు కట్టాలి. మిగిలిన ఏడు 
రూపాయలతో, మిగతా అప్పు సప్పు లెలాఉన్నా, జీవితం ఎలా గడు 
స్తుంది? అందువల్ల నా కది ఇష్టంలేదు. పైగా వ్య క్రి'సివ యెప్పుడూ 
చాలా కష్టం, రాజా మంచివాడు కావచ్చును. అయనను నేను తృ షి 
పరచలెక పోవచ్చును. అక్షరజ్ఞానంలేని, సంకుచిత బుద్దులెన జనులమధ్య 
అభివృద్ధి చెందడం ఇంతకంటే నాకు కష్టంగా ఉంటుంది, అందువల్ల మీ 
సహాయాన్ని నెను కృ తజ్ఞతాపూర్వకంగా తిరస్కరిస్తున్నాను. 


మీ విశ్వాసి, 
(సంతకం) శె, నాగేశ్వరరావు” 


లా! 


పై ఊ త్తరమునుబట్టి అప్పటి నాగేశ్వరుల ఆర్థిక పరిస్థితి యవగత 
మగును. సందర్భవళశాత్తుగా అ కాలములో బొంబాయి నివాసము నేటి 
కంటె ఎంత తక్కుప వ్యయముతో సాధ్యపడేదో, బి. ఎ. చదివినివారికి 
అం|ధ|పాంతంలో ఏమి జీతాలు ముట్టివో కూడా తెలియవ స్తవి. కాని 
మన కవియన్నీ అ్యప్రస్తుశాలు, అందులో వారు తమ ఆశయసిద్దికి 
ఎంత కఠినదీక్షతో పరిశమించినారో మనము ముఖ్యముగా గమనింవ 
దగినది. తమ ఆశయము సిద్ధింపని పక్షములో ఎంత నిర్హిప్ప భావము 
వ్యక్తము చేసినారో కూడా గమనింపవలె. వానికి తోడు "వినయముతో 
చెప్పినా, వారికున్న దూరద్భష్టి కూడా వ్య కృమవుతుంది. అన్నిటికంటె 
తమయందు |పీమతో ఇష్టములేని విషయము [వాసిన తమ బావగారి 
యందు, అందులో వారు పదర్శించిన సొజన్యము, న్మిగహము కూడ 
కానవచ్చును. వారు _పసిద్దులె బహుముఖముగా కార్యనిర్వహణమునకు 
పూనుకొనినష్పుడు వారిలో (పత్యేకముగా వ్య క్రమవుతూ వచ్చి నవా రి 
సాజన్య సొహార్టములు ఈలిఖ ఉద్దాటిస్తుంది. 


నోరి నరసింహశాస్త్రి 249 


వారింత |శమపడి ఆర్జించిన ధనము, వారివల్ల విరాళముగా, 
ఏమా తము కష్టపడకుండా, రావలనని కాంక్షించుచు, వారిని మధ్య 
మధ్య చికాకుపెట్టిన యాచకలోకము ముఖ్యముగా చదివి మననము 
చేసికోదగినది! 


నాగేశ్వరరాయలు తల్లి గారి యు, బంధువులయు మాట యీవిషయ 
ములో వినకున్నందుననే, లక్ష లార్జించి దానముచేసి దేశోద్దారకుడుు 
విశ్వదాత కాగలిగినారు. “నాకు అపారమైన ఆశ._ఆకాంక్ష ఉన్నవి” అని 
వారందులో [వాసింది గు ర్తుంచుకోవలె। 


తి 


(తివిధ యా (తలు 


వేదములు, ఇతర మతములజఉుద్గ్రంథములు, ఉత్తమ కావ్యములు 
తరుచుగా కొన్ని పదాలన్తూ, వాక్య సముదాయాలనూ మరల మరల 
ఉర్దాటిస్తూ ఉంటవి. ఆ విధంగానే మహాపురుషులు, పూర్ణ పురుషులు మరల 
మరల కొన్నివిషయాలను ఊర్ధాటిస్తూ ఉంటారు, మహాత్ముడు ఎప్పుడూ 
సత్యాహింసలను గూర్చి (పస్తావించెవారు. వారి ఆగహముకూడాసత్యా[గ 
హమే, వారట్లు చేయుటకు కారణము భాషలో వె విధ్యము (వదర్శింపలేక 
కాదు, అవివారిపవృ త్తికిమూలభూతమై నసూ తములుగనుక। అట్టివానిలో 
వారిని నడిపించిన ఆశయములు మనకు గోచరించును. శ్రీ నాగేశ్వరుల 
రచనలలో ఈ [కింది వాక్యములు ఒకే రూపములోగాని, రూపాంతరము 
లతోగాని పునః పునరావృ త్తములగుచుండుట గమనింపగిదనది। 


స్నో 


“జీవయాతను దేవయా[తను జేయుట, జీపయా[తను విషయ 
య్యాతను చేయక శివయాతను చేయుట_జీవయా(తను దేహయా(తా 
ధము కాక ఆత్మయా|త్రార్థము చేయుట. జీవయాతను మోక్షయా (తను 
చేయుట జీవయా తను కైవల్య యాత్రను చేయుట-జీవయా[తను స్వర్ష 
యాతను జేయగలనీతిధర్మ ములను“నీతివిధి” విశదము చేయునున్నది. 
స్వధర్మ నిర్వహణమునకు సకల ధర్మములందును ఆత్మధర్మము (పధా 
నము_జీవయా తయందు మానవధర్శ్మమును సార్థకము చేయుటకు నిత్య 


250 సారన్వత వ్యాసములు 


మైన యాతధర్మ మువలె అనిత్యములై న దేహేం్యదియమనోధర్శ్మ ములు 
_ప్రయోజనకరములు కావు_నరుడు చతుర్విధపురుషార్థ ముల నారాథించుచు 
నారాయణపదము నధిష్టించుచున్నాడు.“ 


.  బుద్దిమంతులై నవారు మననము చేసినచో, ఈ పై కొద్ది మాటలతో 
మానవుల కుండవలసిన ఊ త్తమాదర్శములునుు, ఉండకూడని అధమా 
+శయములునుు, నిరూపింపబడినవని (గహింపజాలుదురు. అవి మం|తను 
వలె ఎల్ల ప్వుడును మననము చేయదగినవి. నాగేశ్వరులు తమ రచనల 
చేతనేమి తమ ఆచరణచేతనేమి, తమ జీవితమువల్ల నేమి, లోకమున 
కనుగహించిన ఉపదేశము, సందేశము, ఈ మాటలలోనే ఇమిడి 
యున్నది. ఇందులో కూడా కొంత పదభిదము కనబడుచున్నను, అన్ని 
టిని సమన్వయము చేసినచో, జీవయా|తను ముఖ్యముగా మూడు 
ధ్యేయములతో సాగింపవచ్చునని నూ, క్రీకరింపబడినదని తెలిసికొన 
దగును వానిలో మొదటిది పశు పాయుల కుద్దేశించినది. సర్వసాధారణ 


సహజమైన దగుటచే, వనికిమాలినది. రెండవది మధ్యమాధికారులను 
ఉఊదేశించినది. మూడవది ఉ తమాధికారుల కుద్దిషమై వారలను ఊ తీ 

అరరే కక ద 
రుల గావించునట్టిది. 


మొదటిది జీవయ్యాతను, దేహయా।తకు, విషయయా[తకు అంకి 
తముచెయుట. సూక్ష్మ్మముగా నిండులో రెండు భేదములు కల పవచ్చును, 
అందులో మొదటిది జీవయా[తను ఎబ్లెల్లో దేహము నిలుపుకొనజాలుటతో 
తృ _ప్రిపొందుట. రెండవది విషయ వాంఛలు పెంపొందించుకొని, శారీ 
రకభోగమే ధ్వేయముగా పెట్టుకుని, దాని సాధనములకై పవర్మిశ్రమించి 
ఇహలోకభోగములనుభవించి, తాపన్మా్యతముచే తృ ప్తినాందుట. ఈ 
రెండు విధముల యాతలలో వది నికృష్ణతరమో నిర్దారించుట కష్ట 
సాధ్యము. ఒకటి పళ్నుపాయులది. రెండవది నరకయ్యాతను పాథేయము 
కూడబెట్టునది. ఈ రెండు విధముల య్యాతకు మూలము పశుత్వమును 


య 


ఉఊపొసించుటి. నేడు లోకములో సర్వత (పచలితమై బహురూపములు గా 

' ప్రత్యక్ష మగుచున్నదిదియే! ఈ (పవృ త్రియే ఎంతో అకర్షకము గా 
ఉండి లోకవినాశ హేతువై నది. ఊ వాశవప్పత్తిని అధిగమించుటకే 

లోకములో అవతరించిన మహాత్ములందరును పొటువడినారు. 


పాలా వము. అదె న. కాజు 


నోరి నరసింహశాస్త్రి 251 


ఇక రెండవది జీవయా|తను దేవయాతను చేయుట. దినియందు 
వవ ర్తించువారు కివల విషయోపభోగములతో తృ ప్రినొందరు. జివ 
ఇయాాతను లలిత లలిత మొనర్చుకొందురు. లలితకళ లందించు అనం 
దము, సంగిత మనుభవింపచే సే ఆనందము, కావ్యరసాస్వాదనచే స్తే 
కలిగే ఆనందము, సత్కార్యాచరణము చేతను, పరోపకారముచేతను, 
భూతదయచేతను, నీతియుత (పవంర్తనముచేతను సత్యవాక్యము 
చేతను కలిగే ఆనందము అనుభవించుట ఈ కోవలోనివారి ధ్యేయము. 
ఇట్టి జీవయాత నడిపేవారికి, ఈ లోకమే స్వర్ణ ముగా భాసిస్తుంది. 
మరొక లోకమున్నదని విశ్వాసమున్నవారు, ఇందువల్ల దేవలోక[పా ప్రి 
కలుగుతుందని భావిస్తారు, వీరుచేసిన పుణ్యము క్షీణింపగా మరల మానవ 
జన్మ లెత్తుతారని శాస్త్రాలు చెప్పుచున్నవి, కనుక ఇది మధ్యమాధి 
కారులనుద్దశించి చెప్పింది, 

ఈ రెండింటికి పైది జీవయాతను శివయా[తను నారాయణ 
పదవీయా|త్రను, కై వల్యయ్యాతను, ఆత్మయాతను, మోక్షయా|తనుగా 
చేయుట, జౌవనిషదులు వీనిలోగూడ సూక్ష్మ తారతమ్యాలు ఎన్న 
వచ్చునుగాని, నాగేశ్వరుల దృష్టిలో అట్ట భదమున్నట్లు కనుపింపదు, 
సర్వాత్మభావముతో వ్యవహరించే జీవన్ము క్తులను, సర్వకర్మఫలమును 
పరిత్యజించి భగవక్సీకరముగా కర్మాచరణముచేసే యోగిశ్వరులను, 
ఊదేశించి చెప్పినది యాత! ఈ యాత పునరావృత్తి రహితమైనది, 
సచ్చిదానంద స్వరూపమైనది. దాని యతిశయమూ, స్వరూపమూ అను 
భవై క వేద్యమే కాని వాక్కులకూ, మనస్సుకూ కూడా [ప్రాప్తింప సాధ్య 
మెనదికాదు, ఈమూడవ యాత జివయా్యాతను దేవయాతగా చేసికొనే 
పృణ్యపురుషులలో ఏకొందరుధన్యాత్ములకో అందుతుంది. దేవయ్యాత ఆరం 
భించని వారికి ఈ మూడవయాత కనుచూపు మెరలో కూడా ఉండదన 
టానికి ఎట్టి సందేహమూ లేదు. 


ఈ మూడు విధములైన యాతను నాగేశ్వరులు స్వానుభవము 
నుండి వర్ణించిననె యనవచ్చును. కాని వారు తమ జీవయా[తను కేవల 
దేవయ్యాతగా సాగించిన రోజులు మనకు తెలియరావు. వారు బాల్య 


252 సారన్యత వ్యోసములు 
ములో యౌవనములో ధనాభావముచేత ఎటువంటి బాధలు పడ్డారో, విశ్వ 
దాతగానే వారిని ఎరిగిన మనకు ఊహింప సాధ్యముకాదు. వారు ఆప్త 
లతో పసంగములో బాల్యదశలో ఒకనాటి తమ యనుభవము|పస్తావించిః 
ఈ విధంగా అనేవారట. “ఆనాటి ఉదయమే నాచేతికి ఒక్కకాని లభించి 
ఉందే, ఇప్పుడు పదివేలు లభించినా కలుగని సంతోషముపొంది ఉఊండేవా 
డను?’ ' విశ్వదాత అస్థితిలో ఒక్కనాడై నాఊన్నారనిమనముగు ర్తుంచుక్‌ వ 
డము అవసరము, అటువంటి అనుభవాలు సామాన్య మానవులను లోభు 
గాన్కువర్రబుద్దితో లోకమును నిందించేవారినిగాను మార్చివె స్పవి. కాని 
నాగేశ్వరులవంటి ధీరులను అమృత స్వరూపులనుగా పరిణమింపజే స్తవి. 
ఎవరై నా కష్టములోఊండి, సహాయము కావలెనని అపేక్షి స్తే, వారి కానాటి 
ఉదయము తాముపడ్డ నరకబాధ స్మ ఎతిలోకి వస్తూ ఉండవలె, తాము 
పడ్డ బాధ ఇతరులకు రాగూడదనే దీక్ష కలుగుతూ ఉండవలె! ఆందువల్ల 
తమకు పుట్టినంత వరకు అప్పుచేసి ఐనా అట్టి ఆర్హుల ఆర్తి నివారింపవలె 
ననే కీ వవేదన ఆవేశిస్తూ ఉండవలె. దేహయాత సాగించుటకు వారనుభ 
వించిన కష్టముల స్మ ఎతివల్లనే, నాగేశ్వరులు విశ్వదాత ఐనారు, ఎంతటి 
పూర్వజన్మ పుణ్యవి శేషము ఈ జన్మములో ఒక్కసారిగా ఉద్భుద్ది యైన 
వారికోకాని, అట్టి పరిపూర్ణ పరిణతి సాధ్యపడదు, 


నాగేశ్వరుల జివయాత, దేహయాాత, సాగించుటే దుస్తరముగా 
ఉన్న కాలమున్న దని చూచాయగానై నా తెలియవస్తున్నది కాని విషయ 
యాత్రగా సాగిన కాలము ఎంత వెదకినను కానవచ్చుట లేదు. పుణ్య 
జన్ములై నవారిని విషయయా్యత (పలోభపెట్టలేదు. అట్టి పలోభములకు 
గురియైనవారు వానితో పోరాడి జయించి మహాపురుషులు కావచ్చునేమో 
కాని పూర్ణ పురుషు లయ్యే అవకాశ ములేదు. అందువల్ల నాగేశ్వరులు 


తమ జీవయా[తను విషయయాతకు అంకితము చేసికొన్న చిహ్నము 
లెక్కడ కనిపింపవుః 


అయితే వారి జీవయా[త స్పష్టముగా దేవపథమందు, కైవల్య 
పథమందు తిరుగులేకుండా ఎప్పుడు నిలిచినదో ఆలోచింపదగినదే. 


నోరి నరసింహశాస్త్రి 253 


4 


అమృతాంజన [పథావము 


ఈ (పశ్నకు సరియైన సమాధానముకొరకు విచారణ చేసేందుకు 
మరొక్క మారు నాగేశ్వరరాయలు బొంబాయినుండి వాది బావగారికి 
[వాసిన లేఖలోని భాగాలు స్మృతికి తెచ్చుకుందాము । 


“తొమ్మిది సంవత్సరాలనుండి నా (పకృతికీ, ధ్యయానికీ అనుగుణ 
మైన కృషి చెస్తూ [శమపడుతున్నాను. ఇంకా గమ్యస్థానం చేరుకోలేదు 
ఏనాటి కెక్కణికి భగవంతుడు నన్ను చేరుస్తాడో తెలియరాదు. కాని అంత 
వరకూ ఎన్ని కష్టాలెనా పడడానికి నిశ్చయించుకున్నాను.* 


ఏమిటి మాటల తీరు; తక్కిన ఉఊ_త్తరములో తన సంపొదనల, ఖర్చు 
సంగతి వివరంగా ఉన్నందువల్ల పె మాటలుకూడా ధనార్ణనపరం గానే 
సాథారణ బుద్దులకు అన్వయింపవచ్చును. కాని ఏమా|తము సూక్ష్మ పరి 
శీలన చేసినా అందులో వారి ధ్యేయమూ గమ్యస్థానమూ, దానికి భగ 
వంతుడు చెర్చడమూ, అనే మాటలు కనువిప్పు కలిగి స్తవి. అంకొకఅడుగు 
వేసి చూడగల వారికి భగవంతుడు డెన్నటికైనా తన్నా ధ్యెయానికి 
చేరుస్తాడనే విశ్వాసము [పత్యక్షమవుతుంది. అవును థీరులై నవారికి శ్రీ 
కృష్ణపరమాత్మ (పతిజ్ఞ హృదయస్థంగా ఉఊంటుంది: “స మేభక్తః 
ప్రణశ్యతి!” 


నాగేశ్వరులు అప్పటికి తమ వివాస స్థానములో ఎన్నో మార్చులు 
చేసినారు. మొదట తంబు బెట్టి భవనములో మి|తుల మధ్యనుండి రెంటాల 
వారి యింటికి, అక్కడినుండి బొంబాయికి, తర్వాత కలకత్తాకు, తిరిగి 
మదరాసుకు, మళ్ళీ రెండవసారి బొంబాయికి బౌషధముల వ్యాపారమే 
కాక జ్యోతిషశాస్త్రగంథ (పకటనము కూడా వారు (పయత్నించి 
చూచారు. అప్పటికి ఏమీ తృప్తిగా సఫలమైనట్లు తోచదు. తిరిగి 1898లో 


రెండపసారి బొంబాయి వెళ్ళిన తర్వాత ఏమి తంటాలు పడినారో మనే 
కెరుశలేదు, 


254 సారస్వత వ్యాసములు 

చివరకు అక్కడనే 1899 లో, అమృతాంజనము వ్యాపారము 
(నారంఖించినారు. అదే నిశ్చయంగా నాగేశ్వరులను తమ జీవయా[తను 
దేవయ్యాశ్రా మార్గములోసూ, కై వల్య యాతామార్గములోనూ స్థిరంగా 
తిరుగుముఖము లేకుండా, ముందుకు సాగింపజేసింది. మొదట మొదట 
వారికే అది స్పష్టముగా భాసించి ఉండకపోవచ్చును. ఈ మాటలు స్థూల 
దృష్టితో చూచేవారికి స్తుతిపాశ ముగా కనబడవచ్చును. కాని త_త్త పరి 
శీలన వమ్మాతమైనా చేయగలవారికి నాగేశ్వరులను దేవయా[తా పరులను 


శివయాత్రావరులను చేయించినది అమృతాంజనమే అని వ్య కృమవు 
తుంది, 


ఏమిటిది ? ధనసంపాదనకు అనుకూలించిన మందు ఆయనను శివ 
యా(కోన్నుఖులను చేసినదా ? అవును అమృతాంజనమె వారి సాధనా, 


వారి ధ్యయమూ అన్నా పొరపాటు కాదు. ఇతి అతిశయో క్తి కాదు. 
అత్యంతమైన స్వభావో_కి 1 


నాగేశ్వరులు అంతకుముందు చాలా చాలా మందులు తయారుచేసి 
(సకటనలుచేసి చూచారు. ఎక్కువ లాఖించలేదు. ఏదో ఒక శభముహూూ ర్త 
ములో, ఏదో ఒక్క మందుమీద దృష కేం దీకరి స్టే, మంచిదని వారికి 
స్ఫురించినది. సరిగ్గా అది 'అమృతాంజని మై (పత్యక్షమైనది. ఏక్షణంలో 
వారా నిశ్చయం చేశారో సరిగ్గా ఆ క్షణంలోనే, ఎన్నెన్నో జన్మాంతరా 
అలో వారుచేసి కూడ బెట్టిన పుణ్యమంతా పుంజీభవించి, (వారబ్బ కర్మ 
స్వరూపములో వారిలో ఉద్బుద్దమైనది 1 


ఏమీది ?__అవును. లోకములో ఎన్నిమందులు లేవు ? మందులకు 
ఎన్ని పేరులు లేవు ? ఆయుర్కేదౌ షథా ల పేరులు ఎంతో శాప్యమనోహర 
మైనవి ఉన్నవి. అమృత శబ్దముతో కూడిన నామమే వారి కెందుకు 
స్ఫురింపవలె ! పూర్వజన్మ కృతపుణ్యమె అమృత స్వరూపంగా వారి 
వాక్కులో ఆదేశించినది. పేరులో ఏమున్నదనేవారు అవివేకులు. నామము 
వస్తువులకు ఏదో సంకేతము మా|తంగానే ఉండే భాషలలో పేరులో ఏమీ 


లేకపోవచ్చును. కాని సంస్కృత భాషలోనినామాలకు అది అన్వయిం చదు. 
అందులో వేతినామమూ అర్థవంత మైనది 1 


నోరి నరసింహశాస్త్రి 255 


అమృతము అంటే కేవలము పునరావృ త్తికల స్వర్షలో కవాసులు 
భుజించే సురాణ (పసిద్ద్ధికల భోజనము మాత్రమె కాదు, వెదచెదాంత 
ములు ము స్థితిని అమృత శబ్దముతో నే నిర్దేశి స్తూ ఉంటవి. కాబట్టి 
సము దమధథనమువల్ల పుట్టగా, జగన్ఫోహిని దేవతలకు మా[తమే పంచి 
పెట్టిన దివ్యాన్నమైన అమృతమే కాదు అది కేవల (బ్రహ్మము కూడాను? 
అమృతాంజన భావనే నాగేశ్వరులను దెవయా[తకును "కై కై వల్యయ్యా! త్ర 
కును ఉన్ముఖులను చేసిన దమటకు ఎట్టి సందెహమునూ లేదు. 


కివల వ్యాపారబుద్ది మ్మాతమే కల వర్తకులకై తె ఆ నామము 
వినిమయదారులను, ఖాతాదారులను ఆకర్షించేందు కే వినియోగపడి ఉండ 
వచ్చును. కాని నాగేశ్వర రాయల వంశములోని పూర్వపురుషులు నిష్టతో 
చెసిన శివరాధనము, వారు స్వయముగా జన్మ జన్మాంతరములో చేసి 
యుండిన పుణ్యమూ, తపసూ ఆ నామముగా రూపొందినవి మంతాలు 
జసించడ మెందుకు ? దేవతలను పూజించడమెందుకు ? ఆ మంతదేవత్తా 
భావమూ, ఆకారమూ మనముకూడా పొందడానికే కదా ! నాగేశ్వరులు 
అమృతాంజన నామము జపముచేయగా, మననము చేయగా , కీ ర్తింపగా 
విశ్వవ్యాప్త స్తము చేయగా, వారికి అమృత మార్షము దొరికినది, అమర 
యా|క, శివయా[త, [పారంభించినారు. 


“అంజనం అంటే కాటుకు తలనొప్పి మందుకు కాటుక పేరు పెట్టడ 
మేమిటి? "అని పెద్దలొకరు ఆ'కేపించిరని చెప్పుచు, “పేరులో తప్పున్నా 
మందులో లేదు” అని శ్రీ గొ[రెపాటి వేంకటసుబ్బయ్య సరసంగా సమ 
రించారు. కాని పేరులో కూడా తప్పులేదు అంజన శబ్దము సర్వసామాన్య 
ముగా కాటుక కీ వాడుకలో ఊన్న టె కనుక ఆ చేసిన ఆక్షేపణ న్యాయమే 
అనే (భాంతి కలుగుతుంది ముందు. కాని అంజనశద్దానికి . కాటుక అనే 
కాక్క ఇ౦కా ఇతరా ర్థాలుకూడా ఉన్నవి, శె వైద్యా" నిఘంటువులో అంజన 
శక్టూనికి ‘Ointment’ అనే అర్థము కూడా ఉన్నది." ఆ పే నిఘంటువులో 
A Cosmetic vintment; "rire అనే అర్జాలుకూడా ఉన్నవి. “అంట్‌ ? 
అనే ధాతువుకు |[మక్షణ- మర్దనముచెయుట "అనే అర్థముకూడా ఒకటి 


ఉన్నది. అమృతాంజన శబ్దములో కూడా దోష మేమా|తమూ లేదు? 
అది సాధువు, అర్ధవంతమైన ది. 


చెన్నపట్టణములో ఆం|ధమహాసభలో నాగేశ్వరుల చితపటము 
ఆవిష్కరించిన సందర్భములో మహాత్ముని ఉపన్యాసములో ఈ (కింది 
వాక్యాలు మనము స్మరింపదగును. 


“ “ఆఇమృతాంజనము పేర మీరు [పజలను మోసగిస్తున్నారు 
గదా !' అని నే నొకసారి ఛలోక్తిగా అన్నాను, దానికి నాగేశ్వరు లిచ్చిన 
జవాబిది. “అవును మీ మాటను కాదనను. మోసమే ఐనా, అపాయము 
చేయనిది. అది నయముచేసినా చేయక పోయినా, కీడు చేయనిది. 
అమృతాంజనము కొనే వాళ్ళంతా దాని బాధా నివారణశ క్రిమిద విశ్వా 
సముతోనే కొంటున్నారు. ఆ విశ్వాసమే వారికి గుణమిస్తున్నది. అదేనా 
వ్యాపారానికి మూలము. అమృతాంజనంవల్త వస్తున్నలాభంలో ఎక్కువ 
భాగము (వజోపయోగాని కే వినియోగిస్తున్నాను. ఈ వ్యాపారానికి 
వరమపయోజనము ఆదే!' ఈ మాటలు వినగానే నాకు నచ్చినమనిషి 


ఇతడు అనుకొంటిని. వారి జవాబులో సంపూర్ణ మైన (తికరణశుద్దియు 
విన మతయు |ప్రకాశించినవి. 


అమృతాంజనం వ్యాపారము అన్నికష్టాలు అధిగమించి దేశ 
దేశాంతరాలలో కూడా ఖ్యాతిగడించి పుష్కలంగా రాబడి కూర్చినకొలది, 


నా గేశ్వరరాయల జీవయా[త అమృతవథములో నిరంతర (పవృద్ధమైన 
వై భవంతో ముందుకు సాగినది, 


కాబట్టి 1999 సంవత్సరము నాగేశ్వరుల జీవితములో పెద్దమలుపుగా 
మనము గు ర్తింపపలె. _పసిద్దులెన లోకోద్ధారకులెందరో వారి లోకోద్దరణ 
యాత [పారంభించినది ముప్పది మూడేళ్ళ ఈడు వచ్చినప్పుడే! నాగే 
శ్వరుల కప్పుడు ముప్పది రెండేళ్ళు ! 


లి 


ఆం|ధష్మతికావతరణము 


నాగేశ్వరరాయల అప్పటి నివాసస్థలము బొంబాయి నగరము. 
అప్పుడు భారతదేశమునకు రాజధాని కలకత్తా. కలకత్తాకు రాజకీయ 


నోరి నరసింహశాస్త్రి 257 


ప్రాధాన్య మెక్కువ. బొంబాయి వ ర్రకమునకు కేం్యదము, భరతఖండము 
పాలించుటకు వచ్చే ఆంగ్లాధికారులంతా, ముందు బొంబాయి రిపులో 
దిగేవారు. అందుచేత అది అప్పుడు ఇండియా దారము (Gateway 
of India) ఐనది. సైన్యాలు భూ పయాణాలు చేసెరోజులలో భారత 
భూమికి దేహళిమైన దేహళి (డెల్లీ) (ప్రాముఖ్యము వహించేది. దేహళి 
అనగా గడపు ద్వారము, నాకాయానము ప్రాముఖ్యము వహించిన 
తర్వాత, బొంబాయి దేహళి స్థానముగా మారిపోవుటచేత దానికి రాజ 
కేయముగా కూడా (సాముఖ్యము కలిగినది. ఆంగ్ల (సభుత్వమునుండి. 
స్వెచ్చ పొంద వలెననే సంచలనాల కన్ని టిక్కీ కలకత్తా, బొంబాయి 
నగరాలు, అవృట్లో కీం్యదాలుగా ఉండేవి. ఐతే ఆ రెండు నగరాల ఆదర్శ 
స్వరూపములో ఎంతో భేద ముండేది. 


కలకత్తా రాజధాని ఐనందున విదేశీయ సంస్కారాలు వంగదేశ 
ములో ముందు పాదుకున్న వి. అందువల్ల నే అక్కడి నుండియే బ్రాహ్మ 
వుతమూ ఇతర సంథుసంస్క్రరణ సిద్ధాంతాలూ, దేశమంతటా వ్యాపిం 
చినవి. ఆ కాలంలో భారతభూమిలో అంతటా పెద్ద పెద్ద ఉద్యోగాలలో 
ఉన్న భారతీయులంతా వంగియులే, వంగదేశీయుల జనసంఖ్య కూడా 
చాలా ఎక్కువ ఐదుకోట్లు, వంగదెశ (పాబల్యము అణచడాని కీ అప్పుడు 
ఆ (పాంతాన్ని రెండుగా విభజిందారు. వంగదేశ నాయకులు తము రాష్ట్రా 
ద్యమాన్ని స్వదేశీ జద్యమంగా మార్చి, భరశభూమి నంతటినీ ఉద్యో 
ధించారు. ఆ ఉద్యమాల కన్ని టికీ మూలము అక్కడ ఆఎగ్మసంపర్మము 
వల్ల కలిగిన ఉట్టివన మే, నునదెశపములో అధికారభాషగా ఉఊండవలసినది 
ఫారసీయా, సంస్క తమా, ఇంగ్ల జా అనె సమస్య వద్చినప్పుడు, ఇంగ్నీ 
మను సమర్ధించిన వారిలో ప్రముఖులు సంభఘసంస్క ర్హలై న రామమోహన 
రాయలవంటి వారని మరచిపోరాదు.ఆతర్వాత చిటిషు రాజనీతి తం్యతము 
వంగరాష్ట్రమును ఏకముచేసి రాజధానిని ఢిల్లీకి మార్చినది. దానితో 
వంగ ప్రాముఖ్యము తగినది, స్వాతంత్ర్యము వచ్చేనాటికి మురొకవిధంగా 
వంగదేశము రెండుగా విడదీ యబడ్డది. వంగి యుల నాయకత్వము 
పూర్తిగా వెనుక బడ్డది. 


17 


258 సారస్వత వ్యాసములు 


WW awn 


ఇక మహారా ప్ట్రములో ఉద్భుద్దమైన స్వాతం తెచ్చు, పాశ్చాత్య 
సంపర్క మువల్ల జనించినది కాదు. అది స్వభావసిద్దముగా భారతీయ 
సంస్క తియందు అఫిమానముతో పుట్టిన స్వాతం తే చ్చ. బొంబాయి 
రాష్ట్రానికీ ౮ రాజకీయ రాజధాని వొంబాయినగరమే ఐనా సాంస్కృతిక 
రాజధాని హపూనానగరము. భరతభఖండములో అతివిసార భాగమును 
పాలించిన భారతీయులలో చివరివారు మహో రాష్ట్ర9లు. శివాజీతో ఆరంభ 
మైన జాతీయోద్యమము పీష్వాల (పభుత్వముతో ఢిల్లీ సింధునదుల 
వరకు గల భూభాగమునంతటినీ పాలింపగలుగు నంతటి విస్తృతి 
వహించినది. దానికి మొదటి పెద్దదెబ్బ తగిలినది 1761లో మూడవ పాని 
పట్టు యుద్దములో సంభవించిన అపజయముతో. ఆ తర్వాత కూడా 

వింధ్యకు దక్షిణభూమిలో మహోతా షల (వాబల్యము తగ్గలేదు. ఆంగ్లే 
యులను చివరకు [పతిఘటించిన (ప్రబల భారతీయులు మహారాష్ట్ర 9లే. 


మహారాష్టులతో నాలుగు సం|గామముబు చేసి తుదకు 1810కి ఆంగ్లేయులు 


వారిని అణచివేయగలిగిరి. మళ్ళీ 1857 లో జరిగిన స్వాతం్యత్య సంగా 


మములో దాక్షిణాత్యులలో ఎక్కు వపౌలు వహించినది మహారాష్టు9లే. 
మహారాష్ట్రు9లంటే, ఇప్పుడు చాలామంది (భాంతిపడుతున్నట్లు ఆ 
దేశములో అనాదిగా నివసిస్తున్న వారేకాదు. మహారాష్ట్రము రాజకీయ 
కేందమైనప్పుడు, భరతఖండము;ో ఎక్కడెక్కడి మేధావులూ అక్కడికి 
చేరుకొన్నారు. వారిలో “తెలంగ్‌” అని వ్యవహరించేవారంతా స్పష్టంగా 
తెలుగుదేశము నుండి కెళ్ళి సుహారాష్టు9లై నవారే. అట్లాగే ఇతర 
(వాంతాల వారుకూడా వెళ్ళి మహారాష్టుషలలో కలసిపోయినారు. మహి 
రాష్ట్రృలంటే భారత జాతీయతకు చివరివారసులు, చివరి ప్రభువులు. 


రాజకీయముగా మస హారాష్ర9ల |పాభపము తగ్గినా, సాంస్కృతి 
కంగా భారతభూమిని వారి పొలించారు, విద్యానగర రాజ్యము ఉజ్జ్వల 
[పభతో వెలుగుతున్న రోజులలో “అక్కడ సర్వభారత సంస్కృతి కింది 
కృతమైన టె” చివరకు మహారాష్ట్రములో, అందులో ముఖ్యంగా పూనా 
నగరంలో, భారతీయ సంస్కృతి _పజ్వలించింది. నిర్ణయసాగర్‌ వారు 
అన్ని సంస్కృత [గంథాలు అంత నిర్దుష్టంగా అంత చౌకధరకు | పచు 


రింప గలిగినారంటే, అక్కడ ఎంతమంది విద్వాంసులు నాలుగుమూలల 


నోరి నరసింహశాస్త్రి 259 


నుండి చేరినవారుంటేవారో ఊహించవలసినదే. డేవనాగరలిపిలో వారు 
ముదించిన |గంథాలకు మూలమైన |[వాత[వతులు ఎక్కువ భాగము 
ఆంధలిపిలోనివని గుర్తించుకుంటి విద్యానగర సంస్కృతికి ఆనాటి మహా 
రాష్ట్రము వారసత్వము వహించినదని అవగతమవుతుంది. 

మహరాష్ట్ర ములొ ముఖ్యముగా శివాజీ స్మరణముతోనూ, గణపతి 
నవకా తితృవాల సందర్భంగా నూ, జాతీయోద్యమాలు వికసించినవి. 
గోఖలేవంటి విద్యావేత్త, తిలకువంటి మహావిద్యాంసుడు, అక్కడి ఉద్య 
మాలు నడిపినవారిలో [పధానులు, *కేసరి పత్రిక స్వాతం త్యసమరానికి 
దారితీసినది. మహారా ష్ట్రదేశ నివాసము శ్రీ కె.వి. లక్ష్మణరావుగారిని 
విజ్ఞాన చందికా [గంధమండలి స్థాపనకు, విజ్ఞాన సర్వస్వ |పచురణకు 
పురికొల్పినట్ల, శ్రీ నాగేశ్వరులను బహునుఖ రంగములలో దారిచూపి 
నడిపించుటకు కారణమైనది. 

కేవలము విజాతీయమై వంగ దెశోద్భవమైన ఉద్బోధానికి అంకి 
తుడై నవాడు శ్రీ వీరేశలింగంపంతులు గారు. ఆయన ఎట్టి మహదాశయా 
లతో (ప్రభావితుడై నా, ఆయునకు (పతిపక్షులయందు అసహన మెకాక, 
ద్వేషముకూడా ఉండేది. ఆయన స్వదేశీయులతోనే ఎన్నో వివాదాల 
లోకి, కోర్టులలో డావాలలోకి కూడా దిగవలసి వచ్చినది, 

నాగేశ్వరులది మహారాష్ట్రమధ్యములో ఉద్భుద్ద మైన స్వజాతీయ 
సంస్కారము. అది కేవలము మార్చులేకుండా, విజాతీయ విజ్ఞాన జ్యోతిని 
చూడనని కళ్ళుమూసుకొని ఉండే అంధుల మూఢపద్దతి కాదు. అది విశ్వ 
వ్యాప్తమైన విజ్ఞానాన్ని, సంస్కారాన్ని, [పజబోధాన్నీ జిర్ణమువేసికొని, 
స్వాయ_త్తము చేసుకొని, జాతీయ సంసా, రానుగుణ్యంగా మలచుకునే 
సజాతీయ |పాణశ క్రి! ఆ పాణజ్యోతిని నాగెశ్వరులు మహారా ష్ట్రములో 
దర్శించి, ఆం|ధులకు, ఆఅం|ధసంస్ల తికి అనుగుణంగా దానిని వెలిగించి, 
మనకు |వ్రత్యక్షము చేసినారు. అందువల్ల నాగేశ్వరుల ఉద్యమాలన్నీ 
అంధులు స్వాగతపూర్వకంగా (గ్రహించారు. వారి ఊద్యమానికి ఎక్కడా 
ప్రతిఘటన ఉండేది కాదు, వారి భావాలతో ఏకీభవించని వారియందు 
కూడా వారికి ద్వేషముండేది కాదు. అందుకు ముఖ్యమైన కారణము 
వారిలో దినదిన _(పవర్ధమాన మవుకున్న సర్వాత్మ భావమే! 


260 సారన్వత వ్యాసములు 
నాగేశ్వరులు మహారాష్ట్ర దేశ మధ్యములో నుండి ఆం|ధదేశానికి 
(వదర్శించిన మొదటి దిపము “ఆఅంధప్మతిక'. అది 1808 జనవరి సం.లో 
కీలక సం. భ్యాదవద శుద్ద చతుర్దశి బుధవారమునాడు [పారంభమైనది. 
అప్పుడది వారవ్మతిక. సరిగ్గా గణపతి నవర్శాములు పూర్తిచేసుకొని 
శ్రీమహాగణపతిన్మిపససన్ను లనుగాచేసుకొని, అం|ధవ త్రికనుఅరంభిం చారు. 


సర్వవిఘ్న నీవారకుడు గణాధిపడిని అధమవక్షము స్మరణమైనా 
చేయనిది శై వులుగాని, స్మారులుగాని, భారతీయులు ఏవనికి ఉపక 
మించరు. అప్పటికి పుట్టిన ప తికలుకాన్సి తరా 
దేశములోని ప్మతికలు చాలాభాగము త 


త్స! 
య అ శన 
త్‌ పుట్టినవి కానీ, ఆం|ధథ 


్వరగానో ఆలస్యంగానో అంత 
రిస్తున్న వే. గణాధిపతి _పసాదమున్న ఆంధపఠిక, త్వరలోనే దినప| త్రి 
క్రై మరెన్నో శాఖోపశాఖలై , అచంచలంగా ఉండి, త్వరలో షష్టి 
పూర్తి ఉత్సపము చేసుకోబోతున్న ది. ఇప్పటికి ఆగణపతి ఆంధప (తిక 
ఆఫీసులో పూజలు పొందుతూ ప్రసన్న వదనుడై నిలిచియే ఉన్నాడు. 
భార తీయ సం్యపదాయము విడనాడని నూతనారంభమంటే అల్లాగే 
ఉంటుంది. (ప్రారంభ శుభసమయ నిర్ణయిములో అప్పుడు విశేష వై భ 
వంతో మహారాష్ట్రములో జరుగుతూ ఉండిన గణపతి నవరా్యాతముల 
ఛాయరూడ ఉన్నది. 


నాగేశ్వరులు తమ అభిమానాషథానికి అమృతాంజనమని పెరుపెట్టి 
కృతార్గులై నప్లే వత్రికకుకూడా పరమోచితమైన “ఆం|ధప|త్రిక అని పేరు 
పెట్టడము వారి అద్భుతమైన దూరదృష్పికి నిదర్శనము. అప్పటికి ఆంధ 
రాష్ట్రము కావలెననే ఆలోచనకూడా ఎవరికీ తట్టియుండలేిదు. తర్వాత 
కొద్దికాలానికే ఆం[ధోద్యమ మారంభమైనది. అందులో ఆం[ధప్మతిక 
వహించిన పాత ఎంత వర్ణించినా తీరదు. ఆంధోద్యమము ఆరంభించిన 
మొదటి రోజులలో ఆం[ధదేశనులో నాయకులెందరో ఆ ఉద్యమాన్ని 
(పతిఘటించినారని 'యువతరము వారికి గుర్తుచేయవలసి ఉన్నది. 


ఒక్క ఆం్యధప్మతిక పేరే కాదు. అప్పుడు ఆం[ధదేశములో చాలా 
[(గామాలకు వారానికి రెండుసార్ల ని పేరున్నా, నిజంగా ఒక్కసారే టపొ 
వెశేది. సరిగా టపా వళి, రోజుకు అందేటుగా ఆం[ధపతిక వచ్చిది. 
గ ర లు 


నోరి నరసింహశాస్త్రి 261 


గామస్గులకు అది ఒక పండుగ, మళ్ళీ వారానికి ఆం(ధప|కిక వచ్చే 
దాకా (గామీణులు ఆప్మతిక మరల మరల చదివేవారు, చదవలేనివారు 
వినేవారు. అ చదవడ మెట్లా? “ఆంధప తిక దగ్గరనుంచి అమృతాంజనం 
దాకా!” ఈ మాటకు అఘూల్యాగమూ అనే అర్ధము, ఆ అర్థానికి మూల 
కారణము ఇప్పటి వాళ్ళకు తెలియదు. ప్మథిక దట 'ఆం[ధప([తిక'అని 
ఉన్నట్టి, చివరిపేజి చివరలో, చాలాకాలమువరరూ, త తప్పనిసరిగా అమృ 
తాంజన [పకటన ఉండేది! 


విద్యా_పదాతలై న దేవతలు [పధానంగా ఇద్దరు. హయ గీవు 
డొకరు. ఆయున హహాఘోవషకతో సేదనాదము దిక్కులు [వతిధ్వనింన 
జేస్తాడు. రెండవ వారు దక్షిణామూర్తి. ఆయన మౌన వ్యాఖ్యతో జ్ఞానోప 
దేశము చేస్తాడు. తద్విదులై నవారు ఆలోచి సే ఆయన శ్రీ మహాగణాధి 
పతి స్వరూపుడుగానే భా సహక, నానేశ్వరరాయ లు తమ రచనలు, [వస్తా 
పనలు తరుచుగా ఈ విధముగా దశ్రి క్షీణావమూర్తికి నమస్కరించి ఉపక 


"ఓం నమః (పణవార్థాయ శుద్దజ్ఞానెక మూ ర్తయే, 
నిర్మలాయ |[పసన్నాయ దక్షిణామూర్తయే నమః” 


ఇందులో ఒక వైచ్మికి ఉన్నది, ఇందులో నిర్మల జ్ఞ జాన శబ్దములు 
హయ గీవ థా నక్లోకములో కడా ఉన్న వే t 


ఆం ధవ త్రికయే తర్వాత పుట్టిన అన్ని ప|కికలకూ ఒరవడి ఐన 
దంటే అతిశశౌకా క్రి కాదు. షత్రికాప్రచురణల కష్టసుఖాలు, పుట్టుపూర్వో త్త 
రాలూ బాగా ఎరిగిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు *“ఆంధ(పభి సంపాద 
కులుగా ఉన్నప్పుడు (వాసిన మాటలు చదివితే, ఆంధప తిక స్థ సాపనలో 
నాగేశ్వరుల మహ _త్వము కొంత బోధపడుతుంది. వారి వాక్యాలీ కొంత 


సంక్షేపించి ఉదాహరస్తున్నాను. 


“తెలుగు ప తికా రచయితలకు కులపతి శ్రీనాగేశ్వరరావు పంతులు 
గారు. ఈనాడు తెలుగు జర్నలిజమ్‌ యింత అభివృద్ధి చెందిందంటేి, 
ముఖ్యంగా తెలుగు దినప్మతికలు అభివృద్ధి లోనికి వచ్చాయ;:టి, అదంతా 


262 సారస్వత వ్యాసములు 


ఆయన చలవే 1914లో ఆయన మొదట తెలుగు దినప్మతిక స్థాబంచి 


నప్పుడు ఆయన వద్ద కల సాధన సంన క్రి బహు స్వల్పం, ప తికలలో 
సనిచేయడానికి అనుభవజ్జులై న (పతిభావంతులు లెరు. _పజలై నా 
చేయూత ఇచ్చి కోడ్బడేట్లు ఉన్నారా అంటే, అది లేదు. అయితే ఈ 
చిక్కు లేమీ ఆయనను అడ్డలేకపోయినవీ. అచంచలమైన ఆత్మవిశ్వాసము 
ఆయనది, విజ్ఞానధనాన్ని పంచిపెట్టాలనె ఉత్సాహము, సరస్వతీపరి 
మళాన్ని గుబాళింపచేయాలనే ఉత్సాహం, ఆయనలో (కిళ్ళురికింది.... 

ప్మతిక్కాపకటనలో కూడా ఆయన ఎక్కువగా తెలుగు వార్తలకే పాము 
ఖ్యం ఇచ్చేవారు. తెలుగు [పజల దైనందిన జీవితము పతిఫలించడానికి 
ప్మ్యతిక దర్శణం కావాలని ఆరాటనడేవారు.... నాగేశ్వరరావుగారు ప్యతిక 
నెలకొల్పడంతోపాటు ప|తికావఠనంకూడౌ |పజలకు అలవాటు చేయవలసి 
వచ్చింది. ఈ నిమిత్తం ఆం[ధదేశంలోని [పతి గంథాలయానికి [పతిపఠన 
మందిరానికి రెండు దశాబ్దాలపాటు ఆయన ఉచితంగా పత్రికను పంప 
వలసి వచ్చింది... తన ఆదర్శం ,పకారం ప తికానిర్వహణ చేయటానికి 
అవసరమైన |పతిభావంతులకోసము అన్వేషించవలసి వచ్చింది. పతిక 
లకు వ్యాసాలు వాసేవారికి పారితోషికం ఇచ్చే ఆచారాన్ని మొదలు 
పెట్టింది వారే. ఇందువల్ల తెలుగు ప్యతికా రచన దేశసేవ మ్మాతమే కాక 


గౌరవనీయమైన వృత్తిగా వరిణమిల్లింది. పత్రిక సర్వాంగసుందరంగా 


ఉండాలంటే వివిధ చిత్రాలతో ముదించాలి. అప్పుడే పెద్దలతోపొటు 
పిన్నలను, విద్యాధికులతోపాటు నిరక్షరాస్యు లనుఆ కర్షిస్తాయి, ఈదృష్టితో 
ఎన్నో వ్యయ్యపయాసలకు ఓర్చి చక్కని బ్లాకులు తెప్పించేవారు.” 


పై వాక్యాలు దినప(తిక ఐనతర్వాత ఆం[ధప(తిక ఆశయాన్ని 


దృష్టిలో పెట్టుకొని (వాసినవై నా అవి ఆంధవతిక వారప్మరికగా ఉన్న 
ప్పటి దశకుకూడా అన్వయిస్తాయి. 


“అం|ధప|తిక కేవల వారావతిక కాదు. జాతియ సంస్థ. ఆం|ధ 
[పజావాహినికి (పతిబవింబము.ఆం్యధ జాతికి గౌరవము కూరుస్తున్న ఉత్తమ 


ప్మతిక. అవి ఎంతటి ఊదేక పరిస్థితులలోనై నా తొణకదు. ఉ్యదేకపర 


చను. ఆలోచనా పూర్వకమైన భావాలు పేరేపింని విజ్జానాత్మకము 


నోరి నరసింహశాస్త్రి | 263 


స్వాతికము సుస్థిరము అయిన వి నము అపలంబిస్తుంది. [కమమైన 
పరిణానుము కలిగి స్థిరమైన నీతిగల పత్రిక. అది ఆం్యధుల నిత్యజీవి 
తంతో పెనవేసుకుపోయినది.” ఈ మాటలు ఒకరన్నవి కావు. చాలా 
మంది చాలాసార్లు అన్నవి. జనమంతా ఏక్మగివంగా అనేమాటలు. 
నాగేశ్వరరాయలు ఆంధపష్మతిక నడిపినది ముప్పది వీళ్ళే. వారు పరమ 
పదించిన తర్వాత ఇప్పటికి మరొక ముప్పది ఏళ్ళు దాదాపుగా గడచినవి, 
ఐనా దానిస్థాయి అబ్లాగే ఉన్న దంచే దానికి కారణము నాగేశ్వరులు 
స్థిరముగా నెలకొల్పిన సత్సం[పదాయమే, ఇది ఒక్క సంపాదకీయాల 
లోనే కాదు. వార్తా [పకటనలలో కూడా ద్యోతిత మవుతుంది- ముఖ్యంగా 
యుద్ధసమయంలో జనాకర్గకమైన వార్తలు అందుకుంటవి. అవి విశ్వాస 
యోగ్యమైనవని భావించనిదే ఆంధప తిక (పచురించదు. తక్కిన పతి 
కలు వచ్చిన అద్భ్బుతవార్తను వచ్చినట్లుగా [ప్రకటించి మరునాడే దాన్ని 
సరిదిద్దుకుంటవి. 


ఆం[ధప్యతికకు మొదట శ్రీ అవటపల్లి నారాయణరావుగారు, 
తర్వాత శ్రీ హరిసర్వో త్తరావుగారు సహాయ సంపాదకత్వము పహించారు. 
తర్వాత బహుకాలము శ్రీ చల్లా శేషగిరిరావుగారు ఆ స్థానంలో ఉన్నారు, 
ఠీ శేషగిరిరావుగారిమూ ర్త కూడా నాగేశ్వరుల మూర్తివలెనే ధీరోదాత్త 
ముగా ఉండేది. వారి ఆధ్వర్యములో ఆం[ధప్మతిక పరిణతయౌవనము 
కూర్చుకొన్నది. అంతకుముందు అఆం[ధప్మ తికలో ఇంగ్నీషులోనే టెలి గా 
ములు ఇత్యాదులు పచురించే వారు. థ్రీశేషగిరిరావు చేసినసూచన నే 
హర్షించి నాగెశ్వరులు ఆపద్ధతి చాలించారు.“ తెలుగుదేశములో పరిస్థితులు 
తెలిసి కొనవలెనంటే, ఇంగ్నీ షువారు ఆంధ్రపత్రిక చదువుకొనవలసివస్తుం ది” | 
అనినాగెశ్వరులు సగర్వంగా అప్పుడు అనగలిగినారు. 


నాగెశ్వరులు పరమపదించే నాటికి ఆం్యధప్మతిక ఎనిమిదివందల 
మందికి ఉచితంగా పంపుతూ ఉండేవారట. దానివల్ల నే పకికకు నషమని 
య 
ఢీ పట్టాభి లెక్కకట్టినారట ! 


264 సారస్వత వ్యాసములు 


6 


ఆం|ధోద్యమము 


శ్రీ నాగేశ్వరులు పూర్ణపురుషుడు కావచ్చును, ఎంత మహాను 
భావుడో కావచ్చును, కాని వారివల్ల మునకు లభించినదేమి అనికూడా 
(పశ్నించుకోవడము న్యాయసమ్మ త మె. ముఖ్యముగా ఆం[ధభూమికి 
వారుతమ పురుషత్వము సార్థకముగా సర్వతో ముఖమైన నిస్వార్థ సవ చేసి 
నారు. అం|ధ వారప(తిక, సంవత్సరాది సంచికలు, ఆంధ దినప| తిక, 
భారతి, ఆం[ధ్మగంథమాల _ వీనివల్ల వారు కావించిన (ప్రబోధము, అనేక 
[గంథాలకు వారు [వాసిన పీఠికలు, ఆం[ధ(పదెశ కాం్యగెసుకుమదరాసులో 
ఆం[ధ సభకు, ఆం[ధదేశమంతటా |(గంధాలయాలకు వారు కావించిన 
ర్చ, హరిజనోద్య మానికి, స్వాతం్యత్య సమరానికీ, ఆం| ధభా పొ 
సంస్కృతుల సర్వతో ముఖాభివృద్దికి వారు “ల చేయూత, వారు 
కావించిన విసారదానాలు- ప్ర ఎ ఒక్కటి ఐనా చాలు, ఎవరినై నా మహో 
క్కృష్టస్థితిలో శాశ్వతముగా లోకారాధ్యులను చేయడానికి! వురి వారు 
ఇన్ని టిలో అనితరసాధ్యమైన (ప్రజాసేవ చేయగలిగి ఉండడము తలుచు 
కుంటే అద్భుత మనిపించక తప్పదు. ఇంశసేవ చేసినా వారి వినయము 


ఎటువంటిదంటి, వారిని స్వీయచరిత్ర [వాయువుని పలువు రడిగినా 
వారందు కంగికరించరేదు. 


“మిరు పొతులకు అపాొ|తులకుకూడా దానాలు చేస్తారు.మీ దానాలు 
చాలాభాగము వ్యర్హమవుతున్న వి” అని ఒకరడుగగా, నాగేశ్వరు లిచ్చిన 
జవాబు శాశ్వతముగా [పపంచచరితలో నిలువదగినది: “మనము చేసే 
స్వల్పసహాయానికే పాతు డెవరో అపొ తుడెవరో విచారణ చేసి శ్రే ల్చుకునే 
లోపల పొత్రభూతుడైన ఆ పుణ్యాత్ముడు నిస్సహాయుడై (ప్రాణాలు 
వదులుతాడు 1”_ మన ధర్మశాస్త్రము అపా[తుల కిచ్చేదానము దాతకు 
పొపముకూడా కలిగిస్తుందని చెబుతుందని వారికి తెలియక కాదు. నూరు 
మంది అప్మాతులకు ఇచ్చినదానము వల్ల వచ్చే పాపముకంటే, ఒక్క 
పా్యతభూతునికి ఇచ్చిన దానము శతాధిక పుణ్యఫల్యపదమనీ, అర్హుడై న 
వానిని ప్యాతాప్యాతవిచారణ చేయనవసరము లేకుండా ఆర్తి లోనుంచి 


నోరి నరసింహశాస్త్రి 265 


ఊద్దరించవలెననీకూడా ఆ ధర్మశాస్త్రమే ఘోషిస్తున్నదనీ, ప్యాతాప్మాత 
విచారణచేయవలెననేవారికి ఏమి ఎరుక! ఈ ధర్మశాస్త్ర నిర్ణయాలన్నిటి 
కంటె కూడా నాగేశ్వరు లిచ్చిన జవాబు ఎంతో హృదయంగమంగా 
ఉండి సత్యస్ఫూ ర్తి ర్తి కలిగి ఉన్నది. ఇది కొంచము ఇ చెసిన దీనారావము 
చెత, కేవలకరుణ వేదిత్వము వల్ల అధర్మ మని నిశ్చయించి మహర్షిత్వమూ, 
ఆదికవిపదభాజబభ్వపరూ (వా పంచిన వాల్మీకిని జ పెకి తెస్తున్నది! 

దు అణాల డై ది 


చేలూకరు జెయిలులో ఉండగా ఒకమారు వారితో త్రీశివశంకరులు 
“పంతులుగారూ, మీ రింత దేశసేవ చేసినారు. మీ పేర ఏదై నా ఓక 
శాశ్వత చిహ్నమెనది సెలకొల్సి తే బాగుంటుంది” అని సూచించినారట., 
అ మాటలకు నాగేశ్వురులు జవాబు చెప్పకుండా, ఊరికి నోరు చప్పరించి 
వేసినారట! “అప్పుడు వారెంత నిస్పంగులో నాకు అవగత మైన” దని శివ 
శంకరులు తమ అనుభవాన్ని తరుచుగా స్మరిస్తూ ఉంటారు. 


ఇంకా ఎందరో “మీ రింతమందికి ఇన్నిదానాలు చేయకుండా 
అదంతా ఏదో ఒక సంస్థమీద కేందికరి సే మీపేరు శాశ్వతంగా ఉంటుం” 
దని ఎన్నోమారులు సూచిఐవచారట. వారికీ వారిచ్చిన జవాబు తత్తుల్యమై 


నదే. వారికి యశస్సుమీదకూడ కానుము గేదు. 


అల్బసత్వ్తులై నవాళ్ళు ఏదో ఒకదానిమీద దృష్టి పెట్టుకొని దానికై 
సర్వవిధాల పర్మిశమిస్తారు. వారంతవరకు (పశంసాపా్యతులి, కాని అనల్బ 
సత్తులూ, అపరిమిత పుణ్యమూ ర్తులూ ఐన హూ ర్జ్‌ప్తురు రుషులె_ న వారిని 
ఒకదారిలో పరిమితము చెసికొనీ నడవమని చె ప్పడ డము , ఆ సలహా చెప్ప 
వారి సంకుచిత భావాన్నే వెల్ల డిస్తుంది. 


నాగేశ్వరులు కాంక్షించకపోయినా, వారి కాంస్యవిగహాలు ఆం్యధ 
రాజధానీలోను, ఇతర నగరాలలోనూ వెలయబోతున్న వి. వారి పేరుతో 
ఎన్నో స సంస్థలు కూడా ఇప్ప టికి ఉన్నవి, కాని నిజంగా, సంపూర్ణంగా, 
శాశ్వతంగా, వారిపేరుతో కాకపోయినా వారు చేసిన నామకరణంతో 


వారు నిలిచిజఊండేది ఆం(ధరాష్ట్రములోనూ, ఉద్భుద్ధమైన ఆం|ధ 
భె ధి 
సంస్కృతిలో నూ, 


256 సారన్వత వ్యాసములు 
ఏకశిలానగరము 1929లో పరరాజవశమైన తర్వాత, మళ్ళా నేడు 
గాన్‌ ఆం|ధభాష ఆం|ధ సంస్కృతి (పత్యేక ప్యక్తి త్వముతో నెలయ 
లెదు. విజయనగర రాజ్యము పి హిెందూధర్మాన్ని నిలవబట్టివప్పుడు, దానీక్సి 
ఆం[ధు లెన్నావిధాల దోహదం చేశారు. కాని అది కర్ణాట రాజ్యనామం 


తోనే ఉండిపోయింది. ఆ రాజ్యము క్షిజించి దక్షిణాదిన సుధుర తంజా 


వూరు ఇత్యాది నగరాలలో ఆఎ|ధ[పభునులు పరివాలనలు సాగించినా, 


వారు అక్కడి [దావిడులలో కలసిపోయినారు. మళ్ళా మహారాష్ట్ర రౌజ 
విజృంభణంలో ఆఅం|ధులు తవు |వకిభ ధారపోసి తెలుగు (తె లంగ్‌) 


అనే పేరుతో మహారాష్ట్రులలో కలసి పోయినారు. తర్వాత ఆంగ్లే యుల పొల 


నంలో రెండుగా చిలి కొ కొంత చెన్ఫరాష్ట్ర ౦లోనూ, కొంత నిజాము రాజ్యము 
లోనూ ఉండిపోయినారు. చెన్న పట్టణ 2౫ పథమములో ఆం[ధులవల్ల 
వృద్ధిఐన పట్టణ వే వే ఐనా,ముందు దక్షిణదేశానికి రై లుమార్గము పడినందు 
వల్ల ॥ అక్కడికి తమిళులు విపరితంగా ఎక్కి వచ్చి తమిశనగరంగా 
మార్చివేసుకున్నారు. ఆ స్థితిగతులలో ఆం|ధులకు తమ ఆం[ధత్వాన్ని 
ముందు స్మరణకు తెచ్చినది నాగేశ్వరరాయలు. బొంబాయినుండి |వచు 
రించిన ఆం ధపకతిక డానికి అనుబంధంగా అనతికాలములోనే పొరంభ 
మైన సంవత్సరాది సంచికలు ఆం|ధ|పజానీకానికి ఆంధదేశాన్నీ, ఆం[ధ 
' వముఖులను పరిచయము చేయసాగినవి. ఆం[ధవాజ్మయము, ఆం|[ధ 
శిల్పము ఆంధ చిత్రకళ, ఆం|ధ సంస్కృతి ఆం|ధుల చరిత్ర, ఆంధ 
(ప్రజలకు తెలిపి నేతోన్మీలనము చేసిన శ్రీ గురువులు నాగేశ్వరులు. 


ఆం|డోద్యమానికి శ్రీ కందుకూరి వీరేశలింగము తం|డివంటివారని 
నాగేశ్వరుడు చెప్పిరి కాసి అది వినయశీలతవల్ల చెప్పినది. వారి మాట 
లను తీసివేయలేక శ్రి ఉన్నవ లక్షీనారాయణ గారు నాగేశ్వరులను 
ఆం|ధోద్యమానికి తల్లి వంటివారన్నారు. కాని సత్యము చెప్పవలసినచో, 
ఆంధోద్యమానికి తల్లి, తర్యడి,గురువు వంటివారు నాగేశ్వరులు అనడము 
అతిశయోక్తి కాదు. కాకతీయ రాజ్యువతనమైన తర్వాత ఆం ధత్వము 
స్వయంగా దర్శించి అం|ధ|పజలకు దాని స్వరూపము (పత్యక్షముచేసి 
(ప్రదర్శించిన బుపషిస్వరూపుడు నాగెశ్వరులు 


నోరి నరనింహశాస్త్రీ 267 


నాగేశ్వరులకు ఎంత దూరద్బష్షి ఉందేదో, వారు కార్యసాధనకు 
ఎంత నెమ్మదిగా నిశ్చలముగా ఉపక్రమించి సాగించేవారో, విచారిస్తే 
అద్భు శమనిపిస్తుంది, మొదటి ఆంధ్రమహాసభ 1918లో బాపట్ల లో సమా 
వేశమయినది. అప్పటిలో ఆం[ధ రాజ్ట్రానికి ఆం|ధులలో నాయకులే 
పలువురు _పతికూలురై నందున, తీర్మానము చేయకుండా వాయిదా వేయ 
బడినది. ఆ వెంటనే రాయలసీమ నుండి (పతిఘటన వచ్చినది. ఆతర్వాత 
1914వ సంవత్సరములో జరిగిన రెండవ ఆం|ధమహాసభలో గాని ఆంధ 
రాష్ట్రము కావలెననే కిర్మానము అంగీకరింపబడలేదు. అంతకు పూర్వము 
నుండియే ఆంధప త్రికలోను, కృష్ణావ త్రికలోను, దేశాభిమాని వ త్రికలోను 
ఆం(ధరాష్ట్రము రావలెనని ఎన్నో వ్యాసములు (పచురింపబడ్డవి. ఈస్టితి 
గతులు బుద్దిస్థముచేసికొన్ననే కాని నాగేశ్వరు అవలంభించిన సామ్య 
ధోరణిలోని దూరదృష్టి అనుభవానికి రాదు. 


ఆం(ధ్రవ్మతిక సంవత్సరాది సంచిక శ్రీ నాగేశ్వరుల అపూర్వనృష్షి. 
ఆం(ధ్రప్మతిక స్థాపించిన తర్వాత వారు [ప్రారంభించిన కార్యములలో నెల్ల 
డ్‌ య 
గణనీయమైనది ఈ సంచికలు |పారంభించుటే. మొదటి సంవత్సరాది 


(పారంభమైనది, అందులో శ్రీ నాగేశ్వరులు [వాసిన ఈ [కింది వాక్య 
ములు (శద్ధగా గమనింపదగినవి : 


“అకశోకవర్షనుని కాలములో ఆంధరాజులు $0 దుర్గములను 
1,00,000 వదాతులను, 2,000 ఆశ్వికులను, 1000 గజములను గలిగి 
యుండిరి. కృష్ణానదితీర మందున్న శ్రీకాకుళము వీరికి రాజధానిగా 
నుండెను. ఆం[ధులు రమారమి $50 ఏండ్లు కీవూ. 300 నుండి కీ. త" 
206 పరకు నాంధదేశమును బాలించిరి.... ఓరుగంటి సంస్థానాధీశులై న 
గణవతిరాజులు పండెండు పదమూడు శతాబ్దములం దాం్యధదేశమును 
మహావై భవముతో. బాలీందిరి. ఈ వంశజులలోని రుదమదేవియును 
బ|తాపరు[దుడ'ను _ైసెద్దులు..., ఆం|ధుల గత వె భవము దేశాభిమాన 
మును బురికొల్ప నొపదా?.... నా జన్మభూమి, నా మాతృభాష, నా 
స్వదేశము అని యొకసారియైనను దలపోయని తేజోవిహినుడై న కుక్షిం 
భరుడుఎండునా?..., దేశారాధననునకు దౌర్జన్య మీవాలమున నెంతమ్మాత 


260 సా రన్యత వ్యాసములు 
మును బనికిరాదు... దౌర్జన్య మిహపరసుఖములను బాడుబేయును, 
ధర్మారంభమువలన నంతరాయములు నశించి విజయము సమకూరును.” 


ర, అద అష 


(ప్రస్తుతము తెలుగుబాసను మాటలాడు జనులు రెండు కోట్లకు 
వైగా గలరు. వీర లన్ని రాష్ట్రములందును వ్యాపించియున్నారు. 
1,50,00,010 తెలుగువారు [బ్రిటిషు ఇండియాలోను, 50,00,000 నైజాము 
రాజ్యమునందును గలరు. బిటిషు ఇండియాలోనివారు విశేషముగ తెలుగు 
మండలములలో నున్నారు. కాని రామేశ్వరనునకును, గాశికావురము 
నకును రంగూనునకును, క్వెట్లాకును నడుమనున్న పట్టణములందెల్ల 
దెలుగువారుగలరు. వీరల నందర కేకిభావులుగ జేయుట కాం|ధభాషకు 
శ క్రిసామర్థ్యములు గలవు. భిన్న దేశములందుండు తెలుగువారి నేక 
దెశీయులనుగె జేయుటకు వాత్సభాషంంం తగిన బంధన సాధనము” 
“ దావిడులును, మహారాష్టు9లును, ఘూర్ణరులును నాం|ధులకన్న 
సంభఖ్యాబాహు శ మున దక్కు వగనున్నను, శ క్రి సామర్గ్యములం చాం[ధు 
లను మించియున్నారు.... దెశభాషాభ్యుదయము మన సకలారంభము 
లకును బునాది. ఐకనుత్యమునకు మూల వీజము. పార్మిశామికాభివృద్ధికి 
|బథధాన సాధనము, వాణిజ్యాభివ్యద్దికి జతురో సాయము, జ్ఞానాభివృద్ధికి 
సరళ మార్గము, పురుషార్ల సాధనమునకు జక్కని (త్రోవ.. ....” 
“ఆం|ధడేశ బాంధవులారా ! మన పూర్వపు ఉన్నతస్టితిని దల 
పోయుడు.... దయామయుడై న సర్వేశ్వరుని నమ్మి దేశభాషా హితా 
రృమై పనిచేయుడు. సఫలీకృత మనోరథు లచిరకాలమున గాగలరు.” 


వారి నౌాజన్యము, వ్యవహార దక్షత గమనింపదగినవి. భాష సంగ 
తియ్‌ చెప్పిచెప్పి తుదకు “ఆం|ధదేశ బాంధవులారా' అని సంబోఢించిరి. 
సర్వతో ముఖమైన ఆంధా భి వృద్దికి వారెట్టి కలలు కనుచుండిరో ఇందులో 
కాననగును, అప్పటికి మహాత్ముడు రాజకీయముల లో (పవేశింపలేదు. 
అప్పటికే నాగేశ్యరులు రాజకీయ సాధనముగా దౌర్హన్యము విడనాడవలె 
ననియు,థర్మ మిహపరసాధన మనియు,దయామయుడై న సర్వేశ్వరుని 
నమ్మిన మనోరథములు సిద్ధించుననియు |పబోధించుటచే, అహింసా 
ధర్మములు రాజకీయ సాధనములు గా ఆం[ధదేశమునకు ముందు చాటిన 
“పవక్త' కూడా నాగేశ్వరులే యనిపించును, 


నోరి నరసింహశాస్త్రి 269 


ఆం[ధోద్యమము దేశమంతట వేరూనివ తర్వాత వాగేశ్వరుల భాష 
మారిపోయినది. ఈ డొంకతిరుగుడులు లేకుండ ఆంధరాష్ట్ర సాధనే 
వారు (పబోధింపసాగిరి. తర్వాత రాయలసేమనుండి (పతిఘటన రాగా 
నాయకుల నందరినీ తము స్వభవనమెన “శ్రీబాగ్‌ లో సమాపెశపరచి, 
' శ్రీబాగ్‌ ఒడం బడికి కుదిర్చి సామరస్యము చేకూర్చిరి. 


నాగేశ్వరులు ఆంధ దినప(తిక మూలస్ట్థానమును 1914లో చెన్న 
పట్టణమునకు మార్చిరి. అట్లు దూర్చుటకు ముందు ఏ-గ 1912న ఎలువడిన 
[పమాదీచ సంవత్సరాది సంచికలో “అం|ధ మహాజనులకొక విజ్ఞావనము- 
ఆం|ధప।తికా కార్యస్థాన మును చెన్నపురి రాష్ట్ర్రమునకు మార్చుట - దిన 
ప|క్రికగా జేయు సంకల్పము” అను శీరికతో విన్నన మొకటి (పశటిం 
చిరి. దానిలో “ఆం|ధదేశమునం దిపుడు నలుదిక్కుల నూతన జీవము 
వ్యాపించుచున్నది.... ఆం[ధప[తికకు గారణాంతరముల వలన నారంభ 
దశయందు బొంబాయి ముదణస్థానషముగా నుండుట ప్మథిక భివృద్ధికి 
తోడ్పడినను, ఇప్పుడది |పతిబంధకముగా నున్నది.... ఈ లోటువాటులు 
లేకుండుటకును, దాని యువమయోగమును వృద్దిపరచుటకుసు, చెన న్నవురి 
రాష్ట్రమునందు ము[దించుటయును, దినవ[తికగా మూర్చుటయును, 
ముఖ్యమని వ్మతికా నిర్వాహకులు నిశ్చయించిరి....” అనుచు ఆం(ధదేశ 
బాంధదులకు ఈ _(పళ్నావళి (పచురించిరి. అ (పశ్నలివి : 


బట ఆంధభాషయందు దినపతికను |బచురించుట కవకాశము 
కలదా? (2) దానిని |పచురించుటకు దగిన స్థల మెద్ది? (ఓ) చందా ధన 
మెంతయుండిన బాగుండును ? (1) దినవ క్ర ను విజయవంతముగా 
జేయుటకు దగిన యువాయము లెవ్వి? (9) ఈ పుహజత్కార్య నిర్వహ 
ణమునకు మీకున్న విశేషాధి పాయము లెవ్వి 2 


తాము నిర్వహింపబోవుచున్న నూతనోద్యమమునకు ఆం|ధమ హా 
శయల నలహాను ఆర్థించుటలో, నాగేశ్వరుల జౌడార్యమేకాక, వారి నిర్వ 
హణ దక్షతయు (వత్యక్ష ము కాగలదు. మహారాష్ట్రుములో ని స్వదేశ 
సంస్కృతులయందుండు అభిమానముతోపాటు, వర్తక కేం[దమైన 
బొంబాయివారి వ్యాపార కౌశలముకూడ ఇందులో నున్నది. ఆం్యధ్రుల 


270 సారస్వత వ్యాసములు 


మేలుకొరకు, ఆం దేశబాంధపుల ఉపదేశము ననుసరించి దినపత్రికగా 


చెన్నపట్టణమునుండి [పచురించె ఆం్యధవ్యతికను ఆం్యధులు అభిమానింప 
కి 
కుండా ఎట్లా ఉండగలరు ? 


ఈ ఆరేళ్ళు వారపతికగా బొంబాయినుండి నిర్వహించిన తర్వాత 
నాగేశ్వరులలో ఎంతో పరిణతికూడా కలిగినదని గమనింపదగును. వారి 
[పసావనలలోను, సమ స్త రచనలలోను, ఉపన్యాసములలోను దిరగంభీర 
మైన ఊదా త్రశె లి ఆంధ్రభాషకు తీర్చిదిద్దినారు. అదియు నిర్దష్టమైన 


రుడు మెలా 


ఆం|ధములో నుండును. కాని అది వారికి ఒక్కసారిగా రాలేదు. “నాకు 
కొంచెము సంస్కృతము వచ్చునుగాని ఆం|ధము రాద”ని వారు ఒకప్పుడు 
అన్నారని ఒకరు |వాసిరి. సూక్ష్మముగా వారి మొదటి రచనలు చదివి 
నప్పుడు, వారి కప్పుడు నిర్దుష్టమైన గ్రాంధిక రచన రాలేదనిపించును. 
కాని ఈ ఐదేళ్ళను వారు ఆం|ధ్ర వాజ్మయమును ఎంతమధించిరో, వారి 
శైలిలోను భాషలోను వ్యక్తమయ్యే పరిణతి సూక్ష్మబుద్దులకు విశదీక 
రించును. ఆ తర్వాత ఇంకా చదివి చదివి అద్భుతమైన ఆం|ధవాజ్మయ 
చరిత మనదగిన పిరిక ఆం[ధవాజ్బయ సూచికకు వాయగల పూర్ణ 
పాండిత్యము సంవాదించిరి. ఆం|ధప| తిక చెన్న పట్టణమునకు మారే 
నాటికే వారికి అంధభాడారచనలో కూడా ఆత్మవిశ్వాసము ఏర్పడినదని 
మనము గమనింపవఖలెను, 


నాగేశ్వరుల చెన్నపట్టణ యాత ఆం ధదేశ చరిితలోనే నూత 
నాధ్యాయానికి నాందిన్వరూపము వహించినది. 1914లో వ్మపిలు [1వ 
తేదీన ఆం్యధప్మతిక దినప్మతికగాకూడా వకటింపబడుట శ్రీ నాగేశ్వరుల 
జీవితములోనే కాక ఆం[ధుల చరి తలో కూ [పథాన ఘట్టము. అప్పటి 
నుండి నాగేశ్వరుల జీవితము పరిపూర్ణ (పవాహమై |పవహించి ఆం్యధ 
భూమిని బహువిధ పుష్పఫల భరితము గావించి సంపన్న మై సంపన్న 
మొనర్చినది. ముందు వారు నివాసముగా స్వీకరించిన చెన్నపురిలో, 
అప్ప టికి ఆం|ధులకు లేకున్న వ్య క్రిత్వము తెచ్చిరి, చెన్నపురిలో ఏకార్య 
శమము కొత్తగా తల పెట్టినా,తప్పనిసరి గా ఆం|ధులు కూడా గణనీయులు 
కాసాగినారు. అప్పుడు సభలకు ప్రధాన కెందమెన గోఖలేహాలులో వీసభ 


నోరి నరసింహశాస్త్రి 271 


5 ణి ఇం అ యాని 5 లి శ 
జరిగినా వేదికమీద ఆపీనులె యుండే |[వముఖులలో శ్రీ నొగశ్వరులు 
యా ఆ 
తప్పక [పత్యక్షమయే్యేువారు. ఆ ఆ హాలుకు వచ్చే మదాసు (ప్రముఖుల 
మోటారుకారు టన్నిటిలో, ఓఒఠపంక ఆనిబెసెంటమ్మ దీ, సృండొక చంక [11 
నాగేశ్వరులది, రాచరికము ఉట్టిపడుతూ ఉందేవి! 


కొంతకాలము ఆంధ రచయితల రచనలు ఆంధప తిక సారన్వ 
తానుబంధములో (పచురింపబడుతూ 'ఉందేవి, “సాష్టస మొదట ఆంధ 
లోకానికి ఎరుకచేసినది ఆం[ధపతికి. 

ఆ తర్వాత శ్రీ నాగేశ్వరుల సాహిత్యసేవలో _పధాన ఘట్టాలు, 
1924లో వారారంభించిన భారతి పూసప( తిక, 1020లో ఆరంభించిన 
ఆంధ [గంథమాల! భారతి ఆం|ధ వాజ్మయమున ఆంధ సంస్క ఎతికి 
చేసిన సేవాపోషణలు అద్వితీయమైనవి. “అందులో ప్రచురించే విషయాలే 

కాదు అచ్చుచేసి కాగితము, చితవపటములు అన్నికూడా వైభవోపిత 
ముగా ఉండేవి. శ్రీ నాగేశ్వరుల పెంపుడు నుద్దువిడ్డ భారతి! 


లు (టి 


ఈ విధంగా నాగేశ్వరులు సర్వతో ముఖంగా ఆం|ధోద్యమా మానికి 
కృషిచేసినా ఆం|ధ రాష్ట్ర్రాపతరణము హరు చూడలెకపోవుట ఒక లోటుగా 
కనిపించవచ్చునుగాని, అది వారికిమియు కొరతగాదు. నిమ్మామరర్మ 
పరులకు సాధనలో ఉన్న ఆనందము ఫల పా ప్తిలో ఉండదు. ఆంగ్ల 
పరిపాలనలో అవలీలగా సింధురాష్ట్ర్రము, ఉత్మళరాష్ట్రము సంపాదించు 
కొనా, రు భారత సాఇతం) తృముతోపాటు తపక అఆం[ధరాష్ట్రము 
సద్ధంచుననే విశ్వాసముతో, ప్రే నితో నాగేశ్వడు 
స్వాతం క్య సిద్ది తర్వాత ఆంధ రాష్టా9వ వతరణరు కలిగిన ఆటంకాలూ, 
ఆలస్యాలూ, వచ్చిన తర్వాత పుట్టిన బహువిధ కలహాలు చూచి బాధపడే 


అవస వారికి కలుగపోవుటి విశేషము, ఆం[ధ విశ్వవిద్యాలయసు 
మా| తము వారు అనందనుతో చూడగలిగినారు. 


వారి దృష్టిలో ఆంధ్రరాష్ట్ర మెందుకు కావటె? 
“ఆంధోద్యమ స్వరూపమైన ఆంధ (ప్రబోధము సర్వతోముఖ 
ముగ వ్యాప్తమై ఆం[ధాభ్యుదయమునకును, భారత వర్షాభ్యుదయము 
ను [(ప్రపంచాభ్యుదయమునను వినియోగవడవలసియున్నది.” 


272 సారస్వత వ్యానములు 


పూర్ణపురుషులగు నాగేశ్వరుల ఆశయ మది, 


సమన్వయను-దినజన "సివారంభము 


ష ర్లపురుషులై. నవారు ముఖ్యంగా అప్పటికి లోక వ్యాప్తంగా 
ఉన్న విజ్ఞానాన్ని సమిన్నియపరచి, ఏకముఖము బేసి లోకసం[గహము 
చేస్తారు. ఇంతవరకు ఈ లోకంలో అవతరించిన వూ ర రపురుషో త్రములతో 
అసమానమైన పుణ్యపురుషుడు ఏన. వ్యాసభగవానుడు, వ్యాస 
శ బములో విభజించుట, సంగథనము చేయుటకూడా కలసి ఉన్నవి, 
వ్యాసులు చేసేది [గంధరచన కాదు, |[గథనము_అంటే ఉత్తమ (గ్రంథ 
మాలలకు ప్మతికలకు సంపొదకులై నవారు నిర్వహింపవలసిన విధి, 
ఆయన వేదాలు సృష్టింపలేదు, విభజనచేసి(ప్రయోగయోగ్యము చేసి 
నాడు. వేదాంతాలు (ఉపనిషత్తులు పూర్ణదృష్టిలెని సామాన్యులకు 
పరస్పర విరోధాలతో ఉన్నట్లు [భాంతి కలిగిస్తూ ఉంటే, (బహ్మస్యూతా 
లతో వాటిని |గథనముచేసి ఎకార్థ బోధకములుగా చూపినాడు. పురాణ 
కథలు కవీశ్వరు అందరో రచించీనవి లో లో బహుముఖంగా వ్యాపించి 
ఉంటే, వాటిని ఏదో ఒక విధంగా (పధానమైన 18 కోశాలుగా సంగ 
హించి, వ్యాసము చేసినాడు, వ్యాసులు స్వయంగా రచించిన (గ్రంథము 
ఒక్కటే అని తోస్తుంది. అది నేడు లోకంలో మహాభారతమనే పేరుతో 
సంహితావై విధ్యంతో పచారములో ఉన్న గంథానికి మూలభూతమైన 
(గ్రంథము. దానికి ఆయనకు సమ్మతమైన నామము “జయము [కీ మహా 
భారత పఠనానికి ముందు సం్యపదాయ విదులు ఈ శకము విధిగా 
పరిస్తారు. 


“నారాయణం _సమస్కృత్య 
నరం చైవ నరో _త్తమమ్‌ 

దేవీం సరస్వతీం ఇ వాచం [వ్యాసం 
తతో జయ ముదిరయేక్‌, " 


నారాయణుని నరో త్తప సాని వాగ్గేవతను నమస్కరించి “జయవముి 
(పవ ర్రింపజెయవలె, ఇందులో విజ్ఞానముచేత నరనారాయణులు సాధిం 


నోరి నరసింహశాస్త్రి 273 


చిన జయము కీ ర్రింపబడుచున్నది. అది ధర్మరాజు విజయమే కాదు, 

ధర్మ విజయము, అదేదో పుక్కిటి పురాణాలలో కల్పించి [వాసిన కాల 

క్షేపపు కథ కాదు. ఈ కాలములో వలెనే ఆకాలములో కూడా ఎంత ధర్మ 

సంక్షోభము చూచి, వ్యాసభగవానుడు ఎంత ఆవేదనవడ్డాడో, అ గం[థాంత 

మందు ఆయన కూర్చిన ఒక్క కోకము జ్ఞ పికి తెచ్చుకుంటే మనకుకొంత 
గా ద్రం 

తెలుస్తుంది : 


“ఊర్ద్వ బాహు ర్విరౌ మేష 
నచ కశ్చిద్భణోతి మే, 
ధర్మా దర్ధశ్చ కామశ్చ 
స కిమర్థం న సేవ్య తే.” 


ధర్మ మువల్ల నే అర్థమూ కామమూ పొందవలె. అట్లా ఎందుకు 
చేయరు మీరు! అయో, నా రెండుచేతులూ ఎత్తి మొత్తుకొంటున్నానుః 
ఒక్కరూ నన్ను ఆలకింపరేమి!- ఈమాటలు ఒకరు కల్పనచేయగల 
వియా? అది |పపంచములో మన మెరిగినంతవరకు అవతరించివ పూర్ణ 
పురుషులలో ఉ త్తమో త్రముడై న వ్యాసభగవానుల సంక్షోభమే! ఆయన 
సంక్షోభమే ! ఏ అణుమాతమైనా ఆత్మలో ఆవేశించినవారే పూర్ణ పురుష 
కోటిలోకి రాగలుగుతారు. 


తర్వాత అ స్తికులై నవారిలో వెదకర్శ్మలయందు నిష్ట, అధ్యాత్మ 
విద్యయందు నిరసనము ఉదయించిన ది. అట్టి సమయములో శంకర 
భగవత్పాదులు అవతరించి ఉపనిషత్తులకు (బహ్మ సూత్రాలకు భామ్యాలు 
వాసి జ్ఞానకర్మ మార్గములకు యథోచిత స్థానాన్ని వివరించే భగవ దీ తకు 
కూడా భాష్యము రచించి (స్థాన త్రయ మార్గము నిర్దేశించి, ఒకవంక 
యతీశ్వరులను, ఒకవంక ఇతరులను ధర్మమార్గంలో శాసించే నిమిత్తము 
భరతఖండానికి నాలుగు మూలలలో నాలుగు గురుపీఠాలు స్థాపించారు. 
మళ్ళా తురుష్కుల దండయా తలతో ఛిన్నాభిన్నమైన భారత ధర్మాన్ని 
(వజోపయోగకరంగా సమన్వయంచేసి భ[దపరచిన పూర్ణపురుషుడు శ్రీ 
విద్యారణ్యులు! పూర్ణపురుషులలో తారతమ్య విచారణ చేయుట తర్శ 
విచారణకు నిలవకపోవచ్చును కాని వ్యావహారిక దృష్ట్యా ఎంతో. తార 


18 


274 సారస్వత వ్యానములు 


తమ్యముండి తీరుతుంది. ఏమైనా పూర్ణపురుషుల కందరికీ మార్గదర్శకుడు 
"వ్యాసభగవానులే! తక్కి నవారంతా ఆయన అంశ ఏ లేశమా|తమైనా ఆవే 
'శీంచినవారెే, పూర్ణపురుషుల లో ఒకరైన నాగేశ్వరులు స్వయంగా (గంథ 
రచనకు పూనుకొనక సంపాదకత్వానికీ, ఇతరుల [గంథాలకు (పసావనలు, 
పీఠికలు [వాయడానికే ఎక్కువ పరిశ్రమించడానికీ [ప్రధాన కారణము 
వారిలో వ్యాసభగవానుల అంశ కొంత ఉద్బుద్ధము కావడమె. వాఠెంత 
సేవటికీ సమన్వయము వై పుకే మొగ్గు చూపుతారు. 


చిత మేమంటే, నాగేశ్వరులు జన్మించిన ఆరాధ్య [బాహ్మణశా ఖయే 
ఒక అపూర్వ సమన్వయముతో ఏర్పడిన శాఖ! 12వ శతాబ్దములో బసవ 
.దండనాథు డవతరించిన కాలమునకు పూర్వము, శై వమతము ఉన్న 
దున్నట్లు నమ[గముగా ' నిర్గుషముగా ప్రదర్శింపగల సాధనసామగి 
సరన లభ్యముకాలేదు; కానీ స్థూలముగా అది రెండు విధములుగా 
“కుంజనని' చెవ్పుట, 'సత్యదూరముూ కాదు. ఒకటి వేదధర్శము సర్వవిధాలా 
స తచరిస్తూ అచంచలమైన శివభ క్రి కి ఉన్నవారి శై వశాఖ. అది ద్విజేతరుల 
,యరరుక్షంట ద్విజులలో వేక్కువ స్పషముగా [పచలితమగు 
' చురజెను. “రెరీడవ శైవము ద్విజేతరులయందు మాత్రమే నిషమై మహి 
భక్త కులచే అనుష్టింవబడినది. వారిలో నాలుగు కులాలులేవు. రెండే | కులాలు, 
వలి భేదాలు! శీవభశులై నవారు, శివభక్తు కులు కానివారు. బసవేశ్వరుని 


భల "రం ట్ర" పద్దతి ట్ర ల్లోని వాడు. కుమారునికి ఉపనయనము చేయుట 
అతడూ తీళవేప్తిగా? గ జవభాక్తునిక వేదోకృ ద్విజత్యము పనికిరాదని బస 
a 'ెండ్తీక' “మతములో క కలసి, - చండనాథపదవి సంపాదించి దానికి 
పో తెచ్చెను, థవ్యబి శై. శె. వావేశములో ఎందరో మొదటి శాఖ 


వ్‌ తా షన్‌ సూత్ర శికభ్రోక్తు కుళ్లు" కానివారు, జైనులు, వైష్ణవులు, మరియు 
ee 


ఘుకతక శివదీక్ష. గ్రహించి ఇష్టలింగధారబముచేసి 'సీరశె వవుల్లై నారు. 











Frit i pr 


eg న్‌ కన 
కో క్ట ప [| 'కోదికూలబు'' వారు దేహాంతమందు 


కం ee ph నలో ay 

మ్‌ వావంటుటేలన్‌ వ స్‌ క్రీ దహనసంస్కారము, [పేతకర్శ చేర 
a ai WaT TK OR 

గ్‌ గల్‌ రు స్త 


ఏలకువల్‌ అంధరికి ఆరాధన చేయవలె | 








bg ప. 






. " Wo 
Fits హా bo | =... ‘Fou 


నోరి నరసింహశాస్త్రి 275 


అం|ధదేశములోచి ఆరాధ్య [(భాహ్మణులు ఈ రెండు శైవమత 
శాఖల ఆచారములను సమన్వయముచేసి అనుష్టిస్తున్నారు. వారు వేదోక్త 
కర్మలను కులాచారాలను వదలలేదు. కనుక యజ్ఞోపవీత ధారణముచేసి, 
ఉపనయనాది పంచదశకర్మలూ అనుష్టిస్తారు. కాని వారికి రెండవ శె వ 
శాఖవారికివలెనే శివుని పరమేశ్వరత్వమంటే నిష్టకలదు కనుక, ఇష్టలింగ 
_ భారణముకూడా యజ్ఞోపవీత ధారణముతోపాటు చేస్తారు. దానేకే “ధారణ” 
మనే సంజ్ఞ వచ్చినది. వారు శై వులు కనుక శివ_త్త్వమే జన్మాంత మందు 
పొందుతారు కనుక ఖననముచేసి ఆరాధనమే చేస్తారు గాని దహనము, 
ఛ(వేతకర్మ (శొద్ధాదికములూ చేయరు. ఈ అంత్వ్యేష్టి వారు వర్పించడము 
స్వతక్కిన [బాహ్మణులకు సమ్మతము కాదు. వారు యజ్ఞోపవీతము ధరించి 
ఉపనయనాదిక వంచదశ కర్మలు చేయడము మాహేళశ్వరులై న శైవులు 
అంతకంటె సహించరు. ఆరాధ్య (బాహ్మణశాఖ ఈ రెండు విధముల 
శై వాన్ని సమన్వయముచేసిన దెవ్పుడో! ఆరాధ్యులు 16వ శతాబ్దము 
[వొంతములో ఇష్టలింగధారణ(వతము పూనినారని శ్రీ వేటూరి [ప్రభాకర 
శా స్తుంలవారు బసవపురాణపీఠికలో సూచించినారు. పండిత తయముల 
._ కాలములనుండియే ధారణమున్నదని నేటి ఆరాధ్య బాహ్మణుల విశ్వాస 
ము, పండితారాధ్యులు బసవదండనాథునికి నమకాలికుడు. “బసవేశ్వరుడు 
మహాశివభ క్తుడని యాయనయెడల నద్భుతగౌరవమును, నై దికకర్మలను 
. గుర్తించి వర్గా[శ్రమాచారములను రూపుమాపుచున్నాడని యసంతృ ప్రియ 
(గాంచిన వాడై బసవేశ్వరుని దర్శించి వాదించుటకై పోవుచుండ (దోవలో 
- దన్మృక్సివార్త వినవలసెననియు, 'భ క్రిమీది వలపు [బాహ్మ్యంబుతో 
బొత్తు వాయలేను నేను బసవలింగ' యని యాతడు చెప్పె ననియు 
[బతీతి కలదు”! 1 


'. = ఈ బాహ్మ్యశై వముల సమన్వయము వీకాలములో జరిగినదై. 
నను, అది యిప్పుడు అనుష్టించుచున్న ఆరాధ్య (బాహ్మణశాఖలో 
శ్రీ. నాగేశ్వరులు జన్మించి యుండుట గమనార్హము. అంతేకాదు, వారి 
వంశమునకు మూలపురుషుడై న శ్రీపతి పండితులు (బాహ్మణితరుడైన 


ఖా mn) 





1. (శ్రీ వేటూరివారి బసవవురాణ పీక, 


276 సారన్యత వ్యాసములు 


శివభ కుని నియమము రక్షించుటకై , అతని యింట భోజనముచేయగా, 
(బాహ్మణులాయనను వలివెసిరట. అందుపై నాయన కోపించి [బాహ్మ 
ణుల ఇండ్లలోని అగ్నిని ఆకర్షించి పచ్చడములో పెట్టి జమ్మికి [వేలాడ 
గట్టి, వారు క్రమాపణ మర్దించిన మీదట మరల నను గహించెనట. వారి 
పూర్వపురుషులలో మరియొకరగు గోకర్పుడు పంచముని ద్విజునిగా 
జేసెనట! ఈవిధముగా శ్రీ నాగేశ్వరులు జన్మించిన శాఖయేమి, 
వంశ మేమి, విరుద్దమైన యాచారాలకు సమన్వయము చేసియుండెను. 
ఆ (పతీతుల నిరంతర భావనవలన నాగేశ్వరులు సర్వతోముఖమైన 
సమన్యయములు చేయగరిగిరి. నాగేశ్వరులు తాము జన్మించిన 
వంశములో మహ _క్యముగల పుణ్యపురుషులు ధె ర్యసాహసములతో 
చెసిన సమన్వయమునే భావించి, దానినే అనేక రంగములకు విస్తరింప 
జేసినారు. 


ఈ సందర్భములో మహాత్ముని హరిజనోద్యమము (పారం 
భీంచుటకు ఎంతో ముందుగానే, వారు హరిజనులయందు కారుణ్యముతో 
వారలకుకల్పించియుండిన వసతులు మనల కాశ్చర్యము కలిగింపవలెను. 
అది వారు స్వ్మగామమైన ఎలకు[రులో [పారంభించారు. 1811 సం.లో 
నాగేశ్వరులు అక్కడ వారి తల్లిగారి పేర శ్యామలాంబా ధర్మ విద్యాలయ 
స్థాపనము చేయుట, వారు తర్వాత అన్ని రంగములలో చేసిన అనేక 
ధర్మ కార్యాల కన్ని టికీ [పారంభము, అందువ ల్ల 1950 భారతిలో వారి 
భఛాయాచి[తానికి ఎదురుగా “అం|ధజాశి పాలిటి మరువరాని మహా 
పురుషుడు, నాగేశ్వరరావు పంతులుగారి. సం|గహ జీవితము అనే 
శీర్షిక క్రింద వారి జీవితంలో [7 (పథానఘట్టాలూ సంవత్సరాలూ ఇస్తూ 
1911లో ఎలకు[రులో ధర్మ విద్యాలయ స్థాపనము ఒకటిగా పేర్‌ 
న్నారు. ఆ విద్యాలయములోనే హరిజన విద్యార్థులకు ముందు 
(ప్రవేశము కలిగింది. ఆ గామములోనే హరిజనులు సరియైన ఇళ్లు లేక 
బాధవడుతుంబే సహించలేక, నాగేశ్వరులు రెండు ఎకరాలభూమి "కాని, 
అందులో నాలుగు దూలాలవి నలభై యిళ్లు వేయించి వాళ్లకు నివాస 
సొఖ్యము కలిగించారు. ఇంకా ఎన్నో విధాలుగా హరిజన విద్యార్థులకు 
అపారసహాయము చేసినారు. 1982 లో స్థాపింపబడిన ఆంధధరాష్ట్ర 


నోరి నరసింహశాస్త్రి 277 


హరిజన సేవాసంఘానికి అధ్యక్షులై ఎంతో సేవచేశారు. నాగేశ్వరులను 
ఈ హరిజనుల సేవకు ముందు పురికొల్చినది, పూర్వపురుషుడు 
గోకర్లుడు పంచముని ద్విజునిగా చేసినా డనుస్మృతి ఐ ఉండవలె, 
తర్వాత దానిని ఉజ్వలముగా చేసినది మహాత్ముని హరిజనోద్య 
మము. రెండింటికి మూలమైనది నాగేశ్వరుల హృదయములో (పకృతి. 


సిద్దముగా ఆర్హులయందూ, దీనులయందూ పొంగులువారు చుండిన 
కృపారసము! 


8 


సమన్వయము _ సాంఘిక రాజకీయములు 


శ్రీ నాగేశ్వరులు భరతభూమికీ, అందులో (పత్యేకముగా ఆంధ 
దేశానికీచేసిన సేవ సర్వతోముఖ మైనది. వారు సారస్వతానికీ, లలిత కళలకూ 
చేసిన సెవనూ, వారి (పవృ కత్తికి మూలభూతమై వారి నావేశించిన తత్త్వ 
చింతనను, ముందు (పత్యెకముగా వివరింతును. ఇప్పుడు వారు ఇతర 
రంగాలలో చేసిన అమూల్యమైన కృషిని సూచనప్రాయంగా పేర్కొన 
దలచినాను. ఒక్కొక్క రంగములో వారు చేసిన కృషి సమస్తమూ వివ 
రింపవలెనంటే, ఒక్కొక్క [గ్రంథమే జాతుందని మనము గు ర్తుంచుకుంటేనే 
గాని, దాని మహ _తము మనకు కొంతయినా అవగాహనముకాదు. 


ముందు వారు దేశోద్దరణము |పారంభించినది ప్రికా ప్రకటనతో 
వారవ(తిక, దినప తిక, సారస్వతాను బంధము, మాసప్మతిక వారి సార 
స్వత సేవలో భాగాలే ఐనా కేవల పత్రికా (వకటనలో కూడా వాటికి 
ఉ త్తమస్థాన మున్నది. వారు ఆరంభించకముందు ప్యతికలు లేకపోలేదు, 
ఆం(ధ్రదేశములో. కాని వారు దారి సూపిన తర్వాతనే ప్యతికా |పకటనకు 
స్థాయి చిక్కినది. వారు సూపిన దారిన నడిచినందువల్ల నే, నేడు కొన్ని 
దినప్మతికలూ, వారప(తికలూ నిలకడ చిక్కించుకొన్నవి. ఇతర సాహిత్య 
మాసపతికలకు, ఆం|ధదేశ |పభుత్వమువారు ఈమధ్య [ప్రభుత్వ ధనంతో 
[పచురిస్తున్న “ఆంధ(పదేశ్‌"* ప్మతికకు ఇప్పటికికూడా గట్టిమనుగడ దక్క. 
లేదు. వారి కృషిచేత 1909 లో ప్రారంభమైన వారప్మతిక, 1914లో 


278 సారస్వత వ్యాసములు 


(ప్రారంభమైన దినప్మతిక, 1924లో [పొరంభమైన మాసపృలిక భారతి_ 
ఈ మూడింటిని ప్మతికా రచనస్థాయిలో గౌరవములో మించిన ప|కికలు 
నేటికికూడా ఆం|ధదేశములో లేవనడము అతిశయోక్తికాదు. అందుకు 


కారణము వాని స్థాపకులై న నాగేశ్వరులు [వవ ర్తింవజేసిన ఆదర్శపాయ 
మెన సం[పదాయమే! 


వారి రాజకీయ జీవితము మహో జ్ఞ్వలమైనది, మొదట అది 
[గంథాలయోద్యమంగా ప్రారంభించినది. జాతీయోద్యమాలన్నింటిలో 
ముందు ఎక్కువవ్యా ప్తి చెందినది [గంథాలయోద్యమమే. దానికి ఆంధ 
భూమిలో నాగేశ్వరుల అండ దొరికిన తర్వాత ఇతర రాష్ట్రాలన్నిటిలో 
కంటె ఆంధధలో ముమ్మరంగా సాగినది. మారుమూలలో ఉన్న [గామా 
లలోకూడా |గంథాలయాలు స్థాపించ బడ్డవి. వాటివల్ల నే రాజకీయ వైత 
న్యము [గామసీమలక్షుకూడా వి స్తరించినది, నాగేశ్వరులు తమ పష్మతిక 
లను |పచురణలను ఎన్నో [గంథాలయాలకు ఉచితంగానో, తక్కువ 
వెలకో పంపేవారు. ఎన్ని (గంధాలయ సభలక్కో అన్ని స్థాయిలలోను, 
వారు అధ్యక్షులుగా ఊండియో, ఉపన్యాసకులుగా ఉండియో, ఆహ్వాన 
సంఘములో |వముఖులుగా ఉండియో కావించిన కృషి అపారమైనది. 
ఎన్ని |గంథాలయాలకు ఎంత ధనము దానము చేశారో లెక్క పెట్ట నలవి 
కాదు. దేశమంతటా వారిపేర ఎన్నో దేశోద్ధారక [గంథమాలలు వెలసినవి. 
ఈ వ్యాసకర్త బి. ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్న పట్టణములో గోఖలే 
హాలులో జరిగిన అఖిలభారత |గంథాలయాలసనభ, 1919 లో ఎంత వై భ 
వంగా జరిగినదో స్వయంగా దర్శించే భాగ్యము పొందినాడు. ఆ సంద 
ర్భంలోనే బాలభట సమ్మేళనము, ఆం|ధసారస్వత సభలు జరిగినవి. 
అని అంత వెభవంగా జరగడానికి మూలభూతమైనవారు శ్రీ నాగేశ్వరులే. 


ఈ శతాబ్దములో దేశవ్యా వముగ జరిగిన స్వాతంత్రోద్యమ సమ 
రంలో, స్వదేశ ఉద్యమము తర్వాత పేర్కోదగినది హోమురూలు ఊద్య 
మము. దాని కప్పుడు అనీబెసెంటమ్మ నేేతిగా ఉఊండేది. చెన్నవట్ట 
ణంలో హోమురూలు లీగుకు శాఖ స్థాపించడానికి (ప్రయత్నించగా దానికి 
అధ్యక్షులుగా ఉండడానికి. అందరూ జంకినారు “సాధక బాధకాలు 


నోరి నరసింహశాస్త్రీ 279 


సహించే ధైర్యశాలి కావలెనని మీవద్దకు వచ్చినాము” అనగానె అందుకు 
నాగేశ్వరులు అంగీకరించి దానికై న ఖర్చంతా వారే భరింప సాగినారు. 


గాందిజీ 192: లో సత్యా(గహోద్యమము ప్రారంభిం చక ముందు 
హిందీ ప్రచారోద్యమము, ఖద్దరు ఉద్యమము పొరంభమై నవి. భారత 
జాతీయతకు హిందీ పాముఖ్యాన్ని గుర్తించిన ఆం[ధముఖ్యులలో అగ 
గణ్యులు నాగేశ్వరులు. వారు హిందీ [ప్రచారానికి చేసిన సహాయము 
విస్తారమైనది. అఆం|ధరాష్ట హిందీ |పచార సంఘంవారు నాగిశ్వరులు 
దివగంతులై న పిమ్మట, వారిపేర స్మారకనిధి సేకరించి, బెడవాడలో “శ్రీ 
నాగేశ్వరరాయ హిందీ భవనము” నిర్మించారు. 


స్వాతం|త్రో ద్యమము కీ వంగా సాగుతున్న రోజులలో ఆసేతు 
హిమాచలము ఆదరించిన హింద్మ్‌పచారము, స్వ్యాతం|త్యము వచ్చిన 
యీ ఇరవై యేళ్ళలోను అంతకంతకు అనేక వివాదాలకు, కోపతాపాలకు 
రంగస్థలము కావడము ఎంతో కోచనీయము. అందుకు మూలకారణము 
హింది [పాంతమువారూ, హింది రచయితలూ, దినదినాభివృద్దితో 
దర్శిస్తూ వస్తున్న అహంభావధోరణే అవడానికి సందేహములెదు. అతి 
వాదులు దాన్ని వారి మూర్గత్వంగా కూడా వర్ణిస్తున్నారు. భారతరాజధాని 
తను [పొంతంలో ఉన్న అవకాశము చూచుకొని, హిందీ |పొంతాలవారు 
అన్ని రంగాలలోను తమ హిందీ భాషాజ్ఞానము తమ స్వార్థ[పరెరాజనా 
లకు ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు. హిందీ రచయితలు ఏ 
సాహిత్యశాఖలోను వంగబాష, ఆం ధభాష, మహారాష్ట్ర్రము ఇత్యాది [పాం 
తీయ భాషలు సాధించిన కళాస్థాయిని ఇంతవరకూ అందుకోలెదు. వారి 
సారస్వత సభలలో మహోజ్వల గ్రంథాలుగా ఎక్కువ భాగం ఆవేశమూ, 
[ప్రచారమూ (పదర్శించెవె కాని రసస్థాయిని అందుకొన్నవి అతిస్వల్ప 
మైనవి. దేశమంతా హింది భాషాభిజ్జులు ఉండడంవల్ల అట్టివారు వాటిని 
మూలంలో చదివి తమ భాషలో వచ్చిన [గంథాలతో పోల్చుకొని చప్ప 
రిస్తునారు. వారు సంస్కృత భాష అంతా తమ సొంత కాణాచి ఐనట్టు 
వ్యవహరిస్తున్నారు. కాని ఇతరభాష [పొంతాలలోవలెనే హిందీ[పాంతంలో 
కూడా సంస్కృత శబ్బాలెన్నో (పాంతీయార్జాలు సంతరించుకున్న వి, 


280 సారస్వత వ్యాసములు 


వాటిని పమాణంగా తీసుకుంటే సంస్క తభాష వికృతస్వరూపము పొందు 
తుందని, ఇతర భాషాపాంతాలలో ఉన్న ఉద్దండ పండితులు చెప్పినా 
వినిపించుకోరు. ఎన్నడో శూ దకమహాకవి సంస్కృత భాషలో, శకారసకార 
లను వ్యత్యస్తం చేసే పాను భావించి శకారుడనే పాత్రను కల్పించి 
ఇప్పటివరకూ సామాజికులను నవ్విస్తున్నాడు. కాని హిందీ ప్రాంతీయులు 
నేడు శకరాన్ని షకారంగా ఉచ్చరిస్రేనేగాని అంగీకరించరు. శ్రీ ని షి 
అనవలె. శర్మను షర్మ అనవలె, శాస్త్రిని షాస్త్రి అనవలె! సంస్కృతంలో 
శష స లభేదము నేటికికూడా చక్కగా పొటించే దాక్షిణాత్యులు ఇట్టివార 
లను ఆధునిక “షకారుఅను'గా గేలివేస్తారంటే వారికర్ణ మే కాదు. సము స 
విషయాలలో హిందీ [ప్రాంతీయులు తమభావాలే వేదశాసనంగా భావించ 
వలెనని (ప్రదర్శించే నిరంకుళ ధోరణే నేటి హిందీ వ్యతిరేకతకు ప్రధాన 
కారణము. ఈ సందర్భంలో పూర్ణపురుషుడు నాగేశ్వరులు 1923 సం.లో 
కాకినాడ కాంగైెసు సందర్భంలో జరిగిన హింది సాహిత్య సమ్మేళన 
సభకు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా ఉండి, చేసిన పసంగము, నేటికే 
కాకుండా ముందు ముందు కూడా స్మరింప దగినది. వారు నిశితమైన 
సూక్ష్మపరిశీలన మేకాక, ఎంతో దూరదృష్టికూడా కలవారని ఆ ఉపన్యా 
సము వ్యక్త కముచేస్తుంది. గందర గోళాల మధ్య యో గిహృదయంతో సత్య 
స్వరూప దర్శనం చేయగలవారికే, అది సాథ్యమవుతుంది. అందులో 


వారన్న ఈ [కింది వాక్యాలు నేటి హిందీ పక్షీయులు, వ్యతిరేకులుకూడా 
శాంతంగా మననము చేయదగిన వి, 


“హిందుస్థానీ భారతభూమికి సహజమైన సామాన్యభాష.... ఆంధ 
దేశమందు హింది [ప్రచారము వ్యవహారార్ధ మవసర మగుచున్నది, గాని 
సాహిత్యవ్యాపనార్థ మవసరమగుట లేదు. సాహిత్యము, మాతృ భాష 
యైన అం|ధభాషాముఖముననే జరుగవలసియున్నది. ఈ లక్షణమును 
దిగ్యదోయుట వలన కలిగిన అనర్గ క పరంపరలను ఆంగ్ల భాషావదిచ 
యము విశదము చేసినది. ప్రజలలో సహజరీతిని విజ్ఞాన వ్యావనము 
దుర్హభమైనది. ఆ అనర్థాలు ముందు తిరిగి చిక్కు “వరచకుండుటకె. 


ఆంధ “దేశములో హిందీ ప్రచార. కార్యాలయము శ్రద్ధ వహింప 
వలసి యున్నది 1” 


నోరి నరసింహశాత్త్రీ 281 


1923 లో శ్రీ నాగేశ్వరులు [ప్రదర్శించిన దివ్యదృష్టిని వ్యక్తము 
చేసే పైవాక్యాలు సువర్ణ ఫలకాలమీద ముదించి [పచారం చేయవలసి 
ఉన్నది. హింది (పచారసంస్థలూ, ప్మ్యతికలూ పెవాక్యాలు తమ మోటోగా 
(Motto), ఆదర్శంగా, నిబంధనగా, పెట్టుకొని వ్యవహారిస్తే తగాదాలు 
అన్ని నమసిపోతవి. బహుభాషల సంపర్మంవల్ల ఆంగ్లభాషా, సాహి 
త్యమూ అసమానమైనశ క్తి సంపాదించుకున్నవి. అట్టి ఆంగ్న సాహి 
- త్యమ్మే తన (_పభావము భారత జాతిమీద రుద్దడానికి పయత్నించడము 
వల్లనే, దానియందు మనకు _పాతికూల్యము ఏర్పడినది. మరిబాల్యదశ 
కూడా ఇంకా వీడని హిందీ సాహిత్యము, పరిణతయౌవనంలో ఉన్న 
ఇతర భాషాసాహిత్యాలమీద అధికారము చలాయించబో తే,అవినహి స్తవా? 
_ ఇంతమంది భారతీయులు దేశాఖిమానంతో హింది అభ్యసిస్తున్నారు కాని 
హిందీ ప్రాంతియలు ఆందులో శతాంశమైనా ఇతర భాషలు అభ్యసించ 
డానికి [పయత్నమైనా చేస్తున్నారా? శ్రీ నాగేశ్యరులవంటి పూర్ణపురు 
షులు హింది [పాంతంలోకూడా జని సినే గాని ఈ చిక్కులు విడిపోవు. 
గార్జియను నాటు (చిక్కుముడి విడదీసినవాడు జగజైత అవుతాడని 
తెలిసి అలగ్జాండరు సులుసూతంగా దాన్ని కత్తితో నరికి సాధించి 
జగజ్టేత ఐనాడనే కథ |పచారములో ఉన్నది. ఆతడు చేసినది విడదీయ 
డమూ కాదు. అతడు జగజైతా కాలేదు. అప్పటికి అనువు కాకుండా 
విన రించి విచ్చిపోయేస్థీతిలో ఉన్న పర్షియారాజ్యాన్ని అతడు జయించ 
గలిగినాడు. భరత ఖండము వాయవ్య భాగంలో ఉన్ననగరరాజ్యాలను 
మహార్భాటంతో జయించాడు, ఆ తర్వాత ఆప్పటి నందరాజ్య 
పాభవము విని బెదిరిపోయిన తన సైనికులను కూడ గట్టుకోలేక 
వెనుదిరిగిపోయినాడు. చిక్కుముడి భేదించేవాళ్ల గతి ఎప్పుడూ "ఇంకే 1 


బలహీనులమీద నల్లేరుపై. బండినడక సాధించి "మహావీరులమని [భాంతి 

పడతారు. పూర్ణపురుషులు అనేక జన్మ సంసిద్దమైన సుకృత |పభావము 

వల యోగదృషి అలవరచుకుంటారు. అందువల చిక్కుముడి వచ్చి 
sa) రు na) 

నప్పుడు వారి ఆత్మజ్యోతి దానిమిద “ఎక్స్‌రే” వలే అంతరాంతరాలలోకి 

(సరించి తేలికగా చిక్కు_ విడదీస్తుంది. దాని (పభావమువల్ల మెలికలూ 

వంకరలూ ముడులూ అన్నీ సరళత్వము పొంది సమరస భావము సమ 


2రిడీ సారస్వత ప్యానములు 
కూర్చుకుంటవి, హిందీభాషకు ఉచిత స్థానము నాగేశ్వరులు ఎప్పుడో 
చెప్పినారు. 

ఈ విధంగానే నాగేశ్వరులు (పవెశించిన అన్నిరంగాలలోను సామ 
రస్యము సాధించినవారు. ఫథావీ ఉద్యమములో ఊత్యాహంగా పని 
చేశారు. బహుకాలము ఆంధరాష్ట్ర ఖద్దరు బోర్డుకు వారే అధ్యక్షులు, 
అప్పుడు ఆంధ ఖద్దరు దేశవ్యాప్తంగా (వభ్యాతి పొాందినదిం 


మహాత్ముడు రాజకీయరంగంలో |పవేశించిన తర్వాత నాగేశ్వ 

రులుకూడా సత్యాాగహ సమరంలో [పవేశించారు. అప్పుడు కాంగెసుకు 
[వజలలో ఆదరమే ఉండేది కాని ఇప్పటినలె ధనముకాని, ధనవంతుల 
మీదనూ, అధికార బలముగలవారిమీదనూ, కాని (పొాబల్యము ఉండేవి 
కాదు. డబ్బులేని ఆంధ్రరాష్ట్ర కాంగెను సంఘానికి కోళాదిపతిగా వారు 
నిర్వహించినపని ఆ సంఘము ఖర్చులకు కావలసిన ధనమునకు తమ 
_సొంతధనమువేసి పనిపూర్తి చేయడ మెకాని మనమునేడు బహురంగాలలో 
చూస్తున్నట్లు పబ్లికుకోశంలోని ధనము సొంతకోశాలకు మళ్ళించడము 
కాదు. వారికి అధికారవాంఛ ఎప్పుడూ లేకపోయినా, తప్పనిసరియై 
నాలుగుసంవత్సరాలు ఆం్యధరాష్ట్ర కాం్యగెసు కమిటికీ అధ్యక్షు లై నారు, 
1936 సం. లో కార్యగెసు పార్ల మెంటరీ బోర్డు కృష్ణా గోదావరి మండ 
లాలకు అభ్యర్థిగా శ్రీ నాగేశ్వరులను నిర్ణయించగానే, కాం[గెసు పార్టీకి 
(పత్ఫుర్గులై న జస్టిసు పార్టీవారుకూడా 'పోతీకి ఎవరినీ నిలవలేదు, అందు 
చేత వారికా పార్ల మెంటు “సభ్యత్వం తేలికగా లభించినది. 


1930 సం. లో చెన్నపట్టణంలో ఉప్పు సత్యాగహము ముందు 
తల పెట్టినవారే లేకపోయినారు. ఆం[ధకేసరి |పకాళం గారికే అధె ధైర్యము 
కలిగినది, అప్పుడు రెండు వారాలపాటు శ్రీ నాగేశ్వరులు చెన్నవట్టణంలో 
కాలినడకను తిరిగి [పచారం చేశారు. దానితో చెన్ననగరంలో ఉత్సా 
హము గేకె త్తినది. ఉప్పు సత్యాగహము చేసి నాగేశ్వరులు మొదటిసారి 
1030 లో కృష్ణజన్మస్థానం చేరారు. అప్పటికి వారు 88 ఏళ్ళు నిండిన 
వృద్దులని గుర్తుంచుకొనవలెను. మళ్ళా [188£వసం. లో (పభుత్వాన్ని 
ధిక్కరించి కృష్ణ జన్మస్థానం (పవేశించారు. అప్పటికి వారికి 85 సం. లు. 


నోరి నరసింహశాస్త్రి 2రి3 


వారికి సేవచెసిన జరీమానా [కింద (ప్రభుత్వము ఎన్నో వేల విలువగల 
వారి కారు కొన్ని వందలకు వేలమువే 4 సె, వారి డై 9వరు విచారపడుతుంటే 
అతనిని వారే ఓదార్వారట! థ్రీ నాగేశ్వరులు జీవించి ఉండగా, ఆం|ధ 
కాం[గెసులో నాయకుల మధ్య వైషమ్యాలు, పదవీ వ్యామోహాలు, కక్షలు, 
లేకపోలేదు కానీ అవి ఎప్పుడూ రచ్చ కెక్కెవి కావు దాని కంతటికి 
పధానకారణము శ్రీ నాగేశ్వరుల వ్యక్తిలో ఉన్న అమృత |పభావమే! 
అందరి మధ్యను సామరస్యము కలిగించి ఏక ముఖం చేసేవారు, 


శ్రీ నాగేశ్వరులు నిశ్చలమైన కాం[గెసువాది ఐనా, ఇతర పార్టీల 
నాయకుల మీద వారి కెంత మ్మాతమూ వై రభావముండేదికాదు. _బాహ్మ 
జేతరోద్యమ నాయకులైన శ్రీ పిట్టి త్యాగరాయచెట్టి దివంగతులై నప్పుడు 
నాగేశ్వరులు భారతిలో [వాసిన వాక్యములు స్మరింపదగినవి, 


“స్వలాభాడంబరములు లేకను డెబ్బది మూడేండ్లు జీవయా|తను 
గడపి పజాగౌారవమునకు బాతులె న త్యాగరాయ సెట్టిగారు ధన్యులు. 
త్యాగరాయ సెట్టిగారి స్యాతం్యత్యము, సేవాపరాయణత్వము, స్వసంఘాభి 
మానము, కార్యదీక్ష శ్లాఘ్యములు గా గనుపడినను, [బాహ్మజేతరోద్యమ 
నాయకత్వము దురభిిపాయములకు గారణమగుట సంతాపకరముగ 
నున్నది....గాంధిమహాత్ముడు త్యాగసాధనమున సాధింపబూనిన [పయో 
జనమును త్యాగరాయ సెట్టి గారు సామాన్య [ప్రజాదరణమునకు బాతమైన 
లాభసాధనమునను సాధించుటకు బూనుకొనీరి. త్యాగరాయ సెట్టిగారి 
[పయత్నములు నిందలకును, దురభి|పాయములకును, దురభిమానము 
నకును గారణంబై నను [బాహ్మణితర సంఘమందు పురోభివృద్ధికి సాధన 
ములై ఆత్మ గౌరవ విశ్వాసములు కలుగజేసి దేశాభ్యుదయమునకు దోడ్ప 


ఉనవి.” (భారతి, 1925) 

మరియుకచో వా రిట్లు (వాసిరి:- “అమృతత్వమునకు త్యాగమే 
పరమసాధనముగ నున్నది....త్యాగమునకు లక్ష్యము ఆత్మారణము 
గాని సం 


శ్రగ్రఎప్టి కలవారు కనుకనే “ఆం ధోద్యమ స్వరూపమైన అంధ 


2రీ4 సారస్వత వ్యాసములు 
[పబోదము సర్వతోముఖముగ వ్యాప్తమై ఆంధాభ్యుదయమునకును 
వినియోగింపపడవలసి యున్నది” అని వారు [వాయగలిగిరి. 

(భారతి, 1925) 


9 


సమన్వయము - ఆంధ వాజ్మయ నూచిక 


“అం్యధవాజ్మయమునం దారంభదశయందున్న నవలా రచన 
మహోప[దవముతో గూడియున్నది. |పపంచమంతయును బరి 
వర్హనమయమైయున్నది.... [పపంచ లక్ష్యము జేవయాతనుండి దేహ 
యాత్రకు మరలుచున్నది, ఏశ్వ[పవృతి కిని, విశ్వకల్యాణమునకును 
మూలమైన స్త్రీ పుంసయోగమునందు (పపంచలక్ష్యము అగ్నమగు 
చున్నది. కామ్మపయోజనమున కభ్యస్తమెన _స్ట్రీపుంసయోగమును 
ధర్మపరముచేయుటకు విశ్వము పరితపించుచున్నది. ధర్మ లక్ష్యము 
నిత్యమైన యాధ్యాత్మిక ధర్మమునందు లగ్నము గాకను, అనిత్య మెన 
అధిభౌతిక ధర్మమునందు లగ్నమగుచున్నది....దినవ్యతికలు, వారప(తి 
కల్కు మాసప్యతికలు, నవలలు, నాటకములు, కామకళావిన్యాసమయ 
ములై విషయవాసనల కాలనాల మగుచున్నవి, విషయవాసన లపొ 
రముగ అభివృద్దిని జెందుచు నాత్మ సంస్మరణము, సందర్శనము 
దుర్భర మగుచున్నవి. ఆంధ హృదయమునకు సహజమైన (పేమ భక్తి 
రసముల పరిస్ఫుట మగుటకును మానవ ధర్మాభ్యుదయము సాధ్య 
మగుటకును నవలా రూపములైన గద్యకావ్యములను కృతికర్శలుత మ 


మార్లమునను రచించి ఆం|ధవాజ్శయ [పయోజనమును సార్థకము 
చేయుదురుగాక 1” 


ఆంధ వాజ్మయ సూచికకు శ్రీ నాగేశ్వరులు రచించిన పీఠికలో 
చివరి భాగంలోని వీ మాటలు ! ఇది |పత్యేకము నవలా కారులను 
ఉఊద్దేశించినదే ఐనా ఈ [ప్రబోధము వారన్ని శాఖల వాజ్మయ కారులను 
ఉద్దేశించి చేసినదే ! సరిగా మహాభారతాంతమందు వ్యాన భగవానుని 
ఆ ఘోషణమునే స్మరణకు తెచ్చుచున్నది. “ఊర్హ్వబాహుర్విరో మ్యేష.... 
ధర్మా దర్థ్ధశ్చ కాముశ్చ.... 


నోరి నరసింహశాస్త్రి 285 


ఏమిటి? ఆం|ధవాజ్మయ సూచిక, ముదితాము[దిత గంథముల 
పట్టికకు పిఠికలో ఇట్టి పాక్యము లేమి! ఈ వాక్యములే కాదు. ఆ పీఠికయే 
సాగేశ్వరుల యనంతరమున ఆంధ వాజ్మయ చరి తమను పేరుతో 
పత్యేక గంథముగా |వచురింప బడినది. కీత్మరుగారు [పచురించిన 
మహారాష్టీీయ వాజయసూచిని జూచినపుడు ఆంధ వాజ్మయిసూచిని 
[ప్రచురింపవలె నని తమకు సంకల్పము కలుగుటయు, కొమ|రాజువారు 
తమతో నేకిభవించుటతో పీఠిక [పారంభించి, తా ముదుర్కొన్న చిక్కులు 
వివరించి, అందుచే నది అసమ్మగముగను, దోషభూయిష్టముగసు 
నున్నదని మనవిచేసి భగవంతునికి, సహచరులకు, నహకారులకు 
కృతజ్ఞత తెలిపి “ఆం|ధవాజ్మయము” అను శీర్షికతో నారంభించి ఆం|ధ 
వాజ్మయ సమగ చర్మితనే వారు |వాసిరి. తుదకు ఈ సూచికలో 13,923 
(గంథములు, రమారమి 6000 [గంథకర్తలు కలరని వివరములిచ్చిరి. 
ఆఅ తర్వాత తమయాశ యాదిక మిట్లు తెలిపిరి ; 


“ఆం|ధ వాజ్మయ స్వరూప స్వభావములను (పత్యక్షము చేసి 
వాజ్మయ వికాసమున కవసరమైన విధానమును సారస్వతోపాసకులు 
నిర్ణయించుట కాం ధవాజ్మయసూచి [(పచురించబడినది....ఆది యుగము 
నందు బండితారాధ్యమైన వాజ్మయము వర్హమాన యుగమున ందు 
(బజారాధ్య మగుచున్నది; సంసృత ప్రాయమైన వాజ్మయము తెలుగు 
రూపమును దాల్పుచున్న ది? వెదిక కర్మ పరమైన హజ్మయము 
భ_క్రిపరమైనది; పద్యాత్మకమైన వాజ్మయము గద్యుస్వరూమును 
బొందుచున్నది. వాజ్బయమునకు విజ్ఞాన వ్యాపనము, రసానందము సర 
మార్దములుగ. బరిగణింపబడుచున్న వి. పద్యకావ్యములకుగల గౌరవ 
పతిష్టలు గద్యకావ్యములకును వర్తమాన కాలములందు. గలుగు 
చున్నవి....విశ్వకల్యాణమునకు నివృర్తి [పవృ క్రి మార్గములు, జ్జాన 
భ_క్రి మార్గములు, సాంఖ్యకర్మయోగములు, త్యాగభోగ యోగములు, 
కరుణ వీరరసములు, శాంతశృంగార కలాపములు, శాస్త్రములు, కళలు 
సుఖదుఃఖములు, సాధనభూతములుగా నున్నవి... విశ్వమునందు జీవ 
యా తకు దుఃఖనివృ త్రియు, నిరతిశయసుఖ[పా పియును బర మార్డ 


286 సారన్వత వ్యాసములు 


ములు ఆ పరమార్ధము నాం|ధవాజ్మ యము సమకూర్చిన విధము కీధిక 
యందు వివరింవబడినది. 


“ఈ పీఠికయందు [గొత్త విషయములు లేవు ఇంతవటబకును నితర 
పరికోధకులు, వ్యాఖ్యాతలు తెలిసిన భావములే మరల తెలుపబడినవి.” 


ఇట్లు ముగించుచు ఈ సూచిక ప్రకటించుటకు వరిశ్రమించిన 
ఐదారేళ్ల లో సహాయ మొనర్చినవారికి కృతజ్ఞత తెలిపి తుదకు, “ఆం|ధ 
మహాజను లిందలి గుణములను |గహించి అం[ధ వాజ్మయాభ్యుద 
యమున కీ [పచురణమును సాడరభావముతో నాదరించి యుపయోగిం 
చెదరు గాత 1 అని ఆశీః ప్రార్థన మొనర్చిరి. 


“ఈ పేఠికలో (కొత్తవిషయము లేవని వారు విన్నవించు 
కొన్నది వారి వినయాతిశయమునే |పకటించును, వారు చేసిన ఆంధ 
వాజ్మయ సమీక్షకు ఆధారభూతమ్ములెన కేవల విషయమ్మాత వివరణలు 
పూర్వులిచ్చిన వె కానవచ్చును. కాని వాటినన్నిటిని సమకూర్చుటలోను, 
సమన్వయించుటలోను నాగేశ్వరుల కెవ్వరును మార్గదర్శకులుగా లేరు. 
వారు చేసిన వ్యాభ్యానములు, భాష్యములు, ఆం్యధవాజ్బ్యయమునకు 
ఒక్ష(కొత్త వెలుగు _పదర్శించునట్టివి. అవి యన్నియు పూర్ణపురుషు లైన 
నాగేశ్వరుల పుణ్యమూ ర్తిలో నుండి స్వతం[తముగా ఉప్పతిలిన వె; 
వారికి నిశ్వసాహిత్యములో కల ఉత్తమ [గంథములతో గల విస్తార విజ్ఞా 
నములోనుండి సముద్గత మైన వే! పూర్వాచార్యు లెవ్వరును తాము (కొత్త 
విషయము చెప్పుచున్నామని |వకటించుకొనలేదు. ఆ సం్యవదాయమే 
నాగేశ్వరులను అవలంభించిరి, 


ఈ పీఠిక ఆం ధవాజ్యయ చరితమేకాదు, సమీక్షకూడను. అంతే 
కాక భవిష్కత్కాలమున నెట్లు పరిణామ మొందినదో విశ్వ్వశేయము 
కూర్చునోకూడ ఇందులో మంచి సూచనలున్నవి. అన్నిటిలోను వాస్తవ 
దృష్టి గోచరించును. వారి శాంత నిర్మలమైన యోగదృష్ట ఏ విషయము 
నందై నను తొణకక [వచురించుటచే, మనకు సమ్మ తముకానిపట్ల కూడ, 
మనము పునరాలోచన చేయవలెననిపించిన ట్లుండును. సత్యమని తోచినది 

చెప్పుటకు వెనుకాడరు, కాని నిగహముతో |పతివక్షులను గూడ నొప్బిం 


నోరి నరసింహశాస్త్రి 287 


పని విధముగా _ చెప్పుదురు. సంకుచితమైన వీ యభిమానమునకును 
వారిలో చోటు లేదు. 


ఆం[ధకావ్యములను విమర్శించుటకు ఆంగ వాజ్మయ (ప్రమాణముల 
ననుసరించుట యు క్తముకాదనుచు “సంస్కృత వాజ్మయమును 
సంస్కృత లక్ష్యలక్షణ [పమాణముల ననుసరించి పరిశీలించుట [ప్రయో 
జనకరము.,. ఆరూఢమైన భారతీయ సంస్కారముగల పండితులు భార 
కీయ సాహిత్యములను విమర్శించుట కర్ణులుగనున్నారు. అట్టి యుధికా 
రులుగాని స్వదేశ విదేశపండితుల విమర్శనలు భారతీయ సాహిత్య 
హృదయమును (గపి ంచుటకు సాధనములు కాజాలవు” అని యుద్దా 


టించి యీ లక్ష్యముతో నీ పీరికయందు సింహావలోకనము చేయుచున్నా 
మనిరి. 


“తెలుగు, తెనుగు, ఆం[ధ శబ్దములు సమానార్థకములుగా నిపుడు 
వాడుకయందున్నవి, ఈ పదములం దాం|ధమే పాచీనము - సమానార్థ 
మును దెలిపెడి పదపయోగములందు విపరితాభిమానను వహించుట 
ధీమంతుల కుచితముకాదు” అని ముందే ఉద్భోధించిరి. ఇప్పటికిని ఈ 
జాచిత్యమును ఆం్యధ్మ్యపభుత్వనేతలే (గ్రహించినట్లు లేదు. మనది “ఆంధ 
దేశము కాని |పభుత్వభాషగా, పాంతీయభాషా శాసనములో 'తెలుగు” 
శబ్దమునే (గ్రహించుట, ఆ శబ్దమునందు [పబలుచున్న (వత్యేకాభిమాన 
మనుటకు సందేహము లేదు, ఆం[ధులు, ఆం|ధభాష, ఆం[ధ్యపదెశము 
అని ఏకరీతిగా వ్యవహరించుట మనకేకాక ఇతర [పాంతములవారికిని, 


విదేశములకును, ఎంత సౌకర్యము కలిగించునో కూడ వారు (గహించుట 
లేదు. 


వేదకాలనిర్ణయము విషయములో, పాశ్చాత్య పండితులకు బై బిలు 
కాల పణాళికయందునుు గీకు వాజ్మయాధిక్యము నందును విశ్వాసముం 
డుట సంకుచిత నిర్ణయములను చేసినట్లే, నేటి భారతీయ విద్వాంసులు 
అతి పాచీనము లని సిర్ణయింపబూనుట కూడ భావ్యము కాదనుచు, “వేద 
కాలము 10 000 ఏండ్లయినను, 4, 000 ఏండ్లయినను వై దిక విజ్ఞానము 
మానవధర్శ వికాసము నందు నిరుపమానముగా నున్నది. వై దక విజ్ఞా 
నమ్ము వేదాంతమును, బౌద్దమతమును, శైవవై వై ష్టవభక్తి ని లోకమునకు, 


288 సారస్వత వ్యాసములు 


(బసాదించినది', అనుచు ఉత్తమ వా స్తవికదృష్టి [పదర్శించిరి,. అట్లే 
తమిళులు తమిళ వాజ్మయారంభమును 12, 000 ఏండ్లకుం బూర్వమని 
నిర్ణయింప (బయత్నించుటను (ప్రస్తావించి, “దామోదరం పిళ్ళ గారి 
మాతృభాషాభిమాన మవ్య క్త సిద్దాంతములకు. గారణంబై నది” అనిరి, 
దక్షిణదెశభాషలలో తమిళ కర్ణాటక ముకంటె ఆంధ వాజ్మయ మాలస్య 
ముగా రూపొందుటకు చక్కని కారణము తెలిపిరి. 


“ఉ త్తరదేశాగతులై న శ తువుల నెదిరింపవలసిన భారము 
నంతయు నాంధరాజులు వహించుచుండిరి. దేశీయ వాజ్మయాభివృద్దికీ 
సంగామ పరంపరలును (బతికూలమై యుండియుండును. 


తెలుగుభాష [దావిడశాఖలలో వొకజియను మతమే వారికి సమ్మ 
తము, సంస్కృత భాషాజన్యమనువారి నుద్దేశించి, “తెలుగునకు సం 
సత (పాకృతభాషల జాంధవ్యమును [(బతిపాదించుట వలన దాని గౌర 
వము హెచ్చదు, ఆం[ధభామా వాజ్మయముల యౌన్నత్వమునకు స్వకీయ 
|వకతిభ సాధనముగాని పరకీయ సంబంధము కారణము కాజాలదు” అని 
ఉద్భొదించి, “ఆంధ వాజ్బయమునందు సంన్నృత వాజ్మయ పాబల్య 
మధికముగ నున్నను అరధ వాజయము తన వ్య కి త్వమును గలి 
గియే యున్నది.” అని స్వభాషా గౌరవమును చాటించిరి. మరియు 


“ఆం|ధు లార్య విజ్ఞానమున కొసంగిన స్వాగతము దావిడ విజ్ఞాన మున 
కొసంగియుండలేదు* అని నిరూపించిరి. 


నాగేశ్వరుల నొక్కటే బాధ వేధించుచుండెను. ఆంధులు మహో 
రాష్టు9లకంటెను తమిళులకంటెను సంఖ్యలో నధికమైనను విద్యావ్యాపన 
మందు వెనుకబడియున్నారని, ఆ కొదవ తీర్చుటకే వారు బహుముఖము 
లుగా పర్మిశమించిరి. “వాజ్మ యాభివృద్ధికి, (పజాభివృద్ది, విద్యావృద్ది 
నిదర్శనములుగ నుండగలవు” అని వారి యాశయము. 

వర్ణ సమామ్నాయమును (పసావించి “సంస్కృతభామా సంయోగ 
మాం ధభాష కిట్టి యమూల్యమెన |పయోజనమును నమకూర్చినదిో 
అని వివరించి, “సంస్పృతపదజాల మాం|ధభాషకు బలవీర్యముల నొసంగి 
నడి,...భారతజాతీయ సంయోగమున కిట్టి సంస్కృత సంస్కారము సకల 


నోరి నర నింహశా స్త్రి 289 


విధములను వినియోగపడు చున్నది” అని “ఆంధ భాషకు పరిపొటియైన 
తత్సమ తద్భవ పదములకు సమానాదరణమును జూపుట భావ్యముగాని 
పత్యేక భాషాపదసులకు నూ తము పక్షపాతమునుబూనుట ప్రయోజన 
కరము గాదు” అని ఉపదేశించిరి. అంగ్ల భామాపదములను గూడ అజంత 
ములుగా మార్చి తెలుగు సంస్కార మొసగి స్వికరించి ఆం|ధభాషను 
సంపన్న మొనర్చ్బుటయే వారి కిష్టము. వారికి ఆం|ధభాషయందెంత 
అభిమానమో చూడవలె, 


“వాకృత భాషల సాహచర్య మాం|ధభాష కనిర్వచనీయమైన 
మాధుర్యమును గలుగ జేసినది...ఆం[ధ భాషయందు తమిళభాషా 
ధ్వనులకు. గల పారుష్యమును, సంస్కృత భావాధ్యనులకు( గల కారిన్య 
మును బోయి సరళధ్వను లేర్పడినవి.” 


నాగేశ్వరులు కావ్యలక్షణమును _వధానముగా దాని (ప్రయోజన 
మునుబట్టియె నిర్దారించిరి. అందువలన “'విశ్ళ(్రేయః కావ్యము’ విశ్వము 
నకు (శేయస్సు నొడగూర్చెడి (గంథములు మాత్రము కావ్యనామమున 
కర్త ములై. చిరంజీవితమునకు, దగియున్నవని లాక్షణికుల మతము. 
“వాక్యం రసాత్మకం కావ్యం అనుభావ మిపుడు వ్యాపనమును బొందు 
చున్నది. సకల వాడ్యయములందును చిరంజివితముగల [గంథములు 
స్వల్పముగ నున్నవి. విశ్వము యొక.  శేయసునకు సాధనంబులై న 
గంధములు దేశకాల పొ్రానవచ్చిన్నములె లోకమునందంతటను 
పూజ్యతను బడయుచున్న వి" అనుచు |పయోజనమునందే మొగ్గుచూపిరి. 

వాజ్మయ వికాస పరిణామములను గనుగొనుటకు (CD కాలము 
2) భావము (శ్ర) రూపము (4) విషయము సాధనము అని చెప్పుచు, 
వానిలో కాలవిభాగము ఎక్కువ పయోజనకరమని తక్కినవి స్తూలముగా 
|వస్తావించి, యుగవిభాగముతోడనే సాగించిరి. 


(కీస్తుశకము 9, 10 శతాబ్దములలో భరతవర్ష మందంతట నవ 
యుగ మారంభమైన దనుచు నాటిస్టితి నిట్లు చక్కగా నిరూపించిరి: 
“సంకుచితమెన వై దిక కర్మ మార్గము పండిత పామరులకు జీవయా[త 
యందు విముఖత్వమును గలుగజేసిన ది. దుర్గమమైన జై నబౌద్ద ధర్మ 


19 


290 సారస్వత వ్యాసములు 


మార్గము పండితనామరులకు బెివయ్మాతయందు విర క్రిని గలుగంజేసిన ది. 


ప్రజలకు జీవయాాతయందుం గలిగిన విముఖత్వమును బోగొట్టి, యను 


రక్తిని గలుగంజేసి పురువార్ధ సిద్ధిని బడయుటకు భ_క్తిమార్గము [ప్రముఖ 
మెన సి,” 


నన్నయకు పూర్వుముండిస వాజ్మ యము నశించుటకు కారణ 
ములుగా (బవాహ్మ శాభఖిమానమున్కు మతకలహలములును అని శ్రీవంగూరి 
సుబ్బారావు నిర్ణయించినది నాగేశ్వరు లొప్పుకొనలేదు. జైన బౌద్దపండి 
తులు తమ తమ బోధలు తెలుగు భాషలో శిష్యులకు దోధరూపమున నె 
చేసియుందురుగాని గొప్ప (గంధములను [వాయలేదనుటే నమ్మ దగినదని 
చక్కగా సూచించిరి. కులమత ద్వేషములను రెచ్చగొట్లు ఊహాసిద్ధాంత 
ములు వుణ్యమూ ర్తులై న నాగేశ్వరులకు ఎట్లు సమ్మ తములు కాగలవు? 


అం|ధమహా భారతావతరణమును గూర్చి |పస్తావించుచు, మహో 
భారతము సాంఖ్యయోగ్య, కర్మయోగ, జ్ఞానయోగ, భ_క్రియోగములను 
సమన్వయము చేసినందున నన్నయ, “భ_క్తియు క్తులై న భాగవతులకు 
శ్రీ వల్లభుండు భ క్రవత్సలుండు భవభయంబులెల్ల బాపి యిష్టోర్థసం 
ఒద్ధి కరుణతోడ జేయున ట్లు" భారతమును పాఠకులకు ఇష్టార్థము తొడ 
గూర్చునను భ క్రిఖావముతో, “జగద్దితంబుగన్‌' విశాలమైన విశ్వ శే 
యస్సు లక్ష్యముగా పెట్టుకొని భారతాం్యధీికరణమున కుష్మకమించెనని 
నాగేశ్వరులు నిర్ధారించిరి. భ క్రులై న నాగెశ్వరులకే ఇది సాధ్యము! 


ఆ సందర్భములో పంచమ వెదమైన భార తమునకు వై దికమత 
పరిణామమును | పతిపాదించుటకు గల శక్తి రామాయణమునకును 
లేదనిరి. నన్నయకాలమున. బునరుద్ధ్రృత మైన వైదికమార్ష నిష్టయు, 
పల్లవించిన భేదములేని భ_క్తిమార్గమును తిక్కనయందు పరిసక్వమైనది. 
“తిక్కన భారత రచనకు |జయోజనము తెనుగు బాస్క తెనుగుజనులు, 
తెనుగు దేశము, దుఃఖనివృ క్తి, మోక్రము, పర మేశ్వరసాక్షాత్కా రము” 
అని నిస్టైశించిరి. ఆ సందర్భ ముననే కావ్య[పయోజనమును గూర్చి సర్వ 
కాలములందును బుద్దిమంతులు మననము చేయవలసిన భావములు వారు 
వడర్శించిరి. 


నోరి నరసింహశాస్త్రి 291 


“కావ్య ప్రయోజనము నిశ్వంల్యాణము. కావ్యము రసాత్మకము, 
విశ్వకల్యాణము రసోదయమువలననే కలుగుచున్నది.విశ్వమంతయును 
రసాత్మకమై వెలయుచున్నది.. .దివ్యవిభూతుల రసహృదయము విజ్ఞాన 
సంపన్నులకు మాత్రము (ప్రత్యక్షమగుచున్నది....కర్శేం ద్రియములు 
కార్యరూపమునను జ్ఞానేందియములు భావరూపమునను రసానంద 
మును గలుగజీయుచున్నమవి.. విషయోవలాలితంబై న రసానందమును 
కావ్యమునకు క్షుద ప్రయోజనముగాని యు త్రమ[వయోజనము గాదు. 
కావ్యమునకు బరమ([ప్రయోజనము విషయాతీతమైన రసానందము... 
విశ్వకల్యాణ లక్ష్యము భక్తిరసమునందు (బత్యక్షమగుచున్నది. 
అనన్యమైన భ క్తి రసమునందు సకలరసములును నిమిడియున్నవి... 
మహాదీక్షాపరాయణులు గానివారు మహాకావ్య నిర్మాణాధి కారులు 
గాజాలరు1” 


ఆదియుగము ఆం|ధభారతరచనతో నంత మొందుచున్న దనుచు, 
అకాలపు |వధాన కవీశ్వరులు సాధించినట్లు సంక్రిప రూపముగా 
సమన్వయ మొనర్చిరి. 

“నన్నయ్య సంస్కృృతసాహత్యమున కాం[ధసంస్కాారముచెేసి 
ఆం్యధసాహిత్యనిర్మాణమున కుష్మకమించెను. తిక్కన దేశీయసాహిత్య 
మునకు సంస్కృత సంస్కారమువచేసి ఆం|ధసాహిత్య స్వరూమున బరి 
స్ఫుటముచెసెను. పోతన భాగవతము సంస్కృృతాంయ్యధ సాహిత్యములను 
మేళవించి ఆం్యధసాహిత్య స్వరూపస్వభావములను పండిత పామర 
హృదయములకు సుగ్రహము చెసినది....భారతము (పతిపాదించిన కర్మ 
మార్గము భాగవతమునందు భ క్రిస్వరూపమును దాల్చినది.. .జీవ 
యాను, విశ్వ శేయసన్సుకు సార్గకము చేయుటను సాధనములై న 
నిర్షుణసగుణోపాసనలు భాగవతమునందు సమన్వయమసును బొందినవి... 
సహజములై న శృంగార వై రాగ్యములు, సుఖ దుఃఖములు....సమన్వ 
యమును బొందగల విధమును పోతనామాత్యుడు భాగవత ఘట్టముల౦దు 
దివ్యతమముగ వినిర్మించి కై వల్య మార్గము నను గహించెనుం” 

పూర్ణపురుషు లైవ నాగేశ్వరులు స్వయముగా సమన్వయ సిర్భాంతా 
చరణ(పవర్తకులని మనము గు ర్తించుకొనవలెను, 


292 సారస్వత వ్యాసములు 


పుణ్యపురుషులగు నాగేశ క్వరులన్స, పురాణయుగసాహిత్యము ఆక 
ర్షించినంతగా, మధ్యయుగసాహిత్య మా కర్షింపలేదు, మధ్యయుగకవుల 
[వతిభాతిశయము ఉగ డించిరి, కానీ వారి కొకటేబాధ. “సా త్తికశ్చంగార 
రసము అ స్తంగతమై రొజసనకామన శృంగారరసములు |ప్రబలినవి”అనీ, 
“మహమ్మదీయ |వభువుల భోగపరాయణత్వము హిందూ పభువులను 
భోగపరాయణులను జేసినది, కామూరాధనము హిందూ(పభువుల నావరిం 
చినది” అనీ! 


- 


ఆక 


| 


అకాలనుందు పుట్టిన డా త్తమ కావ్య మైన మనుచరి తము ఆకాల 
మందు వై రాగ్యమునకు, భ్‌ భోగమునకు కలిగిన సంఘర్షణము (పదర్శించు 
చున్నదనుచు దానిలో “ పవరాభఖ్యుడు |వకటించిన [ప్రధానమైన శాంత 
రసమునకు గావ్యమునం ద్యపథాన స్థానమును, వరూధిని వరించిన 
కామాయ తమైన శృంగారరసమునకు (బధానస్థానమును గలిగిన వి” 
అని విచారపడిరి. 


ఈ మధ్యయుగమందు వెలువడిన కావ్యములలో “కళా పూర్ణో 
దయము కథాకల్పనయందును, భావనాశ క్రియందును, భాషాసొస్టవము 
నందును రసపోషణము నందును నిరుపమానముగానున్న ది అని |పశం 
సించి, _“పూర్వకథయందలి రూపానుభూతికిని ఉఊ త్రరకథయందలి 
భావానుభూతికిని సంయోగము కలిగినపుడు మాయారహి తమైన శృంగార 
రసానందము కలుగుచున్నది అని వి స్తరించిరి, ఈ సందర్భములో 
శ్రీవిద్యోపాసనమును శ్రీచ|కరాజార్చనమును |వస్తావించి, అందలి నవా 
వరణములలో, (పథమావరణముతో నారంభమె, నవరసములతో (వస 
రించి, నవమావరణము శాంతరసముతొ పరిసమా ప్రమగుట వర్ణించి, ఈ 
సాధనములనే సూరనార్యుడు అఎదులో నిక్షిపించెనని _పదర్శించి, *వాగ 
ర్థములవలెనై మూర రణ్యగర్భుల శృంగార కళాలీలలు సంసార ప్రవృత్తి త్రి 
యందు సర్వవ్యాపకః సును గలిగియున్న వి విధమును కళాపూర్ణో దయము 
విశదము చేయుచున్న 'దని యగ్గించి చరి. ఐనను కావ్య[ప్రవృ' త్రియందు 
కాలామగుణమై కాముక శృంగారమునకు కవి దాస్తుడై (ప్రయోజన 
మును సంకుచితవదు చెపినందుకు తవు విచారముకూడ వ్యక్త కముచేసిరి. 


నోరి నరసింహశాస్త్రి 293 


“ఈ కాలపు కవుల |[పతిభ మృదుమధుర రచనలందు గోచరం బె 
నట్లు భావనా శుద్దియందు గోచరము కాకయున్ని దనిరి, విజయనగర 
రాజ్యము క్షీణించిన పిమ్మట కావ్యములను గూర్చి వారు “(వతిభ లేని 
సాహిత్యమును వెలసినది? అని సృూత్వపాయముగా స్వరూపము వర్ణిం 
చిరి. ఈ పీఠికలో నాగేశ్వరులకు విశ్వసాహిత్యములోని ఉత్తమ కావ్య 
కోటిని ఆం్యధకావ్యము అందుకొనవలెనను కీవావేదనము ఎంతగా కలదో 
చూడనగును. 


ఆ పిమ్మట శతకముల (ప్రసంగము తెచ్చి అవి “లక్షణ |గంథము 
లందు |పవేశమును గాంచక పోయినను |వజా హృదయమునందు సి సిర 
పవేశముగాంచిన' వనుచు, “భ క్రీ శతకములు, నీతి శతకములు, శ్చం 
గార శతకములు |పజా శీవితమును రసవంతము చేయగల విధమును 
శతకముల యాదరణము చాటుచున్ని దని చాటించారు. 


గేయ వాబ్బ్మయమును |వస్తావించుచు గానము “కర్మేందియ 
ములు, జ్ఞానేం దియములు, అంతఃకరణ చతుష్టయము ఏకస్థాయియం 
దాత్మానుసంధానమును బ్‌ బొంది (బహ్మానందానుభవమునకు సులభసాధని 
మనుచు, త్యాగరాజ గాయక (బహ్మయని వర్ణించి “శృంగార కామ 
కీర్తనల పరమై యథోగతిపాలై న సంగితము త్యాగరాజు కృతులయందు 
భగవచ్చక్తి పరమె యున్న తస్థాన మధిష్టంచినది. వెళ్యాంగనలప్నాలెన 
గానము భాగవతో త్తముల వశమైనది' అని వర్ణించి యానందించిది. 


ఈ విధముగా సర్వతోముఖమైన ఆం|ధవాజ్మయమును ఈ పీరి 
కలో (పసావించి పతిదానికిని యథోచితస్టానము నిచ్చి *విశ్వమునందు 
సుశుతినిరతిశ యానందమునకును, అప(శతి దుఃఖమునకును మూల 
ములగుచున్న' వని తమ యోగానుభవమును [పదర్శించిరి. వారి భ క్తి 
భావము, యోగానుభవము, రన గహణ దక్షత, సత్యదిక్ష, సర్వతో ముఖ 
జ్జ దీనిలో |ప్రత్యక్షమగుచున్నవి, నాగేశ్య రులు శివపూజా ధురంధరుల 
వంశమున జన్మించినను, శ్రీరామవమారి అం|ధ హృదయేశ్వరుడన గలి 
గిరి. నవ్యకావ్య నిర్మాతలకు వారిచ్చిన సందేశ మిది | 


294 సారస్వత వ్యాసములు 
4 బ్రనా పెళ పరాయణమైన యువజన హృదయము (పజాళ క్తిని 
సకల రంగములందును వికసింవజేసి ఆంధ సాహిత్య మహోదయమును 
జేయుటకు శ్రీ శారాదాదేవి యనుగహిరచుం గాత ౯ 


10 


విజ్ఞాన సరసము: = భారతి 


. నాగేశ్వరులకు ఎక్కువ పీతిపొ[తమైనని సాహిత్యమూ విజ్ఞానము. 
ఆ రెండింటికంటె విశ్వతో ముఖ వ్యా స్తే కల విషయములు కానరావు, ఆ 
రెండింటిని అంథ |పదేశములో వి స్తరింపజేయుట'కే నాగేశ్వరులు సమస్త 
కార్యములందును (పవృత్తులై రి. ఐనను వారి భారతి” మాసవ్మ్యతిక, 
ఆం|ధ [గంథమాల, విజ్ఞాన సర్వస్వము రెండు సంపుటముల పునర్ము[ద 
ణము, సంవత్సరాది సంచికలు ముఖ్యముగా వారి సాహిత్య విజ్ఞాన 
దీక్షకు ప్రత్యక్ష చిహ్నములుగా వెలసినవి. అవియే వారి ముద్దుబిడ్డలు. 
నాగేశ్వరులు అనేక దానములు అనేకులకుఅనేక సంస్థలకుచేసి విశ్వదాతలై 
నారు, కానీ యీ నాలుగింటిలో వారుచేసిన దానము నిరుపమాన మైనది. 
వానిలోవారు పెట్టిన విజ్ఞానభిక్షసంగతి చెప్పనవసర మేలేదు. దానితోపాటు 
వారు తెలియనీయకుండగ చేసిస మరొక దానమును కలదు. నిజమైన 
గు ప్తదాన మదియే. వాటికి మూూల్యము నిర్దారించిగి. కాని ఆమూల్యము 
వాటికి వారు వెచ్చించిన [దవ్యముతో దశాంశ మైనా ఉండదు, మూల్యము 
సామ మాత్రము. సాహిత్య మందు విజ్ఞానమందు ఏ మాాతమూ ఆస్ట 
లేనివారి చేతులలో పడి వ్యదర్ద్షము ద-కుండుటకు ఉద్దశించిన మూల్యము 
మాత మె. 
విజ్ఞానసర్వస్వము డెమీ సైజులో మంచి కాగితముల మీద 
చక్కని అచ్చుతో రెండు సంపుటములలో నెలువడినది. మొదటి సంపుటి 
600 పుటలు రెండవదానిలో 602 పుటలు ఉన్నవి. ఏ విషయము అవ 
గాహనము చేసికొనుట కై నను కావలసిన చితవటములు, మాపులు, గ్లేజు 
కాగితములమిద కొన్ని, ఆర్డు పేపరు మీద కొన్ని అందముగా ముదింప 
బడినవి. వాటి నన్ని టిని లక్కించి వివరించుట ఒక మహా |గంథమగును, 
విషయావగాహనమునకు కొన్నిమ్మాత మువాహరింతును, 


నోరి నరసింహశాస్త్రి, 295 


అమరావతిస్తూపము అను విషయము 19 పేజీ లున్నది. దానిని 
(పత్యక్షము చేయుటకై. 24 పేజిలమీద ఆర్టు కాగితముపై చ్మితములు 
ముదింపబడినవి, వాటిలో మొత్తము 119 చితము లున్నవి. ఒకటి 
వర్గ చిత్రము, 

అజంతా వీహారములు అనే వ్యానము నాగేశ్వరులే రచించిరి. 
అది 18 పేజిలు. వానిని పదర్శించుటకు 14 (పత్యేక పుటల ఆర్జు కాగి 
తముమీద చితము లున్నవి, ఇవికాక వ్యాస భాగములోనే మరి" ఎన్నో 
భ్లాకుల తో ముదించిన చిత్రము లున్నవి. అన్ని టినంఖ్య మొ త్రము శిడ, 
వానిలో (త్రివర్ణ చిత్రములు తొమ్మిది. 


అభినయము అను వ్యాసములో ఆర్జు సేపరుమీద 57 హస్త చిత్ర 
ములు ముదింపబడినవి, 


దేశములవి, జిల్లాలవి పటము బసంఖ్యాకములు, వానిలో చాలా 
భాగము ్రివర్ణయుతములు. 


బెండింగు గట్టిది. అంతా పూర్తిగా లెదరుతో, గిల్లు అక్రరములతో, 
గిలు ఉపరిఖాగములో ఈ రెండు సంపుటములు అలంకరింప బడినవి. 
ఇట్టి వైభవము ఆం[ధదేశములో అచ్చులోను, జై ౦ండింగులోను అజ్ఞాత 
పూర్వము. ఆ రెండు సంవుటముల వెల 20 రూ. లు మా|తమే. ఈవిధ 
ముగా దానకర్ణుడు తప్ప (పచురింపగలడా ? ఇందులో ధనము సమ 
కూర్చు వాణిజ్య (ప్రకటనలు లేవు. 

విజ్ఞానసర్వస్వము మోటో “నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ 
దృశ్యతే” 

”విశ్వవిజ్ఞానమూ ర్తికిని, ఆం|ధ విజ్ఞాన [ప్రపంచమునకును సమర్ని 
తము” అది ! 


మన మే దానమైనను (బహ్మార్చణముగా చేయవలెను గావున 
నాగేశ్వరు లీటాన మట్టి చేసిరి. 


దానికి నాగేశ్వరులు (వాసిన _పస్త్రావనములోని చివరివాక్యము లవి; 


296 సొరన్వత వ్యాసములు 
“విశ్వవిజ్ఞానవ సూ _ర్పియున్తు ఆంధ విజ్ఞాన [పపంచమును, ఈ 
సంకల్పస్వభావమును, కార్యఖారమును (గహించి 'విజ్ఞా నమయమైన 
ఆత్మోపలబ్టి"కై సకలవిధముల “నీ సదుద్యమము సఫల నుగుట కను 
(గహించుగాత |” 


నిజ మాలోచించినచో విజ్ఞాన సరం ఎస్వము నాగేశ్వరుల పెంపుడు 
బడ్డ ; వారి సహాయము సలహా సహకారము దానికి మొదటినుండి 
ఉన్నను, డానిని మొదట రూపొందించినది వారి మిత్రులు థ్రీ కె. వి. 
లక్ష్మణరావుగారు. నోగెశ్వరులు గారు దాని పునర్ను|దణమును, చెప్ప 
కున్నను మితస్మృతిగా కూడ భావించిన దె. పెంపుడుబిడ్డ శనే వారంత వై భ 
వముగా నలంకరించిరి. 


ఆం[ధప(తికలు, సంవత్సరాది సంచికలు నాగేశ్వరుల సొంత 
ముద్దు బిడ్డలు. ఇక భారతి వారి ముదుబీడ్డయో, ఉపొస్య దై వమో 
నిర్దారింప సాధ్యముకాదు, భారతి [ప్రారంభించినది 1924 సం జనవరిలో. 
అంతకుముందే వారు 18928 లో పుణ్యకీర్ణయా[త _ కావించినారు. కాశీ 
రామెళ్య్ళరాలతో పాటు శ్రీశైల యాతకూడా చేసినారు. వీరు తీర్ణయా|త 
శ్రీశ లతోయాతనేఆరంభించియుందురు. ఆ కాలములో శ్రీ శృంగేరి శ్రీ 
విరూపాక్షపిఠాధిపతులై. న శ్రీ బోధానందభారతీస్వాములవారు మం|తశా స్త్ర 
ములో అనన్యమాన్యమెన విద్వదనుభవములు గలసిద్దపురుషులు. వారు 
పూర్వాాశమంలొ మహాగ్నిచయనాంతమైన[కతువులాచరించిరాణిమహాగ్ని 
చయమలను పేర (పసిదులై న కర్మిష్టులు, వారు జోతిళ్నా ప్త్రృము సంపూ 
ర్ధముగా మహారాష్ట్రములో పండిత గురువుల వద్ద శ్రీ బాలగంగాధర 
తిలకుతో సహపాఠులై ఆధ్యయనముచేసినవారు. వేదాంతాది శాస్తా 
లలో కూడ విద్వత్తుకపవారు. వారివద్ద నాగేశ్వరులు శ్రీశైల యా[తానంద 
ర్భములో శ్రీవిద్యలో పూర్ణదీక్ష (గహించినవారు. 


ఆరాధ్య(బాహ్మశాఖలో జన్మించిన నాగేశ్వరులు _ శ్రీవిద్యా దీక్ష 
(గ్రహించుట సామాన్యదృష్టెకి విడ్డూరముగా ఉండుట సహజమే. 
అందులో స్మా_ర్హపీఠా ధివతులవద్ద! కా కాని నిజమాలోచించినచో, శ్రీ విద్యా 
దీక్ష శ్రై_వదీక్షకు వికుద్దమైనది కాదు, శ్రీలివా్యామం త్రరాజముగా గహించు 


నోరి నర నింహళశాన్త్రి 297 


షోఢశాక్షరమం[తముకూడా శివమంతరాజమే. శివళ క్తికి శివాశకికి 
భేదముచేయని మం్యతరాజము. శ్రీచ్యకరాజముకూడ (తికోణా[గకోణము 
అభిముఖముగా ఉన్నచో శ క్తిచక్రమగుననీ, తక్కిన రెండు కోణములు 
అభిముఖముగా జేసికొన్నచో అదియే శివచక్రమగుననీ |పసిద్దమైన విష 
యమే. నాగేశ్వరులు శ్రీవిద్యాదిక్ష గహించుటలో శైవ మెంత మ్మాతము 
పరిత్యజింపలేదు, వారు పూర్ణపురుషులు గనుకనే పూర్ణదీక్షావరులై నారు. 
నాగేశ్వరులకు శ్రీవిద్యయందుగల అనుభవము, పొండిత్యము వారి 
(గంథములందంతట (పత్యక్షమగును. వారిఆంధవాజ్మ యసూచికపీ రికలో 
శ్రీచ[కరాజ్యపసావమున్న ది. ఒక చో వామాచారగ క్షణము, దక్షిణాచార 
(పశ స్తి పదర్శంచిరి. విజ్ఞానసర్వస్వములో “అనాహతము మీద వారు 
[వాసిన వ్యాసములో వారికి శ్రీవిద్యావిషయ పరిజ్ఞాన వెంత విస్తారముగా 
కలదో అభివ్య క్తమగును. శ్రీవిద్యాది క్ష [గహించుటలో నాగేశ్వరుల 
విశాల దృక్పథము వ్య క్రమగుచున్నది. 


నిత్వము శ్రీ విద్యామం త జపము సంకల్పించిన వెంటనే గురు 
(తయమంతము స్మరించుట యాచారము, నాగేశ్వరుల శ్రీవిద్యాగురు 
వులు శ్రీబోధానందభారతి, పరమగురువులు శ్రీ సచ్చిదానందథభారతి, 
మెష్టి గురువు శ్రీ బోధానందభారతి. జపములో గురుమం త దేవ 
తాత్మలకు ఐక్యము భావనచేయుట విహితము, నాగేశ్వరులు గుర్ముతయ 
స్వరూపముగా భారతిని భావన చెసిచేసి ఆం|ధులకు “భారతి? స్వరూప 
ముగా అను[గహించినారు. ఆం|ధక వితయములో విజ్ఞానయోగీశ్వరుడై 
“విజ్ఞానాత్మక వాజ్మయ నిర్ధాతయైన ఎరయ భారతిని సన్యాసిరూప 
మున _ ధ్యానింపగలిగినాడు. ఎరయ శ్రీగురువులు శంకరస్వామి, 
యామము లెన్ని దింటను నిత్యశివరా[త్రివతంబుగా సదాశివునర్చించు 
(తిజగదారాధ్యుడు. శ్రీనాగేశ్వరులు షట్యాల శివపూజాధురంధరులగు, 
ఆరాథ్యవంశములో జన్మించినవారు. 


“కరకమలం బొసంగ బట్టికంబు కమండలువంటి కాంతి భా 


సురమగు మౌ క్రికంపు జప సూ్మూతము దాల్చ్బుట (బహ్మవాదమై 
పరగిన హంసముం కొలిచి వాలమృణాళము జూపు చందమై 


సిరి తిలకింప నొప్పు బుధ సే సవితమూ ర్తి దలంతు భారఠిన్‌ = 


298 సారస్వత వ్యాసములు 


నాగేశ్వరులుకూడ విజ్ఞానోపాసకుడు, భారతీ భక్తుడు ఐ “భారతి'ని 
(వొరంభించినారు. ఈ శబ్దము భరత భూమికి అధిస్టాతియైన దేవతకే 
కాత విజ్ఞానమూ ర్తియైన దేవతకు కూడా |పతీక. “భారతి ఆదర్శములను 
నాగేశ్వరులు ఈ విధముగా తెలిపినారు: 


“భారతి నుద్దరించి, శుభ స్థితి కల్పింపవలెనను సంకల్పము భారత 
హృదయమందు గల్లినది. భారతి దేశభాషా రితుల ననుసరించి బహు 
రూపముల నెల్లిడల వెలయుచున్నది. ఆం|ధభారతియును, వంగ భారతి 
యును, కర్ణాటక భారతియును భారతీయ స్వరూవములు....ఆం[ధ 
హృదయమందు స్వకియమైన స్వరూప భావమును నిర్ణయించి స్వధ 
ర్మము నారాధింపవలెనను స_ “ల్బము గల్లినది ..అం|ధభారతియును 
ఆం|ధ[పవృ త్తిని వ్య క్రముచేయుట కవతరించినది.... 


“విషయావగాహనమునకు సాధనములై న [పాచినమందిరములు, 
బౌద్ధస్తూపములు, తా|మశిలా శాసనములు, తాళప త గంధములు? కళావి 
చితములువాజ్మయస్వరూపములు, నిగూఢములై |పకాశము నపేక్షించు 
చున్నవి.ఆంధవ్య క్రి త్వద్యోతకములై నఅమరావతి,సాంచిమొదలగువస్తు 
రూపముల వై భనము అజ్ఞాతముగానున్నవి. శాసన పరిశోధనాలయము 
లందు వందల కొలది శాసనములు (తుష్పుపట్టిపోవుచున్నవి. ప్రాచ్య 
లిఖిత పుస్తక భాండొగారమునందును, తంజావూరుపు స్తక భాండాగారము 
_ నందును వాతప[తలు శిథిలములగుచున్న వి, అజంతాయందలి 
చిత్తరువులు |పకాశమును గోరుచున్న వి. రసవంతమైన వాజ్మయము 
పరిశీలనము కోరుచున్న ది.” 


ఈ విధముగా నాగేశ్వరులు భారతి పష్మ్యతిక ఆశయములు తెలిపిరి. 
తమ యాశయములను వెంటనే ఆచరణలో పెట్టుటకు పూనుకొనిరి. భారతి 
సంపుటములు విజ్ఞాన సర్వస్వములుగా, రసవదచనల సంపుటములుగా 
వెలసినవి. శ్రీ నాగేశ్వరుల చేతులలో 'భారతి ఎంత యుజ్వ్యలముగా 
ఉంజెడిదో స్థాలిపులాకన్యాయముగా ఒక సంచిక తీసి ఉదహరిస్తు 
న్నాను. భారతి రెండవ సంప్పటము 7వ సంచిక చేతికి వచ్చినది 


నోరి నరసింహశాస్త్రి 299 


భారతి సంపు ద, నుంచి, 7. __ ఇందులో 168 పేజీలున్నవి. 
(వర్గ చితములు మూడు (1) పార్వతి తవస్సు (2) శ్రీ కందుకూరి 
వీరేశ లింగము (9) థీ చిత్తరంజనదాసు. 18-5-25 గాలివానలో ధ్వంస 
మయినవానిని (ప్రదర్శించే సాధారణ చిత్రాలు 10. కళ్ల పల్లి, శివగంగ, 
శ్రీకాకుళము దేవాలయాదుల చిత్రాలు మరి 6. ఈ 16 చ్మితాలు ఆర్జు 
పేపరు మిద ముదించినవి. (గంథవిమర్శనము, సాభ్మిపాయ విశేష 
ములుకాక 47 వ్యాసాదులు, వ్యాసములలో ఉదయనోదయమనే ఆంధ 
కావ్యాన్నిగురించి మానవల్లి వారిది, కృష్ణరాయలయాస్థాన ములోనికన్నడ 
కవులు, ఆ. రంగస్వామి సరన్వతిగారిది. వేంగి చాళుక్యులు మల్లంపల్లీ 
వారిది, (పాచీనాం్యధులెవరు చిలుకూరి వీరభ్యధరావు గారిది. చీనాయందు 
భారత నాగరికత శ్రీ శరణువారిది. నారాయణ కర్ణులు శ్రీ వెటూరివారిది. 
కి. శే. చిత్తరంజనదాసు జీవిత సంగహము, a నసిద్ద చక్రము శ్రీ 
గన్న వరపువారిది. జై నులమతకథలు శ్రీవంచాగ్ను లవారిది. జకరోమనుని 
దేశభక్తి శ్రీ చిల్లరి వారిది. ఆం|ధారణ పర్వతేష (పశంస శ్రీ కాశీభట్టు 
వారిది పాచీనాం|ధ కవిత్వ లక్షణము శ్రీ తేకుమల్ల వారిది ఇంకాఎన్నో 
వ్యాసాలు, కావ్యాలు, కథలు ఉన్నవి సాభి వాయ రిశేషములు నాగేశ్వ 
రులవే. చిత్తరంజనదాసు ఆ ముందే పరమదించినందున అంతా ఆయ 
నను గురించె. అందులో నాగెశ్వరులు తమవలెనే దాతృత్వములో దేశ 
సేవలో ఉ త్తములై న దెశబంధుని నిర్యాణానంతరము వెంటనే (వాసిన 
మాటలు కొన్ని ముఖ్యముగా అద్భుతము కలిగించిన వి, 


“స్వధర్మ నిర్వహణమునకు [పజలకు దాసు జీవిత మాదర్శమైనది. 
పజాహృదయమునందు నిండియున్న దాసు జీవితము విషాదమువలె 
నానందమును సయితము గలుగజేసినది. జీవిత పరమార్ధ మైన యము 
రత్వము సకలజనులకును నానంద[పదము గదా!” 


ఇది మృత్యుభయము లేనివారేకాని అనలేనిమాట. అమరత్వము 
తవుకును [(పొష్యమను నిశ్చయ మున్నవారి మాట, 


ఇటువంటి భారతి సంచిక వెల అర్ధ రూపొయి మా(తమే! 


30 సారస్వత వ్యానములు 


నాగేశ్వరులు అంధులకు కానుకగా ఇచ్చినవానిలో “బారతి? 
(ప్రధానమైనది! 


భారతి సంచికలలో నాగేశ్వరులు సర్వతోముఖముగా ఆం|ధుల 
వాజ్మయ వికాసమునకు దోహద మొనర్చిరి భారతి సంచికలు సాతవి 
కొత్తవి అనే భెదము లేకుండా ఎప్పుడే సంచిక తీసుకుని చదవసాగినను, 
బుద్ధిమంతులకు ఆలోచనలు | పేరిపించును, సాహిత్యపిపాసువులకు రసా 
నంనము చూరలిచ్చును. భారతిలో [పచురణము పొందడమే వ్యాసకర్త 
అకు, కవులకు గీటురాయిగా విలసిల్లి నది భారతి పుట్టిన 1924 సం. 
జనవరి నుంచి ఆం|ధుల సర్వతో ముఖ వికాసమునకు అది (పథాన [పతీ 
కగా వెలసినది, కవులు, కథకులు, వాటికాకరలు, విమర్శకులు వివిధ 
సంస్కృతి రంగాలలో వ్యాసంగముచే సె వ్యాస కర్తలు అందరికి భారతి 
రంగస్థల మైనది. (పసిద్దులెనవారికి మ్మాతమేకాదు భారతి రంగస్థల ము, 
ఆం[ధకవులు, కథకులు నాటికాక ర్తలు, వివిధ విజ్ఞానరంగాలలో కృషి 
చేసే ఐ న్యాస క కర్తలు తర్వాత ఎంత సిద్దికి వచ్చినవారై న్యా ముందు 
సారస్వతరంగము లలో భారతిద్వారా పరిచితులై నవారె ఎక్కువ భాగము! 


శ్రీ నండూరి సుబ్బారావు “ఎంకిపాటలు' ఇప్పుడెంతో సిద్ధికి 
బ్చినవి గడా! వాటిలో 'ఎనకజన్మములోన ఎవరమో నంటి' అని 

(వ పారంభించే గేయము మొదట భారతి [పకటించగానే, గాలి దుమారము 
రెగినది, ఊభయవక్షాల వాడాలకు బహుకాలము భారతి రంగస్థల మైనది. 
చివరకు శ్రీ బసవరాజు అప్పొారావ్వు-_ వారప్పుడు భారతికి సహాయసంపాద 
కులు- [వాసిన 'ఎంకిపొటల గాలి దుమోరముి అనే వ్యాసంతో వాదోప 


వాదాలు సంక్షేపించారు. దాని ఫలితమేమంటే ఎంకికా ఏలకు నేడు సర్వలో 
ముఖవ్యా ప్తి వచ్చినది. 


శ్రీ నాగేశ్వరులు స్వీయరచనలలో ఎప్పుడూ [గాంథిక భాషనే 
[గహిం ంచివారు. కాని వారెప్పుడూ వ్యావహా రిక భాషలో రచించిన మంచి 
రచనలకు భారకిలోకేమి, సంవత్సరాది సంచికలలోనేమి, వ్యతికలోనేమి 

ప్రకార వ్యావహారిక మంటే శ్రీ గిడుగు రామమూ ర్తిగారి శిష్ట 
వ్యావహారికమ రికమ నే నిర్వచించేవారు, ఆది (గామ్యుముకాదని వూరి వాదన, 


నోరి నరసింహశాస్త్రి 301 


మరి ఎంకిపాటలో' ([గామ్యు వ్యావవారికము! దానికి కూడా శ్రీ నాగేశ్వరులు 
భారతిలో అప్పట్లోనే స్టానమిచ్చి గాలిదుమారం  చెలరేగని చ్చారు. వారి 
కెంత ముందు చూపు “ఉండేదో! 


శ్రీ గిడుగు రామమూర్తిగారు చెన్నవట్టణము ఎప్పుడు వచ్చినా, 
నగరంలోని పెద్దలను ఆహ్వానించి ఆం్యవపవ్మ్యతిక ఆఫీసులో వారి చేత 
ఉపన్యాసం చేయించేవారు. అటువంజి సభ కొకదానికి నేను బి. ఏ, 
విద్యార్థిగా ఉండగా, వెళ్ళిన భాగ్యం ఊొందినాను; 1919లో దానికి శ్రీ 
వేపా రామేశము అధ్యత్తులు; శ్రీ జిపుగరస్చు రామదాసు, శ్రీ అకిరా జు 
ఉమాకొంతం ఇత్యాదులు సభాసదులు. 


ఆ [పాంతాలలోనే సాహితీ సమితివారి *సాహితి' మొదటి సంచిక 
వచ్చినది. దానిని ఆం్యధప్మతికలో రెవ్యూ చేయించ డానికి శ్రీ నాగేశ్వరు 
లను దర్శించాను. అందులో రచనలు ఎక్కువ భాగము వ్యావహారిక 
భాషలో ఉన్నవి. నాతో మా మ్మితులు శ్రీ వీరరాఘపస్వామి కూడా 
ఉన్నారు. వారెంతో ఆదరముతో మాతో మా పష్మలిక కష్టసుఖాలు (పస్తా 
వించారు. ఆట్టమీద (పకటన రేట్లు తక్కువగా ఉన్నవనీ, లోవలి రేట్లు 
ఎక్కువ అనీ సూచించి మేమడగక పోయినా, అమృతాంజనము (పక 
టన సాహితి అట్ట మీదికి ఇచ్చి. శ్రీ పండిత గోపాలాచార్యులు కూడా 
[పకటన ఇచ్చెదరని సూచించారు. ముందు చూడగా దూరోన్నతంగా 
నాగేశ్వరులు యువకులను అంత ఆప్యాయతతో ఆదరించడము మమ్ము 
లను ముగ్గులను చేసినది. నవ్యాంధ సాహిత్యరంగంలో “సాహితి అవ 
తరణ [వధాన ఘట్టమని గుర్తుంచుకోవలె, 


1005వ సం, లో నవ్వసాహిత్య పరిషత్తు 4వ వార్షిక సమావేశము 
కాకినాడలో శ్రీ పంచాగ్నులవారి అధ్యక్షతను జరిగినది. ఆ సమా వేశము 
నకు శ్రీ నాగేశ్వరులు [పారంభకులు. మొదటి నాటికి వారు రాలేక చివరి 
నాటికి వచ్చి రెండు గంటలు మహోపన్యాసము చేశారు. ఆ ఉపన్యాసము 
పూర్తికాగానే శ్రీ శివశంకరులు ముగ్గులై , మ్మితులతో నాగేశ్వరుల 
(పతిభను ఎంతో పొగిడినారు. నాకెందుకు నేను నా జీవితములో సాహి 
త్యోపన్యాసము అంతా ఉదా తృమైనది సంపూర్ణ మైనది విని ఉండలేదు. 


302 సారన్వత వ్యాసములు 


ఆ సభకు కాకినాడలో పెద్దలే కాక నవ్యసాహిత్యరంగాలలో కృషిచేస్తున్న 
పెద్దలూ పిన్నలూ ఎందరో వచ్చారు. శ్రీ థ్రీ వాణి విశాఖపట్టణం దాటి 
బయట వినిపించసాగినది అప్పుడె. ఆ ఉపన్యాసంలో నాగేశ్వరులు సాహి 
త్యము మహోన్నతాదర్శాలు వివరిస్తూ సమ్మగంగా సాహిత్యరంగాలన్ని 
టిని సామరస్య సమన్వయ ధోరణిలో (పస్తావించారు. 


శ్రీ నాగేశ్వరుల సంపూర్ణ _ సాహిత్యదృష్టికి “భారతి (ప్రతీక, 
అందులో సాభ్మిపాయవిశేషాలు శ్రీ నాగేళ్వరుల రచనలు, అందులో 
సాహితే్యేతర విషయాలుకూడా, ఆ మాసంలో జరిగినవి నిర్భయంగా సర 
సంగా సమీక్ష చేసేవారు. భారతి 2వ సంపు, లవ సంచిక సాభి పాయ 
విశేషాలనుంచి ఉఊదాహరిస్తున్నాసు. అంతకు ముండే శ్రీ సర్‌ సురేం|[ద 
నాథ బెనర్డ్‌ దిపంగతులై రి. ఆంధ విశ్వవిద్యాలయ _ శాసనము శాసన 
సభలో (వ్ర వేశ పెట్టబడిన ది. 


“భారతదేశ సమస్యలు విచ్శితములు; [పపంచాతీతములు. రాజ 
దోహము రాజ సన్మానముగ బరిణమించును, దేశాభిమానము (పభుత్వ 
నిరసనమునకు పాలగును. |పజాసేవ గౌరవలాభనులకు సాధనంబగును. 
[పజాసేవ దండనంబునకు గారణంబగును.... _ నేటి దేశభక్తులు రేపు 
స్వామిభ క్తులై (వజాకంటకు లగుచుందురు. ఈ వివరీతస్థితి పరాధీిన 
దేశములకు 'సహజమైనను భరతవర్షమునందు విపరీతాకారమును దాల్చి 
భారత సత్వమును నిర్మూలముచేయుచున్నది... .వంగదేశసింహమని 
ఖ్యాతిని బడసిన సర్‌ సురేందనాథ బెనర్జిగారి జీవితవృత్త మీ విషమ 
సమస్యలకు వ్యాఖ్యానముగ నున్నది....బెనర్జగారు జీవితారంభమునందే 
నిరంకుశ వర్షాాగహమురకు బా[తులై_ దండనముననుభవించిరి.... మంతి 
పదవి భెనర్టిగారికిని వంగరాష్ట్రమునకు స్వల్ప (పయోజనముల నొడ 
గూర్చినను భారతభూమికి | వయోజనము గలుగజీేయలేదు, అధికారస్వర్హ 
శృంఖల బద్ధులెన బెనర్జిగారి కథికారపదవి వాగ్భంధనమును జేసినది. 
ఆధికారపాశ బద్దులెన బెనర్డీగారికి [పజాసేవ దురారాధ్యమైనది. అధికార 


(ప్రాపకముతో [ప్రజాగౌరవము సన్నగిలినది. పరీ బిరుదముతో నధికార 
పాశబలము హెచ్చినది. 


నోరి నర సింహశా స్త్రి ఏ03 


*విద్యామం,తి సర్‌ పరశురామ ప్యాతో చిరకాలా పేక్షితమైన ఆం[ధ 
విశ్వవిద్యాలయ శాననము సభయందు | పవేశ పెట్టి స్వధర్శ నిర్వహణ 
మును జేసిరి...సర్‌ కూర్మా రెడ్డి నాయుడు ఆంధ పదమునకి భయ 
పడుట విచ్మితముగా నున్నది. ఆంధ లోకమునకు చిరకాలాభ్య స్తమైన 
ఆం|ధ పదమునందుగల బ్రాహ్మణ వాసనయి యది భయము గలుగు 
చున్నది. ఆం|ధపదము సంస్కృత పదమైనను [(బాహ్మణ భయమున 
కవకాశము లీదని నాయుడుగారు గహీంచపలసి యుందురు,” 


ఈ విధముగా [వాసే సమర్దత మాడరన్‌ రెవ్యూ ప్యతికాథిపతులై న 
శ్రీ రామానంద చటర్దికే ఉండేది, థ్రీ నాగేశ్వరుల కి ఉందేది. అదిఆంగ్ల 
భాషలో ఉన్నందున కవుల స్వతంత రచనలకు రంగముగా ఉండలేక 
పోయినది. “భారతి మా్యతము ఆంధ వాజ్మయానికి సర్వతోముఖంగా 
రంగస్టలంగా ఉండగలిగినది. పూర్ణ పురుషో త్తముడై న వ్యాస భగవాను 
లను తిక్కన సోమయాజి భీష్మ పర్వములో సంజయునిచేత ఈవిధంగా 
సోోతము చేయించినాడు. 


"ప్రాంశు బయోదనీల తనుభాసితు నుజ్జ్వల దండధారుబిం 
గాంశుజటాభచ్చటారణు నాగమపుంజ పదారత_త్త్వని 
స్పంశయకారు గృష్టమృగ చర్మ [కతాంబర కృత్యు భారతీ 
వంశనివర్ణమం  దిదశ వందితు సాత్యవతేయు గొల్బెదన్‌” 


ఇది సోమయాజుల సొంత స్తుతి. మూలములో సంజయుడు 
తనకు దివ్యదృష్టి [వసాదించిన సారాశర్యుని స్తుతించిన ల్లే ఉన్నది కాని 
వ్యాసపర్ణనము లేదు. ఆయన (ప్రాంచననీ, ఆగమ పుంజపదార్థత_త్త్వ 
నిస్సంశయకారుడనీ, భారతీ వంశ వివర్థనుడనీ వర్ణించినది గమనింప 
దగును. వ్యాసభగవానుని కళా వెశ మా వేశించి పూర్ణపురుషత్వ మందిన శ్రీ 
నాగేశ్వరులును “భారతీ వంళవివర్థును లైనారు. వారును |పాంత 
మూ ర్ర్తులే. 


304 సారస్వత వ్యానములు 


11 
సంవత్సరాది సంచికలు 


నాగేశ్వరుల పూర్ణ త్వము పూర్ణముగా (పతి ఫలించినది సంవత్స 
రాది సంచికలకు వారు |వాసిన |ప్రసాపనలలో మొదటి రెండు సంచిక 
లలో పస్తావన శబ్దము వారు వాడలేదు. క్ర వ సంచికలో [ప్రస్తావన 
శబ్దము ఆరంభమైది. ఆ తర్వాత నాగేశ్వరులు తమకు అభిమానపొత 
మైన (గంథాదులకు పీఠికలు |వాసినా “పస్తావని అనే వ్యవహరించే 
వారు. “(వస్తావస' అంటే నాగేశ్వరులు తమ అభిమాన ముద వెసినట్లు 
గుర్తు. ఆం|థ విజ్ఞాన సర్వస్వ్యానికి, బసవపురాణానికి కూడా వారు (వాసి 
నవి |పస్తావనలే. వారు సమ[గ[పశంన _ చేసినప్పుడే |ప్రస్తావనశబ్దము 
పయోగించేవారని తోస్తుంది, 

ఆం|భప|తిక సంవత్సరాది సంచికలు (పారంభమైనది 1810లో. 
సాధారణ సంవత్సరాదిన, అందులో నాగేశ్వరుల “విన్నపము” లో 
ఇట్లున్నది: 


“ఆం|ధదేశమునందు భాషాభిమానులు విద్యావంతులు, (గ్రంథ 
కర్శలు, సంఘసంస్కరణపరాయణులు మొదలగు పూజారులనేకులు 
గలరు. ఈ మహానీయుల సౌశీల్య సద్భావన లాం[ధ _ లోకాభివృద్దికి 
దోడ్చడుచున్న వి. ఈ సత్పురుషుల కృత పరిచయమును దృఢపరచుట యే 
ఈ సంచిక |పథానోద్దేశ్యము.... ఈ సంచికను [(పచురించుటకుగల 
సామర్ధ్య మాం[థమహాజనుల సాహాయ్యమువలన గలిగినది.... ఈ బాల 


పక్రికం దమ పుడికారత్నంబును పలె బెంచి పోషించుట కాం[ధలోకాలం 
కారులై న నరనాదిమణులు (బార్జితులు.” 


ఆ సంచికలో వ్యాసాదికములు ' 249 డెమీ 3 పేజీలు 1 అర్హు 
కాగితముల మీద చిితములు ఉన్నవి. ఆంధప(తిక చందాదారుల కది 
ఉచితము. ఆంధప[తిక చందా సం, 1 కిరు £_2.0లు. పిక చందా 
దారులు కానివారికి సంచిక వెల రు 0.0.0 అర్హ రూపాయి మాతము, 
వ్యాసరచయితలు ఆయా రంగాలలో (ేసిద్దులెనవారే, 


నోరి నరసింహశాశ 305 


ఈ విషయములో నాగేశ్వరులు (పదర్శించిన దాతృత్వ స్వరూ 
పము విప్పిచెప్పిననేకాని తెలియనిది. సంవత్సరాది సంచిక ఖరిదు 
తర్వాత రు1/కి మార్చబడినది. ఏమైనా అన్నీ వారి సర్వతోముఖ 
దొతృత్వానికి చిహ్నా లే. గుప్రదాన మెన్నిరూపాలుగా ఉఊండవచ్చునో 
వారికి తెలిసినట్లు ఇంకొకరికి తెలియదు. 


పరీధావి సంవత్సరాది. సంచికలో (1912) [వస్తావని అనే 
శబ్దము వాడినారు. కాని తర్వాత _(పత్యక్షమైన సృష్ట్యాది కాలమానము 
అందులో లేదు. సంపత్సరానికి ఆదివు దివసమని, మొదటి బుతువనీ 
అది ఆరంభమైనది. కాని అందులోనే ఆ సంవత్సరములో [(పవంచ 


చర్మిత సమీక్ష ఉన్నది. 


నల సంవత్సరాది సంచికలో (1966) సృష్ట్యాది నుండి అప్పటికి 
కాలగణనము కలదు. అందులో తమ సంవత్సరాది సంచికల వై విధ్యము, 
(పత్యేకత (పేసావింపబడినది. మొదటి సాధారణ సంవత్సరాది సంచికలో 
(1910) వాజ్మయ మత సాంఘిక వ్యాసములు (పధానములు. రెండవ 
దగు విరోధికృత్సంచికలో (1911) సాంఘిక మత విషయములు [పధాన 
ములు. వదిధావి (1816) సంచికలో పంచమజార్డి ఢిల్లీ పట్టాభి షెకము 
(పథధానము, |(పమాదీచ (1919)లో ౩6 వ్యాసములలో రాజ్యాంగ 
సంబంధమైనని వది, 200 చ్మితవటములు, ఆనంద సంచికలో (1914) 
40 వ్యాసములలో భామా విషయికమైనవి 10, మహాపురుషుల చర్క్మితములు 
10, రాక్షస సంచిక ఆరవది (1915). అది | పధానముగా [ప్రథమ [ప్రపంచ 
యుద్దమునకు నంబంధించిన ది. అప్పటి యుద్దతం తాన్ని కన్నులకు 
కట్టినట్లు వర్ణించినది. అం(ధోద్య మానికి సంబంధించిన వ్యాసాలు కూడా 
చాలా ఉన్నవి, యుద్ధ చితాలు, ఇతర చీత్రాలు మొత్తము 000, నల 


సంచిక ఏడవది [191% దానిని గూర్చి _పస్తావిస్తూ, నాగేశ్వరుల 
మాటలివి: 


“లోకవ్యా ప్రమైన నూతనోత్యాహ మాం[ధ |1పపంచమును సయిత 
మావరించినది. విద్యావంతులు, నామాన్యులు నూతనోత్సాహ సమంచి 
తులు, ఆంధ దేశాభిమానము, ఆంధభావాభిమానము, [పజాభిమూనము 


20 


$06 సారస్వత వ్యాసములు 


ఆం|ధ|[పపంచము నావరించినవి,.. ఆం|ధ దేశాభ్యుదయ సూచకంబు 
లైన వీజాంకురంబులు గోచరంబులు” 


ఇది ముఖ్యముగా ఆం|ధవ్య క్రిత్యమును (ప్రదర్శించే సంచిక, 
ఐనాయుద్ద విషయాలు కూడొచాలా ఉన్నవి. మొత్తము 300 పటములు, 
అందులో రంగుల డేశపటములు ౭20. ఆరాధ్యులు శివభక్తులు ఐన 
నాగేశ్వరులు ఈ సంచికను శ్రీ సీతారాముల చ్మితము ముఖచ్మితముగా 
ప్రకటించుట గమనా రము, దానిని గూర్చి [ప స్తావనలో వారు వాసిన 
ఈ [కింది వాక్యములు ఆధ్యాత్మచింతన కలవారందరూ గు రుంచుకొన 
దగినవి. 


"ముఖపటము 


“న్లో ఆపదా మపహ ర్రారం 
దాతారం సర్వసంపడామ్‌, 
లోకాఖిరామం శ్రీరామం 
భూడెరా భూయో నమామ్యహమ్‌. 


“శ్రీ సీతారాములు పురాణదంపతులు, లోక కల్యాణకారులు, దివ్య 
మంగళమూర్తులు అవతారమూ రులు ఆరాధన యోగ్య్యులు....శ్రీరాముడు 
మహాప్పరుషుడు, ధిరో త్రముడు ధర్మ[పవ కుడు, నిగహాను[గహ 
సముర్హుడు, దుష్టసంహారకుడు, శిష్ణసంరక్షకుడు .... సీతారాముల పూత 
చరిత్రము ధర్మారాధన మునకు పరమ [పమాణము, ధర్మజ్ఞాన మతి 
దుద్ద భము. ధర్మారాధనము దురారాధ్యము. ధర్మ మతి సూక్ష్మము, 
విశాలము... .మహావ్య క్తుల జీవితంబులందు “తత్త్వమసి” మహావాక్యార్థ 
మనుభవజ్ఞాతము. . శ్రీరాముని దివ్యచర్మితమునందు సర్వావస్థలయరి 
దును త్యాగము పరిస్ఫుటము .. . సేవావరాయణులై. కులధర్మమును, 
వాతిధర్మమును, గుణధర్మ మును ఉద్ధరించుట కై వయత్నించెడి స్రీ 
ఎరుషులకు సీతారాముల దివ్యరూవదర్శనము ధర్మద్యోతకము కాగలదు, 
వాతీయజీవన మునందు ధర్మప్రాబల్యము నుపపాదించుటకై మంగళ 
కారులై న శ్రీ సీతారాముల చితవటము ముఖపటముగ ముుదింప 
బడినది.” 


నోరి నరసింహశాస్త్రి 307 


ఈ వచనాలు 1818 లో నాగేశ్వరులు [వాసినవి. అప్పటికి మహా 
తుడు భారత రాజకీయరంగములో |[పవేశింప లేదు. ఈ మాటలు ప, రికా 
సంపాదకునివాా తత్త చే తయైన మత|వవ_ర్హకునివా? ఆ సంవత్సర 
చరిత్రను సమీక్ష చేయుటలో సర్వసంపన్నత ఉన్నది. శ్రీ నాగేశ్వరులు 
సంవత్సరాది సంచికలకు 1910 _ 1997 వరకు (వాసిన [వస్తావనలు చది 
వినచో 28 సంవత్సరముల | పపంచ చరిత్ర (వత్యేకముగా భారతజాతి 
చరిత అందును ఆంధదేశ చరిత నన్నుగముగా అవగాహన 
మవుతుంది, 

గరి వ సంచిక (బహుధాన్య, 198: లోని [ప్రస్తావన నాగేశ్వరుల 
మామూలు [పసావన కాదు అది వారు అనతారసమా ప్రి చేస్తూ, 
ఆం[ధుల కిచ్చిన సందేశము అనికాని_ ఆం[ధులవద్ద సెలవు తీసికొనుట 
అని గాని వర్ణించుట యు కము. అందులోని కొన్నివాక్యము లివి.: 

“"పపంచమంతయును శాంతిసంకల్పమును జేయుచు మహా 
సం[గామ ప్రయత్నములు చేయుచున్నది... 

“గాంధీమవిత్ముడు శాంతి సంరంభమునందు (వదర్శించిన 
అపూర్వమైన సత్యాగహసాధనమును [పజలు మాటలందుగాక సంకల్ప 
మందును క్రియ అందును చూపుటకు తపస్సును చేయుట 
ధర్మము.... 

*నధ్రించ్రైక సంవతృరమునందు కాం్య[గెసునకు అఖండము, అపూ 
ర్వముఐన విజయము కలిగినది. ఇది సత్యాగహ (ప్రభావము. నిరం 
రుత [ప్రభుత్వము నిర్దాంతపోయినది.... 


“1910 కీలక సంవత్సరమున మా మొదటి సంచిక (పచురింప 
బడినది. బహుధాన్య సంవత్సరమునందు దివ సంచిక వెలువడుచున్న ది. 
గతించిన 90 ఏండ్ల నుండియు (పజాహృదయమునందు గల్గిన మహా 
[పబోధమును సంవత్సరాది సంచికలు దిజ్మా(తముగ సూచించుచున్న వి. 
ఆం|ధులు సాహిత్య, కళా, మత, సాంఘిక రంగములందు చిరకాలాగత 
ములైన పూర్వాచారములను, నిర్భంధ నిర్మాణములను విసర్జించి నవీన 
మార్గములను అవలంభించిన విధమును కావ్యములు, గీతములు, విమ 


308 సారన్వత వ్యాసములు 


శ్ననములు, పరిశోధనలు, చరిితాంశములు విశదము చేయుచున్న వి. 
సాహిత్యమునందు కల్సిన అపారమైన వికాసమును | పచురితములై న 


కావ్యములు, గీతములు విశదము చేయుచున్నవి. నవీన రచనలు పజా 
వరణమును బడయుచున్నవి.... 


“ఆం|ధాభ్యుదయమునకు పొటుపడిన సకల మహా జనులకును 
కృతజ్ఞతా వందనములు,...నా స్వల్పమైన సేవకు [పజలుచూపిన [పేమా 
వరణ సత్కారములకు కృతజ్జుడను. సచ్చిదానంద పరమాత్మ సకల 
లోకములకును, సకల జనులకును శాంతి సౌఖ్యములను [పసాదించు గాక 1” 


ఆ చివరిని నాగేశ్వరుల తుదిరచనలోని తుది మాటలు. ఆమరణాం 
తము ఎట్టి పుణ్యచింతలు నాగేశ్వరుల నావహించివుండినవో అవి దివ్య 


వాక్కు లవలె ఉఊద్దోషించుచున్న వి. అఆ వాక్యాలలో తాము సాధించిన కార్య 
ములకు అంతర్గర్భితముగా తృప్తి కూడా ఉన్నది. 


నాగేశ్వరులే ఆం|ధో ద్యమముని నేడు నాయకులు జోహారులర్చిస్తు 
న్నారు. అంతేకాదు. వారు ఆం్బధోద్యమమే కాదు, పుణ్యోద్యమము 
పూర్ణోద్యమము! వారి పూర్ణపురుషత్వమునుండి ఉప్ప త్తిల్లిన సమన్వయ 
సూచనలెన్నో ఇప్పటికిని ఆంధులే కాదు భారతీయులే [గ్రహించ 
వలసినవి: [1 హిందీభాషస్థాన మేది? (2) సాంకేతిక శబ్బములను 
ఏ విధముగా సమాకూర్చు కొనవలెను ? (శ) రాష్ట్రములకు, కేంద్రము 
నకు ఉండవలసిన సంబంధ మేమి ?. వీనితో పాటు ఆం[ధులు (గాంధిక 
(గామ్య భాషా వివాదము ఎట్లు పరిష్కరింపవలనో వారు చేసిన సూచ 
నలు ముఖ్యముగా (గ్రహింపదగినవి. వారు ఏ సూచనలు చేసినా, దాని 
వెనుక సమ్మగమైన విజ్ఞానమూ, సమస్యను విడదీయుటకు సమర్థ మైన 
యోగదృష్ట, సమన్వయించి ష్‌ త్తమ మార్గము (పదర్శించుటకు శ్ర HD గల 
బహుజన్మకృత నుకృతమూూ నాగేశ్వరులలో మూ ర్తిభవించి ఊండేవి | 


(గ ంథ పీఠికలు 
శ్రీ నాగేశ్వరులు జీవితములో సాధన చేసినది పూర్ణ యోగము, 


నోరి నరసింహశాస్త్రి 309 


సర్వాత్మ భావము ; లోకానికి (పసాదించినది సమస్వయ తత్త్వము, 
వారు సం వదాయమువదలని నవ్యతావాదులు, సత్యనిష్ష వీడని (ప్రియం 
వదులు, ఏశ్వ విజ్ఞానము అవగాహన చేసికొన్న కావ్య శిల్ప వినోదులు. 
వారి థ్యయము విశ్వ శ్రేయస్సు 


వారెన్నో [గంథాలకు పీఠికలు [వాసినారు; కొన్ని పెద్దవి, కొన్ని 
చిన్నవి. ఏవైనా కృతియందున్న సద్దుణాలు [పశంన చేసి, లోపాలు 
సౌమ్యంగా సూచిస్తారు. దాని స్వరూపము తూచినట్లు విలువ కట్టగలరు 


ఆంధ (గంథమాల 17వ కుసుమము శ్రీ కురుగంటి సీతారామయ్య 


గారి తంజాపురాం్యధ నాయక చరితము, దాని తొలి పలుకులో నాగేశ్వ 
రుల సలుకులు ; 


“చర్మితమునకు నామరూవ విలసితములై న దేశకాల ప్యాతముల 
కాధారభూతమైన ధర్మము హృదయముగా నున్నది. జివరహితమైన 
దేహమువలెను, ధర్మరహితమైన చరి తొాంశములు విశ్వ శేయన్సునకు 
నిరర్ధకములు.., తంజాపురాం్యధనాయకచరి త రచనయందు గంథక ర్త 
లక్ష్యము సంపదాయ సిద్ధమైన మార్గమవల౦ంభించుచున్నది.”-_ ఇక్కడ 
సం|పదాయ సిద్ధమైన మార్గమంటే, కాలనిర్ణయమున కెక్కువగా శమ 
పడుట. 


ఆంధ [గంథమాల 6 వ కుసుమమైన నీతినిధి శ్రీ వేటూరి వారి 
అనువాదమునకు సంపాదకీయములో శ్రీ నాగేశ్వరులు “జీవయాతకు 
నీకి సాధనము... వివిధ మతములకును మోక్ష విషయమునందు ఖిదాఖి 
[ప్రాయములు లేవు.” ఇత్యాదిగా వాసి నీతినిధి జీవయ్యాతకే కాని ఆత్మ 
యా|తకు, నారాయణ పదము నధిష్టించుటకు సాక్షాత్సాదనము కానేరదని 
సూచించారు. 


నాగేశ్వరులకు బహుకాల మితులు, సంఘ సంస్క ర్తలు, విద్యాధి 
కుల్కు స్వాతం త్యసమర యోధులు ఐన ఉన్న వవారు “మాలపల్లి” [పచు 
రింవగానే, దానిని ఆంగ్ల (పభుత్వము నిషెధించినది. మాలవల్లి కి తొలి 
పలుకులు [వాయుచు నాగేశ్వరులు దానిని బహువిధముల బ్లాఘించిరి, 


310 సారస్వత వ్యాసములు 


“భక్తి పేమలు ఇందియాతీత మైన ఆత్మార్థపరాయణ మైన పుడు నిరతిశ 
యాత్మానందాను భవమును (పతిపాదించిన భాగవతార్హ మును మాలపల్లి 
సందర్శానుసారముగను (పతిపాదించుచున్నది.., ((గంఫమందంతటను 
బహువిధములై న ఆఖ్యానోపాఖ్యానములతో పండిత పొవముర జనాదరణ 
యోగ్యముగ నున్నది. ... వాడుక భాషయందు నవరస భరితమైన 
కావ్యమును రచించిన అలక్ష్మినారాయణగారు ధన్యులు '... అర్దకామములు 
పరమార్ధమునకువలెను పరమానర్ధములకును వినియోగపడగల _ విధము 
మాలపల్లి చ్మితవిచ్మిత విధములను సువ్య క్రము చేయుచున్న ది.” ఇత్యా 
దికముగా (పస్తుతించి తుదకు, “సందర్భానుసారముగ చేసిన వర్ణనలు, 
బోధలు, వ్యాఖా్యనసపులు జ్ఞానదాయకములెనను కావ్యరసాను సంథా 
నమునకు (పతిబంధకములై కావ్యము పురాణ పరిణామమునుబొందినది” 
అని నిర్వచించుట నాగేశ్వరుల నిర్భయ సత్యనిష్టకు నిదర్శనము. 
కౌొవ్యస్వరూపములఅను భమ/పమాదాలకు లోబడకుండా అట్టె పట్టి వేయ 
గల అపూర్వ శక్తి వారికున్నది. 


శ్రీ మంగిపూడి వెంకటశర్మగారు రచించిన “నిరుద్ద భారతము” 
అని అస్పృశ్యతను ఖండించే కావ్యానికి నాగేశ్వరులు |వాసిన పీఠిక 
ఉదాత్తమైనది, అందులో వారు "పవృ త్తి వలన గలిగిన భేదముల ' 
నత్కికమించి యాత్మోన్నతి బడయుటకు సకలమానవులును సమానాధి 
కారులు సమానాధికారులై న తోడిమానవులను ధర్మబాహ్యులను జేయుట 
కివఖము దైవధర్మ బహిష్కరణముూ అని ఊద్దాటించిరి, 


థ్రీ దుగ్గిరాల రాఘవచం్యదయ్యగారు రచించిన “ఆష్టాదశ మహా 
పాపి యగు [కాహ్మణునితో సహాయ నిరాకరణ మొనర్పుము అను 
[గంథమునకు పీఠిక |వాయుచు నాగేశ్వ్యరుల్కు “రాఘవ చం[దయ్య 
గారు హిందూ "మత విషయమై వారి |గంథమున చేసిన విమర్శలు 
పూర్వము కపిల, గౌతమబుద్ధాదులు చేసియుండిరి .. సనాతనవర్ణా 
[శమ ధర్మపరాయణులకు (పజాహృదయమునందు గలిగిన ధర్మ(వబోధ 
మును (గ్రహించుట కీ గంథము. వినియోగపడగలదు” అని ఎంత సరస 
ముగా |వాసిరో చూచినచో అద్భుత మనిపించును. 


నోరి నరసింహశాస్త్రి 311 


నాగేశ్వరులు తమఆఅం[ధగంథనూలలో పథమపుష్పముగా “శతక 
మంజరి భక్తి సంపుటము" [పచురించుటలో వారికి శతకములందును, 
వానిలో భ క్రిశతకములందునుగల అభిమానము విశదనువుతుంది.[గంథా 
నికిముందు శతకవాబ్బయాన్ని సమీక్షచేస్తూఒక పీ ధి కేకాక, [పతిశతకానికి 
[పత్యేకపీఠికకూడా | వాశారు. ఎంతోశద్దగా పద్యాలకు అనేకపాఠాంతరాలు 
సేకరించి అధస్పూచికలలో [పదర్శించినారు శతక వాజ్మయాన్ని సలక్ష 
ణంగా శాస్త్రీయ దృక్పథంతో [ప్రకటించడానికి చేసిన _పధమ [వయ 
త్నము వారిదే. అందులో “వ్యాసులు జ్ఞానసాగరమైన' భారత రచనా 
నంతరము మోక్ష[పౌ పికి భక్రిపభావమును దెలుపుచున్నది" అని నాగే 
శ్వరులు |వాసిన మాటలవల్ల, వారిని వ్యాసభగవానుల జ్ఞానకృష్ణ, భక్తి 
భావము ఎంతగా |పభావితులను జేసినవో వ్య క్రమగును, 

బసవ పురాణమునకు వారు [వాసిన “వస్తావము' రాయలు 
+ సెజులో 24 పేజీలు. అది ఒక చిన్న [గంవమే అనదగును. అందులో 
భరత భూమిలో వేదములనుండి బస పశ్వరుని వరకి కాక కొంత తర్వాత 
కాలము వరకుకూడ వివిధమతముల పరిణామము సూత్ర పాయంగా 
సమీక్రించినారు. వేద మతము, ఉపనిషన్మతము, జై నము బౌద్దము, 
శాంకర రామానుజ మాధ్వవుతములు, బసవెశ్వర వీరశై వము_ఒకదాని 
తర్వాత ఒకటి పుట్టి ఏ ఏ విధముగా [పయోజనములు సాధించినది నాగే 
శ్యరులు స్వీయ దృష్టితో సమీక్షించినారు. "వై దికమతమునందలి దేవ 
తార్చనము, వేదాంతము నందలి తత్త్వార్గము, జైన బౌద్దములందలి 
సంఘారాధనము, వివిధ మతములందలి కర్మారాధనము వీరశె వభ క్తి 
యందు సంయోగమును బొండినవి" అని వారు సవమున్వయించిరి, “జివ 
యాతన విషయయా్యాతను జేయక శివయా[తను జేయుటకూ సర్వకాల 
సర్వావస్థలయందునుశివసందర్శన సంస్మరణ నంకీర్తనములు సాధనము 
లుగ నున్నవి....ఉవయా[తను దేహయా।త్రార్థ ముగాక ఆత్మయా|తార్థము 
చేయవలసినవిధమును సాధకునకు వీరశైవము వివరముచేయుచున్న వి. 
వీరతై వాగనుములందు వేదాంత నుంతశాస్త్రముల రహస్యములు భిన్న 
రూపములను సమన్వయమును బొంది భక్తియోగ్య పభావమును నిత్య 
జీవనమునందు వి స్తరింపజేసినవి,” ఇట్లె న్నో విధముల నాగేశ్వరులు వీర 


312 సా రన్యత వ్యాసములు 


శైవము నగ్గించియు, “వీరశై వము తలపెట్టిన కులావరణ నిర్మూలనము 
దు సరమైనది. లింగాయతులు, జంగములు, సాలెలు, జాం్యడలు 
(పత్యేక కులములవారై, మరికొన్ని కులము లేర్పడినవి....భ_క్తి పథాన 
మైన వీరశైవము నిర్జీవమైన యాచారసం[పదాయబద్ధమై సాంఘీక 
[పయోాజనములకును, మానవ కల్యాణమునకును నిరుపయోగమైన ది” 
అని నిర్భయముగా ఉద్ధాటించి, తమ సత్య నిష్టను, వాస్తవిక దృష్టని 
[పకటీించిరి. 


13 


విజ్ఞానసర్వన్వ వాకసములు 


నాగేశ్వరులు సాధించిన మహాకార్యములలో వారు కావించిన రచ 
నలు శతాంశముకంటె లేవు. వారి రచనలు మన కిప్పుడు స్పష్టముగా కన 
బడుచున్నవి కొన్ని నంపాదకీయములు, |గంథ పీఠికలు, ప్రస్తావనలు, 
సంచికల పీఠికలు, భారతిలో సాభి|పాయవిశేషములు, విజ్ఞానసర్వస్వము 
లోని వ్యాసములు, భగవద్దిత వ్యాఖ్యానము మా|తమే, వారి ఘనకార్య 
ములలో అవి స్వల్పాంశమే ఐనా, ఇతరుల క్షవే ఘనత కేజాలై నవి. వారి 
రచనలన్నీ సమ్మగమైనవీ, వారి ఆదర్శజీవిశములో నుండి వెలువడి 
నందున కౌత్త వెలుగు చూపేవీ అయివున్నవి. విజ్ఞానసర్వస్వములో 
వారివని (1) అజంతా విహారములు (2) అనాహతము (శ) అనుభవ 
సారము(4) అపరోక్షానుభూతి (5 అల్లమ_పభువు అనునవి స్పష్టము. 
వారి పేరులేకుండ |వాసినవి మరికొన్ని ఉండివుండును. 


వీనిలో 'అల్ల మ ప్రభువు అనేది సోమయదేవుని “| పభులింగలీలలు 
అను ద్విపదకావ్య మాధారముగా చేసికొని అల్లమ (పభుప్తు దివ్యచరి[త 
మును వర్ణించుచున్నది, “అనుభవసారము? పాల్కురికి సోమనాథుడు ఆ 
పేరుతో రచించిన 281 పద్యములు కల కావ్యమును వివరించునది, ఈ 


రెండింటిలోనను వారు బసవవురాణ పస్తావనములో._ 1926 లో (వాసిన 


భరతఖండములోని మతముల పరిజామవివానమునే సంక్రేపముగా మరల 


సూత ప్రాయముగా తెలిపి వీరశ్రై వము మహావాక్యార్థములనే సార్జకము 


నోరి నరసింహశాస్త్రి 313 


చేయుచున్నదని సమన్వయించిరి. మరియు “శ్రీ శంకారాచార్య విరచిత 
మెన అపరోక్షానుభూతి ఆచార్యస్వాములవారి అదై పతానుభవమును వివ 
రించుచున్నట్లు, సోమనాథ విరచితమైన అనుభవసారము వీరశై వమతసార 
మును వివరించుచున్నది” అని తెలిపిరి. 


“అప్రరోక్రానుభూతి అనేది చిన్న వ్యాసము. ఆ పేరుతో ఆది శంకర 
కృతి యని |పసిద్దిగల 144 శ్లోకాల (గంథవిషయమది సం|గహించినది. 
థి లా 
అందులోని 129 వ శ్లోక ముదాహరించినారు. 


థి 


“భావవృత్య్యా హి భావత్వం శూన్యవృత్త్యా హౌ శూన్యతా, 

[బహ్మవృత్త్యా హి పూర్ణత్వం తథా పూర్ణత్వ మభ్య సేత్‌” 

“భావవృ త్తి భావములను, అభావవృ త్రి అభావములను గలుగ 
జేయునటులు |బహ్మవృత్తి పూర్ణయోగపరమైన _ఒహ్మత్వమునకు 
సాధనము” అని వివరించుటలో, అంతకుముందే వారి భగవ ద్దిత 
వ్యాఖ్యానములో అభిమానించిన “పూర్ణయోగి శబ్దమును అభిమానించుట 
గమనింపదగినది. అల్లే నాగేశ్వరులకు త్యాగమందుకూడ నెక్కువ 


యభిమానము: వా రందులో “త్యాగలక్షణము పరమార్గములను తెలుపు 
చున్నది” అని ఉవ|క్రమించి 


“త్యాగః (పపంచరూపస్య చిదాత్మత్వావలోకనాత్‌ 
త్యాగ్గో హీ మహతాం పూజ్యః సద్యోమోక్షమయో యతః” 
అని 106వ క్లోకము ఉదహరించి వ్యాఖ్యానించినారు. నాగీశ్వరుల సాధ 


నము ముఖ్యముగా త్యాగమునందును పూర్ణత్వమునందును [ప్రసరించిన 
దనుటకు పై యుదాహరణలే తార్మాణములు. 


“అనాహతము' అన్న వ్యాసము నాగేశ్వరులకు మంతతంత 
శాస్త్రములందును మం|త్రనిక్షేపమందును కల పాండిత్యమే? కాక యోగా 
నుభవముకూడా |పత్యక్షముచేసే గంథరాజమే అనదగినది. “అనాహత 
చక్రము స ప్రకమలములందును మధ్యస్టానము నందుండుటవలన కుండ 
లినీశ క్రి వబో ధమునకు విశేషోపయోగముగ నున్నది..హృదయస్థానము 


జీవాత్మ్శస్థానము. జీవాత్మ|ప్రాణశ క్తులను, భూలోక విషయవాసన లకు 


314 సారస్వత వ్యాసములు 


వినియోగించునదియును, సత్యలోకారోహణమునకు వినియోగించునది 
యును అనాహతశ క్తి నిర్ణయింపగలదు”__ఇది కారణముగా చేసికొని 
ఈ వ్యానములోనాగేశ రులు తమబహుగంథపఠళన ఫలమును, యోగాను 
భవమునునిక్రిపించినారు. ఈ వ్యాసములో నాగేశ్వరులు విశిష్టమైన మార్గమ 
వలంభించినారు. అందులో ఈ [కింది వాక్యములు యోగుల హృదయ 


చ[కములలో సువర్ణాక్షరములతో డను, విద్యు దెఖలతోడను (పతిష్టించు 
కోవలసినది. 


పరిమితమైన శక్తిని స్వతస్పిద్ద దముగను (పక్షి ప్రముగ నున్న 
యపరిమిత మైన శ క్రినిగ వరిణమింపకియుట సకలయోగసాధన ముల 
కును |[పయోజనము.. ,ఆధోప.:ఇములును ముకుళి తములును నై న శక్తి 
కమలస్థానము లూర్థ్వముఖములును వికసితములును నగునప్త డనంత 
మైన శ క్తీకీ _సర్వవ్యావకత్వముగలిగి సకలాభీష్టములును సిద్దించు 
చున్నవి. _.నాదన్వరూవమైన ఓజారము స ప్రమకమల సంస్థిత మైన 
చిచ్చక్షిని విశ్వవ్యా ప్రమైన చిచ్చ క్రి కిని చేక|పకియందు మేళ వి చి ఆత్మ 
జ్ఞానమును సమకూర్చుచున్నవి....సకల రోగములకును వర మార 
మాత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానమునకు సకలజనులకును [పత్యేక యోగ 
ములు సాధనములుగ నున్నను సకల జనులకును సులభసాధ్య మైన రాజ 


యోగము సమాదరజీయముగ నున్నది. సమ స స్త విజ్ఞా నము సందును 


నఖండపాండిత్యానుభవములను గలిగిన శ్రీ శంకరా చార్యులపరో డ్లాను 


భూతియందు తెలిపిన ఆత్మ జ్ఞానానుభవభావము (పాజ్జులకు సమాదరణీ 
యము, ఒక కాలమునందు వ్యాస్క శంకరాదుల యాదరణమును బడ 
సిన కుండలినీయోగము వర్తమాన కాలమునం దపార్ధములకును, దుర్గ 
యములకును పాలై నది, దీమంతు ల్రీ యోగరహన్యములను, గుణదో 
షములను వర్తమాన వరిస్థితుల కనురూపముగ పరిశీలించి నిర్ణయించుట 
విజ్ఞాన సంరక్షణ వ్యాపనములకు |[పయోజనకరముం” 


పూర్ణ పురుషో త్తములుగా నేను పేర్కొన్న వ్యాస, శంకరుల 
అడుగుజాడలలో నడక సాధించిన నేటి పూర్ణ పురుషున కే అట్టి మాటలు 
ధాగలవ. 


నోరి నరసింహశాస్త్రి 315 


నాగేశ్వరులకు సంగీత సాహిత్యములలో, యోగవిజ్ఞాన ములలో 
కల విస్తార విజ్ఞానానుభవములు సూచించినాను కాని వారికి చితకళ, 
శిల్పములందుగల విజ్ఞానానుభూ శులు [పస్తావించిననే కాని వారి సర్వతో 
ముఖత్వము అనుభవానికి రాదు. వారు “అజంతా విపహిరములు అని 
వాసిన విపులవ్యాసము దానికి [వకిక. అది చ్మితపటములతో ముదించి 
నచో అజంతా విహారములను గార్చిన సమ్మగ గ్రంథమే కాగలదు, అది 
శ్రద్ధగా చదివినవారికి అజంతా స్వరూపమంతా అచ్చుకట్లిన ట్లు అవగాహన 
కాగలదు. నా కెందుకు నేను, “వాఘిరా” నవల [వాయుటకు అజంతాను 
గూర్చిన [గంథాలెన్నో [పామాణికమైనవి చదివినప్ప టికి, ఎన్నో చిత్రాలు 
చూచినప్పటికీ ఎక్కువగా ఉఊపయోగపడినది నాగేశ్వరుల వ్యాసమే. ఆ 
గుహలలో 1, ౭ 16, 17? గుహలు ఉత్త మో త్తమమయినవని తద్విదుల 
సిద్దాంతము. ఆ వ్యాసములో ఆ నాలుగు గుహలలో ఎక్కు డెక్కుడ ఏ ఏ 
చితాలు ఉన్నవో, సమ గంగా వర్ణించినారు. ఆ వ్యాసము విచక్షణకు, 
సమ్మగతక్కు చితములకు యథోచితమైన విలువ (గహించినందుకు 
దృష్టాంతముగా ఉన్నది. ఆ గుహాలయములలోని చితము లన్నిటిలో 
1 వ గుహలో వెనుకను, ద్వారానికి ఎదుటిభాగానికి ఎడమపక్క నున్న 
పద్మపాణి బోధిసత్తుని చిత్రము [వాసిన చ్మితకారుడు అజంతా చికారు 
లలో అ(గగణ్యుడని చ్మితకళావిదుల సిద్ధాంతము, దాని సమగ 
వై భవము పటములో (పదర్శిం చేందుకు స్టలము చాలక [పధానభాగము 
మాత్రము (తివర్హ చితముగా (పదర్శించి దాని అతిశయము వ్యాస 
ములో యథోచిత వై భవముతో వర్ణించినారు. 


“బోధిసత్తుడు---పద్మ పాణి: (12 వ చ్మితము) అజంతా కుడ్య 
చ్మితములందు బోధిసత్తున్ని చిితము భారతీయ చితకళయందు త్తమ 
చ్మితముగ నున్నది...మానవ పరిణామమందు బుద్దావతారము చరమావ 
తారము....బోధిస త్త స్వరూపమునను పూర్ణ యోగమును అజంతా 
చిత్రము దివ్యముగను పరిస్ఫుటము చేయుచున్నది. బోధిసత్త్వుని దివ్య 
సుందరచి తము [పేక్షకుల చిత్తవృ త్తిని లగ్నము చేయుచున్నది. 
సుందరాకారము, సాధువిలాసము, సువర్ణ చ్చాయ హృదయమును భ క్రి 
భరితము చేయుచున్న వి...సురచిత కృష్ణ కపిల చితరేథఖావిన్యాసము 


316 సారస్వత వ్యాసములు 


చితమునకు, జీవకళను గల్పించినవి. చితకల్పనయందు ప్రధాన చిత 
ప్రొశ స్త్యమే కాక యితర ప్యాతఅను రంగమును, వరిసరములను, 
చిితించుటయందు చి తకారుడు చూపిన బుద్ధివై భవము, కళాభిని వశము 
గోచరంబగుచున్న వి. శృంగారవిలాసశోభిత మైన నీలరాణి మనోహరముగ 
దేహ _(వమాణాకృతిని చ్మితింపబడినది ,.. చ్మితకల్పన యంతయును 
శృంగార (పెమమయమై (పకృతియందలి ఆనందస్వరూపములను 
మనోహరముగను _(వత్యక్షముచెయుచున్నది. సుందరాంగులు వింజామర 
లను వీచుచున్నారు...ఒక దిశయందు మయూర మిథునము [(పేమా 
మృతమును _(గొలుచున్నది, ఒక పొదరింటియందు దంపతులు |పీమా 
నందము ననుభవించుచున్నారు., కోతులు గంతులు వేయుచున్నవి.... 
ఉఊద్యానవన మశోకవృక్షములరో "ను, పోకచెట్ల తోను, లతాగుల్మ ముల 
తోను, శృంగారవిలాసమయమై యానందమును గలుగజేయుచున్న ది. 
శృంగారరస పరవశమెన (పకృతి పరిస్థితులందు బోధిత్తుడు నిశ్చ 
లుడై, నిర్వికల్పుడై, ధ్యానయోగిమై చరాచర |పసంచమునంతను 
(పేమ (శ్రతియందు మేళవించి (బహ్మానందమూ ర్తియై వెలయు 
చున్నాడు....” 


ఏమిది? నాగేశ్వరులు బోధిసత్త్యుని ఆస్థానకవియై ఆయన రెరాగ 
వైభవమును సత్యవాక్కులతో స్తోతము చేయుచున్నారా? ఆ విచ్మిత 
వైభవము కన్నులార చూచినవారికే శ్రీ నాగేశ్వరుల వర్ణనసంపద 
అవగతము కాగలదు. ఆ చితవర్గనములో నాగేశ్వరుల రసహృధయను 
(వత్యక్షమగుచున్నది. నాగేశ్వరులకు చితకళయందు ఎంత విచక్షణ, 
అభిరుచీ ఉన్నవో ఈ వ్యాసము చాటుచున్నది. 


14 


భగవదీతావ్యాఖ్య 


శ్రీ నాగేశ్వరులు పతే్యేకముగా రచించిన |గంథము వారి భగవ 
దీతావాఖ్య, దానికి వారు |వాయనారంభించిన ఉపోద్దాతము పూర్తి 
కాకుండానే వారు పరమపదించిరి. అందువల్ల ఒక విధముగా అది అసం 
పూర్ణమే, 


నోరి నర సింహశా స్రీ 317 


వె దిక మతములో వేదములు కర్మ (పతిపాదకమైనవి. చేదాం 
తము లనబడే ఉపనిషత్తులు జ్ఞాన్మపతివాదక మైనవి. బాదరాయణ సూత 
ములు ఉపనిషత్తుల యదార్థ (పతిపొదన సూ తించిన్మగంథము,. స్వకర్మ 
యైన యుద్ధమునకు విముఖు డై అ _స్త9శ _స్త్రము లుడిగి సన్యసింపదల 
చిన అర్జునుని స్వవిధియైన యుద్దకర్మయందు ఉచితమార్గమున (పవృ 
త్తుని చేయుటకై ఉపదేశింపబడిన ధర్మ(గంథము గీతం అదిజ్ఞా నవిరు 
ద్దము లేకుండ కర్మాచరణము చేయువిధానము నుద్దెశించే ఉత్తమ 
(గంథము. అందులోని 18 అధ్యాయాలూ 18యోగాలుగా ఉన్నవి, 
అర్జున విషాదయోగముతో ఆరంభించి మోక్షసన్యాసయో గముతో అంత 
మవుచున్నది. అది సంభాషణరూపముగా ఉన్నది. కనుక ఒకి వదము 
సందర్భానుసారముగా అనేకార్థాలలొ [పయోగించబడినది, అందువల్ల 
(శొతయైన అర్జునుడే “కృష్ణా వ్యామ్మిశ మైన వాక్యముతో నన్ను (భమ 
పెట్టుతున్నట్లున్నావు. కాబట్టీ నాకు (శేయస్సు కలిగించే మార్గ మేదో ఆ 
ఒక్కటే నాకు నిశ్చయించి చెప్పవలసినదిఅని కృష్ణభగవానుణ్ణి ప్రార్థించి 
నాడు. సమగ్రముగా వీకవాక్యత కూర్చి సమన్వయము చేయగలవారికే 
తప్ప అది కొరుకుడు పడని జటిలమైన (గంథము. పైకి ఎంత తేలికగా 
కనపడుతుందో, అంత కష్టసాధ్యమైన (గ్రంథము. ఏదో ఒక భాగము 
తీసికొంటి ఎవరు ఏమి చెప్పదలచుకున్నా, అనుకూలముగా ఉన్నట్లే కన 
బడుతుంది. సాంఖ్యము, యోగము, భక్తి, సన్యాసము, విజ్ఞానము, 
అక్షరోపాసనము. జ్ఞానము, కర్మ __ నేది [పధానమని చెవ్పదలచినా 
అనుకూలమైన బ్లే కనబడుతుంది. కాని చిక్కువచ్చేది [(గంథమంతటినీ 
ఆ దృష్టితో సమన్వయము వేయడములో నే. అక్కడే ఖాంతులూ, వాద 
వతివాదాలూ సంభవి స్తవి. సమన్వయ (గంథాలలో ఉత్తమోత్తమమైన 
(గంథము భగవద్దీత. 


అకు 


ఆధునికకాలములో భగవద్గితను ఎక్కువ (పచారములోనికి తెచ్చిన 
వారిలో వివేకానందులు అ[గగణ్యులని తోస్తున్నది. శ్రీ నాగేశ్వరుల పూర్ణ 
యౌవనములో వివేకానందుల ఉపన్యాసాలు ఉత్సాహవంతులై న యువ 
కులను |పభావితము చేసినవి. దివ్యజ్ఞాన సమాజమువారుు బాలగంగాధర 
తిలకు భగవద్గీతను ఎక్కువగా (ప్రచారము చేసినారు. నాగేశ్వరులు ఆం[ధ 


318 సారస్వత వ్యాసములు 


పతిక స్టా సాపించినప్ప టినుండి భగవద్గితయం దభిమానము చూపుతూ 
వచా రు. 1910 వ సంపతృర ములో వచురించిన మొదటి సంవత్సరాది 
సంచికలో 4, 5, వాఠ్యములివి: “విజయాఖ్య సార్థకనామధా రియోన 
యర్జునునప సైతమ యుధ్రారంభాంతములందు ఫీషాదాభిమాన ములు 
గలిగినవి. కాసి శ్రీ త్తని హితోపదేశమువలన నీ విషాదాభిమాన 
భావనలు దొలగినవి.” అప్పటి కెంతకాలంనుండియో అధ్యయనము 
చవేసినదేకాక మరల మరల మననముచేసి కొ త్త క్రొ త్త వ్యాఖ్యానములు 


చదివి వండిన అనుభపముతో నాగేశ్వరులు భగవద్దీతా వ్యాఖ్యానమును 
193! లో తీరికగా జైలులో వాసిరి. 


నాగీశ్వరులు [వాయ నారంఖించిన ఊపోద్దాతములో వారు 
[వాయదలచినదానికి |పొతిపదిక కనబడుచునే ఉన్నది, గితకు తిమత 
స్థాపకులేగాక ఎందరో యోగులు, భోగులు మొదలగువారు వ్యాఖ్యాన 
ములు రచించిరనియు, ఎంద రెంత |వాసినను ఉపనిషత్తులలో చెప్పి 
నట్లు భగవద్విషయములు “పూర్ణ మె” శేషించి యుండుననియు చమత్క్మ 
రించిరిం 


ఎంద రెన్ని గీతావ్యాఖ్యానములు |వాసినను, నాగేశ్వరుల వ్యాఖ్యా 
నము 1988 నుండి 1962 వరకు 7 మారులు మ్ముదింపబడిన దానిని 
బట్టి చూచినచో, అది మొదటి నుండియు [పజాదరణము పొందినట్లు 
స్పష్టపడు చున్నది. పతి క్లొాకమునకును దీకాతాత్సర్యములేకాక సంక్షేప 
ముగా విశేష విషయములు వివరింపబడినవి. ఇందులో పూర్వ వ్యాఖ్యాతలు 
భేదించు విధము నూత్ర[పాయముగా సూచింపబడినవి. ఆ వాక్య 
విన్యాసములోననే వెరుగా ఖండనము లేకుండగా నాగేశ్వరులు తమ 
యభి|పాయ విశిష్టతను సూచింతురు. వివాదభూయిష్టము చేయక ఇతరా 
చార్యుల మతములు సాధారణ పాఠకులకు అందుభాటులో నుండునట్లు గా. 
సూచించుచు దీని రచన సాగినది. దీనిలో | వతి యధ్యాయమునకు ఆది 
యందు రాబోవు అధ్యాయమునకు వివరణ ముండును, అంతమందు 
దానిని సమీక్షచేసి రాబోవు అధ్యాయ విషయమును అతరింప జేయుదురు. 
అధ్యాయాద్యంతములందు నాగేశ్వరులు. చేసిన వివరణ సమీక్షలు ఈ 
వాఖ్యానములొ న్‌ విశిష్టత. బుక కను వాదోవ వాదము లుండవు. 


లా 


నోరి నరసింహశాస్త్రి 319 


ఆధునీకులలో లోకమాన్యుడు కర్మ యోగపరముగను, మహాత్ఫుడు 
అనాస క్రి యోగపరముగను వ్యాఖ్యానించిరని తెలుపుచు, తాము దానిని 
పూర్ణ యోగళశాస్త్రముగా సమన్వయ మొనర్చిరి. మానవాభ్యుదయమున 
కును, విశ్వ (శయస్వునకును కర్మ సంస్కారమును జ్రానసంఫ్కారమును 
సమన్వయము చేయుట త త్తములక్కు మతములకు, శాస్త్రములకు, 
కళలకు, పరిశ్రమలకు, వృత్తులకు ధర్ముములకు, రాజ్యా ౧౦గములకును 
పరమార్ధము అని వారి భావన, “భగ దిశలు (వతేేక నుత సుల కెర్ప డిన 
నమత, గంథ ము గాకను మానవాభ్యుగయమున కనురూల మైన పూర్ణలవాగ 
శాస్త్రము అనిరి. 


“సుకృతులైన భగవద్భ క్తులు నాలువిధములుగ నున్నారు. 1. దాన 
ధర్మ పరాయణులై ఆర్హ్మతాణపరాయణులు., £2. మానవాభ్యుదయమును 
సమకూర్చెడి శాస్త్రజ్ఞులు, థం యం [త్రాద్యుపకరణ నిర్మాతలు, 4, తత్త్వ 
జ్ఞులు."' ఈ పరమార్ధ మే భగవద్దిత యందు “చతుర్విధా భజంతే మామ్‌" 
ఇత్యాది క్రోకములో తెలుపబడినది.” కై 9 సవమతమునందున్తు మహ్మదీయ 
మునందును భగవదారాధనకు మొదటి మూడు విధములును | పథాన 
ములు, హిందూమత పరిణాముమునందు నాల్గపవిధ మైన జ్ఞానను (ప్రధా 
నము....సర్వమును [బ్రహ్మ మెయను పూర్ణ యోగజ్జానమును భగవద్దిత 
సుగమము చేయుచున్నది .... శోకమోహపరవశతను కర్మ సన్యాసము 
చేయుట కన్నను కర్మయోగమును పూనుటయి (శెస, రము. కర్మలను 
యజ్ఞార్ధము ఫలాపేక్షలేకను చేయుటయే కర్మ యోగము.” 


పూర్ణపురుషులై న నాగేశ్వరులు భగవద్దీతను పూర్ణ యోగపరముగానే 
సమన్వయించిరి 1 


15 


మహాపురుషుడు -_. విశ్వదాత 


శ్రీ నాగేశ్వరులు మహాపురుషత్వము కూడా సాధించిన అపూర్వ పూర్ణ 
పురుషులన్నాము కదా, వారు మహాపురుషులై నది ఎందువల్ల అని 
(పశ్నించ వచ్చు కాని ఉత్తరము సులభంగానే ఇయ్య వచ్చు, వారి 


320 సారస్వత వ్యాసములు 
దాతృత్వంవల్ల అనీ. వారి దాతృత్వాన్ని గూర్చి వారితో తక్కు వవరిచయ 
సున్నవారి మాటలు ముందు (పన్తావించి, ఎక్కువ సాహచర్య మున్న 
వారిని చివరకు ఉఊద హరిస్తాను, 


థ్రీ మహాదేవదేశాయి హరిజన ప్యతికలో “ఆయన కుడిచేతితో నేమి 
యిచ్చెనో ఎడమ చేతికి తెలియకుండా ఎన్నో గు ప్రదానములు వేసిన 
విశ్వదాత” అని (వాసిరి, 


శ్రీ మారేపల్లి రామచం(దశాస్త్రిగారు నాగేశ్వరులు _ చేసినంత 
సర్వతో ముఖసేవ చేసినవారు ఆధునికాం[ధులలో రలేరనుచు, తెనుగు 
కర్గుడని వర్ణించి, వారు చేసిన జ్ఞానదానము [పస్తావించి, “దధీచి దేవతల 


మేలుకొరకు తన శరీర మిచ్చె. “నాగేశ్వరరావు తెలుగువారి మేలుకొరకు 
తననొసంగె' ననిరి, 


శ్రీ పెద్దిభట్ట పీరయ్యు గారు “ఈయన చొక్కాకు జేబులు పెక్కు" 
అని కనపడని జేబుల మహ తము ఉపయోగము వర్ణించిరి. 
వారికి చిన్ననాటి నుండి మిత్రులైన శ్రీ కొండా వెంకటప్పయ్య 
గారు “గు ప్రదానాలు చేయుటకన్న శాశ్వతమెన దానము స్ట్‌రస ౦స్థకు 
దేనికైనా వేయరాదా అని వెనొకసారి సూచింపగా, “బాగానేవంది గాని 
ఇతరుల కష్టంచూచి ఓర్వలెను. ఇల్లాగే ఇస్తూవుంటాను. అంతకుమించి 
నేనేమి చేయలే నని చెప్పిరి” అని ఆర్తి చెందినవారికి సహాయంచేసి 
దుఃఖము బాపుటే మోక్ష సాధనమని పంతులుగారు నమ్మి నారనిరి. 


వారితో ముప్పదేండ్ల పరిచయముండి 18 ఏండ్లు ఆం[ధప(తికా 
కార్యాలయంలో పనిచేసి, తర్వాత కరాచీలో సింధు అబ్దర్వరు పకికాధిపు 
లైన శ్రీ కోటంరాజు పున్నయ్యగారు ఇట్లా (వాశారు: “తమ జీవితము 
నంతను పరోపకారము సిమి త్రమే వినియోగించిరి. భగవంతుని అను 
(గ్రహమువలన తనకు లభించిన అతులై శ్వర్యమునకు తాను ధర్మకర్తనే 
కాని స్వామినిగానను నట్టి నమ్మకముతో పంతులుగారు తమ విధిని 
[వశంసనీయముగా నరం ఆం| ధదేశములో దార్మిద్వాంధకార 


ములో మునిగియున్న అనేక గృహములలో పంతులుగారు దీపారాధన 
గావించిరి.” 


నోరి నరసింహశాస్త్రి 321 


కృష్ణా పత్రికాధిపతులు, “నాగేశ్వరరావుగారి ఉనికి లేనిది దేశ 
ములో నే యుద్యమమును దలయె త్తలేదు, ఏ సంస్థయు పెరుగలేదు, వీ 
[ప్రయత్నమును బలపడలేదు అన్ని టికిని వెనుక నుండియే దేనికిని కట్టు 
పడక తన విశ్వదాతృత్వమును స్టిర పరచుకొనినాడు'” అనిరి. 


వారితో బహుకాల సాహచర్యమున్న మిత్రులు శ్రీ ఉన్నవ లక్ష్మీ 
నారాయణగారు ఎన్నో అనుభవాలు వా(కుచ్చినారు. అందులో చేయి 
చాపిన ముసలమ్మకు మంచి మామిడిపండ్లు కొనియిచ్చినది, ఒక సారి 
వీదల కన్నదానము చేయడములో పప్పుకూరలతోనే కాక గంగాళాల 
క్షీరాన్నముతో రాజబంధువులకువలె విందుచేసి, తినేవారిని చూచి పంతులు 
గారు ఆనందవడ్ధది చ్మితించినది రోమహర్షము కలిగిస్తుంది. వారిచ్చిన 
లెక్క నుబట్టి శారదానికీతనాని కొక్కదానికే నాగేశ్వరులు రు 5,000 |- 
లకు తక్కు వలేకుండా సహాయము చేసి ఉండవలె. 


రాజకీయ బాధితులకు కాం[గెసు సేవకులకు, వారి కుటుంబాల 
పోషణకు, బిడ్డల చదువులకు, దీర్భరోగుల మందులకూూ పథ్యాలకు 
ఎంతెంత (ద్రవ్యసహాయము చేసేవారో ఉగ్గడిస్తూ. పెండ్తిండ్ల కూ, 
ఉపనయనాలకూ వారెంతో సహాయము చేసేవారన్నారు. అందులో ఉప 
నయనాలకు ఎక్కువ అవసరము, “వడక ఈడువచ్చిన పిల్ల లు జంధ్యం 
లేకుండా తిరుగుతూ వుంటే అసహ్యంగా ఉంటుంది అని నాగేశ్వరు 
లన్నందుకు శ్రీ ఉన్నవ వారికే ఆశ్చర్యమైనదట. నాగేశ్వరులకు 
ద్విజత్వమందు ఎంత (పీతి ఉండేదో ఉన్నవవారికి తెలియలేదన్న మాట! 


తాము “ఈ ఇచ్చే చిన్నదానాలన్నీ లెక్క వే స్తే లక్షలవుతవి, పెద్ద 
దానాలయి కే స్థిరంగా ఉంటవి అని సూచించగా, నాగీశ్వరు లిచ్చిన 
జవాబు స్మరింపదగినది: “అదేమోగాని పెద్దదానాలు చేయ వద్దనిగాదు. 
లక్షల పెద్దదానాలకంటే ఈ చిన్నవే బీదల కందుతవి, ఎక్కువ బాధా 
నివారణాలు కూడాను. నాకిదే మనస్సంతోషము. ఎదుట ఎంతమందో 
బాధపడుతూ ఉంటే, అవి నివారించక, దేనికో లక్షలు ఇయ్యడం నాకంత 


నచ్చలేదు.” ఇందులో నాగేశ్వరుల అమృతాంతరంగము (పత్యక్ష 
మవుతుంది, 


21 


322 సారన్య్వ్యత వ్యాసములు 


'న కంచన వసతౌ (పత్యాచక్షీత త్యదతమ్‌. తస్మాద్యయా 
కయా చ విధయా బహ్వన్నం [పొప్పుయాత్‌” అని తె తిరీయ వచనము 
లును, “జరయు మృతియు లేని జనునట్లు' పాజ్జుండు, ధనము, విద్య 
గూర్చ్పదలవవలయు, ధర్మ మాచరింపదగు మృత్య్యుచే దలపట్టి యీాడ్వ 
బడినవాడువోలె” అని భారత నిరాశ మును, “ఉదార చరితానాంతు వసు 
ధైవ కుటుంబకమ్‌' అని రామచం[దుడు మహర్షులకు బోధించినదియు, 
"త్యాగాయ సంభృ తార్థానామ్‌” అని రఘువంశ జు అను గూర్చి కాళిదాసు 
వర్ణించిన దియు ఆదర్శముగా పెట్టుకుని జీవయా[త దానయాతగా గడి 
పిన పుణ్యపురుషుడు నాగేశ్వరాయలని ఊన్న వవారు బహువిధాలుగా 
_పపంచించినారు. పూర్వము రాయని భాస్కరుడు గుంట ఓనమాలు 
డిద్దేప్పుడు లా కేత్వ మిచ్చి దాకు కొమ్ము ఇచ్చేవాడు కాదట. కాని 
నాగేశ్వరుల విషయములో అడగడమేలేదు, పెట్టడమే పని. ఏదయినా 


సరే పెట్టడమే వారి కానందము._ ఈవిధంగా నాగేశ్వరుల దాతృత్వము 
(పసరించినది, అన్నారు. 


ఆం|ధప|క్రిక . బొంబాయినుండి వారప్మతికగా (ప్రారంభించి 
నప్పుడు, దినప్మతికగా మదరాసులో వెలసిన తర్వాతను సంపాదక 
వర్షములో ఉండి శ్రీ నాగేశ్వరులను జాగా ఎరిగియున్న శ్రీ అవటప ల్లి 
నారాయణరావు |వాసినంత కంటె బాగా శ్రీ నాగేశ్వరుల దాతృత్వాన్ని 


(పత్యక్షము చేసినవారు లేరు. వారి మాటలే కొన్ని ఈ [కింద ఉదా 
_ హరిస్తున్నాను: 


"కొంచెం లోతుగా ఆలో చించిచూచినట్ల యితే వారి సేవా విధానం 
ఒక గిత" గిచ్చి దీన్ని “దాటిపోగూడదు' అవే (పస క్రి కనిపించదు... 

"ఆంధ [గంథమాల అనే పేరుతో, డబ్బుపెట్టి స్వయంగా అచ్చువేయిం 
 చుకోళ్ల శ్రిలేని ఎందరో కవుల. ఎందరో గాయకుల, ఎందరో పండితుల, 
“ఎందరో. విద్యాధికుల గ్రంథాలను వారు ఉచితంగా అచ్చువేయించి 
యిచ్చినారు....అసంపూ ర్తిగా వదిలి పెట్టిన ఆం|ధవిజ్ఞాన సర్వస్వము 
యొక్క (పకటనభారాన్ని మీద వేసుకున్నారు. సుమారు _ మూడు 
సంవత్సరాలకు పైగా కృషిచేసి ఆం[ధ సారస్వతంయొక్క విషయసూచి 
కను (ప్రకటించి తరతరాల పండితులకు, విద్యార్థులకు మహోపకారం 


నోరి నరసింహశాస్త్రి 323 


చేశారు. ఆం|ధప| తిక, భారతి, విజ్ఞానసర్వస్వము, ఆంధ గ్రంథమాల, 
ఆం|ధ వాజ్మయ సూచిక _వీటిమూలంగా వారు చేసిన అఖండమయిన 
సేవను ఒక ఎత్తుగాన్కు దాతలుగా, అన్నదాతలుగా చేసిన సెవను ఇంకొక 
ఎత్తుగాను భావించవలసి వుంటుంది. 


“పంతులుగారి దాతృత్వరూపాన్ని (గహించాలంటే బెజవాడలో 
దుర్గా విలాసంలో (పొద్దునపూట, చెన్నపట్టణంలో ఆం|ధప|త్రికా కార్యాల 
యంలో సాయంతంపూట వంతులుగారి పద్ద నిలుచుంటే సరి ! శాలువలు 
కప్పుకొని కొందరు ఖద్దరు టోపీలు పెట్టుకొని కొందరు, లాగులువేసుకొని 
కొందరు, పుస్తకాలు చేతపట్టుకొని కొందరు, కన్నీరు కారుస్తూ కొందరును, 
యిండ్లుకట్టుకొంటున్నా మనీ, షెండ్లి చేసుకుంటున్నామని, పు స్తకాలుఅచ్చు 
చేసేదానికి డబ్బు లేదనీ, శరణాలయాలకనీ, విద్యాలయాలక నీ, 
సంతర్పణలకనీ, విదేశ వయా ణాలకనీ, పుణ్యక్షేతాలకనీ, స్కూూలుజీతాల 
కనీ__ఈ విధంగా మరియెందరోనున్నూ, లోకంలో యెన్ని తరగతుల 
అవసరాలు, కష్టాలు, దుఃఖాలు, సుఖాలువున్నవో అన్ని తరగతుల మను 
ష్యులూకనబడేవారు. అప్పుడు పంతులుగారిఖజానాలో ఉండే నిల్వనుబట్లి. 
పదులు, వందలు పట్టుకొనిపోనివారు లేరు, ఇవ్వడం అంటేను, భోజనం 
పెట్టడం అంటిను పంతులు గారికి ఒకవిధమైన సంతోషం ....తమ |పియ 
ప్యుతిక శ్రీమతి కామాక్షమ్మగారి వివాహ సందర్భంలో సంచిలో చేయి 
పెట్టి చేతికి వచ్చినన్ని రూపాయలు పండితుల కిచ్చి వేయగలిగారు...: 


| వారు చెప్పిన అనుభవంలో నాగేశ్వరులు ఒక ఊరు వెళ్ళినప్పుడూ 
ఒక కుటుంబీకుడు భార్యాబిడ్డలతో కళ్ళనీళ్ళతో కాళ్ళమీద పడి [బతుకు 
తెరువు చూపించమని వేడుకోగా నాగేశ్వరులు వేసిన సహాయమూ, పరీక్ష 
రుసుముకోసం వచ్చిన విద్యార్ధికి అడిగినదాని కంటె ఎక్కువ ఇచ్చి 
పంపడమూ స్మరింపదగిన వే, కాని సాయంకాలం వనిచేసి అలసి ఇంటికి 
వెళ్ళ బోతున్న నాగేశ్వరులను ఖద్దరు టోపీమనిషి ఎదురుగా కుర్చీలో 
కూర్చోబడి నిలువ వెసి, తర్వాత రమ్మని రెండుసార్లు చెప్పినా వినిపించు 
కోక ధా స్టకంగా, ““ఎవరు వస్తారయ్యా మళ్ళా ? నాకు యేమి పని 
లేదనుకొన్నావా ? ఈ భాగ్యానికి తిప్పడంకూడా ఎందుకు ? ఆ ఇచ్చేది 


324 సారస్వత వ్యాసములు 


య్‌దో యుప్పుడే యివ్యరాదా ? పోతాను” అనీ, మళ్ళా “మీరు నాకో 
సమే కష్టవడు తున్నారా ? ఈమాతానికి యిన్ని సార్లు తిప్పాలా 
యేమిటి ? లేదని చెప్పరాదా పోతాను” అన్న మనిషికి వంతులుగారు 
సొంతఖర్చుకని తీసుకొనిపోతున్న డబ్బులోనుంచి కొంత యిచ్చి 
“క్షమించండి 1” అన్న ఉదంతం తలచుకొని ఆలోచించినకొద్దీ అద్భుత 
మని పిస్తుంది. ఆ ధాష్టకం ముష్టి వెనక ఉన్న ఆంర్హి నాగేశ్వరుల వెన్న 
వంటి హృదయాన్ని దవింవజేసివుండవలె ! ఎవరికైనా ఇతరులకు 
కోపము వచ్చేది. ఇంకా కొన్ని అవటపల్లి వారి మాటలు: 


“ఇక వారి అన్న దానవిషయంలోను, మితుల ఆదరణ విషయం 
లోను ఎంత జెప్పినప్పటికిన్నీ తృప్తి తీరదు. బెజవాడలోని శ్రీ దుర్గా 
విలాసం ఎప్పుడూ పచ్చతోరణాలు కలిగి పెండ్లిండ్లు, వడుగులు, వేడు 
కలు మొదలయిన వాటి వాద్యాలతో మోగుతూనే ఉఊండేది....రాష్ట్రయ 
సభలు వచ్చినా హరిజన సభలు వచ్చినా, యే సభలు పచ్చినా, వందలు 
వచ్చినా, వేలు వచ్చినా భోజనపు ఖర్చు ఎవ్వడూ పంతులుగారి మీదనే 
పడడం రీవాజు అయిపోయింది....ఇక చెన్న పట్టణంలో పంతులుగారి 
శ్రీబాగ్‌ స్త్రీ పురుషుల కందరకూ _అడ్డంలేని అతిథ్యక్షేతంగా వృంది.... 


జెయిలుకు పోయినా తమకు సహజమయిన విందులు, సంతర్పణలు 
బీదలకు సహాయం తప్పలేదు..... 


చల్లా ఆం|ధోద్యమం. హారిజనోద్యమం, భాండాగారోద్యమం, 
కృత్తివెన్ను నున్నంపాడు దేవాలయాలు, శ్రీశైల సోపానాలు, భ్యదా 


చల విద్యుద్దీపాలు, కాం[గెసు మొదలగువాటి కెన్నిటికో అలవికాని 
ఖర్చుచేస్తూ వచ్చారు.... 


“అధునికాం[ధంలో నాగేశ్వరరావు పంతులుగారు చేసినంత సర్వ 
తోముఖమైన సేవలు ఎవరూ చేసినట్టు తోచదు. స్వయం కృషిచేతనే 
స్వసహాయంవల్ల నే |[దవ్యాన్ని ఆర్జించారు. [పజోపయోగం నిమిత్తమై 
౪ (దవ్యాన్ని ధారాళంగా ఇచ్చి వేశారు.” ఈ వాక్యాలన్నీ ఆక్షరశ కః సత్య 
మెనవి 1? 


నోరి నరసింహశాస్త్రీ కిర్తి5 

పైవారల కున్నంత పరిచయము నాగేశ్వరులతో మహాత్ముని 
కుండి ఉండదు. ఐనా మహాత్ముడు గనుక స్వల్పపరిచయం తోనే స్వరూ 
పావగాహన చేసుకోగల శక్తి ఉన్నది. మహాత్ముడు స్వయంగా 
నాగేశ్వరులను [పత్యెకంగా “విశ్వదాత” అని పేర్కోగడంకంటే 
నాగేశ్వరుల దాతృత్వ మహావురుషత్వానికి వేరే తార్కాణం అనవ 
సరము |! 


16 


జాతకొాదులు 


తవస్సంపన్నులు జ్యోతిశ్శాస్త్రంలో అనుభవ మున్నవారూ, 
వాక్ళుద్ధి కలవారూ ఐ నాకు పూజ్య మి|తులూ ఐన శ్రీ (ిపురారిభట్ల 
వీరరాఘవ స్వామికి ఈ మధ్య శ్రీ నాగేశ్వరుల జాతక చకమిచ్చి, ఎవ 
రితో చెప్పకుండా, స్థూలంగా గుణగణాలూ ఫలితాలూ చెప్పమని కోరగా, 
వారన్న మాటలు సం్యగహంగా ఇవి : 


1. సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు నీచను పడినా, ఆ 
స్థానానికి ఊచ్చవాధుడై. న శుకుడు చందునితో సహా చం్యదలగ్న కేం[ద 
మీందుండుటచేత రాజతుల్యుడు మహాధార్మికుడూ ఈ జాతకుడు | 


“నీచస్థితో జన్మని యో [గహః స్యాత్‌ 
త్మదాశినాథోపి తదుచ్చనాథః 
సచం[దలగ్నా ద్యది 'కిం్యదపర్తి 
రాజా భవేత్‌ ధార్మిక చ్మకవర్తి రీ.” 


ని ధర్మ స్థానాధివతి ఐన రవి స్వోచ్చలో ఉన్నందున ధర్మా 
చరణ నిష్ట కలవాడవుతాడు ! 


ణీ షష్టాషమాధిపతులై న శుక చందులు అరూఢలగ్న మునకు 
ద్వాదశమం దుండుటచేతను వ్యయాధిపతియైన కుజుడు నీచనుపడి 
అష్టమ మందుండుటచేతను, ఈ జాతకునకు విపరితమైన నీచభంగ రాజ 
యోగము పట్టినది. 


326 సారన్వత వ్యాసములు 


రీ లాభాధిపతియైన శుకుడు చతుర్ధమందు ఉచ్చలో ఉన్నందున 
నిరంతర ,దెవభ క్రి కలవాడు. 


స్‌ ద్వితీయాధివతియైన శనీ ద్వాదశములో ఉన్నందున పత్య 
నిష్ట, దాతృత్వము, త త్త్వచింతనమ్సు వైరాగ్యము కలవాడు. 


5. ఈ జాతకుడు ధనుర్ల గ్న జాతకుడు. ఆ లగ్న జాతకులకు 
సాధారణమైన గుణాలు ఉంటవి. పూర్వాచార పరాయణత, వ్యవహార 
దక్షత, బాహ్యాడంబరమం దనిచ్చ, దైవభక్తి వినయము, సొశీల్యము, 
ముఖ్యముగా ప్రేల విషయములో ఆత్మన్మిగహమూ ఉంటవి, 


7. షష్టాధిపతి ఐన శుకుడు చతుర్ధమందున్నందున జాదార్యము, 
స్థాన భంశము, కారాగ్ళహ|పా ప్తి కలుగుతవి. 


9. జన్మకాలానిక్కి శని మహాదశాశేషము సంవత్సరానికి లోపు, 
బుధకేతు మహాదశలు _ అన్నీకలసి 25 ఏళ్లవరకూ జీవితము అతి 
సామాన్యము. శుక్రమహాదశళ మధ్యలో రాజయోగ మారంఖించి శుక 
దశా శేషమూ రవి చంద కుజ మహాదశలు_మొ త్రము 48 సంవత్సరాలు 


అఖండంగా యోగిస్తుంది. ఆ తర్వాత రాహుమహాదశలో కీణదశ 
(పారంభిస్తుంది. 


ఇన్ని విన్న తర్వాత ఈ జాతకునికి మోక్షమున్నదా అని పశ్చ్నిం 
చాను, ఆయన వెంటనే, “లేదు లేదు. దేపపూజాకారకత్వము కల 
శుకుడు ఉచ్చలో ఉన్నందున పుణ్యలోక పా ప్రి, ఊర్ధ్వ లోక[పా ప్తి 
మా|తమే” అనిఖచ్చితంగా చెప్పివేసినారు. 


అది వినగానే నేనొక నిట్టూర్చువిడిచినాను. పుణ్యాత్ములెన వాళ్ళు 
మోక్షము పొంది ఊరుకుంటే ఈలోకాన్ని ఉద్దరించే వాళ్ళెవరు? శ్రీ 


ఉన్నవ లక్ష్మీినారాయణగారి వ్యాసములో నాగేశ్వరులది [పవృ తి 
మార్షనుని ఉఊద్దాటించారు. 


“సీకు నిర్వాణసిద్ధికి ఆర్హత కలిగింది నిర్వాణములో [పవేశించ 
వలసినది ! ” అని ఇం్యదాది దేవతలు చెప్పగా “ఈ సృష్టిలో ఉన్న 
న 


నోరి నరసింహశాస్త్రీ 3బీ 


(పాణికోటులన్నీ నిర్వాణము పొందేదాకా, నిర్వాణములో (ప్రవేశించి 
నిర్వాణసుఖ మనుభవించను” అని భీష్మించి ఉన్న దేవతా మూర్తిని 
బౌద్ధులు ఆవలోకి తేశ్వరుడని భ_క్రిభావముతో అర్చిస్తారు. విశ్వకాగ ణ్యానికి 
ఆ భావన అసమానమైన |పతీక. వైదిక మతభావనలో (బహ్మలోకములో 
అధికారిక పురుషులు కొందరుంటారనీ, వారు లోక సంగహార్థము మధ్య 
మధ్య ఈలోకములో అవతరించి తలపెట్టిన కార్యము నెరవేర్చి తిరిగి 
(బహ్మలోకము _ చేరుకుంటారనీ, విశ్వాస మున్నది, అవలోకితేశ్వర 
భావన ఆదర్శవంతమైనదే ఐనా ఆయన ఈ లోకానికి చేసేది ఏమీలేదు. 
ఆధికారిక పురుషులు కూడా ఏదో ఒక్కసారి మన మధ్యకు వచ్చి కొత్త 
వెలుగు చూపి మళ్ళీ తిరిగి రారు. వారు మనకు మహోవకారమే చేసినా 
ఒక్కసారి చేస్తారు. 


పుణ్య పురుషుల ట్లా కాదు. తాము పుణ్యవావమిశమెన ఈ 
లోకంలో మళ్ళీ మళ్ళీ జన్మించి, తమ పుణ్యవాసనల చేత తోడి మానవు 
లను పుణ్యభావోన్ముఖులనుగా చేసి ఊర లోకాలలో విశ్రాంతి తీసికొని 
అమరవాసనలతో మన మధ్య మళ్ళీ పుట్టి మనతో కలసి మెలసి 
సంచరించి, మళ్ళీ మన పుణ్యవాసనలను ఉద్దీపింపజేస్తూ ఉంటారు, 
వీర్రు పూర్ణ పురుషులూ మహాపురుషులూ ఐనప్పుడు సర్వతోముఖముగా 
సమర్గముగా లోక సంగ్రహము చేయగలుగుతారు. అటువంటి సుణ్యపురు 
షులు శ్రీ నాగేశ్వరరావు. 


ఆయన మూర్తి వలెనే ఆయన ఆదర్శములుకూడా ఊన్న తమయి 


నవి. ఆయన కరుణామృత పూర్ణ హృదయాన్ని భావన చేయగా మార్శం 
డేయ పురాణములోని విదేహరాజు కథ జ్ఞాపకము వస్తున్నది. 


“రాజ్యాంతే నరకం [ధువమ్‌” కాబట్టి . లాంఛనంగా విదేహరాజుకు 
నరకాన్ని చూపి స్వర్గానికి బయలు దేరమన్నారట దేవతలు, అవతల 
నారకులంతా “ఓ పుణ్యమూర్తి, నీవల్ల మాకిక్కడ దుర్గంధము పోయి 
సువాసన వచ్చింది; చీకటి తొలగి కాస్త వెలుగు వచ్చింది; మాదాహమూ 
బాధా కొంత ఉపశమించినవి, సీ సాన్నిధ్యమువల్ల. మమ్ము వదలి 
వెళ్ళబోకు తండ్రీ 1'' అని ఘోషించారుట, అందుమీదట విదేహరాజు 


ఏ28 సారన్వత వ్యాసములు 


= న్సే నిక్కడ నుంచి రాను” అని ఖీషించాడు. ఇం[దుడు స్వయంగా 
వచ్చి రమ్మన్నా రాననీ తాను చేసిన పుణ్యఫలమంతా, బాధపడే నారకు 
లకు ధారపోసి నరకాలన్నీ ఒక్క క్షణములో ఖాళీ చేయించినాడుట. ఆ 
విదేహరాజు వంటి కరుణాస్వరూపులు మనకీ కాలంలో అవసరమైనవారు t 


బౌద్ధము భరత భూమిలో పాదుకొన్న తర్వాత, బౌద్దులలో బోధి 
నత్త్వ భావన వచ్చినది. వారు సద్దుణాలన్నీ పారము పొందే వరకూ 
ఒక్కొక్కటే సాధనచేస్తూ అనేక జన్మలెత్తుతూ, చివరకు అనేక కోటి సంవ 
తరాలకు బుద్ధత్వము పొందుతారట. త్యాగము, అహింస క్షమ-ఇత్య్యాది 
సద్గుణాలు జన్మ జన్మలలో సాధన చెస్తూ తోడి మానవులకు మార్షదర్శకు 
లయ్యేవారు బోధిసత్తు (లు. అ జన్మల కథలే జాతక కథలు. బుద్దభావన 
కంటే కూడా బోధిస_త్త్వభావన లోకోపకారక మైనది. కరుణామయులై న 
బోధిసత్వ రూపులు ఎందరై నా మనమధ్య అవతరించవలసి ఉన్నది. 
శ్రీ నాగేశ్వరులు అజంతా విహారములు అనే వ్యాసములో పద్మపాణి 
బో ధిసత్తుుడ్ణి గూర్చి ఎంత తన్మయ భావంతో [వాసినారో మనము 
గుర్తుంచుకోవలె, “అజంతా చిత్ర రచనాకల్పనకు బోధినత్తుుని చిత 
కల్సన పరిపాకముగ నున్న ది” అని “మౌనవ్యాఖ్యా [పకటిత పర్యబహ్మ 
తత్త్వం యువానమ్‌” ఇత్యాది దక్షిణామూర్తి స్తవ శ్లోకము వాసి, 
బోధిస త్త్వ చిత్రకళా వై భవము బహు విధాల నాగేశ్వరులు వర్ణించినారు. 
బోధిసత్వ భావన నాగేశ్వరుల నెంతో అకర్షించినది. 


ఇప్పుడీ లోకమంతా, అవినీతితో, ఐశ్వర్యమదముతో, స్వార్థ 
పరత్వముతో, వరస్పర ద్వేషముతో, ఆత్మవినాశనోన్ముఖమై కాంతి 
వేగముతో పయనిస్తున్నది, విదేహారాజు వంటి కరుణామయులు, బోధి 
సత్తునివంటి ధర్మనిష్టులూ, ఎందరైనా ఇప్పుడు లోకము నాలుగు 
మూలలా అవతరించి రక్షించవలసిన అవసర మెంతయినా ఉన్నది. 
నాగేశ్వ్యరులు ఆ కోవలోనివారు! అటువంటివారు భరత ఖండములో అన్ని 
రాష్ట్రాలలో నూ అవతరించవలె! లేకపోతే ఈ మానవజాతి మాత్రమేకాదు 
[పాణికోటిలో ఏదీ కూడా ఎక్కువకాలము ఈ భూమిమీద  మనిఉండేం 
దుకు అవకాశము మాబోంట్లకు కనబడడంలేదు. ఈ అకాల [ప్రళయము 


నోరి నరసింహకాస్త్రీ ప్ర2తి 


నుంచి జీవకోటిని రక్షించేందుకు శ్రీ నాగేశ్వరులవంటి కరుణామయులు, 
ధర్మ తత్పరులు, పూర్ణ పురుషులు, మహాపురుషులు పందలు వేలుగా జన్మ 
లె తవలె! 


ఆం|ధవారప|తిక (పథమ _ నంపాదకీయములో నాగేశ్వరులిట్లు 
వాసిరి. “|వజలకు విద్యాభివృద్దియు [పపంచ జ్ఞానాభివృద్ధియు గావిం 
చుటయే మా ముఖ్యాభిపాయము.” 


ఆరేండ్ల తర్వాత ఆంధ దినప(తిక ప్రారంభిస్తూ మొదటి సంపాద 
కియములో పె. ఆదర్శాన్నే పునరుద్దాటిస్తూ, “నిందాస్తో|తములను 
బాటింపళ శ క్రికొలది యుద్దేశ నిర్వహణమునకి నిర్వాహకులు పాటు 
పడిరి. ముందును ఇట్టి యాదర్శములను బోధించుటయే పత్రికో దేశము. 
శాఖాభేదములను, జాతి భేదములను గమనింపక మి తభావమును వ్యాపింప 
జేయుటకై [వయత్నించెదము. దై వానుగ్రహము సకలాఖీప్టసిద్ధికి సాధ 
నము” అని ఊద్దోషించిరి. 


ఆరాధ్య కుటుంబములో పుట్టి తమ ఇష్టలింగమూ ర్తికి (పాణలింగ 
మూర్తికి “చెరవిడిపించి' భావలింగమూ ర్రియందు శివత్తము పరి 
నిష్టంచిన పుణ్యమూ ర్తులు శ్రీ నాగేశ్వరులు! వారి సందేశము సమన్వయ 
తత్త్వము, వారి [పతిచేతయు అమృతమయము, కృ వాపరిపూర్ణ ము. 
ఆంధ్రదేశాన్ని, ఆం్యధదేశంద్వారా లోకాన్ని ఉద్ధరించి రక్షించడానికి 
శ్రీ నాగేశ్వరులవంటి పూర్ణ పురుషులు అవతరించడానికే మిగిలిఉన్న 
కొలదిమంది పుణ్యాత్ములూ భగవంతుళ్ణి (పార్ధిస్తున్నారు! 


(శ్రీ నాగేశ్వర శతజయంతి సంచిక ఆఅం్యధప్యతిక _ 1867 _ 68) 


స్వర్గీయ శ్రీ స్రివలెంక శంభుప్రసాద్‌ — 
సాహిత్య ఏకాసానికి చేసిన సేవ. 


“సాహిత్యం రాజకీయాలకు ఆయుధం కావాలన్న వాదం ఒకటి 
ఇటీవల ఇటీవల మరి పచలితం అవుతూ వస్తున్నది, సాహిత్యానికి 
నురణం అన్నది ఇంత కంటె వేరే ఉండదు. ఎందుచేత ననగా, ఏ రాజ 
'శీయానికి ఏ ఎ సాహిత్యం ఆయుధం కావాలి? రాజకీయం ఎప్పుడూ ఏకా 
కారంగా నిల్స్చి ఉంటుందా? ఎప్పటికి అప్పుడు రాజకీయం మారుతూ 
ఉంటుంది అని అంగీకరించే పక్షంలో, సాహిత్యంలో శాశ్వత సతాకు 
స్తానం ఎక్కడి నుంచి వస్తుంది.? రాజకీయం సాహిత్యాంశ మె అవుతుంది 
కాని సాహిత్య సమ స్తం కాదు. _పకృతిని, పకృతి యొక్క వైవిధ్యాన్ని 
సాహిత్యపరుడు |దష్టయై, అనుశీలనంచేసి ఆ ప్రకృతిలోని సార్థమైన 
బుతాన్ని, ధర్మాన్ని చూచి, అవిష్కరించ వలసి ఉంటుంది. అబ్లాచేసే 
శ క్తిగల్గిన వారే రచయితృ నామవాచ్యు అవుతున్నారు. కాని; వారు 
విపరీతపు సిద్దాంతాలను సాహిత్య పవంచంలో [పవేశ పెట్టి సాహిత్యాన్ని 
పర్య్యాప్త పము పరిమితము చేస్తున్నారు పరిమిత ధర్మాలకు అపరిమిత 
మైన సాహిత్య భావమును కట్టి వెయ చూడడం, కోరి బానిసత్వాన్ని కొని 
తెచ్చుకోవటం వంటిదే అవుతుంది. 9 


ఈ పరీధావి సంవత్సరాది సంచిక (పస్తావనలో పై వాక్యాలు 
చదవగానే నాకు కలిగిన ఆనందము ఇంతంత అని వర్ణింపలేను. బహు 
కాలము |కిందటనే ఒక పక్రిక (పత్యేక సంచికకు “వాజ్మయంలో అ్మకమ 
[(వవశము'” అని వ్యాసము వాసి ఉంటిని, ఈ మధ్య రచయితలు రాజ 
క్రియ వాదులను “2౫9645 Off" అని ఎదిరించే నినాదము లెవదీయవలె 
నని|వచారము చేస్తున్న నాకు, పై వాక్యాలు ఎంతె నాధి థి ర్యముకలిగించి 
నవి. ఆ సంచిక సంవత్స “రాదికి ఒకరోజు ముందుగానే నాకు శ్రీ శంభు 


నోరి నరసింహశాస్త్రి 331 


(పసాదుగారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో వచ్చినందున, వెంటనే 
వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ (పస్టావనన కలిగించిన ఆనందము 
కూడా తెలిపినాను. వారప్పుడు అస్వస్థులుగా ఉన్నట్లు నాకు తిలియదు. 
కొద్ది రోజులలో వారి దస్తూరితో 'నాకు ఊఉ తరము రావలసిన దానికి 
బదులు ఆఫీసు నుండి వారికా ఉత్తరము చేరినదనీ, అస్వస్థులుగా ఉండి 
జవాబు |వాయలేదని తెలుప మన్నారనీ ఉత్తరము వచ్చినది. అప్పుడే 
నాకు వారి ఆరోగ్యము విషయము ఆదుర్దా కలిగినది. ఐనా వారెప్పుడూ 
శూల నొప్పితో బాధపడుతూ ఉండడము ఎరిగినందున, నయముకాక 
పోతుందా అని ఆశించాను. కాని అదే నాకు వారి చివరి సంచేశమూ;; 
రచయితల కందరికీ ఆ (పసావమే చివరి ఉద్భోథధా అవుతవని అనుకో 
లేదు. రచయిత లందరూ వారి తుది సందేశము హృదయస్థము చేసు 
కొంటే, ఇప్పుడు దివగంతులై దివ్యదేహము ధరించి ఉన్న శ్రీ శంభు 
[పసాదుగారు తాము మనతో పాటు ఈ లోకంలో ఉఊండిచేసిన సాహిత్య 
యాత సార్ధకమైనదని ఆనందించి ఆంధ రచయితల కందరికీ శుభా 
శీస్పులు అందీయగలరు. 


ని 


దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు 1908లో బొంబాయిలో 
ఆం|ధవార ప్యతిక పారంభించి, తర్వాత మ్మదాసు వచ్చి 1014లో దిన 
పతికగాచేసి వారప్యతిక కూడా మధ్య మధ్య ఊద్దరిస్తూ 1924లో 
భారతిని |పారంఖీంచినారు. సంవత్సరాదిసంచికలు 1810నుండివస్తున్న వి. 
పంతులుగారు 1880లో దివంగతులె నారు. వారు స్వయం కృషిచేత 
పత్రికా సంస్థలయందేకాళ, రాజకీయము లందును, వ్యాపారమిందును 
భారత దేశములో అగస్టాన మలంకరించిన అసాధారణ [వతిభాశాలి 
యైన మహోన్నత పురుషులు, ఆంధ ప|తికా సంస్థల నిర్వహణ భారము 
అప్పుడు 27సం. ల యువకుడైన శ్రీ శంభువసాదు మీద పడినది, ఆ 
భారమే గురుతరమైనది, దానికితోడు శ్రీ పంతులుగారు విశ్వదాతలె 
చేసిన దానముల శేమి, సంస్థలకు అవసరమైన పెట్టుబడుల శేమీ, చేసన 
అనేక లక్షల బుణభారము కూడా శ్రీ శంభు[వసాదు మీద పడిన సంగతి 


శ్రీకి సారస్వత వ్యానములు 


జగద్విదితము* ఎంత గట్టి గుండె కలవారు కూడా |క్రుంగిపో వలసిన 
పరిస్థితులని! వాటి నన్నిటినీ నిబ్బరముతో ఎదుర్కొని, ఆం|ధప|శ్రిక 
నష్టము మీద నడుస్తూ, అమృంతాజనము లాభము మీద నిలుస్తున్న దనే 
భావము తొలగునట్లు చేసి, దినపతికకు, వారపష్మ్యతికకు, భారతికి వ్యా పి 
అనేక రెట్లు ఎక్కువచేసి, వాటి మర్యాదలస్థాయి తగ్గకుండా ఏ4 సం, లు 


నడిపినారంటే శ్రీ శంభుుపసాదు |వతిభా సామర్థ్యములు ఎంతటివో 
ఊహించుకో వలసిన వే? 


అదృష్టము కూడా శ్రీ శంభు[పసాదును వరించినది. శ్రీ వంతులుగారు 
శ్రమపడి పోరాడిన భారతదేశ స్వాతం|త్యమూ, ఆం(ధ రాష్ట్రావతరణమూ 
వారు కళ్ళార చూడనోచుకో లేదు. వారికవి సుఖ స్వప్నములుగానే 
ఉండి పోయినవి, ఆ రెండు శ్రీ శంభ్యుపసాదు కాలములో సిద్దించినవి, 


పతికా పొఠకుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగినది. వానితోవాటు 
బాధ్యతలుకూడా పెరిగినది, 


వంతులుగారి హయాములోనే ఆంధ్ర వ|త్రిక నిష్పక్షపాత వైఖరికి 
హుందాతనానికి |పసిద్ది పొందినది, ఐనావారు కొం[గెసు పార్టితో అవినా 
భావంగా ఉన్నందున, అది కాం[గెసు ప్యతికగానే ఉండక తప్పలేదు. 
శ్రీ శంభు[పసాదుగారికి కూడా కాం[గెసుపై న ఎంతో అభిమానమున్నా, 
అవసరమైనప్పుడు కాం_గెసు రాజకీయాలను గూడా నిర్మొహమాటంగా 
విమర్శించే నిష్పక్షపాత వైఖరిని పత్రికకు చేకూర్చినారు. ఇది శ్రీ శంభు 
ప్రసాదు ఆంధ ప్యతికకు తీర్చి దిద్దిన గొప్ప కొ _త్తమెరుగు! 


తి 


శ్రీ శంభ్యుపసాదు గావించిన సాహిత్య సేవ ముఖ్యముగా నాలిగి6టి 
ద్వారా జరిగినది. అది 1. ఆంధ పిక సారస్వతానుబంధము ద్‌, 
వారప(తిక ఏ. భారతి 4, సంవత్సరాది సంచికలు. ఈ నాలుగింటిలో 
“భారతికి అగస్థానము సాహిత్యసవ విషయంలో ఇవ్వడము సర్వ 
సాధారణమూ, కొంత న్యాయము కూడాను. కాని నా దృష్టిలో సంవత్స 
రావి సంచికలు చేసిన సేవ అంతకంటే ఎక్కువైనది. తక్కిన రెండూ 
చేసిన సారస్వత సేవకూడా అసాధారణ మైనదే! 


నోరి నరసింహశాస్త్రి 333 


సారస్వతానుబంధము ద్వారానే |వపంచ కథానికల పోటీలో 
ఆఅం[ధ కథానికల భాగము శ్రీ శంభ్ముపసాదు నిర్వహించినారు. 
ఆ పోటిలో మొదటి నాలుగ్గె దుస్టానాలు పొందిన కథలను, శ్రీ వద్మరాజు 
“గాలివానితో సహా సారస్వతానుబంధములోనే |వచురించివారు. ఆకథా 
నికల పోటీలు అంధ కథానికా రచయితలకు [పపంచ సారస్వతంలో 
గౌరవస్థాన మిచ్చినవి. ఇది శ్రీ శంభ్యుపసాదుగారు చేసి సాధించి పెట్టిన 
సయత్న ఫలమే. 

సారస్వతానుబంధములోనే శ్రీ విశ్వనాథ “తెరచిరాజు? వంటి 
సాంఘిక నవలలు, శ్రీ తెన్సే టిసూరి 'జెంఘిస్‌ఖాన్‌* శ్రీ నోరి “ధూర్ణటి' 
వంటి అపూర్వ చారిత్రక నవలలు వచ్చినవి. 

తెలుగు ఏకాంకికలనుగూర్చి డా. శ్రీపాద వ్యాస పరంపర, యక్ష 
గానాలను గురించిన డా. యస్వీ జోగారావు వ్యాసాలు, క్ష్మీతయ్య 
పదాలను గూర్చి వాద (పతివాదాలు, ఆంధ దేశంలోని దేవాలయాలను 
గూర్చిన అనేక వ్యాసాలు సారస్వతానుబంధమే (ప్రచురించినది. 
సారస్వత విజ్ఞాన వీషయాలలో ఎంత విజ్ఞానము సారస్వతాను బంధము 
ద్వారా శ్రీ శంభువసాదు ఆంధులకు వంచి పెట్టినారో చెవ్పలేము. 


సంగీతములో శ్రీ శంభు[పసాదుగారికి గల రుచి విశిష్టమైనది. ఈ 
మధ్య సంవత్సరంపై కాలము పాటు రేడియో సంగీత సమీక్షలు |పమీలా 
ధేవిగారివి పచురించినారు. మొన్న మొన్నటివరకు శ్రీ రవిశంకర అను 
భవాలు పడ్డవి. 


దేశంలో (పసిద్ద -చిితతళా (పదర్శనము ఎక్కడ జరిగినా 
సమర్గులై న వారిచేత వాటి సమీక్షలు [వాయించి ప్రధాన చ్మితాల 
(పతికృతులతో పొటు అందులో |పచురిరచే వారు. 


అంతరిక్షయానానికి, వై ద్యానికి, అనేక భౌతిక మానసిక వైజ్ఞానిక 
వ్యాసాలు అందులో (పచురించేవారు. భారతీయ దర్శనాలమీద విద్వాం 
సులచేత వ్యాసాలు (వాయించినారు. ప్రాచీన సాహిత్యాన్ని అందజేయ 
డానికి శ్రీ శిరోమణి రామాయణం, శ్రీ గణపతిశాస్త్రి మహాభారతము [ప్రచు 
రించారు. అవి రెండూ విశేష జనాదరణ పొందినవి. 


334 సారస్వత వ్యాసములు 
అందులోని సమీక్షలకుకూడా విశిష్టత ఉండేది. ఈ అన్నిటికీ 
ఎన్నెన్నివిధాల రచయితలను, ఎంతెంతమందిని శ్రీశంభ్యుపసాద్‌ సమిక 


రించేవారో ఊహించవలసినదే! సారస్వతానుబంధము సాధించిన సార 
స్వత సవ అపారమైనది. 


4. 


ఆం|ధపత్రిక వారప|తికగానే ఆరంభమైనది. దినప|తిక వచ్చిన 
తర్వాత అది మధ్యమధ్య కొన్ని సంవత్సరాలపాటు రాకపోవడముకూడా 
ఉన్నది. 1946 సం. లో వినాయక చవితినాడు పునణప్రారంభించిన 


తర్వాత నేటివరకూ నిరాఘాటంగా సాగుతూ ఉన్నది. సై జుమా(తము 
మధ్యలో మార్చుకున్న ది. 


వారప్మతిక |పధానంగా కథానికలకూ, సాంఘిక నవలలకూ, 
సినీమా రంగానికి |ప్రాధాన్యమిస్తున్న ది. అందులోని కథానికలకుకొంత 
సాయి సర్వసామాన్యంగా ఉంటున్నది. అందులోనే శ్రీ నోరి నారాయణ 
భట్టు, ర్ముదమదేవి, కవిసార్వభౌముడువంటి చారి|తక నవలలు, కర్పూర 
ద్విపయా[తవంటి ఆధ్యాత్మికనవల వంటివికూడా (పచురించినారు. టామ్‌ 
సాయరు, డాన్‌క్విగ్గ్లోటువంటి జగ్యత్పసిద్ధ రచనలు ఆం, ధీకరణము 
'శేయించి అందులో పచురించినారు. జగ్యతృ్పసిద్దికలనటుల, నాట్యక తెల 
“"వివరాలేకాక, |బిటనులో ఒక రాజును, ఒక మంతినీ గద్దెనుండి దింపిన 
సింప్కనుసతి, కేలరువంటివారి అద్భుతచరి తలు అందులో వచ్చినవి. 
మధ్య మధ్య శ్రీ ఆర్ముదవంటివారు రచించిన గేయఖండికలుకూడా వచ్చి 
నవి. పెద్దసెజులో ఉండగా అన్న మాచార్యులవారి కీర్తనలెన్నో శ్రీ రాళ్ళ 
వల్లి. అనంతకృష్టశర్మగారి స్వరకల్పనతో |వచురించినారు, 


gg - 


ఇందులో మరొక- విశేషముకూడా జరిగినది. “తెలుగు వెలుగులు? 
అనే శీర్షికతో వివిధ రంగాలలో (పసిద్దులెన ఆం|ధులమీద ఒకప్పుడు 
వ్యాసపరంపర వచ్చి పాఠకులను ఆకట్టినది. వాటి రచయిత ఎవరో 
అప్పుడు తెలియదుకాని, అని స్వర్షియ శంభుపసాదుగారు [వాసిన పే 
అని వారు పరమపదించిన పిమ్మట బయటపడినది. ఈ *తెలుగువెలు 
గులు శీర్షికను ఒజ్జబంతిగా వెట్టుకొని ఇతర పత్రికలు నామాంతరాల తో 


నోరి నరసింహశాస్త్రి 335 


కొన్ని [వచురించినవి, కాని అవినీవీ దినిస్టాయిని అందుకోలేక పోయి 
నవి. ఇందులో స్వరూపావగాహనచేసె చురుకైన భాషఉిం డేది, 


ఈవిధంగా ఆం|ధప| తిక సారస్వతానుబంధము, వారప్మతికద్వారా 
శ్రీ శంభు పసాదు చేసిన సారస్వత సేవ మరువరానిదీ, అపొరమైనదీను! 


ర్‌ 


ఇక భారతి సంవత్సరాది సంచికలూ ఉన్నవి. ఈ రెండూ శ్రీ 
పంతులుగారు శ్రీ శంభు[పసాదుగారికి అప్పగించిపోయిన సారస్వత 
మహావిధానములు. “భారతి శ్రీ పంతులుగారి పరదేవత. ఆ విధంగానే 
శ్రీ శంభు[పసాదు [గహించి నడిపినారు. 
శ్రీ శంభువసాదు పరమశాంతి స్వభావులని |పతీతి. వారు స్వర్గ 
స్థులెన తర్వాత వారిని దీర్హకాలను సన్నిహి తముగా ఎరిగినవారెందరో, 


హం గుణగణములలో శారతగుణమునే' విసారముగా శంసించినారు, 
వారి ఆ[గహముసంగతి ఎవరూ న్మరించలేదు. 


'భారతిస్థాయి పడిపోయినది' అని ఎవరై నా (పసిద్దులు అన్న 
ప్పుడు శ్రీ శంభు[పసాదుకు నిజంగా ఆ|గహమే వచ్చేది. అటువంటి 
సందర్భాలు రెండుమూడై నా నాకు గుర్తున్నవి. మరి ఒక సందర్భ 
ములో వారి ఆ[గహము మిన్ను ముట్టినది. దానికి సందర్శించిన వాద 
(వతివాదాలన్నీ సారస్వతానుబంధములో వడ్డవి, దానితో ఊభయవక్షాల 
స్వరూప స్వభావాలు లోకానికి అవగతమైనవి. చివరకు వాద పతివాదాల 
(ప్రచురణకు స్వ సిచెప్పి, అలి అన్నీ " ప్రశ్యేకముగా అనుబంధరూప 
ముగా ము[దించి, భారతి' చందాదారులకు వంపినారు. అట్టి ఆ[గహాము 
సత్యాాగ్రహమనదగినది. బహువిధాలుగా అది సత్యా గ్రహమే! అట్టిది 


(పదర్శించుట కూడా వారికి అరుదే, ఆ సత్యా గహములో కూడా వారెంతో 
నిిగహము (పదర్శించిఉండుట గమనార్హ ము! - 


భారతి రజతోత్సవము 1849లో  త్రీబాగ్‌లో ఎంతవై. భవముగా 
వారు జరిపినారో చూచినవారికే కాని తెలియదు. ఆ గులాబిమహామాలల 
సౌరభము తలచుకున్నప్పుడల్లా గుబాళిస్తూ ఉంటుంది. . ఆ సాయం 


336 సారన్వత వ్యానములు 


కాలము జరిగిన పార్ట్‌, రాత్రి విందూ జ్ఞప్రిలోకి వస్తున్నవి. ఆ సాయం 
కాలం జరిగిన సభకు శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు అధ్యక్షత వహిం 
చారు. ఆ సభలో ఇతరుల ఊవన్యాసాలతో పాటు, అంతకు పూర్వము 
భారతిలో (పచురితములై న వివిధాంశాల మీద వేరువేరుగా ఉపన్యా 
సకులు ఉపన్యసించినారు. హిందూప|తికా సంపాదకులు సభలో [పశంస 
చేసి వారి పకికలో ఉత్సవ విశేషాలకు (వత్యేకన్థాన మిచ్చినారు. తక్కిన 
ప్మతికలుకూడా అట్లీ చేసినవి. 


అప్పటికి “భారతి' పంతులుగారి చేతి కింద 14 నం. లూ, శ్రీ శంభు 
(పసాదు [కింద 11 నం. లా నడచినది. పంతులుగారి చేతికింద నుండగా 
నుండిన వృద్ద నవవ్యాసకర్తలను ఆకట్టుకొనుచునే నూతన వ్యాసక ర్తలను 
అన్వేషింప సాగినారు. పెద్దలయందు వినయమూ, _ చిన్నలకు స్వాగ 
తమూ; పూర్వమార్గముల యెడల గౌరవమూ, నూతన _ పంథాలమీద 
ఆదరమూ, మొదటినుండీ భారతి |వడర్శిస్తున్నది. శ్రీ శంభ్యుపసాదు 
ఆవిధంగా జన్మాంతమువరకు పాటించి నడిపారు. 


ఆ రజతోత్సవ సందర్భములో (1949) వేచురించిన రజతోత్సవ 
సంచిక శ్రీ శంభు[పసాదు సంస్కార వై విధ్యానికి |వతీక. అందులో 


వివిధాంశాలకు వారు ఎన్నుకున్న రచయితలను భావనచే స్తే వారి 
విజ్ఞత పకటమవుతుంది. 


చ 
[వసాదు ఆత్మపరీక్ష చేసుకుని ఆం|ధ రచయితల చేతకూడా ఆత్మవరీక్ష 
చేయించిన ట్లు తోస్తుంది. ఆ సంచికలో [పథానవాాసాల అంశాలను, 


వారే ఆలోచించి ఎన్నుకొని ఒకానొక [క్రమపద్ధతిలో సంచికను రూపొం 
దించినారు. 


ఒకవిధంగా చూ సే భారతి రజతోత్సవ. నందర్భములో శ్రీ శంభు 


అందులో - కవ్యితయముమీద మూడు (పత్యేక వ్యాసాలూ, 
వీరశైవ వాజ్ముయమ్ము దక్షిణటెశ వాజబ్బయము, ఆడవాళ్ళ పాటలు, 
"ఆర్మథదేశమున చర్విత పరిశోధన, ఆంధుల-సంస్కృత వాజ్ముయము, 
బొమ్మలాటలు, అమెచ్య్యూరు నాటక [వదర్శనములుు తెలుగు చ్మితకళ_ 
ఇందలి హిగసులు, కర్ణాటక సంగీతము అంధులు _ భాషాశాస్త్రము _ 


నోరి నరసింహశాస్త్రి $3) 


దాని కమాభీనృద్ధి, అంధదేశపు దేవాలయములు -_జా తీయ జీవనము పె 
వాని (ప్రభావము, పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము, ఆంధ 
వాజ్బయరంగమున కళ్ళాపపూర్ణుని అమృ తోదయము_అవి ముఖ్య మైన 
వ్యాసాలు, ఈ వ్యాసాల పెర్ల లనుబట్టి ఆం|ధదేశములో అంతకుముందు 
గడచిన పాతికేళ్ళలోన్ని సాంస్కృతిక రంగాలలో కలిగిన వికాసము, 
అందులో పంతులుగారి ఆధ్వర్యాన ఆంధప తికా సంస్థలు నిర్వహించిన 
ప్యాత, ఆ సంచిక (పతిబింబిస్తుందని వ్య కమవుతుంది, పై వ్యాసాలు 
కాక, $ కథానికలు, 1 పద్యనాటిక, 2 ఏకాంకికలు, కొన్ని ఖండకావ్యాలు 
ఉన్నవి. ఆ సంచికలోని “స్వవిషయములో” ఉన్న ఈ (క్రిందివాక్యాలు 
గమనార్హ ములు. 


'ఇరువదియవ శతాబ్బమున సాహిత్యము విప్ప వ రూపమైన తరం 
గము లొకదా,వెంట నొకటి శీఘగమనమున ముంచెత్తుకొని వచ్చి 
నట్లు పరిణామగతిలో నడచినది....సామాన్యముగ ఈ (పక్రియ జరుగు 
టకు శతాబ్దముల అవధి మధ్య కన్పించుచుండును, కాని ఇరువదియవ 
శతాబ్బముయొక్క వై తన్యమున ఈ పరిణామ[కమము సర్వవిధముల 
అతి శ్మీఘముగ నొందినది. .,భావకవిత, వాస్తవిక కవిత, ' అతివా సవిక 
కవిత, అభ్యుదయపథము మొదలగున వన్నియు ఈ సరిణామములో 
[కమములయి నిలిచినవి.... 


“పాశ్చాత్య కవిత్వమును తెలుగులమై అవగాహన మొనర్చు 
కొనుటలో “రసాత్మకం వాక్య” మన్న నిర్వచన రీత్యా ఆంగ్ల 'వాక్యి 
ముల సంపూర్ణ రసరూప మేదో సర్వసామాన్యముగా అవగాహనము 
కాలేదు. ఆ వికృతితోనే తెలుగున, స్వభాషలో వ్యవహరించి కృషిచేయ 
వలసినవ్వుడు, (వొాచ్యకవితా స్వభావములోని 'భావాశ్రయగుణమును 
మించిన రస్మాశయగుణమును' అలంబనముగా జేసికొన ద 


ఎట్టి తగినం 
తగా (ప్రచారము కాలేదు... 


'బాల్యద్భష్టిలో నేటి సాహిత్యస్థితి స్తబ్దమె యున్నట్ల నిపించ 


వచ్చును. కాని ఇది నిస్పృహతో నీరవమై వతనమైయున్న సబ్లత 
కాదు....తెలుగు సాహిత్యక్షీ తము (వతిభాయుతమగు ఫలములను 


22 


338 సారస్వత వ్యానములు 
పండించుటకు అత్యంతోన్ముఖమై యున్నది. విశ్వసాహిత్యమున కలం 
కారపాయములగు కృతులను తెలుగు భారతి అందియగలదు.” 


అప్పటికి భారతదేశానికి స్వాతం|త్యమువచ్చి రెండేళ్ళయినది, 
ఆనాటి ఉత్సాహము రజతోత్సవానందముతో మేళవించినది. ఆ నూతన 
స్పందనతో శ్రీ శంభు [ప్రసాదు రచయితలకు [పాచ్యకవితాస్వరూపము 
భావ శ్రయముకాక రసా శయత్వమని సూత పాయంగా సూచనచేసి, 
అంధ్రసాహిత్యము విశ్వసాహిత్యములో ఉన్న తస్థానము అధిరోహింప 
గలదని ఉవ్విళ్ళూరినారు. 


స్వాతంత్ర్యము లభించిననాటి ఆనందము ఆం|ధరా ష్ట్రము కొంత 
వరకు సిద్ధించిన 1098 వరకు పెరిగి, మహాం|థ మేర్పడిన పిమ్మట 
1957 జనవరి భారతిలో ఉద్వేలమైనది, 1858 నుండి 1957 వరకు భారతి 
స్వవిషయము [వాయుటలో ఆంధ సారస్వతానికి నూతనాధ్యాయము 
తేవలెననే ఆకాంక్ష శ్రీ శంభుపసాదు వ్య క్రంచేస్తూ వచ్చారు. 


1999 జనవరి భారతి 'స్వవిషయములో, 'భాషారాష్ట్ర (పొతి 
పదికపై ఏర్పడు తెలుగుదేశమున దేశవ్యవహారములు తెలుగుభాషలో 
నెడవవలసిన కాలమున దేశమున కు త్తమ సాహిత్య పత్రికల అవసరము 
అత్యధికము కాగలదు, ఆ అవసరముల కనుగుణ్యముగా తన్ను సంస్క 
రించుకొనుటకు “భారతి? ఉఊత్యాహపడు తున్నది' అని[వాసి వ్యంగవై భ 
వముతో ఆం్యధ రచయితల కర్తవ్యము ఉఊపదేశించినారు, 


ఆంధ్రరాష్ట్ర మెర్పడినతర్వాత వచ్చిన భారతి 1954 జనవరి 
సంచికలో *స్వవిషయమూ అను శీర్షికను *జన్మదివనము'గా మార్చి శ్రీ 
శంభు |పసాదు తన ఆనందము వ్య క్రముచేస్తూ, రచయితలకు వారి 
కర్తవ్యమును మరింత స్పష్టముగా ఉఊద్దోషించినారు. 


“సజ్రివసారన్వతానికీ లక్ష్యం ఒక్కటే.... నెటి సారస్వతము ఏదో 
ఒక పత్యేక వర్షానికిగాని, సంకుచిత సాహిత్య సిద్దాంతానికిగాని (పతి 
నిదిగా మారిపోకుండా సంరక్షించుకోవాలి.... ఒక జాతి సంస్కృతి, ఆత్మ 


వ్యక్తిత్వము, సారస్వ తంలో సంపూర్ణంగా (పతిఫ లిస్తున్నాయి....ఈ విష 


నోరి నరసింహశాస్త్రి 336 


యాలన్నీ సహజంగా ఆకళించుకొన్నప్పుడే సాహితీపరులు సమాజ 
(దష్టలై మార్గదర్శకు అవుతున్నారు. ఇవి గమనించ లేనివారెదో సంకు 
నిత రాజకీయ పక్షానికో, పర్గానికో వాజ్మయథోరణికో (పచారచారణులుగా 
మార్కి ఆత్మవిికయానికి వాల్పడుతున్నారు. ఈ విషయాలలో ఎంత 
మాత్రము ఎమరని వాజ్బయ్యసష్టలే ఆర్ష గౌరవం పొందుతున్నారు. 
'నానృషిః కురుతేకావ్యం' అన్న (ప్రాచిన _పపచనము సూక్ష్మంగా ఈ 
అభిప్రాయమే ధ్వనిస్తున్నది.' 


1055 జనవరి భారతి “స్వవిషయములో” పె విషయమే మరింత 


యాం 


(పస్ఫుటంచేస్తూ ఆం[ధులను జా[గ త్త పడమన్నారు. 

"తెలుగుజాతి స్వతం[తజాతిగా పరిణతి పొంది పునర్నిర్మాణోద్యో 
గమున ముందుకు నడచిపోతుంది. ఈ నిర్మాణ కార్యకమం విప్లవ 
రూపంలో సాగవలసి వుంది, (కమబద్దమూ, నిర్మాణోన్ముఖమూ అయిన 
వరివర్తననే విప్త వమనాలిగాని అరా చకపంథాను విప్తవమనే పెద్ద పేరున 
పిలువరు...జాతికి కావలసింది ఓ జఃస్ఫూ ర్తిగాని, నిరాశావాదథోరణులూ, 
వ్య్యగమన స్రత్వాలూ కాదు. కాని నేటి సాహిత్యవై జ్ఞానిక రంగాలపైన 
ఇట్టి అవాంఛనీయములై న అరాచక నిరాశావాద ధోరణులు కారు 
మబ్బుల్లా కమ్మి వున్నయ్‌.” 

1956 జనవరి భారతి “స్వవిషయముిలో మరికొన్ని ముఖ్యవిష 
యాలు _పేస్తావించారు. 


“పాచీనభారతీయ విజ్ఞానరంగంలో నమాలోచన వృత్తికి ఎన్నడూ 
అవరోధముండేదికాదు. ..కాని బానిసత్వం తటస్టించిన అనంతరదశళశలో.... 
భార తీయవిజ్ఞానం ఆత్మరక్షణార్థం తనచుట్టూ తానే....కంచుకోట నొక 
దాన్ని నిర్మించుకొని, సమాలోచనవృ త్తికి స్వ స్తిచెప్పి, తన పురోగ 
మనాన్ని తానే అరికట్టుకుంది. ఇప్పుడు మనం స్వతంతులంగా 
వున్నా, బానిసదశలో ఏర్పడిన ఈ మనఃస్టితి ఇంకా మన్ని వద 
లటంలేదు. ఇది మన పురో గమనాన్ని రెడ నెడా అరికట్టి వేస్తున్నది... 
సాహిత్యసంస్కృతు లకూ, శాస్త్రియ విజ్ఞానానికీ సంబంధ మమిటనేవారు 
కొందరున్నారు. శాస్త్రీయ విజ్ఞాన పాతిపదికలపై నిర్మింవబడని సాహిత్య 


340 సారన్వత వ్యాసములు 


సంస్కృతులు ఏక మేడలపలె యి చిన్నగాలిపేసినా ఛిన్నాభిన్నమై 
పోతాయి... ఈ సత్యాన్ని దృష్టిలో వుంచుకుని, దేళోద్ధారకుడు చూపిన 
వెలుగుచాటను పరి కమించుత్త్యూ సాహిత్య సంస్కృతులకు దోహదంగా 
శాస్త్రీయ విజ్ఞానాన్నికూడా |పజాబాహుళ్యానికి వ్యాపింపజేయడానికే, 
నిర్దషమైన సమాలోచన వృ తిని పెంపొందకియడానికీ పయత్నించు 
తున్నాం. ఈ ఉద్య మానికి వివిధ విజ్ఞాన శాఖలలో సంవన్ను లయిన 
వమహాం[ధ రచయితల సహకారం వి స్పృతావరిని లఅభించగలదని ఆశించు 
తన్నాము.” 


ar) 


పై వాక్యాలు ఒకవంక ఆర్మధ రచయితలకు ఆదరపూర్వ కాహ్వా 
నమూ మరియొకవంక చిత్రమైన సవాలుకూడానూ! 


1957 జనవరి భారతి 'స్వవిషయము' నాటికి మహాం్యధ ఏర్పడి 


ఉన్నది. అప్పుడు శ్రీ శంభు [పపాదు ఆనందంతోపొటు కించకూడౌ 
వ్య క్షంచేశారు, 


“నవంబరు ఒకటవతేది ఆం[ధజాతి చరి తలో ఉత్కృష్టమైన 
మహా పర్వదినం. శతాబ్దాల బానిసత్వకారణంగా, ఛిన్నాభిన్నమై, శిథిల 
శిథిలమై పోయిన మహాం[ధసేమ ఆనాడు తిరిగి ఏకై కఖండగా సమగ 


మూర్తిగా రూపొందింది. ..అవకాశాలతోపొటు బాధ్యతలుకూడా సం|క 


వించుతూ వుంటాయి... .ఈ రానున్న అవకాశాలను ముందుగానే 
గుర్తించి, భారతి భవిష్య నిర్మాణ కార్య కమానికి వలసిన సాధన సంప 
తిని చేకూర్చడానికి గత ఒకటి రెండు సంవత్సరాలుగా [ప్రయత్నించు 
తూనే వుంది. కాని ఆశించిన అవధికి ఫలితాలు సాధించలేక పోయింది, 
ఇందుకు కించపడుతున్నాం.” 


1959 జనవరి భారతి “న్వవిషయముిలో 187 లో చెప్పిన విష 
యాన్నే మరొకరూపంలో చెప్పినారు శ్రీ శంభు ప్రసాదు. 


"సమ్యక్‌ దర్శనము” “సమ్యక్‌ జ్ఞానము" “సమ్యక్‌ చరితా ఇవి 
జై నమత రత్న్మతయంగా చెప్పబడుకున్నా, నిజానికి ఇవి భారతీయ 
తాత్త్విక రంగాగిక్కి తద్ద్వారా భారత జాతీయ పురోగమనానికి (వధాన 


నోరి నరసింహశాస్ట్రి 341 


పొతిపదికలై_ వున్నాయి....ఇఐ స్థూలంగా మూడుగా చెప్ప బడుతున్నా, 
నిజానికి యివి ఒకేవ్యవస్థ యొక్క మూడుదశలు ,.. విశ్వవిజ్ఞానము 
సమైక్యమై, ఏకముఖ మై సాగిపోవుచున్న ఈ దశలో, నిజానికి మనం 
దాని గమ్యాన్ని అందు కోలేకుండా వున్నాము...నిజానికి యితర పురోగ 
వున జాతులలో కంటె మనలో నేడుసమ్యగ్గర్శనము లోపించివున్న దంటే, 
ఇది అక్షరాలా అంగికరించి తీరవలసిన పరమసత్యం....ఇది సాహిత్య 
ప[తికగడా, ఇందు శా స్త్రవిజ్ఞాన పస క్తి యేలనని కొందరి ఆశంక. 
శాస్త్రీయ విజ్ఞాన పరిపుష్టి లేని సాహిత్యరంగం మూఢవిశ్వాసాల మురికి 
కూపమై జాతీయ పురోగమనానికిగాక తద్వినాశనానికి కా రణ 
మౌతుంది. 


ఈ పై విధంగా గట్టిగాచెప్పి, గత సంవత్సరం రచనలు పరిశీ 
లించి నాటకరచనలో కొంచెము ముందడుగు ఉన్నా, కథాశిల్పం పతన 
మైనదనీ, కావ్యనిర్మాణము నిరుత్చాహజనకముగా ఉన్నదనీ, విజ్ఞాన 
(పచారానికి అత్యంత (పథానమైన వ్యాసరచన సన్నగిలిపోయినదనీ, 
విమర్శనా విధానానికి తగిన సం|పదాయము సిద్ధించుటలేదనీ, కొంత 


విచారము వ్యక్తము చేసినారు. 
మళ్ళీ 19599 జనవరి “భారతీ జన్మదివసము”లో ఏమన్నారో 
చూదాము. 


' అధునాతన సమస్యలకు సంబంధించిన ఆర్థికసాంఘీక తా త్త్వికాది 
విషయాలపై రచనలు పచురిస్తున్నాము. ఇంకా వేర్వేరు శాస్త్రీయ విష 
యాల పై అందరికి సులభ గాహ్యాలె_న వ్యాసాలు (ప్రచురించాలని 
సంకల్సించాము. 

'భారతిలోని నాటికలకు విరివిగా పజాదరణము లభిస్తున్నది... 
కథలలో ఆశించినంతగా ఉత్తమ రచనలు రావడంలేిదు....ఏ సారస్వత 
శాఖలోనై నా కేవల సాం్యపదాయిక ధోరణులే అభిమానించడం భారతి 
కభిమతంకాదు....పరిణత సాహిత్యదృక్సథ మి భారతి వత్యేకత.... 
సారస్వత క్తీతంలో (పసిద్దులయిన పెద్దలు కొందరు వృద్ధులయినారు. 
నూతనమార్గాలవలంబించిన కొందరు యువకులలో అనిశ్చితస్థితి ఏర్ఫ 


342 సారస్వత వ్యానములు 


డింది....మహాం[ధం నేడొక నూతనోత్సాహంతో తొణికిసలాడుతున్నది.... 
ఈ ఉత్సాహంతోనే తిరిగి ఆం|ధభాషూ సారస్వతోపాసనకు, పరిశోధనకు, 
కళాభివృద్ధికి అవిరళ కృషి చెయ్యవలెనని మా పత్రిక సంకల్పించింది. 


ఎంత ఉత్సాహంతో శ్రీ శంభుప్రసాద్‌ మహాం్యధ రాష్ట్రాన్ని 
[గహించారో పై వాక్యాలు [ధువపరుస్తున్న వి. 


1080 జనవరి భారతి 'సవిషయముిలో, “వరిశోధనశాఖలో 
కొంత చైతన్యం కానవస్తున్నా, సృజనశీలమైనళాఖ చిగిరించనందుకు 
చింతిస్తునాము : విమర్శశాఖ కొత్త రెమ్మలు పెయనందుకు చాలా విచా 
రిస్తున్నాము” అంటూ "ఈ సంస్కృతికి ఆలవాలము తెలుగుచదువు. 
అది లేక విదేశ భాషపాసంస్కతులలో వచ్చె రచనలు అసహజాలు. ఆపొ 


తరమజీయాలు' అని ఎంతో విజ్ఞతతో సంయమనంతో ఉద్భోధించి 
నారు, 


1961 జనవరి భారతి “స్వవిషయము” అంతా నంతృప్తినే 
వ్య క్రముచేసినది. “తెనుగు సారస్వతశాఖ సృృజనాత్మ కళాఖ కొత్త 
రెమ్మలునేసి కొత్త కావ్య కుసుమాలు పూసింది. కథానికలు, నాటికలు, 
సంగితరూపకాలూ కొంత నూతనత్వంతో చిగిర్వ్పాయి. విమర్శశాఖ 
ముందుకన్నా కొంత ముందంజ వేసింది. భాషాశాస్త్ర విమర్శ, చర్మితపరి 
శోధన ముందుకు సాగినవిొ అని సంతోషించినారు. కాని ఆ ఒక్క 
సంవత్సరమే వారు కొంత సంతోషించినది. 


మళ్ళీ 1962 సం. “న్వవిషయము” అంతా చింతా పూర్వకంగానే 
ఉన్నది, 


“ముఖ్యముగా కవులు, కథకులు, నాటక కర్తలు, వ్యాస రచయి 
తలు విమర్శకులుకూడ ఎంత చూచినను [పాతపుంతలనే బట్టి నడచు 
చున్నారు, |కొ త యెమైన నున్నచో నది తెచ్చిపెట్లు కున్నట్లు లుండి 

న! యా > రు 6౬ 
నై సర్గికతను వెలార్పుట లెదు ... పొతలో లోతులకు పోవుట లెదు. 
కొత వచ్చినదో, దానికి బాధ్యత తెదు....రచింపబడు గంథములలో 
తెలుగు జీవితము యొక్క సమ్మగ స్వరూపముగాని సమాజ లక్షణ పరి 


నోరి నరసింహశాన్ర్రి 343 


ణామములుగాని _శిబింబించుట లేదు, రచయిత దష్టమై, [ప్రతిభను 
పండించుట శశ విషాణ మగుచున్నది. ..భారతియమైన పురా శాస్త్రముల 
యందు గాని, అధునాతనమైన విజబ్ఞానాదెక శాస్త్రముల యందుగాని 
నికషవముగు పరిచయము కలవారు అరుదై పోవుచున్నారు. ఈ రెండు 
జ్ఞానములును ఒక్కచో తారసిలుటయే లేదు. ఏ ఎ విషయమును గురించి 
కొని (పత్యేకమైన కృషి, అధ్యయనము జరుగుచున్న వద్దతియే గోచ 
రము కావుటలేదు వీరు ఇందులో పండిశులని చెవ్పదగినవారు ఇప్పుడు 
ఎందరున్నారు ?....మన దేశముననే కాక రాష్ట్రములో కూడ రాజకీయ 
నాయకులు సాహిత్యవేత్త త్ర అయిన బ్లు మాట్లాడుట, సాహిత్వమును 
శాసింపబూనుట ఈ స్థితికి కారణమన్న కో దోషముకాదు. అంతియకాక, 

సాహితీ పరులుకూడ రాజకీయ వై _క్రలచుట్టును చక భమణముగా తిరు 
గుచు నదియొక గావ్పృయని భావించు చుండుటను గూడ చూచు 
చున్నాము... మరి ఈ రాజకీయవేత్తలు రాజకీయముగా తమకు దక్కిన 
అధికారముచే త ఒక్క సాహిత్య జీవనమునేకాక, సర్వమగు జీవితమును 
శాసింపగల మను భ్రమలో బడుచుస్నారు. ఆ [భమవలన జనించిన విప 
దీత త త్త్వమువలన సాహిత్య జగత్తు _స్తబ్బతను భజించుటగా పది 
మించు చున్నది. ఈ స్థితిని సాహిత్యమునుండి తొలగబెట్టగల్లుచో భార 
తికి కావలసినదిలేదు.' 


శ్రీ శంభుపసాదు స్వయముగా రాజకియవే త్రఅయి ఉండియు 
సాహిత్యకారులకు రాజకీయ వే త్తల శృంఖలములనుండే ఏము క్తి కొరకు 
ఎంత పరితపించిరో పై వాక్యములు కొంత |ప్రదర్శి స్తవి. (థిబీషు 
[పభుత్యముతో స్వాతం్యత్యమున క్రై మనము పోరాడుచున్న రోజులలో, 
మనశై పోరాడిన కొందరు (బెటిషు వేధావులు జ్ఞ ప్రికి వస్తున్నారు" 
ఇక్కడ ఒక విశేషమేమిటంటే, అప్పుడు మనము స్వాతం త్యముకోసము 
హోరాడినాము; కాని నేటి సాహిత్యకులు రా జకీయవాదులకు చెక్క భజ 
నలు చేయుట గొప్ప అనుకొంటున్నారు. ఇంతకంటె రచయితలకు 
హినస్టెతి ఉండదు, 

1969 సం.లో స్వవిషయములో 'విమ్మరపట్ల రాజకీయనాయకులు 
[పేదర్శించు చున్న అనహనభావమునే సాహిత్యరంగంలో పెద్ధలై నవారు 


344 సారన్వత వ్యాసములు 


కూడ చూపించు చున్నారు. విమర్శను వ్య క్రిగతమైన విరోధముగా 


ఎంచుకొనుట జరుగు చున్నది. అని చింత వ్యక్తము చేసినారు శ్రీ 
శంభు పసాదు. 


మరల 1964 సం. జనవరి భారతి న్వవిషయములో వారు కొంత 
విసారముుగా తమ ఆశయములు |పకజించినారు, అదే చివరిసారి ! 


“ఒకవైపున కల్పనా సాహిత్యము విశ్చంఖలముగా పెరుగుచు 
న్నది. మరొక వైపున ప్రాచీన సాహిత్య విజృంభణ జరుగుచున్నది. ఇది 
సాహిత్య వ్యా _ప్రిదృష్ట్యా శుభసూచన, కానీ కల్పనాసాహిత్యములో సమ 
కాలీన సమాజముకాని సమకాలీన సమస్యలుకాని కానరావడము లేదు. 
(పాచీన సాహిత్య వర్యాలోకనములో పూర్వము వుంటూ వచ్చిన [ప్రత్యేక 
కృషి శ్రద్ధ కనిపించడము లేదు . [వస్తుత ఆశయములు పూర్వసం్యప 
దాయముల నుంచి సహజపరిణామ మార్గమున రావలసివున్న వి, ..ద్‌నిని 
కాదని, పాశ్చాత్య విధానములను యథాతథముగా స్వీకరించుట, ఆరా 
ధించుట [పమాదకరము, ఈ |పమాదమును తప్పించుకొనుటకు నూతన 
సాంఘిక దృక్పథము అపసరము. పురాణ యుగధర్మములను, వైదిక 
మతమును |పచారము చేయడమువల్ల దినిని సాధించలేము.... కేవలం 
సాహిత్య మున కికాక, ఆర్థిక సాంఘిక రాజకీయ సమస్యల పై రచనలను 
కూడా భారతి (పోత్సహించు చున్నది విమర్శ సాహిత్యములో 
అంతర్భాగము. ..భారతి ఒక సంస్థ, దానికి రాగవిరాగములు, ఈర్ష్యా 
ద్వేషములు లేప,” 


ఈ విధంగా ఉర్భాటించి ఊరుకున్నారు. ఇన్నాళ్లు తాముచేసిన 
ఉఊద్యోధలవలన రచయితలలో ఆశించినంత న్నందనము కలుగలేదని 
నిరజ్సాహపడిరో, కాక తాము రచయితలకు మరల స్వాతం త్యమును 
విధులను తెలియజెప్పుచుండుట వృథా [శమయని భావించిరో తెలి 
యదు, కాని 1965 నుండి 1972 జనవరి వరకు భారతి “స్వవిషయముి 
ఒకటి మతలబఐిలో నడచినది. సంవత్సర సంఖ్య మార్పుతప్ప వేరుమార్చు 
తదు. శద్దగా భారతి పఠించుచుపచ్చిన నాబోట్లకే, ఈ వ్యాససందర్భ 
ములో వెనుకటినంచికలన్ని పరిశీలించినప్పుడుకాని ఈ విషయము 


నోర నర సింహ శాన్టి 345 


స్పు౦ంచ లేదు. గిప్పుడు తలచుకుంటే శ్రీ శంభు (ప్రసాదు నేతి రచయి 
తల హినస్టిరికి ఎంత వరివపించిాాడో గదా అనే ఊహ కలిగి మనస్సు 
ర లుక్కువున్నది. 


6 


'ఛారతి' పంతులుగారికిని శ్రీ శంభు (పనాదు గారికిని ఉపాస్య 
దేవతగా ఉండిసదనేది జగ(త్స సిద్ద విషయము. వారి ఆ విషయము 
పలుమారులు (పకటించినారు కూడాను. నురి సంవత్సరాది సంచికలో ? 
నాటిగూర్చి వారిద్రరు" (వత్యేకింది ఎక కడా చెప్పినట్లు లేదు. పేరుకూడా 
భారతిపతె పరదివత పేరుగాక లౌకికనామమే, వథమములో సంవత్సరాది 
సంచిక 1910 లో వంతులుగారు ప్రారంభించి నప్పుడు, తమకు ఆంధ 
దేళసుులోని (పజ్జి వావంకుల సర్వతోముఖ వరిచయమునకై ఉద్దేశించి 
నట్లు దానినిచూచిన వారికి తోచక సూసనదు. పంతులుగారు దానికి 


నెమ్మది ఇరు) దిగా ఆదర్శరూప మచ్చినారు. పంతులుగారి వసావనలు 
ళు = 
ఇటో 


ఎరములీని వపంచ సంఘటనలు, భారతదేశ సంఘటనలు, 
ఆం నదేళ సంఘటః; ఏలు అద్భుతముగా సమీక్షచేసేవి. శ్రీ శంభుపసాదు 
గారి (పస్తాసనలలో అంత సమ గవివరణ లేకపోయినా సూత్రప్రాయంగా 
వంతులుగారి పస్తావసల దారిలోనే నడిచేవి. 


ఒక విధంగా గాచి సై వారిద్దరికీ థారతిమీద కంటెకూడా సంవత్స 
రాది సంచికలమీదపే ఎక్కువ కద్దాథ ర్త రు లుండేవెమో అనిపిస్తుంది. 
ఒక్క సంవత్సరము మాత్రము, 3ెలడవ (ప్రపంచ సం[గామకాలములో, 
ఎంత (ప్రయత్నించినా రౌగితము లభింపక సంవత్సరాది నంచిక [పదు 
రింపలేక పోయినందులకు శ్రీ శంభ్యువసాదుగారు హొందిస పరితాపము 
తర్వాతి సంచికలో (పరకటించారు. శ్రీ శంభ్యుపసాదు హయాములో 
రెండు సంచికల విషయములో (కొట్ర థు పహౌరాగాలు కూడా చేసినారు. 
విశ్వానసులో (100409) EAD అంగ్రాప [కిక స్వర్‌ రోత్సవ సంచికగా 
(వకేటించినారు. అది ఏ$వ సంచిక. అందులో (పస్తావము కూడ లేకుండ 
1910 నుండి 194 వరకు సంపత్సరాది సంచికలలో (పచురించిన రాజకీ 
యేతర వ్యాసాలే కొన్ని ఏరి పకటించినారు. చివర చేర్చిన “స్వవిష 


346 సారన్వత వ్యాసములు 


యముిలో “ఈ యాభై సంవత్సరాల చరితను సింహోవలో కనము 
చేస్తున్నట్టిది, ఈ స్వర్ణోత్సవ సంచిక. ఇరవయ్యో శతాబ్దంలో త్రొలి 
సగం ... అర్హ శ తాబ్లికి పెగా భారావాహికంగా వెలువడుతున్న సంవత్స 
రాది సంచికలు ఆం ధజాతి సంస్కృతి రంగంలో చేసిన సేప ఎలాటిదో, 
ఆం(ధావళికి తెలుపుతాయి; మణిదిపాలుగా వెలుగుతాయి. ఆ మణీదీపొల 
వెలుగును ఎంతో కొంత (పతిఫలింపజేసే వెలుగ. రేక ఈ స్వర్జోత్పవ 
సంచిక 1" అన్నారు. 


రెండవ నూతన (ప్రయోగము ప్ల నంగ సంవత్సరాది సంచిక 
(196768). దానిని శ్రీ నాగేశ్వర జయంతి సంచికగా పెలువరచినారు. 
అందులో ఒక్క పేజీ “ప్రస్తావని. తర్వాత దేకోద్దారకుని గూర్చి గాంధీజీ 
ఎంగుఇండియాలో వ్యాసమూ, చ్మితపటావిష్కరణలో వారి ఉపన్యా 
సమూ, పంతులుగారి నిర్యాణానంతరము శ్రీ మహాదేవదేశాయి హరిజన 
ప్మతికలో [వాసిన వ్యాసమూ, తర్వాత అన్నీ శ్రీ పంతులుగారి వివిధ 
రచనలూ, చివరకు మ్మాతము “పూర్ణపురుషుడు, శ్రీ కాశీనాథుని నాగేశ్వర 
రావు పంతులుగారు అని నేను |వాసిన 45 పేజీల సుదిర్హవ్యాసమూ-- 
ఇంతే ఉన్నవి. దాని *ప్రస్తావనిలో శ్రీ శంభ్యుపసాదు ఇట్లా వాసినారు. 


“శ్రీ పంతులుగారు బహుముఖమనీషి; మహోద్యమము. బహు 
ముఖమైన వారి ఉద్యమం తెలిసినంతగా, దేశానికి వారి వై దుష్యము 
తెలియలేదు. ముఖ్యంగా ఈ తరంవారికి తెలియలేదు... ఆ కాలంలో 
నాయకులకు వై దుష్యం కూడా ఒక పరికరం. శ్రీ పంతులుగారి రచనలు 


psn 


అనేళం, కాని లక్ష్యం ఒక్కటే, అది మానవాభ్యుదయ సాధనం, ఎడ తెగని 
అన్వేషణ 1" 


“సంవత్సరాది సంచిక ఉగాది సంచిక _* అని దాని రెండు 
పెర్లూ నిరాడంబర మైనవే. “భారతి” అన్నట్లు దేవతానామంకాదు. కాని 
అది నిజంగా పంతులుగారికి శంభు పసాదుగారికీ హృదయస్థ మైన పర 
దేవతా స్వరూపంగానే ఉండేది. అది వారికి స్థిర (పతిష్టతమైన ఇష్ట 
దేవతామూ రి. తర్వాత వచ్చిన “భారతి” దాని చర[వతిష్టతమైన 
మూర్భ్యంతరము. సంవత్సరాది నంచికను స్థిర (వతిష్టిమెన పరదేవతా 


నోరి నరసింహశాస్త్రి 347 


మూర్తిగా భావించారనడానికి శ్రీ శంభ్యుపసాదు వ్యంగ్య (పధానంగా 
వాసిన వాక్యాలే [ప్రమాణము చూడండి, శోభకృతు ఉగాది సంచికలో 
(1863-64) (పసావనలోని ఈ [కింది వాక్యాలు ! 


“దాది అం ధప్మతిక ఏఖై నాలుగవ ఉగాది సంచిక. సంవత్సరాది 
సంచిక పేరున (పపెద్దికెక్కి నది. పసిద్ధికి తగిన ప్రత్యేకతను సంపాదించు 
కొనియున్నది. తాత్కాలిక [పయోజనముకలది కాక శాశ్వత (ప్రయోజ 
నముకల సంపుటిగా సిద్ది పొందినది. ఆ (పతిస్టను నిలుపుకొనుటకు 
సర్యవిధవముల (పయత్సించితిమి. 


శ్రీ శంభ్యుపసాదు | సాహిత్యాశయాలు భారతి 'స్వవిషయము'లలో 
(పతిఫలించినట్లుగానే, ఈ సంచికలందును వతిఫలించినవి. అందువలన 
వాటినుండి విసారంగా ఉదాహరింపదలచలేదు. పరాభవ సంవత్సరాది 
సంచిక (1966-67) నుండి ఈ [కింది ఉదాహరణ ఒక్కటి చాలును | 


గొ ్తగికారంఠరో 
wa 


ర ఉన్నవారి పొపు సంపొదించా 
అమ్మ పై ఏ. దేశంలో ఇపుడు సాహిత్యకలాపం అంటే 
అకాడెమీ అవా రల సంాదనకు వ్యూహాలు పన్నడం, అంకితాలకు రాజ 
కీయ నాయఖలను 'పరులు'గా ఎంచడం, ఆవిష్కరణోత్సవాలకు 
ఆహ్వాన సంఘాలను నిర్మించుకొన నడం పద్ధతిలో కొనసాగుతున్నది. ఏ 
కొద్దిమందో సాహిత్య కృష చెస్తున్నా, సాంఘీక త త్త్వవేతలను రాజకీయ 
వేత్తలు దరికి రానీయని విధంగానే, ఈ నవసాహితీపరులు నిజమైన 
సాహితీపరులను శమదరికి రానీయడం లేదు. రాజకీయవేత్తలు, 
హితిపరుల మనుకొనేవారు, సినిమా “సారులు” తారలు వెంటపడుతు 

.. ఇప్పుడు ఇది అంతాకూడా కవిత్యపోషణ కళాపోషణ అనే 
రాచరికపు భావం మం్యకులల్త నాయకులలో పోతున్నది. ఈ స్థితి 
తొలిగి తేకే రాని బున నాహాత్యం బాగుపడదు. అభివృద్ధి చెందదు. 
రచయిత స్యశం(తుడై స్వతం|తంగా ప్రూహ చేయగల స్టితిల్‌ గో నికి రాడు, 
స్వాతం|త్రాసికి స్తూర్వం దేశంలో నాయకులు ఎట్లా ఉన్నత [పవర్తనం 
కలిగియుండే వారో, అట్లాగే 


న 


చయితలుకూడా వున్నా రు ఈ తమ రచ 
జీ అవా 


నలు చేశారు. స్వాతంత్యం తర్వాత నాయకత్వం ఏతీరులో పున్నదో 


348 సారస్వత వ్యాసములు 


సాహిత్యంకూడా ఆ తీరులోనే వున్నది. స్వాతంత్ర్యం రానిరోజుల్లో రాజు 
కీయ వేత్తలు సాహిత్యం జోలికి పోలేదు. ఇట్లా రాయాలి, అల్లారాయాలి 
అనీ చెప్పలేదు. అప్పుడు అట్టి అట్టహాసాలతో కూడిన అంకితాలు, అవిష్క 
రణలు లెవు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. రాజకీయవేత్త విముర్శకుడు- 
ఆలంకారికుడు._ సాబాత్యసిద్దాంత నిర్మాత_ హోషకుడూ- బహుమతులు 
పంచేవాడూ అయిపోయినాడు. ..ఈ పతనం నుంచి సాహిత్యం తిరిగి 
బయటపడి ఉద్ది ప్తిని హొందాలంటే, రాజకీయవే త్రలకు సాహితీపరులు 
దూరంగావుండాలి. సాహిత్యంలో అనభిజ్ఞులెన రాజకియవే త్రలు జోక్యం 
పెట్టుకో కూడదు. మంతి అయినంత నూ తాన మనిషి కాడు. ఆస్థితిని 


' చేకూర్చుకోగలిగినప్పుడు తిరిగి మన సాహిత్యంలో వసంతోదయము 
అవుతుంది. కౌ ఉగాది వస్తు_ది. 


రచయిత లందరి పక్షాన వారి స్వాతర్మత్యానీకి శ్రీ శంభుపసాదు 
ఎంత పోరాడినారు ! ఇంతకంటి ఏమికావలె సాహిత్య సేవకు | 


పంతులుగారు దెశస్వాతం్యత్యం కోసము పోరాడినారు, స్వతం|త 
భారతంలో రచయితలు ఎట్లా ఉండవలెనో దానికి దారులు తీర్చిదిద్ది 
ఆ దేశస్వాతం|త్యం చూడకుండానే సఃరసులెనారు. 


ఎగిఫి=ై 

అట్లుకాక శ్రీ శంభుపసాదు భారతస్వాతం[త్ర్యం చూచినారు. 
ఆం|ధరాష్టావతరణం కూడా చూచి ఆనందించారు. కాని భారతదేశ 
మంతటానూ [పతే్యేకించి ఆం|ధ|వదేశంలోనూ, స్వాతం[త్యం వచ్చిన 
తర్వాత రచయితలు విదేశభావాలకూ, విదేశ సంస్కృతులకూ కేవలం 
బానిసలై పోవడము చూచారు. రాజకీయ నాయకులకు దాసులై చారణు 
లై పోవడం చూచి పరదితపించారు. పంతులుగారు పొరాడినది [పత్యక్ష 
స్వాతం్యత్య శ[తువుతో. వారికి దారిచూపిన మహ్మాతుని వంటి మహా 
నాయకులున్నారు; తోడుగా పోరాటంలో బుజం కలిపిన ఆం(ధకేసరి 
వంటి ధీరులున్నారు; వారిని అగ్గించిన నలభై కోట్ల మంది భారతీయు 
లున్నారు, 


మరి శ్రీ శంభుపసాదు పోరాడినది అ్యపత్యక్ష శత్రువుతో, ఆ 
శ|తువు మేఘనాథునివలె మేఘాల నురుగునుండి నాగబాణాలు వేసిన 


నోరి నరసింహ శాస్త్రి 349 


వాడన్నా కాదు. ఈ (కొత్త శ్యయవు రచయితల హృదయాంతరాళాల్లో 
కన బడకుండాటాబ్చి తిష్ట ఎసి దిగలాగడం చూచారు. శ్రీ శంభువసాదు 
విజ్ఞాన నేతము ఆ శ_ువును చూచింది. ఆయన కరుణాహృదయం కరి 
గింది. ఈ [కొత్త శత్రువుతో పోరాడడానికి వాంకిదారిచూపన మహాత్ములు 
లెరు, తోడునిల్చిన కేసరులు లేరు. అగ్గించిన (ప్రజలు లేరు. అయినా 
కన్నుమూసేవరకూ ఏ: ంగవీరుడై రచయితల అంతశ్శ|శువుతో యుద్ధం 
సాగిస్తూనేవచ్చారు. పరీధావి (పసావగే వారు ఈ స్వాతంత్య శ|తువు 
మీద వేసిన చివరి అస్త్రము. 
ఒకవిధంగా చూ స్తే దేశస్వాతం్యత్యం చూడనోచుకొని శ్రీ పంతులు 

గారివలెనే, రచయితల స్వాతం[త్యం చూడజాలని శంభువ్రసాదు 
కూడా దురదృష్టవంతులే ! కాని సత్యదృష్టితో తత్త్వ దృష్టితో చూ _సి 
ఇద్దరూ ధన్యజీవులే, శ్రీ కృష్ణ భగవానుని గితోపదేశ మేమిటి? 

“కర్మణ్య వాధికార స్టే 

మాఫలేషు కదాచన !' 


ఇద్దరూ ధర్మ వీరులై జన్మాంతముపరకు దేశస్వాతం్యత్యం కొరకు 
ఒకరూ, రచయితలవ్య క్తి స్వాతం[త్యం కొరకు ఒకరూ బొందిలో 
పొణమున్నంత వరకూ ధర్మయుద్ధము సాగించిన మహావీరులు ! తమ 
స్వాతం్యత్యంకోసము పోరాడిన పంతులుగారి వంటివారిని దేశము 
కృతజ్ఞతతో, స్మరిస్తున్నది. కొని తమ స్వాతం[త్యంకోసము తుదివరకు 
పోరాడిన శ్రీ శంభు [పసాదు వీరవిహారమును కృతజ్ఞతతో స్మరించే రచ 
యిత లెంతమంది ఉన్నారు ? అట్టివారు లేకపొదు. కొద్ది మందిఐనా 


ఉన్నారు. వారందరితరపునా నేను శ్రీ శంభు[పసాదుకు జోహారు లర్చి 
స్తున్నాను 1 


7 


శ్రీ శంభుపసాదు అమృతస్మరణతోనే ఈ వ్యాసము సాగినది, 
నా సొంత మాటలతోకంటె వారి సొంతమాటలతోనే వారి స్వరూప స్వభా 
వాలు ప్రదర్శించడానికి యత్నించాను. అనేక రంగాలలో (వసిద్ధులెన 


క50 సారన్వత వ్యాసములు 


ఆం[ధనాయకులను గూర్చి ఆంధ పత్రికలో “తెలు?ఏ వెలుగు, అనే శీర్ణి 
కతో 50 దాకా వ్యాసాలు వచ్చినవి. అవి (వాసినది శ్రీ శంభు[పసాదు 
గారని ఇప్పుడు తెలియవచ్చినది. ఆంగ్లాది భాషలలో “లిటరరీ ఎస్సే 
అనే సాహిత్య |ప|కియ అం[ధభాషలో ఏదో సకృత్తుగాకాని రాలేదు. ఆ 
శాఖకు చెందినవి “తెలుగు వెలుగులు. వాటిలోనాకివ్వుడు ఉపలభ్యమైన 
కొన్నిటినుండి భాగాలు ఉదా హరిస్తాను. హృదయంగనుమైన చమత్మా 
రంతో ఆయా వ్యక్తుల వెలుగు లవి _పదర్శిస్తున్నవి, 

తాను జబ్బుగా ఊండి మహాత్ముని దర్శనానికి రాలేనని థీ 
కాశేశ్వరరావు చీటీ పంపినారు. “మహాత్ముని కార్యదర్శి ప్యారేలాల్‌ ఆ 
చిటికి సమాధానంగా ఈ విధంగా ఒక కార్డు _ాసి....పోస్టు చేసారు : 
మీరు ఎందుచేత తరుచూ జబ్బుపడుతున్నారు? బాపు హుకుం అయింది 
ఇకమీద జబ్బు పడకూడదు. భయపడకండి.” అంతే; ఆకార్డు ముక్క బెరిన 
ఉదయం నుంచే జ్వరం ఎటుపోయిందో పోయింది.” 


శ్రీ డి, వి. సుజ్బారావునుగూర్చి: “ఒకసారి ఆయన ఒక ప్యాతను, 
“చంపుతాను ఆని భయపెడుతూ నటించేసరికి ఆ నటుడు, ఎన్నో రిహా 
రలు వెసి ఉన్నా ఆ క్షణంలో భయవడి పారిపోయాడు... ఉత్సాహ 
(పభుశ క్రియుతమైన “ఉద్యాగరి వారిది. 


శ్రీ దామోదరం సంజీవయ్యను గూర్చి: “అదృష్టం వెంటపడతారు 
కొందరు. అదృష్టము కొందరి వెంటపడుకుంది.... అదృష్టం వెంటపడికే 
పారిపోకుండా ఉన్నవారే నిజానికి అదృష్టవంతు అవుతారు. అలాంటి 
అదృష్టవంతుడు శ్రీ దామోదరం సంజీవయ్య 


శ్రీ చం|దమౌళినిగూర్చి:- “ఈ రాజకీయ వెత్తల కందరికీ ఒక 
జబ్బున్నది. అది ఆ(శిత పక్షపాతం, శ్రీ కల్లూరి చం[ద్రమౌళిగారికి ఇది 
కాస్త హెచ్చుపాళంలో ఉన్నది. అంతేకాకుండా; ఆయనకు ఆ/[గహం 
వచ్చినా, అన్ముగహంవచ్చినా |పమాదమే. తనకి తగిలేది తెలియదు, 
ఇతరులకు తగిలేది తెలియదు. అయితే చం|డమౌళిగారు కొంత వేదాంతి 


శ్రీ మొసలికంటి తిరుమలరావును గూ 


రఫీ తిరునులరావ్వు 
ఏదో (గహపాటున గాంధిమాయలో పడ్డాడుగాని రేకవోతే ఓ ఛోటా 


నోరి నరసీంహశాస్త్రీ 351 
పాదుషాలాగా అనవరతము చిన్నదర్భారు నడుపుతూ ఉండేవాడు, ..శ్రీ 
తిరుమలరావుకు ఇంతకాలమూ ఢిల్లీ వై పే చూపు. అది ఇంతవరకు రాష్ట్ర 

ఎ రు 
రాజకీయాలవై పు మళ్ల లేదు.” 


శ్రీ అద్దంకి శ్రీరామమూ ర్తి;___'నాటకం చూసిన తర్వాత కొన్నాళ్ల 
వరకు అద్దంకివారి దశరథుని ఆవేదనాస్వరం వెంటబడి వినబడుతుంది. 
అద్దంకి మరుగుపడిపోయి దశరథుడే కనబడుతాడు.... అద్దంకి శ్రీరామ 


మూర్తి కంఠం శంఖనాదంలాగా ఆర. మై ఘంటానాదంలాగా నిలిచి 
మోగుతుంది,” 


శ్రీమతి దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌; “కనకదుర్గమ్మవలె ఈ కాకినాడ 
దుర్గమ్మ శక్తి మయి....అప్పటికి (ఉప్పు సత్యాాగహం) ఆమెకు పట్టు 
మని ఇరవయి ఏళ్ళుకూడా లెవు. అందుకనే అవిడను “జోన్‌ ఆఫ్‌ ఆర్కు” 
వంటి వీరవనిత అని (పస్తుతిందారు... (సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఒక చిన్న 
సా[మాజ్యం. అమె దానికి మహారాజ్ఞి. స్తోత పియాయె నమః.’ 

థ్రీ మల్ల ౦పలి సోమ శేఖర శర్మ గారు; 'శిష్యవర్షం [పచారంతో 
కొందరు అభిమానుల ఆదరంతో కొందరు, అధికార [పాభవంతో కొందరు 
గొప్పవారు అవుతుంటారు. కేవలం తమ పరిశోధనతోనే, దాని ఫలిత 
మైన రచనలతోనే గొప్ప కెక్కినట్టివారు శర్మగారు ... శర్మగారు చాకలి 
బండ అనుకున్నవాటిని కూడా చదువుబండలుగా చదివిన దిట్ట." 


శ్రీ రాళ్ల పల్లి అనంతకృష్ణ శర్మ గారు: “పండబారుతున్న పసిడిమై 
తీగ పట్టుపీతాంబరం, ఉజ్జలమైన ఊర్థ్వ తిపుం డాలు; అనుష్టాన 
తత్పరతతో శేషించిన ఆనందచ్భాయలు.... సప్తతి సమిపించినా, 
ఆయనలో మెరుపు తీగవంటి చురుకుదనం ఉంది.... ఆయనది [పధా 
నంగా విమర్శాధికారంగల వ్యక్తిత్వం.... వ్యుత్స త్రి మీద గౌరవంకంటె 
వ్యుత్సన్న తమీద ఆదరం.” 

ఆత్ఫ్యున్నతమైన ఆశయాలతో శ్రీ శంభువసాదు తమ సంస్థల 
లోని అన్ని సాహిత్యవిభాగాలకూ రూపుదిద్ది, బహుముఖ రచనలు చేయు 
టకు రచయితలను ఆకర్షించి, [వతివారికి యధోచిత స్థానమిచ్చినారు. 
కవితలో సం్య[పదాయకవిత, భావకవిత, అభ్యుదయకవిత, వాస్తవిక 


352 సారస్వత వ్యాసములు 


కవిత, వచనకవిత, దిగంబరకవిత_ అన్ని టికీ స్థానమిచ్చినారు. వారి వారి 
సిద్ధాంతాలకు, వాద |పతివాడాలకు అవకాశవటు కలిగించినారు. కవితా 
శాఖలోవలెనే కథానిక, నాటిక, వ్యాసరచన మొదలై న అన్ని సాహిత్య 
[ప|కియలను పోత్సహంచారు (గంధ సమీక్షలకు గా రవస్థాసము లభించి 
నది. సంవత్సర సాహిత్య సమీక్షలూ, పది సంవత్సరాల సాపి హిత్య సమీ 
క్షలు చెయించినారు. విశ్వసాహిత్యములో నూతన సిద్దాంతకర్తల 
భావాలు విపులంగా ఆం[ధులకు పరిచయం చేశారు. నిరాడంబరంగా శ్రీ 
శంభ్యుపసాదు చేసిన సేవ దిజ్మాాతంగా (ప్రదర్శించడానికి [ప్రయత్నిం 
చాను. స్వానుభవాలు కొన్ని ముచ్చటించి ముగిస్తాను. 


నాకు మొదటిసారి భారతిలో సమీక్షకై 1962లో భాసర్వజ్ఞ రచిత 
మైన న్యాయసారః, ఆనందపూర్ణ మునీం[ద (పణీతమైన న్యాయ 
చం|దికా వంటి బరువైన (గంథాలు కొన్ని పంపుతూ “ఈ కాలంలో పెద్ద 
లలో కూడా మోమోటము ఎక్కు వవుతున్నది. నిప్పక్షపాతంగా సమీక్ష 
చేయవలెనని నాకోరిక అని తాత్సర్యంగల ఉత్తరము [వాసినారు. 
నేనందుకు అంగికరించి ఇంతవరకు నామాట దక్కించుకొన్నాను. నేనూ 
మానపమ్మాతుడను కనుక పొరపొట్లు చేసి ఉండవచ్చునుగాని బుద్ధిపూర్వ 
ముగా పక్ష్రపాతము చూపుటగాని, వృధాదూషణ చేయుటగాని, ఉన్న 
గుణము వి స్తరించక పోవుటగాని చేయలేదని నావిశ్వాసము. నామాట 
యందు ఢీ శంభువసౌదు గారికి చివరివరకూ విశ్వాసముండిన దనడానికి, 
వారు చివరకు జబ్బుతో ఉండికూడా నాకు సమీక్షార్థ ము పంపుచుండిన 


గంథాలే నిదర్శనము. ఇతర సమీక్షకులకు కూడా వారు ఇట్లాగే (వాసి 
ఉంటారు 


వారెప్పుడూ ఆద్యంతము స్వదస్తూరితోనే నాకు ఊఉ తరాలు వాసే 
వారు. నాకేకాదు, మా పట్టణములోనే ఊన్న యువరచయి | తికి కూడా 
స్వదస్తూరితోనే [వాసినదాన్ని బట్టి తమ వ్యాసకర్తల కందరికి అట్లాగే 
|వాసేవారని అనుకుంటున్నా ను, ఆమె “తమ ఉత్తరాలలో నమస్కా 
రాలువద్దు. చిన్నదానను ఆశీర్వదించండి” అని (వా ప్రై, “మావ్యాసక ర్త ర 
లందరూ నాకు పూజ్యులూ, పూజ్యురాండే కనుక నమస్కార మే చేస్తాను 


నోరి నరసింహశా ని, 353 


అని శ్రీ శంభు వసాదు జవాబు (వ్రాసినారు. ఈ ఉదంతాన్నిబట్టి వారికి 
తమ వ్యాసకర్తలమీద ఎంత గౌరన భావముండేదో అనుమేయించ 
వచ్చును. 


ఆం|ధ వారపకతికను ఒక వినాయక చవితి నాడు ఉద్దరిస్తూ 
(పొారంభించిన | పథమ సంచికలోనే, నా “నారాయణభట్టు' ఛారావాహీ 
కంగా |పచురించడమారాంభించినారు. నారాయణభట్టు ఎప్పుడు చూచినా 
నాకు శ్రీ శంభువసాదు స్మృతికి వస్తారు. ఆ నవల పునర్ము[దణము 
చేయబోతూ వారిని బెజవాడలో కలసికొని “ఈ మాటు ముదణలో మీ 
పేర అంకితముచేసి పచురిస్తాను, ఉత్సవాదులు ఏమి వద్దు 1' అని 
నేను కోరగా, వారు మర్యాదగా వద్దన్నారు. నా హృదయములో 
మాతము ఆ నా |పథమ నవల వారికే అంకితమైనది. 


సాహితీ సమితికి నేను కార్యదర్శిని ఐన తర్వాత ఒక సంపత్సరము 
వార్షికోత్సవానికి వారిని పారంభోత్సవము చేయమని అర్థించగా, మళ్ళీ 
మర్యాదగా తప్పుకున్నారు. ఆ విషయము నా సమక్షములో తర్వాత 
ఇతరులతో (పస్తావించి ఒకసారి నన్ను (పారంభోత్సంలోకి దింపడానికి 
శ్రీ శాస్త్రిగారు పయత్నించారు గాని తప్పించుకొన్నాని అంటూ 
నవ్వుతూ చెప్పినారు. కాబట్టి వారప్పుడు కొంత తటపటాయించి ఉండ 
వలె! 


శ్రీ శంభ్యుపసాదుగారు రచయితల కందరికీ ఇచ్చిన (పథాన సం 
దేశ మొక్కటే 1 మీ స్వాతం్యత్యం చేజేతులా వదులుకొని బానిసత్వం 
లోకి దిగజారి పోకండి ! *“నిరంకుశాః కవయః 1' అని గుర్తుంచుకోండి ! 
దానితో పాటే మీరు విజ్ఞానం పెంచుకొని మీ బాధ్యత గహించండి, మీరు 


జగత్తుకు పవకలు. నా నృషిః కురుతే కావ్యమ్‌ ! సర్వేజనాః సుఖినో 
భవంతు | 


(భారతి జులై 1972) 


23 


శతావధాని వేలూరి శీవరావుశా స్త్రి 


మార్చి 18 ఉదయాన ఆం|ధప|త్రిక చూడగానే వేలూరి శివరామ 
శాస్త్రి అస్తమయ వార్త ముందు కనబడ్డది, వెంటనే ఒక్కసారిగా నా 
మనస్సు $6 సం॥లు వెనక్కు పరుగెత్తుకొనిపోగా, వారు గుం టూ రు 
కాలేజి హాలులో చేసిన మొదటి శతావధానము ఆరంభించిన నాటి వారి 
మూర్తి తళుక్కున మెరిసింది. ఎర్రని ఎరుపు రంగు, కొంచెము పొట్టీ 
అయినా పుష్టిగల జబ్బలతో బలిష్టమైన శరీరమూ, అంతటా 20 ఏళ్ళ 
యౌవనకాంతి మినమిసలాడుతున్న వారి రూపము |వత్యక్షమైనది, 
ఉఊత్యాహానికి పాడుము పీల్చినప్పుడల్లా, ఆ ఎరటి పెద్దముక్కు రక్తము 
చిందుతున్న ట్లుండేది. కవుల తగాదాలు ఉదృతంగా సాగుతున్న రోజు 
లవి ! అప్పటికే ఆయన తిరుపతి వారి శిష్యులలో అ| గగణ్యుడనే (పతీతి 
ఉన్నది. ఏ మ్మాతము పొరనందు వచ్చినా అల్లరి చేయవలెననే పట్టు 
దలతో (పతి వక్షమువారు కాచుకొని ఉన్నారు. ఆ సందర్భంలో ఆ 
ఇరవై యేళ్ళ యువకుడు మొదటి శతావధానమూ అదీ సంపూర్ణ శతావ 
ధానము చేయపూనుకొన్న ఆయన సాహసమూ, గురువులకు ఉన్న 
విశ్వాసమూ తలంచుకొంటే ఇప్పుడు కూడా గగుర్చాటు కలుగుతున్నది. 


నా కప్పుడు సరిగ్గా పదకొండేశ్ళే, ఐనా అనాటి సభా చిత్రము 
అచ్చా త్తినట్లు స్పష్టంగా స్మృతి పథంలో ఇప్పటికీ నిలిచి ఉన్నది. అవ 
ధానారంభంలో వెంకట శాస్త్రిగారు ఇష్టదేవతా స్తుతి పిమ్మట “ఎరుగడు 
పిల్ల కాయ, ఎటులే యొనరించు శతావధానమున్‌” అన్న పద్యపాదము 
వారి (పత్యేకపు గొంతులో గింగురు మంటున్నది. పృచ్చకులడిగిన చిత 
చ్మితమైనవాటిలో అలుకుగుడ్డ మీద సీసపద్యము చెప్పు మన్నది 
స్పష్టంగా జ్ఞావకమున్నది, ఆ వద్యము మొదటి పాదముతో సహా | 

శశంగారు కట్టచే జిమ్మిన భూమిని 

జలము సింగారించి యలుకు కొరకు 


నోరి నరసింహశాశ్ర్రీ 355 


మళ్ళా మూడవనాడు గాని సభ వద్దకు నేను వెళ్ళలేదు. ఆప్పుడు 
వారి మూర్తి అంతా ఎంత వాడిపోయి ఉన్నదా అనిపీంచినది చూడ 
గానే ! ధారణ శక్తిని ఎంత గుంజి వేస్తుందో తెలిసినది. 


వారి ఒకచోట శతావధానాలవల్ల తనకు సిద్ధించినది ఉఊబ్బనమే 
అని |వాసినారు. ఆ ఉబ్బసము, నిరంతర విద్యావ్యాసంగము, స్వగ్భ 
హముతోపాటు అమూల్యమైన వారిగంథ భాండాగారము, వారి రచనలూ 
అగ్ని (వమాదంలో నీరవుట, కొన్ని రచనలు చోర |గ_స్తమవుట, 
సంసారబాధలు వారి శరీర దార్ధ్యాన్ని పీల్చి వేసినవి. కవులకు సర్వ 
సాధారణమైన దార్మిద్యం బాధ ఒక్కటే వారిని బాధించనిది, ఇన్ని బాధ 
లతో వారు 76 సం ॥లు జీవించినారంటే, పూర్తిగా నూరేళ్ళు జీవించ 
డానికి జన్మించినారని తోస్తుంది, 


ఆ తర్వాత మళ్ళా వారిని అప్పుడప్పుడు చూస్తూ పచ్చినా, భారతి 
రజత్సోవ సభకు అధ్యక్షులుగా వారు వచ్చినప్పుడు, శ్రీ బాగ్‌లో వారితో 
సన్ని హితుడనై గడపిన నాలుగైదు రోజులు మళ్ళా జ్ఞాపకము వచ్చినవి. 
అప్పుడు వారు గుండెలో బాధతో ఏ క్షణానికి ఆ క్షణము [పాణము 
వదలేట్లు కనబడివారు. ఐనా శాస్త్ర | పశంసవ స్టే వారి వాక్కు స్వచ్చంగా 
వినబడేది. శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు తమ కావ్య మొకటి 
వారికి వినిపించి సూచనలు [గంహించి వెళ్ళినారు. 

నే నప్పుడు “రు దమదేవి” నపల [వాస్తున్నానని తెలుసుకొన్నం 
దుస వారు ఇంటికి వెళ్ళగానే, ఆ కాలపు శాసనపు (పతి ఒకటి (వాసి 
అవసరమయితే ఉపయోగించు కొమ్మని నాకు పంపినారు. నే నడుగ 


కుండానే అంత (ప్రేమతో వారది పంపినందుకు ఎంతో ముగ్దుళ్ణీ 
వఐనాను, 


వేలూరి శివరామశాస్త్రి అ స్తమయముతో పూర్వకాలపు మేటి 
విద్యాంనులకూ, నేది నవనాగరక లోకానికి ఉన్న లంకె మరొకటి అంత 
రించినది | 


శివరామశాస్త్రి గాఢముగా అధ్యయనము చేయని శాస్త్రమంటూ 
లేదు. వ్యాకరణము, సాంఖ్యము, యోగము, న్యాయము, వై శేషికము, 


356 సారన్వత వ్యాసములు 


పూర్వో తరమీమాసంలు, ధర్మశాస్త్రములు, తం|తశా స్ర్రములు_అన్నిటితో 
పాటు సాహిత్య శాస్త్రము వారు పఠించినవే. కాని వాటి అన్నిటిలో 
గురుకులవాసము చేసి పూర్వుల నియమాలతో అధ్యయనము పూర్తిగా 
చేసినది వ్యాకరణ శాస్త్రము, జయంతి భగీరథళాస్త్రి పూజ్యపాదుల వద్ద. 
కొంతవరకు అదే విధంగా సాహిత్య శాస్త్ర రహస్యాలు తిరుపతి 
వెంకటేశ్వరుల వద్ధ [(గహించుట వల్లనే వారి శిష్యులు, అందువల్లనే 
కాబోలు, ఆ రెండు శాస్తా9ల పశంస వచ్చినప్పుడు, వారు ఆధికారికంగా 
నిలిచేవారు! ఆనాదిగా వస్తున్న సం[పదాయ పద్దతులు ఆ రెంటి విష 
యంలో విడనాడడానికి అంగీకరించే వారు కారు. సంస్కృతంలో శబ్ద 
దోషము వారేమాతము సహించేవారు కారు. ఆం|ధముకూడా, (గాంధి 


కమువాసినా వ్యావహారిక మవలంబించినా, కట్టుబాటుతో ఉండేది వారి 
రచన, 


ఇక సాహిత్యశాస్త్ర మంటేనే నిత్య నూతనమైనది. ఎక్కడ 
నవనవోన్మేషము కల (పతిభ కన బడ్డా వారు అభినందించేవారు. భావ 
కవిత్వము మీద వండిత పామరలోకము దాడిచేసి హేళన చేస్తున్న 
రోజులలో, వారు 1928 సం 1 సెప్టెంబరు భారతిలో “భావ కవి త్త్వ్యముి 
అనే చక్కని వ్యాసము పచురించినారు. ఆందులో భావ కవి_త్త్వము 
అనే పేరుతో చలామణి అవుతున్న లిరిక్‌' నిజముగా మంచి కవి త్త మే 
అని నిరూపించారు. రాయ్మహోలు వారి “విరహము ఉదాహరించి 
“సాహిత్య శాస్త్రములో ఇది రసధ్వని. వివలంభము వ్యంగ్యము" 
అన్నారు శ్రీ శివశంకరుల *చిత్తకుబ్ది ఉదాహరించ్చి “సాహిత్య శాస్త్ర 
మున దీనికి భావధ్వని అని పేరు అన్నారు. అందులోనే చివరకు ఇట్లా 
అన్నారు; ఈ జాతి (లిరిక్‌) కవిత్వము నిక్కముగా కవి సర్‌ఫకాస్‌ 
(సాంత అస్త్ర (Private Property) ఇందు కవి దానవీరుడై ....(కవి 
మనస్సును [దాక్ష వలె పిండి యిచ్చును) “న మమి అని సంకల్పించి 
తన సర్వస్వమును లోకులకు ధారపోయును. ఈ విధంగా ఆ కోవ 
కవిత్వాన్ని సమర్థించినా, భావ కవిత్వము అనే పేరు మ్యాతము 
సమర్థించ డానికి వారి మనస్వాప్పుకోక సరసంగా దాట వేశారు, “భావ 
కవిత్వము అనునది ఒక పుస్తకమునకు పేరును కాజాలదు, ..ఆ జాతి 


నోరి నరసింహశాస్త్రి 357 


[గంథమునకు లాక్షణికముగనో ప్యంజకముగనో ఒక పేరు కావల 
యును. ..ఆ పేరునకు మనకు అంతగా తొందర లేదు.' ఇట్లా అంటూ 
వ్యాసంలో ఎక్కువ భాగము దాన్ని లిరిక్‌ అనే ఇంగ్లీమ పీరుతోనే నిర్దె 


శించారు వ్యాకరణ సాహిత్యాలలో శివరామాశాస్రి బుద్ది [పహత మైన 
బాటనే నడిచేది 


తక్కిన శాస్త్రాలలో వాది పాండిత్య మంతా స్వయంకృషి చేసి 
సాధించినదే. సంస్కృత వ్యాఖ్యలు, ఇంగ్నీ మవ్యాఖ్యలు ఆసంఖ్యాకంగా 
ఊన్న గంథజాతము నిశితముగా నిరంతరంగా పఠించి వాటి స్వరూ 
పము తెలుసు కున్నారు. మహాసము[దమువంటి దర్శనామృతాన్ని వారు 
అగస్త్యువలెనె చుళశికింవవలెనని పాటు బడ్డారు. ఈ దర్శనాలు అభిమాన 
ముతో పఠించే వారికి దేని కదే సత్యదర్శనముగా భాసిస్తుంది. వాటిలో 
యోగము, యోగసాధనము చేయనిది సంపూర్ణముగా అవగతము కాదు; 
పూర్వ మీమాంస యజ్ఞ యగాది (క్రతువులు చేసిన వారికే కాని సిద్ధింవదు; 
ఉత్తర మీమాంస |పణవానుసంధానము చేయువారికి కాని అత్మ 
స్వరూప మందింపదు. తం్యతశాస్త్రము కూడా మం|తానుష్ణానము చేయు 
వారికే కాని (ప్రత్యక్షము కాదు. వీటిలో [గంధాలు అవలోడన చేసేటప్పుడు 
అతి సులభంగా కన్సడేవే, ఆచరణలో అతి కష్టసాధ్యములుగా తెలుసు 
కుంటాము. 


శివరామశాస్త్రి దర్శనాలు శాస్త్రదృష్టితోనే పఠించినారు. కాని 
ఆచరణము జూపించడానికి వారు సూనుకోలేదు. అందువల్ల వారు దర్శ 
నాదుల విషయము వది చెప్పినా, స్వానుభవముగా చెప్పబోక, పూర్వ 
చార్యులయు (పసిద్దపండితులయు, మహాయోగులయు రచనలను 
ఆనువదించుచు వచ్చినారేకానిస్వయంగా |వాయడానికి పూనుకోలేదు. 
మాయావాదమును గూర్చి భారతిలో వారుచక్కని వ్యాసాలు నాలుగు 
వాశారు. విశ్వభారతిలో విధుశేఖర _ భట్లాచార్యులవారు [వచురించిన 
“పాచీన భారత వర్షమునందు తాదులకు గల _ యధికారము అనే 
వ్యాసము భారతిలో (1969) అనువదించారు. చః మధ్య భారతిలో అరవింద 
రోగుల అతిమానతత్తాాన్ని గూర్చి [ప్రచురిస్తూ వచ్చిన వ్యాసాలూ ఆ 


95 సారస్వత వ్యాసములు 


కోవలోనివే అవ అతిజటిలమైన విషయము! చివరివ్యాసము 'బుత__ 
చికి వ్యాసా ంతములో అథోజ్ఞాపికలో యోగళాస్త్ర వ్యాఖ్యామునుండి 
బుతంభరా (పజ్ఞను ఉద్ధరించి వివరించారు. 


తి 


ఈ మధ్యనే భారతి యందు అభిమానమున్న ఒకానొక పాఠకులు 
ఈ వ్యాస వరంపరలో ఒక దానిని పేరె త్తి చూపడము విచారకరమైన 
విషయము. అది ఆ పాఠకుని దోషము కాదు. ఈ కాలము నావహించిన 
దోషమే. జటిలమైన విషయాలు ఉన్నవని కాని, అవి తెలుసుకోవలసిన 
వని కాని భావించే జనుల సంఖ్య తక్కువై పోతున్నది. మరి వాటిని 
అవగాహన చేసుకోడానికి వారెల్లా శ్రమపడి [ప్రయత్నిస్తారు ? 


ఇంతవరకూ శివరామశాస్త్రి శాస్త్ర వ్యాసంగాలను గూర్చియే (పసా 
వించినాము. కాని వారు |పధానంగా కవిశ్వరులని[పసిద్ధులు కదా కావ్య 
రచనలో వారు సాధించిన దేమి అనే _(వళ్న వస్తుంది. 


వా రెన్నో పద్య కావ్యాలు రచించినారు. కాని అవి అన్నీ అగ్ని 
హోటతునికి ఆహుతి ఐపోయినవి, గుణాఢ్యుని బృహత్కథ వలెనే పాఠ 
కులకు దక్కకుండా । బృహత్మథలో కొంత కాలము వరకు జీమూత 
వాహన చర్మిత మ్మాతము నిలిచి ఊన్న బే శివరామశాస్త్రి కావ్యాలు కూడా 

aa) 
ఇంకా ఏవో మిగిలి ఉంటవనే అశ నాకున్న ది. వారి పద్య రచనలోని 
సొగసు ప్రదర్శించేందుకు భారతి రెండవ సంపుటంలో (పచురింపబడ్డ 
పద్యాలు కొన్ని ఉదహరిస్తున్నాను ; 
కవి 


“నా రాజ్యంబున దొం్త వర్షము వసంతం చావలం 
గాని పై వేరేకాలము లేదు, ధౌతసికతా వ్మిశాంతిధామాలె కానీ 
రొంపుల్‌ కనరావు. వెన్నెలలె కానీ యెండలే లేవు, 


పుష్పారామంబులె కాని లేవొకట శూన్యంబౌ సలా భోగముల్‌। 
'మాకు నాహార వస్తువుల్‌ మంచి మంచి “ 


యూహ లానంద సందోహ దోహలములు 


నోరి నరసింహశా్త్రీ పేకత్ర 


వాని బడసిన యెడ మాకు బారణంబు 
వడయ గలుగనిచోొ హరి వాసరంబు.' 


x xX xX 
శిల్సి 


[వాయుదు నాకాశంబును 

[వాయంగా గలను నేను వాయువును మదిన్‌ 

వాయుదు జీవలహస్యము 

వాయంగా గలను నేను భగవాను నొగిన్‌. 

“ఎవ్వ రాయన్న వారహ్మో యీశ్యరునకు 

లేదు రూపంబు రూపంబు లేదటంచు, 

[వాసి యుంటి నిదే భగవంతు నిందు 

దీని గని మీ మతంబు దిద్దికొనుడయ్య 1“ 

సె పద్యాలలో కవిని ఎంత ఆనంద మూర్తిగా చిత్రించారు! 


OQ 


శీల్సి ని ఎంత దీమా కల వానిగా దర్శించారు! 


అంతా 


“ఎవ్వరా యన్న వారహో।” 


'ఆంధుడాి అని |వాసిన మరొక ఖండకావ్య విషయాలు ఆం|ధు 
గమనింప దగినవి! 


“తెలివికి సంన్క్న్బృతమున్‌ నురి 

కలిమికి నాంగేయమో యికం దురకంబో 
విలువ యిడి నేర్చి యో నీ 

తెలు గెవ్వరి పాలుచేసి తిరిగెద వాంధా! 
“ఒక్క భాష కాదు చిక్కిన భాషల 

నన్ని గూడ నేర్వు మయ్య యాం|ధ. 
నీదు మాతృభాష నిఖిల పుష్పరనమ్ము 
చేత దేన పెరను జేయు మయ్య 


వాక్కుండియును మాతృభాష రాకుండుఛో గడుమాటలేల మూకు 


డవు సుమ్ము. బధిరుడవు- అంధుడవు- అన్యదేశ్యుడవు- పంగుడవు- 
పిచ్చివి. అని ఉద్భోధించినారు. 


360 సారస్వత వ్యాసములు 


వారి లేభినిలో తెలుగు భాష కొత్త పలుకు బళ్ళు అంద చందాలు 
శ్రి సంపాదించు కొన్నది. వారు సంస్కృృతాం[ధములే కాక ఇంగ్లీషు, 
(ఫెంచి, బెంగాలీ, గుజరాతీ భాషలు కూడా బాగా నేర్చు కొన్నారు. 


దొరికిన కొద్ది పద్యాలూ చదివి నప్పుడు ఇంకా ఎన్ని ఐనా దక్కి 
ఉంటే బాగుంటుందనిపిస్తుంది. [వాసిన కావ్యాలు అగ్ని కాహుతి 
కావడంతో విరక్తి కలిగి పద్య రచన చేయలే దంటారు. కాని తిరిగే కాలూ, 
తీ ట్రే నోరూ ఉరుకోలేక పోతే, పద్యాలు [వాసే చేయి మా|తము ఊరుకో 


గలదా? త్వరలోనే కొన్ని కావ్యాలైనా బయట పడక కోవని నా 
విశ్వాసము! 


4 


శివరామశాస్త్రి వచన రచనలలో బహుళ [ప్రచారము పొందినవి 
వారి అనువాద |గంథాలు. అన్నిటిలో ముందు స్మరణకు వచ్చేది 
మహాత్ముని “ఆత్మ కథి అనువాదము, ఆం[ధ [గంథమాలలో [ప్రచురించి 
నది. ఆ అనువాదము ఎంత ముచ్చట కలిగించే తెలుగులో సాగిందో 
చదివిన వారికే కాని తెలియదు. దుష్కరమైన కార్యము సాధించారు. 


వంగభాషలో నుండి శరత్‌బాబు నవలలు ముందు అనువదించి 
తెలుగు వారికి శరత్‌ సాహిత్యము రుచి చూపింది వారేమో! 


ఇంకా వారెన్నో శాస్త్ర [గంథాలకు వివరణలు [వాశారు. ఇతరుల 
(గంథాల కెన్నిటికో చక్కని పీఠికలు (వాసినారు. ఏమి (వాసినా వారి 
బుద్ది సూక్ష్మత సమన్వయము వైపుకే ఒగేది కాని ఖండన వంకకు 
మళ్లేది కాదు. వారి అపారశా స్త్ర పొండిత్యము వల్ల ఇతరుల గంథాలలో 
ఎన్నో దోషాలు కనిపించి ఉండవల। కాని వారు ఇతరులను ఖండించిన 
పస్తావము కనబడదు. మరీ దోషముగా కనిపించి నప్పుడు కొంచెము 
దిద్దుబాటు వలె సూచిస్తారు, వారి శిల్చి “దిద్దు కొనుడయ్యి” అన్నట్లే: 
అల్ప పొండిత్యా లున్న వారు ఇతరుల దోషాలు చూపితే తమకు అతి 
శయము వస్తుందను కొంటారు. కొంత మందికి దోషాలు కొట్ల వచ్చినట్లు 
కనిపి సవి. కాని శి. రా. శాస్త్రికి ఏదో విధంగా సమన్వయము మీదకే 
దృష్షి "పోతుంది. కవుల పట్టుదలలు తగాదాలు అల్లరుల మధ్య మొదట 


నోరి నరసింహశాస్త్రి 361 


వెలుగులోకి వచ్చివ వీరు ఈ విధమైన సంయమనము సాధించినారంటే, 
వీరికి స్వతస్పిద్దమైన సౌశీల్యము. సహృదయత, అపార కరుణ_ఇవే 
కారణాలని చెప్పక తప్పదు. వారు వై దుష్యముతో పాటు ముఖ్యంగా 
జీవితములో సాధించినది ఈ సౌజన్యమే! వారందు వల్ల నిస్సందేహంగా 
ఉత్తమ సాధకులు! 


ర్‌ 

(వస్తుతము లభ్య మవుతున్న వారి రచన లన్నిటిలో ఉత్త 
మోత్తమమైనవి వారి కథానికలు అనడంలో రెండభిపాయాలు ఉండవు 
కథానికా రచన తెలుగులో బాగా వి_స్ఫృతి పొందక పూర్వము దాని రూపు 
తీర్చి దిద్దిన వారిలో అగ్రగణ్యులు శివరామశాస్త్రి. వారు మొదట 
టాల్‌స్టాయి కథానువాదంతోనే ఆంధ కథానికా |పపంచంలో అడుగు 
పెట్టడము గమనార్హము, కాని త్వరలోనే వారి స్వతం[త కథానికలు 
రాసాగినవి. వాటిలో కొద్ది మాత్రము స్మెచెసు _ఆనదగినవై నా ఎక్కువ 
భాగము పరిపూర్ణత కల కథలే. వాటిలో కొద్దిగా మ్మాతమే గంథ రూవంగా 
వచ్చినవి. భారతిలో (ప్రచురించిన వారి కథలే ఎన్నో సంపుటాలుగా 
[పచురించ వచ్చు! 


కథానికా రూపంలో వచ్చిన వారి పతి రచనా ఒక్కొక్క కొత్త 
ఆందంతో (పకాశిస్తుంది. అందమూ శక్తి సాధించినవారు ఆం[ధ కథకు 
లలో నాకు కనిపించలేదు. ఈ [కింద వారి కథలలో కొన్ని భాగాలు 
ఉదాహరిస్తున్నాను. అంత బాగా తామెవరైనా [వాయగలరేమో నేటి 
కథకులను ఆత్మ కోధన చేసుకోమని అర్థిస్తున్నాను. వాటిని అనుకరించ 
డము కూడా కష్టసాధ్యమని తోస్తుంది. 


“కృతి' (భారతి సంపు. 2 సంచిక ల) అనే కథ వ్యంగ్యంగా 
మానవులలో కుల భేదాదులు పుట్టిన [(కమము వర్ణిస్తుంది- (బవ్మా శాస్త్రి 
రామచయనుల సంభాషణలో, ఈ కథలో సందర్భ వశాత్తుగా తమ 
[గంథాలు పోయిన సంగతి మరో రూపంగా చూపించారు. అందులో 
కవులను గూర్చి వారన్న మాటలు చూడండి! 


పిర్రల సారన్వత వ్యాసములు 


వారు సంపూర్ణ సత్యమును తెలియ జేయుటకు మా[తమే 
యసత్య మాడుదురు. వారి మాట పాట, వారు నవ్వి రేడిసింతురు. 
దుఃఖమును సుఖింప జేయుదురు. వారి భాషయే సత్య భాష, దేవభాష. 
అట్టి భాషతో మాటలాడిన వారింత వట్టు మృతి యెరుగరు.” 


జన్మాంతర సంబంధముి (భాం సం. ల_9)లో చదువు రాని 
మంచన్నను గూర్చి. “మంచన్నకు గుంట ఓ న మాలు దిద్దుటచే 
చూపుడు వేలుకు ఒక కణుపే మిగిలింది ” ఎంత సున్నితమైన హస్యము! 


“'సౌందర్యోపాసనము' (భా. 8-10)లో గురుకులంలో వస్తువులు 
కెంకర్యము కాసాగినవి. తన చెప్పుల జత కూడా వాటి దారినే పట్టగా 
ఉపా చార్యుడు ఆచార్యులతో, “నాకును తిరు మంగయ్య్యాళ్వారులు 
ఎదురుగా వచ్చిరి' అనును. 


“చం[దికి (భా. తం వెలమవారిలో రెండు ప్రభు కుటుంబముల 
మధ్య బహు కాలంగా సాగుతూ వచ్చిన విరోధము సరి దిద్దడానికి ఉద్య 
మించిన వివాహమే ఆ రెండు వంశాలను ఏ విధంగా నిర్మూలము చేసి 
నదో |ప్రదర్శించిన కథ. ఇందులో భయాన కాద్భుతాలు పెన వేసు 
కొన్నవి. 


ఈ కథ విశ్వసాహిత్యంలో గౌరవస్థాన మలంకరించ దగినది, 
వివాహ వేదిక రణరంగంగా మారుట వర్ణించిన వాక్యాలివి; 


“ఆ ఘోషణమె యురద్భారంభమునకు డుజ్టుచ్చి. ఈ సంకులారావ 
మున రెండు సేనలును తలపడెను, వెన్నెలకంటి వారి వంశమునకు 
వికమరావుగారే మిగిలిరి? కలువ వారి వంశమునకు వెంకయ్యమ్మా 
రావుగారే శేషించిరి ” కథాంతములో వారిద్దరూ కూడా భయంకరంగా 
నిశ్ళేషులవుతారు, 


“అతిథి దేవుడు. (భా. 4.క్రిలో వెంక|టావు వర్ణన 'కొన్నాళ్ళు 
నాటకములలో ఉండెను. కంశమున కాకి అథిదై వతముగా ఉండుట 
వలనను ఆం|ధమున ఆదరము లేకపోవుట వలనను అందులకును తిన్నగా 


నోరి నరసింహశాస్ట్రీ శేరికీ 


పనికిరారేదు. అతనికి పూటకూలి యింటనే అన్నపాశన మైనది. అతని 
కదే స్వగృహము 


“దర్ధా” (భా. ఫ.7)లో తహశీల్దారుగిరి కావలెనని సుందరకాండ 
పారాయణ చేస్తున్న అప్పరు సెకండరీ మేజస్ట్రిట్‌ను వర్ణిస్తూ, “ఇహ 
నుంచీ కావ్యం యొక్క ఉపయోగాలలో వ్యాజ్యాలు గెలవడం, ఉద్యో 
గాలు పొందడం. ఈ రెండూ కూడా పరిశిష్టాల కింద పరిగణించాలి” 


అంటారు. ఈ కథ కూర్చులో నేర్చు అద్భుతమైనది. (పతి చిన్న సంఘ 
టనా ఆ మేజస్ట్రేట్‌కు తనకే తహశిల్దారు ఆర్జరు వస్తుందని నిరూపిస్తుంది. 


తహశిల్దారు ఉద్యోగం ఆర్డరు తెచ్చిన టెల్మిగాము బం|టోతుకు రు 10/లు 
ఈనాము ఇచ్చి చదువుకుంటాడు. బి ఏ పాసయి నాలుగేళ్ళ బట్టి ఉద్యో 
గం రాకుండా ఉన్నదని చెప్పిన తన అతిథి విందు మాధవరావుకు ఉద్యో 
గము రావడం లిమిటిషను పట్టిన ట్లై అని సానుభూతి అంతకు ముందే 
చూపి ఉన్నాడు, ఈ ఆర్డరు వచ్చినది ఉద్యోగము. లిమిటెషను వట్టిన 
ఆ బిందు మాధవరావుకే ! 


“క్షమాపణి (భా, 5_10) లో జమీందారీ కుటుంబపు కథానాయిక 
భర్త ఎంత చెప్పినా ఘోషా మానక, భర్త మిత్రుని మీద వ్యామోహం 
చేత మాని అతని వద్దకు పోయి ఉంటుంది. అతడు మాత్రము ఆమెను 
అమ్మనుగానే చూడగా పశ్చాత్తాపంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చిన 
ఘట్టము. 

“నేను మెడ మెల్లెక్క దొడగతిని, ఒక్కొక్క మెట్టెక్కుట లోక మెక్కి 
నట్లుండెను. చివర మెట్టు నెక్కి నా యవమానము నెక్కి తిని. డాబా మిద 
నిలువబడి తొల్లిటి నా మీద నేను నిలువబడితిని'. 


ఈ కథలో మ్మితుల సంభాషణలో “తర్మము, వై శేషికము, పూర్వ 
మీమాంస, ఉత్తర మీమాంన, తంత శాస్త్రము, వైద్య శాస్త్రము, 
అస్టేలియాలే వై లాలకే, జియాలకి, బయాలకి, 'వియాంతి, కెమిస్ట్రీ 
ఫిజిక్సు, కొరాను, బైబులు, జెందవెసా, బుక్కు, ఉపనిషత్తులు లోనగు 
నవి సులువుగా ఉవబ్బంహితము లగుచుండెను' అని చెప్పి శివరామ 
శాస్త్రి తమకు అభిమాన విషయాలు పరోక్షంగా ఏకరువు పెట్టించినారు. 


$64 సారస్వత వ్యాసములు 


“అంతర్నాటకముూ (భా. 5- లో గోపాలుడు భార్య రాధచేత 
స్త్రీ పొ తధారణ చేయమని పోరాడుతాడు. ఆమె వినదు. అప్పటి వారి 
[పణయ కలహమును గూర్చి శాస్త్రి మాటలు ఎంత హృదయంగమములో 
చూడండి ! 


“| సపణయ కలహాము [పమ యొక్క గొలుసుకట్టు, దానిలో కాలా 
కరములు కానరావు. అది అదె దె ఏతమునందు వర్యవసీంచు దె దె ఇతము, 
దిని కొలిమిలో గరళము కరగి కరగి యమృతమగును'. 


చ్మితమేమంటే ఆమె ఒప్పుకొని అడ వేషాలు వేస్తుంది. ఆ నాటకాలు 
చూడడానికి రావద్దని భర్తను నిషెధిస్తుంది. చివరకొకసారి దొంగతనంగా 
చూడ వస్తాడు. అది మృచ్ళ కటిక నాటకము వసంత సివ వ్యొాతగా రాధ 
చారుద త్త క పా తధారుని కౌగిలించుకోబోతుంది. అది చూచి గోపాలుడు 
వారిద్దరి మధ్యకు వచ్చి అడ్డు నిలవడంతో కథ ముగిస్తుంది. కథలు ఆరం 
భించడంలో నూ ముగింపులో నూ కూడా చాకచక్యము * ఉన్నది వారికి. 


ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నయినా ఉన్నవి. కథలలో 
చాలా పాతల పేర్లు వింతగా ఉంటవి. కాని ఎక్కువ భాగమవి సార్థక 
నామాలు, విషాదాంత మైన “పద్మాక్షి? (భా. 4 రు గాధలో నా య క 
అంధురాలు, “దత్తు! (భా. రష) లో పిల్ల లు లేని దంపతులు దుర్గ అనే 
పిల్లను (పీమతో ల లాలిస్తూ ఉంటారు కాని, ఆ పిల్లి తండి దూరము 
చేస్తాడు. తుదకు దుర్గ కనక విగహము పూజా స్థానములో వెలుస్తుంది. 

'సదాచారుడుి (భా. స ర్రలో పూర్వాచార పరాయీణుని పేరు పతీపుడు 
శిపరామ శాస్త్రి కథలలో “వావి” (భా. ౪_ $) ఎంతో మంచిది. 
పితల్‌ కా దర్వాజా అందరి మెప్పూ పొందినది. “డ్రి పె పషను_చెంబు” 
శివ శంకరుల సంపాదకత్వాన వెలుపడిన ఢిల్లి సాహిత్య అకాడమీ వాది 
“కథామంజూషిిలో ఉచిత స్థానము సంతరించుకొన్న ది. 


వారి రచనలు ఎక్కువ భాగము “భారతిి* ద్వారానే ఆంధ పాఠక 
లోకానికి పరిచయమైనవి, 


శివరామశా స్త్రీకి భగవంతుడు ఉత్తమలోక మనుగహించు గాక। 


'అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌ 
ఏ తద్ది దుర్లభ తరం లోకే జన్మ యదిదృశమ్‌.' 


అన్న శ్రీ కృష్ణ భగవానుల వాక్యము ప్రమాణము! 
(భారతి ఏ|ప్రిల్‌-1987 


శ్రీ తిరుపతి వేంక కుశ్వర కవుల 


విజయయాత్రలు 


“జయంతి తే సుకృతివో 
రససిద్ధాః కవీశ్వరా క” 


1 


శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటళాస్త్రి 


జననము; [పమోదూత [శావణ శు, 12 సోమవారము రాతి: 
యానాము; 1870; స్వ(గామము; కడియము; తం(డి: కామయ్య; తల్లి 
చం[దమ్మ; నిర్యాణము: విరోధి మహాశివరా తి, బుధవారము ఫ్‌-ఓ-. 50 
బెజవాడలో. 


ఆరామ।దావిడులు; కృషయజుశ్నాఖ. 
తల్లి దండులు పెట్టిన పీరు: వేంకటాచలం. 


శ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రి 

జననము: వేజోత్స తి పాలుణమాసము. (20_3-1872) 

0 ౧ 
తండి; వెంకటావధాని ఘనపారి తల్లి: శేషమ్మ. 
నిర్యాణము: రౌ(ది కార్తిక బ, 12 మంగళవారము (7-12-1920). 

వెలనాటివాదు. కృష్ణయజుశ్నాఖ. 

గోత్రము: హరిత. 
స్వగామము: ఎండగండి. 


ఇద్దరికి పధాన గురువు ః చర్ల (బహ్మయ్య శాస్త్రి, + న్వం్రామము 
కడెద్ద; తర్వాత ధవశేశ్యరము, 


366 సారస్వత వ్యానములు 


సీ 


కవులు పండితులు దేశాటనము చేయుట లోకమంతటా. హోమరు 
నాటినుండి అనూచానముగా వస్తున్న ఆచారమే ఏకచ్చా[తాధిపత్యము 
నెలకొనని కాలములలో, దేశములలో ఇది విస్తారముగా సాగుతుంది. 
[బిటిషు వారి పరిపాలనలో భరత ఖండము ఎకచ్చతము కింద ఉన్నా, 
పాలకులకు సంస్కృతాం[ధములందు అభిమానములేదు, కాని ఆ కాలంలో 
సంస్కృతాం[ధాలను అభిమానించే స్వదేశ సంస్థానాలు కొన్ని వందలుం 
డేని, స సంపన్న గృహస్థులు పట్టణాలు [పజలూ “కూడా కొంత ఆదరించే 
వారు. కవులు పండితులూ ఆ సంస్థానాలను, సంపన్నులను, పట్టణవాసు 
లను రాజస్థానాలుగా భావించి సంచారముచేసి సమ్మానాలు పొందేవారు. 


తిరుపతి వెంకటేశ్వరులకు సమకాలికులు, వారికి పూర్వులు, తరు 
వాతివారు ఐన కవులు పండితులు సంచారము చేసినవారున్నారుగాని 
వారి యంతగా విస్తారయా[ తలు చేసినవారుగాని, అన్ని వివాదములలో 
పాల్గొని నెగ్గినవారుగాని, అంత సర్వతో ముఖ సమ్మానములు పొందిన 
వారుగాని, మరి యొకరు లేరనుట అతిశయో క్రి కాదు. 


పూర్వాం్యధ కవులలో శ్రీనాధ కవిసార్వభౌముడు మ్మాతము 
ఆం|ధ దేశమంతటా సంచారము చేసినట్లు కొంత ఆధారాలు ఉఊన్నవి* 
ఆయన మొదట కొండవీటిలో 16 సం॥లు విద్యాధికారి పదవిలో ఉండి 
పండితులకిచ్చిన శాసనాలలో కానవస్తున్నాడు. కొంతకాలము రాజమహే 
(దవరరాజులవద్ద ఆస్థానకవి. ఒకమారు విద్యానగర యా|త బేసి గొడడిం 
డిమ బట్టును ఊద్భటకశాస్త్ర (అలంకారశాస్త్ర) వివాదములో జయించి, 
ఇతర కవిశ్వరులను కించపరచుచున్న కంచుఢక్కను పగులగొట్టించి కవి 
సార్వభౌముడుగా దీనారటంకాలతో అభిషేకము పొందినాడు. రాచకొండ 
వెళ్ళి సర్వజ్ఞ సింగభూపొలునిచే సమ్మానము పొందినాడు. అతడు కంచి, 
పలనాడు, మొరసనాడు, రేనాడు, ఇత్యాది భాగములు దర్శించినాడు. 
ఒక్క విద్యానగరయా[త్ర తప్ప తక్కిన యాత్రలు, విజయయాత్ర లన 
లేము; విచ్యా|వదర్శనయా|త లనుటయు సమంజసముగా తోవదు, 
ఆయన దీర్గ జీవిత కాలములో ఆంధ |వదేశములో ఏర్పడిన ఆస్థిరరా జ్య 


నోరి నరసింహశాస్త్రి 367 


పరిస్థితులూ, ఆయన హృదయములోగల అ[శాంత ధర్మమూ ఆయన 
యా[తలకు (పధాన కారణములై ఉండును. 


(పసిద్దాం్యధులలో జగన్నాథ పండితరాయలు గోదావరితీరము 
నుండి ఢిల్లీ వరకు య్యాత సాగించి “ఢిల్లీ వల్ల భపాణిసల్ల వతలే నీతం 
నవీనం వయః” అని చెప్పుకొన్నట్లు అక్కడ స్టిరవడినవాడు ఆయన 
యును వ్యాకరణములో, అలంకార శాస్త్రములో, శిష్టాచార వ్యవహారము 
లతో అనాటి పండితులతో వివాదములు పెట్టుకొని “అప్పయ్య దీక్షిత 
దవానల దగ్గపూర్వం సాహిత్య మంకురయతే సరసై ః [పబంధై $ అని 
ఆసేతు హిమాచలము విద్వత్చూజ్యుడై న అప్పయ్య దిక్రితులవారినీ ఆధి 
కేపించిన సాహసికుడు, 


ఈ యిద్దరిని శ్రీ తిరువతి వెంకటేశ్వరులు తమ యాదర్శమూర్తు 
లుగా పెట్టుకొని దేశసంచారము చేసినట్లు తోస్తుంది. వారిద్దరుకాక, వారికీ 
కొంచెము పూర్యులయుు సమకాలికులై న శ్రీమాన్‌ మాడభాషి వెంకటా 
చార్యులుగారి శతవధానములును, వారిని నిస్సందేహముగా (పభావితు 
లను చేసినవి. 


ఈ ముగ్గురును విద్వ[త్పకాండులు, కవీశ్వరులు. శ్రీనాథునకు, 
పండితరాయలకునేకాక, మాడభూషి వారికిని ఉన్న పాండి త్యస్థాయి 
తిరుపతి వెంకటేశ్వరులకు లేకుండుగాక ! శ్రీనాథునకున్న కవిత్వస్థాయి 
కూడాఈ' జంట కవులకు లేకుండుగాక ! 


ఐననేమి ? శ్రీనాథుని కంటెను, జగన్నాథున కంటెను, వెంకటా 
చార్యులకంటెను విస్తారముగా విజయయా|తలు చేసి ఆం[ధదేశమునంత 
టినీ తమ కవితావేశముతో ఉరూత లూగించినవారు. వారికున్న శిష్య 
(పశిష్యు సంతతి లెక్క చేసినవారు లేరుగాని వేల సంఖ్యలో ఉంటుంది. 
అట్టిది మరియొకరికి 'నభూతో న భవిష్యతి”. 


వారు య్యాతలుచేయని సంస్థానములేదు, పట్టణములేదు. వారి 
యాత లెన్నో చిన్నవల్లెటూళ్ళకును [పాకినవి. విజయనగరములో ఆనం 
దగజపతి మొదట దర్శనమీయకపోగా వారుచెప్పిన ఈ పద్యమును బట్టి, 
వారి య్యాతావి_స్టృతియేకాక్క వారి దర్చమును విశదమగును, 


368 సారన్వత వ్యాసములు 


'ఆటు గద్యాలిటు చెన్నవట్టణము మధ్యం గల్లు దేశము నన్‌ 
జటులస్ఫూ ర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా 
కిట రాజీయకయున్న దర్శనము నిలకెవ్వారికి రాజోసం 

గుట చెప్పంగదవయ్య, పాలితబుధా, కోదండరామాఖిదా 1 


వారు తమ శక్తి సామర్థ్యముల నీ విధముగ గద్వాలలో ఊద్దా 
టించినారు. 

“శతఘంటకవనమ్ము సల్చు సంగతి యన్న గరతలామలకంబు 
గాదె మాకు, 

ఆష్టావధాన కష్టావలంబన మన్న నంబి కొండయ దండనంబు 

మాకు 

ఆతవధారాకవిత్త్వాడంబరం బన్న నల్లేరుపై బండి నడక మాకు 

సత్కావ్య నిర్మాణ చాకచక్యం బన్న ష్యడసోపేత భోజనము మాకు 

వ్యర్ధ మగువాద మొనరించు నట్టి వారి 

డంబ మణగించు టాపోశనంబు మాకు 

దానరాధేయ కవి సమునాయ గేయ 

వండిత విధేయ, రామభూపాల రాయ?! 


ఈ జంట కవులు తాము పొందిన గౌరవములను ఆత్మకూరులో 
సరస్వతీదేవి కిట్లు నివేదించు కొనిరి. 


“ఎనుగు నెక్కినామ్కు ధరణీం[దులు 
(మొక్కగ నిక్కినాము, స 

న్మానము లందినాము, బహుమావములన్‌ 
(గహించినార, మె 

వ్వానిని లెక్క పెట్ట కనివారణ 

దిగిిజయం బొనర్శి, [ప 

జ్ఞా నిధులంచు వేరు గొనినారము 

నీ వలనన్‌ సరస్వతీ! 


[( 


ఈ జంట కవుల కెన్నో బిరుదము లున్నవి. వానిలో 'కింకవీం[ద 
ఘటా పంచానన' బిరుదము వారు స్వయముగా పట్టు కొన్నది. ఇద్దరును 
మ 


నోరి నరసింహశాస్త్రి 369 


జన్మాంతము శిష్టాచారము షాటించినవారే. సభలలో పవితములగు 
ధోవతి యుతత్తరీయములే గాని శిష్టులపవ్మితములుగా భావించు 
చొక్కాలు తొడిగి ఎరుగరు. ఐనను వై దికులై న వీరు వై దికాచార విరుద్ధ 
ముగా కత్తెర మీసములు పెట్టుకొనిరి, ఆత్మకూరులోని పండితులు 
అశాస్త్రీయమైన మీసములు కీసివేయ రాదాయని సూచింపగా కవులిచ్చిన 
జవాబిది. 





“దోసమటం చెరింగియును 

దుందుడు కొప్పగ బెంచినార మీ 

మీసము రెండు బాసలకు 

మేమె కవీందుల మంచు దెల్పగా, 

రోసము గల్లెనే కవివ 

రుల్‌ మము గెల్వుడు, గెల్చిరేని యీ 

మీసము దీసి మీ వద స 

మీపములం దలలుంచి (మొక్క మే? 

ఈ విధముగా పౌరుషముగా మాట్లాడు వారికి ఎందరో శ|తువులు 
పా _ప్తించుట సహజము, “ఆగే డిండిమ తాండవం” అని డిండిమము 
(మోగించు కొనుచు ఇతర కవీశ్వరుల నవమానించిన గౌడడిండిమ బట్టా 
రకుని బహుకాలమునకు శ్రీనాథ బట్టారకుడు డీకొని డిండిమము పగుల 
గొట్టింప గల్లినాడు. తిరుపతి వెంకటేశ్వరుల మీసములలో “ఆంధ మీసము” 
నైనను కీయింతుమని (పగల్బములు పల్కిన వారున్నారుగాని కీయించ 
గలిగిన మొనగాళ్ళు లేక పోయిరి. 


ఈ కవిద్వయము పండితులను, పామరులను, సంపన్నులను, 
పేదలను సమానముగా నాకర్షించిరి. స్పర్థాతవులై న ఏకొద్ది మంది 
యోతప్ప, వారిని వారి జీవిత కాలములో అగ్గింపని వారులేరు. ఆం|ధులే 
కాక తమిళులు, ఆంగ్లేయులు వారికి నివాళు లర్పించిరి. 


పండిత |పపంచములో వారి కానాడు ఎట్టి గౌరవముండెడిదో 
తెలుపుటకు మా పితృపాదులగు శ్రీనోరి హనుమచ్చాస్త్రిగారి వాక్యము 
లెక్కువ యు_క్రములని తోచినందున అవి ఉదాహరిస్తున్నాము, తిరుపతి 


24 


370 సారన్వత వ్యానములు 


వెంకటేశ్వరులి “కంఠ పాఠము నాటకములె ల్ల శ్రీనోరి హనుమద్చుధుని 
కెవ్యడగును సాటి అని (స్తుతించిన సంస్కృతాంధ్ర పండితులు వారు* 
వారు మా స్వగ్రామమైన [బాహ్మణ కోడూరులో జరిగిన శతావధానము 
సందర్భములో తిరుపతి వెంకటీశ్వరుల మీద చెప్పిన సీస పద్యములో 
ఎత్తుగీతి యిట్లున్నది: 


“పుడమి వీరికి సరియగు పురుషు లెవరు 
నరుడు నారాయణుండును బరమ కృవను 
వరుస దిరుపతి వేంకటిశ్వరులె యగుచు 
జగతి జన్మించినారలు సత్యమిదియః 


వారు వెంకటశాస్త్రిగారి కంటె 12 సం.లు పెద్దలని మనము గుర్తుంచు 
కొనవలెను, 


ఈ తిరుపతి వేంకటీశరులను నరనారాయణావతారములుగా 
వర్ణించుట నం పదాయవిదులకు ఎంతైన పమోదావహమైనది. వారిద్ద 
రికి ఎక్కడికి వెళ్ళినను జయము సమకూరు చుండెడీదిం 


“యత యో గేశ్వరః కృష్ణో 
యత్ర పార్టో ధనుర్ధరః 
త్మ్యత థ్రీ ర్విజయో భూతి 
ధ్రువా నీతి ర్మతి ర్మమి 
అని కదా గీతలోని ఉపసంహార వాక్యము! 


పూర్వకాలము మన దేశములో ఏదైనా శాస్త్రములో నూతన 
సిద్ధాంతము (పతిపాదించే [గంథము |వాసిన వారు, దేశాటనముచేసి 
సత్సభాంతర వనసిమలందు ఆ |గంథము వినిపించెడివారు. పండితుల 


నిశిత పరీక్షకు నిలిచి నప్పుడే [గంథానికి [పచారము వచ్చేది. అందుచేత 
నవి విజయ యా[తలన వచ్చును. 


కాని కావ్య విషయములో ఆ విధంగా విజయము సాధించడము 
సాధ్యపడదు. నూతన కావ్యము సభలో వినిపించి నప్పుడు దానిలోని 
గుణదోమోలు_ అర్థముల్తో, శబ్బముల్తో, బౌచిత్యములో, రసాదులలో. 


నోరి నరసింహశా శ్రి 371 


పండితులు పరామర్శిసారు. దాని మంచి చెడులు విచారిస్తారు. పండితులు 


తృ ప్తిపడినంత మా[తముచేత అది కవికి విజయమన  జెల్లదు. కావ్య 
జగత్తులో జయానికి సరియైన |వమాణము లేదు. 


అందువల్ల కవితా విజయానికి తిరువతి కవులు నూతన ప్రక్రియ 
చేవట్టినారు, అది అవధాన |వ|కియ_ అష్టావధానము, శతావధానము, 
దానికి ఆవకవిత్వము జోడించినారు. రెండు విధాల అవధానములలో 
సృచ్చకులు అవధానుల యవధానమును భంగించుటకు యత్నింతురు. 
భంగము కలిగింపలేనిచో అవధానులు జయించినట్లె కదా! అదిగాక 
అవధాన పద్యాలలో దోష విచారణ రావచ్చును, దోషనిరూవణ చేసినచో 
అవధాను లోడినట్లు, దోషములు లేవని నిరూపించినచో అవధానులు 
జయించి నట్లగును. ఇందుకుతోడు 'మాకంటె స సుష్టుగా ఎవరు అవధానము 
చేయగలరు? ?' అను సవాలు కూడ మధ్య మధ్య వినిపించుచుండెను. 


అసలీ అవధానాల పుట్టుపూర్వోత్తరాలు, స్వరూప స్వభావాలూ నిర్జు 
షముగా విచారణచేసి (పదర్శించినవారు కనబడరు. వేదాధ్యయనము 
చేసిన వారిని అవధాను లనుట బహుకాలము నుండి పరిపాటి. కవుల అవ 
ధానముల గూర్చి శ్రీమాన్‌ ఈయుటి వెంకట వీరరాఘవాచార్యులు గారు 
“సంస్కృతములో కొందరు శతావధానులు, ఆశుకవులు” అను వ్యాసములో 
(భారతి సంపు. £ నం. 8 కొంత సూచించినారుగాని సమ గముగా 
లేదు. నూరు విషయములందు ఒక్కసారిగా ఏకా[గత ఉండుట శతావ 
ధానముు, ఎనిమిదింటి మీద నుండుట అష్టావధా నము-అని మూలభావమై 
యుండును. ఈ భావము మనస్సులో పెట్టుకొనియే, ఈ వ్యాసకర్త తన 
“కవి సార్వభౌముడు” లో శ్రీనాథునిచేత వేదవేదాంగశాస్తా9దులు నూరింటి 
మీద వీకా[గత నిలిపి దేవరాయల సభలో ఆపూర్వాద్భుత శతవధానము 
చేసినట్లు కల్పించినాడు. అట్టిది శ్రీనాథభట్టువంటి వేదశాస్త్ర విద్వద్వ 
ర్యునికేకాని సాధ్యపడదు. తత్తుల్యమైన అవధాన |ప్రదర్శనముతోనే, 
అవధానములు [పారంభించి నానాటికి రూపొంతరములు పొంది యుం 
డుననుటకు సందేహము లేదు. నూరు రాగి చెంబులలో నీళ్ళుపోసి వేరే 
గదిలో పెట్టి, వాటిని సంఖ్య చెప్పి క్యరతో కొట్టి వినిపింపగా, శబ్బభేదమును 


372 సారస్వత వ్యాసములు 


బట్టి ఆ నూరింటిని తర్వాత శ్రీమాన్‌ మాడభూషి వెంకటాచార్యులు 
గుర్తింపగలిగిరట | 


రామరాజభూషణుడు తాను “ఏకైక దిన (ప్రబంధ ఘటనాసద్య 
శృత|గంథ కల్పనుడిడనీ, 'శతలేఖనీ వద్య సంధాన ధౌరేయుడ' ననీ, 
“ఘటికాళత గంథధుర్వ్యుడి ననీ, “ఆవ పబంధ బంధాభిజ్ఞుడ'ననీ, 'వ్యస్తా 
క్షరీధుర్యుడి ననీ చెప్పికొనెనుగాని, వాని స్వరూపమెట్టిదో తెలియ 
వచ్చుట లేదు. నేటి భావములనుబట్టి ఆ కాలములో గూడ నట్లే యుండె 
నని భావించుట యుక్తము కాదు. 


19 వ శతాబ్దములో ముఖ్యముగా దేవులవల్లి సోదర కవులూ, 
శ్రీమాన్‌ మాడభూషి కవివర్యుడు అవధానమును నొకదారిలోనికి తెచ్చి 
నట్లు తోస్తుంది. వారి యడుగు జాడలలో నడచి తిరుపతి కవులు అవధాన 
ములకు రాచబాట ఏర్పరచినారు. ఐనా ఇప్పటికిని అష్టావధాన విషయ 
ములో, ఏ అవధానియైనను ముందుగా తన యిచ్చచొప్పున అవధాన 
విషయము లెనిమిదింటిని నిర్ణయించుట చూచుచున్నాము. అందుచే 
మార్చులున్నవి. కాని శతావధానము మాత్రము తిరుపతి కవులు పెట్టిన 
ఒరవడిలోనే నేటికిని నిరాఘాటముగా సాగుచున్నది. 


వ్‌ అవధానములోనై నా [పధానమైనది ధారణతోకూడిన ఆవధా 
నత. అది లేనిది అంతా అభాసు అవుతుంది. అవధానానికి శోభను 
కూర్చేవి, సద్యస్ఫూ ర్తి, కల్చ్పనావటిమ, పాండిత్యము, చమత్కార వై భ 
వము. తిరుపతి కవులకు ముందును తర్వాతను అవధానాలు చేసినవారూ 
చేస్తున్నవారూ ఉన్నారు. కాని వారితో సాటిగా చేసినవారు మరొక్కరు 
కానరారనుట నిస్సందేహము, వారు అవధాన పద్యాలు చెబు తూ నే, 
మధ్య మధ్య ఎన్నో చమత్కార |పనంగాలు, శాస్త్ర పశంసలూ లోకాభి 
రామాయణాల ఆశుకవిత్వ [పదర్శనము, అవధానముతో సంబంధము 
లేని సమస్యా పూరణాలూ, దదత్తపదులూ చేసేవారు. ఈ విధంగా సభారం 
జనము చేసేది తరుచుగా వెంకటశాస్త్రిగా రే వారి అవధానాలలోని చమ 


త్కృృృతులను గూర్చిన కథలెన్నో వ్యాప్తిలో ఉన్నవి. ఒక్కటి మాతము 
ఉఊదాహరిస్తాము. 


నోరి నరసింహశాస్త్రి 373 


పృచ్చకు డొక్క డు_ వేమవరాగహారములోనని తోస్తుంది-చింత 
కాయవచ్చడిమీద పద్యము చెప్పుడనగా వెంకటశాస్త్రి పాట చెప్పెను. 
అప్పుడాతడు చింతాకుమీద పద్యము చెప్పుడనెను, అధ్యక్షులు 'మంచి 
విషయమెద్దైన అడుగ” మని హెచ్చరింపగా , నతడు '“చీకుముల్లు మీద 
సీసము చెప్పుదురా?' యనెనట. వెంటనే వెంకటశాస్త్రిగారు |పారంఖించి, 
నిన్ను గాల్చినగానినీ బుద్ధి మాన వే, ఛీ! _' అనిచెప్పి ఆపిరట. 
ఆ వృచ్చకుడు తెల్ల వోయి తన్నే తిట్టుచున్నారనుకొని “నన్నట్లా తిడతా 
రెందుకండీ ?' యని యడిగెను, తిరుపతిశాస్త్రి గారందుకొని “నిన్ను 
తిట్టుట కాదోయి, చీకుములు మీద పద్యమే" అనుచు, “ఏమనందునై 
చీకుముల్ల 1) అని సీసపాదము పూరించిరట. సభఅంతా సంతోషంతో 
గాలుమన్నది. 


ఇందులో మొదట కొంత మోటుదనముతో రూడీనదే యైనా, 
చమత్కారపర్యవసాన మైన పద్య స్ప్వ్పురణ (పకట మవుచున్న ది. 
వెంకటశాస్త్రిగారి పద్య పాదభాగమును తిరుపతి శాస్త్రిగారు వెంటనే 
ఉచితరీతిగా పూరించుటలో విశేషమున్న ది. పృచ్చకునికిగూడ తుదకు 
సంతోషమే కలిగియుండవలెను, “చీకుముల్లు" మీద ఈ సీసపద్యము 
ఆం[ధభాషలో శాశ్వతముగా నిలువదగిన ఊ_తమచాటువులలో నొకటి 
ఈ పద్యము అన్యాపదేశముగా ఎవరినో ఉద్దెశించి చెప్పిన దెమోయని 
స్పురించుచున్నది కాని ఆ రహన్య మెవ్వరును మా దృషకి వచ్చినంత 
వరకు బయలు పెట్టలేదు. 

ఇటువంటి చముత్తార సంఘటనలు వందలుగా దేశమంతటా పెద్దలు 
నేటికి చెప్పుకుంటారు. అవే వారి అవధానాలు పండిత పామర జనరంజ 
కంగా ఉండడానికి పథాన హితువులు. 


వీరిద్దరిలో మొదటి అవధానము చేసినది శ్రీ వెంకటశాస్త్రి. అది 
అష్టావధానము. “జాతక చర్యలో దాని వివర మిట్లున్న ది, 


అప్పటికీ శ్రీ వెంకటకవి చదువుకై ఎందరెందరు గురువులనో 
ఆశ్రయించి తిరిగితిరిగి శ్రీ చర్త (బహ్మయ్యశాస్త్రిని ఆ్మశయించినాడు 
అప్పటికే వారివద్ద కౌముది చదువుచున్న శ్రీ తిరుపతితో పరిచయ 


374 సారస్వత వ్యాసములు 
మైనది. కాని కాలు నిలుకడ లేని శ్రీ వెంకటపతికి విద్యాగహణమునకై 
కాశికి పోవలెనమ ఉబలాటము కలిగినది. గురువులతో మాయ మాటలు 


చెప్పి ఒక మితునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు, 


నిడమ[రుచేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంట కవనము, 
అష్టావధానము చేయగలనని శ్రీ వెంకటకవి (పగల్భముగా పద్యములు 
చెప్పెను. అప్పటి కాయనకు 20 వ ఏడు. 


'కూతి ఘనముగా ఉన్నది. చూతమని సభ చేసి అష్టాధానము 
చెయించిరి. అవధానము పూర్తి చేసి, “అయ్యా నేనెప్పుడూ అవధానము 
చేయలేదు. ఊరక అడిగిన ధనమివ్వరు గదా అని (పగల్భములు పలికి 
తిని. లోపములున్న క్షమింపుడని విన్నవించెను. 


వెంటనే సభ్యులందరు *లోపములేమీ లేవు. ఇది మీ [ప్రాకృత పుణ్య 
ఫలము :” అని దీవించిరి. సభాకారకుడై న శ్రీ రామదాసు “చం|దునికొక 
నూలు పోగు” అని పశ్శ్ళెములో రు. 80__లు పోసి సమర్పించి నమస్క్మ 
రించెము, ఆ సభాసదుల ఆశీర్వచన మే శ్రీ వెంకటశాస్త్రికి దిగి జయములు 
(పసాదించినది. ఆనాడే శ్రీ శాస్త్రిగారి పూర్వ పుణ్యఫలములు [ప్రారబ్ద 
మైనది, 

రెండవ అవధానము గుండుగొల్లులో. శ్రీ శాస్త్రి గారు కాశిలో 


ఎక్కు వకాల ముండలేదు. గురువుల యాదేశము ననుసరించి స్వదేశము 
వచ్చిరి, 


కాని కాశీ సమారాధనమునక్తు గంగపూజకు డబ్బులేదు. శ్రీ శాస్త్రి 
కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కితనకు ర్తిలలో అవధాన 
ములుచేసి యశము ధనము అర్జించి గంగాహాజ నిర్వ ర్తించెను. 


ఆ పిమ్మట శ్రీ వెంకటశాస్త్రి [బహ్మ గురువులనుజేరి నిలుకడగా 
శ్రీ తిరుపతిశాస్త్రితో కలసి విద్యాభ్యాన మారంఖించెను, వారిద్ధ రికిని 
మొదట విద్యాస్పర్థ ఉండేది. ఇతర శిష్యులు కొందరీయనను కొందరా 
యనను బలపరచేవారు. అ స్పర్థేవారి మై|తికి బీజమైనది. అప్పటికి 


శ్రీ తిరుపతి సంస్కృత రచన మెకాని ఆం[ధపద్యరచన యెరుగడు. శ్రీ 


నోరి నరసింహాశాస్రీ §75 


వెంకటశాస్త్రి సాహచర్యమువలన ఆయన ఆం[ధ కవిత్వములోనికి దిగెను. 
అప్ప టినుండియే జంట కవిత్వకృషి ఆరంభమైనది. అప్పటినుంచియే 
“ఒక్కరు రచియింతు రేనియును గాదగు దిర్వతి వెంకటీయమె” అను 
ఖ్యాతి కల్గినది. ఆమాట శ్రీ వెంకటకవి జీవితాంతమువరకును | శ్రీతిరుపతి 
తర్వాత 30 ఏడ్లు జీవించినను) నిలువుకొనెను. ! 


4 


ఈ సందర్భములో ఈ జంటకవుల స్వభావ తారతమ్యము వివ 
రించు టవసరము. 


శ్రీతిరుపతిశాస్త్రి కొంత సంపన్న వంశములో జన్మించెను. వారి 
పెద్దలు వేదవిదులు. తండి ఘనపాఠియేకాక 'సాహిత్యముకూడ కల 
వాడు. శ్రీ శాస్త్రి తండిగారివద్దనే కావ్యారంభము చేసిరి. తర్వాత నిలు 
రడగా కోనసీమలో గురువులయెద్ద ఇతరకావ్యములు. చంపువులు, భాణ 
ములు నాటకములు, తర్క్మసం[గహము న్యాయబోధినితో చదివిరి. 
ఇంతలో (బహ్మయశాస్త్రిగారు కాశినుండి వచ్చినారని విని వారిని చేరి 
కౌముది ఆరంభించెను. 


ఈ సందర్భములో శ్రీ తిరుపతిశాస్త్రి మేధాతిశయమునుగూర్చి 
కొంత చెప్పవలసి యున్నది. ఆయన అప్పుడు ప్రారంభించినది 
కౌముదియే. ఐనా సంస్కృత పంక్తులు చక్కగా నన్వయింవగలశకి, 
అలవడినది. దానికితోడు అఖండమైన జ్ఞాపకశక్తి ఉండేది. అందువల్ల 
కౌముది పూర్తిచేసిన విద్యార్థులకు కౌముది పై వ్యాఖ్యాన[గంథములు 
గురువులు పాఠము చెప్పుచుండగా విని ఆ వ్యాఖ్యానపాఠములు తన పై 
విద్యార్థులకే చింతన చెప్పేవారట. అందువలన (బహ్మగురుల కాయన 
యందు వాత్సల్యాతిశయము కలుగుటలో ఆశ్చర్యము లేదు. తాను విన్న 
పాఠము చింతన చేయవలసిన పని లేకుండగానే కంఠస్థముగా ఉండేది. 
తిరుపతిశాస్త్రిగారు కౌముదిలో కారకము పూర్తియగుచున్న రోజులలో 
శ్రీ వెంకటశాస్త్రి సహపాఠిగా |బహ్మగురులయొద్ద చేరెను. 


శ్రీ వెంకటళాస్త్రిగారు (బహ్మగురుల వద్దకు రెండవసారివచ్చి 


376 సారస్వత వ్యాసములు 


కుదురుకునేవరకు ఒకచోట కాలు నిలువక, ఒకచోట నని విద్యాభ్యాసము 
చేయక, ఒక చదువనికాక, రకరకాలుగా కొంత ఆకతాయిగా తిరిగెను. 
ఇందుకు కొంతవరకు ఆయన బాల్యములో తండి ఆర్టికస్టితి అంత 
బాగుండక పోవుట ఒక కారణము. కాని మూలకారణము ఆయన అశాంత 
చిత్తమే. బడికి సరిగాపోలెదు. కాలుగాని మనస్సుగాని ఓకచోట నిలిచెది 
కాదు. తాతగారి [గంథసం చయమునుండి ఆంధ |గంథాలు స్వయముగా 
పఠించినాడు. సంస్కృత భాషాధ్యయనమునకై ఎందరెందరు గురువుల 
నా[శయించెనో చెప్పలేము, ఆంధకవిత్వముచిన్నతనములోనే అభ్య స్త 
మైనది, పద్య కవిత్యమును అభ్యసించెను. హరికథలు, వీథినాటకములు 
[వాసెను, పురాణ్యపవచనములుచేసెను. కొంచెమువేదము, కొంచెముసంగీ 
తము. కొంచెము మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీ షు__కొంచెము 
కు_స్తీకూడా అభ్యాసముచే సెను. ఈచిల్ల ర విద్యలలో తిట్లు కవిత్వముకూడా 
ఒకటి. ఈ తిట్టు కవిత్వముతో ఒకమారు జెయిలు [ప్రా ప్తించే |పమా 
దము వరకూవచ్చి తప్పినది. అక్షధూర్తులతో సహవాస మొనర్చెను, 
కొంతకాలము చదువుకంటె చదరంగమును ఎక్కువగా అభ్యసించెను. 
ఆయన చిన్నచిన్న చదువులకి ఎందరో గురువుల నాాశయించెను. 
నునస్సు కెంతో కష్టమని పిం చినా, మూడు మాసములు మాధుకరము 
కూడ చేసెను. మొదటినాడు కళ్ళ నీళ్ళపర్యంత మైనది, మాధుకరాన్నము 
నిట్లు వర్ణించిరి; 


:ఒకపొర సన్నము మరి యిం 
కొరపొర సూపమ్ము నింక నొకపొర కూరల్‌ 
చికిబికిగా జోలెను 


దాల్చి ఆ యన్నము తిని చదువు సాగించెను, 


అన్నిటికి దోడు కంటిజబ్బు. య కన్ను పోయినచో పోవుగాక, 
ఒంటికంటి శు|కాచార్యులవలె కవి నాదుగాక యని చదువు వదలలేదు. 


కొన్ని రాత్రులు రెండు[కోనుల దూరములో ఉన్న పిల్ల ౦కకు 
పోయి లఘుకౌముదియు, కొన్ని రా|తులు కో సెడుదూరములో ఊన్న 
పల్లె పాలెము వెళ్ళి భారవి పాఠముచేసియు, తెల్ల వారుసరికి ఇంటికి 


నోరి నరసింహశాస్త్రీ $77 


వచ్చు చుండెను, ఈ విధంగా చదువుకు ఎక్కడ ఏ చిన్న అవకాశము 
చిక్కినా వదలక క్షణశః క్షణశః విద్యా సం[గహము కావించెను. ఇంత 
మందివద్ద ఇంత ముక్కముక్కలుగా చదువుకున్నందున సామాన్యల 
కైతె చదువంబేదికాదు. కాని వారికి విస్తారమైన ధారణ ఉన్నందున, 
చదివిన చదువు గట్టిగా నిలుచుటేగాక, హృదయమున విస్తృతినిగూర్చి 
లోకానుభవమును ఎక్కువచేసింది. ఆయన చిన్నప్పటినుంచి గట్టి పట్టుదల 
జట 
ఉన్నవాడు, 


నూతన యౌవనములో ఆయన కొక అనుభవము కలిగినది. 
అప్పుడు 17 సం.లు. యానాము వెంకటిశ్వరునిపై శతకముచెప్పి విని 
పింపగా కొందరు ఆందులోని ఒప్పులుగూడ తప్పులని ఆక్షేపించి 
సంస్కృత సమాసగతసంథినిగూర్చి పశ్చ్నించిరి. అప్పటి కాయన ఆంధ 
వ్యాకరణముతప్ప రానందున ఒప్పని ఎరిగియు సదు త్తరము చెప్పలేక 
పోయెను, అది అవమానము కలిగినట్లు భావించెను, వ్యాకరణ శాస్త్రము 
సాధించవలెనను పట్టుదలతో కాశికి వెళ్ళ నిశ్చయించి, కంటి వైద్య 
మునకు వెళ్ళు చుంటినని ఇంటిలో చెప్పి, ఒక మ్మితునితో కాశికి బయలు 
దేరెను. విశాఖపట్టణము వరకు వెళ్ళిరి. అక్కడ ఏడు నూతుల వీధిలో 
మధ్యాహ్న భోజనము చేసిరి *ఆ అన్నసుఖసు, మాషసూపంబు, 
దుర్గంధమయమునేయి' తో హడిలిపోయి మ్మిితుడు వెనుతిరిగిరా గా, 
తప్పనిసరియై తానును తిరిగి వచ్చెను. 


టహ్మగురునివద్ద చేరువరకు ఆయనకు సుఖభోజనము, నిలుకడగా 
చదువు కుదురలేదు, కాని కాశిలో వ్యాకరణాధ్యయనము చేసిరావలెననే 
వ్యామోహము వదలలేదు. _బహ్మగురునివద్ద చేరిన కొలది కాలమునకే 
కాలునిలువక, గురులతో మాయమాటలువెప్పి, కాశికి బయలుదేరెను, 
మొదటి అష్టావధానాదులు వెసి ధనము కూర్చుకొని కాశికి నిజముగా 
ఈ మారువెళ్ళి నాలు నెలలుండెను. కాని తల్ల్లి దం[డుల గొడవవలన 
(బహ్మగురువులు ఊఉ తరము [వాయగా దానిని మన్నించి తిరిగివచ్చి 
స్థిరముగా (బహ్మగురునివద్ద చదువుకు కుదురుకొనెను. 


ఈ విధముగా శ్రీ తిరుపతి నిశ్చలమైన పర్వతాగ్రమువంటి 


ప్రఫత్ర సొరన్వత వ్యాసములు 


వాడైతే శ్రీ వెంకటేశ్వరులు మహా | ప్రభంజనముపంటివాడు. శ్రీ తిరుపతి 
ఎక్కువ మాటకారి కాదుగాని, ఎప్పుడో ఒకసారి ఆయనకు కోపము 
కలిగితే సింహగర్దనమువలె ఎవరాపినా ఆగక నిరాఘాటంగా విజృంభిచే 
వాడట. కాని శ్రీ వెంకటశాస్త్రి నోరు ఒక్క క్షణము ఊరుకొనేది కాదు. 
ఎన్నో ఆపూర్వాద్బుత విషయాలు, చమత్యారాలూ, మధ్య మధ్య ఎత్తి 
పొడుపులూ, వర్షించేవారు. శ్రీ తిరుపతి పద్యపఠనము బాగుండేది కాదు, 
శ్రీ వెంకటశాస్త్రి వద్యవపఠనములో ఒక కొత్త బాణి-ఈనాడు శ్రీ 
విశ్వనాధవలె_ ఆం్యధభాషలో [పచారములోనికి దెచ్చినారు. ముఖ్యముగా 
శ్రీరాగములోగాని మోహనరాగములోగాని చదివేవారు. అప్పుడాయన 
ముఖములో చిత్రమైన విరుపు ఉండేది. శతాధికంగా జనులారోజులలో 
అయన బాణీలో, ముఖం విరుపుతోసహా__ పద్యాలు చదవడం పరిపాటి | 
శ్రీ తిరువతిశాస్త్రి దృఢకాయుడు, ఆరోగ్యశాలి, శ్రీ వెంకటశాస్త్రి పీలగా, 
ఎప్పుడూ జబ్బుతో బాధసడేవాడు. 


వారిద్దరిలో ఇంత వై విధ్యమున్నా చిత్రముగా ఇద్దరూ గాఢ 
మి(తులె నారు. కవితావాక్కుకూడా కలసిపోయింది. సంస్కృత పౌఢ 
మెన భాగాలు శ్రీ తిరుపతిశాస్త్రివనీ, ఆం[ధ్యపచురమైనవి శ్రీవెంకట 
ఛాస్త్రివనీ లోకములో |[ప్రవాదము వ్యాపించినది కాని అది వాస్తవము 
కాదని శ్రీ వెంకటశాస్త్రి గారే నిరూపించినారు. మా ఇతర వృద్ధ 
మి్మిితులును దానినే స్వయముగా ఎరిగి బలపరచినారు. 


ఈ కవిత్వమునకు మధ్యమధ్య హొరుపులు రాకపోలేదు. ఒకమారు 
శ్రీ వెంకటశాస్త్రి తూర్పు దేశమునకు సభలకు వెళ్ళుచు శ్రీ తిరుపతికి 
రమ్మని కబురంపెను. అప్పుడాయన శ్రీ పోలవరము ఆస్థానములో 
ఉన్నందున వెంటనే రాలేక సభనాటికి తంతి పంపితే వత్తునని ఉత్తర 
మంపెను, శ్రీ వెంకటశా స్ట్రికి ఎందుకో కోపము వచ్చినది. “నీవు లేనిది 
నేనూ అవధానము నిర్వహింపలేనని తోచినప్పుడు అట్లికబురంపుదునులి 
అనుకొని ఒక్కడే వెళ్ళి అనకాపల్లి, శ్రీకాకుళము, ఉర్లాములలో అవధాన 
ములు పూర్తి చేసెను. ఆ తర్వాత ఇద్దరు వేరుగా వెళ్ళి గద్వాలలో 
కలసెరి. 


నోరి నరసింహశొన్త్రి 3రే9 


ఇది శ్రీ వెంకటశాస్త్రి స్వీయచరిత్ర అనదగిన జాతకచర్యలో 
[వాసిన వృత్తాంతము. ఒకసారి నూజివీడుకు కూడ ఒంటరిగా వెళ్ళినట్లు 


తోచును. కాని ఇటువంటి పొరువులు _ప్రయులమధ్య [ప్రణయ కలహముల 
వలె [పేమభావమును వృద్ధి చేయున వేకాని భంగకారులు కావు. 


దివాకరా స్త్రమయమున శ్రీ వెంకటశాస్త్రి ఇట్లు విలపించినారు, 
“ఏబది దాటె నా కతని 

కిబది కింక నెలల్‌ గొరంత నా 
ల్లా బుధమాన్యు డిందనుక 

నాగక సల్పె శతావధాన, మే 

నో బహుకాల మై యొకట 
నుండియు నాతని చేతియూత [(బ 
బ్దా బహుళా వధానప్పు E 
సంగము లీడ్చుచు నుంటి నెట్టులో 
“ఏ నల నూజవీటి సభ 

కిగితి నిస్టిగ (దావి యన్నకో 
పానన కాదె యొంటరిగ 
బాగపురిన్‌ గనబోయి తిప్పుడో 
ధీనిధి, త్పిరతీ, యచటి 

ధీరులతో గలహమ్ము గలు న 
ప్లేనియు నేను నీ స్మృతికి 

నెక్కక పోనుజుమీ సుమి[తమాః 


శ్రీ తిరువతిశాస్త్రి శ్రీ వేంకటశాస్త్రి కంటె సంవత్సరము వడు 
మాసములు చిన్నవాడై నందున నేమి, ఆంధ కవిత్వము చెప్పుటకు 
దారి చూపి నందున నేమి ఆయనను కొంత గురు భావముతో అన్నను 
వలె చూచెడు వాడు. దానికి నారు చెప్పిన ఈ వద్యమే సాక్షి! 


“వితతాత్మీయ శతావధాన కవితా 
విధ్యాపయోరాశి సం 
భత శిమ్యాంబుద వాజ్మయా మృతరస 


ఫ్రీగ సారన్వత వ్యాసములు 


(పీతాఖిలాం[ధక్షమా 
ధృత రజ్య దసికా వంతస కృత వం దిసో| తమాలా విభూ 
షితు మా వెంకటకాస్త్రినే బొగడెదన్‌ శిష్యస్వరూపమ్ము నన్‌” 
వారిదరికి పరస్పర మున్న ప్రమాణ బుది ఈ పద్యములో గోచ 
క్‌ ల 
ఠీించును, 


“అభినవ రామలింగ బిరు దాంకుడ నాకవనమ్ము నందు నీ 
యభవపు గాండు తప్పు లిడ నరులె? కాదని తప్పు దిదు మా 

న్‌ యౌ యి 
యుభయులలోన నొక్కడు మరొక్కనికిం దగుగాక ఈర్ష్వచే 
యభము శుభమ్మునుం దెలియ కార్చెడి దేబెలు మాకు లెక్కుయే! 


ర్‌ 


తిరుపతి వేంకటేశ్వరుల దిగ్విజయములకు నాంది పలికినది కాకి 
నాడలో. అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానము 
కూడను. శ్రీ వేంకటశాస్త్రికి 20 సం.లు? శ్రీ తిరుపతికి 19 వ ఏడు. బాల 
సరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున 
చిక్కులు పెట్టి గడ్డు పరిక్షలు చేసిరి. కవులన్ని టిలో నెగ్గి రి. ఒక పండితుడు 
దోషము లారోపింపగా పురపండితు లాయనపై మండి పడిరి ఆ శతా 
వధానములో ఎన్నోవిశిష్ట విషయము లున్నవి. కావున దాని వివరములు 
[పధానముగా జాతక చర్య' నాధారము వేసికొని విపులముగా వర్ణించు 
చున్నాము. 


వారప్పుడు (బహ్మగురుని యొద్ద వ్యాకరణము అధ్యయనము 
చేయు చుండిరి. ఇద్దరును కలసి మొదటి సారి అష్టావధానము చేయు 
టకు కాకినాడకు బయలు దేరిరి. 


అప్పటికి శ్రీ తిరుపతికి సంస్కృత కవనమే కాని ఆంథచ్చందస్సు 
బాగారాదు. దారిలో శాస్త్రి తిరుపతికి ఆ రహస్యాలు జోధింగా వేదవిదుల 
ఇంటి బిడ్డ గనుక వెంటనే ధారణ చేసెను, 


వారిచేత శ్రీ దురిసేటి శేషగిరిరావు అష్టావధానము చేయించి 
గౌరవవించెను. అది శ్రీరామశాస్త్రి వలన విని శ్రీ బాదము వెంకటరత్నము 


నోరి నరసింహశాస్త్రి 381 


కవులను పిలిపించి, “అష్టావధానము కష్టము కాదు, మీరు శతావధానము 
చేయగలరా? అని అడిగి దాని వివరములు తెలిపెను. జంట కవులు 
అహంకరింవలేదు. ఆలోచించి జవాబు చెప్పుదుమని వ్యవధి అర్థించిరి. 


వారిద్దరు ఏకాంతముగా ఒక కొబ్బరి తోట చేరుకొనిరి. అక్కడ 
నూరు కొబ్బరి చెట్లను పృచ్చకులుగా భావించుకొని చెట్లకు శతావధానము 
చేసిరి. దానితో తమకా శక్తి కలదని నిర్ధారణ చేసుకొని వచ్చి సభలో 
శ్రీ వెంకటరత్నముతో '“శతమునకే కాదు సహ్యవమునకై నను చెప్ప 
గలము అని చెప్పిరి. తర్వాత సంపూర్ణ శతావదాన సభ ఏర్పాటై నది+ 


మొదటి రోజు సాయం కాలమునకు మొదటి పాదమైనది. అప్పుడు 
సభ్యులు “ఈరోజు వదలినచో ఇద్దరు ఆలోచించు కొందురు గనుక కొన్ని 
పద్యములై నా ఈ రోజే పూర్తి చేయగలరా? ఒక వరుస లేకుండ పూరింప 
గలరా అని యడిగిరి. కవుల బ్లీ చేయుదు మనిరి. ఒక వరుసలేదు 
పంక్తిలో మొదట కూర్చున్న వారులేరు. అంకెల |[పకారము వారడిగి 
నట్లెల్ల పూరించిరి. అట్లు నిర్వహింప గలుగుట బుద్ధిబలమో, దై వబలమో 
చెప్పలేమని శ్రీ వెంకటశాస్త్రిగారే జాతకచర్యలో అబ్బురము [పకటించిరి. 
ఇంకేమున్నది! సభ అంతా “అహా ఆహా!’ అని అగ్గింపులతో మారు 
[మోగినది. కవులకు కొందరు _మొక్కు వారు, నరనారాయణులే ఈ రూప 
మున అవతరించిరని [పశంసించు వారునై రి. అట్లారంభించినది జయ 
(పదముగా కొనసాగుట కభ్యంతర ముండరాదు. ఐనా పానకములో 
పుడక రాకమానదు. అది అవధానము పూర్చికానున్న 7వ నాడు వచ్చినది* 
అది తెచ్చినది శ్రీ వెంపరాల వెంకటశాస్త్రి. 


శ్రీ వెంపరాల శాస్త్రి సభకు తాను రాక తను కుమాళ్ళను 58, 54 
స్థానములలో కూర్చుండ బెట్టి రి. ఒకరు భూపూతి వివాహము ఉప 
జాతిలోను. ఒకరు కాకినాడ ద్విజవర్గనము వంశస్థ లోను అడిగిరి. 7 వ 
నాడు తండియే సభకువచ్చి అధ్యక్షులై న వెంకటరత్నముగారితో 
హేళనగా కవులు చెప్పినది ఉవజాతి కాదనియు, వర్ణము తప్పిన 
దనియు రెండు దోషము లుద్దాటించిరి.వారు కవులను పిలిచి “మీవద్యము 
తపు లున్నవట, ఏమందురు?' అని అడిగిరి, కవులు వినయముగా 


382 . సారన్వత వ్యానములు 


అవధానములో ఎంతవారికై నను తప్పులు రావచ్చును. ఐనా ఆ తప్పులు 
వీవో సెలవీయండి' అని ఆడిగిరి. 


అప్పుడు శ్రీ వెంపరాల శాస్త్రి కుమార సంభవము మొదటి శ్లోకము 
చదివి, “ఉఊపజాతిలో ఉపేం్యదవ(జ ఇందవజ సాంకర్యము సమముగా 
ఊండవలి, మీ వద్యములో నట్లులెదు గనుక తప్పు అనిరి. 


వెంటనే కవులు రఘువంశము రెండవ సర్గలోని మొదటి శ్లోకము 

చదివి “రెండూ ఉపజాతులేి అనుచు అన న్త రోదీరిత లక్ష్మభాజొ పాదౌ 
యదీయా ఉపజాతసా శ అని మల్లినాథసూరి వ్యాఖ్యాన పజ్బు లనుదా 
హరించిరి. దానితో శాస్త్రి నిరు త్రరుడై రెండవ దోష మెత్తుకొనబో యెను" 
“ముందు ఇందులో మీకు అవజయము ఒప్పుకోండి” అని సభ్యులు కేకలు 
వేసి చప్పట్లు కొట్టిరి, ఆయన రెండవ దోషమున్నదన్న పద్యమిది. 

ఉద్య నా పుత్రి నొసగెద ననూనాకృతి 

భాసమాన నొగి భార్యగ ని 

ద్దాని దగనేలు కొమ్మని వీనికి 

నర్ధ్థంబు తేట తెల్లముగాగస్‌* 


ఈ పద్యము సీత పెండ్రికేకాక ఎవరి పెండ్లికై నను అన్వయిం 
చును కనుక వర్ణ్యము తప్పినది అని శ్రీ శాస్త్రి వాదము. 


కవులప్పుడా పద్యమునకు పీతా వివాహమునకే అవ్వయించు 
_నట్లర్భము చెప్పగా, వినిసంతో పించి సభలోని పండితులైన సరసింహ 
శాస్త్రిగారలు ఇట్లాక్రీపణలు చేయరాదని శ్రీ వెంపరాల శాస్త్రికి చెప్పి సద్ధి 
చేయ జూచిరి. ఆయన వినక “ఇది క్రిషాన్వయము, దీనిని బుధు లొప్పు 
దురా?' అనుచు ఇంకను ఎదిరిం చెను. 


అప్పుడు రామశాస్త్రి మండిపడి “అవధాన పద్యములో క్రిషతాదోష 
మెన్నుచున్నావు. నీ వెప్పుడైనా వద్యముచెప్పి ఎరుగుదువా?' అని అడు 
గగా ఆయన తా నెప్పుడో చెప్పిన పద్యము చదివెను. అందులో “వర్టి 
ష్యదృద్ది' అని ఉన్నది. 


అది విని వెంటనే రామశాస్త్రి “వర్షిష్యదృద్ధి" అన్నపదము శబ్ద 


నోరి నరసింహశాస్త్రి 383 


శాస్త్ర విరుద్దము. మా బోంట్లము చెవులు మూసికొనవలెను? అనిరి. నర 
సింహశాస్త్రి ఇత్యాది పండితులును రామశాప్తినే సమర్థించిరి. దానితో 
సభ్యులు “వహ్వా, వహ్వా” అని కవులను [పశంసించుచు చప్పట్లు కొట్టిరి. 


అంతట అవధానపూర్తి సభ జరిగినది. ఒకరు పద్యములు తల 
(కిందులుగా అప్పజెపుమనిరి. ఒకరు నాచరణము మీరే చెపుడని శ్రీ వెం 
కట కాస్త్రిన్తి ఇంకొకరు శ్రీ తిరువతిని అడిగిరి. ఈ విధముగా ఆ మహా 
సభలోని సభ్యులలో ఎవరికేమి కష్టమని స్ఫురించెనో, ఆ పద్దతులెల్ల నడీ 
గిరి. అందరికి కవులు సుష్టుగా సమాధానములు చెప్పిరి. నభ జరిగిన 
పాఠశాలా భవనము పాలసము[దమువలె ఆనందముతో పొంగి నది. 
అద్భుతమని అందరు [పశంసించిరి. 


కాకినాడ పౌరులు నాలుగు నూటపదార్లు జోడు శాలువలు, రెండు 
చాపులు సమర్పించి, అత్తరు తాంబూలము లిచ్చి (మొక్కిరి, తాము 
పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇట్టి కవీశ్వరులను చూడలేదని బహువిధముల 
నగ్గించుచు పుర్యపముఖులు ఉపన్యాసములు చేసిరి. కవులను హారాదు 
లతో నలంకరించి అశ్వశకటముపై నెక్కించి మెళతాళములతో నూరే 


గించిరి, అది 1891 సం॥ముః అప్పటికి మోటారులు రాలేదని నేటి పాఠ 
కులు గు ర్రించుకొనవలెను. 


ఇంత ఘనసమ్మానము పొంది మరికొన్ని అవథానములువేసి 


(బహ్మగురుని యొద్దకువచ్చి కవులు (మొక్కగా గురువు లానందముతో 
నాశీర్వదించిరి. 


శ్రీ తిరుపతి వెంకటిశ్వరులకు కాకినాడలోనంత గౌరవము జరిగి 
నది. కాని అప్పటికి నాలుగై దేళ్ళ [కిందట ఆ కాకినాడకే వెంకటశాస్త్రి 
మేఘ సందేశము ఆధ్యయనము చేయుటకు పోగా వారములు కుదరక 


కాటవరనును పల్లెకు చేరవలసిన వాడాయెను. కాలము కావించు చమ 
తార మా విధముగా నుండును 


కాకినాడ శతావధానమైన తర్వాత కోనసీమ అ|గహారములలో 
ఎన్నో అవధానములు చేసిరి. అమలా పురములో అష్టావధాన శతావధాన 


384 సారస్వత వ్యానములు 


ములు కాకినాడలో నంతగా వై భవముగా జరిగినవి. ఆ పిమ్మట వ్యాకరణ 
మహాభాష్యాధ్యయన మారంభమైనది. 


(దవ్యార్ధనకై ఏలూరు వెళ్ళి అవధానముచేసి బందరు వెళ్ళి రి. 
బందరులో వారికి అమిత ధనలాభముతోపాటు గౌరవాదులును చేకూరినవి. 
విందులు, సభలు గానములు, నాటకములు సాటిలేకుండ సాగి నవి, 
అక్కడ అష్టావధానము వ్యస్తాక్షరిలో రెండు భాషల పదము లి చ్చి రి. 
అక్కడ సిడ్నివి, ఎట్టి అను హూణుడు ముగ్గుడె ఆ సంవత్సరము డిసెం 
బరులో అడయారులో జరుగు థియొసాఫికల్‌ కన్వెన్షను సభకు రమ్మని 
యాహ్వానించెను. 


అది 1893 డిసెంబరు. ఆ సభకు అనిబెసెంటమ్మ, అనేక దేశముల 
నుండి (ప్రసిద్ధులు వచ్చిరి. వారి సమక్షములో కవులు చేసిన అష్టావధాన 
మునకు అందరు ముగ్గ్గులెరి. బెసెంటమ్మ నూటపదార్తిచ్చి అభినందన 
ష్మతిక కూడ నిచ్చినది. చెన్నపట్టణ పౌరులు కూడ నెంతో సమ్మానించిరి. 


నెల్లూరులో అష్టావధానము విశేషనియమములతో జరి గి నది. 
వద్యము అక్షరము ఒక్క టొక్కటి చెప్పవలెను. అవధాన పూర్తికి ఆనం 
దించి “బాలసరస్వతి” బిరుదమిచ్చి విందులతో ఘనముగా సమ్మానించిరి. 


పెఠాపురము, బెజవాడ, విజయనగరము, హైదరాబాదు, గుంటూరు 
. ఇత్యాది పట్టణములందంతటను అవధానములు, సభలు జరిగెను. గుం 
టూరు సభలో, 1911 నం॥లో ఆగస్టు మాసమని తోచును. శ్రీ కొప్పరపు 
కవుల అభిమానులు లేవదీసిన కుర్చీ తగాదాలతోో అవ్చ్పటికే కుములు 
చున్న అగ్గివలెనున్న వై దికనియోగి స్పర్ధలు మంటలుగా (పజ్వరిల్లినవిః 
ఏది ఎట్లున్నను, దానితో అటు కొవ్పరపువారికిని ఇటు తిరుపతి వెంక 
టేశ్వరులకును సభలు, నమ్మానములు అ[ఖ్రత పూర్వముగా సా గి న వి. 
పట్టణములలోనేగాక పల్లె లలోగూడ శ్రీ తిరువతి వెంకటేశ్వరులు సభలు 
అవధానములు చేసిరి. 


ఒక్క విశేషము మా|క్రమున్న ది. శ్రీ తిరుపతి వెంకటిశ్వరు లన్న 
డును నియోగులను దూషింపలేదు. అందువల్ల నే వారియందు కేవల 


నోరి నరసింహకాస్ర్రీ 385 


శాఖాభిమానదోష దూషితులుకాని నియోగులందరు గౌరవాభిమానములు 
చూపుచుండిరి. శ్రీ తిరుపతి శాస్త్రిని ఆస్థానకవిగానుంచుకొని అసమానా 
దరాభిమానములు (పదర్శించిన పోలవరము జమీందారుగారు నియోగి 
[పభువులు. వారి శిష్యులలో అ(గగణ్యులె , శ్రీ వెంకట శాస్త్రిగారికి ఆమ 
రణము జరిగిన మహా సమ్మానములకు ఆధ్య్వర్యవము వహించిన శ్రీ 
పింగళి లక్షీకాంతముు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావులు నియోగులే యని 
గమనింపపలెను. 


కవుల తగాదాల పిమ్మట పల్లెటూళ్ళలో జరిగిన అవధానములు 
సమ్మానములలో నెల్ల ఆ|గగణ్య మైనది. వెమపరా[గహార శతావధానము, 
దాని వై భవము మహానగరముల సభలను మించి పోయినది. కవులను 
(బహ్మరథముపట్టి ఊరేగించిరి, కంకణ [పదానాదుల తో గౌరవించిరి. ఆ 
సమయములో జరిగిన అన్నప్రదానము తిరుపతి వెంకటిశ్వరుల కే ఆశ్చ 
ర్యమనిపించినది. 

అశ్వ మేథంబొ రాజసూయంబొ సత్ర 

యాగమో నాగ్గ నవధాన మలవటిచిరి 
అని (ప్రశంసించిరి. అప్పటికే తిరుపతి వెంకటేశ్వరులకు వయస్సు మీరు 
చున్నది. కావున నవధానారంభములో శ్రీ వెంకటశాస్త్రి కాత్యాయనీదేవి 
నిట్లు పార్థించెను. 

“గిరగిర గిరగిర గిర 

గిర్గిరగిగ్గిర గిరుగి[రుగా 

దిరిగెడి శీర్ష, మేగతిని దేవి, 

వధాన మొనర్ప నేర్తునం 

చరయక నీ కటాక్షమది 

యాదరు వుండుట జేసి సాహస 

స్ఫురణకు బూనినాడ 


గృవ పొంపిరివో భరియింపు మింపుగన్‌.* 


ఆ య్మగహారములో జరిగిన మర్యాదలకు ఆనందపరపశులై 
వెళ్ళుచు, దారిలో శ్రీ వెంకటశాస్త్రి చెప్పిన పద్యములలో నొకటి; 


29 


386 సారన్వత వ్యోనములు 


“ఎక్కించితివిగదా యేగుచో మేనాల 
సర్వతస్సుమవృష్టి సంకులముగ 
బట్టించితివిగదా (బహ్మ రథముగూడ 
స్వస్తి వాచన పురస్పరము గాగ 
గల్సించితివిగదా గాఢోత్సవమ్ముల 
వారాంగనా కదంబముల తోడ 
దాల్సించితివిగదా తలలపై బాదర 
జంబు నొ బాలవృద్దంబు గాగ 


దురభిమాన |గహావేశ ధూమధూపి 
తాపయోజక గ_ర్రపురాంతర స్టి 

తాత్మ పద్దతి పక్షానుయాయి సుజన 
సంకలిత నిత్యమూర్శ, ఆననపు జర్చఃి 


6 


శ్రీ తిరుపతి కవుల విజయ యా[తలలో నానారొజ సందర్శనము 
(పత్యేక ఘట్టము, వారు లబ (పతిష్టులెన తర్వాత ఎందరో రాజులు 
వారిని ఘనముగా సన్మానించిరి, ఈ గౌరవమునకు రాచబాట పడక 
ముందు వారెంతో చిక్కులు పడవలసి వచ్చినది. మొదట వెంకటగిరిలో, 
తర్వాత గద్వాల, అత్మకూరు, వనపర్తి, విజయనగరములలో। తక్కిన 
చోట్ల చిక్కులు స్వల్పమైనవి. 


ఆప్పటి రాజుల సంగతి ముందు కొంత |పస్తావించుట అవసరము. 
వై జాము నంస్థానములోని (ప్రభువులకు తప్ప, [బిటిమ భాగములోని 
వారికి రాజమహారాజ బిరుదము లున్నను ఎవరికిని [వభుత్వాధికారములు 
వీవీలేవు. కొద్ది [గామములకో, ఎక్కువ [గామములకో మేలువరము 
శిస్తు వసూలు చేసుకొను అధికారము మాతమే కలవారు. పాలిత |వజల 
పైన సివిలు |క్రిమినలు అధికారాలు లేవు. ఐనా వారికున్న పలుకుబడిని 
బట్టి పభుత్వమున్నవారి వలెనే వ్యవహరించేవారు, 


నోరి నరసీంహళాస్త్రి 387 


వారి ఆస్థానాలను ఆశ్రయించి పండితులు, పెద్దలో పిన్నలో ఉండే 
వారు. ఎటువంటి వారైనా వారి మాటలకే ఆయా (వభువులవద్ద చెల్లుబాటు 
ఉండేది, 


అప్పటి ఆస్థానము లన్నిటిలో దిగ్రంతులెన పండిత |పకాండు 
లున్నది విజయనగరము. (పభువు ఆనంద గజపతులు స్వయముగా 
పండితుడేకాక విస్తార సంస్కృతి కలవాడు. 


ఇక నై జాము రాజ్యములోని గద్వాల, ఆత్మకూరు, వనపర్తి 
[ప్రభువులకు సివిలు [కిమినలు అధికారాలు కూడా ఉండేవి. అక్కడ 
[పథాన విద్వాంసులు థ్రీ వెషవులు. వారు పెద్ద పెద్ద విద్వాంసు లవుటచే 
వారి మాటకు తిరుగు ఉండేది కాదు. స్మార్తులై న తిరుపతి కవులకు తమ 
[పభువులు సన్మానములు చేయకుండా ఎన్నో ఆటంకొలు కలిగించినారు. 
అన్నిటిని (పతిఘటించి గద్వాల ఆత్మకూరులలో తిరుపతి కవులు విశేష 
గౌరపములు పొంద గలుగుట వారు పేదర్శించిన (జ్ఞా [ప్రభావము 
వల్ల నే. అట్టి విజయము వనపర్తిలో మాత్రము సాధ్యపడినట్లు తోచదు. 
కాని |పభువు సమక్షములో అవమానకరముగా చాటువులు చెప్పి 
రాగలుగుటే వారి మహ త్త్యమునకు నిదర్శనము. 


వనపర్తి వలెనే విశాఖపట్టణములో శ్రీ గోడె గజపతిరావుగారు 
కవులను సరిగా సన్మానింపలేదు, వారికి కవులు పెట్టుకున్న అర్జీ పెకి 
వినయము, అంతరములో కొంత ధూర్తత్వమూ (పదర్శిస్తుంది. అది 
చాలా మంచి చాటువు! 


'సంగర శ క్తి లేదు, వ్యవసాయము చేయుట సున్న, సంతలో 

నంగడివేసి యమ్ముటది యంతకు మున్నెహుళక్కి, ముష్టికిన్‌ 

బొంగు బుజాన వేసుకొని పోయెద మెక్కడికేని, ముష్టిచెం 

బుం గొనిపెట్టు మొక్కటి యమోఘ మిదేకద 'దంతిరాజ్బృపా' 
వనవ ర్తిలో దానినే మరి యొక విధముగా _పదర్శించినారు. గద్వాల, 
ఆత్మకూరు, విజయనగరాదులలో సన్మానములు పొందిన తర్వాతనే 
కవులు వనపర్తి [పభువును దర్శింప గలిగిరి. అప్పటికి ఎనిమిదే శ్ళ నుండి 


$86 సారన్వత వ్యాసములు 


వెళ్ళుచున్నను దర్శనము కాలేదు, వనప రి [పభువు వదాన్యుడని 
(పసిద్ధి. కవులు [వాసిన పద్యాలను బట్టి తమ వలన (పభువుకావ్య 
మొకటి అంకింతము గొని ఘనముగా గండ పెండారమువంటి బిరుదము 
లతో సమ్మానించునను నాశతో ఉన్నట్లు కనబడును. కాని [ప్రభువు కృతి 
పొందలేదు. అవధానమైన చేయింపక పది రూప్యములిచ్చెను. కవులు 
మండిపడి యిట్ల నిరి: 


“అరుదుగ వత్తురంచును మహాకవులంచును దోడివారలం 
దొరు నవధాన క్తిగని నూరులు వేలు నొసంగిరంచు నీ 
వెరిగియు, మేటిదాతవయి యే, పదిరూపిక లిచ్చినావుగా 
తిరుపతి వేంకటేశకవి ధీరుల కో వనపర్తి భూవరా!” 


“అన్న ములేక వచ్చితి మటంచు మనమ్మున నెంచినాడవో, 
చిన్నగజూచుటే యశము సేయునటంచు దలంచినాడవో.ి 


“అనుభవించికతిమి దివ్యద్కోగములను రా 
జాధిరాజులకన్న నధికముగును 
సంచరించితిమి రాజ్యస్థానముల బూర్వ 
కవులకన్నను నిరాఘాటముగను 
ఆర్జించితిమి యింత యతిధుల కిడి మేము 
ననుభవింవ జాలినట్టి వృత్తి 
రచియించికిమి వచోరనుణి తోడుగ రప 
వంతమ్ములై న పబంధములను 
రాజమ్మితుల మదిగాక రాజబంధు 
వులము కవిరాజులము పదువురుగలట్టి 
కులమువారము మాకిందు గొదవలేదు 
కీర్తికై రాక చుమి వనవర్తిభూప. 


“ఎందుకేతెంచితి మటంచు నెడద దుఃఖ 
సడుటయే మేటి లాభమ్ము పార్థినేం్యద, 
దవ్యమిదియేల క్రైకొమ్ము దయయె చాలు, 
దానికింత యనెడి వెల తనర దధిపూి 


నోరి నరసింహశాస్త్రి 389 


“సివిలు మొదలగు నధికృతి చెలగు మీర 
లేమి యొనరించినను మంచిదే యటంచు 
సంతసింతుము మాకెట్లు సంభవించె 

నేని యది హెచ్చు గొరవమింతకన్న.' 


కవులను చెరసాలలో వేయించగల అధికారమున్న (ప్రభువు 
వనప ర్తిరాజు! ఆకాలపు నై జాము రాజ్యములో చిన్న నేరానికి ఒకసారి 


జైలులో వేసిన మనిషి పత్తా దొరకడానికి నెలలు పల్టేదని మనము 
గుర్తించుకోపలె! 


వనప ర్తినుండి తిరిగి వచ్చుచు శ్రీ తిరుపతి చెప్పిన పద్యములో 
ఒరటిః 


'పొండు గద్వాల కాత్మకూర్చురమునకును 
ఏమొసంగిన సరసు లా భూమివతులు 
వినుడు మామాట, పై నెందు జనకుడయ్య 
పాకనాటి నృపాలు రెప్పట్ట లేరు.' 


శ్రీ వెంకటశాస్త్రి చెప్పినవద్యము ఇంకొక విధముగా ఉన్నది. 


“ఒక యేగానికి జిన్నికుర్రనికి 
నాయుష్కర్శ్మ చెయించి దా 

నికినై కాని యొసంగి తక్కు సగమున్‌ 
దెమ్మన్న నాచేత లే 

దకటా నాగము, క్షేరపుంగ్భతికి 

దా నంగీకృతిం జోస్సు లౌ 
భ్యకులాయమ్మ గు ముద్దరాలి 

చరితం బాలించితే తిర్పశతీ!' 


ఈ రెండు పద్యాలతో కవులిద్దరిలో వ్యత్యాసము కూడా కనిపి 
స్తుంది. తిరుపతి సూటివనము, వెంకటకవికి లోకామభవమువలన కలి 
గిన వ్యంగ్య వై భవము గోచరి స్తవి. 


390 సారస్వత వ్యానములు 


7 


తక్కిన అస్థానలలో వివాదాలన్నీ ఒక ఎత్తూ గద్వాల ఆత్మ 
కూరులలో జరిగిన తగాదాలు ఒక ఎత్తూ. ఆ రెండు నంస్థానాలలో 
తుదకు వారికి (ప్రాప్తించిన విజయాలుకూడా _ నిస్తులమైనవే. రెండు 
సంస్థానాలకు కృష్ణానదియే అడ్డము. రాజధానులకు మూడు క్రోనులే 
ఎడము, ఇద్దరూ రెడ్డి (వభువులే. రెండు సంస్థానాలూ పండితులను వరీ 
కించి ఘనముగా నమ్మానించినవే! రెండింటిలోను ఆస్థానవిద్వాంసులు 
గట్టివార. గద్వాలవారికి కేశపస్వామి ఇష్టదై ము, అక్కడ ఏటేట కార్తి 
కములో వేదశాస్త్ర పండితులకును, మాఘములో కవిగాయకులను 
సమ్మానములు జరుగును. అత్మకూరువారికి కురుమతి స్వామి ఇష్టదై వము 
అక్కడ ఫాలుణ మాసములో కవి పండిత గాయక నాట్యవే త్త తలకు 
సమ్మాన మొన రురు. విద్వత్స విపోషణలో రెండు సంస్థానములకును 
స్పర్థకూడా కలదు, అ రెండు సంస్థానములో రెండు చిన్న భారత 
యుద్ధములు జరిగిన తర్వాతగాని కీరుపతి కవులకు సమ్మానములు 
జరుగలేదు. సమ్మానములు పొందువరకు వారా యాస్థానములకు పోక 
మానలేదు. తిరుపతి కవుల విజయయా| తలకు ఆ సంస్థానముల సమ్మాన 


ములును రెండు ఉన్నత జయపతాశలు, ముందు గద్వాలలో జయ 
ప్యతిక పొందిన తర్వాతనే అత్మకూరుయాత కావించిరి. 


గద్యాలకు మొదటిసారి 1895 సం, మాఘమాస [ప్రాంతములో 
వెళ్ళిరి, వేళ కన్నములేక చాలా బాధపడిరి. కష్టమైన (ప్రయాణము. 
కవుల మనవులు [వభువు చెవి కెక్క లేదు. అక్కడ నప్పుడు గాయకులకే 
ఘన గౌరవము కాని విద్వత్క్మవులకు లేదని విరక్తితో తిరిగి వచ్చిరి, 

ఆ పిమ్మట విజయనగర యా,త్రచేసి అక్కడ సమ్మానము 
సాధించి, 1888లో మరల గద్వాల వెళ్ళిరి. |పవేశ పరీక్షలో వారికి (త్రిపాద 
సమస్య నిచ్చిరి, 

“రామాయ రామభ్యదాయ 


గురుం నత్వాకఒరోత్కవిః 
వేశీ సంహార నాటకము... 


నోరి నరసింహశాస్త్రి 391 


దానిని వెంటనే కవులిట్లు చక్కగా పూరించిరి? 


“తపస్స్వాధ్యాయ నిరతం గురుం నత్వాఒకరోత్కవిః 
రామాయ రామభ్యదాయ వేణీసంహార నాటకమ్‌,” 


అక్కడ ధర్మాధికారి పభువు చెవిలో ఏవేవో నూరి పోసి ఆవధాన 
సభ కాకుండ విఘ్నము కావించెనను కోపముతో కవులిట్ల నిరి: 


'ఆవాసమా, గౌతమా పత్యతటినీ త 

టీ రాజితంబై న యూరు మాకు.., 

అట్టి మేమిట్టి గద్వాల కరుగుదెంచి 
కుటిల ధర్మాధికారి వాక్కులను వినిన 
రాజుచే మన్ననలు పొందలేక యూర 
కేగుచుంటిమి మా శ క్రియీ నృపాలు 
చెవిని వేయు మీవై న గేశవ, మహాత్మ!” 


ఆ మాటలలో (పాఢి కలసిన బెదరింపున్న ది.గద్వాల (ప్రభువులకు 
కేశవస్వామి యెడలగల భయ భక్తుల చేతనే వారు కవి సండిత సమ్మాన 
ములు చేయుట. అప్పు డాస్థానములోని ఆదిపూడి పభాకర కవి |[పభువుల 
కిట్లు ఆశువుగా సిఫార్చు చేసెను; 

“కనకాభిషికమ్ము గావింపు మనలేదు 
వెయ్యారు లిమ్మని వేడలేదు...... 

గండ పెండేరమ్మ గావలెనన లేదు 
మాన్యమ్ము లిమ్మని మనవి లేదు 

ఒక సభచేసి తోచిన వక్కలాకు 

లిచ్చి పంపించు మనుటకే యింతలాయె...' 


దానితో |పభువు మనస్సు తిరిగినది.  సంస్కృతాం[ధములతో 
కవులచే 21_2_1896న $7 మందికి శతావధానము చేయించి ఆనందించి, 
[పభువు కవులకు రాంకవములు హేను బిరుదములు నూరార్లు బవూక 
రించి _పతిపక్షి సమక్షములోనే “తగిన కవి చం|దులని (వశంసించి 
గద్వాల మొహరుతో జయ ప|తిక సమర్చించిరి. అవధాన సమయములో 
కవులు పతి పక్షులను నిశ్శంకముగా దుయ్య బట్టిరి. 


392 సారస్వత వ్యానములు 


* ఈ సమ్మానమునకు పూర్వమే “శని[గహము అను పేర 
పరోక్షముగా ధర్మాధికారిని నిందించినారు. అది 2! పద్యముల లఘు 
కృతి. ఐనా తిట్టు కవిత్వములో అద్వితీయమైనది. అన్ని తిట్టు కవితలలో 
వలెనే అందులోను [పత్యక్షముగాను వ్యంగ్యముగాను కొంత అసభ్యత 
కూడా కలదు. మొదలి పద్యములో శ్రేషాను (పాజీతమైన వ్యంగ్య మెంతో 
ఉన్నది. 


“ధరణీ నాయకు డు త్త ముండవని నిన్‌ ధర్మాధికారమ్ము నం 
దురహి న్నిల్చుట, తుచ్చ బుద్దివయి కిందున్‌ మీదునుం గాన కే 
ల్ల రి కార్యములు పొడు సియుటకేె నీ లక్ష్యమ్ము మా బోటు లెం 
చర్కు చండాల, శనిగహంబ యిక మా సామర్థ్యముం జూడుమా?! 


ధర్మాధికారి శబ్దమును ధర్మ - అధిక _- అరి అని కూడ విరువ 
వచ్చును. ధర్మము అనగా ధనస్సు అను నర్ధమున్నది. ధనుర్హ గ్నము 
బృహస్పతికి స్వస్థానము, శని చండాల [గహము, ధరణి నాయకుడు, 
రాజా- అనగా చం|దుడు. 


శని నింకా కవులిట్లు తిట్టినారు. 


కర్ట్‌ తోబుట్టువు దున్న నెక్కు అల 9 

'నిరుడే తెంచిన, వచ్చు వత్సరమటంటే కాదె..." 
“కుంక్కా పాప మటంచు నెంచక వృధా 
కొండెంబులన్‌ రాజుతో... 

“నీకంటెన్‌ ఘనులంచు మమ్ము జనులెం 

తే బేర్కొనం దాన బల్‌ 

కోకం బందికాదాొ సభస్‌ జెరచి నీ 

శూరత్వముం జూపి త్రీ 





*'ళనిగ్రహముి ఆత్మకూరు విద్వాంసుని గూర్చి |వాసినదని శిబా 
లక్ష్మీకాంశశాస్త్రిగారు |వాసిరి. దానినే శ్రీ రావూరి దొరస్వామి శర్మగారు 
కూడ ననుసరించిరి. అది పొరపాటని తోచును, శ్రీ వెంకటళాస్త్రిగారి 
జాతక చర్యకు పామాణ్య మిచ్చి తిమి, 


నోరి నరసింహకొన్రీ 393 


శోఠంటే కడతేర్చు నిన్ను... 

“గురుడున్‌ సూర్యుడు చం[దుడున్‌ గుజుడు శు 
[కుండున్‌ బుధుండుం బర 

స్పరముం గార్యము నిర్వహించుటకునై 
పల్మారు యత్నించుచుం 

డిరి కాకుండునె, రాహు కేతువులతో 

నీ వొక్కడుం జేరి మ 

తృరముంజూప శని గ్రహంబ యిక మా 
సామర్థ్యముం జాడుమా!' 


ఆస్థానములోని ఇతర పండితు లెందరో తిరుపతి కవుల పక్షమైరి. 
ఇద్దరు మ్మాతము. రాహు కేతువులు శని పక్షము. తిరుపతి కవుల 
యత్నము నెరవేరినది. 


తిరుపతి కవులెంత బాధతో తిట్టు కవిత్వమునకు దిగినారో ఈ 
పద్యములో వ్యక్తమవుతుంది. 


“ఆకలంకమ్ముగ దేవతా కృతులుగా నై నస్‌ మహారాజ వ 
ర్యకృతుల్‌గా గనునై న గంథములు చేయం బూను మాచేత ది 
ట్టు కవిత్వమును జెప్ప జేసితివి పొడుం బుద్ది చూపించి 

దుష్ట, కుల భష, శని గహంబ యిక మా సామర్థ్యముం జూడుమాి 


శనిగహబాథ తొలగిన తర్వాత నుండి గద్వాలకు తిరుపతి కవులు 
నిరాఘాటముగా వార్షిక యాతలు సాగించిరి, ఐనను శ|తుపక్షమువారి 
యలజడి పూర్తిగా పోలేదు. 1902 లో వారు ఆత్మకూరు మీదుగా గద్వాల 
వెళ్ళిరి. గద్వాల రామభూపాలుడు చసిపోవుటచే ఆయన సంవత్సర 
దినమువరకు గద్వాల రాణి కవుల నుండుడని యాపినది. అవ్వడు 
ఆత్మకూరు రాజు మేనల్లుడు గద్వాల వారికిని బంధువగు శ్రీనివాసుడు 
పచ్చిగా పూరింపదగిన సమస్య ఈయగా, కవులు దానిని తగిన విధమున 
పూరించిది, అది శ తువులై న వారు తమకే అన్వయించుకొని కుపితులై, 
కవుల పై పేరు పెట్టియే బూతువద్యము వాసి, తమ శిష్యుడైన భట్టును 
కర్శగా కల్పించి, కవులకు పంపిరి. ఇది తెలిసి గద్వాలరాణిగారు వెంటనే 


394 సారస్వత వ్యానములు 


ఆ భట్టును ఖై దులో వేయించిరి. అంతట ఆ పండితులు తామే ఆ 
పద్యము |వాసినట్లు ఒప్పుకొని, భట్టుకు వేసిన ఖైదు తమకు వేసినల్లై 
యని వేడుకొనగా, రాణిగారు మన్నించి భట్టును ఖై దునుండి విడిపించిరి, 
ఇదంతయు సరిగా వేలకొలది (బాహ్మణ్యము, పండితులు రామభూపొలుని 
దినమునకు వచ్చిన రోజుననే జరుగుటచే పండితులందరు కవుల శత్రువు 


లను గర్హించిరి. ఆరేడు సంవత్సరములు సాగిన గద్వాల తగాదా ఈ 
ఉదంతముతో శమించినట్లు తోచును, 


8 


ఆత్మకూరు తగాదా ఒకటిరెండు సంవత్సరములే సాగినా అది 
తీ వతరమైనది; ; కవులు అంతిను విజయముకూడా అఖండతరమైనది. 


అప్పటి ఆత్మకూరు రాజు సీతారామరాజు గారు. అస్థానవండితులలో 
పధానుడు తర్కతీర్థ, బాలసరస్వతీత్యాది బిరుదాంకితుడై న శ్రీ తిరుమల 
బుక్క పట్టణము శ్రీనివాసాచార్యులుగారు. ఆయన వరుసగా ఎనిమిది 
తరాలుగా మహావిద్వాంసులుగా ప్రసిద్ధి వొందినవారి వంశములో పుట్టిన 
విద్వత్కవి. ఇందోరు, గ్వాలియర్కు ధారానగరము సంస్థానములలో 
వెదుష్యము (పదర్శించి మెప్పు లందినవారు. వారిగూర్చి శ్రీ వెంకట 
శాస్త్రి జాతక చర్యలో 'ఆయన చదివినది తర్మము, సం[గహించినది 
వ్యాకరణము. వైష్ణవుడు కనుక అన్ని విద్వలు నేర్తుననును. గద్యాల 
నృసింహాచార్యులకన్న తాను కవితలో నధికుడననును. ఆయనకు తెలుగు 
రానందున సికపట్లు కలీగెను*అని (వాసిరిః వారే కథలు గాథలు లో 
ఇట్లు వ్రాసిరి. “అత్మకూరు సంస్థానంలో ఒక పండితుడున్నాడనిన్న్‌, 
ఆయన నాలుగు శాస్తా9లు వచ్చినవారనిన్నీ, అశుక వితము చెప్పే 


వారనిన్నీ, చాలా సమర్థులనిన్నీ చెప్పడంమా(తం వింటూ ఉన్నాము. 
ఆయన కున్నంత సరు స పొంతంలో ఎన్యరికిన్నీ లదు.” 


ఆ యాస్థానంలో (పాచీనకవియైన కవిసార్వభౌమ శఠమర్షణ 
కృష్ణ మాచార్యులు “శ్రీనివాస విలాసము అను చంపూకావ్యమును 
సంస్కృతములో రచించిరి సీతారామపభువు దానిని ఆం[ధీకరింపుడని 


నోరి నరసింహశాస్త్రి 395 


ఎందరికో ఇచ్చినను, అందరును చేతకాదని, వదలుకొనిరి. అద్దీ దాని 
నాయన, కొంత పరీక్షార్ధ మె తిరువతికవుల కిచ్చిరి. వారు చదివి “చెప్పెద 


మని ఒక రా|తిలో చదివి మరునాడు దాని నాంధ్రీకరింతుమని (ప్రభువుకు 
నివేదించిరి (పభువాశ్చర్యముతో నాదరించెను. 


ఆ యాదరము చూడగా ఆస్థానకవి శ్రీనివాసాచార్యులకు అసూయ 
కలిగినది. ఆయన కవులకు మీసములుండుటను బట్టి చూడగా వీరు పండి 


తులు కాదని పలికెను. ఆ సంధర్భములోనే జగ త్ర సిద్ధమైన 'దోసమటం 
చెరింగియును ఇత్యాది మీసము పద్యము పుట్టినది. 


మాకొలోచింపగా, కవులకవ్వుడు మీసముండుటకు కారణము తండి 
బీవించియుండగా మీసములు తీయుట కొంతమంది వై దికులు తప్పుగా 
భావించు నాచారముండుట వల్ల నని తోచును. ఏమైననేమి, మీసము 
రెందుకుంచినారనగా, పౌరుషముగా కవులు [పత్యు త్తరమిచ్చిరి. 


తర్వాత నొకనాడు రాజసభలో కవులు తమ దేవిభాగవతము విని 
పించుచుండిరి. అందులో 'గుణాలయ' శబ్దము, “దేవతలు ధర్మవర్తులు 
అనుటయు సంస్కృత వ్యాకరణ విరుద్ధములగుటచే అవ శబ్దములని 
ఆచార్యులు నిరూపించిరి. కవులు నన్నయాదుల పయోగములు చూపి 
సమర్థింవగా, ఆచార్యులవి అచ్చు తప్పులనిరి. ఆయన వాదమును సభ 
లోని" ఇతర పండితులొప్పలేదు. రాజుతో కవులిట్లు చెప్పిరి: 


“ఆఅం|ధభాషకు నన్నయ రచించినట్టి భా 
రతము కవీం[ద సమ్మతమయేని 
అస్మత్సయు క్ర గుణాలయ పదము భా 
రత [పయోగానుగతమయెని 
అచ్చు లోవంబన్న యిట్టి మీ ధర్మాధి 
కారి వాదము వట్టి కల్ల యేని 
మన వండితుని రడ్డు మాటాడిరని పట్టు 
దల నీ మనమున గలిగెనేని 
కుర్మ తిక్ష్మా ధరస్వామి దుర్శతులకు 


396 సారన్యత వ్యానములు 


శిక్షకుండయ్యెనేని మాచేయు |పతిన 
తిప్పి వేయంగ నల |బహ్మదేవుతరమె 1 


ఈ సందర్భముతో గద్వాల వారికి కేశవ స్వామియందువలెనే 


ఆత్మకూరు వారికి కుర్మతిస్వామి యెడల భయభక్తులు కలవని గుర్తుంచు 
కోవలెను. 


[పభువు కేమి చేయను తోచక సభనుండి లేచిపోవుచుండగా 
తిరుపతికవు లీ సద్యము చెప్పిరి: 

“'మదనాఖిరామ రాణ్మణి బిల్హణ కవీం|దు 

తో విరోధించి తా జేవ చెడడె? 

రాజ కళింగ గం[గాజు భీమ కవీందుతో....చెడడె 

అల్ల నీల్మాది రాజల జగ్గసుకవీం|దుతో....చెడడె ? 


మున్ను దమ్మన పిండ్మిపోలు లక్ష్మణ కవితో....చెడడె 
యేము గెల్బితి మనుమాట కీవె సాక్షి 


తగవెరింగియు బక్షపాతమ్ము పూని 


మమ్ము నిరసించు టంత క్ర్రమమ్ముగాదు 
ఆత్మకూరు పురిరాజ, యతులతేజ 1 
కవుల కెంతటి థై ర్యసాహసములు | 


[పభువుకును కవులకును రాయబారములు జరిగినవి. రు. 50 /._ లు 


సేల్లోడు ఇత్తుము ! సభ చేసెదరా యని కబురువచ్చినది. కవుల సమా 
ధానమిది. 


“తక్కిన బహుమానము మా 

కక్కరయే లేదు బతెమది చాలునయో, 
నిక్కమది దంపినమ్మకు 

బొక్కినదే కూలిగాదె భూపలలామా ! 
“శివుడెవ్యరికినై న సేవనీయుడుగాడె 
వ్యెష్టవో త్రముల వాపమ్ముగాక,.... 
విష్ణు వెవ్వరిక్షైన వినతిపాతుడుగాడె 


నోరి నరసీంహశాత్త్రీ 397 


శె వుల దురదృష్ట సరణిగాక 
మాదు దురదృష్టమున బట్టి మమ్ము గార 
వింవకున్నంతనే మీకు వెలితియగునాి.... 


ఈ జవాబు పంపగా, (వభువు “మా పండితులకును మీకును కలహ 
మేల ? మీరు శ్రీనివాస విలాసము నాం్యధ్రికరించి తెచ్చినతర్వాత సమ్మా 
నించెది నని సద్ది చెప్పెను, అప్పుడు కవులు, 


“భారతమ్ము తెలుంగు పరప రాజనరేం[ద 
నృపతి నన్నయకవి కిచ్చినట్లు........ 
శ్రీనివాస విలాస మాం|ధికరింవ 

సరస తిరుపతి వేంకటేశ్వరుల కిప్పు 
డానతిచ్చుట మిగుల భాగ్యంబుగాదె 
యాత్మకూరు పురీరాజ, యతులతేజ।” 


కుర్ముతి శ్రీతని ఉత్సవసమయానికి ఆం గ్రీకృత [గంథముతెచ్చి 
విన్నించెదమని కవులు రాజువద్ద సెలవు తీసుకొనుచు నిట్ల నిరి: 


“వేసవి దగ్గరాయె, మిమ్ము 

వీడుటకున్‌ మనసొగ్గదాయె, మా 

వాసము దూరమాయె, బర 

వాస మొనర్చుట భారమాయె మా 

కోసము తల్లి దండులిదిగో నదిగో యని చూచుటాయె వి 
శ్వాస మెలర్బ్చ వే సెలవొసంగిన బోయెదమయ్య, భూవరా!* 


కవులు మాట తప్పక శ్రీనివాస విలాస మాంధీకరించి ఆ తర్వాత 
ఫాల్గుణ మాసములో కుర్మతిస్వామికి జరుగు ఉత్పవ సమయానికి ఆత్మ 
కూరు వెళ్ళిరి. ప్రభువు కుర్మతిగిరివతి ఉత్సవానికి అంబాపురము వెళ్ళిరని 
తెలిసి కవు అక్కడికి వెళ్ళిరి. [గంథము ఆ స్వామిని గూర్చినది గనుక 
అక్కడనే (పభువు వినదలచెను గాని అందరికి జ్వరములు వచ్చుటచే 
వీలుపడలేదు. ఉత్సవానంతరము ఆత్మకూరు వచ్చిన తర్వాత |వభువు 
పండిత సమక్షములో 15 రోజులు [గంథము వినెను. పండితులు కొందరు' 


398 సారన్వత వ్యానములు 


గుణములు, మరి కొందరు దోషములు ఎన్నీరి. ఆ వివాదములు వివరిం 
చుట భారత మంత [గంథ మవునని “జాతక చర్యి చెప్పు చున్నది, 


ఫీతారామభూపాలుడు ఆనంద తన్మయుడై కవులను ఘనముగా 
గౌరవించెను. ఆసమయమున కవులిట్లు (పతిజ్ఞ చేసిరి. 


“పనిగొని నిమ్మ, కంఠమున 
బాణము గల్గిన యంతలోన నో 
జనవర, యింత కన్న సర 
సమ్ముగ దీని దెలుంగు చేసినన్‌ 
వినయమునన్‌ నమస్క్హృతులు 
పేయొనరించి భవద్వి తీర్ణమౌ 
ధన మళభిలంబు నాతనికి 
దానము చేసి తరింప కుందుమే!' 


|పభువు కవులకు మంచి జరీ వస్త్రములు, సేలువలు, బంగారు 
చం[దహారములు, భార్యలకు చీరెలు, పైన రెండు నూరార్లు ఇచ్చి, 
[గంథముతో కవులను ఏనుగుపై నెక్కించి, సకల పండితులును వెను 
వెంట నడువగా, శ|తువులకు ఖేదము, మి్మితులకు మోదము బృనుమడిం 
పగా ఊరేగింప జేసెను. అంతే కొక సంకు, రు £00/-లు ఆదాయము 
వచ్చు భూమిని గూడ సమర్పించెను. 


కాని చ్మితముగా కరినెక్కి దిగిన దాదిగా తిరుపతి వెంకటేశ్వరుల 
కిద్దరికి తీవముగా జ్వర మారంభించినది. ఇదేమని [పభువు మనస్సులో 
పొగిలెను. శ్యతువుల కుద [పయోగమని యందరు సండేహించిరి. 


ఇంతా చేస్టే శ్రీనివాస విలాస మూల కావ్యము మీద తిరువతి 
శవులకంత గౌరవము లేదు. అది వారు దాచ లేదు. అవతారికలో నిటు 
aa) 
(వాసిరి, 
“00 శబ్దా కలనంబునం దితని కాదర మెక్కువ.' 


“కివల శబ్బముల్‌ దగ లగించి భిగించిన యట్టి సంస్కృతం 
బేవగ విప్ప చెప్పనగు, నేమన గుడ్డలు రైక లోపలం 


నోరి నరసీంహశాస్త్రీ 399 


(బోవడినట్టి శుష్కకుచ పొంకము బై టకు బెట్టినన్‌ రసం 
బావహిలంగ నేర్చునె, మహాకవులార, యను (గహింపుడిీ! 
“అల్లి తిమి తోచుగతి గని 

తల్ల జు లొనరించు |గంథతతి కిది సమమా; 

ఢిల్లీకి ఢిల్లె, పలికి 

పల్నే యని చెప్పునట్టి పలుకులు వినరే£ి 


9 


విజయనగరములో ఆనంద గజపతుల దర్శనము అతి కష్టము 
మీద గాని కవులకు సాధ్యపడలేదు. మొదట మహారాజులు తామే తిరుపతి 
కవుల నాహ్వానించినట్లు శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రిగారు [వాసినట్లొక 
ఉత్తరము చేరినది. దానిని వీసుకొని కవులు విజయనగరములో 
రాయడుశాస్త్రిగారిని దర్శింపగా వారు తామా యు తరము వాయ 
లేదనుచు, ఈ దస్తూరీ శ్రీ కాశీనాథ శాస్తు)లు గారిది. గత సంవత్సరము 
మీరు విశాఖపట్టణము వచ్చి ఇక్కడికి రాకుండుట తనకు భయపడియే 
యను చున్నాడు “తన కవధానములో ఎవ్యరును సాటిలేరని ఆయన 
విరవీగు చుండును. మీ రాయన గర్వమడచుట కష్టము కాదు. నేను మీ 
కనుకూలుడనే' అని సెలవిచ్చిరి. 


అక్కడ (పాడ్వివాకుడగు లక్షీనరసింహంగారు ఆదరించి దివాను 
కోదండరావుగారికి పరిచయము చేసెను. దివానుగారు తాను సేవకుడు 
గనుక రాజ దర్శనము చేయించ లేననెను. అప్పుడే "అటు గద్వాలిటు 
ఇత్యాది పద్యము 'రాజు మాకే దర్శన మీయనిచో మరి ఎవరికిచ్చు"నని 
దర్పముతో పద్యము చెప్పిరి. దివాను తానే సమ్మానము చేతుననగా 
కవులు దర్శన మీయని రాజ [దవ్యము తామొల్లమని నిరాకరించిరి. 


పట్టణములో మహారాజా కాలేజీ అధ్యాపకులు కవులచేత సభ చేయిం 
చీరి. దానికి కాలేజి పిన్నిపాలు శ్రీమాన్‌ కిళాంబి రామావతారముగారు 
వచ్చి ఆనందించిరి. ఆయన ఎం. ఏ. మ్మాతమే కాదు, సంస్కృతములో 
విద్వాంసుడు, కవి, ఆయనకు మహారాజలతో మి[తులకుండు చన వుండు 
టచే, చెప్పి కవులకు రాజ దర్శనము చేయించెను. ఆనంద గజవతి 


400 సారన్వత వ్యాసములు 


హూణమున, గానమున, కవనమున నానా శాస్త్రములందు నిపుణుడు, 
మహా బలశాలి. సుందర రూపుడు. వారి యాస్థానములో ఉన్నంత 
మంది విద్వత్పకాండులు మరి ఎవరి యాస్థానము' నందును ఆకాలములో 
లేరు, వారి యెదుట శ్రీ తిరుపతి వెంకటేశ్వర కవులు సంస్కృతాం్యధము 
లలో చెప్పిన పద్యములుకూడ ఉత్తమ కోత యధికారమునకు తగిన బే 


ఉండి వారి సర్వతో ముఖ (పజ్ఞకు నిదర్శనములుగా రాణించు చున్నవి. 
అందులో కొన్ని మాత్రము ఉదాహరిస్తున్నాము. 


“అల పతంజలి కృతం బెన భాష్యమునకే 
పరిఢవిలును మహా భాష్య వదము 
అల దేవదేవుడై యలరారు శివునకే 
తేజరిల్లును మహాదేవ పదము 
అల (తివిష్టపవిభుండై న పొకారికే 
యెన్నంగ దగును మహిం|ద పదము 
అల కాళికా దాసుడౌ కవీశ్వరునకి 
గణన కిక్కును మహాకవి పదమ్ము 


రమణ బరికింప నల మహారాజ పదము 
నీకు తగుగాక యన్యులౌ లోకపతుల 
కొకరికై నను జెల్లునే యోగరూఢీ 
విజయనగర మహారాజ, విపుల తేజ! 


“రాజు రాజనగనే రాజాయెనే చం్యదుడల రాజ శేఖరు న్మాశయిం చెం. 
...రాజనిన రాజరాజన్న రాజులందు నీక తగుగాక యన్య్యులౌ.... 


“తద్కి౦ చం్యదాత పోజయం,. 

నను భవతి దివాష్యస్య కస్మా [శ్చచారః 
సత్యా చ్చం|[దస్య, స_క్షైఒ 

ప్యరుణ కిరణతోఒ జాగళ స్త నోజయమ్‌ 


నోచే దానంద దంతీశ్వర విమలయ శ, సత్య, మిత్యాది వాకై కైెై? 
శాస్తారం కుర్వతే త్వద్యశసి నృపమతణే తార్కికా _స్తర్క రీత్యా. 3 


నోరి నరసింహశాస్త్రి 401 


“అర్థవ త్తని యనధీనమని సమస్త 
దేశసంగత మనియు నదేహ మనియు 
నర్గ్భవత్స్ఫూ[త మందు నీ యశము కొంత 
గూఢముగ జెప్పె బాణిని కువలయేశ?' 


“....నను వరమపరో వర్ధతే క్రీర్తి చందః 
సోఒపి శ్రీ చకరక్షా జమరితి కవయ శ్చ్రవాకై ఏ వదంతి.” 


“కొందరు పచాద్యజంతం 

బందరు మరి కొందురర్శ ఆద్యంతంబే 
యందురు మే ముభయంబని 
యందుము నీ నామధేయ మానందనృపా!ః' 


'మాపసమా నీసాగము గావసమా మాపధాపగా గమనిసమా 

మాపస నీపసగని గా దాపరిపరి పరితుష్టిచెందె నానందన్భపా! 

వ్యాకరణము, తర్మము, కవిత్వము, గానము, సమస్త కళలు, 
శాస్తా9లూ అభిమానించే ఆనంద గజపతి మహారాజు ఆనందించేవిగా 
తిరుపతి కవుల పద్యాలున్న వి, 


విజయనగర సభలో కవులను వ్యాకరణ మహా భాష్యముతో పరీక్ష 
చేయింపగా, వారు నిలువలేక పోయిరని యొకరు (వాసినది నిజము 
తెలిసి |వాసినదిగా తోవదు. ఆనందగజపతి కవులకు నూరార్లు బహూక 
రించి |పతిసంవత్సరము రండని యానతిచ్చెను. జాతకచర్యలో *రాజంటే 
అతడే, మంతి రాట్టందే అతడే. మునసబంటే అతడే, పురమంటే అదే' అని 
శ్రీ వెంకటశాస్త్రి యా రాజును, మంతిని, మునసబునూ, ఆ పురమును 
విశేషముగా కొనియాడుటే ఆందులకు నిదర్శనము! 


10 


పై వాటితో పోలి సే. కవులకు వెంకటగిరిలో సమ్మాన మాలస్య 
మౌట |1పణయ కలహము వంటి దనిపిస్తుంది. తిరుపతి కవుల నానారాజ 
సందర్శనములో వెంకటగిరి యాత మొదటిదిగా తోసుంది. చెన్నపట్టణ 


ములో బెసెంటు వగైరాలవేత ఘన గౌరవము పొందియున్న ఉత్సాహ 


26 


402 సారన్యత వ్యానములు 


ముతో కవులు వెంకటగిరి వెళ్ళినారు. అడుగులోనే హంసపాదు పడినది. 
పెద్ద రాజు గారికీ అర్జీపం పగా దర్శనమిచ్చే వీలులేదని రూపికలంపిరి. 
వారు నలుగురు సోదరులు. తర్వాతి సోదరుడు ముద్దు కృష్ణయాబేందుడు 
మంచిదాత. ఆయన వద్ద ఉన్న బట్టుకవి సలవాలేనిది ఏమీ చేయరు. ఆ 
బట్టుకవి యప్పుడు ఊరిలో లేనందున కవులకు అ స్పినా స్టి కబురు రాలేదు. 
కవులు సత భోజనము, మధ్య మధ్య స్వహస్త స పాకముతో అవస్థపడి, 
ఇంతలో నెల్లూరు నుండి యాహ్వానమురాగా వెళ్ళిరి. నెల్లూరు వెళ్ళుచు 
వారు చెప్పిన పద్యము (దాక్షపళ్ళందక పుల్లగా ఉన్నవన్న పంచతం[త 
కథనే తలపించును. 


“ఈశుండో హరియో చతుర్ముఖుడొ దేవేందుండొ యీ ముద్దు కృ 
షశుం డీతని దర్శనమ్మునకుగా నింతేల చింతింవగా 

గాశిసే తుల మధ్య నిప్పు నృపతి కామమ్ము జన్మించెనే 

ఆశా, నన్నిటు లేల వేపెదవు నీ కాయాసమున్‌ బుట్టదే!' 

“కరు లర్చించునొ యుగ హారములు దా గల్పించునో....' 


కవులట్లు నెల్లూరు వెళ్ళి అద్భుతముగా అవధానము చేసి జిల్లా 
బద్దేని పౌరులను మెప్పించి శతకము చెప్పి ఘన సమ్మానముతో బాల 
సరస్వతి బిరుదము పొంది విందులు కుడుచు చుండిరి. 


ఇంతలో వెంకటగిరి రమ్మని మితుని యుత్తరము వచ్చెను. 
అప్పటికి పెద్ద రాజు కాశీకి వెళ్ళుచు బావమరది శ్రీ చెలికాని గోపాల 
రాయలకు సంస్థాన భార మప్పగించెను. కవులు వెంకటగిరి వెళ్ళి సులభ 
ముగా శ్రీ గోపాలరాయలను దర్శించి అవధానముచేసి నూరార్లు భూషణ 
ములు పొందిరి. శ్రీ గోపాలరాయలు తానంత ధనవంతుడను “కానందున 
శ్యాలకుల దర్శనము చేయింతుననెను. తక్కిన వారొప్పుకొనిరి గాని, 
కవులు తమవద్ద సెలవు తీసుకొన కుండా నెల్లూరు వెళ్ళినందున ముద్దు 
కృష్ణయాచేం[దు లొప్పుకొనలేదు వారికి కవులిట్లర్జీ పెట్టుకొనిరి. 

'_ “పరదేశ సంపాదన రతి మీకు నరేంద 
పరదేశ సంపాదన రతి మాకు........ 
మీకు రాజసదము మాకును గల్లి 


నోరి నరసింహశాస్త్రి 403 


రాజపదము కలది కెందు గాదువలేదు 
కాన సామ్యమిచ్చి మానించు టౌప్పదే 
ముద్దుకృష్ణ యాచభూవరేణ.' 


'దేవర యాజ్ఞ గైకొనక తెంపున నెల్లూరి పట్టణమ్ము మున్‌ 
బోవుట మంచిగా దయిన బోవుటకేమి నిమిత మన్న, నో 
భూవర, శుద్దవై దికుల బుద్ది మహత్వ పటుత్వ సంపదల్‌ 
దేవర వారి చిత్తఫణితిన్‌ జొరబారి ముదము సేయగన్‌.' 


శ్రీ ముద్దుకృష్ణ యాచేం్యద్రులు కృ్తిపడి కవులను ఘనముగా 
సమ్మానించిరి. తక్కిన సోదరులును సమ్మానించిరి. వారిలో మూడవ 
సోదరుడగు శ్రీ వెంకటకృష్ణ యాచేర్యదుల మీద కవుల పద్యములలో 
ఒకటీ జగ్మ్యత్ప సిద్ధమైన ది. 


“పొసాద నిర్మాణశక్తి మీకు నృపాల 
(సొసాది నిర్మాణర క్రి మాకు 
సాధు వృత్తి విధాన న క్రి మీకు నృపాల 
సాధు వృత్త విధానన క్రి మాకు 
నవరసా సంపాద రతి మీకు నృపాల 
నవరస సంపాదన రతి మాకు 
సతత నద్దుణ గణాన క్రి మీకు నృపాల 
సతత సద్గుణ గణాస_క్తి మాకు 
మీకు యాచ బిరుదు మాకును యాచక 
బిరుదు గలదు వర్ణభేద సూత 
ముండె, దీని నెన్న కొనగు మీ వేంకట 
కృష్ణ యాదభూవ యిపుడు సమతి. 
ఇంతలో కాశీ నుండి పెద్ద రాజును వచ్చి కపులను ఘనముగా 
సమ్మానించెను, వెంకటగిరి యుదంతముళకో కవుల పాలిటి కల్ప వృక్షమై 
వేళకు వచ్చి సాయపడినది (ప్రభువుల బావమరది శ్రీ గోపాలరాయలు, 


వారు కవుల యందెంతో అభిమానము చూపిరి. శ్రీ వెంకటశాస్త్రి కవ్ఫుడు 
24 సం.లు, 


404 సారన్వత వ్యానములు 


11 


ఈ విధముగా పెద్ద తగాదాలు కాని చిన్నవి గాని జరిగిన పిమ్మట 
కవులు సమ్మానము సాధించుటలో వారి పజ (వస్ఫుట మవును. కాని 
ఎందరో |వభువులు తిరుపతి కవులను తమంత తాము పిలిచి బహువిధ 


పమ్మానము లొనర్చిరి, వారిలో కొందరినై నను ఈ సందర్భములో 
న్మరింప కుండుట ధర్మము కాదు, 


వారందరిలో, సంపద తక్కునై నను, ముందు స్మరింప దగినవారు 
చితాడవాసి కావ్యనిధి శ్రీ చెలికాని లచ్చారావుగారు. వారు గొప్ప భాషా 
పోషకులు. వారు శ్రీ తిరుపతిశాస్త్రిగారిని పోలవరము జమీందారుగారు 
పరమపదించిన తర్వాత తుదివరకు పోషించిరి. ఇక వెంకటశాస్త్రిగారిపై_ 
వారు చూపుచు వచ్చిన సమాదరము అనమాన మైనది. వారిని స్వయముగా 
సమ్మానించుటయే కాక తమ సోదరి లక్ష్మీనరసా పురము జమీందారిణి 
యగు శ్రీ రావు రామాయమ్మ గారిచేత బహుపర్యాయములు సమ్మానింప 
జేసిరి. శ్రీ లచ్చారావుగారి అకాల నిర్యాణమునకు శ్రీ వెంకటశాస్త్రి విల 


పించుచు చెప్పిన పద్యములును, ఆ సందర్భములో వారిసోదరి రామాంబ 


గారికి చేసిన ఉపదేశ వద్యములును శాస్త్రిగారికి వారి యెడగల అత్మీ 
యతను వ్య క్రీకరించును. 


ఆ తర్వాత పేర్కొనదగిన వారు శ్రీ పోలవరము జమీందారు 
కృష్ణ్టభూపతి. అయిన కవులచేత బుద్ధి చరితము [వాయించి కృతిభర్త 
యయ్యొను. తన యవసానకాలముదాక శ్రీ తిరుపతిని ఆస్థాన కవిగా 18 


సం. లు పోషంచెను. ఆయన నిర్యాణమును గూర్చి శ్రీ తిరుపతి |వాసిన 
పద్యములు ఎంతో హృదయ విదారకముగా నున్నవి. 


“మా కా పుడు మా కొడయడు 


మా కాలంబంబు రాజమౌ _క్తిక మపుడే 
నాకాలయమున శరిగెస్‌ 


మా కృష్ణరాయభూమి నాథుం డకటా। 


నోరి నరసింహశాస్త్రి 405ీ 
'పీట పె గూర్చుండి పిలువ నంపక యుండ 
నేదినమ్మును భుజియింప లేదు 


మొదటి నుండియు దుట్ట తుదదాక నొకరీతి 
గురుభావమున కోటు జరుపలేరు....' 


వారి నిర్యాణము తర్వాత శ్రీ తిరుపతి రెండేళ్ళ కంటె జీవింప 
లేదు. 


కిర్ణంపూడి (పభువు ఇనుగంటి చిన్నరాయడు కవుల నాదరించి 
వారికి పీతి పాాతుడయె్యను. 

“ఇనుగంటి న్నినుగంటి భద మొక యింశేనిస్‌ గనస్‌రాదు. పో 

మునుగంటిస్‌ నినుగంటి భేదమొక యింతేనిప్‌గనన్‌రాడ్కు మే 


ఘునిగంటి న్నినుగంటి భేదమరయన్‌ గోరంతయున్‌ లేదు, మీ 
యినుగంట్యన్వయ మెంత చేవగలదోయీ చిన్న రాయాధిపా,' 


ఆయన |పతిసంవత్సరము శ్రీ దేవీ నవరాత్రి పూజలు చేసెడి 
వారు, విలంబి సంవతృరపూజ చూచి 1898 లో శ్రీ తిరుపతి కవులు 
దండకముగూడ చెప్పిరి. 


ఈ ఇనుగంట్యన్వయములో [పకాశరాయ్యపభువు అన్నవరము 
సత్యనారాయణస్వామి ధర్మకర్తలు. వారు శ్రీ వెంకటశాస్త్రిని స్వామివారి 
అస్థాన కవిగానేచేసి ప్రతిసంవత్సరము ఉత్సవములకు పిలిచి సమ్మా 
నించు చుండిరి. శ్రీ పకాశరాయలను శ్రీ వెంకటశాస్త్రి ఎన్నెన్నో పద్యము 
లలో (పశంసించెను. 


శ్రీ నూజివీటి శ్రీరామచం[ద అప్పారాయ [ప్రభువు తిరుపతి 
కవులను మొదట 1908 లో పిలిపించి సంపూర్ణ శతావధానము చేయించి 
సమ్మానించి నూరార్లు వార్షికము (పకటించెను. తర్వాత మరియు నెన్నో 
మార్లు పిలిపించి సమ్మానించెను. ఒకమారు వారి గురువులు వానమామలై 
స్వాములు నూజవీడురాగా, వారు కవులసు రాకతప్పదని పెలిసించిరి. 
కవులు వెళ్ళగా వానమామలై స్వామి కవులచేత అవధానము చేయించి 
నూరార్లు శాలువలతో జయప్మతిక పసాదించిరి, శ్రీరామచంద్ర 


406 సారస్వత వ్యానములు 


అప్పారావు గారు పరమవదించిన పిమ్మట వారి రెండవ కుమారుడు 
సింహాది అప్పారావుగారు వార్షికము పంపుచునే యుండెనుగాని ఆ దాత 
కంతధనములేదని భావించి శ్రీ వేంకటశాస్త్రి రెండు సంవత్సరముల 
వార్షిక మొక్కసారిగా (గ్రహించి ఆపై నిక నివ్వవలదని మనవిచేసి 


ఒప్పించెను, ఇందులో శ్రీ శాస్త్రి పతిగహములో ఎంతో ఉదారత 
(పదర్శించెను. 


ఇట్టిదే మరియొకటియు గలదు. జమీందారు అనదగినంత ఒక 
సంపన్న [బాహ్మణ గృహస్థు కవులకు వెయిన్నూటవదారు లిత్తునని 
పాణిగృహీత వాయించి అంకిత . మిమ్మ నెను, ఎన్ని మారు లడిగినను, 
స్థితి చిదికిపోవుటచేత, ఇయ్యలేక కవులపేర |పోనోటు (వాసివం పెను. 
వెంటనే కవులానోటు రద్దు (వాసి పంపివేసిరి. [గంథము ఆ గృహస్థు 
కంకితముగానే |పకటించిరి, వీనిని బట్టి తిరుపతి కవులు దాతల శర్తిని 
మించి వార్షికాదులు [గ్రహింప నిరాకరించు చుండిరని తెల్ల మగును. 

శ్రీ తిరుపతిళాస్త్రి నిర్యాశానంతరము శ్రీ వెంకటశాస్త్రి చల్ల ప ల్లి 


రాజాగారగు శ్రీ అంకినీడు పసాదరాయలయు, శ్రీ శివరామ |వసాద 


పభువులయు పటాభిషేకములకు వెళి ఘనముగా సమానము 
న లి లి 2 
"లందెను, 


అట్లే బొబ్బిలి రాజాగారి పట్టాభి షేకమునకు థ్రీ వెంకటశాస్త్రి వెళ్ళి, 
తర్వాత పట్టాఖిషక కావ్యము రచించెను, ఆ కావ్యము వినిపించుటకు 
"శ్రీ శాస్త్రి శిష్యసహితము బొబ్బిలి వెళ్ళెను. (ప్రభువు శ్రీ శాస్త్రిని 
వెయిన్నూటపదార్లు, శాలువల జోడు, కంకణములు ఇచ్చి సమ్మానించి, 
_నూరార్లు వార్షికము (పశటించుటకాక నెంటవచ్చిన శిష్యులకును 
నూటవపదార్లి చ్చి గౌరవము చేసెను. 


. ఈ విధముగా శ్రీ తిరుపతి వేంకటేశ్వరుల నిద్దరినిగాని తిరుపతి 
నిర్యాణానంతరము పేంకటేశ్వరునిగాని సమ్మానించిన [పభువులును 
[పభుసమ్మితులును అసంఖ్యాకులు. కొందరిని మాాతము పేర్కొందుము. 
-విరవ, కోటరామచం[దపురముః వీరవరము, ఊర్లాము మందాపా, 
థోట్ల వల్లూరు, సొతువల్లూరు, తెల|పోలు, ఖాశీంకోట, మెలవరము, 


నోరి నరసింహశోన్ర్ర 407 


ధవశేశ్వరము, గంపలగూడెము, శనివారప్పేట్క, తంగెశ్ళమూడి 
కాటావులపల్ని , మురుమండ, ము క్యాల, నూజివీడు, గూటాల, దొడ్డం 
పేట కోలంక, జయప్తరం, రామచంద్రపురం ఇత్యాది సంస్థానముల 
ఆధిపతులు, యానాము శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారిణిగారు, 
శ్రీ వి|కమదేవ వర్మగారు, మోతేగంగరాజుగారు, మోతే నారాయణరావు 
గారు, చెన్నపట్టణములో శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్య గారు శ్రీ కాశీనాధుని 
నాగేశ్వరరావు పంతులుగారు. 


12 


శ్రీ వెంకటశాస్త్రికి బందరులో ఉపాధ్యాయ పదవి విరమించు 
సందర్భములోను, తర్వాత అక్కడనే షష్టిపూర్త్యుత్సవములోను బందరు 
భొరులు చెసిన సమ్మానములు అద్వితీయమైనని, తర్వాత వారినీ 
చెన్నరాజధాని [పభుత్వము _(పథమాం (ధఆస్థానకవిగా వరించిబెజవాడలో 
చేసిన ఉత్సవము వారి జయ పతాకలలో ఉన్నతోన్నత మైనది. అవి 
మూడునూ ఒక్క వెంకటశాస్త్రికే జరిగినసు తిరుపతి వెంకటక వులిద్దరి 
విజయములుగానే గహించుటయు క్రము. అవి వారి విజయయా[ తలకు 
పరమావధులు గావున సంక్షేవముగా వర్ణించు చున్నాము. 


1916 లో శ్రీ వెంకటశాస్త్రి ఉపాధ్యాయ పదవి వదలి వెళ్ళు 
చున్నారని తెలియగానే, బందరు పొరులు గగ్గోలుపడిరి. శ్రీ వల్లారి 
నూర్యనారాయబఐ రావుగారి అధ్య క్ష్యమున సభ చేసిరి. అధ్యక్షులు, 
'వీరిక్క డికివచ్చి 12 సం.లు దాటినది విద్యార్థులంతా కపులై రి. మనము 
ఘనముగా సమ్మానింపవలెౌ ననిరి. 1916 సం. అగష్టు 5,6 తేదీలలో 
సమ్మానసభలు వై భవము జరిగినవి. 


ఫ వ తేదిన సాయంకాలం సభ పురమందిరములో జరిగినది. చల్ల 
పల్లి కువమూర రాజాగారు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వర్తకులు, 
విద్యార్థులు, పండితులు వచ్చిరి. అథ్యక్షత వహించిన కవిసార్వభౌమ 
శ్రీ పొద కృష్ణమూర్తి శాస్త్రిగారు “శ్రీ వెంకటశాస్త్రి కుశాగ్రబుద్ధి కవితలో 
పదముల పొందిక, రసాచితి శా ఘ్యములు, ఆం|ధభాష యున్నంత 


408 సారన్వత ప్యానములు 
కాలము వీరి కృతులుండు నవి శాఘించి పురజనుల పక్షమున వారే 
కవికి వస్త్రములు కాశ్ళీ రశాలువఇచ్చి చేతికి కింకిణి కంకణము తోొడిగిరి, 
థీ వెంకటశాస్త్రి అధ్యక్షులకు పాదాభివాదనముచేసి పౌరులకు కృతజ్ఞత 
తెలిపరి, ఆరాత్రి శ్రీ పురాణం సూరి శాస్త్రిగారు విందుచేసిరి 


ఆ మరునాడుదయమున ఊరేగింపు జరిగినది. శ్వేత వతాకము పై 
పురాతనాధునిక కవీశ్వరుల పేరులు [వాసి ముందుసాగినది. మకర 
తోరణము పై “జయంతి తే సుకృతినో రససిద్దాః కవీశ్యరాశి అని 
స్వర్గాక్షరములతో వాయబడినది. అ వెనుక సరస్వతీవిగహాము కదలీ 
సృంభములతో నలుకరింవబడిన పీఠముపై సాగినది. వేదవిదుల స్వస్తి 
వాచనములతో భజనలతో శాంతమల్లే శ్వరస్వామి ఆలయమునకు వెళ్ళిరి. 
అక్కడ కవిగారు సరస్వతీ పూజవేసి ఉపన్యసించిరి. ఆ మధ్యాహ్నము 
శ్రీ కూనపూడి లక్ష్మినారాయణగారు విందు చేసిరి. 


అపరాష్టామున నాటకశాలలో శ్రీహరి నాగభూషణముగారు పాట 
కచ్చేరి చేసిరి, 


సాయంకాలము హిందూహైస్కూలు అవరణములో మహాసభ 
జరిగినది, శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు ఆధ్యక్షులు ఉపన్యాస 
ములు జరిగినవి, శిష్యులు దుఃఖభారముతో పద్యపథనము చేయగా, 


శ్రీ వెంకట శాస్త్రిగారును కంట తడి పెట్టిరి. జయజయధ్యానముల తో 
సభ ముగిసింది. 


ఆరా|తి హిందూథియేటరువారు పొండవోద్యోగము [పదర్శించుచు 
పథమాంకమైన తర్వాత నాట్య [ప్రముఖులగు శ్రీ బసవయ్యనాయుడు 
పింగళి లక్ష్మికాంతముగార్లు వెంకటశాస్త్రిగారి కిచ్చుటకు గండపెండేరమును 
అనేక శాస్త్రములలో విద్వద్వరేణ్యులగు శ్రీ శిష్టా నరసింహళశాస్త్రిగారి 
కీయగా, వారు సంస్కృతాంయ్యధములలో నిరర్షళధారతో కవిని |పశం 
సించి కవిగారి కిచ్చిరి. తమ గురువులు థ్రీ పొదవారు సెలవాసగి ఆశీర్వ 
దించిననేగాని శ్రీ శాస్త్రిగారు తాము దానిని |గహించమనిరి, అప్పుడు 
(శ్రీ పాదవారు లేచి 'వారర్హులియని ఊఉ ద్దోషించిరి అంతట నాటక సభ్యులు 
శ్రే వెంకటశాస్త్రిగారి పాదమున గండ పెండేర మలంకరించిరి. ఆ రెండు 


నోరి నర సింహశాన్త్రి 409 


రోజులు పౌరులు కవికి బహూకరించిన ఆమూల్య వస్త్రములకు, శాలువ 
వలక్కు సువర్ణాంగుశీయకములకు లెక్కలేదు. 12-8-16 కృష్ణా పత్రికలో 
“కవిపూజి నుండి కొన్ని వాక్యములు: 


“వ్రీర్రి శిష్యసమూహము భారత సై న్యమంత యున్నది. వీరి 
(గంథము లెల్లె డల వ్యాపించి యున్నవి, వీరు తిరుపతి వెంకటకవులకు 
సంఘటిల్లి న సంఘర్షణములు మరి యొకరికి సంభవించినచో, మరి 
మొక రీతిని విని యుందును, నలువైపుల నుండీ నిశాతఖడ్గములు 
వీరిపై తాండవించినవి. అన్ని కత్తులను వీరు తిరిగి ఎదిరించిరి. లోకము 
వీరిని ధన్యులుధన్యులు అని పొగుడుచున్నది. వీ3 వీరాధివీరత్వము అంగి 
కరింపబడినది. వీరు ఎవ్వరు బడయని గౌరములు పడపిరి. అనేక కవీం 
[దులు రాజులచే పూజింప బడినారుగాని బహుళ పజానురాగము బడసిన 
వారువీరు! ఈపూజ ఆంధ కవితకు గౌరవకారణముఃి 


13 


1982 సం. లో శ్రీ వెంకటశాస్త్రిగారు బందరు వెళ్ళి నప్పుడు అక్కడి 
శిష్యపశిష్యులు వారికి షష్టి పూర్త్యుత్సవము చేయుదుమని ప్రస్తావించిరి. 
శ్రీ శాస్త్రిగారు కొన్ని యభ్యంతరాలు చెప్పగా శిష్యులు “అది వెదిక 
విషయము. మేము లౌకికముగా జరిపింతు'మని ఒప్పించిరి. శ్రీ శాస్త్రి 
గారు తెలిపిన యభ్యంతరములు శాంతి కమలాకరాదులు శ్రద్ధగా పఠించి 
చెప్పినవి కావు. గర్భములో పడిన దాదిగా 60 ఏండ్లు నిండగా మానవుని 
అతని ఆ ప్తులను ఉఊ|[గరథుడు ఆవేశించునట. అందుచే శాంతి చేయవలె 
నట. శ్రీ శాస్త్రిగారి జాతకచర్య చదువగా వారిపై ఉ్యగరథుడు కొంత 
పభావము చూపిన టీ తోచును, ఆ |పాంతములలో శ్రీ శాస్త్రిగారికి 
ముమ్మారు జబ్బు చేసినది, ఒక సారి మొండి వ్యాధిరాగా సూర్యస్తోోతము 
చెప్పిరి. భార్య చేత వీలునామా [వాయించిరి. కుమాళ్ళకు జబ్బులు వచ్చి 
నవి. రెండవ పిల్ల వివాహము నిశ్చయింపగా, ముహూ ర్రమునకు ఆరు 
రోజుల ముందు వరునికి మోటారు (ప్రమాదము కలిగి ఆసు[పతిలో చేర్చ 
బడెను. శ్రీపాద గురువుతో తగాదా వచ్చినది. ఏమైననేమి? (పత్యేక 
శాంతి చేయకుండగనే వారి నిత్య తపస్సు, సూర్యస్తోతాదుల వల్లనే 


410 సారన్వత ప్యానములు 
ఉ[గరథుని దర్యష్టలలో నుండి బయటవడ గలిగినారు. వారి శిష్యులు 
శాంతిగాకాక లౌకికముగా షష్టి పూర్తుకత్సవముగానే, అన్నట్లే మహా 
వై భవముగా 1083 సం. సెప్టెంబరు 80, అక్టో బరు 1 తేదీలలో బందరులో 
జరిపిరి. శ్రీ శాస్త్రిగారు కళతము, ప్యుతికా పతులు. అలుళ్ళు కోడం|డు, 


జననీ జనకులు, స్వబంధువులతో వివాహమునకు వలె తరలి బందరు 
వెళ్ళిరి. 


90-9-౮9౪౩ శనివార ముదయమున దుర్ముహూర్తము వెళ్ళగానే 
శాస్త్రిగారిని కళ్ళత సహితముగా నూతనాంబరా భరణాదులతో నలంక 
రించి మోటారుపై నూరేగించిరి® రామా హైస్కూలులో జరిగిన సభకు 
పండితులు కవులు శిష్యులు (పశిష్యులు మితులు అభిమానులు విచ్చెసిరి 
అనేక శత సంఖ్యాకులగు వేదవిపులు మహదాశీర్వచనము కావించిరి. 


ఆహ్వాన సంఘము పక్షమున రావుబహదూరు శ్రీ శెడింబి 
హనుమంతరావు పంతులుగారు సమ్మాన పత్రము చదివి శాలువలు 
సమర్చించిరి. శాస్త్రిగారి అలుడు 11 సం,ల వెంకటసు[బహ్మణ్యశా స్త్రి 
ఆశీర్వచన పనస ఘన జటలతో చెప్పెను, 


సాయంకాల సభకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 
గారు అధ్యక్షత వహించి, *శ్రీ కృష్ణదేవరాయల కాలము తర్వాత మారు 
మూలల దాగియున్న తెలుగు కవితను [వచారమునకు గొనివచ్చి శ్రీ 
శాస్తు)లుగారు నవీనాం[ధ సారస్వతమునకు సృష్టకర్తృయై'రని [పశం 
సించికి. సందేశములు కానుకలు |పవాహముగా వచ్చినవి, 


మరునాడు ఆదివారము ఉదయసభకు శ్రీ వేభల లక్ష్మి 
నరసింహముపంతులుగారు అధ్యక్షులు, కానుకలు కురిసినవి, 


సాయంకాల సభలో శ్రీ శాస్త్రిగారి ఉపన్యాస ముండుటచే జనము 
తండోపతండములుగా వచ్చిరి. అభివందపపద్యములు భక్తితో నెందరో 
చదివిరి. ఎందరో ఉపన్యసించిరి. ఆరుగంటలకు శ్రీహరి నాగభూషణంగారి 
పాటకచ్చేరి జరిగినది. శ్రీ అశ్వధాటి రామమూర్తి మృదంగవాదన 
మొనర్చిరి. శ్రీపొద కృష్ణమూర్తి శాస్త్రిగారి సందేశము. 'ఇది చెళ్ళపిళ్ళ 


నోరి నరసింహశాస్త్రి 411 


వెంకటశాస్త్రి గారికి చేసిన బహుకృతికాక ఆం[ధ లోకమున కంతటికి 
చేసినదిగా విద్యల్లోక మంగీకరించెడునని మా యభ్మిపాయము.' 


కృతినమర్పణములు చేసినవారు (పశంసాపద్యములు చరివిసవారు 
అసంఖ్యాకులు. అవకాశము చీక్కనివారు తము కావ్యకుసుమములను 


ఆహ్వాన సంఘమువారి కర్పించిరి, పె వానిలో కొన్నిమాాత ముదాహ 
రిస్తునాము. 


శ్రీ వెంకటశాస్త్రి గారి శిష్య్యూగేసరులు శ్రీయుతులు పింగళి 
లక్ష్మీకాంతము, కాటూరి వెంకటిశ్వరరావులు తమ సొందరనంద కావ్య 
మును వారికి కృతిసమర్చణము చేయుచు అందులో నిట్ల నిరి. 


'జగదాశ్చర్యకరావధాన కవితా సంప క్తికిన్‌ మొక్కి, మీ 
యుగళ స్నేహము (పస్తుతించ్హి భవదీయోదారభావ[ వసా 
దగుణోత్సుల్ల కృతిిపసూన విగళన్మారందధారాసురాపగ నోలాడి 
రచించి తెచ్చితిమి దేవా, నీకు నీ దక్షిణన్‌.* 


శ్రీ సర్వా శేషయ్య గురులకు సుదర్శనోసావ్యానమను ఐదాశ్వాస 
ముల కాప్యము కృతి యిచ్చిరి, 


శ్రీ వడ్డాది సుబ్భారాయకవిగారు, 'కచియించెన్‌ బహునాటక 


[పముఖ నద్‌ [గంధంబు లాం|ధంబునం దుచిత్మవ్యక్రియ బెక్కురాజ 
సభలన్‌ బొందెన్‌ సుసత్కారముల్‌” అని (పశంసించిరి. 


శ్రీ వేటూరి _పభాకరశాస్త్రి “మోహనంబుగ జగన్న్మోహనంబుగ 
బద్యపఠనంబు నిచ్చట బాదుకొల్బ అనుచు “తిరువతి వెంకటకవులు 
[పౌఢపండిత [పభుసభలలోనే కాదు, బాలపామర చోరాదుల గోష్టులలో 
గూడ కవిత చమత్కారములను గల్పించి సత్కారములను బడయగలరు. 
వెంకటశాస్త్రి గారికి లల్లాయి పదములు పొడ వేడుక. కొల్లాయ గుడ్డలు 
వాడ వేడుక, వారికి భాషాడంబరము గిట్టదు. సమయస్పూర్తి, హాస? 
యుక్తి పయు క్రిచమత్కారము అజానజమగునలవాటు అని అగ్గించిరి. 


412 సారన్యత వ్యానములు 


శ్రీ తిరువతిశాస్త్రి కుమారుడు శ్రీ వెంకటావధాని, 


కకకుని మత్తవిదారణ కుంభదళన 
విక్రమ పటిష్టమై సుంత విశ్రమించు 
నృద్దకవిసింహ మియ్యది వేళయయె్యి అనిరి. 

శ్రీ వేలూరి శివరామశాస్త్రి, 
“జయజయ షష పూర్తి వరిషత్సర మేశ్వర వేంకటిశ్వరా, 
జయజయ పూర్వ నవ్య కవి సంఘ కృతాదర వేంకటేశ్వరా .... 
“మోయగ రాని వేదనకు మూడు శతాబ్దులనుండి మూగయె 
పోయిన యాం|ధ భారతిని బుట్టినతో న వసంత మాసపున్‌ 
గోయిలజేసి యెల్లెడల (గుమ్మరజేసిన మెటి', . ,అనెను. 

శ్రీ అవ్వారి సుబహ్మణ్యశాస్త్రి ఇట్ల నిరి, 
“వీరి శ్యుశూష చేసిన కారణమున 
గౌరవమును గద్వాలాత్మకూరు ముఖ్య 
రాజ సభలందు లాతి పురంబులందు 
బడసితి వవధాన కవితా విభవము వలన' 


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, 
“బంపులమారి ధూర్త కవులన్‌ 
గికురింతలు సేయు నేర్చు 


శ్రీ జాషువా, 
“గంటలు కొట్టి మీ మధురకావ్యము లాం్యధుల మేలు కొల్చి యిం 
టింటను నాటుకొన్నవి కవీశ్వర, కోతకు వచ్చియున్న దీ 
పంటను గోసికొమ్మ. . ,అసిరి. 

శ్రీ దీపొల పిచ్చయ్యుశాస్త్రి యిట్ల నిరి. 
"గురువుల గొల్చి పాండితిని గొందురు, గందురు దానికేమి, మా 
తిరుపతి వేంకటేశ కవిధీరుల పాద సరోజ యుగ్మ సం 
స్మరణము చేతనే మధుర మంజుల కావ్యము లల్ల నేర్చి యెం, 
దరో కవులై రి యెందుగలదా మరి యిట్టి మహత్త్వ మొజ్జలన్‌ 


నోరి నరసింహశాస్త్రి 413 


మరియు శ్రీయుతులు జంధ్యాల పావయ్య శాస్త్రి, వేమూరి 
సీతారామశాస్త్రి, సొమవెదంజానకి రామశర్మ, మల్ల ంపల్లి ఫె రవ మూర్తి, 
వద్దాది సిశ్రారామాంజనేయు లు, కొండపల్లి గోపాలరావు హరి రామలింగ 
శాస్త్రి, పండితారాధ్యుల నాగభూషణం, నందెవాడ వెంకటరత్నం: 
మంచాపజ్ఞ ల సీతారామయ్య, ధారా అప్పయ్య్యుశాస్త్రి, స్నేహలతా 
కవితాబ్బందము కొల్లాపురము, పువ్వాడ శేషగిరిరావు _చోడవరపు 
బానకిరామయ్య, పిశుపాటి వెంకటరమణయ్య, అకఖివన సరస్వతి సంపా 
దకులు జానపాటి పట్టాభిరామశాస్త్రి, [వభృతులెండరో ఎన్నో పద్యము 
లతో కానుక లర్చించిరి. అన్నింటికంటె శ్రీ వెంకటశాస్త్రి హృదయము 
నకు అత్తుకొన్న ది (శీ నందివాడవెంకట రత్నము సమర్పించిన పద్యాల 
కాన్కం కవి వడ్డెకులస్థడు, వికారరూపుడు అంధ(పవాయుడునట. ఆయన 
ఇట్ల నెను. 


'అన్న మింటనె పెట్టి నన్‌గన్నతం|డి 
కరణి కావొడీనట్టి నా గురు డితండు 
మద్దురూ త్రము గొల్చిన మడ్డిమృగము 
వంటివాడై న జ్ఞానియె వన్నె కెక్కు*' 


శ్రీ వెంకటశాస్త్రి పత్యభినందనలో నుండి ఒక్క పద్యము. 


“బందరు పట్టణంబు నను బంపె బహూకృతిచెసి మున్నె యా 
ముందొకసారి ఎక్కుడుగ బూజితులన్‌ బొనరించె నిద్ధరన్‌ 
విందొనరించె నా కిపుడు వేవురు గల్గు సభాస్ట లిన్‌ మహ 
నందము గల్లె నీ పురి కనంత సుఖమ్మలరారు గావుతన్‌!' 
కృష్ణా వ| తిక సంపాదకీయములోనుండి కొన్ని వాక్యములు, 


'తిరుపతి వెంకటేశ్వరులు పొందని గౌరవము లేదు. వీరి కవిత్వము 
ప్రాచీన కవిత్వమునకు భరత వాక్యము, నవీన కవిత్వమునకు నాంది. 
ఈ కవుల కవిత్వము ఆధునిక కవిత్వమునకును ప్రాచీన _ కవిత్వము 
నకును సేతువు వంటిది. ప్రాచీన కవిత్వమందలి టి ప్తి, నవీన కవిత్వము 
నందలి |పసాదము సౌలభ్యము పొడసూపును. వీరి రచనలు చిరకాలము 
పర్థిన్గిననుటకు సందియములేదు।' 


414 సారన్వత వ్యానములు 


శ్రీముఖ ఆశ్వయుజ సంచికలో “భారతి” ఇట్లభినందించినది. 
ఇందులో పంతులుగారి శె లి [పత్యక్షమగుచున్నది. 


'ధన్యమైనది, ఆం[ధ్రదేశము ధన్యమైనది. జీర్ణ పాయముగా 
నిండిన ఆం|ధకవితా సాామాజ్యము నుద్దరించి దేశమునందు నలుగెల 
కుల విజయపతాకలను వశిష్టించి ఆం[ధకవితకు శకపురుషులన మించిన 
నిక్కపు కవిసార్వభౌమునకు సంకల్పించిన షష్టిపూర్తి మహోత్సవాభ్య 
ర్రహణము సర్వలక్షణసంపన్న ముగా మహావై భవముతో నిర్వహించి 
సకలాం|ధ [పపంచము కృతకృత్యమెనది. విశ్వభారతి సంతసించినది* 
శాశ్వతస్మృతిచిహ్నామున్సు రచన లన్నిటిని సంపుటములుగ అచ్చొ తిం 
చుటక్కు ఆంధ విశ్వకళా పరిషత్తులో బహుమతి పథకము నెలకొల్పు 
టకు శిష్య (పశిష్యులు సంకక్పంచినారు. ఆం|ధభార తికి ఈడులేని సేవ 
చేసి శాస్త్రిగారు ధన్యులై నారు. అట్టి మహానుభావునకు ఉఊడుతభ రక్రిగ 
పూజగావించి తెలుగు మాగాణము ధన్య మెనది.ి 


14 


ఇంత గొప్పగా షష్ట్యబ్ద పూర్త్యుత్సవము జరిగిన శ్రీ వెంకటశాస్త్రి 
గారికి ఇంత కంటె గొప్పగా సమ్మానము జరుగుట ఊహకందని విష 
యము. కాని యదియు సంభవించినది. 


అప్పటి మదరాసు |పభుత్వము 1950లో శ్రీ వెంకటశాస్త్రిని [పథ 
మాం|ధాస్థాన కవిగా ఎన్నుకొని బెజవాడలో ఆస్థానకవి పట్ట [పదాన 
ముతో నలంకరించినది. శ్రీ శాస్త్రిగారప్పుడు అస్వస్తులు గా నుండుటచే 
వారికి పట్టపదాన మొనర్చుటకు వారి యప్పటి నివాసమైన బెజవాడకే 
మదరాసు |వభుత్యమే ముఖ్య మంతి రాజుగారు, మం్యత్రీశ్వరులు శ్రీ 
బెజవాడ గోపాలరెడ్డిగారు ఇత్యాదుల్లై న ముఖ్యాధికారవర్గముతో, తరలి 
వచ్చినది, అక్క డికి అవ్వుడాం[ధ దేశము అష్ట దిక్కుల నుడి విచ్చేసిన 
కవి పండితులకు లెక్కలేదు. ఆంధ దేశములోగాని, మరి యొక్క 
[పాంతములోగాని, దేశములో గాని, ఏవరిషత్సభ కావి, కవిసమ్మానము 
గాని, అంత గొప్పగా జరిగి యుండుట ఊహించుటకు గూడ మాబోం ట్లకు 


నోరి నరసింహశాస్త్రి 415 


సాధ్యము కానంత మహావై భవముగా జరిగినది. అధ్యక్షులై న శ్రీ రామ 
లింగారెడ్డిగారు “ఇప్పుడు నేను కళ్ళు మూసికొని రాయి విసరినచో ఒక 
పండితునకో కవికో తలకు తగులు*నని చమత్శ రించిన మాటలలో నతి 
శయో క్తి లేదని ఆసభ చూచిన మాబోంట్లకు అనుభవ సిద్దము, మదరాసు 
ప్రభుత్వము సంస్కృతా స్టానకవిగా వరించిన మహా మహోపాధ్యాయ 
(దావిడ శాస్త్రిగారు కూడ ఆ సభకు స్వయముగా దయచేసి, సంస్కృత 
క్లోకములతో శాస్త్రిగారిని అభినందించుట విశేషములలో నెల్ల | విశేషము. 


ముఖ్య మంతి రాజుగారు, “నేను అంధలిపరాక అరవలిపిలో ఈ 
ఉపన్యాసము (వాసుకొని చదువు చున్న తెలుగు వాడ'నని చెప్పుచు, 
శాస్త్రిగారి వె వై దుష్యమును కవిత్వ మహత్వమును (పళంసించిరి, ఎన్ని 
సాహిత్య సంస్థలు ఎందరు కవులు సమ్మాన పత్రములు ప్రశంసా 
పద్యములు చేమర్పించిరో లెక్కింప సాధ్యము కాదు. అటువంటి కవి 
విద్వన్నహాి సభ నభూతో న భవిష్యతి! 


ఈ విజయసభ జరిగిన కొద్ది నెలలకే మహా శివరాతి పర్వదిన 
మున శ్రీ వెంకటశాస్త్రిగారు వరమవదించుటయే వారి అంతిమ విజయ 
యా(తగా భావింప దగును. “కవనార్థం బుదయించితిని. ఈ భవమద్దాన 


ధరింతునను శ్రి శాస్త్రిగారి యాశయేము సిద్దించినది, అది 9- 2.0 
బుధవారము. 


విరోధి సం. పొల్గుణ మాస భారతిలో (సంపు. 27 నుంచి. ౪) థ్రీ 
దీపాల పిచ్చయ్యశాస్త్రి “కనుమరుగై న కళాపపూర్ణ కవి అను వ్యాస 
ములో *నా మురుపు ముచ్చట లన్నియు మొన్నటి శివరాాతితో ముగిసి 
పోయినవి, ఆ దయామయుని నిర్యాణము నా హృదయమునకు పెద్ధ 
యాఘాతమైనది” అని విలపించుచు శ్రీ శాస్తులవారి (పతిభా' సంప ల్సి, 
కవితా (పాశ_స్త్యము, ధారా ధారాళత, ధారణాపటిమ, వాక్ళృమత్కారము 
మొదలగు గుణ విశేములను దెలుపు ఘట్టములొక కొన్ని (పస్తావించి 
నారు! 


416 సారన్వత వ్యానములు 


15 


తిరుపశి వెంకటిశ్వరుల విజయ యాత్రలో గద్వాల ఆత్మకూరు 
వివాదములే ఘన మైనవి, అవి ఏనాడో జరిగి నందున జనుల స్మృతిలో 
నుండి కొంత మరుగు పడినవి. కాని శ్రీ రామకృష్ణ కవులలో, శ్రీ 
కొవ్పరపు కవులతో, శ్రీ బెల్ల ముకొండ రామరాయ కవితో, |శ్రీపొద 
కృష్ణమూర్తి శాస్త్రిగారితో నడచిన వివాదములు పూర్తిగా విసృతములు 
కాలేదు. అందు వలన శీ తిరుపతి వేంకటేశ్వరులు. అందును ముఖ్య 
ముగా | వెంకటేశ్వరులు- గిలి కయ్యము తెచ్చు కొనువారను అప్మపథ 
లోకములో కొంత వ్యాప్తిలో నున్నందున, వాని స్వరూపము సంక్షీప 
ముగా కొంత (పసావింతుము, 


(శీ రామకృష్ట కవులు మేనత్త మేసమామ బిడ్డలు. ఆరామ 
(దావిడులు. (శీ రామకవి పూర్తి పేరు (శీ ఓలేటి వెంకటరామశాస్త్రి. 
ఆయన కొంత కాలము (శీ చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఇంట నుండి శు[శూష 
చేసెను, తర్వాత రామకృష్ణ కవులు ఇతరగురువుల యొద్ద శా స్తాాధ్యయ 
నము చేసిరి. చిన్న తనములోనే పిఠాపురా స్టానమున అవధానము చేసి 
ఆస్థాన కవులై రి, తన గురుత్వమును గూడ ఒప్పుకొన వలెనని శ్రీ చె ళ్ల 
పిళ్ళ ఏదో కొంత కాలము చదివినందుకే ఒప్పుకొనవలెనాయని రామకవి 
పట్టుదల. పట్టుదలలు పెరిగినవి, రామకృష్ణ భారతము మొదలగునవి. 
రామకృష్షక వులు [వాయగా తిరుపతి కవులు “*గీరతము ఇత్యాదులు 
[వాసిరి* కాకరవ్యరు అరామ।(దావిడులకు జీవగ్యర. ఆక్కడివారు ఒక 
మారు శ్రీ వెంకటశాస్త్రి అక్కడికి వెళ్ళగా ఎంతో బాధించిరి. దానిని 


గిరతము చప్పట్ల పర్వములో శ్రీ వెంకటశాస్త్రి తిరుపతితో నిట్లు మొర 
వెట్టుకొనెను. 


“కౌముది పాఠమ్ము గాపలె నాకిప్పు 
తం చొక్క విద్యార్థి యడుగజొచ్చె 
కోనిమ్ము రఘువంశ మేని జెప్పు మటంచు 
నిక నొక్క విద్యార్థి యోాసడించె 


నోరి నరసింహశాస్త్రి 417 


కాకరపర్తి యా [గామం ణఇరుగుమంచు 
ఇ 
ఎఐరొక్క విద్యార్థి వెక్కిరించె 
పెద్ద పిరుగ విందు మిదియెనా పస 
యంచొక్క విద్యారి హంకరించె,....... 
య 
అతని థి ర్యమ్మునకు బోలునట్టి దైర్య 
మనృతమునయందునే నేనెందు నరయ సభఖుడ, 
“అటు చుటుకొనిన యవ్వార లెల రు 
రొ రు యా 
నరవ లేనుగూడ నరవ నగుట 
నరవగోల యనెడి యార్యుల మాట య 
త్తరిని మదికి దగిలె దరుణ మగుట 


ఒకరు, 


'భటరాజ కవనమ్ము పచరింతు వీవని 
యొకక పరి నన్ను నొక్కి పలుకు 

మీసాలు డియించి చేసెదనని మరి 
యొక్క మా రాగహం బొందుమండుి 

మరియొక పెద్ద, 

'కాముది చెప్పనేరవట కాదగు 

సంగతి చూచుకొమ్ము నీ 

వేమెయి గాగితమ్ము పయి 

నిట్స ని [వాయుదటంచు గోపము 

[దాముషితాత్మ గౌరవ భరంబుగ 


“గణపతిని బోలు విద్యార్థి గణము కొంత 
ఆంజనేయుని బోలెడు నదియు కొంత 
కుంభకర్ణుని బోలెడు కొంత గణము 
చుట్టు ముట్టె సేనాపతి చూచుచుండి 


పై దానినిబట్టి ఆనాడు శ్రీ శాస్త్రిగారిపై నెంతదౌర్జన్యకాండ జరిగి 
నదో ఊహింసవచ్చును, 


2] 


418 సారన్వత వ్యానములు 


రామకృష్ణ కవులెంత దురుసుగా (పవర్తించిరో ఊహించుటకు, 
వారు కొప్పరపువారికి ఈ [కింది విధముగా కాగితము  పంపుటయే 
చాలును, 

“తిరుపతి వేంకటిశ్వరులు 

దేబెలు కూళలు మోరకుల్‌ కవి 

త్త రచనయె యెరుంగరు 

వృథాయశమున్‌ గడియించినారు వా 

రిరువురు శుద్దపంఠలు... 

రామకృష్ట కవులు విద్వాంసులు, బహుగంధక ర్తలునై నా వారు 
తిరుపతి కవులతో పెట్టుకొనిన వివాదము వలన మాత్రమే ముఖ్యముగా 
స్మరింపబడుచున్నారని సహృదయులు గమనింపగలరు.  గీరతము 
ముగించిన ఈ కింది పద్యము వివాదములలో గూడ తిరుపతి కవుల 
హుందాతనమును (పకటించుచున్నది. 


“కల్రిక్రిన్‌ మంగళమస్తు, దానికి సిరిన్‌ గల్చింపయత్నించు దీ 
రులకుస్‌ మంగళమస్తు, నిస్తులవచోరూఢిన్‌ గలిన్‌ [దుంచు నా 
ర్యులకున్‌ మంగళమస్తు, వేదమత శాస్రో౦ం కార్యధ ర్మైకమ 
ర్యులకున్‌ మంగళమస్తు, గీరత వచోదుగా బ్జికిన్‌ మంగళమ్‌ ' 

ఈ వివాదము జరుగుచుండగా శ్రీ వేటూరి (ప్రభాకరశాస్త్రి శ్రీరామ 
కృష్ణ కవులకు చేసిన 'సతీర్ధ్యపార్థనము'ను బట్టి యథార్థ మవగత 
మగును, 

“గురువుల్‌ తిర్చతి వేంకటేశ్వరులు మీకు న్మాకు నిక్కంబు, త 

త్కరుణాసార మె కారుణ మ్మరయ విద్యాభీజ మొక్కింత 

యంకురమందస్‌ మన కె ల్ల నిక్క ముగుమాకున్‌ వారికిన్‌ శిష్యతా 

గురుతల్‌ లేవను మీనుడుల్‌ వినిన నే కూరుండునుం గుందెడున్‌'” 

మరియొక సందర్భముకూడ తిరుపతి కవులదే అంతిమ విజయ 
మని బుజువు చేయును. లోగడ అంత అల్లరి చేసిన కాకరపష్మరు పౌరులే, 
1082వ సం.లో శ్రీ వెంకటశాస్త్రి గారిని. ప్యుతశిష్య సమేతముగా 
నాహ్వానించి అందరునేక ముఖముగా ఎదురువచ్చి మేళతాళములతో 
తో డితెచ్చి ఊరేగించి సభచేసి సన్మానించిరి. 


నోరి నరసింహశాస్ర్రీ 419 


16 


శ్రీ కొప్పరపు సోదర కవులు ఆరువేల నియోగి (బాహ్మణులు, 
వాది యనర్షళ మైన అశుధారకవనము పండిత సామరులను చకితులను 
చేసినది. ముఖ్యముగా కథాకావ్యములు ఆశువుగా చెప్పుటలో గంట 
కెన్నీ పద్యములు చెప్పేవారో లెక్కింప శక్యమయ్యెది కాదు, ఎన్నో 
గౌరవము లందుకొనిరి. వారికి సం ంస్కతము రాదు. ఆం(ధభామాజ్ఞానము 


కూడ పరిమితమైనదని (పతీతి. వారు మొదట తిరుపతి కవులను దర్శించి 
గౌరవించిరి. తిరుపతి కవులను నాదరించి సంస్కృతాం|ధములలో 


పొండిత్యము సంపాదించినచో ఎక్కువ వన్నె కెక్కుదురనిసూచింపగా, 
వారంగికదించిది. కాని అప్పటి గుంటూరు పరిస్థితులు వారి సామరస్యమును 


సాగనీయలేదు. 

రేవల్సెలో ప్రారంభమైన పద్దతి నియోగము అప్పటికి నరసారావు 
పేట గుంటూరులకు ముమ్మరముగా ప్రాకి వైదిక నియోగాల మధ్య 
కక్షగా పరిణమిందినది. అప్పుడు గుంటూరు న్యాయవాదులలో నియోగు 
లెక్కువ. అన్ని రంగములలోను న్యాయవాదుల కెక్ళువ పాబల్య 
మున్న రోజులవి. తిరుపతి వెంకటేశ్వరులు చేయుచున్న శతావధాన 


సభలో కొప్పరపు సోడరులల్లో చ్యెష్టులగు శ్రీ సుబ్బారాయ కవికి అవ 
ధానులతో. పాటు వేదికమీద కుర్చీ వేయించవలెనని నియోగి పెద్దలు 


సూచించిరి. తిరుపతికవులొప్పుకొన లేదు, అప్పుడు సభలో గుంటూరు 


వాస్తవ్యులైన ఎందరో ఉద్దండ విద్వాంసులు ,విద్వత్మవులు ఉన్నారు, 
వారశేవ్యరికీనీయని (ప్రత్యేకాసనము' వీరికేలయనీ తిరుపతి కవుల 


వాదన. కాని యది కొప్పరపువారి యభిమానులకు నచ్చలేదు, వీరామాట 
లన్నారు వారామాట లన్నారు అని “రూమర్లు” పౌకినవి. వారి యఖి 
మానులు కొప్పరపువారికి పురి యెక్కించిరి. అప్పటికే రగులుచుండిన 
నియోగివై దికద్వేషములు కొప్పరపు వారికి తిరుపతి కవులకు మధ్య 
వివాదము రూపముగా మంటగా [ప్రజ్వరిల్లి మహాజ్వాలగా నర్వతోముఖ 
ముగా వ్యాపించినది. 


శ్రీ కొప్పరపు సుబ్బారాయ శర్మగారు తిరుపతి కవులకు పద్య 
మయమైన సవాలు ఉత్తరమును 208-1911 న పంపిరి, 


420 సారన్వత వ్యానములు 


“అభ్బావధానంబు నాచరించెదరేని 
యద్దానిమించి సియంగలే మొ 
శతఘంట కవనంబు సల్ప బూనెదరేని 
యద్దానిమించి సేయంగలేమొ.., 
తెలుగు మీసంబు నిలువంగ దివురుడింకి 


దానికి 21-8-11 న శ్రీ తిడువతిశాస్త్రి తక్కిన విషయములు 
వదలి 'మీ పరువును మాపు మాటనుఎ త్రి ఏ సందర్భమునం దేవిషయ 
మునం దేరూవముగా మా యేమాటకు మీ పరువు మాపినదో వినరింపు' 
డని వచనములో ఉత్తరము (వాసిరి, 


అందుపై 22_8_11 న శ్రీ సుబ్బారాయ శర్మగారు పద్యములలో 
తిరుపతి కవులను వాద సభకు రమ్మని సవాలు చేయుచు లేఖ పంపిరి 


'గురుతఠలీల శేపె సభ గూర్చుగ 
మంటిమిగాని భానువా 

సరమున దక్క రారెవరు,...... 
ఆవకవిత్వ శతావధానముల్‌ 
విరచనసేయ రావలయు వెంటనె 
మేమని యాచరించి ధీ 

పర నభ మీ (వతిజ్ఞ దెలుపంగల 
మీసము దియ జేతుముి... 


దానికి జవాబుగా 29_8- 11 న తిరుపతి కవులు మరల వచనము 
లోనే నమాధానమిచ్చిరి. అందులోని కొన్ని భాగములు, 


(1) “మా మీసమల పద్యము మీ కర్ణము కాలేదు. పెద్దల నడు 
గుడు. (4) మీరే వివాదకుం దిగుటచే నంగీకరింపక తప్పినది కాదు 
(9) ఆం[ధ భాషె కదేశమగు (గామ్యుభాష యందుగాని సిర్యతిగణ 
(పాప సౌరబ్ద్యరసాభాస కవిమార్గమునంగానికాలు దవ్వినచో మా [గహ 
చారమందుకు వొడబడవలసినదెనా ? శాంతం పాపమ్‌! (12) ఈ 
[వాతవలన దెలునేనేనిమీకు వదలితిమని యనుకొనరాదు ౫” 


నోరి నరసింహశాస్త్రి 421 


మీనప్త పద్యపు |వతిజ్ఞ సంస్కృతాం|థ కవిత్వములు శెండును 
చెప్పగలవారికే అన్వయించును. గాని, ఒక్క సంస్కృతములో గాని 
ఒక్క తెలుగులో గాని కవిత్వము చెప్పువారి సవాళ్ళకు అన్వయింపదని 
తిరుపతి కవుల భావమని మన మీ సందర్భములో గహింపవలెను. దీనితో 
ఒక్క తెలుగు కవిత్వమునకే సవాలుచేసిన కొప్పరపువారికి తను పద్యమే 
అర్థము కాలేదని తిరుపతి కవులెంతో నేర్పుగా సూచించిరి, 


పై యు త్తరములుగాని ముందు ఉదహరింప బోవునవి కాని 
ఒకరి కొకరు పంపుకొన్నవి మాాతమే కాదు. ఎవ్పటికప్పుడు వాటి కాపీలు 
వేలకొలదిగా అచ్చా కించి గుంటూరు పట్టణ వీథులలోను చుట్టుపట్టులను 
విరివిగా పంచిపెట్టబడినవని మనము గు రుంచుకొనవలెను. వెంటవెంటనే 
ఉత్తర (పత్యు త్తరములు సాగినవి. 

25_8_1911న శ్రీతిరుపతిశాస్త్రి “జరూరు'అని ఉత్తరము పంవగ్యా, 
శ్రీ శర్మగారు 27 న 11 గంటలకు జవాబు పంపిరి. దానిపై శ్రీ తిరుపతి 


ఆ నాడే జవాబిచ్చిరి. అందులో కొన్ని భాగాలు. 


“1. సభముందు మీరే చేయవలెను. ముందు కాలు (దవ్వినవారు 
మీరుకాని మేముకాము. 4. మా విషయమై మీరును, మీ విషయమై 
మేమును అవధానపు బేర్పాటులు చేసికోనవలసినదేకాని యయ్యని సభ్యు 
లేర్పరుప దగినవి కావు, 5. ఈ విషయముల  కంగీకరించుచు మీరు 
సభకూర్పుడు, లేదా మేము సమకూర్చెదము. రిపు సూర్యోదయమునకు 
దప్పక జవాబు పంపవలెను. 


దానికి జవాబు రాకపోగా శ్రీ తిరుపతి, గుంటూరు £0.8_1811 
ఉదయం 8 గంటలకు ఇట్లు (వాసిరి. 


“ఈ దినమున సభ తప్పకజరుగునను మ్మీపకటనను పురస్కరించు 
కొని యనేక గామములనుండి వచ్చి నిరీక్షించుచున్నారు. వారిని వృథా 
శుల నొనరించుట యుచితము కాదు కావున నవధాన సభావిషయ 
మేమయినదనియు (_బకటించి వారి సందియముదిీర్చు డు. మాయుత్త 
రమునకు [బతు త్తరము రాకుండగనే మేము (పకటించుట యుక్తము 


కాడుగదా?' 


422 సారన్వత వ్యాసములు 


కొప్పరపు వారు సభానియమముల  కంగీకరింవ లేదు. మొదట 
వారే నిర్ణయించిన 28_8_1911 తేది సభ చల్లగా దాటవేసిరి తర్వాత 
వారవధానములు చేసిరిగాని అప్పటికి అలవాటు పడలేదు. అదిగాక అవ 
ధాన సభ తిరుపతి కవులు కూర్చినచో ఎట్టిగడ్డు సమస్య లిప్పింతురో 
యను జంకు కలిగి యుండవలె. ఈ పక్షమువారు ఆ వక్షమువారు చెరి 
వీరి బాగా చెప్పిరను గలభాసభకే వారు సిద్ధవడిరిగాని నియమ బద్ద మైన 
సభకు సిద్ధముగా మన్న ట్లు తోచదు, 


శ్రీ తిరుపతి కవులు 30-8-1911 వరకు వేచియుండి ఆనాడు 
సాయం. క గం.లకు గుంటూరు పస్టు కంపెనీ హాలులో సభ చేసిరి, 
ఆనాడే శ్రీ వెంకటశాస్త్రి కోర్టులో స్వర్గకారుల తగాదాలో సాక్ష్యమిచ్చి 
అలసి సభకు వచ్చెను. సభకు శ్రీమాన్‌ వంగిపురము కృష్ణమాచార్యులు, 
వి. ఏ. యల్‌. టి, సంస్కృతాం[ధ విద్యత్కవి సభకు అధ్యక్షత వహిం 
చెను. ముందు శ్రీ తిరుపతిశాస్త్రి సభ వారికి తమకు కొప్పరపువారికి జరి 
గిన ఉత్తర [ప్రత్యుత్తరములు వినిపించిరి. తర్వాత శ్రీ వెంకటకవి 
కవిత్వమును గూర్చి ఉపన్యసించిర్హి ఆ సభను ఆప కవుల తగాదాలు 
విరమింపజేయు నుద్దెశముతో గుంటూరు లాయర్లలో [పధానుడనదగిన 
శ్రీ గోవిందరాజుల శ్రీనివాసరావు పంతులుగారు! సభకు వచ్చిరి. వారే 
ఊ తర (పకత్యు తరము లన్నియు విన్న తర్వాత కొప్పరప్తవారి ఉత్త 
రముల దురుసుదనమునకు నొచ్చుకొనిరి. 


అంతలో శ్రీ వేలూరి శివరామశాస్త్రి రైలుదిగి సభకు వచ్చెను. 
శ్రీ వెంకటశాస్త్రి వద్దనుచున్నను వినక శ్రీ కొప్పరపు వారిపై సవాలు 
పత్రికను పద్యమయమైన దానిని [వాసి మరునాడుదయమ అచ్చు 
వేయించి పంపెను. అట్లీ శ్రీ శాస్త్రిగారు పద్దనుచున్నను వినక సవాలు 
గా (లు 
ప్యతికను పంపిన వారి శిష్యులలో శ్రీ త్రిపురనేని రామస్వామి చౌధరి 
గారు మరియొకరు_ శ్రీ తిరుపతి కవుల శిష్యుల సవాళ్ళు సాగినవి, 
కవుల తగాదా రణరంగముగా మారినది. 


తిరుపతి కవులు గుంటూరుసీము [పథమభాగము పకటించిరి. 
దానిపై నెందరో అభినందనపు ఉత్తరములు పంపిరి, 


నోరి నరసింహశాస్త్రి 423 


శ్రీ కొప్పవరపు సుబ్బరాయ శర్మగారు మాత్రము దానివలన 
తనకు గౌరవ భంగమును ఆదాయ భంగమును గలిగినదనియు, కోర్టుకు 
వెళ్ళిదననియు శ్రీ తిరుపతి కవులకు రిజిస్టరునోటీసు ఇచ్చిరి. దానికివారు 
జవాటిచ్చిరి. 

నిజముగా గుంటూరు తగాదావలనబ్తటు తిరుపతి కవులకును, అటు 
కొప్పరపు కవులకును అభిమానులు పెరిగి ఆదాయము లెంతో వృదియెవవి 

( ల ఫా 
గాని ఏమాత్రము తరుగలేదు. 


ఉభయ పక్షములలో మాటల తారతమ్యమునకు ఈ (కంది 
యుదాహరణములు చాలును 

శ్రీ కొప్పరపు వారిట్లు (వాసిరి, 

“బు రగొరిగించి సున్న పుబొబట్లు పెట్టి 

ఖరమునెక్కించి యూరిగగా నానర్చి 

మాలదాసులు ఛీ యని గేలిసేయ 

తిరుపతిని వేంకటన్నను త్రిప్పినాను" 

కొవురప్పు కవులనుగూర్చి తిరుపతికవుల మాటలు కొన్ని: 

“దారయొక్కటిమా[తమే తనకు గలదు 

దాని కెన్నియుండిన మీద దజ్ఞుడొప్పు 

తండులమ్ములు మాత మేయుండి యెవడు 

ష్మడసోపితముగ భుక్తి సలుపనేర్చు. 

“శాఖలో గొందరాకాశ సొధమొకటి 

గట్టి పెట్టిరి కొ ప్రంపు గవులకొరకు 

ఎక్కలేము మొరోయన నెక్కి తీర 

వలయునని |కోయుచున్నారు బలముకొలది” 

కొప్పరపువారి థారనుగూర్చి తిరుపతి కవులు, 

“గడియకుమూడు వందలట గంటకు డెబ్బది వందలంట త 

ప్పుడు కవనమ్ము చెప్పుటకు బూనినవారిని బుట్టజేసి యె 

ప్పుడు సరసాశు సత్మవనమున్‌ బచరించు మదీయ వక్త9మున్‌ 

బడబడ|మోగు తాషమరపొ లొనరించెదవమ్మ శాంకరీ!” 


A424 సారస్వత వ్యాసములు 


ఈ నియోగి వై దికుల కక్షలు తిరుపతి కవుల కెంతమా|తము 
నిష్టము ములేదు. వారు గుంటూరుసీ ను ఉత్తరరంగ మీట్లారంఖించిరి? 


"వలదునియోగి వై దిక విభాగము కొంపలు మున్గుదాన, 
వర్తిలుడు యథధానుపూర్విగ విధేయులు. విద్యకు గండు...” 
“వలదునియోగివై దిక విభాగము వల్వ దసత్యగోష్టి,...” 


ఈ వివాద సందర్భములో శ్రీ వెంకటశాస్త్రి బందరులో తన 
యుపాధ్యాయ పదవికి 8 నెలలు సెలవుపెట్టి ధర్మపత్నితోసపహి గుంటూరు 
వచ్చి నివాసమొనర్చెను. వారెక్కువ భాగము శ్రీశిష్టా హనువుళ్యాప్తే 


గారింట్లో ఉండేవారు. ఈ వ్యాసకర్త కప్పుడు 1 సం.లు అప్పటికి 
సంవత్సరము |కిందటినుంచే పద్యాలు గిలుగుతుండేవాడు మా యింటికి 
శిష్లావారి యిల్లు రెండు ఫర్లాంగుల లోవగుటచే అప్పుడప్పు డక్కటికి వెళ్ళి 
శ్రీ వెంకటశా స్త్రిగారు నిరంతరాయముగా జరుపుచుండే పండిత గోప్టీ ఆల 
కించే అదృష్టము కలిగింది, అప్పుడప్పుడు శ్రీ శాస్త్రిగారి పత్నికూడా 
వరండాలో దర్శనమిచ్చేది చొక్కాలు తొడిగి ఎరుగని శ్రీ శాస్త్రిగారు 
పొందిన కనకబిరుదములన్నీ వారి పత్ని కాసులపేరువలె హారముగా 
ధరించేది. 


1885 లో ప్లేగున్నూ 1868లో మహాగ్ని _ప్రమాదమున్నూలండను 
నగరాన్ని చాలాభాగము తుడిచి పెట్టినది. ఆ మహ్మపమాదాల వల్లనే 
లండను నగరము అందముగా మరల నిర్మించే అవకాశము కలిగినదని 
చరి[తకారులందురు. అల్లే ఎంతో బాధాకరమైన ఈ నియోగ వైదిక 
కక్షలవల్ల ను. కవుల తగాదాల వల్ల ను గూడా కొన్నిలాభాలు రాకపోలేదు. 


వద్ధతి నియోగమువఅన నియోగులతో అప్పటికి లు ప్తపొయ 
మగుచున్న స్మార్త కర్మాచరణ మందు [(శద్ధ విజృంభించిన ది. వారు 


స్పర్ధతో వై దికులకంటె వై దికాచార మవలంభించుటకు స్రూనుకొనిరి. 
వై దీకులు కూడ తమ యాచారమే శాస్త్రీయ మె మెనదను దృఢవిశ్వాసముతో 


నుండగా, శ్రీ మార్కండేయ శర్మగారి [గంథములవల్ల వై దికుల దృష్ట 
కూడ ధర్మశాస్త్ర |గంథములవంకకు ఎక్కువగా తిరిగినది, ఉభయ శాఖ 
లకు నూతనోజ్లీవము కలిగినది. 


నోరి నరసింహళాస్త్రి 425 


అటీ ఈ కవుల కలహములు సామాన్య జనములోగూడ ఆం|ధ 
కవిత్వమందు ఉత్సాహము ఉవ్వెత్తుగా రేకె_త్రించెమ, 83 మంది విద్యా 
ధ్ధులమున్న సూశవఫారనము మా ఒక్క డివిజనులోనే 15 మంది పద్యము 
లల్ల సాగిరి, దీనిని కొలబద్దగా [గ్రహించి ఆ కాలములో గుంటూరు 


చుట్లుపట్ల ఎంత కవితోత్సాహము పొంగినదో ఊహించ వచ్చును. 
ఆ ౧౧ 00 


17 


శ్రీ బెల్ల ముకొండ రామారావుగారితో వివాదము థ్రీ కొప్పరపు 
వారితో తగాదాలో శాఖగానే పుటినది. కాని దాని నడక పరిణామము 
చేరు విధముగా కొనసాగినవి. ఆప్పటికి నియోగి బాహ్మణ వండితులలో 
నిస్సందేహముగా శ్రీ రామారావుగారు అ|గేసరులు. హయ గివాను 
(గహముచె యౌవనమునశే విద్యలు [గహించి, సంపమ్నడునుు ఉదా 
రుడును గనుక స్వగాము మగు పె డివాడులో విద్యార్థులకు సుఖ 
భోజనము పెట్టి విద్య గరపుచుండిన పుణ్యాత్ముడు. ఆయన యందు 
నియోగుల కేకాక వె డికలోకమందును విశేష గౌరసముండెడిది. సంస్కృత 
ములో కావ్యరచన చేసిన కపి, 


వారు అనూచానముగా శ్రీ వై షవగురువుల వలన తప్ప చక్రాంక 
నము పొందిన కుటుంబములోని వారు. ఐనను శ్రీ వైష్టవులు భోజనాదుల 
లోను, శాద్దాదులలోను వేరుగానుండి తమ్ము పం _క్తిబాహ్యులు గాచూచుట 
వారి కిష్టముకాక, విశిష్టా ద్రైతమువదిలి స్మార్తపక్తము వహించి విశిష్టా 
దె ౩తమును త్మీవవాక్కులలో ఖండించుచు ఎన్నో సంస్కృత [(గంథ 
ములు రచించిన విద్వాంసులు, వారు (పత్యక్షముగా ఎన్నడు శ్రీ తిరు 
పతి కవులతో వివాదమునకు దిగలెదు. కాని పరోక్షముగా వివాదము 
కలిగినది. 

నరసారావుపేట శతావధానములో శ్రీ తిరుపతికవుల ప్రత్యర్థి 
ఒకరు రామారావుగారిని అడిగి “పశ్యాపశ్యా నపశ్యతః* అను సమస్యను 
తెచ్చి పూరింపుడని వృచ్చకుడుగా కవుల నడిగెను. 

కవులిద్దరిలో ఎవ రన్నారో గాని__బహుళః శ్రీ వెంకటశా స్ర్రియేయె 
యుండును అది తప్పు కనుక పూరింప వీలులేదనిరి. ఆ (భాంతి వారికి 


426 సారన్వత వ్యాసములు 


ఆచేశములోనో, తొందరలోనో కలిగియుండును. ఆ వృచ్చకుడు వెళ్ళి 
శ్రీ రామరాయల కిది చెప్పగా, వారు కౌముది చూచుకొని తప్పులేదని 
నిశ్చయించుకొని అట్లాతనికి ధైర్యము చెప్పరి. మర్నాడా పృచ్చకుడు 
తిరిగివచ్చి, “సమస్యలో తప్పులేదని విద్వాంసులన్నారు. తప్పేమిటి 2 
అని నిగ్గదీ సెను, ఆ విద్వాంసుడెవరో సభకువ_స్టే తప్పు నిరూపింతుమని 
కవులనిరి. ఆ సమస్య కష్టమైనదవుటబే కవులు తప్పించు చున్నారని 
వారి యభీమానులు గూడ కొందరు భావించుటచే, దానిని చక్కగా నిట్లు 
పూరించి వారిని తృ ప్ర పరచిరి, 
“యః పశ్యతి జగత్సర్యం 


జడ 


యో నపశ్యతి సర్వతః 


శ్రీ రామరాయలు ఎదుట వడలేదుగాని వారి పక్షమున ఇతరులు 
కవులను వాదసభ కాహ్వానించిరి. అట్లు |వాసిన వారిలో శ్రీ రామరాయల 
వైదిక శిష్యులును గలరు, 


“రామరావు పత్రికలోని [వాలుచేసి 

పంపుచో నుత్తరం వీయవలయు ననియు 

పట్టి శక్ఫోటిగాండ్రతో వాద మేల 

యనియు భావించి పతిపంప మంబమేముి 
అనీ కవులు ఊరకుండిరి. 


ఈ వాద మంతటితో నాగలేదు, ఆం|ధడేశములోగల ఊద్దండ 
వ్యాకరణ వండితులకు |పతికక్తులు ఈ సమస్యను తీసికొని పోయిరి. 
మహా మహోపధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు సమస్యలో తప్పు 
లేదనిరి. వారట్లు చెప్పినది యెరుగక వారి శిష్యులైన జయంతి భగీరథ 
శాస్త్రిగారు సమస్యలో తప్పున్నదనింి, 


పశ్య శబ్దము తప్పనియు ఉపసర్ష వూర్వక వశ్యశ బ్రము సాధు 
వనియు కాశికావృ త్తికారుని మతము. కౌముది రెండును సాధువులవెను, 


నోరి నరసింహశాస్త్రి 427 


కాశికా వృ త్తికారుడు పాచీనతరు డగుటచే కౌముది కారునికంటె ఎక్కువ 
[పామాణికుడనే శ్రీ తెరుపతి కవుల వాదము. కౌముదీకారుని మతము 
మహాభాష్య సమ్మ తమని (పతికత్తుల సిద్దాంతము, పఠకిశాస్త్రములోను 
కొన్ని పట్టులలో ఆచార్యులకు మత భేదములున్నవి, ఈ వాదములో శ్రీ 
తిరుపతి కనులు తొందర పడినను, కాశికావృ త్రికారుని బలముతో కొంత 
మర్యాదగా బయటపడ గలిగిరి, 

ఈ సమస్య తగవు (పారంభమైనది, 1911 సం. అక్టోబరులో. 
అంతకుముందు నాలుగు నెలల కిందట తిరుపతి కవులకు శ్రీరామ 
రాయలు తాము రచించిన కృష్ణలీలా తరంగిణియను సంస్కృత కావ్య 
మును పంపియుండిరి. దానిని కవులిప్పుడు పై పె కితీసి అందులోని అసభ్య 
భాగములను బయట పెట్టీరి, ఆఅ భాగములు అసభ్యములు కావని శ్రీరామ 
రాయలయందు గౌరవమున్నవారుగూడ సమర్థించుట సాధ్యముకాదు. 
చుక్కలలో అక్షరాలు వదలి నాల్గింటిని ఉఊదాహారిస్తున్నాము. 

1. “*సనంద తనయః కరపంకజేన పస్పర్శ శి. మ్‌, 

న. మయి మూతణాయ సదనా దృహిర్షతే.... 

ఏ, 'నవనీతచోర తప శీ........ మాహరామి 

...మమ శి....చుంబన మిదమ్‌. 


4. సుభగే తదీయ మయి శోభనం భ--౦ దర్శయాి 


శ్రీ కృష్ణలీల వర్ణనములో గూడ నిటువంటివి అసభ్యములు కాపన 
లేముగదా! 

ఈ విధముగా అసలు వాదమును (పక్కదారి పట్టించుటలో. శ్రీ 
తిరుపతి కవులకు వాద [పతివాదములలో గల చాకచక్యము (పస్పుట 
మవును 


18 


ఇక శ్రీపొద కృష్ణమూర్తి శాస్త్రిగారితో శ్రీ వెంకటశాస్త్రికి జరిగిన 
తగాదా విదిత మైనది, శ్రీపాడవారు సంస్థ్ఫతాం[ధ భాషలలో పండితులే 
గాక వెదము శౌతముకూడా ఆధ్యయనము చెసిన పుణ్యమూర్తులు 


428 సారన్వత వ్యానములు 


ఒక్క చేతిమీదుగా నుహాభారతము రామాయణము భాగవతము అనువ 
దించి శతాధిక (గంధక ర్తలై న కవిసార్వభౌములు మహామహోపధ్యాయ 
బరుదాంచితులు. వారివద్ద శ్రీ వెంకటళా ప్ర వషెఘసందేశము ఐదునెలలు 
శుశూషవచేసి కొంత చెప్పుకొవిరి. ఈ విషయమున దాచక ఎప్పుడును 
పకటించుచునే యుండెను, 


శ్రీకృష్ణ భారతము పై కొందరు కుశంకలు లేపదీయగా మహాసధలో 
శ్రీ వెంకటశాస్త్రి వానిని ఖండించి శ్రీపాదవారిని సమర్థించిరి. శ్రీపాద 
వారికి గండపెండేరము సమర్పించు సభకువెళ్ళి శ్రీ వెంకటకవి స్వయ 
ముగా గురుపొదమునకు బిరుదుటందె నలంకరించిరి. శ్రీ వెంకటశాస్త్రి 
గారికి గండ పెండేరము సమరి చు సభలో శ్రీపాదవారుండుటచే వారి 
యనుమకిలేనిది తామది (గహింపమని చెప్పగా శ్రీపొదవారు. వెంకట 
శాస్త్రిగారు అందుకు తగినవారేయిని పకటించిరి. ఆ గురుశిష్యులమిధ్య 
తగాదవచ్చుట ఆశ్చర్యకరమే! ఐనను వచ్చినది. 


శ్రీపాద శాస్త్రిగారు కొంత అమాయకులు, లోకము “వెరి వెలనాటి 
వారిని చమత్కరించు నామడికి ఉదాహరణ (పాయులై నవారుఃఎవరో 
ఏదో శ్రీ వెంకటశాస్త్రిగారిపై వారి చెవిలో నూదిరి. 


బొబ్బిలి పట్టాభి షక కావ్యములో సహనాథిక దోషము లున్నవసి 
శ్రీపాదవా రారంభించిరి, వాద | పతివాదములు ఒకరి శబ్లద్‌ దోషము లొకరు 
చూపుట, సమర్జించుకొనుట ఇత్యాదులు సాగినవి. ఏమెననేమిః అట్టి పెద్దల 
మధ్య కలహము తగదని వారి యభిమానులు రాజీచేసిరి. దానినీగూర్చి 
తుదకు శ్రీ వెంకట శాస్త్రిగారు 25__6__19౩! ఆం|ధప|కతికలో శాంతి 
వ్యాస చర్చలో (వాసిన మాటలు ఆ వివాద స్వరూపమును సూత 
[పాయముగా (పదర్శించును. 


'వి స్తరంబికనేల విపుల యలుకయు 
దృణహంతాశనమ్ము దీర్హమగునె 
అన్నమాట కస్మదాచార్య వర్యుండె 
(పథమమగు నుదాహరణము తెలియు,” 


నోరి నరసింహశాస్త్రి 429 


వారి తగాదా మథ్యలో శ్రీపొదవారు శ్రీ విశ్వనాధ సత్యనారా 
యణగారి పద|పయోగమును ఖండించుట, శిష్యుని శ్రీ వెంకటశాస్త్రి 
గారు సమర్ధ్థించుటతో రామాయణములో పిడకల పెట్టాటయు జరిగినది. 


వారిద్దరిమధ్య పరోక్షముగా మరియొక తగాడా కూడా వచ్చినది. 
మదరాసు (పభుత్వమువారు _(పధమాంధాస్టాన కవిని నియమింప నిర్ణ 
యించినపుడు వీరిద్దరిలో ఎవరిని నియమించుటాయని మం|తు లాలో 
చించిరట. తుదకు వభుత్వము శ్రీ చెంకటశా స్త్రినే వరించి గౌరవించినది. 
అ తర్వాత కొద్ది చలల క వారు పరమపదించగా, వెంటనే రెండవయాస్టాన 
కవిగా శ్రీ పాదవారిని (ప్రభుత్వము వరించినది, ఆ రెండు వట్ట[పధాన 
సభలకును ఈ వ్యాసకర్త [పెక్షకుడుగా వెళ్ళెను. 


శ్రీ పంకటళాస్త్రిగారి పట్ట్రపదానము బెజవాడలో రాజమర్యాదల 
తోడనేగాక ఆశేమార్యధ జనములయు కవిపండితులయు గొరవాఖిమాన 
ములతో జరిగినది, 


శ్రీపాద వారిని మదరాసులో పెద్దలతో నిండిన శ్రీ రాజాజీహాలులో 
రా జమర్యాదలతో మ్మాతమ జరిగినది. 


19 


కొందరు పూర్వవుణ్య విశేషమువలన తమకు [ప్రాప్తించిన (పతి 
భను ని|గహించుకొను సంయమము లేక బళ్ళకు లారీలకు ఎ త్తింతురు. 
వారు జీవించియుండగా వారు పలికిన |పతియక్షరము తలదాల్బు భక్తు 
లుందురు. విస్తార రచనలుచేసినవారి రచనలు తరుచుగా వారితోనే అంత 
రి స్తవి. పూర్వపుణ్య విశెషము పరిపక్వమై జివయా త గడిపినవారిలో 
తిరువతి వెంక కే శ్యరులు అ్యగగణ్యులు, శ్రీ తిరుపతి గతించి $0 సం.లూ. 
శ్రీ చెల ల్ల పిళ్ళ గతించి 20 సం.లూ గతించినవి, అప్పుడే వారి [ప్రయ 
శిస్యులొకరు వారి కావ్యములలో రసము పాలు తక్కువ యనెను. వారి 
భారతనాటకాల్తూ బుద్ద చర్మితమూ కలకాలము నిలుచునను సద్విమర్శకు 
లున్నారు. శ్రీ దేవీభాగవతమును, (_శవణానందమునుగూడ వాణిలొ 
కలుప్తువారును గలరు. 


430 సాఠన్వత వ్యానములు 


ఏవి యేమైనను శ్రీ తిరుపతి వెంకటేశ్యరుల విజయ యాతలు 
మా్యతము ఆం|ధదేశ మెన్నటికిని మరువదు. వారిద్దరూ కలసి 40 సం.లు 
శ్రీ వెంకటశాస్త్రి 60 సంలు అపతిద్వంద్వముగా ఆందభూమిలో కవితా 
సా|మాజ్య మేలినారు. వారి విద్వద్విజయయా[తలు బహుముఖ (జ్ఞా 
విభాసితములు, శ్రీనాథుని య్యాతలకంటె విస్తారమైనవి, ఆం[ధభాష 
యున్నంతకాలము శ్రీనాథుల విజయ యా(తలతోపొటు శ్రీ తిరుపతి 
వెంకటేశ్వరుల విజయయా(తలును ఆం[ధ సహృదయుల -తులలో 
[ధువముగా ఉండగలపు. 


మరియొక విశేషముకూడా ఉన్నది. (శ్రీ తిరుపతి కవుల అంథ 
కవిత్వము సంగతే ఇంతవరకు (వస్తావింప బడినది. వారి సంస్కృత 
కవిత్వమెంతో (వాఢమైనది, వెనుక నుదాహృత మైన వానికితోడుగా వారి 
పేమవరా[గహార శతాపధానము లోనుంశి యాదృచ్చికముగా [గ్రహించి 
మరి రెండు ఉదాహదరిస్టున్నాము. 

మధ్వ (శీ కాశీ కృష్ణా చార్యుల నామ్మపయు క్ర శ్లేష; 

“సతా్యాసక్రం సదాహాశణి న్యు పచారు సుదర్శనమ్‌ 

యశోదయాలాల్యమానం కృష్ణం కృష్ణం నమామ్యహాంి 

సమస్యా పూరణము: 

“పొణిన్యుపచికే సూతే సభాయాంకు కవిర్యధా 

సాకంసుకవఏ ఖీ స్తద్వత్‌ శ్యామ ఘోనా రమంస్థితః॥ 

ఈపై శ్లొాఠకమువల్ల తిరుపతి కవులకు పొబీని అష్టాధ్యాయి ఎంత 
కంఠస్థమో ఎంత సద్యస్పూర్తిగా భాసించేదో అభివ్య_క్త మవుతుంది, 


ఇట్టి చక్కని శ్లోకాలు వారు శతావధానాలలో రాజసభలలో మహా 
సభలలో శతాధికముగా చెప్పినారు. వారు _ద్రహ్మ గురువుల యొద్ద 
వ్యాకరణాధ్యయనము చేయుచుండగా “ధాతు రత్నాకరొమను చంపు 
పును, *పాణినియోవ యోగ మగుగతిని” రచించిరి, అందులో 'రామకధ 
కమముగా ధాతువుల్‌ [గాల నమరుినట, “వీథి” నొకదానిని రచించిరి. 
కాశీసహ[సము చెప్పిరి. శుకరంభా సంవాదము |వాసిరి, వారి సంస్కృత 


నోరి నర సింహశా స్త్రీ 43 | 


కావ్యాలు చదివే భాగ్యము ఈ వ్యాసక ర్రకు లభింపలేదు. శతావధానా 
దులక్లోకములను బట్టీ అవి యు త్తమ కావ్యములై యుండునని అనుమె 
యించుచున్నాము వారి శిష్యులు అభిమానులు వారి సంస్కృత కావ్యా 
లను చాటువులను సెకరించి నాగరాక్ష రసములతో ముదించి [పకటించి 
వారి యశస్సు ఆసేతు హిమాచలము వ్యాప్తము చేసిన చో 


వారి శతవార్షిక జయంత్యుతృవములు మరింత సారకములు కాగలవు. 
షె రి? థి 


20 


శ్రీ తిరుపతి వేంకటేశ్వరకవు లిద్దరును పుణ్య పురుషులు. శిష్టాచార 
మెన్న డును కట్టులో గూడ విడనాడని అచారవంతులు, వారెన్నడు 
అశాస్త్రీయ [పవ ర్తనకు, అవినీతి కార్యములకు ఒడకట్టియుండలేదు. ఇద్ద 
రును గురుభక్తి, భగవద్భక్తి కలవారు, వారిలో తారతమ్య మెన్నుట ఉచి 
తము కాదనవచ్చును రాని వ్య క్తులిద్దరై నప్పుడు అట్టి విచారణ రాక 
తప్పదు. 

వారిద్దరిలో పూర పుణ్య విశేషము గాని ఈ జన్మలో చేసిన తపః 
ఫలముగా'ని శ్రీ తిరుపతిలో కంటె శ్రీ వెంకటళాస్త్రిలో ఎక్కువ అభిప్య క్ర 
మెనదనుట సత్యదూరము కాదు, శ్రీ తిరుపతి మా వెలనాటివాడు, మా 
హరితసగోతికుడు కూడాను. శ్రీ వెంకటశాస్త్రిది ఆరామ  (దావిడళాఖ 
భారద్వాజ గో తము కావున మనకు శాఖాభిమానము, గోతాభిమానమూ 
అంటగట్ట వీలులేదు 


శ్రీ తిరుపతి బలశాలియైనను 49 సంవత్సరములే జీవింపగా, బల 


హీనుడై న శ్రీ వెంకటశాస్త్రి 80 సంవత్సరములు- దాదాపు సహ్మసమాస 
ములు. బీవించెను. 


శ్రీ తిరువతి ఈ లోకములోని చిన్న పభువు వద్ద ఆస్థానకవి. శ్రీ 
వెంకటశాస్త్రి అన్న వరస్వామి ఆస్థానకవి తుదకు చెన్నరాష్టాాంధాస్ట్రాన 
కవి. 


శ్రీ వెంకటశాస్త్రి, తనకూ తన కుటుంబమునకు ఎన్నో మారులు 
జబ్బులు చేయగా, ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కర స్తవము, 


432 సారన్యత వ్యాసములు 


మృత్యుంజయ స్తవమునంటి కావ్యములు చెప్పి వ వ్యాధి వము క్తులె రి. 
శ్రీ తిరుపతిళాస్త్రి జబ్బుచేసి సినప్పుడు సూర్యనారాయణ స్త స్తవము రచించిరి 
గాని వారిని స్వామి యన్ముగహింపకుండుటచే మృత్యువవలె రి. 


శ్రీ వెంకటశార్తి శరన్నవరా[తములలో కామె ంశ్న రీపూజ యెన్నడు 
విడనాడలేదు. వారు మహాశివర్శాతినాడు అ స్తమించుబయు వారి పుణ్య 
విశేషమునకు నిదర్శన మన నవచ్చును, 


మరి రెండు సంషుటనలుకూడ శ్రీ వెంకటశా స్త్రీయందు పూర్వ 
పుణ్యమెంతగా ఫలితమునకు వచ్చినదో నిరూపీంచును. 


ఒకటి శ్రీ శాస్త్రిగారి వివాహము. అది చ్మితముగా జరిగినది. అప్పు 
డాయనకు 19 సం, లు. [బహ గురువులు క్రిర్ర ర్లంపూడి వార్షికమునకు వెళ్ళి 
నప్పుడు ఒక విధముగా గురువులే శ్రీ వెంకటశాస్త్రి వివాహము నిశ్చ 
యించి పెళ్ళి ఖర్చులకు జమీందారిణి బుచ్చి సీతమ్మ గారిని చూడబొయి 
పరిచారికల అధినే|తియగు కామాక్షి అమ్మగారి అనుజ్ఞ తో ఈ శుభ 
కార్యము నేనే చెయించి పుణ్యముపొందెదనని చెప్పి, అట్లే రాణీగారి 
యనుజ్ఞపొంది ధనమంతయు వెనుదీయక వెచ్చించి తాను తరించితి 
ననెను, స్నాతకపు ఖర్చంతయు గురువులు వసతి చేయు తేజోమూర్తుల 
అన్నపూర్ణమ్మ గారు భరించిరి. అది 1809 లో. 

తర్వాత 1982 లో శ్రీ వెంకటశాస్త్రి గెద్దనావల్లి వెళ్ళగా అక్కడ 
థీ పంతము సూర్యారావుశాస్త్రి గారిని పిలిచి బహూకరించి “మీరు పూర్వ 
మెప్పుడో ఇక్కడ పెళ్ళిలో ఊరెగితిరట., అప్పటికి నేను సుట్టకుండుట బే 
చూడలేకపోతిని. ఇప్పుడూరేగించి చూతును' అని ఊరేగించెను 


ఎంత పూర్వజన్మ పుణ్యము పండనిది ఇంత సర్వజనానురాగము 
పొందుట సాధ్యమౌమ! 


ఢ్రీ తిరుపతి నిర్యాణమునకు విలపించుచు, “నన్ను ఒంటరిగా 
విడిచి స్వర్షపురికి వెళ్ళినావు. అక్కడి ధీరులతో కలహము కలిగినవ్వుడై 
నను నన్ను స్మరింపవా ?' అనిరి. సరిగా శ్రీనాథుడు, 'దివిజకవివరు 
గుండియల్‌ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమరసురికి' అనట్లు 


నోరి నరసింహశాస్త్రి 433 


గానే పురుష వుంగవుడై న ధర్మరాజుకే ఈ మానవదేహముండగా రాగ 
ద్వేష మలినమైన అజ్ఞానము పదలలేదు గద్యా దిగ్విజయ య్యాతలతో 
జీవితము గడిపిన శ్రీనాధునికి, థ్రీ వెంకటశాస్త్రీకీ అట్టి అజ్ఞానము 
క్షంతవ్య మె. 

స్వర్గసుఖము రాగద్వేషాలకు అతీత మైనదని గ్రహించిన పిమ్మటనే 
నిజమైన స్వర్గ్షసుఖ మనుభవించినాడు ధర్మరాజు. అది ఆయన సాధించిన 
విషయాలన్ని బికంటె సర్వోత్కృష్టమైన విజయము. శ్రీ తిరుపతి 
వెంకటేశ్వరుల ఇష దై వమైనకామేశ్వరి ఈ జంటకవులకట్టి రాగద్వేషాతీత 


ర్‌ యూ ఘాాల 


మెన ఉత్కృష్ట విజయము స్వర్గములో [పసాదించుగాక . 


(భారతి నవంబరు.1970, డిసెంబరు_1970, జనవరి.1871, 
ఫిబవరి- 1971) 


అరవై యేళ్ల ఆంధ్ర సాహిత్యంలో నిలిచేది 


కాలావధి నిర్ణయము 


అరవై యెళ్ళు నిండితే షష్టి పూర్తి చేసుకుంటాము కదా! 19193 
లోనే నవ్య కవిత్వమనేది (పత్యక్ష రూపంలో *అభినప కవితామండలితో 
అవిర్బవించినది. ఆ మండలి పక్షాన రాయ పోలు సుబ్బారావు ఆ 
సంవత్సర మే “తృణకంకణముి, 'కష్ట కమలి (ప్రచురించారు. “తృణ 
కంకణము' పిఠికలో [ప్రాచీన కవిత్త్వము మీద తిరుగుబాటు (వకటించి 
తన రచన *“భావగీితము' [?౯10 అని పెర్కొన్నారు. 


బొంబాయినుండి ఆం(ధవారప్మ తిక చెన్న పట్టణము దినపత్రికగా 
చేరినది 1814 లో ఐనా, దానిని గూర్చిన విజ్ఞప్తి 9_4_1913 |వమాదీచ 
సంవత్సరాది నంచికలోనే పంతులుగారు (పకటించినారు. వ్యతిక 


చెన్నపట్టణ యాత ఆంధధుల చరి|తలో నూతనాధ్యాయానికీ అంకు 
రారోపణ 


1918 లోనే [వథమాం[ధ మహాసభ బాపట్లలో సమావిష్టమైనది. 
1913 లోనే శ్రీ గిడుగువారి “నిజమైన సం[పదాయము' వావిళ్ళవారు 
[పచురించినారు ఆప్పటికి రెండేళ్ళ |క్రిందటనే శ్రీ చిలుకూరి వారి 
'ఆం|ధుల చరిత [ప్రథమ భాగము |వకటింప బడినది 

అట్లాగే 1811 లోనే అంధ [వచారిణజీ (గంథమాల సాపింపబడి 


భారతీయ నవలల ఆంధీకరణలు (పచురించసాగినాా ఆ |గంథాల 
వ్యా పి విసారమెనది 1918 నుంచే. 


తిరుపతి వెంకటేశ్వరులకూ, కొప్పరపువారికి తగాదాలు 1911లోనే 
[పొరంభమైనా, ఆ తగాదాల దుష్బలితాలతో పాటు అంధ లోకములో 
ఆం|ధ కవిత్వాఖిమానము సర్వ సాధారణ మై కవితా రచనోత్సాహము 
ఉత్తుంగ తరంగరూపము ధరించినది 1818 నుంచే! 


నోరి నరసీంహశాన్త్రి 435 


1918 కు కొద్దికాలము క్రిందటనే శ్రీ గురుజాడ వారి వ్యావహారిక 
భాషా కవితలు ఆరంభ మైనవి, 


ఈ వ్యావహారిక భాషా (పమాదమునుండి |(గాంథిక భాషను 
తప్పించవలెనను ఉఊద్దెశముతో, ఆం్యధ సాహిత్యము పరిషత్తు 
1911 లో అవతరించి పొచీనాంధ [గంథ (ప్రచురణకు ఎంతో దోహదము 
చేసినది. ఆం. సా. పరిషత్తు 1918 లోనే గుంటూరు కాలేజి హాలులో నము 
వేశము జరిపినది.ఆం్యధ దేశములో అన్ని మూలలనుంచి వచ్చిన ఆంధ 
దేశ విద్వాంసులను, [గంథకర్తలను దర్శించే మహా భాగ్యము ఈ 
వ్యాసక ర్తకు కలిగినది, ఆ సందర్భములో నే. 


ఈ వ్యాసక ర్తకు 13 సం.లు నిండి సాహిత్యంరుచి మదిగినది 1919 
నుంచే. అందువల్ల కూడా ఈ అరవై ఏళ్ళ సాహిత్యంలో నిలిచేది 
స్మరించి అక్షర రూపమిచ్చి రసవ |దచనల మననముతో ధన్యతి పొంద 
దలచినాడు. 


(పమాణ సూచన 


సాహిత్యశాఖ అన్నిటిలో ఆగగణ్యమైనది కవిత్వము. ఈ ఆర్నవె 
వీళ్ళలో ఆం[ధములో భావ కవిత్వము,ప్యూచరిస్టు కవిత్వము, అభ్యుదయ 
కవిత్వము, ఆధివా స్తవిక కవిత, వచన కవిత, దిగంబర కవిత్వపు, 
విప్లవ కవిత్వము, జానపద కవిత్వము కొత్తకొత్త పుంతలు తొక్కి నవి. 
ఐనా సం[పదాయ కవిత్వము నూతన చై తన్యముతో నిశ్చలంగా సాగు 
తూనే ఉన్నది, దాని ఛాయ ఈ నూతన శాఖ లన్నిజిలోనూ రూఢం 
గానో, [పత్యక్షంగానో హెచ్చుగానో, తగ్గుగానో ఆవహిస్తూనే ఉన్నది. 


నాటికలు, నాటకాలు సహ|స్రాధికంగా పుట్టినవి. కథానిక ఎన్నెన్నో 
రూపాలు ధరించినది. నవల బహుముఖముగా విజృంభించినది. విమర్శ 
రంగము విస్తరించినది. 


ఇన్ని శాఖలుగా విశేష వ్యాప్తి పొందిన ఆంధ సాహిత్యంలో 
నాలుగు కాలాలపాటు నిలిచేది. ఏది? ఇది ఒకరి దృష్టితో తేలే విషయము 
కాదు. తము తమ దేశాల రాజకీయ (పాబల్యమువల్ల నూ, ఈ కాలపు 


436 సారన్వత వ్యాసములు 
[ప్రచార సాధనాలవల్లి నూ సామాన్య జనంలోనే కాక కొంత బుద్దిమంతు 
లలో కూడా వ్యాప్తి పొందుతున్న సరికొత్త సిద్దాంతాల కొలబద్దతోనూ 
తెలి విషయం కాదు. తాదాపు ఏ, 000 సం.ల నుంచి నేటివరకూ నిలిచివున్న 
గను సాహిత్య గంథాలూ, 2.000 సం.ల పైకాలము నుంచీ నితిచివున్న 
లాటిను |గంథాలూ, 600 సం ల నుంచీ నిలిచిన ఇటాలియను, స్పానిమ 
[గంథాలూ, 600 సం.ల నుంచీ వన్న (ఫంచి, ఇంగ్లీషు, జర్మను 
[గ్రంథాలు 300 సం.ల నుంచీ విజృంభించిన రష్యా సాహిత్యమూ, 
150 సం.ల నుంచీ [వవంచాన్ని మింగుతున్న అమెరికను (గంధాలూ, 
ఎందుకు నిలుస్తున్న వి? సంస్కృతంలో కాల నిర్ణయము చేయ వీలులేని 
వేధాలూ, 2,000 సం.ల పై చిలుకు నిలిచిన రామాయణ భారతాలూ, 
2000 సం.ల లోపుగా పుట్టి నిలిచివున్న భాసకాళిదాసాది మహాకవుల 
[గంథాలూ ఎందుకు నిలిచినవిః తమిళములో 1600ల సం.ల నుంచ్చి 
కన్నడంలో 1000 నం.ల నుంచి, ఆం[థంలో 800 సం.ల నుంచీ నాలుగు 
ఐదు, ఆరు వందల సంవత్సరముల నుంచి వంగ, హిందీ, మరాటి, మళ 
యాళ్ళ గుజరాక్కీ ఒరియా మొదలయిన భారతీయ భాషలలో కొన్ని 
[గంథాలు ఎందుకు నిలిచినవి? అరవ్బీలో 1300 సం.ల నుంచీ ఖారసీలో 
900 సం.ల నుంచీ ఎట్లా నిలిచినవి? ఏ భాషలోనై. నా మానవీయ [గంధా 
లుగా_-క్షాసిక్పుగా ఎందుకు పరిగణింవ బడతాయి? ఏ లక్షణాలు నాలుగు 


కాలాలపాటు నిలవడానికి దోహదించినవో భావన చేయడము న్యాయము 
గదా! 


ఏ భాషలో రచన ఐనా నిలిచేందుకు పథాన కారణము రసవ త్త 
రము. దీనికి మన సంస్కృత లక్షణవే త్తల నిర్వచనాన్ని కొంత వి_స్ఫృతి 
చేయక తప్పదు. రసము, సాహిత్య సూత్రాలకు _|[పాచీనమైనవై నా, 
ఆధునికమైనవై నా... కట్టువడదు. 


ఐతే కవిచౌడప్ప శతకము పద్యాలలో పచ్చి బూతులు చేర్చినం 
దుకి నిలిచినది. *లేడిషాట శ్రీను అవరు” తత్తుల్యమైస కారణాల వల్ల నే 


ఎం" లి 


జగద్వ్య్యాపప్తి పొంది వ్యామోహం కలిగించినది, రాధికా సాంత్వనాదులూ 
ఆ జాతివే. నేటి దిగంబర కవిత్వము కూడా అటువంటి కారణాలవల్లనే 


ల 


నోరి నరసింహశాస్త్రి 437 


నిలుస్తుందేమో చెప్పల కము. అట్లా [పత్యేక కారణాలవ ® నిలిచెవి వాటి 


సాహిత్యగుణం వల్లకాదు కనుక “అటువంటి వాటిని ఇందులో (గ్రహింప 
దలచలేదు 


నిలవడానికి సర్వసాధారణంగా కొన్ని లక్షణాలు ఊపకరి స్తవి. 
అటి వాజీలో లయ ఒకటి అందువల్ల వచనానికి కంటె చందో బద్దమైన 
రచనలకి నిలిచేందుకు ఆవ వకాశ మెక్కువ ఉన్నది లయ జ్ఞాపక ముంచు 
కోవడానికి, మళ్లీ ముళ్ళ మననను చేయడానికి ఆనుకూలిస్తుంది. అందు 
వల్ల ఇందులో పద్యకావ్యాలడి వధను గణ్యత్వము వచ్చింది. కాదంబరి 
వంటి గద్య కావ్యాలు పుట్టలేదు కాని, పుట్టి ఉంటే అటువంటి వాటిని పద్య 
కావ్యాలతో పాటే పరగశి ించవలసి వచ్చేది. 


౪ 


ఏ రచవా ఐనా మరి చిన్నదై తే మనస్సుకు ఎక్కినా శాశ్వ 
తంగా సంహ గౌర్తతృ ప్తి పి నివ్వలెదు. ఈ కాలంలో మంచి ఖండకావ్యాలు 
ఎన్నో పుట్టినవి. వాటిని స్మరింపలేదు. చిన్న కథలు కూడా 
అంతే. ఇవన్నీ పూర్వ మెప్పుడో ఎవరో చెప్పిన చాటువుల వంటివి. అవి 
నేటికీ నిలిచి ఉన్నమాట సిజమే. వాటిలో ఒక్క మెరుపు తళుక్కు మం 
టుంది. మెరుపుకు 'క్షణ్యవభా అన్న సార్ణక నామ మున్నది, 


అదేవిధంగా కావ్యము మరీ పెద్దదై నా నిలిచేగుణము ఉండడము 
కష్ట నాథ్యము. ఏ వాల్ఫీ కిరూ న్యాసుడో చేయి చేసుకుంటే తప్ప! ఈ 
కాలంలో ఆం|ధదేశంలో వ్యాన వాల్మీకులు పుట్టలేదు. 


ఈ అరవై యేళ్ళ సాహిత్యంలో నిలిచేది ఏది? చాలా కష్టమైన 
[పశ్న, ఏమీ చెప్పనా దూషణతిరస్కారాలు కుప్ప తెప్పలుగా వస్తవని 
తెలిసే ఈ సాహాసానికి ఒడిగట్టినాను. విమర్శ పరంపరకు మనస్సు చెడి 
పోయి ఆసుప|కికి పోవలసిన దౌర్భల్యము లేదు. అన్యాయంగా విమ 
ర్మించినా విశ్వాసం కోల్పోయి మాట్లాడే దౌర్చ్పల్యం కూడా లేదు. ఈ 
అరవై. యేళ్ళ బట్టి ఆంధము, సంస్కృతము, పాకృతములలోనే కాక, 
గీకు, లాజీన్కు ఇటాలియను, స్పానిష, (ఫెంచి, ఆం గము, జర్మను, 
రష్యను, ఫారసీ, అరబ్బీ, జాపనీసు ఇత్యాది విదేశీయ భాషలలోనూ, 
నంగ, మహారాష్ట్ర, తమిళ, కన్నడ, హిందీ ఇత్యాది స్వదేశ భాషలలోనూ, 


438 సారన్యత వ్యానములు 


" క్లాసిక్సు” అని _(పఖ్యాతిపాందినమహా గంథాల స్వరూపము, ముఖ్యంగా 
ఆంగ్లానువాదాల ద్వారా తెలుసుకోడానికి తపనతోకూడిన (ప్రయత్నము, 
తపస్పు.__ అండగా చూసుకోని ఈ సాహసానికి వ్యాసకర్త ఉప్యకమిస్తు 
న్నాడు, కొన్నీ ఆం|ధథ మహా[గంథాలు దృష్టైల పడక తప్పిపోయి 
ఉండవచ్చు. విశాల హృదయులని భావించిన నలుగురు మితులను 
జాబితాలు పంపుడని ఆర్థింపగా రెండు వచ్చినవి, ఇద్దరు ముగ్గురు 
సహృదయులతో సం|ప్రదించినాను. కొన్ని చేర్చడమా వద్దా అనే సందే 
హము కలిగినవ్చ్పుడు, వాటిని తీసి మళ్ళీ పఠించినాను. ఐదారు సంవత్స 
రాల నుంచీ ఈ విషయము మథనచేన్తూ సాహితీ మ్మితులను సంపదిస్తూ 
వచ్చినాను, ఐనా కొన్ని ఉద్ద౦ంధాలు తప్పిపోయి ఉండవచ్చు, ఆ 
(గంథాలకూ [గంథకర్తలకూ క్షమాపణ చెప్పుకొని ఉప్మకమిస్టున్నాను. 


ఐనా ఒకమనవి! ఇందులో వదిలినవి చూడవద్దు. వెర్చిన వాటిని 
చూసి అవి నిలిచెవని వ్యాసక ర్తతో ఏకిభవిస్తై ధన్యుడు సందేహము 
కలిగితే ఆ గంథాలు నంపొదించి జా్మాగత్తగా పఠింపుడని సహృదయు 
లను వడుకొంటున్నాను ఈ పరిగణనవల్ల ఆంధ సాహిత్య క్షతం ఈ 
అరవై ఏళ్ళలో ఎంత మంచి పంట వండించిందా అని తలచుకొని అనం 
దించాను. ఈ ఉత్తమ కొవ్యాల స్మరణ వ్యాసక ర్తకు రెండు సలల బట్టి 
కలిగించిన ఆనంద మింతంత కాదు. 


పద్యకావ్యాలు 

1818 సం, రము కాలపరిధిగా పెట్టుకొన్నందున గతశతాబ్దీలోనూ, 
ఈ శతాస్తీ ఆరంభంలోనూ భాషాసేవ చేసిన ఊద్దండ పండితులూ రచ 
యితలూ ఇందులో రాష. (శ్రీయుతులు వేదము వేంకటరాయశాస్త్రి, 
కందుకూరి, కొకండ, ధర్మవరం కృష్ణమాచార్యులు, చిలకమ ర్హి, వావిల 
కొలను సుబ్బారావు, నాదెళ్ళ పురుషోత్తమకవి గురజాడ అప్పారావు, 
వడ్డాది సుబ్బారాయుడు, జననుంచి శేషా ది శర్మగార్హ వంటివారు 
ఇందులో సకృక్తుగా తప్పరారు. వారి రచనలలో [శీ వేదమువారి [వతావ 
రుదీయము రాశపోయినందుకు ఎక్కువగానూ, [శీ గురజాడ కన్యా 
శుల్మము రానందుకు తక్కువగాను విచారము కలిగినది శ్రీ తిరుపతి 


నోరి నరసింహళాన్త్రీ 439 


కవుల పాండవోద్యోగాలు కాల పరిధిని దాటవని భావించినాను. పొండవ 
విజయం ముంది వచ్చినా రెండిటి మిశ్రమము కాలపరిధిలోనే జరిగింది. 


1918లో ఆం ధొద్యమము విజృంభించి కవులను ఉరూత 
లూగించినది కొంత తర్వాతనే ఐనా (శ్రీ విశ్వనాథ “ఆంధ (పశస్తి 
“ఆంధ హిరుషము, శ్రీ తుమ్ముల “రాష్ట్రగానముి వచ్చినవి. కొని 
ఆం ధాభిమానము కేవలం ఒవిత్వపు ముద్దగా రూవు కట్టినది. శ్రీ రాయ 
(పోలు సుబ్బారావు తెనుగు తోటలో. అది ఆం|ధథ కవితా కన్యకు మేలు 
కొలుపు పాట. [శీ రాయ పోలు భావ కవులలో ఆ(గగణ్యుడు, నవ్యకవితా 
స్టాపకుడు, అడి 1914లో వచ్చినది. అది చదివిన |పధమక్షణం నుండీ 
నేటివరకూ వ్యాసకర్తకు మధుర స్మృతిగా నిలిచి ఉన్నది. (శ్రీ రాయ 
(పోలు తొలి కావ్యాలలో “తెనుగుతోట“ నిలుస్తుంది. ఆయన వరిణితుడై న 
కొద్దీ కవితాళ క్తి కీణీించ సాగినది, ఐనా పరిణితుడై న తర్వాత కొంత 
కావ్య లక్షణ 'సిద్దాంతాలతో కలిసినా కావ్యరూ పం పొందిన “రమ్యా 
లోకము” కూడా నిలుస్తుంది. ఆ కెండిటితో తేటగితిలో కొత్తదీ ప్తి నిక్తే 
పంచినారు. 

దాదాపు 'తెనుగుతోటి పుట్టినవ్పుడో, కొంచెము ముందుగానో 
పుట్టిన శ్రీ గురుజాడ పూర్ణమ్మ కథి మధురమైనదే. కాని దాని కథా 
వస్తువు (శీ రాయ[పోలువారి “కష్ట కమలిలోవలె అన్ని కాలాలలో ఆక 
బ్రేదికాదు. కాబట్టీ నిలిచే కావ్యకోటిలో చేర్చులేకున్నాను. ఐనా దానిలో 
ఊన్న వ్యావ హారికాం|ధ ఖాయమా మాధుర్యము దాన్ని నిలిపే అవకాశ 
మున్నది. 


ఈ యుగారంభంలో తేటగితికి ఎక్కువ వ్యాప్తి కలిగినది. ఆ 
ఛందస్సులో కొత్త మాధుర్యము చూపడానికి తోడ్పడ్డవారిలో (శీ వెంకట 
పార్వ్యతీశ్వరకవులు ముఖ్యులు. కాని వారు ద్విపదలో |హిసిన “ఏకాంత 
సేవి అపూర్వాద్భుత మైన ఆధ్యాత్మికానుభూతి కలసిన మధుర వాస 
నలతో గుబాళిస్తున్నది. “ఏకాంతసేవ” తప్పక నాలుగు కాలాలపాటు 
నిలుస్తుంది. 


భావ కవులలో ముందు (పసిద్దికి వచ్చినవారు (శీ దేవులవల్లి కృష్ణ 
శాస్త్రి (శీ వేదుల సత్యనారాయణశాస్త్రి, వారి కావ్యాలన్నీ ఖండకృతులు, 


440 సారన్వత వ్యానములు 


అవి ఎన్నో ఎంతో మధురమైనవై నా ముందుచేసిన నియమం [పకా 
రము క్రణ్యపభలు, (శీ దేవులవల్లి నాటికలు నిలిచేవి ఉన్నవి. వాటి 
వస్తావన ఆ సందర్భంలో వస్తుంది, 


(చే శివశంకరుల “హృదయేశ్వరి”, “వకుళమాలికి తప్ప తక్కిన 
ఖండకావ్యాలన్నీ ఆ కోవలోనే కనుక వదిలివేయ బడినవి. “హృద 
రమేశ్వరి? [పపంచ సిద్ధమైన [పేమ కావ్యాలలో ఒకటిగా పరిగణింప 
వచ్చును. అందులో వకుళ వృక్షము తరుచుగా [వత్యక్ష మవుతుంది, 
“వకుళమాలిక* పగడపూవు ఎండినా వాసన బహుకాల ముంటుంది. వకుళ 
మాలిక కూడా కలకాల ముంటుంది. [శీ శివశంకరుల పద్యగేయ నాటి 
కలు ఆ సందర్భంలో |(వస్తావిస్తాము. 


ఆ కాలంలోనే ఒక్క వెలుగు వెలిగి ఆరిపోయిన ఇద్దరు కవు 
లున్నారు. చామర్తి రాజశేఖరరావు శి సం.ల ఈడులోనే గతించినారు. 
అందువల్ల ఎక్కువ రచనలు ప్రచురించలేదు. (పచురించిన కొద్ది వాటిలో 
“బృందావనము” అగగణ్యము, అందులో కృషరూపములో భారత 
నాయకాన్వేషణము చితించినారు. (శీకృష్ణ కర్ణామృతము, భాగనతసుల 
లోని మధుర భక్తికి నాయకాన్వేషణమనే నూతనశళశ కి జోడింపబడినది, 
(వచారము లేక ఈ కావ్యము విమర్శకుల దృష్టికి తగినంతగా రాలేదు. 
అం|ధులు “బృందావనం” మరిచిపోతే, జాతిరత్నాన్ని ఒకదాన్ని. కోహి 
నూరు వంటిదాన్ని పోగోట్టు కొన్నట్లు. 

చామ ర్తివలెకాక (శ కొడవటిగంటి వెంకటసుబ్బయ్య సరదాగా దేశా 
టన చేయడానికి చిన్నతనంలోనే లేచిపోయి మళ్ళీ కసీపింపలెదు. వెళ్ళుతూ 
“సంధ్యారాగము” అనే పేర కావ్యసంపుటి | పచురించినాడు సాహితీసమితి 
సభ్యులు అతని 'కళ్యాణి”ని ఎక్కువ (పశంసించేవాళ్ళు, కాని అతని 
భిక్షువు కలకాలము నిలుస్తుంది. 


1924 [పొంతాలలో బందకు పేసిద్ధినుండి బయటపడి, జం|థ 
(పదేశ్‌ (వసిద్ది సంపాడించి, నేడు జగ(త్పసిద్ధుడె న శీ విశ్వనాధ సత్య 
నారాయణ ఉన్నారు. ఆయన యౌవ్వనములో |వాసిన 'గిరికుమారుని 
(పేమగీతాలు' ఉన్నఎ, అవి ఖండికలే ఐనా ఏక నాయికా నిష్టమైనవి 


నోరి నరసింహశాస్త్రి 441 


గనుక నాలుగు కాలాలపాటు నిలుస్తుంది. వారు తర్వాత (వాసిన వాటిలో 
“శృంగారవీధి*, “శశి దూతము తప్పక కలకాలము నిలు స్తవి, మా 
దృష్టిలో “కల్పవ్భక్షముి మరీ పెద్దదై పోయినది. వ్యాస వాల్మీకుల శ్రీ 
ఆధునికులకున్న దనడానికి మాకు సాహసము చాలదు. అదిగాక అది 
వాల్మీకికి వ్యాఖ్యానమంటున్నారు కవి, వ్యాఖ్యానాలు కావ్యాలు కావు 
కదా! దానికి ద్దానపీఠ పురస్కారము వచ్చినందుకు ఆనందమే, దాని 
విలువ లక్షరూపాయలు గనుక। "కిన్నెరసాని పాటలు సభాసరివ్యా ప్త 
మైనవి. వారు సభలలో చదివెతీరులో ఆపొటల ఆకర్షణ మున్నది కాని 
కావ్యము కాదు. కనుక, వాటినినిలిచే కావ్యకోటిలో చేర్చలేదు. 


(శీ విశ్వనాధకంటె ముందే కావ్యరచన ఆరంభించిన శీ పింగళి, 
కాటూరికవులున్నారు. ముఖ్యంగా “కృవ్షాప| తిక” ద్యారా వారి “సొందర 
నందము” విస్తారవ్యా ప్తి పొందినది. అందులో ఉండవలసిన బౌద్ద 
వాతావరణము కంటె గాంధేయ వాతావరణముండడము జాచిత్య భంగ 
మని మాజోంట్ల సందేహము. కాని అటువంటి జొచిత్య భంగాలు (ప్రపంచ 
సాహిత్యాలలో కొ త్రలుకావు, షేక్సియరు నాటకాల నిండా అట్టివి కాన 
పస్తున్నవి. అది గాక అందులో పద్యరచన మధురంగా సాగింది. అందు 


వల్ల '“సౌందరనందము” నిలిచే కావ్యాలలోది అనక తప్పడంలేదు, 


మొదటి రోజులలో (పసిద్దికి వచ్చిన కవులలో' బసవరాజు అప్పొ 
రావు (శ్రీ గురజాడ అడుగు జాడలలో నడిచిన వాడంటారు. కాని నిజానికి 
[శే బసవరాజు స్వచ్చమైన కవితాత్మగల స్వతంత కవి. ఆయనకావ్యాలు 
మధురమైనపై నా ఖండికలు గనుక పరిగణించే వీలులేదు. వారు వినిపిం 
చగా విన్న “వాయుసందేశము అనే దూతకావ్య ముండవలె. అది 
ఆంధదేశంలో [పథాన [పదేశాలను వర్ణిస్తుంది, అది ఎంత (పయత్నిం 
చినా దొరకలేదని వారి కావ్యాలు [పచురించిన వారన్నారు. ఎన్నటికైనా 
దొరికితే అది నిలుస్తుంది. ఇట్తా అవాంతరకారణాల వల్ల నిలిచే కావ్యాలు 

కొన్ని పురిటిలోనె సందుగొట్టి పోవడము విచారకరము! 


ఇక నండూరి సుబ్బారావుగారి ఎంకి పొటలు నిజానికి చాలా చిన్న 
ఖండికల చిన్న సంపుటి, ఐనా అన్నిటిలో అనుబంధంగా *ఎంకి' ఉన్నది 


442 సారన్వత వ్యానములు 


గనుక అతి చీన్నది ఆనలేము, దాన్ని నిలిచే వాటిలో పరిగణించక పోతే 
దాని అభిమానులు (బతుక నివ్వరు. అందులోని భాష జానపద భాష 
కాదనీ, కృతకంగా ఆ భాష అనిపించేట్లు మలచబడినదని మాబోంట్ల 
ధర్మ సందేహము. అందులో హృదయంగమమైన భావన లున్నవి కనుక 
నిలుస్తుంది. భాష ఏమైతే ఏమి? 


శ్రీ కొడాలి సుబ్బారాపు “హంపీ క్షేతములో ఒకా నొక చ్మితమైన 
మోటుదనముతో కలసిన శక్తి ఉన్నది. సరిగ్గా ఆయన శరీరానికే అది 


(పతిబింబము, అది నిలవడానికి దాని శ క్రీ, వస్తుగౌరవమూ దోహ 
దిసైయి, 


శ్రీ విశ్వనాథ పథాన మితులలో ఒకరుగా అప్పట్లో (పసిద్ధి 
కెక్కిన శ్రీ నాయని సుబ్బారావు *“సౌభ్యదుని | పణయ యా|త', “మాతృ 
గీతాలు' నిలు స్తవి. ఆ రెండిటిలో ఎగుడు దిగుడు భాషతో హృదయ 
వెదనను వ్యక్తము చేసే సుకుమార గుణమున్నది. అవి నిలు స్తవి 
“వేయి పడగలిలో 'కిరీటి' పేరుతో సౌభ్యదుని (పపణయ యాతావృతాం 
త్రమే ఎక్కించ బడినదని జగద్విదితము! 


ఎక్కువ వ్యా ప్తి పొందక పోయినా, శ్రీ విశ్వనాథ వెంకటేశ్వర్లు 
“కాళిందీ పరిణయము' నిలిచే కావ్యాలలో ఒకటి. అందులో కాళింది 
(పేమ అమృత మధురంగా ఉపాసనానుభవంతో, సుష్టుఐన పద్యాలలో 
(ప్రదర్శింప బడ్డది. ఆం. [ప సాహిత్య అకాడెమీ మొదటి సంవత్సరమే 
ఉత్తమ కావ్యంకా పరిగణించి బహూకరించింది. 


ఆం|ధాభిమానాన్ని పురస్కరించుకొని వచ్చిన శ్రీ మధునాపంతుల 
సత్యనారాయణ శాస్త్రిగారి “ఆంధ సురాణముిి విస్తార వ్యాప్తి పాంది 
నది అందులో పద్య రచన పౌఢమై నిర్దుషమైనది, ఐనా అందులో 
ఆం|ధాభిమాన మున్నంతగా కవితాస్ఫూ ర్తి కనిపింప నందున నిలిచే 
వాటిలో చేర్చడం లేదు, 


శ్రీ ఏటుకూరి రచనలలో కర్కశ మైన మాధుర్యమున్నది, ఆయన 
ముగువ మాంచాలి నిలుస్తుంది, 


నోరి నరసింహశాస్త్రి 443 


శ్రీ దువ్వూరి రామిరెడ్డి విస్తార సంస్కారమున్న కర్షక కవి. 
ఆయన “కృషీవలుడు", “వనకుమారి' నాలుగు కాలాల పాటు నిలు సవి. 
ఆయన మంచి కవి అనడానికి శ్రీ అక్కిరాజు ఉమాకాన్తంగారి త్మీవ 
విమర్శకు గురి కావడమే పెద్ద తార్మాణ! 


ఢీ తుమ్మల సీతారామమూర్తి చౌదరి మరి యొక అచ్చపు కృషి 
వల కవి. ఆయన [వాసినవి ఎక్కువ భాగము ఖండ కావ్యాలు. నిర్దుష్ట 
మెన భాష. నిజాయితీగల హృదయం. అయన (వ్రాసిన మహా కావ్యము 
“దాపుజీ ఆత్మకథ. అది భాషాంతరీకరణ మై పోయినది. అనువాదసాహి త్యా 
నికి ఈ వ్యాసంలో స్థానం లేదు, 


శ్రీ చింతా దీక్షితులు చిత్రమైన కావ్య మొకటి [వాసినాడు. 
'హనుమంతుని తోక'. “హనుమంతుని కొక తోక ఉన్నదీ, అందమైన 
తోకి అని |పారంభించి రామాయణ కధ చాలా భాగం హనుమంతుని 
తోకతో నడిపించాడు హనుమ్మదామ చంద భ క్తి వీస్తారమున్న 
ఆం|ధంలో అది తప్పక కలకాల ముంటుంది. 


ఈ మధ్య శ్రీ ఊటుకూరి సత్యనారాయణ “ఉదయరేఖలు” అనే 
చి తమైన కావ్యము వచ్చినది. ఆందులో వచనము వ్యావహారిక భాష, 
పద్యాలు నిర్జుష మనదగిన (గాంథీకము. ఆ కావ్యంలో మహా భక్తుని 
ఆర్తి, వరాహస్వామి కిరణావళి పత్యక్ష మవుతున్నవి, ఆ కావ్యం తప్పక 


నిలుస్తుంది. 


శ్రీ మాన్‌ వానమామలై. వరదాచార్యుల “పోతన చర్మిత విస్తార 
(పచారము పొంది, ఆం. (ప. సాహిత్య అకాడెమీ బహుమతి పొందినది. 
ఈ వ్యాసక ర్తకు దానిని శాంతముగా పఠించే అవకాశము కలుగ లేదు, 
శ్రీ వరదాచార్యులు శ్రావ్యంగా వినిపింపగా పలుమార్లు శ్రద్దగా విన్నాడు. 
వారి పాఠ మాధుర్యానికి ముగ్గుడనై తినా అనే సందేహ మొకమూల 
బాధిస్తూనే ఉన్నది. ఐనా అది చరిత కాదు. పోతననుగూర్చి లోకంలో 
[పచారంలో ఉన్న పుక్కిటి పురాణాలకే రూపమిచ్చినది. పోతన మీద 
ఆంధ పాఠకులకున్న అభిమానం వల్ల కూడా అది నిలుస్తుంది, 


444 సారన్వత వనములు 


ఈ అరవై యేళ్ళలో ఆం(ధాఖిమానంతోపాొటు జాతీయాభిమానం 
కూడా వెల్లివిరిసింది. కవులు ఆం|ధవీరులనువదలి, రాజస్థానానికే, మహారా 
జ్రానికీ వయాణాలువేశారు. అట్టికావ్యాలలో శ్రీదుర్భా రాజశేఖరశతావ 
నాని 'రాజా|పతావసింహ చరితి అగగణ్యము. ఆ తర్వాత ఎన్నదగి 

ది శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రీ' శివభారతవముి, ఆ యిద్దరి మహా 
విడ స్మరణే వాటిని ఎల్లకాలము నిలిచేట్లు చేస్తుంది. 


శ్రీ జాషువా కవిత్వానికి అభిమానులు చాలామంది ఉన్నారు. 
ఆయన పద్యాలు ఎంతోసొగసుగా సాగుతూ అకస్మాత్తుగా అనుచిత శబ్ద 
వయోగంతో కరకరలాడుతవని మాంబో ట్ల బాధ! ఆ లక్షణమే అయన 
అభిమానులకు (పత్యేక మభిమానప్యాతమంటే. రుచి భేదాన్ని తెలుపు 
తుంది. ఆయన ఆజన్మ కై స్తవుడు, కీస్తు పభావంలో పుట్టి పెరిగిన. 
వాడు. ఆయన “క్రీస్తు చర్మితి నేటికాలపు కవులు బుద్ధుని విశేషాలు 
తెలుసుకోకుండా తమ తమ వూహలకొద్ది వాస్తున్న బుద్దకావ్యాలవలె 
గాక, ఉచితమైన వాతావరణాన్ని చి|తిస్తుందనడాగి కి సంచేహములేదు. 
అది నిలుస్తుందనుకుంబాము. కేంద సాహిత్య అకాడమీ  బహూకృతి 
లభించడము ఈ అభి|పాయానికి బలం చేకూరుస్తున్నది. 


శ్రీ కవికొండల వెంకటరావు ఎన్నో కావ్యాలు, మంచివీ, సామాన్య 
పువీ వాసినారు. వాటిలో “శివరా|త్రిపభి తప్పక నిలుస్తుంది 

శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి సభారంజన కోసము 
పద్యాలెన్నో [వాసి చదివి చదివి మెప్పులు పొంది, నిజమైన కవితా 
శక్తిని కుంఠితము చేసుకున్నాడు. పాపము! అయినా ఆయన “పంచవటి? 
నిలుస్తుందనవచ్చు. 


ఇంకా మరికొందరు “సభారంజనకవు' లున్నారు. వారు (వాసిన 
కావ్యాలు నిలు స్తవనుకోము. 


శ్రీ దాశరథి త్మీవత కల కవులలో ఒకరు, ఆయన 'మహాబోథి 
తప్ప తక్కినవి ఖండికలు, అందులో సిద్ధార్థని మారధర్షణము, మహా 
బోధి మూడు జాతక కథలూ ఏదో విధంగా కలిపి రచన చేసినాడు, 
అందులో నిలిచే లక్షణాలు కనబడలేదు, 


నోరి నరసింహశా స్రీ 445 


శ్రీ నారాయణరెడ్డి మూడు దీర్హకావ్యాలు (వాసినాడు. 'నాగార్జున 
సాగరం', “కర్పూర వసంతరాయలు, “విశ్వనాధ నాయకుడు'*. ఆయన 
అవ్యాం[ధకవుల పోకడలన్నీ పఠనచేసి సిద్ధాంత  [_గంథంకూడా (వాసి 
నాడు, అభ్యుదయ కవులతోనూ వచనకవులతోనూ కవిత్వం కంటే శబ్దాల 
గారడీ ఎక్కువ [ప్రచారంలోకి వచ్చింది. శ్రీ నారాయణరెడ్డి తెలిసి తెలిసి 
పయత్ననంగా వాతావరణంలోని శబ్దచమత్కృతికి వశుడై పోవడం 
షావిదకరం. అయినా ఆయన 'నాగార్జున సాగరం' నిలుస్తుంది. 


ఈ అరవై యేళ్ళలో కేవల కని కంగా (Pure poetry) పుట్టిన 
విశిష్టకావ్యము శ్రీ పుట్టపర్తి నారాయణ చార్యుల “శివతాండవము. అది 
ఆయన చదువుతుంటే బాగుంటుందంటారు. ఈ మధ్య వినడం తటస్టిం 
చింది. కాని విన్నప్పటికంటే కూడా శాంతంగా చదువుకున్నప్పుడే ఎక్కువ 
ఆనందం కలిగించింది. అది ఈ అర వై యేళ్ళ ఆం| ధకవుల తపస్సులో 
నుంచి పుట్టిన ఉత్తమోత్తమ కావ్యాలలో ఒకటి దానికి బహుకాలము 
నిలిచేశ క్తి ఉన్నది, 


ఇతర కవులూ, అభిమానులూ, వారి వారి గంథాలను పారపొటున 
వదిలినందుకు మన్నిస్తారు గాని, వచన కవితా కపులు, శ్రీశ్రీ అభిమా 
నులూ అట్లా ఊరుకోరు గనుక వాళ్ళను గూర్చి 'చెదుసత్యం' [వాయడ 
మవసర మనిపించింది. 


ముందు శ్రీశ్రీ! ఆయన ముందు భావకవిగా శ్రీ రాయ్మపోలును 
అబ్బూరిని అనుకరించి “(ప్రభవి |వచురించినాడు. ఈ వ్యాసకర్తకు ఒక 
కాపీ బహూకరించినాడు కూడాను, తర్వాత కొన్నాళ్ళకు 'మహాపస్టాన' 
గితముతో *ఎ|రబావుటాధగధగలు” మెరిపించి అభ్యుదయ కవిగా 
అవతరించి సామ్యువాదుల [ప్రచారంతో మహాకవిగా చలామణి ఐనాడు. 
ద్వితీయ మహాసం[గామంలో, రష్యా యుద్దంలోకి దిగకముందే, బ్రిటిషు 
వారిసై న్యంలో చేరి కొన్నాళ్ళు ఉండి ఎందువల్ల నో తిరిగి వచ్చినాడు. 
ఆ తర్వాత (బిటిషువారు దెబ్బలు తింటున్న రోజులలో భారతడేశాన్ని 
జోకొట్టడానికి చేపట్టిన కార్యక్రమంలో చేరి 'నబాశీబృందముి అనే పిరు 
గల కన్యకల బృందంచేత గేయనాటిక ఒకటి అడిస్తూ, దేశ పర్యటన 


446 సారస్వత వ్యాసములు 


చేశాడు. ఘా రేవ ల్లెలో జరిగిన (పదర్శనమూ పీక్షకుల గోలా, ఇంకా 
జ్ఞాపకమున్నవి ఆ ,బీటిషవారు ఆడుతున్న నాటకం మీద అసహ్యం 
వల్ల ఈ వ్యాసకర్త వెళ్ళదలచక పోయినా మీతుడు శ్రీశ్రీ అభ్యర్థన 
వల్ల వెళ్ళవలసి వచ్చింది. గోలను శాంతింప చేయడానికి రంగస్థలం 
మీదికి ఎక్కడం కూడా తప్పలేదు, 


ఆ తర్వాత అధివా స్తవికత ‘Surrealism’ అనే పడముటి గాలి 
చేపట్టి కొన్ని అధివా స్తవిక రచనలు చేశాడు, తర్వాత రష్యా వెళ్ళి వచ్చి 
రష్యాను ఆకాశానికె త్తడంతో పత్రికలలో పెద్దగాలి దుమారం రేగింది. 
దానితో జబ్భుపడ్డంత అవస్థపడగా, ఆసువ్యతిలో[3 రోజులు చికిత్స పొంది 
నాడు అభ్యుదయ కవిగా ప్రచారము పొందుకున్నందున ఆం|ధ|పదేశ 
సాహిత్య అకాడమీ విశిష్టసభ్యునిగా ఎన్నుకున్న ది, అందుకు అంగికరించి, 
శాలువ మెడలుతోపాటు |పశంస అందుకుని సంవత్సరం తిరుగకుండానే 
రాజీనామా చేశాడు. అవసరానికి సినీమాపాటలు (వాసి(పస్తుతం సంపన్ను 
డై నట్లు తెలుస్తుంది. ఇంతలో షష్టిపూర్తి సందర్భంగా దాదాపు నూరు 
సంఘాలు సమ్మానం తల పెట్టగా అంగీకరించి హైదరాబాదుకు పచ్చినాడు. 
ఈ మధ్యలో “జనధర్మ” వారు ఆయనను ఇంటర్వ్యూచేసి, ఆయనకు 
మార్క్పిజము సుష్టుగా తెలియదని తేల్చి వేసినారు. అంతటితో అంగికరించిన 
సమ్మానాలన్నీ ఒక్క పెట్టున నిరాకరించి అభ్యుదయ కవితకు విడాకు 
లిచ్చి ఆ అర్హర్మాతి కే “విప్లవ రచయితల సంఘము' స్థాపించి దానికి 
అధ్యక్షుడై నాడు. ఈ మధ్య దానికి కూడా రాజినామా చేసిన వార్తలు 
వచ్చినవి. గత సంవత్సరం కేంద సాహిత్య అకాడమీ ఆయన |గంథానికి 
బహుమతి ఇచ్చిన సందర్భంలో కూడా గొడవ ఏదో జరిగినట్లు వార్తలు 
వచ్చినవి. 


ఇదీ శ్రి శ్రీ వల్లి జీవితము. ఆయన కవిత! ఎప్పటి కప్పుడు 
సరికొత్త మార్గంలో చిత్రరచన చేయడమే ఆయన ధ్యేయము, ఆధునికు 
అలో పూర్వం్యధ (గంథాలు క్షుజ్జంగా చదివి భాష మీద అధికారం సంపా 
దించిన కొద్ది మందిలో ఆయన ఒకడు పొళ్చాత్యులలో నవీన మార్గాలు 
తొక్కేవారిని గూర్చి నిరంతర పరిశోధన చేస్తూ ఉంటాడు, అన్నిటికీ 


నోరి నరసీంహశా స్రీ 447 


తోడు అసమాన (పతిభాశాలి ఐన నారాయణదాసుగారు హరి కథలలో 
నిక్షేపించిన అపూర్వ మైనట్టి నడకలను ఎన్నిటినో స్వాయత్తం చేసు 
కున్నాడు. అంయ్యధభాష మైనమువలె ఆయన చేతికి స్వాధీన మై ఉంటుంది. 
ఇట్లా నడకలొ, భాషలో, భావములో చితము చూపడము ఆభ్యసించి 
సిద్దహసుడెన మేధావి. అందు వల్ల నే ఆయన కవితలో చిత్రకవితా 
స్థాయిని ఎన్నడూ దాట లేక పోతున్నాడు. అటువంటి నూతన చితకవితా 
(ప్యకకియకు (పతికలుగా రెండు గీతాలు ఆయనవి నిలు స్తవి, ఒకటి “మహా 
(స్థాన గీతము. రెండవది ఏదో వెండితెర చిశ్రానికి [వాసిన 


ఇక వచన కవులున్నారు, వారు [వాసినవి చాలా భాగము ఖండికలు 
కనుక (గ్రహించే వీలు లేదు. సకృత్తుగా శ్రీ ఆరు[ద, శ్రీ కుందుర్తి దర్భ 
రచనలు చేసినారు. అవి నిలిచే స్థాయికి చెర లేదు. కవితా వస్తువును 
మననము చేయడమూ, ఆత్మలో అనలోడనము చేయడము వారికింకా 
అభ్య సము కాలెదు. భానను ఎట్లా వాడవల్సె అంత్యాను |పాసలు ఎట్లా 
కూర్చువలె, వచనత్య్వ్యము ఎట్లా విరచవలె, అనే బాహ్యదృష్ట కంటె 
లోతుకు పోలెకున్నారు. వారికి నేటి [పపంచపు తీరుల మిద కలుగుతున్న 
వేదన బహిర్ముఖులను మా|తమే చేయ గలుగు తున్నది. ఏదో విధమైన 
సమాధి దశ సాధి సే తప్ప రచనకు నిలిచే శక్తి ఉండదు. ఆ సమాది 
తరుచుగా లోపిస్తున్నందువల్ల నే జగత సిద్దుడే గాకు అనితర సాధారణ 
[పతిభాశాలి ఐన శ్రీ విశ్వనాథ రచనలనే ఎన్ని టినో ఇందులో [గహింవ 
లేక పోతున్నాము. ఈ బహిర్ముఖత్వము ఈ కాలపు ధర్మమై కవితను 
ధ్వంసం చేస్తున్నది. 


నాటికలు నాటకాలు 


నాటకము గాని నాటిక కాని మరీ పెద్దది కాదు మరి చిన్నదీ కాదు. 
కనుక అవి నిలిచేందుకు ఎక్కువ అవకాశమున్నది. అంతేకాక [పపంచ 
సాహిత్యంలో నాటకానికి అత్యున్నత స్థానమున్నది. ఆం|ధములో గద్య 
నాటకాలు, పద్యగద్య మిశ్రిత మెనవీ, "కేవల గేయ పద్య నాటకాలు 
కూడా వచ్చినవి. అన్నిటినీ ఏక ముఖంగా విచారిద్దాము. 


448 సారస్వత వాస్యములు 


ఆం|ధలో రంగస్థలం మీద ఆకర్షించి విశేష వశ స్పి పొందిన నాటకా 
లెన్నో ఉన్నవి. వాటిలో చాలా భాగము నటీ నటుల _పజ్ఞవల్ల నూ, 
[పేక్షకుల అల్బస్టాయి రుచివల్లనూ, |వసిద్ధికి వచ్చినవే కాని స్థాయివల్ల 
కాదు, ఐనా సాహిత్యస్టాయి కూడా ఉన్నవీ, సాహిత్యస్తాయి మాత మే 
ఉన్నవీ నాటికలు నాటకాలూ రాకపోలేదు అట్టివి నిలు స్తవి, 

ముందు పేర్కొన దగినది శ్రీ తిరుపతి వేంకటేశ్వరుల పాండవో 


ద్యోగాలు. ఇందులో అభ్మిపాయ భేదముండదు. నిర్ణయించిన కాల పరిధి 
అందులో ఉన్నందున అవి స్వికృత మైనవి, 


తర్వాత పేర్కొన దగినది శ్రీ పానుగంటి వారి “రాధాకృష్ణ. 

శ్రీ బలిజేవ ల్లి లక్ష్మీకాంత కవి ఎన్నో నాటకాలు (వాశార్ను 
వాటిలో 'సత్యహరిశ్చం,ది కలకాలము నిలు నుంది, 

శ్రీ విశ్వనాధ *నర్తనశాలి, “వేనరాజు' రంగ్యపదర్శనకు ఉద్దె 
శించి వాసినారు. కాని వారి “అనార్కలి' రచనకు అట్టి ఊద్దేశమున్న ట్లు 
తోచదు. మొగలు యువరాజు సలీమును [ పేమించి అతని [పేమ 
పొందిన టానిసకన్య విషాద గాథ అది! అనార్కలిని గూర్చి తెలుగులో 
కావ్యనాటకాలు ఎన్నో వాసినారు. కాని శ్రీ విశ్వనాధ దానిని అపూర్వ 
మనోజ్ఞ కవితాస్టాయి అద్యంతము నిల్చినట్లు నిల్పినవారు లేరు, ఆ 
“దానిమ్మ పువ్వు” శ్రీ విశ్వనాథ రచనా మహాసమ్ముదంలో వెలసిన అనర్హ 
రత్నము అందులో పద్యాలు, గేయాలు రకరకాలుగా నడిచి కాళిదాసు 
వికమోర్వశీయము చతుర్ణాంకాన్ని స్మరణకు తెస్తున్నవి. దాని అను 
కరణ కాదు. శ్రీ విశ్వనాథ “అనార్కలి” కి ఎన్నటికీ క్షతిలేదని ఘంటా 
పథంగా ఉఊద్దోషించ వచ్చును. 


శ్రీ శివశంకరుల సంస్కృతి, కవితా శక్తీ ముఖ్యంగా వారి పద్య 
గేయనాటికలలో మూ ర్రీిభవించినది, వాటిలో ముఖ్యంగా “పద్మావతీ 
చరణ చారణ చ్యకవ ర్తి, 'దీకిత దుహితి, “కవిపియి స్టిరంగానిలు స్తవి, 
వాటిలో మొదటి రెండూ రంగస్థలం మీదకూడా విజయవంతంగా 
(పదర్శింపబడ్డవి. - 


నోరి నర సింహశా్ర్రి 449 


థ్రీ దేవులవల్లి పరిణత దశలో ఆయన కవితాత్మ రెడియో నాటిక 
లలో రూపొందినది. వాటిలో ' శర్మిష్ట" కవితా శక్సిక్కీ “ధనుర్ణాసు' భ క్రికీ 
ఆ|గ|శేజిలో పేర్కొ. నవలె. |గంథ రూపంగా [పచురి ఫ్రే సె అవి చిరస్థాయిగా 
ఉంటవి, 


శ్రీ చింతా దీక్షితులు “శబరి ఈ యుగంలో పుట్టిన భక్తి నాటకా 

లలో అద్వితీయమైనది. శబరి, హనుమంతుడు ఇందులో నూతన 

వ్య క్రిత్వముతో [ప్రత్యక్ష మవుతారు. అది తప్పక నిలిచే నాటకము. 

ఆయన “చ| కవాక మిధునము” కూడా నిలుస్తుంది. అది మనో జ్జ కల్పన 

గల మధుర నాటిక. గోదావరి వరదవల్ల వేరై న చక్రవాక మిథునము 
ఒక్కరా(తి పడ్డ విరహ బాధను అది (పదర్శిస్తుంది. 


శ్రీ చలం “భానుమతి' స్వతం|తమైన కల్పన. శ్రీ బుచ్చిబాబు 
“తిష్య రక్షిత' అధ్యాత్మభావన మీద కామ విజయము చ్మతిస్తుంది. శ్రీ 
రాజమన్నారు “నిష్ఫలం వేశ్యలలో వసంతసేన లున్నారని నిరూపిస్తుంది. 
ఇవి మూడూ నిలు స్పవి, 

శ్రీ జి. వి, కృష్ణారావు 'భిక్షాప్మాతి వ్యాసుని కాళీ నిష్కాసన 
కథను ఆధునిక దృక్పధంతో (ప్రదర్శించే శక్తిమంతమైన నాటిక, శ్రీ 
మొదలి స్ముబహ్మణ్య శర్మ 'విధి నిర్వహణముి అద్వితీయమైన మంచి 
నాటిక, ఆ రెండూ నిలు స్తవి. 

శ్రీ శ్రీనివాస శిరోమణి “వరివ ర్హనము' అశోకుని మనః పరివర్త 
నము సమర్థ తతో చిత్రించిన మంచి నాటిక. అది నిలుస్తుంది. 


శ్రీ వావిలాల సోమయాజులు “నాయకురాలు బహు [పదేశాలలో 
బహు పర్యాయాలు విజయవంతంగా (పదర్శింప బడ్డ నాటకము. దానికి 
సాహిత్యస్థాయి కూడా ఉన్నది, అది నిలుస్తుంది. 

థీ నోరి |వాసిన గేయ నాటికలలో “షణ్ణవతి' ఆద్యంతము భ క్తి, 
విరక్తి, ధర్మర క్త, కవితా శక్తితో కలిసిన మంచి నాటిక. ఆయన 
“సుహృతాదామముి కుచేల భక్తిని భాగవత కధకు విరుద్దంగాని నూతన 
దృక్పథంతో వదర్శించే స్వతంత్ర నాటకము. ఆయన ‘'పూజావనముి 


29 


450 సారస్వత వ్యానములు 


పుష్పాలలోని పుణ్యగంధమూ, తేజస్ఫూ (వదర్శించి, భారతీయ భక్త 
కవులనె కాక [పపంచ భ ర్త కవుల నందరినీ పూజావనంలో అవతరింప 
చేసి, తుదకు పాపాత్ములకు కూడా భగవంతుని అపారకరుణా సముదంలో 


స్థానమిచ్చిన పుణ్య నాటిక. ఆధ్యాత్మిక భావనలు ఆంధ దేశంలో 
పూర్తిగా విన్మృతము లయే్య దాకా ఆ మూడు నాటికలూ నిలు స్తవి. 


సహాయ నిరాకరణోద్యమంతో పుట్టి ఆనాడు జనాన్ని ఉఊ|రూత 
లూగించిన నాటకాలెన్నో ఉన్నవి, వాటికి సాహిత్య స్థ సాయి లేదు. వాటి 
వయోజనము తీరింది గనుక వాటి విషయస్మరణ మా|త ముంటుంది. 
శ్రీ మల్లాది విశ్వసాథ కవిరాజు, ఆయన కుమారుడు శ్రీ అవధాని (వాసిన 
నాడిక లెన్నో ఊన్నవి. ఇద్దరికీ రంగస్థలానుభవమూ, సంభాషణ నడిపేశ క్తి 
అద్వితీయంగా ఉన్నవి. “తండిగారీ “డొంకలోషరాబుి “దొంగనాటకరి 
“రాజీ? నిలు స్తవి. శ్రీ అవధాని నాటికలలో రెండు నాటికలు $0 సం. 
నుంచీ ఈ వ్యాసకర్త దృక్పథంలో ఉన్నవి. ఒకటి దుర్గా భక్తురాలు 
దుర్గావిిగహం నాశనం కాకుండా, దండెత్తి వచ్చిన ముసల్మాను సేనానికి 
తన్ను ఆర్చించుకున్న నాటిక. రెండవది ఇటలీ దేశంలో సన్యాసినిగా 
మారిన |పియురాలి కొసం వరితపించే | పేమికుని నాటిక, వ్యాసకర్త 
నిల్వచేసిన వాటిలో కనబడ లేదు, శ్రీ పి యస్‌. ఆర్‌, అప్పారావుగారి 
[గంథంలోగాని, శ్రీనివాస చకవర్తిగారి గంథంలోగాని వెదకినా 
కనబడ లేదు. అని మళ్ళీ [పచురి స్టే నిలుస్తవి. లేకుంటే ఈ వ్యాసకర్త 


జీవిత కాలము మధురస్మృతులుగా నిలుస్తవి. వాటి పేర్లు జ్ఞాపకం 
రావడం లేదు. 


శ్రీ దువ్వూరి రామిరెడ్డి “కుంభరాణా' నిలుస్తుంది. శ్రీ నార్ల 
వెంకటేశ్వరరావు “పైపంట' నిలుస్తుంది. 


నేటి తరం కవులలో వద్యగేయ నాటికలు ఎన్నో [వాసినవారు శ్రీ 
నారాయణరెడ్డి. వారి రచనలలో శబ్ద చమత్కారము అకర్షించినంతగా 
కవితాస్థాయి గాని నాటకీయత గాని ఆకర్షించదు. కేవల గేయ నాటిక 
కాదు కాని వారి “రామప్ప గుడి' వస్తు గౌరవం వల్లనూ దానికి వచ్చిన 
అధిక [ప్రచారము వల్ల నూ నిలవ వచ్చు. 


నోరి నరసింహశాస్త్రి 451 


ఎన్నో నాటకాలూ పద్యగేయ నృత్య నాటకాలు [వాసిన శ్రీబోయి 
భీమన్న ఉన్నాడు. ఆయనకు రచనా శిల్పము తక్కువ. ఐనా ఆయన 
భావనలకి ఒకానొక (పాొకృతికమైన elemental వటుత్వమున్నది. 
ఆయన “మానవుని మరొక మజిలీ? మోటుగా చెప్పిన మానవాభ్యుదయ 
చరిత. ఆ గేయనాటకం నిస్సంశయంగా నిలుస్తుంది. 


బౌద్ధాన్ని చిక్రించ వలెనని పయత్నాలు చాలా జరిగినవి కాని 
సాధించినవి అల్ప సంఖ్యాకాలు, వాటిలో బౌద్దము క్షీణదశను చక్కగా 
చిత్రించిన చాలామంచి నాటకము శ్రీఆమంచర్త్ల గోపాలరావుఏిశ్వంతరి. 
దానికీ కేం|ద బహూకృతి కూడా లభించింది, అది నిలుస్తుంది. 


థ్రీ రాయ పోలు సుబ్బారావు “రూసనవనీతము* అనే నాటకము 
(వాసినట్లు తెలిసిన వారు కొద్ది మంది, చదివిన వారికి అందులోని కవితా 
వచన రచన వెగటు పుట్టిస్తుంది. ఐనా దానిలోని భావన. రూప చిితణా 
విశిష్టమూ హృదయంగమము ఐనవి, అది నిలవ దగినది. 


5. నవలలు 


నవల లున్నవి. మర్‌ పెద్దవని తోసి వద్దా మంటి నవల రచనా 
పఠనము ఆతిశయించిన ఈ రోజులలో ఆ వని కుదరదు. 


ముందు (ప్రస్తావించ దగినది శ్రీ ఊన్నవ వారి 'మాలవల్తె'. 


దానిలో ఊన్న 9 భాగాలలో మొదటి దానిలోనే ప్రాణమున్నది. అది 
మాత్రము నిలుస్తుంది. 


నవలలకు ఎన్నో సంస్థలు బహుమతు లిస్తున్నవి. ఆం. |వ. 
సాహిత్య అకాడెమీ బహుమతులు పొందిన వాటిలో శ్రీ మహిధర రామ 
మోహనరావు “కొల్లాయి గట్టి తేనేమి, శ్రీ దాశరథి రంగచార్యుల “చిల్లర 
దేవుళ్ళు' నిలుస్తవి. తెలుగు భాషా సమితి బహుమానము పొందిన 
వాటిలో శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు “పెంకుటిల్లు” కూడా నిలుస్తుంది, 
తక్కినవి చేర్చునందుకు వ్యాసక ర్తకు పక్షపాత మారోపించే వీలులేదు. 
ఆ రెండు సంస్థలూ బహూకరించిన తన “కవి సార్యభౌముడు” 'నారాయణ 
భట్టు' కూడా తీసి వేసినాడు గనుక? 


452 - సారన్వత వ్యానములు 


ఆం[ధ విశ్వ విద్యాలయము మొదట (శీ విశ్వనాథ “వేయి 
పడగలికు [శ్రీ బాపిరాజు 'నారాయణరావు'కు బహుమతి వంచినది. వాళ్ళ 
పేర్లు చూచి అని తోస్తుంది. వేయి పడగల'తో “నారాయణరావు సాటి 
రానేరాదు. ఐనా “వేయి పడగలు” మరి పెద్దదై కర్తకు అలవి తప్పి 
పోయినది. అందులో మూల భావము చాలా అద్భుత మైనది, నవలలో 
వై విధ్యమెంతో ఉన్నది. ఐనా ఎన్నో భాగాలలో అది ప్మతిక రిపోర్టు 


స్థాయికి దిగజారి పోయింది. కాబట్టి దాన్ని నిలిచెదిగా [గ్రహించడం 
లేదు. 


అయితే (శీ విశ్వనాథ నవలలో *మా బాబు కలకాలము నిలు 
స్తుంది. శీ బాపిరాజు నవలలలో 'హిమ బిందు” ఉత్తమమైనది, అది 
నిలుస్తుంది. [శీ దాపిరాజుకు ఖావనాబల మున్నంతగా భాషాబలం లేదు. 
ఆ లోపము హిమబిందులో మ్మాతం కనబడదు. ఎక్కువగా దాని భాషను 
శ్రీ కురుగంటి సీతారామయ్య గారు పరిష్కరించినట్లు తెలియవచ్చినది. 


శ్రీ నోరి నవలలలో “మల్లారెడ్డిలో ఆత్మీయత మూ ర్రీభవించింది. 
ఆం|ధదేశము నాయక విహినమై శ్మశాన సదృశంగా ఉన్న సమ 
యంలో సామాన్య జనంలోనుంచి మహాదాయకులు ఉత్పన్నమై, ఆం[ధ 
దేశాన్ని ఉద్దరించిన పుణ్య కథ కాబట్టి నిలుస్తుంది. ఈ మధ్య [వాసిన 
“ధూర్జటి" కూడా నిలుస్తుంది. అందులో మహా భక్తుడు కాలుజారి నిల 
దొక్కుకోవడమూ, శ్రీ కృష్ణదేవరాయల అవసాన దశా (పదర్శింపబడ్డవి 
కాబట్టి. అతని “కర్పూర ద్వీపయా(తి జన్మాంతరాల స్వరూపం నిరూ 
పించేది కనుక నిలవ వచ్చు! 


శ్రీ కేతవరపు వెంకటశాస్త్రిగారి నవలలలో  “ఇచ్చినీకుమారి' అకో 
కుని పాలనకు సంబంధించినది, చాలా మంచిది, అది విలుస్తుంది. 


శ్రీపాద సు[బహ్మణ్య శాస్త్రిగారి నవలలలో “వడ్లగింజలు" అద్భుత 
మైనది. అది నిలిచెవాటి కోవలోనిది, 


ఈ కాలంలో పుట్టిన నవలల్లో చాలా శక్తి మంతమైనది శ్రీ తెన్నేటి 
సూరి 'చెంఘిజ్‌ఖాన్‌', అది తప్పక నిలుస్తుంది. 


నోరి నర సీంహకా స్త్రీ 453 


ఇంకా ఇతర నవలలో శ్రీ జి. వి, కృష్ణారావు క్రీ ర్స బొమ్మలు" 
నేటి [గామీణ జీవితంలో అదర్శజీవులు ఎట్లా అగచాట్ల పాలవుశారో 
అనుభవంతో సరసంగా చిత్రించిన మంచి నవల. కోర్డు వ్యవహారాలు 


చెప్పడంలో చిన్న పొరపాట్లున్నా అది నిలుస్తుంది. 

ఇంకా ఏవేవో వాదాలూ, పద్ధతులూ పాశ్చాత్యులవద్ద నుంచి 
ఎరువు తెచ్చుకొని |(వాసిన నవలలు, కొన్ని వచ్చినవి. అవి ఆయా 
భావాలతోనే అంతరి సవి. 


ని శ్రీ గోపీచంద్‌ ఆ భావాలన్నీ తెలిపినవాడె డెనా, బుద్ధి 

మంతుడు pa వాటికి లొంగిపోయి అమ్ముడు పోలేదు. ముఖ్యంగా 

అయన “చీకటి గదులు స్వానుభవంవల్ల, బహుశః తన కుటుంబాన్నే, 

మనస్సులో ఉంచుకొని [వాసిన మంచి నవల. ఆయన తం|డిగారు 

శ్రీ రామస్వామి చౌదరి “కృష్ణస్వామి' గోపిచంద్‌ 'గోపాలంి ఐనారు. ఆ 
నవల బుద్దిమంతుల ఆలోచనలను (పేరేపిస్తుంది. అది నిలుస్తుంది. 

నవలా రచయిత్రులలో శ్రీమతి హేమలత వ్రాసిన “మోహనవంశి' 


నిలుస్తుంది, 


6. పెద్దకథలు 


నవలలు మరి పెద్దవని తోసివేసి వీలులేక పోయింది కొని చిన్న 
కథలు, కథానికలు-ఖండ కావ్యాలవలె మరీ చిన్నవి కొబట్టి పూర్ణ తృప్తిని 
ఇయ్యలేవు గనుక వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాని పెద్ద 
కథలు అనదగినవి అట్లా కాదు. వాటిని నిలిచే వాటిలో గణించక తప్పదు. 


ఈ పెద్దకధలనుండి, కథా గుచ్చాలనుండి, వాటిలో అ(గగణ్య 
మెనవి శ్రీ మునిమాణిక్యంగారి కాంతం కథలు” నిలు స్తవి. 

శ్రీ మొక్కపాటి బారిస్టరు పార్వతీశం ప్రథమ భాగము కూడా 
షెద్ద కథ వంటిదే. అది నిలుస్తుంది, 

శ్రీ బుచ్చిబాబు “మేడ మెట్లు' కథన నై పుణ్యంకల మంచి పెద్ద 
కథ, నిలుస్తుంది. 


454 సారన్వత వ్యాసములు 


డా. నేలటూరి వెంకట రమణయ్యగారు చాలా మంచి పెద్ద కథలు 
[వాశారు, వాటిలో ముఖ్యంగా రాయల అవసాన కాలానికి సంబంధించి 
నది 'వశ్చాత్తాపము. తప్పక నిలుస్తుంది. అట్లాగే *మధుమావతి' 
కూడాను. ఓరుగల్లు మీద జునాభాన్‌ దండయా తను చి(తించేది. 


శ్రీ అడివి బాపిరాజు *భోగీర లోయ”, “బొమ్మల రాణి, “నాగలి? 
చాలా మంచి కథలు, అవి నిలు స్తవి. 

ఫెయిరీ కథ అనేది జూానపదులలో నుంచి పుట్టుతుంది. రచయి 
తలు సామాన్యంగా [వాయలేరు, ఆండర్భన్‌ మాతము కొన్ని చాలా 
మంచివి |వాళాడు, మన చింతా దీక్షితులుగారు కూడా కొన్ని [వాశారు, 
వాటిలో “లీలా సుందరి” తప్పక నిలిచే అద్భుతమైన కథ. దాని వచ 
నము పద్యమువలె నడిచింది. అది కొత్తగా వచ్చిన రోజులలో మా 


పిల్లలు చదివి పేజీలకు పేజీలు సరదాగా కంఠపాఠం చేశారు లీలా 
[పపాయంగా। 


ఈ వ్యాసకర్త (వాసిన 'వధూసర' అనే పెద్ద కథ కూడా నిలు 
స్తుందనే బశ ఉన్నది. అది వెదకాలమనేదాన్ని చితించడానికి [పయ 


శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి 'కథలు -గాథలు పెద్ద కథ లన 
వచ్చు. విమర్శలనవచ్చు. ఏ శాఖ కిందికి వచ్చినా అవి నిలు స్తవి, 


శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారివి అన్నీ చిన్నకథలై పోయినవి, 
అటాగే శ్రీ వేలూరి శివరామళాస్త్రిగారిని కూడాను, అందువల్ల (గ్రహించ 
కీలులేక పోయినది. 


7. విమర్శలు 


ఆం|ధభాషలో విమర్శ (గంథాలు రాలేదనడం పరిపాటి. కాని 
ఎన్నో మంచివి వచ్చినవి. వాటిని పట్టించుకో క రాలేదంటారు, 


ఈ కోవలో శాస్త్ర విషయాలు ఉన్నవున్నట్లు విశదంగా [వద 
ర్నించే (గంథాలు చేర్చదలచలేదు, శ్రీ దివాకర్ల వెంకటావథాని “సాహిత్య 
సోపానాలు' తప్ప. దాని తేటదనము విశిష్టమైనది. 


నోరి నరసింహశాస్త్రీ 455 


దేశోద్ధారక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ఎన్నో 
అమూల్యమైన వ్యాసాలు [వాళారు. సంవత్సరాది సంచికలకు వారు 
(వాసిన %వస్తావనము" లన్నీ ఆయా సంవత్సరాల సర్వతోముఖ చరి 
(తకు ఉపయోగిస్తాయి. ఐనా వారు [వాసిన రెండు వ్యాసాలు ఎన్నటికీ 
నిలిచేవి ఉన్నవి. అందులో ఒకటి వారు బసవ పురాణానికి [వాసిన 
పీఠిక, అది వారి సూక్ష్మ దృష్టికీ మత సమన్వయ  దక్షతకూ మచ్చు 
తునకయై కలకాలము నిలుస్తుంది. ఇక వారు విజ్ఞాన సర్వస్వములో 
[వాసిన “అజంతా చితములు' అనే వ్యాసము వారి విసార [గంథ పఠ 
నానిక్కీ వాటి పథాన విషయాలు సమ్మగంగా [కోడికరించే నేర్పుక్తూ 
విశాల హృదయానికీ [వతీకగా ఉండి కలకాలము నిలుస్తుంది. 


అపసిద్ధాంతాలు చెప్పినా ఆత్మవిశ్వాసంతో, ఆత్మీయతతో [వాసిన 
[గ్రంథాలు మాత్రమే చేర్చ దలచినాము ఆత్మీయతలో [పాణముంటుంది 
కనుక! 


ఇట్లా అవ సిద్ధాంతాలతో నిండిఉన్నా, అత్మ విశ్వాసమూ, అహం 
భావమూ, అధికార గర్వాంధ్యమూ (అంతకంటె సరసమైన మాట దొరక 
లేదు) చురుకై న భాషలో (ప్రదర్శించే [గంథము శ్రీ కట్టమంచి రామ 
లింగారెడ్డి 'కవత్వతత్వ విచారము. అది నిలుస్తుంది. ఇది కేవల 
పాశ్చాత్య దృష్టితో ఆంధ |పబంధాలను విమర్శించే శకి మంతమైన 
[గంథము. 


శ్రీ అక్కిరాజు ఉమాకా_న్తంగారి “నేటి కాలపు కవిత్వము మరొక 
తవ్పుడు కోణమునుంచి నవ్య కవిత్వాన్ని దుయ్యబట్టినది. (గంథకర్త 
దేహాన్ని అవెశించి ఉండిన అజీర్ణ వ్యాధి కావ్య రస జీర్హానికికూడా అడ్డు 
వచ్చింది. ఆయనకు వేటి కవులలోనే కాదు నన్నయనుండి ' నేటిదాకా 
ఆంధ కవులలో కవిత్వ మేకాక, ఆంధ పండితులలో పాండిత్యం రూడా 
కనిపింప లేదు. సంస్కృతాలంకారికుల |గంథాలు కొంత చదివినందున 
సం|కమించిన మరొక రకమైన ఆంధ్యము, పైగా దానిశి లి పూర్వ పక్ష 
సిద్ధాంతాలు చేసే భాష్య రచనా పద్ధతిలో డాంబిక ధోరణిలో సాగింది, 





1) ఆయన అపుడు ఆంధ విశ; విదాంలయం ఉపాధా౧డులు, 
ఎ (2 అపు లి లీ 


A56 జ సారస్వత వ్యాసములు 


ఆయనకు వాల్మీకి కాశిదాసు తప్ప లోకంలో కవులే కనిపించరు. పైగా 
వాల్మీకియే, 


“శఛక్య మంజరిభిః పాతుం వాతాః కేతకి గంధినఃకి అని ఎంతో 
మధురంగా చెప్పినది మరచి పోయి అట్టివి నేటి కవులలో చూపి, దానికి 
"పులుముడు' అనే పేరు పెట్టి దోషంగా పరగణించారు. ఆయన ఆ [గంథ 
రచన చేసిన రోజులలో ఆం[ధ దేశమంతా పర్యటనచేసి [గంథ భాగాలు 
వినిపించారు. ఆయన అభిమానులు దాన్ని (బదికించడానికి ఎన్ని 
[పయత్నాలు చేసినా (బదుకదు, అంధులు కవిత్వ తత్వ విచారంలో 
ఆం(ధకవులను తిట్టిన తిల్నైనా సహిస్తారు కాని దీనిలోని సర్వ నాశకత్వము 
సహించరు. 


శ్రీ కురుగంటి సీతారామయ్యగారి “నవ్యాం|ధ సాహిత్య వీధులు" 
[పథమ ము దణము, మధ్యమధ్య కొద్ది అనౌచిత్యాలు చోటు చేసుకున్నా, 
ప్రాణమున్న [గ్రంథము, దానిని ద్వితీయ  ము[దణములో సమ(గం 
చేయవలెనని వారి అల్లుడు శ్రీ పిల్లలమ్మరి చేసిన పరిశ్రమ వల్ల 
దానిలో ఊన్న ప్రాణం పోయి ఊరుకున్నది. మొదటి [గంథం మళ్ళీ 
ముది స్తే నాలుగు కాలాల పొటు నిలుస్తుంది. 


శ్రీ ఆర్ముద 'సమ్మగాంధ సాహిత్యంలో శ్రీ కురుగంటి వారి 
సాహిత్య వీధుల్లో ని జీవము మధ్యమధ్య కనిపిస్తుంది. కాని దాని సమ 
(త్వ ప్రయత్నంలో ఆ కాస్స [పాణం వూపిరాడక ఉక్కిరి బిక్కిరై 
పోతున్నది. 


థ్రీ విశ్వనాథ “కావ్య పరిమళము" నిలుస్తుంది. అది పాఠకులను 
మరి బడిపిల్ల లనుగా చెయడము చిరాకు తెప్పిస్తుంది. అయితే ఆయన 
అర్థము చెప్పడంలో వేసిన తప్పులు చూచి నప్పుడు 'ఓీహో ఇదా కారణ 
మనిపి స్తుంది. ఉదా: ధూర్జటి పద్యంలో (పే. 180) “ఖండపరశువుి . 
అంటే “శివుడు” అని సాఫీగా అర్థం చెప్పే బదులు గొడ్డలిముక్క అని 
అర్థం చెప్పుకొని అవస్థపడ్డారు. 'స్వానుభవంవల్ల ఎవ ఒరెనా చిన్న మాటల 
అర్థంలో కూడా తనవలెనే 'పొరవడవచ్చుననే భావంతో అర్థవివరణ చేస్తా 
రనీ సమర్థించుకుంటాము. [గంథమంతటా మన పూర్వకవుల కావ్యాల 


నోరి నరసింహకాస్త్రీ 457 


లోని అపూర్వ పరిమళాలు అ త్తరుగా చేసి అందించారు గనుక తప్పక 
నిలునుంది. 


ల 


శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారికి పాండిత్యముతోపాటు 
రసజ్ఞతా శక్తిగల శైలీ ఉన్నవి. మధ్య మధ్య హాస్యము తళుక్కు 
మంటుంది. |వతివక్షుల వాదము వె రివాదముగా (పదర్శించడములో 
నిగహముతో కూడిన నేర్చు ఉన్నది. వారి “రాయలనాటి రసికతి 
శె లిక్కీ హాస్యానికీ *'రంగనాథరామాయణముూు  “ఆం|ధ వాజ్బయమున 
నాచన సోమనాథుని స్థానము" అనే రెండువ్యాసాలు వాదపటిమకూ 
ఉదాహరణాలు, ఆ మూడు వ్యాసాలే కాక్క వారి “నాచన సోమనాథుని 
నవీనగుణములుి, “నిగమశర్మ” సూక్ష్మ పరిశీలనకు (పత్యక్ష నిదర్శనా 
లుగా కలకాలం నిలవ గలవు. 


శ్రీ తిరుమల రామచం[ద సంస్కృతాంధాలలోనే కాక అనేక 
భాషలలో గాఢ పరిచయమున్నవారు. అటువంటివారు ఆంధ దేశంలో 
అరుదు. ఈ సువిస్తార విజ్ఞానానికి తోడుగా సావధానత ఉంటే ఎంతో 
రాణించేది. ఆయన ప్యతికా విలేఖరి కావడము అందుకు అడువసూ 
ఉంటుంది. ఐనా 'సాహితి సుగతుని స్వగతం'లో ఎన్నోమంచి 'వ్యాసా 
లున్నవి. ళనేట్రి సాహిత్య విమర్శ”, 'దేపీ నామ మాలలోని మరికొన్ని 
పదాలు', “నాయని వారి వపణయ సూక్తంి, “వద కవితా ఫిత్రా 
మహుడు", “ఆ(ఫికా సాహిత్యంలో కల్పనలు”, “అమరావతి ఆదర్శంగా 
దిద్దుకున్న ఆగ్నేయాసియా!” వంటి మంచి వ్యాసాలున్నవి కనుక నిలు 
స్తుంది. దానికి ఆం (ప సా. అకాడమీ బహుమతి కూడా భించినది, 
వారి 'నుడీ-నానుడీ' కూడా వారు చూపిన విశేషాలకూూ తొందరలో పకే 


పారపాట్ల కూ నిదర్శనమై నిలవవచ్చు. 

స్వర్గ్షియ సురవరం [ప్రతాపరెడ్డి గారి 'ఆంధుల సాంఘిక చరితి 
కలకాలం నిలిచే పుస్తకం. 

శృంగార (గంథమాల వారు [వచురించిన 'కిడాభిరామము”నక్రు 


శ్రీ వేటూరి [పభాకర శాస్త్రిగారు [వాసిన విపుల పీఠిక కలకాలం నిలు 
స్తుంది, మనము బూతు పద్యాలనుకునే పద్యాలు ఎన్నో, అందులో 


458 సారస్వత ప్యానములు 


పెద్దలవి కోడికరించి సమర్థించారు. వానికి జవాబుగా వచ్చిన శ్రీ బులుసు 
పాపయ్యశాస్త్రిగారి “శ్రీనాథుడు శృంగారియా” కూడా నిలుస్తుంది. అవి 
రెండూ తూర్పు పడమరలవలె ఎడముఖంగా ఉంటవి. 


(పతి సంవత్సరమూ ఆం, (వ. సాహిత్య అకాడమీ రెండు విష 
యాలు ముందు పకటించి వాటిమీద వచ్చే ఉత్తమ  (గంథాలకు 
రు. ఓ, 000. లు బహుమతి ఇస్తున్నది. ఈ సం. నుంచీ రు. $, 500- లకు 
పెంచినది. అట్లా బహుమతులు పొందిన |గంథాలలో ముఖ్యంగా నాలుగు 
[గంథాలు నిలుస స్తవి. వాటి వస్తు గౌరవమువల్ల నూ, రచనా విశిష్టత 
వల్లనూ, వాటిలో [ప్రదర్శించిన 5 అత్మీయతవల్లనూ। శ్రీ వేదము వేంకట 
రాయశాస్త్ర (మనమడు) రచించిన “నన్నెచోడుని కవిత్వము అపూర్వ 
మైన (గంథము, 1857-50 లో బహుమతి పొందినది. సాహిత్య విమర్శ 
కులు తగినంతగా దానిని పట్టించుకొనక పోవుట విచారకరము. ఈ వ్యాస 
కర్త ఈ మథ్య నే దానిని పఠించి ఇన్నాళ్ళూ చదువనందుకు విచారవడి 
నాడు. 2. శ్రీ జి. నాగయ్యగారి “తెలుగు కావ్యాలలో అవతారికలు” 
(1866-87) 3. కుమారి పండా శమంతకమణి 'తెలుగు సాహిత్యములో 
రామకథి (1969-70) 4. కుమారి ఎం. యస్‌. ఆర్‌. [(వమీలాదేవి 
“తెలుగులో పద్యగేయనాటికలు' (1971.72). 

* ఈ వ్యాసం |వాస్తున్నట్లు తెలిసి ఒక యువమితుడు “అతివిన 
యానికి పోయి మీ రచనలు వదలబోకంది' అని |వాసినాడు. ఆయన 
సలహా పాటించి ఈ వ్యాసం కూడా నిలిచేవాటిలో చేర్చదలచినాను. 


8. ఆత్మ కథలు 


ఆత్మకథలలో శ్రీ టంగుటూరి (పకొాళశంగారి 'నా జీవితయా[త 
నిలుస్తుంధి. 


దరిశి చెంచయ్యగారి ఆత్మకథ (పేరు జ్ఞాపకం లేదు) *నేను_ 
నాదేశం' శ్రీ కె కె సుబహ్యణం, కరేడు (వాసిన కార్డు 18-3-74 నీలు 
స్తుంది. అది [పథమ మవిసం[గామకాలంలో ఆయన విష్లవకారులలో 
చేరి జర్మనీపక్షాన గూఢచారిగా ఉన్ననాటి అనుభవాలను వర్ణిస్తుంది. 
అది అపూర్వాద్భుత మైనది. మాసప(తికలో ధారావాహికంగా వచ్చినది. 


నోరి నరసీంహశాస్త్రీ 459 


శ్రీ తాపీ ధర్మా రావుగారి “కొత్తపాళీ ఆత్మకథవంటిదే. అందులోని 
త్మీవభాషవల్ల నిలవ వచ్చు. 

శ్రీ శివశంకరుల *నాలోమార్చు' నిలిచే వాటిలో చేర్చడం లేదు, 
అందులో త్మీవత లేదు గనుక! 


9, శాస్త్ర (గంథాలు 


శాస్త్ర గంథము- అందులో వ్యాకరణానికి సంబంధించినది 
సాహిత్యకోటిలో పరిగణించి నిలుస్తుందంటే నమ్మడము సాధ్యంకాదు, 
కాని శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారి 'రమజీయముి అటువంటి 
కమనీయ [గంథము. నిలిచి తీరుతుంది 


శ్రీ వేమరాజు భానుమూర్తి 'సెన్ఫుకథ' కూడా సాహిత్య 
గ్రంథంగా నిలుస్తుంది ఆద్యంతము చదువుతుంటే ఇంకా చదవ బుద్ధి 
పుట్టుతుంది 


శ్రీ వసంతరావు వెంకటరావుగా8 'విశ్వ రహస్యం” కూడా నిలు 
స్తుంది. విజ్ఞానశాస్త్ర విషయాలను భావనా (పపంచంలోకి తీసుకొని 
వచ్చింది కనుక! 


10. సిద్దాంత [గంథాలు 


మన మూడు విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు [వాస్తున్న 
థెసెస్సులు ఎన్నో ఉన్నవి. అవి విమర్శకు దోహదం చేస్తవి, ఖావి 
కాలంలో విషయావగాహనకు ఎంతో ఉపయోగపడతవి. అవి పెద చిన 
[గంథాలయాలలో పండితుల పరిశీలనకు అవసరం కొబట్టి తప క నిలవ 
ఉంటవి, వాటి ధ్యేయము ఆత్మీయత కాక అనాత్మీయత. అవి సిద్ధము 
చేసేప్పుడు కాబోయే పరీక్షాధికారుల భావాలకు అనుగుణంగా మలచబడు 
తున్న వనేది బహిరంగ రహస్యము, అవి చాలా అవసరమైన [గంధ 
ములు, (పయోజనకర మైనవి కూడాను అవి తప్పక [గంథాలయాలలో 
నిలవ ఉంటవి, కాని అటువంటి నిలవ ఉండడము నిలవడమైతే, వస్తు 


పదర్శన శాలలో లక్షల సంవత్సరాలనాటి జీవకోటుల అవశేషాలు కూడా 
నిలిచి ఉన్న వనే అనుకోవలసి వస్తుంది వాటిలో ఆత్మీయత లేనందున 


460 సారన్వత ప్యొనములు 


4 


వాటికి సాహిత్యస్థాయిలేదు. వాటికి ఒక నమస్కారం చేసి వదిలి వేస్తు 
న్నాను. 


ఈ అరవై యేళ్ళలో ఆం[ధభాషలో ఇంత మంచి సాహిత్యం పుట్టి 
నదని వినియైనా గర్వి స్తే ఈ వ్యాసకర్త ధన్యుడవుతాడు ఉత్తమ సార 
స్వతస్మరణవల్ల ఈ వ్యాసకర్తకు కలిగిన ఆనందము ఇంతంత కాదు. ఆ 
ఆనందమే ఆం|ధులంతా అనుభవించవలెనని ఈ వ్యాసకర్త ఆకాంక్ష! 
ఈవ్యాసం |వాస్తున్న రెండు నెలలలో ఈ [గంథాలను మళ్ళీమళ్ళీ చదవ 
వలసి వచ్చినది. అన్నిటిలో ఎక్కువ ఆనందం కలిగించినది శ్రీ విశ్వ 
నాథ "అనార్కలి". నిజానికి దానిమ్మ పువ్వుకు రంగూ రూప మేకాని 
సువాసన లేదు. 'పువ్వు దానిమ్మ' అనేది ఉన్నదని చాలా మందికి తెలి 
యక పోవచ్చు. అది కాయ కాయదు. సువాసన ఎక్కువ ఉండదు. దాని 
రంగూ. ఆకారము అపూర్వ మైనవి. ఈ వ్యాసకదర్తకు పొరుగింటిలో బాల్య 
ములో చూచిన ఆ పువ్వులు ఇంత వరకూ మరపురాలేదు. వృక్షము 
మాములు దానిమ్మ వలనే ఉంటుంది. కాయగాయు పువ్వు దానిమ్మ 
పువ్వుకు ఇతర పుష్పాలవాసనలన్నీ ఆరోపించి అద్భుతరచన చేశారు! 


(స్వర్గో తవ సంచిక భారతి జనవరి.1974 ఫిబవరి. 1974 మార్చి-18/4) 


ఉతమాది కావ్యభదములు 


రత్నము కూడ నొక రాయియే. తెలియనివారి కది గాజు పూస 
వలెనే యుండును, సామాన్య జనులను గాని, ఎన్నో ఇతర విధముల 
బుద్దిమంతులై లోకజ్ఞానము శాస్త్రజ్ఞానము కల జనులనుగాని ఆకర్షించి 
నంత మాత్రము చేతనే రాయియు, గాజుపూసయు రత్న మన జెల్లదు. 
రత్న పరీక్షలో సమర్ధత కల తద్విదుని నిర్ణయమే రత్నత్వమునకు 
[పమాణము! 

కావ్య పరీక్ష కూడ రత్న వరీక్షవంటిదే యని మాబోం ట్ల నిశ్చ 
యము! అనేక విధములగు కావ్యముల మథనమును, సాహిత్య వే_త్తల 
ఆశయముల విచారణయు కావ్య పరీక్షకు అధికారి నొనర్చును. అట్టి 
యధికారము కలవారిని నేడు మన మంగీకరింపకపోవచ్చు. దేశ 
స్వాతం[త్యమున క్రై బహుకాలము పోరాడి నూతనముగా స్వాతం్యత్యము 
సంపాదించిన దినములలో అన్ని విషయములలో స్వాతం[త్య నినాదా 
ములచే గలుగు మైమరపు సహజము. |వతివాడును ఏమి తలచుట 
కైనను స్వాతం[త్యము కలిగి యుండవచ్చును గాని చెప్పుట కంత 
స్వాతం[త్య మున్నదని తలచరాదు. రాజ్యభారము వహించు మంతీ 
శ్వరులను, రాజ్య విచ్చేధము చేయ నుత్సహించు విప్ప పకారులను కావ్య 
సూత్రములు నేడు నిర్వచించుట చూచుచున్నాము, అట్టివారెవరై నను 
వారి [పభుత్వాద్యవసరములకు అంగముగా, సాధనముగా మ్మాతమే 
కావ్యస్వరూపము వారు భావించుచున్నారు. అంతే గాని రత్న పరీక్ష 
కులకుగాని, క కావ్యవై జ్ఞా జానికులకు గాని తుల్యమగు దృష్టితో వారు భావన 
చేయుట లేదు. అట్టివారి మాటలకు తాత్కాలికముగా ఎంతటి |వచార 
మెన నుండవచ్చును. కొని వాని విలువ మా|తము శూన్యము 


రత్నముల [కయవిికయములలో విశేషధనము చేతులు 
నూరును, ఆ ధనము విలువ తెలిసియుంటచేనై నను జనులు రత్న పరిగ్ష 


462 సారన్వత వ్యానములు 


కుల నిర్ణయ మాశింతురు. కాని ము[దణము వచ్చిన పిమ్మట ఎట్టి 
ఉఊత్తమ కావ్య (పతియైనను స్వల్పమూల్య మిచ్చికొని చదువవచ్చుసు 
గదా! ఆ స్వల్పమూల్యము వెచ్చించినవాడు దానిని గూర్చి అడిగినను, 
అడుగకున్నను తన అభి పాయమును వెల్లడించును. అట్లు వెల్లడింప 
సాహసించువారి సంఖ్య ఎక్కువగుచున్న కొలదియు విమర్శకమ్మన్యుల 


సంఖ్యయు పెరుగుచున్నది. అట్టివారిని బుద్ధిలో నుంచుకొని ఈ విచా 
రణకు ఊవ|క్రమించుటలేదు. 


వి 


పాశ్చాత్య దేశములలో విమర్శ |గంథములు అసంఖ్యాకములుగా 
ఉన్నవి. వానిని స్టూలముగా మూడు విధములుగా విభజింప వచ్చును. 
అందులో అ గ్రగేణ్యములు సౌందర్యత త్వ [(గంథములు (Aesthetic). 
అవి ఆ దేశములలో విచారణలో కుశలురగు విద్వాంసులు (వ్రాసినవి. 
కావ్యము, శిల్పము, చితరచన_ ఇత్యాదుల కన్ని టికిని మూలమగు 
సొందర్యత త్త మన్వేషించు (గ్రంథము లవి. మరి రెండవవి సాహిత్య 
శాస్త్రమునకు (Rheroric) సంబంధించినవి. వానిలో కావ్యభేదములు, 
లక్షణములు, గుణదోషములు వివరింవబడి యుండును. ఈ [గంథములు 
తత్త్వవేత్తలు కాకున్నను బహుకావ్య పే త్తలు (వాసినవి. ఇక మూడవ 
తరగతికి చెందినవి సామాన్య విమర్శ ,గంథములు. ఇందులో సౌందర్య 
తత్త్వమును తెలుసుకొని బహుకావ్యానుభవము కలిగి (వతేక కావ్య 
ములను చక్కగా విచారణచేయు |గంథముల వద్దనుండి తోచిన దెల్ల- 


అసందర్భములతో సహా_ [వాయు [గంథనులవరక్సు అన్ని రకములును 
ఉన్నవి. 


పాళ్ళాత్యులు కావ్యస్వరూవము తెలిసికొనుట కెన్నియో విధముల 
[(వయత్నించిరి. వారి కృషి యెంతయు పశంసాపాత్రమే. కానీ వారి 
త త్త్వవిచారణ [గంథములలోకంటె వారు త త్తమని నిర్ధారణ చేసిన 
దానిని కాన్యముల కన్వయించుటలో ఎక్కువ సమర్థత గోచరించును. 
క్రల్లోలముల తో పొంగిపొరలు నీ లోకములోని కష్టసుఖ ములు పూర్తిగా 
అనుభవించి తుష్టి నొంది దాని కలవధముభ నుండీ మాగతము విరమంచి 


నోరి నరసింహశాస్త్రి 463 


శాంతముతో తపోవనములలో త త్త చింతనతో చరమకాలము గడవ 
వలెనను నాదర్శము ఆదేశములలో మధ్యమధ్య ఎప్పుడో గాని తల 
ఎత్తలేదు, అందుదే భరతఖండ వాసులకు త_త్వవిచారణ చెయుటలో 
గల సమర్థతయు, అందుకు గల అవకాశమును వారలకు లేకపోయినది, 
మన దేశములో |వతిశా స్త్రమునకును బుషులే మూలపురుషులు. సాహిత్య 
సూ(తములకు కూడ (పథముడు కాకున్నను [పథాన పురుషుడు భరత 
బుషియే. 

త_త్త (చింతనలో అసమానులగు పాచీన భారతీయ సాహిత్య 
వేత్తలు కావ్యాత్మ ననేకవిధముల భావించిరి. కాని అందెల్ల (ప్రబల 
మైనదికావ్యాత్మ రసమను మతమే. ఈ రసవాదమును వారు మిక్కిలి విపు 
లీకరించిరి. ఈ రసస్వరూపము పాశ్చాత్యత త్వ వే త్రలకును, సాహిత్య 
వేత్తలకును, విమర్శకులకును అచుంబిత విషయము. అందుచే పాళ్ళా 
త్యులు కావ్యాత్మ విచారణలో దానిత త్త కము సరిహద్దులుకూడ చూడజాల 
రైరనుట అతిశయో క్తి కానే కాదు 


మా కింత పూజ్యభావము గల భారతీయ సాహిత్య వే త్తలలో 


కొందరు చేయుచువచ్చిన కావ్యవరీక్షా సూ తములను గూర్చియే ఈ 
విచారణ |పారంభించినాము. 


లి 


సాహిత్య [గంథములలో కావ్యముల ననేక విధముల విభజించిరి. 
ఒకటి (శవ్యదృశ్య భేదము. మరియొకటి మహాకావ్య ఉపకావ్యాది 
ఖేదము. వీనిలోని ఊవశాఖ లెన్నియేని కలవు. కాని ఆ విభాగము 
లన్నియు మన కిందు [వస్తుతములు కావు. కావ్యముల నన్ని టిని సామా 


న్యముగా ఉత్తమ మధ్యమాధమములని వారొక విభజన చేసిరి. దానినే 
విచారింతము. 


మమ్మ టుడు కావ్య[పకాశ ములో నిట్లు చెప్పెను:.“కావ్యములలో దేని 
యందు వాచ్యము నతిశయించు వ్యంగ్యము కలదో అది “ధ్వని” యను 
నుత్తమ కావ్యము; అట్లు అతిశయించని గుజీభూత వ్యంగ్యము 
మధ్యమ కావ్యము; అవ్యంగ్య మైన శబ్బచ్మితము అవధమగు కావ్యము," 


464 సారన్యత వ్యానములు 


అనం దవర్ధనుడు ధ్వన్యాలోకములో నిట్ల నెను: “వ్యంగ్యార్థము 
[పధానమైనచో నది ధ్వని యను కావ్య|పకార మగును; గుణ భావము 
పొందినప్పుడు గుణీభూత వ్యంగ్య మగును; అట్లుగాక రస భావాది 
తాత్సర్యరహితమై వ్యంగ్యార్థ విశేష వకాశ నశూన్యమై కివల వాచ్య 
వాచక వె చిత్య మాృాతాాశయమై కూర్చుబడి ఆలేఖ్య [పఖ్యమైనది చిత 
మను కావ్యము.” 

విశ్వనాథుడు సాహిత్యదర్పణములో నిట్లు చెప్పెను! “కావ్యము 
ధ్వని, గుజీభూ తవ్యంగ్యము అని ద్వివిధము”. ఆ పిమ్మట వాని స్వరూ 
పము కావ్య(పకాశకారుని వలెనే వర్ణించెను. తుదకు కొందరు చితాఖ్య 
మగు కావ్యభేద మున్న దనిరని చెప్పుచు ధ్వన్యాలోకము నుదహరించి 
వ్యంగ్యము లేనే లేనిచో దానికి కావ్యతత్వ మే ఉఊండదనియు, కుద 
మగుబచే అనాస్వాద్యమనియు నిర్వచించెను. 


అంధులకు ఆదరపా[తమైన విద్యానాథుని [పతావరుదీయములో 
నిట్లున్నది: “ప్యంగ్యము [పధానమైనచో ధ్వనియను ఉ_త్తమకావ్యము; 
వ్యంగ్యము అ్యపధానమైనచో గుణీభూతవ్యంగ్యమను మధ్యమ 
కావ్యము, వ్యంగ్యము అస్ఫుట మైనచో చితమను అధమ కావ్యము 
అగుచున్న వి.” 


జగన్నాథుడు రసగంగాధరములో కావ్యభేదములు చెప్పుచు నిట్ల 
నెను: “ఊ త్రమో శ్రమము, ఉత్తమము, మధ్యమము, అధమము అని 
కావ్యములు నాలుగు విధములు. ఎందు శబ్దార్భములు గుబీభావితాత్మలు 
కలవై ఒకానొక యర్థమును అభివ్య కము చేయునో అది యందులో 
మొదటిది. ఎందు వ్యంగ్యము అ[పదానమై చమత్కార కారణమగునో 
అది రెండవది. ఎందు వంగ్య చమత్యారముతో సమానముగా వాచ్య 
చమక్కారముండదో అది తృతీయము. ఎందు శబ్దచమత్కృతి [పథా 
నమై అర్హ చమత్కార ముచే ఉపస్కరింపబడుచుండునో అది అధమమగు 


వాల్గవది.” 
ఇట్లు ఎన్ని చేసినను వ్యంగ్య మును బట్టి చేసిన విభాగములే 
అన్నియు. (పతాపరుదీయములోని విభాగము (ప్రకారము వ్యంగ్యము 


నోరి నరసింహశాస్త్రి 455 


వరుసగా ఉత్తమము మధ్యమము, అధమము, అను మూడు కౌవ్య 

ములు వచ్చుచున్నవి, మరల ధ్వని బహువిధములు, గుణీభూత 

వ్యంగ్యము పలు తెరగులు, చిత్రము అరచి త్రము, శబ చిత్రము అని 
(క ల 

రెండు [పథాన విధములు. 


ఈ విధముగా సూత|పాయముగా వారు కావ్యముల విలువ కను 
గొను విధానము నిర్ణయించినారు. అందుకు నిదానభూతమెనది 
వ్యంగ్యము, వారంతటితో నాగలేదు. వ్యంగ్యమున ఏదో అవ్య క్తమై 
అర్థముకాని, అర్థములేని అభావముగా తెలియనివారు తలచునట్టిది కాక, 
వైయాకరుణులచే నంగీకరింపబడి శబ్దశ క్తిచే వచ్చు నొకా నొక 
అపూర్వసద్భావమే అను నిశ్చయముతో ధ్వనిభేదములు, గుజీభూత 
వ్యంగ్య భేదములు వారెంతో ఓపికగా వివరించి ఉదహరణము లిచ్చి 
విశ దికరించినారు. అట్లే అర్జాలంకారములు, శబ్దాలంకారములు విస్తరించి 
నారు. ఇన్నవ ఛందస్సులో ఇన్నివృ త్తములున్నవని గణితముచే [వస్త 
రించిన టై, సాహిత్య దర్పణకారుడు ధ్వని భేదములు యాభై యొక్క టిగా 
విభజించి మరల నవియే సాంకర్యముబే 5,908 ను, సంసృష్టిచే ఫ్‌ 8535ను 
అగునని నిర్వచించినాడు ధ్వనికారుడు అవి అనంతములే అని పలికి 
నాడు, 


ఇంత (శ్రద్ధగా మన సాహిత్యవేత్తలు ధ్వన్నిపాధాన్యము చెప్పి 
ఫదములు చూపి ఉదాహరణములతో సమన్వయపరిచిరి, 


$ 


కాని పొశ్చాత్యవిమర్శకుల వాసనతో మన సాహిత్య [గంథములు 
తిలకించు మాబోంట్ల కు ఒక్క సందేహము పొడగట్టును. కావ్యము 
ఉత్తమ మగుటకు వ్యంగ్య(పథానముగా నుండవలెను గదా! ధ్వని 
కావ్యములే ఉత్తమ కావ్యములు కదా! అబ్బెనచో  ఆదికవికృతమైన 
శ్రీమ్మదామాయణమన్నది, మహాకవికృతములగు రఘువంశ కుమార 
సంభవా దిమహాకావ్యము లున్న వి. ఇవి మహాకావ్యములని సాహిత్య వేత్త 
లందరు |[పశంసించినవే, అంతే కాక అవి ఉత్తమోత్తమ కావ్యములు 


30 


466 సొరన్వత వ్యానములు 


కూడనై యున్నవి కదా! కా వనుటకు నేటి సాహసికులకుగూడ సాహస 
ముండదు. 


ఐతే అవి వ్యంగ్యపధానములా? కాంతా సమ్మితముగా ధర్మోప 
దేశము చేయునుగాని అందుచే ధ్వని యన వీలగునా? కాక దానిలో 
రసధ్వని యున్నదని సమర్థింప వచ్చునా? లేనిచో అవి ధ్వని కావ్యములు 
కాకున్న గుణీభూతవ్యంగ్యము లనియైన ననుటకు వీలున్నదా? తుదకు 
అర్థచితముకాని, శబ్దచిత్రముకాని, ప్రధానమగు కావ్యములనిగాని యన 
' వీలు లేదే! మరి ఉత్తమాది కావ్యముల కన్వయించువెట్టు? వానికే 
అన్వ్నయించనిచో ఈ విభాగమునకు విలువ ఏమి? 


ప్రాచీన సాహిత్య వేత్తలు కూడ ఈ విభజనకు ఉదాహరణ ములుగా 
ఏకైక శ్లోకములనే తీసికొని విచారణచేసిరి. ఇతర సందర్భములలో ఈ 
మహాకావ్యముల (ప్రసక్తి తెచ్చినను ఈ విభాగములోకి వానిని తెచ్చి 
అన్వయించలేదు, దానికి కారణ మేమి? మనకిప్పుడు కర్త వ్యమేమిః 


(పాచీనరసవే త్తలు మహాకావ్యము నుండికూడ ఏకైక ళ్లోకములను 
తీసికొని ధ్వన్యాది భేదవిచారణ చేసిరే కాని కావ్యములను సమ్మగ్రముగా 
(గ్రహించి విచారణ చేయలేదు. అందుచేతనే గదా [పాచీన సంవదాయ 
“ములో ఆరితేరిన పండితులు [ప్రత్యేకముగా నొక పద్యములోని విశేష 
ములను అనుభవించినట్లు పెద్దకావ్యములు మొత్తముగా [గహించుటలో 
వెనుకబడుచున్నారు! వారి బుద్ధికుశలత ఎట్టి వ్యంగ్యము వీ అలం 
కారము ఇందుకలదు అను విచారణలో పర్యవసించుచున్న ది. మహాకావ్య 
మనగా చక్కని పద్యముల లేక చిన్న కావ్యముల కూర్పుమా[తమేనా? 
కాక సమమై, సమవిభ క్తాంగమై, పుష్టి కలిగి, సజీవమగు నొక వ్యక్తి 


వంటిదా? రత్నములును రాళ్ళును గడ్డలును కలిపి పోసిన రాశీవంటిదా 
మహాకావ్యము? 


ఇక మరి పాశ్చాత్యవిధానమో? వారికి సాధ్యమైన త_త్త్యవిచారణ 
_గీసులో [పారంభమైనది. స్మామాజ్యమోహితులై న రోమనులచేతులలో 
(గీకుత తత్త్వము వడి కృ్మతిమరూపము (పొంది లాటిను సంస్కృతిగా 


నోరి నరసింహశాస్త్రి 467 


రూపొరిదినది. ఈ |గీకులాటిను సంస్కారములే పాశ్చాత్యుల నాగరికతకు 
మూలాధారములు వీది ఎట్లున్నను వారు అనుభవవాదులు, ఈ అనుభవ 
వాదులకు కావ్యత త్తములోని సూక్ష్మము తెలిసినను తెలియకున్నను, 
వారు తమ అనుభవమువచే, ఉ త్రమకావ్యశ్రవణపఠ నములబచే, హృదయ 
ములో హాదరూపముగా గలుగు స్పందవిశేషమును మాతము దృఢ 
ముగా |గహించి దాని వివరణకు పూనుకొనినారు. కావ్యత_త్త్వవిదులకు 
వారి విస్తారవిన్యానము లొక్కచో పసిపిల్ల ల ముగ్గవచనములుగను, 
కొంటౌకచో ఉన్మ త్త్మపలాపములుగను కనిపించవచ్చునుగాక! ఏమైనను 
వారి పయత్నములు శ్లాఘ్యములు. అంతమా|తముబే మన విమర్శ 
కులు వారిని కన్నులు మూసికొని అనుకరించి వారి ఉత్తమ కృష వదలి 
వారి ముగ్గవచన ముల చె గూడ వ్యామోహితులై ఉన్మత్త (వలావము 
లోనికి దిగవలసినదేనా? 


వ్యంగ్యము నిదానముగా చేసికొని కావించిన ఉత్తమ మధ్య 
మాది కావ్యవిభాగము తృప్తిగా ఉన్నచో నంగికరింతము. లేకున్న 
వానిని ఖండకావ్యముల కే అన్వయింపదగునని వ్యవస్ధ చేసికొందుము. 
కాకున్న నది విసర్జింతము. 


కాని కావ్యస్వరూపమును గూర్చి పెద్దలు అంగికరించినది ఒకటి 
యున్నది. ఇది సర్వసామాన్యముగా సాహిత్యవిదులు చెప్పునది న 


“కావ్యమునకు శబ్దార్థములు శరీరము. రసాదికము ఆత్మ. గుణ 
ములు శౌర్యాదులవంటివి, దోషములు కాణత్వాదులను పోలును. రీతులు 
అవయవసంస్థాన విశేషములట్లు, అలంకారములు కటకకుండలాదుల 
స్టానీయములు.” 


ఇట్టి యద్భుతవిధముగా కావ్యస్వరూపము వారు నిర్ణయించినారు. 
వారికి కావ్యముకూడ సర్వాంగ సుందర మై మధురమగు ఆతృగల 
మనుష్యవ్య కిని బోలు ఒకానొక అద్బుత సృష్టియే! ఈ నిర్వచనములు 
సాహిత్యపరులు ఎన్నిమారులు మరలమరల చెప్పినను స్మరించినను 
దోషము లేదు. జాతీయగితముతో సమ స్తకార్యములు [ప్రారంభించుట 


468 సారన్వత వ్యాసములు 


తేదా! ఇదియ మన జాతీయ కావ్యసూ[ తము! అంతేకాదు, ఇదే కాదు. 
ఇదే సమ స్తకావ్య జాతీయ సూ|తము! 


కావ్యమునకు రసమాత్మయను మతము మనకు భరతముని నాటికే 
ఉఊపలబ్దమైనది. ఆగ్ని పురాణములో సికరింపబడినది. మమ్మ టుడు, 
ధ్వనికారుడు, ఆనందవర్థ నుడు, విశ్వవాథుడు, విద్యానాథుడు, జగన్నా 
ధుడు_ ఇత్యాదులనుండి నేటివరకు పరంపరగా మూలసూ[తమునకు 
భిన్నము కాకుండ వచ్చుచున్న దీ రసమతమే. తెలుగులో ఉ త్తమకవిత 
నెలకొల్పిన నన్నయనాటినుండి శ్రీ తిరుపతి వేంకటకవులవరకును ఆంధ 
కవులలో పెద్దలు అభిమానముగా ఆదరించిన దీరసవాదమే. ఈ రస 


తత్త్వమును, దాని విస్తరించిన విధానమును [| గహించి-కేవలము అవ 
చిన్నా వచ్చేదక పదసంకలిత 'పూర్వవక్షసిద్దాంతములను వల్లె వేయుటతో 
తృ ప్రిపడక_సమ స్త కావ్యములకు పయత్నించినచో మన విమర్శకులు 
లోకమున కంతటికి మార్గదర్శకులు కాగలరు. అవ్బుడే రత్న పరీక్షకుల 
గౌరవమును కావ్యవిమర్శకు లుకూడ పొందగలరు. 


పెద్దలు నిధులు నిక్షిపించినారు. కొంచెము [శమపడినచో అవి 
మనకు లభించును. అవి మనము సంపాదించి సద్వినియోగము చేసి 


అనుభవించుచు వృద్ధిచేయుట మనవిధి కాదా! “విద్య నిగూఢ గు ప్తమగు 
గ తము.” 


“సతీ ర్తి ర్తి ఘటించు విద్యయను దివ్యధనం బఖిలార్థికోటికిం 
బూ ర్రిగ నిచ్చినం బెరుగు, బోదు యుగాంతపు వేళకె న! 


(విరోధి సంవత్సరాది సంచిక..ఆం|[ధవక్రిక_1949_50) 


దుర్గోపాన నాతిశయవు 


నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమామ్‌! 
కల్యాణానంద పర్యంతాం వందే గురుపరంపరామ్‌॥ 


వెదమాతకును దుర్గాదేవికిని ఆవినాభావసంబంధమున్న ది. [శ్రుతి 
యందు పరమ|పా మాణ్యము విజృంభించిన కాలములలో దుర్గోపాసనము 
బహుళ |[పచార మంది యుండెను. అట్టి కాలములలో జనము లిహలోక 
భోగము లందుచు స్వర్షాపవర్గ సాధకులై యుండిరి. నేటీ కాలమున 
దుర్గొపాసన ఊత్సరదేశములో విశేషముగా నున్నను అది వేదవిరోధుల 
సంపర్క_ముచే అపమార్గములు (తొక్కియున్నది. అంతకంటె వైదిక 
నిషకొంచెమెక్కువగా నిలిచియున్న దక్షిణభారతములో దాని నిజ 
స్వరూపము చక్కగా భాసింపకులడుటచే, దుర్గో పాసనమన్న నొకానొక 
భయము ప్రవేశించినది. కావున దేశమంతటను అవై దికమార్గములనుండి 
దుర్గో పాననము నుద్దరించి దక్షిణమార్గమును (వవర్ర్తింపజేయుట వైదిక 
మతాభిమానుల (పథమకర్తవ్యమై యున్నది. దినిని బహుకాలము (కింద 
టనే గుర్తించి శ్రీజగర్గురు శ్రీ కల్యాణానంద భారతీ మహాస్వాముల 
వారు అనేక [గంథములు రచించి శ్రీవిద్యా పరిషత్తునుస్థాపించి సూక్ష్మము 
అగు ననేక విషయముల నుపదెశించి శిష్య్యపశిష్య సంతతి నభివృద్ధి 
చేయుచు లోకోద్దరణకు దీక్ష వహించియున్నారు. శ్రీగురువుల కరుణా 
కటాక్షలేశ మ నన్నీ [పయత్నమునకు ప్పరికొల్పినది. 


ఏస్మా ర్రకర్మ [పారంభింపబోయినను ముందు విఘే ఘ్నుశరపూజ 
నిర్వ ర్హించుట అందరు నెరిగినదియే. ఆ విడే ఖ్నుశ్వర పూజకంటె కూడ 
ముంది మం్యతములు నేటికిని పఠించుచున్నాము, 


“దేసీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వ 
రూపాః పశవోవదంతి సానో మం|దేష 
మూర్జం దుహానా థను ర్వా గన్మా నుపనుస్టుతె తు॥” 


470 సారన్వత వ్యానములు 


““యశళ్శివొో నామరూపొాభ్యాం యా దేవీ సర్వమంగలా 
తయో స్పంస్మరణా త్చుంసాం సర్వతో జయమంగలమ్‌ ॥” 


“సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థసాధికే 
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు తే” 


ఈ అనుుకమణము అనూచానముగా పెద్దలనోట వచ్చుచున్న టె 
కాని ఒకరు కల్పించినది కాదు. ఈ మం[తములు దుర్లోపాసనలో అ|గ 
గణ్యములని నేడు పలువురు గు ర్తింపలేకుండుట ఆశ్చర్యకరము. 


తె త్తిరీయోపనిషత్తులో నారాయణీయ మను (పసిద్ధ నామము 
గల ఇతుర్ధవక్నల ఈ సందర్భములో నీ కింది మం్యతములు గమనింప 
దగినవి. 


“కాత్యాయనాయ విద్మ హి కన్యకుమారి దీమహి 
తన్నో దుర్గి? [పచోదయాత్‌।॥ 


“జ్రాత్రవేదసే సునవామ సోమ మరాతీయతో 
దిదహాతి పేదః, న నః పర్ష దతిదుర్లాణి విశ్వా 
నావేవ సింధుం దురితా త్యగ్నిః || 


ఓ సాం మగ్నివర్గాం తపసా జ్వలంతీం వైరోచనీం 
కర్మఫలేషు జుష్టామ్‌, దుర్గాం దేవీం శరణ 
మహం (వపద్యె సుతరసి తరసె నమః” ॥ 


ఈ మం|తములలో మొదటిది మూడవది స్పష్టముగా దుర్గా 
మంతములే. శ్రీ విద్యారణ్యులు తమ భాష్యములో నవి రెండును వన 
దుర్గాదేవతా మం[తములని నిర్దేశించి యున్నారు. మూడవదానికి అవ్య 
వధానముగా ముందున్న “దాత వేదసేి ఇత్యాది మం్యతమును తర్వాత 
నున్న “అగ్నే, త్వం పారయా” ఇత్యాదిగాగల అనువాకములోని నాలుగు 
మం|తములును అగ్ని పరముగా కనబడుచున్నను దురగ్గామం[తములుగనే 
భావింపవచ్చును. ఏమైనను ఈ మం[తములవలన దుర్గాదేవి మహత్త్వ 
మొక్కించుక గోచరించును. ఈ దుర్గాదేవత అగ్ని వలె జ్వలించుచు శతు 
తాపన మొనర్చునది; స్వయం|పకాశ మాన మెనది. కర్మ ఫలములు 


నోరి నరసింహశాస్త్రి 471 


కోరువారిచే నుపాసింపబడినదిదే., సంసారమునుండి తరింవబేయునది 
కూడ నిదియే. ఈ దుర్గకే కాత్యాయని కన్యకుమారి అను నామాంతర 
ములు కలవు. 


దుర్గాదేవి యవతారమునుగూర్చి కేనోవనిషత్తులో మనోహరమగు 
నొక యాఖ్యాయిక కలదు. అసురులను జయించిన దేవత లొకచో గూడి 
ఎవరికి వారు తామే జయమునకు కారణులమని ,యగల్భములు పలుకుచు 
సర్వకారణ శక్తిని మరచిపోగాా నది వారి యెదుట ముందు ముక్కు 
మొగము లేని తేజఃపుంజమూ ర్తియైన యక్షరూపముగా నావిర్భవించి 
దేవముఖ్యులను పరాభవించినది. ఇం్యదపురస్పరముగా దేవత లాయక్షము 
నుపాసింపగా కొంతకాలమున కది వారికి హైమవతీరూపముతో [ప్రత్యక్షమె 
అను[గహించినది దానినే [శతి _'తస్ప్మిన్నేవాకాశేస్త్రియ మాజగామ, 
బహుశోభనాముమాం హెమవశతీంి అని పలుకుచున్నది. ఈ యాఖ్యాన 
మునే శ్రీదేవీ భాగవతము ద్వాదశ స్కంధములో ఎనిమిదవ అధ్యాయ 
ములో కావ్యస్వరూపమున ననువదించి యున్నది. 


నారాయణీయమునుండి ఉదాహరించిన కన్యకుమారి శబ్దముతో 
కినోవనిషత్తునందలి ఊమాహైనువతీ శబ్దములు జోడించి ధ్యానము చేసిన 
వారికి కర్మభూమియైన ఈ భరత ఖండమంతయు దుర్గాడివీ స్వరూవ 
ముగా భాసింపకపోదు. ఈ దేశమునకు దక్షిణ్యాగమందు పూర్వదక్షిణ 
పశ్చిమ సము[దజలముల బే నిత్యము నభఖిషికింప బడుచున్న కన్య 
కుమారి దుర్గాదేవాలయము క్ష్మతము నేటికిని (ప్రత్యక్షముగా నుండి ఎవ్య 
రికిని ఎన్నటికిని చెరువ సాధ్యముకాని సీమా చిహ్నముగా నున్నది, 
అట్లి ఉ_త్తరాాగమున హిమువత్పర్వత రాజము భాసిలుచు తన యుతం 
గములో వాత్సల్యముతో ఉమను హైమవతిని భీమాదికములగు ననేక 
రూవములతో (పతిష్టించుకొని యున్నది. 


ఈ రెండు సీమా చిహ్నములమధ్య నెన్నియో దుర్గాక్షేతము 
లున్నవి. ఊ త్రరభాగముననున్న క్షేతముల కన్నిటిలో కాశికాపురి విశా 
లాక్షియు, దక్షిణ క్షేతములకు త్రీశె ల [భమరాంబికయు కేందస్థాన 
యములు, పశ్చిమ భారతమున బృందావన క్షే త్రములోని రాధాదుర్గయు 


472 సారన్వత వ్యానములు 


పూర్వ భాగనున జగన్నాథ సమీపమున భువనేశ్వరియు వెలసిరి. ఇట్టిది 
మనస్సులోభావించియే శ్రీవిద్యాశంకర భగవత్పాదులు జగద్గురువై. దిగ్వి 
జయ మొనర్చి వైదికనిష్టసుుపతిస్టత మొనర్చి పరమహంన సామాజ్యము 
తద్దుప్తకై నెలకొల్చ నెంచి ద్వారకయందు, బదరికాశమమున, జగన్నాథ 
మతమున, శృంగగిరిని నాలుగు జగద్గురు పీఠములలో భారతీ దుర్గను 
(వశిషించిరి. శ్రీదేవీ భాగవతమున స్పప్తమస్మ్కంధమున ముప్పదియవ 
యభఛ్యాయిములో (పధానమైన దుర్గాక్షేతముల నూటయొనిమిదింటిని 
పెర్కొనుచు చివరకు, 'వేదవదన మందది గాయ్యతిగను, శివసన్నిధిని 
పార్వతిగను దేవలోకములో ఇం[దాజిగాను, [బహ్మముఖములందు 
సరస్వతిగను, సూర్యబింబమున |పభగా, మాతలలో వైష్టవిగా, సతు 
లలో అరుంధతిగా, సర్వశ రీరుల చిత్తములందును |బహ్మకలా స్వరూప 
ముగను (వతిష్టింప బడియున్న'దని యద్భుతముగా వర్ణించియున్నది. 


ఇంతేకాదు, భరత దేశములో పూర్వరాజులే నగరము నిర్మించినను 
ముందుగా ఆ నగరలక్ష్మిని, నగరదుర్షను (పతిష్టంచు నాచారముండెను. 
అట్లే ఏ కొత్త గామము నిర్మించినను [గామశ క్తిని గామరక్షజకె (పతి 
స్టించు నాచారము మనదేశములో ననాదిగా వచ్చుచున్నది. పురదుర్ష్గలు 
పురవాసులను (గామదుర్ష్గలు [గామీణులను కాపొడుచుండును. అదేవిధ 
ముగా వనమున గాపొడునది వనదుర్గ, పర్వతములందు కావాడునది 
పర్వతదుర్గ. గంగమొదలు కావేరి వరకు నదులన్నియు నదీదుర్లలు. 
సరస్సులును దుర్షలే. 


మరియొక , విషయము గమనించినచో నిది విస్పష్టకరము 
కాగలదు. కోటయను పదములకు దుర్గమునకు దుర్గము అనునది పర్యాయ 
పదముగదా! ఏ కోట కట్టినను ముందక్కడ కోటశ కిని (పతిష్టించుట 
వృద్దాచారము, ఆ కోటశ క్రీకి నిత్యము పూజలును, సంవత్సరమున 
_ కొకసారియైన విశేషపూజలను జరుగుచుండెను. అధునికులివ్వడది మరచి 
నన్కు పొడుపడిపోయిన కోటలలో నివసించువారు తాము కోటశళ కి ని 
చూచి భయపవడీతిమన పలువురు చెప్పుచుండుబ అట్టి [పదేశముల 
శిగిన వారికి విదితమే శ్యతువులబారినుండి రక్షించుటచేతనేకాక అందు 


నోరి నరసింహశాస్త్రి 473 


ప్రతిష్టింపబడిన దుర్గాదేవత కారణమునగూడ కోటలకు దుర్గములను 
నన్వర్థనామము వచ్చినది. 


పురములు [గామములు వనములు పర్వతములే కాదు. మన 
గృహములే దుర్గాక్షేతములు. గృహప్రవేశ మొనర్చునపుడు గణపతి 
నర్చించి పుణ్యాహవాచన మొనర్చి వాస్తుపూజ నవ్యగహపూజ నిర్వ 
ర్తించి నూతన గృహములో తూర్పు భాగమున పూర్ణకలశ ద్వయము 
(పతిష్టంచి, గృహదేవతా పూజ గావింతుము ఆ వెంటనే అగ్ని (వతిభ్ధా 
వనము జరుగును. గృహ దేవతయే గృహదుర్గ దాని |వత్యక్ష స్వరూ 
పమే అగ్ని. దానికే సంధ్యావేళల దీపారాధన మొనర్చి నమ 
స్కరింతుము. 

ఎన్ని విధముల మనము విస్మరించుటకు యత్నించినను 
మనయం దనుుగహబుద్ధితో దుర్గాదేవత మనలను వదలక కటాక్రించుచు 
అనేక రూవములతో కొట్ట వచ్చినట్లు (పత్యక్ష మవుచున్నది. ఆసేతు 
హిమాచల మధ్యస్థ మగు ఈ పుణ్య భూమిలో జను లుపాసించు దేవత 
దుర్గ, అందులో (గామీణులని నాగరకులని, వనవాసులన్సి పురవాసులని, 
పేదలని ధనవంతులని, సేవకులని మహాపభువులన్మి స్త్రీలని వురుషులని 
తారతమ్యము లేదు అందరకును దుర్గాదేవి ఆరాధ్యయే ఎప్పటికిని 
వివాహమునకు పూర్వము వధువు విధిగా గౌరిపూజ చేయుట యాచారము 
కదా! రుక్మిణీ కల్యాణ కధ విన్నవారికి దుర్గను పూజించుటకు రుక్మిణి 
పురి వెలువడి వచ్చుట ఎరిగినదే కదా: రఘువంశ కావ్యములో పదునారవ 
సర్గలో కుశస్థలములో నున్న కువనికి సాకేత పురాధి దేవత అర్ధర్మాత 


మున ప్రత్యక్షమై అతనిని మరల కులరాజధానిని [పవేశించినది ఈ 
సందర్భమున గు ర్తునకు తెచ్చుకొనదగును. 


ఈ విధముగా భరత దేశ మందంతటను సర్వకాలము అందును 
దుర్గాదేవత [ప్రధానముగా పూజింప బడుటకు కారణమేమి? భరత ఖండ 
ములో ధర్మమంతటికి మూలము శ్రుతి కదా! అది స్వతః |పమాణ మని 
పెద్ద లంగీకరించిన విషయము. అందులో పె నుదాహరించిన మంత 
ములే కాక శ్రీసూ కము మొదలగు మం[తము లెన్నో దుర్గావరమైనవి 


474 సారన్వత వ్యోనములు 


కలవు, అయితే ఒక్క దేవిపరములై న మం్యతములే కాక మరి ఎందరో 
ఇతర దేవతలను (పతిపాదించు మం[తము లున్నవి కదా యని (ప్రశ్నిం 
చుట సహజమే, కాని ఒక్క విషయము గమనించినచో ఆ శంక నివృత్తి 
నందగలదు. _ 


వేదాధ్యయనమున కధికారము ఉవనయన డిక్షతో నారంఖించు 
చున్నది గడా! ఉపనీతునికి ముందు గాయ్యతీ మం[త ముపదేశించి 
నిత్యము ముప్పూటలు సంధ్యావందనము చేయించి ఆ పిమ్మట సమస్త 
వేదములు ఉపదేశించు చున్నారు. సంధో్యపాసనము వధానముగా 
గాయ శ్రీ మర్మత్రానుష్టాన మే కదా! అందులో గాయ తిని ఆవాహన 
చేయుచు, గాయత్రి తోపాటు సావి కిని సరస్వతినిఛందర్గులను శ్రీ దేవతను 
ఆవాహన చేయు చున్నాడు. తర్వాత గాయ తికి ఉద్యాపన చెప్పుచు 
ఆమెను వరదాన శీలయైన వేదమాతనుగా కీ రించుచున్నాడు. కాబట్టి 
వేదమాతయే గాయ్య్మతి ఉపాసనలలో నెల్ల (వథమమైనది |వ్రధానమే 
నది. ఉత్తమమైనది గాయ్యత్యుపాసనమే. దానికి దేవత, సవిత ముఖ 
మగ్ని, శిరస్సు _బహ్మ, హృదయము విష్ణువు, శిఖ రుదుడు, యోని 
పృధివి, మరియు నది |త్రివద. మూడు సంధ్యలలో మూడు రూవము 
లతో నుండినది. సద్యోజాతాది పంచ్యబహ్మమం[తములే శిరస్పులుగా 
గలది. ఇట్టి గాయ(తి నువాసించుట భరత ఖండములో అనాది గదా! 


గాయ|తితోడనే ద్విజులకు అగ్ని హోతార్భనము వచ్చుచున్నది. 
దాని రూపము గనుకనే దుర్గను తరుచుగా అగ్నివర్ణము కలదిగాను 
తేజస్వరూపమున _ నావిర్భవించునట్లును _ వర్ణింపబడినది. _ శ్రీదేవీ 
భాగవతము గాయ్యతి నారాధించుట నిత్యవిధి యని చెప్పి మరల తుదకు 
ద్వాదశ స్కంధములో నిట్లు చెప్పుచున్నది. “సత్యయుగమం దందరు 
గాయ, కీ జపతత్సరులును తారహృల్నే ఖల జపించువారునై యుండిరి, 
విష్టాపాసనము నిత్యము కాదు, శివోపాసనము నిత్యము కాదు. ఒక్క 
గాయి తి ఉపాసనముతప్ప తకీ నదేవతల ఉపాసనలు నిత్వములు౪ ను. 
గాయి నుపాసింపనిచో ద్విజుడు ద్విజత్వమునే కోల్పోవును. అట్టి 
ద్విజత్వహాని మరి యే యితర మంత ముపాసింసకున్నను కలుగదు. 


నోరి నరసింహశాస్త్రి 475 


నునువుకూడ ఇతరములు చేసినను చేయకున్నను గాయ్మతిమా[త 
మనుష్టింపవలెనని శాసించినాడు. గాయ్యతిని వదలి విషాపాసనము 
శివోపాసనము చేయువారు నరకమే పొందుదురు, “ఇట్లుద్దోషించి 
గాయ|క్రీమం|తాధిక్యతను వతిపాదించు నాఖ్యాయిక చెప్పి ఆ "శ్రీదేవీ 
భాగవతము ఉపసంహార మొనర్శినది. 


గాయ్మతి యనగా గానము చేయువానిని [తాణము చేయునదని 
యర్థము. దుర్గ యనగా భక్తు రులను కష్టములనుండి రక్షించునది యని 
యర్థము. ఈ రెండును ఒక్క దేవత నామములే. దుర్షావలిపాదకము 
లైన మంతములన్నియు గాయత్రీ మం్యతభేదములే. కావుననే 
ఉపాసనా రహస్యము లన్నియు నిక్షేపింపబడియున్న సామవేదీయోవ 
నిష_తగు లలితారహస్యనామసోోతములో ఆ దేవత ఒకచోట “గాయ్యశ్రీ 
వ్యాహృతి సృంథ్యా ద్విజబ్బంద నిషేవితా' అనియు, మరి యొకచో 
“దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహం|తీ సుఖ్యపదా' అనియు, ఇంకొకయెడ 
“సర్వశ క్రి మయీసర్వమంగలా నద్దతి[పదా సర్వేశ్వరి సర్వమయిీ సర్వ 
మంత స్వరూపిణీ సర్వయంతాత్మికా సర్వతం్యతరూపా' అనియు, 
వేరొకయెడ “అపర్జాచండికా చండముండాసురనిషూదినీ అనియు ఇత్యా 
దిగా బహువిధముల క్రీర్తి ౦పబడినది. 


వేదమంత్రాధికారము నొసంగు గాయ్యతీ మం్యతము వురుషులగు 
ద్విజూలచేతనే అనుష్టింపదగినదని పెద్దల నిర్ణయము మరి స్త్రీలను 
ధ్విజేతరులను తరింపజేయు గాయ్మతి యేది? ద్విజపురుఘలనేకాక 


ద్విజేతరులను స్త్రీలను అందరను తరింపజేయుటకు [శతి విధించిన సాధన 
ములే దుర్గామంతములు  ఇట్లందర నన్నివిధముల రక్షింపగల 
గాయతీ దేవతా స్వరూపములే దుర్గాదేవీమూ ర్తులు. రహస్యనామ 
మందువల్ల నే దానిని *ఆబాల గోవవిదితా' అని కీర్రించినది. నగరము 
లలో గామములలో గృహములలో ఆయతనములలో వనములలో 
గిరులలో (వతిష్పించిన దుర్గామూ ర్రులే కాదు ; 
దుర్గామూ ర్తి; భరతమాత భార తీదుర్ల ; 


భరతఖండము మహా 


476 సారన్వత వ్యాసములు 


దుర్గ్లోపాసన ఇప్పటికి కొంతకాలమునుండి వెనుకపట్టిన మాట 
నిజమే, “వేదాధ్యయనమే ఆ స్థితిలోనున్నది గదా! ఈ ఉపాసన 
కివలము వేదములో గూథముగో దాగి యున్నది కాదు. వేదముల 
తగా ర్వాత పంచమ వేదమని విశేషపూజ్యత నందుచున్న మహాభారతము 
చూచినను ఈ ఉపాసనాతిశయము కాన్నించును పాండవు లే గడ్డు పని 
సాధింపవలసివచ్చినను ముందుగా నుపాసించినది దుర్గాదెవతనే, 


వారు సాధించిన గడుపనులలో గడెనది అజాతవాస వత్సర 
౮ 6 స్తా 


వరిసమా ప్తి. విరాటనగరమును సమీపించుచు తమ అజ్ఞాతవాససమయము 
నిర్విమ్నముగా పూర్తి రియగుటకు ధర్మరాజు ప్రార్థించినది దుర్గాదేవినే. 


ఆ స్తోత్రము చదివినవారికి దుర్గాన పశతిలోని సోతములు స్పష్టముగా 
స్ఫురించును. 


“నిరాటనగరం రమ్యం గచ్చమానో యుధిష్టెరః 
అస్తువన్‌ మనసాదేవీం దుర్గాం (తిభువనేశ్వరీమ్‌॥ 
యళోదాగర్భ సం భూతాం నారాయణవర|పియాం 
నందగోపకులేజాతాం మంగల్యాం కులవర్ద నీమ్‌॥ 
భారావతరణే పుణ్యే యె స్మరంతి సదాశివామ్‌ 

తానై ్వృతారయతే పాపాత్‌ పంకే గా మివ దుర్భలామ్‌॥ 
స్తోతుం [పచకమ భూయో విపిధె సో తసంభవై 8 
అమం౦ం్యత్య దర్శనాకాంక్షి రాజా దేవీం సహానుజః॥ 
నమోస్తువరదే కృషి కుమారి |బహ్మ చారిణి 

బాలార్క సదృశాకారే పూర్ణచందనిభాననే॥ 

తై 9లోక్యం రక్షణార్థాయ మహిషాసురనాశిని 
(పసన్నా మ్‌ సుర శ9ష దయాం కురు శివా భవ॥ 
జయా త్వం విజయావైవ సంగామేచ జయ్యపదా 
మమాపి విజయం దేహి వరదా త్వంచ సాం్యపతమ్‌! 
దుర్గా త్రారయసి దుర్గి త్త సం దుర్గా స్మృతా జనై_ః 
కాంతారే ష్ట్రవపన్నానాం మగ్నానాంచ మహార్ద వే॥ 


నోరి నరసింహశాస్త్రి 477 


దస్యుఖీర్వా నిరుద్దానాం త్వం గతీః పరమా నృణామ్‌ 
త్వం కీర్షిః[శీ ర్ధసతిస్పిద్దిః [హీ ర్విద్యా సంతతి ర్మతిః 
నంధ్యారాతిఃపభా న్మిదాజ్యోత్చా్నా కాంతిః క్షమాదయా 
నృణాంచ బంధనం మోహం పు తనాశం ధన క్షయమ్‌ 
వ్యాధిం మృత్యుభయం చైవ పూజితా నాశయిష్యసి." 
దుర్గాదేవి (పత్యక్షమై అన్న వాక్యాలలో [కిందివి ఉన్నవి 
“అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరి 

యె సృరిష్యంతి మాం రాజన్‌ యథాహం భవతా స్మ ఎలౌ! 
న తేషాం దుర్గ భం కించిత్‌ అస్మిన్‌లో కే భవిష్యతి। 

రక్షాం కృత్వాచ పాండూనాం తతై 9 వాంతరధీయత।” 


ఆ పిమ్మట వారు సాధించినది మహాభారత యుద్దములో విజ 


యము. యుద్ధభూమిలో [పవేశించిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు 
అర్జునునితో నిట్ల నెను : 


ఉళ్చుచి ర్ఫూత్వా మహాబాహూ సం|గా మాభి ముఖ; స్థితః 
పరాజయాయ శ|తూణాం దుర్గాస్తో త ముదిరయ ” 

వెంటనే అర్జునుడు రథముపై నుండి దిగి దుర్గాస్తో[త మొన ర్బ్చెను! 
“నమ స్టే సిద్దసేనాని ఆర్యే మందారవాసిని 

కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణపింగలే॥ 

భ(దకాలి నమ స్తుభ్యం మహాకాలి నమోస్తు శే 

చండి చండే నమ స్తుభ్యం తారిజీ వరవర్ణినీ॥ 


గోపేం|ద స్యానుజే జ్యేషి నంద గోవకులోద్భవే 
మహిషా సృ|క్సియే నిత్యం కౌశికి పీతవాసిని॥ 


వేదవతి మహాపుణ్యే [బహ్మజ్యే జాత వేదసి। 

త్వం (బ్రహ్మవిద్యా విద్యానాం, మహాన్మిదాచ డేహినామ్‌। 
స్వాహాకారః స్వధాచై వ రలా కౌష్టా సరస్వతీ 

సావితీ వేదమాతా చ తధా వేదాంత ఊచ్యతే॥ 


478 సారన్వత వ్యాసములు 


జయో భవతు మే నిత్యం త్వత్ప)సాడా దణాజిరే। 
త్వంజృంభనీ మోహినీచ మాయా (హీఃశ్రీ స్త్వ థై వచ 
తుష్టిః పుష్టిః ధృతి ర్‌ ప్తిః చం[దాదిత్య వివర్ణినీ 

భూతి ర్ఫూతిమతాం సంఖ్యే వక్ష్యసే సిద్దచారణైః 1” 

' ఈ సోోతముచే అర్జునుని భక్తి ఎరిగి దుర్గాదేవి గోవిందుని 
ముందు నిలిచి అర్జునునికి (వత్యక్షమై శ్మీఘముగా జయింతువని 
అదృశ్య యయె్యను. 

మహాభారతముననే కాక భారతపరాంశమగు హరివంశ మందును 
దుర్గామహ తము, స్రోతము కలవు తిక్కన సోమయాజివలె వదలక 
ఎజ్బయ ఆ భాగములు తెలిగించినాడు గనుక ఎబ్జికవి వాక్కులలో నవి 


(పదర్శింతును. శ్రీమహావిష్ణువు అవతరించుటకు ముందు యోగమాయతో 
నిట్ల నెను. 


“నా మెనితోం దుల్యమై మేను నవమేఘ 

కాంతి నొప్పార సంకర్షణునకు 
నెనయైన వదన పూర్ధందుండు కోభిల్ల 

నెనిమిది బాహువు లెసంగి శార్డ 
చ్యకగదాఖడ్ల జలరుహ మధుపాత 

మునలభాలముల నుల్ల సితములుగ 
నుజ్జ కలహార క్రీయూరాది దివ్య భూ 

షణ గంధమాల్యవిసారలీల 
నీలకౌశ్రేయవసనవై నిఖిల సిద్ద 
గణము పూజింప దివి కేగంగలవు నిన్ను 
నెదురువచ్చి తోడ్కొనిపోయి యిందు డెలమి 
నాదిశ క్రిగ నభిషేక మాచరించు॥” 


“నీప్ప్ణు నాకు నక్కౌశికునకుం జెలియలవై. కౌశికి యను పేరం 
_సిద్దివహించి వింధ్యాచలంబు నివాసంబుగా నుండి శుంభనిశంభులను 
దై త్యుల వధియించి లోకహితం బొనర్చెదవు శ్రీయు ధృతియు( 
శాంతియు (హీయు విద్యయు సన్మతియు మతియు సంధ్యయు 


నోరి నరసింహశాస్త్రి 479 


రాతియు. |బభయు!( గాంతియు నిదయు. గాలర్మాతియు నను 
నామంబులు నీకు వాచకంబులుగా మహామునులుం గీర్తింతు రార్తులై 
కొలుచువారికి దారిద్య బంధన వధ పముఖంబులగు సుఖదుఃఖంబు 
లపనయించి యాయురారోగ్య ధనధాన్య పశు పుత్రభృత్యాదికంబులగు 
కల్యాణంబులు గరుణీింపుము". 


పిమ్మట యొగమాయను కంసుడు రాతితో నడుచుటకైె పూని 
యె తిన మెత్తన. [బిదిలి చదలి కెగసి యయుుగ్మలి యద్భుతాకారయై 
యందుండి, 


తనచేతి పానపా[తం 

బున నొలికెడి దివ్యమధువు ముదమున నాస్వా 
దన మొనరించి మదోద్దత 

నినదంబున. బెలుచ నవ్వి నిష్టురభంగిన్‌॥ 


కంసునితో నాతని జంపు శతు వున్నాడనియు తాను మృత్యు 
మూ ర్తియె యాతని ప్రాణములు రుధిరములు నొక్క పూంపున [గోలుదు 
ననుచు నదృశ్య యయ్యెను, 


ఈ సందర్భమున దుర్గా స ప్తశతిలో మహిషాసురమర్షనమునకు 
ముందు భగవతి, 

“ఉవాచ తం మదోద్ధూతముఖరా గాకులాక్షరమ్‌ | 

గర్జగర్జ క్షణం మూఢ మధు యావ త్పిబామ్యహమ్‌॥ 
అన్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకొన్న చో రెండు విషయములు స్పష్ట 
మగును. ఈ ఇద్దరు ఒకే దేవత అపతారభేదము లని; అమె చేతిలోనిది 
'దివ్యమధువు కల సుధాపా[తమే కాని స్వప్పశతి అవపాఠములలోనున్న 
సురాపా|తము కాదనియు స్పష్టము, దేవత ఒకటే యనుటకు స్తశతిలో 
శుంభ నిశుంభఖభవధానంతరము శ్రీదేవి పత్యక్షవచనములే ఉన్నవి. 


“వె వస్వతేఒంతరే (పా సీ షావింశతితమే యుగే 


ఎ 0 


పంభోనిశుంభశై  వాన్యా వుత్చక్స్యేదే మహాసురౌ ॥ 


480 సారన్వ్యత వ్యానములు 


నందగోవగ్భ'హి జాతా యశోదాగర్భసంభవా 
తత సా నాశయిమ్యామి నింధ్యాచల నివాసినీ॥ 


అనిరుద్ధుడు బాణుని నాగపాశములచే బద్దుడై యుండి ఆర్యాస్తో[త 


మొనర్చి పాశవిముక్తు డయ్యెను. అందులో నుండి యీ భాగములు 
ఉదాహరించిన జాలును | 


“నందునికూర్మి నందన యనంగ యశోద కృళోదరంబు జెందం 
దగ నావహించి |పకటంబుగ విష్ణుని తోడంబుట్టువె సుందరి గోకులై క నవ 
శోభనయై జనియించి యే జగద్వందిత యొప్పె నాయసురదారణి 
నాదిమళ క్రి గొల్బెదన్‌, తనువులందెల్ల నెలసి చేతనయనంగ.... 


లక్ష్మి సరన్వతి లజ్జంగీర్హి....సావ్వితి, దుష్టి శాంతి, దైవమాత 
భ_కపియదల (తు భర్తి...దుర్గ దుర్జయ. ..శివ వ జపాణి భగిని....శుంభ 
నినంభవ్యామర్దిని...ఎల్ల పేశ్ళెల్ల రూపములెల్ల నీవ వరదాయిని 
మహిషాసుర పరిమర్షని వైదికాది ([బహ్మణి శివసుందరి నారాయణి 
యశచలేశ్వరి కన్యక యనంగ నీదు సంజ్ఞలు తల్లీ [ 


ఇక _ఆదికావ్యమగు వాల్మీకి రామాయణములో దుర్గా పూజ 
ఉన్నదా అని కొందరికి సందేహము కలుగవచ్చును. అందులో 
సీతాదేవియే ఆదిశ క్రి యని సమాధాన మిచ్చి మిన్నకుండ నవసరము 
లేదు, శ్రీరామునికి వనవాసమునకు బోవుచుండ సర్వరక్ష యొనర్చి 
కౌసల్య తుద కిట్లు మంగళ మొనర్చినది. 


“య స్మంగలం సహసాక్షై సర్వదేవ నమస్కృతే 
వృ(తనాశే సమభవత్‌ త శె భవతు మంగలమ్‌॥ 

య న్మంగలం సుపర్జస్య వినతా కల్పయత్‌ పురా 
అమృతం (సార్ధయానస్య త శే భవతు మంగలమ్‌"'॥ 


అమృతోత్పాదనే దెత్యాన్‌ ఘ్నతో వ్యజధరస్య యత్‌ 
అదితి ర్మంగలం (పాగాత్‌ త త్తే భవతు మంగలమ్‌॥ 


నోరి నరసింహశాస్త్రి 481 


(తీన్వి[కమాన్‌ |వక్రమతో విష్ణో రమిత తేజనః 

యదాసీ న్మంగలం రామ తత్త భవతు మంగలమ్‌॥ 
' బుతవ స్పాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే 

మంగలాని మహాబాహూ దిశంతు శుభ మంగలాః॥ 


ఈ విధముగా సర్వమంగలా దుర్గనే కౌసల్య యావాహన మొనర్చి 
నది. రామాయణ పాఠ్యకమములో పెద్ద లీ మంగల శ్లోకములు పఠించు 
చుండుట సంప్రదాయము గదా! వృతవధ మందు, అమృతాహరణ 
మందు, క్షీరసాగర మధనమందు, |క్రివిక్రమ క్రమము నందు ముందుగా 
స్తుతింపబడినది సర్వమంగలా దేవతయే యనియు దీనిచే సూచింప 
బడు చున్నది, నేటికిని పయాణ సమయముల సర్వమంగలా మంత్ర 
స్మరణ మొనర్చుట వృద్ధాచారము. 


పురాణ పురుషులే కాక, నేటి వారు చారిత్రక పురుషులన్న్మి భావించు 
చున్న మహానుభావు లందరు దుర్గోపానకులే. వారిలో అగ్రగణ్యులు శ్రీ 
విద్యాశంకర భగవత్పాదులు, వారి ఆశ్రమ నామమే భారతి. వారు 
(వతిష్టంచిన పీఠము లన్నియు భారతీ పీఠములే. వారి శిష్యపరంపర 
భారతీ నామము ధరించి (ప్రత్యక్ష దుర్గామూర్తులుగా విలసిల్లుచున్నారు. 
శ్రీ విద్యాశంకరులు దిగ్విజయము చేయునప్పుడే వృకమార్గములు పట్టిన 
దుర్గోపాసనము వైదిక మార్గమునకు ,తిప్పినట్లు స్థలవురాణము లెన్నో 
చెప్ప చున్నవి. అట్టివానిలోనిదే బెజవా లోని కనదుర్గ ఆ దుర్గ రాత్రుల 
పురవీధుల సంచరించుచు నెదురు వడిన నరులను భక్షించు చుండెడి 
దనియు శ్రీ విద్యాశంకరులు బంధించి శాంతమూర్తి నొనర్శిరనియు 
నై తిహ్యము కలదు. 


శ్రీ విద్యాశంకర పరంపరలో (_పత్యేకముగా నెన్నదగిన మహాను 
భావుడు శ్రీ విద్యారణ్యులు వారి యివ్షదై వము వనదుర్గ. తన యిష్ట 
దేవతనే నగర రక్షణకు (పతిష్టించి శ్రీ విద్యానగరము నాతడు (వతిష్ట 
చేసెను. ఆ దుర్గకు పూజ జరిగినన్నాళ్ళు శ్రీ విద్యానగర రాజ్యమునకు 
చ్యుతిరాలేదు. 


31 


482 సారస్వత వ్యానములు 


మహాకవి కాలిదాసు దుర్గా భక్తుడు, చాళుక్య పభువులు తమ వంశ 
కర్త “నందాం భగవతీం ధ్యాయన్‌” ॥ సా[మాజ్య చిహ్నములు పడ సెనని 
శాసనములలో వాయించుకొనిరి. వై దిక నిష్టతో తెలుగు దేశము పాలించి 
మన కాం్యధ మహాభారతము (పసాదింప జేసిన రాజ రాజ నరిం్యదుడు 
చీదమార్యుడను [బాహ్మణున కిచ్చిన దానశాసనములో తాను *చండీ 
(పనాద లబ్బ సా[మాజ్యధో రియుడ' నని చెప్పు కొన్నాడు. ఈ మధ్య 


కాలములో వైదిక ధర్మ రక్షణకు పూనుకొన్న శివాజీ మహారాజు దుర్గా 
భవానీ భక్తుడు. 


వైదిక ధర్మమును వతిఘటించిన బౌద్దులు జై నులు ఇత్యాదు 
'లుపాసించి నదియు తారాది దుర్గుమూర్తి ఖేదములవే. వారివలననే 
దుర్గాపూజ అపమార్షములు పట్టీనది. "మనకు (పస్తుతము లభించు 
తం|త గంథముల (పతులలో వారల సంపర్కము విశేషముగా కనబడు 
చున్నది. వానిలో నీరక్షీరములు చేరు చేయ గలిగిన పరమహంస రూపు 
లగు కల్యాణపొదులను మన మాశయింప వలసి యున్నది, 


అన్నిటి కంటె నాశ్చర్యకరమగు విషయమీ మధ్య “హిందూ 
.వ్యతిక బయల్పరచినది. వైదిక మత ద్వేషి యని యాంగ్లేయ చరిత 
కారులు చిితించిన బిప్పునులాను తనకు యుద్దములో జయము కొరకే. 
శతచండీ యాగము చేయింవ వేడుచు శ్రీ శృంగేరీ పీఠాధిపతులకు 
వంపిన యు త్తరము లా వ్మతిక [పకటించినది. 


దుర్గా దేవతాకిశయమునకు చెరుపరాని గురు ఎప్పటికి ఉన్నది, 
మన పండుగలలో గొప్ప పండుగ ఏది? దీనికు _త్తర మిచ్చుటకు ఆలోచింప 
నక్కరలేరు. శరన్నవర్శాతములు, దుర్గాషమీ, మహానవమి మిగిలిన 
మూడు నవరాతములు మరచినను మనము ఇంకను శరన్నవరా[తములు 


మరవలేదు. గడలు పట్టుకొని ఊరేగు పిల్లల తండములును, వారి ఉపా 
ధ్యాయులును మనల మరవ నేరరు. 


దుర్గా స్వరూవము లనంతములు. ఐనను వానిలో [పధానముగా 
చండీదుర్గ వనదుర్గ శూలినీదుర్గ యను మూడు దుర్గామం[తములు విశేష 


నోరి నరసింహశాస్త్రి 483 


ప్రచారము నొంది యున్నవి. దుర్గ్లోవాననల కన్నిటికిని మూలముగా 
చండీ నవార్ణ మం[తమును తత్సంబంధమైన దుర్గాస ప్రశ తీనూలా మం|త 
మును |గహింప వచ్చును. శివపంచాక్షరియు దాని మాలా మం్యతమగు 
శతరు[దీయమును ఎట్లు అనంత ఫల[పదములో, అల్లే ఇవియు అనంత 
ఫల [వదములు, ఇవి రెండును శివా శివశ క్రీ పతి పాదకములగు మహో 
పొనసలు. 


ఈ శరన్నవరాాతములలో దుర్గాదేవి నారాధించి పిమ్మట దుర్గా 
సప్తశతి విశేషములు విచారింతము. 


(ఆరాధన, అక్షుబరు-1955) 
6 


నత్క్‌రుని క్‌ ఫ్ర జ చిత్య వు 


శ్రీ కాళహస్తి మాహాత్మ్య్యమునందు తృతీయాశ్వాసములో 39 
గద్య పద్యములలో ధూర్జటి నత్కీరుని కథ చెప్పినాడు, బహుశః దాని 
కథా మూలము శ్రీ కాళహస్తి స్థలపురాణ మైయుండును. ఇందులో 
[(పయత్న పూర్వకముగా గానీ, అ(పయత్నపూర్వకముగా గాని, థీ కృష్ణ 
డేవరాయల సభలో మధ్య మధ్య కవులకు కవులకు నడుము పొడసూపు 
చుండిన స్పర్ధలు, అసూయలు, వివాదములు ధూర్ద టీకి అనుభవ సిద్ధము 
గనుక, అలి చీ కొంచమైనను వతివింబించి యుండునని భావించుట 
సహజమే. ఆధునిక కవులు, మీథ్యా దోషము ఆరోపించిన విమర్శకునిగా 
నత్కీరుని తరుచుగా ఉదాహరించుట పరిపాటి యెనది. కొంతవరకు 
ధూర్ణ టికి గూడ ఆ భావమే ఉన్నదేమో సందేహ మే! 


వీమైనను నిజముగా కథాంశము లందులోనున్నవున్నట్లు. నిర్భ 
యముగా సూక్ష్మదృష్టితో పరిశీలించిన యెడల, నత్కీరుడు చేసిన 
సాహిత్య విమర్శ సహితుకమనియే తోచును. అతడు చేసినాడను శివనిం 
దయు, ఆ వచ్చినది వేషధారి యగు నై ౦[దజాలికుడను భావముతో చేసి 
నదే కాని, శివుడని తెలిసి చేసినది కానందున నిజముగా శివనింద యను 
టకు గూడ వీలు లేదు. అందులో నాతడు చూపిన నైతిక ధర్మము 
హరింప దగినది. చివరకు శాపము పొంది తీరయా(త చేయుచు గూడ, 
“ఈ కవితాభిమానము వహించితి నేటికి?” అనియే విచారపడినాడు కాని, 
దుర్వాదము చేసితినని చింతవడలేదు. ఇట్టి అనుభవము మోమోటము 
లేకుండ విమర్శి”చు వారికి ఏ కాలమందై నను ఉండునది. నత్కీరుడు 
(పదర్శించిన ధైర్యము అసూయా దోష దూషితులు చేయగలిగినది 
కాదు. అందువలన తుదకు అతని నీశ్వరుడు శపించుట అన్యాయముగా 


తోచును. ఈ సందర్భములో జాచిత్యము లోపించిన ధనికూడ తోవక 
తప్పదు. 


నోరి నరసింహశాస్రీ 485 


ఈ విధముగా పెచిత్య లోపమే కాక పరస్పరము విరుద్ధముగా 
నుండి అసందర్భముగా కనిపించు నంశములు కూడ ఈ కథలో లేక 
పోలేదు, పాండ్య భూపతి సభలోని శంఖ ఫలకము అంతకు ముందెన్నడో 
అగస్త్యుడు దవిడ కవిత్వ సరణి నిర్మించుచు ఇచ్చినది. అది రూర్చుండు 
టకు 'భారతీదేవి కెనయైన వారి కెందరికైన జోటిచ్చు'నట్రిది. అందుపై 
కథా కాలమందలి పాండ్యరాజు నత్కీ గాది కవీం్యదులను వన్నిద్దర 
నుంచెను, వారందరును *దావిడ భాషాదేవీ గై 9వేయక మనగ గిర్తి గని 
తత్కవితా శ్రీ విపుల శంఖ ఫఅకము పై వసియింవలదగు విభాసిత 
మతులు", వారింకను *దివిష దన్న [పాయ వాగ్గుంభ సంపత్కావ్య 
[పతిపొదక (పతిభులు,' మరియు 'ళైవ సంవిత్కాసార మరాళ రత్న 
ములు” అట్టి సభవారు మెచ్చునట్లుగా ఏ సరసుడు కవిత్వమును చెప్పి 
నను రాజు వేయి మాడలు బహూకరించుచుండెను. 


మధురా నగరములో గొప్ప క్షామము వచ్చినది. ఆహారము కరవు 
కాగా భరింపలేక అందలి మూలస్థానములోని హరద్విజుడు వలస పోదలి 
చెను. అతనిపై మహేశ్వరుడు కరుణించి వొండ్యరాజు మీద అరవభాషలో 
“శృంగార రసానుబద్దముగా' వద్య మొకటి (వాసి ఇచ్చి దానిని రాజసభలో 
చదివి రాజు వద్ద వేయిమాడలు తీసుకొని కరవు తీర్చుకొమ్మని పంపెను. 


పాపమా హరద్విజుడు రాజసభకు పోయి ఆ పద్యము చదివెను. 
ఆ పద్యము పూర్తి పాఠమేదో మనకిప్పుడు తెలియరాదు. అరవభాషలో 
చాటువులలో నై నను అది [పసిద్దముగా నున్నదోలేదో మిన మెరుగము. 
ఇది |దావిడ భాషా కవి పండితులు విచారించి మన ఆం[ధులకు తెలిపి 
విప్ప దగిన చిక్కు. శ్రీ కాళహస్తి మహాత్మ్యములో చెప్పిన దానిని బట్టి 
అందులో 'సింధురాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు 
అను అర్ధము వచ్చు పదబంధము కలదట. అది విని నత్కీరుడు సభలో 
నవ్వుచు, “వెనలికి సహజ గంధము కలదన్న, లోకము నవ్వదా? ఇది 
తప్పు చెప్పరాదు. కవితా సమయమైనా లేదు నీవిటు వాయుట తగదు.” 
అనెను ఆ (బాహ్మణుడు మారుమాటాడక తలవంచుకొని పోయి 
పార్వతీశ్వరునికి జరిగినది విన్నవించుకొ నెను. 


486 సారన్వత వ్యానములు 


అది విని, నేను చెప్పిన దానిలో తప్పుకూడా ఉండునా?” అని 
అహంకరించెడి కొందరీకాలపు కవుల వలెనే, నిటలాక్షుడు కోపించి నత్కీ 
రుడు ఎట్లు తప్పు పబ్టెనో చూతునని స్వయముగా సభకు వచ్చెను. సభకు 
వచ్చి, “ఈరా జన్యుని మీడ నేం గవిత సాహిత్య స్ఫురన్మాధురీ చారు 
[పౌఢము. జెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి నత్కీరుండూర కె 
తన్న పట్టెనట, యేది లక్షణంబో యలంకారంబో పదబద్దమో రసమొ 
చక్క (జెప్పుడా తప్పనన్‌ సరిగ్గాకొందరాధునిక కవులు తమ పద్యములు 
తామే పొగడుకొన్న లే ఈశ్వరుడు తన పద్యమును పొగడుకొన్నాడు. 
నత్కీరుడు చెప్పిన దోషము తెలిసియు, అతడు చెప్పని దోషములమాట 
అసందర్భముగా ఎత్తి ఏమిటా దోషమని గర్జించెను. మరల నత్కీరుడు 
వెనుకటి వలెనే ఆక్షిపించెను,. 


ముక్కంటి పాండ్యరాజు |పియురాలి మీద తాను చెప్పుటకు 
దిగిన పద్యమును సమర్థించు కొనుట కై “పార్వతీ దేవి కచ భారము 
సహజగంధము” కలది అని సమర్థించెను. 


పొపము, నత్కీరు డవ్పుడేమనెను? “ఆ గిరిజకచభారమునకు 
సహజ గంధముండుట ఉచిత మే, ఆమె పరమేశ్వరి, కాని ఈ లోకములోని 
స్రీల వెండుకలకు సహజ గంధము గలదనుట తగదు. మత్సరము 


మానుము. గగన |పసూన వాదము (పత్యక్షమునకు సరికాదు. ఈలూలా 
మాలపు మాటలు చాలింపుము[ఃో 


ఫాలాక్షునికి కోపము వచ్చినది, తానుచేసిన వని సమర్థించుకో లేక, 
అధికారము (పదర్శించు అధికారి వలెనే, నత్కీరునితో హేతువాదము 
చేయలేక తన మహ త్తము చూపి బెదిరింప దలచెను, నిటల నేము 
చూపినాడు నీల|గీవుడు: 


ఆహా, ఏమి, ఆ నత్కీరుని ఆత్మ విశ్వాసము! “నీవెవరవో మాయ 
దారివిగా నున్నావు. తలచుట్టువార గన్నులు గలిగిన బద్యంబు తప్పు 
కాదన వశమే? వలదిచ్చట నీ మాయా విలసనములు, పనికిరావు 
విడువుము” అనెను, 


నోరి నరసింహశాస్త్రి 487 


నత్కీరుడాతడు మాయాధారియే అని నిశ్చయించుటకు ఆధార 
మున్నది. నిటల న్మేతము చూపినచో భువనములకే (ప్రళయము రావలె, 
నత్కీరునితో పాటు రాజసభ యంతయు మాడిపోవలె, అది జరుగలేదు. 
నత్కీరునికి వేడి కూడ తగులలేదు. 

అప్ప టికై న సర్వజ్ఞునికి నకత్కీరునిపై నన్యుగహము కలుగివలసి 
నది, అట్లు కాకపోగా అధికార దుర్మదుడై న ప్ర (పొకృత (ప్రభువు వలెనో 
ర్ముదుడు కోపించి నత్కీరుని కుష్టువ్యాధి వచ్చునని శపించినాడు. 


అప్పటికి గాని తానంతవరకు వాదించినది ఈశ్వరునితోనని నత్కీ 
రునికి తోచినట్లు లేదు. తోచిన వెంటనే అతడు శివుని పాదాలపై బడి 
శావొంతము అన్నుగహింపుమని (వార్థించినాడు. భ_క్రమందారుడు ఒకిలాన 
శై లదర్శనముతో వ్యాధి శాంతి పొందునని అను గహించినాడు. స్థల 
పురాణము లన్ని టిలోవలెనే, ఇక్కడ గూడ మధుర నుందరేశ్వరుని కంటె 
శ్రీ కాళహ స్తీశ్వరుడు ఎక్కువ మహాత్మ్యము కలవాడను సూచన 
యున్నది. 


“ఈ కవితాభిమానము వహించితి నేటికి?. దేవుని తోడ నేల 
చార్వాక మొనర్పితిని?” అని మొదలుగా వరిశావ పడెనే కాని అసూ 
యతో లేని దోషము ఆరోపించితినని పశ్చాత్తాప పడలేదు, “ఆ కవి 
సింహము!” ఆ 'నక్కీర కవి చందుడు' ఇట్లెన్నో తీర్థయా (తలు చేసెను, 
మధుర నుండి బయలుదేరి విక్రమసింహపురము వద్ద పెన్నదాటి కూడా 
సమీపములో నున్న కాళహస్తికి పోక, కాశి గయ మొదలై న క్షేత్రాల 
వరకు కాళిదాస మేఘునివలె యాత చేసెను. ఇంత బాధలో గూడ నత్కీ 
రుని కవితాత్మ గమనింప దగినది. ఒక చోట వటవృక్షపు ఆకులు కొన్ని 
[కింద నున్న *జలాశయంబున సగమును తట |పదేశంబున సగంబును 
బడి మీన వక్షిత్వంబులు గైకొని లోపలికి వెలుపలికిం దివియు 
చమత్కారమును నత్కీరుండు చూచి యద్భు త రసపరవశుడై యుండి” 
నట. ఇంతలో భూత మొకటి యాతని నె త్తుకొని పోయినది. కుమార 
స్వామిని (పార్థింపగా స్వామి రక్షించి “ఆ కవి మండలేం[దుని' దక్షణ 
తై లాసమగు శ్రీ కాళహస్తిని దర్శింప జేసెను, కుష్ట వ్యాధి మానినది. 


488 సారన్వత వ్యాసములు 


అప్పుడు నత్కీరుడు దావిడోకి లో నూరు పద్యములతో శివుని న్రుతిం 
చెను. జ్ఞాన |ప్రసూనాంబా నాథుడు నత్మ్కీరునికి ప్రత్యక్షమై ఆతడు కోరి 
నట్లు సాయుజ్యము (పసాదించెను, 


భ కాన్నుగహమునకై పరమేశ్వరుడు ఏమైన చేయవచ్చును, 
ఆ సందర్భముగా వాదించి యుండవచ్చును, ఈశ్వరుని లీలలు మానవ 
మ్మాతులకు బోధపడునని కావు, శంభోమహాదేవా అని నమస్కరింప 
వలసినదే ! అంతేకాని అట్లు వాదించినది శివుడు కాక మానవమాతుడే 


అని భావించి విమర్శించినచో, నత్కీరుని వాదమే సమంజసమైన దనక 
తప్పదు, 


ఆ పద్యములో [పతావ రు ద్రీయములో “విరుద్ద' మని చెప్పిన 
కావ్యదోషము కలదు. విరుద్దము దేశ కాలాది విరుద్ధమని బహుధా 
చెప్పవచ్చును. ఇందులోనిది 'లోక విరుద్ధము. ఈ దోషమునే కావ్య 
[పకాశములో “పసిద్ధి విరోధి మనియు దర్పణములో “పసిద్ధి త్యాగి 
మనియు చెప్పిరి. ఈ 'విరోధము" అను దోషము కవి సమయ సిద్ధమై 
నచో దోషము కాదు. అందువల్లనే నత్కీరుడు 'కవితా సమయంబున 
కొప్పు కాదు అని కూడా చెప్పెను. 


పద్మినీజాతి స్త్రీల శరీరమునకు వద్మగంధ ముండునని పతీతి 
కలదు. అది లోక సిద్దమని తెలియని వారు కూడ కవి సమయ సిద్ధ 
మని అంగికరింతురు. ఆ వాదమును శివుడు త్రీ కాళహస్తి మాహాత్మ్య 
ములో ఎతలేదు. అది ఎత్తినను ఆ సహజ గంధము దేహమునకు 


గాని [పత్యేకముగా వేని కుండదని నత్కీరుడు [పతివాదము చేసి 
యుండును, 


ధూర్జటి చెప్పిన నత్కీరుని కథలో ఎన్నో అసందర్భములు కూడా 
సూక్ష్మముగా చూచిన వారికి పొడగట్టును, కొని వాని నిప్పుడు 
(పస్తావింప తలంపలేదు. శివుని వాదములోని బౌచిత్యము, న్యాయమే 
(పస్తుత విషయము ! 


నోరి నరసింహళా స్త్రీ 469 


| 


ఈ నత్కీరుని కథయ స్కాంద పురాణములో శివరహస్య ఖండ 
ములో కూడ నున్నది.! అందులోను శివుడే పద్యము [వాసి వంపినాడు. 
ఐతే అది అరవపద్యము కాదు, సంస్కృత క్లోకము. అదియు గౌరి 
దేవిని గూర్చి చెప్పినది కాని రాజుగారి పపియురాలి మీద చెప్పినది 
కాదు. అక్కడ శివుడు భట్టు కవుల స్థితికి దిగజారి పోలేదు. ఆ లోక 
మెంతో మనోహర మైనది, అందులో రాజుగారి [వియురాలగు 
*గింధురరాజగమనా ధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు' అని లేనేలేదు. 
నత్కిరుడు చూపిన దోషము అందులో లేదు. ఈశ్వరుని వాదము న్యాయ 
సమ్మతమై యున్నది. ఫాలన్మేతము చూచి భన్మమై పోవలసిన 
నత్కీరుడు అట్లు కొక పై పెచ్చు అధిక (ప్రసంగము కావించినట్లు అందులో 
లేదు, స్కాంద పురాణ కథ చదివిన తరువాత, ధూర్జటి కథలో నత్కిరునితో 
శివుడు చేసిన వాదము సమంజసముగా లేదని మరింత దృఢపడగలదు. 
స్కాంద పురాణ కథ ఆ నోట ఆ నోట పడి స్థల పురాణ కథలోని కెక్కి 
యుండును. ధూర్జటి భక్తి భావము చేతను వమాణ బుద్ది చేతను, 
దూరము విమర్శింపక ఉన్న దున్నట్లు [గహించెనని తోచును. అందు 
వల్ల నె అ(పయత్నముగానో ప్రయత్న పూర్వకముగానో ధూర్జటి 
నత్కీరునిపై అభిమానాదరములు కూడ (పదర్శించినాడు 


మరియు ధూర్జటి కథలో కవులు కూర్చుండు శంఖ ఫలకము 
పాండ్య రాజులకు అగస్త్యుడు ఎప్పుడో పూర్వయుగములలో బహూకరిం 
చినది. అందులో నాతడు అవ్లాదశాక్షర మాతృక (వాసి “ఇది (దవిడ 
కవిత్వ సరణి అని చెప్పెను, 


స్కాంద పురాణ కథలో 48 మంది పండితులు రుదాభిషేకములు 
చేసి స్తుతి చేయగా, సుందరేశ్వరుడే ఒక పీఠము నన్ముగహించి 
నట్టున్నది. అది అకారాది క్షకారాంత మాతృ కాక్షరములతో, అనగా 
పంచాశద్వర్థముల తో అలంకరింపబడి చంద బింబాకారముగా నున్న 
సరస్వతి ఫీఠ ము, దానిపై మొదట కూర్చున్న వాడు కపిలుడు. తక్కిన 
వారిలో అసూయాధురంధరుడగు నత్మీరుడు కూడ నొకడు. అతడు తానే 





Ll. Uy నోరి గురులింగ శాస్త్రి పూజ్యవాదుల ఆం థీకరణము ననునరించితిని. 


490 సారన్వత వ్యాసములు 


పండితో త్తముడ నని పొగడుకొనుచు |బాహ్మణ  వేషముతో వచ్చిన 
సుంద రెశ్వరునితో ఒకమారు వృధా వాదము చేసి ఆకాశవాణి వచనముచే 
పరాభూతుడయ్యెను, ఆకాశవాణి, “నత్కీరుడు పండితో త్తముడై నను 
ఈ వి|పునకు తుల్ఫ్యుండుకాడు అని చెప్పినది. శ్రీ కాళహ స్తీ 
మాహాత్శ్యములోని వాద కథకు మూలమైనది ఈ వంశ శేఖర భూపాలుని 
కుమారుని కాలములో మరియొక మారు శివునితో నాతడు చేసిన 
వాదమునకు సంబంధించినది. ఆ కథ ఇట్లున్నది. 


వంశ శేఖర భూపాలుని తర్వాత ఆతని కుమారుడగు వంశ 
చూడామణి పాండ్య దేశమునకు రాజయ్యను అతడు గుణములచెతను 
శివభక్తి చేతను తండి కంటె గూడ నధికుడు. ఆరాధనలలో నాతడు 
విశేషముగా చంపక పుష్పములను ఉపయోగించుట చేత అతనికి చంపక 
పాండ్యుడను నామము (పసిద్ధ మైనది. ఒకనా డతడు పార్వతీదెవిని 
పూజించుచుండగా, ఆమె శిరోరుహములు ఘుమఘుమ మని వరిమళింప 
సాగినవి. ఆ చ్మితము చూచి ఈ పరిమళము సహజముగా నున్నదా, 
సాంసర్గికముగా కలిగినదా, యని వితర్మింప సాగెను. తన సందేహము 
తీర్చుకొనుటకు ఒక యుపాయము చేసెను. వేయి నిష్కములతో ఒక 
నీవి (పందెపు ముడుపు నిర్మించి తన యభిప్రాయము తెలిపిన వారికి 
ఆ నివి నిత్తునని ప్రకటింవ జేసెను. సరస్వత్యంశసంభూతులై న సంఘ 
కవులు వచ్చి ఎవరికి తోచిన విధముగ వారు పద్యములు చెప్పిరి. 
అవియేవియు రాజు నభిపాయమునకు సరిపోలేదు, అందులకు 
పండితులు ఖిన్నులె రి 


అప్పుడు మధురలో తర్భ వ్యాకరణములు బాగుగా చదివిన 
సుందర నాథుడను |బహ్మ చారి యుండెను. ఆతడు శివభక్తుడు తన 
సహాధ్యాయు అందరకు వివాహము లై నను తనకు దార్మిద్యముచె 
కాలేదని సిగ్గు వడుచుంటినని సుందరేశ్వరుని అనేక విధముల స్తుతించెను. 
ఈశ్వరుడు దయాళుడై పాండ్యరాజు అభి పాయమునకు అనుకూలముగా 
శ్లోక మొకటి వాసి ఇచ్చెను. ఆ [బహ్మచారి ఆనందించి పత్రిక గహించి 
చంపక పొండ్యుని యెదుట నిట్లు చదివెను : 


నోరి నరసింహకశాని 491 


“జానాసి పుష్ప గంధాన్‌ 

[(భమర త్వం బూహితత్త సతో మేఒద్య 

దేవ్యాః కేశకలాపె 

తుల్యో గంధేన కిం గంధః ?” 

(|భమరమా, నీవు ఎన్నో పుష్ప గంధముల నెరుగుదువు, దేవి 
కేశ కలాపమందలి గంధముతో తుల్యమైన గంధమెదో దాని తత్త్వము 
నా కిప్పుడు చెప్పుము.) 

ఆ క్లోకము విని నత్కీరుడు తప్ప తక్కిన పండితు లందరు 
సంతసించి, “పార్వతీ దేవి కేశ కలాపములోని వరిమళము సహజమా 
సాంసర్గికమా అని రాజుగారికి సందేహము కలదు. అది దీనితో తీరినది” 
అని వ్యాఖ్యానించిరిి నత్మీరుడు మాత్రము అసూయాపరుడై. 
ఇట్లాక్షేపించెను : “పండితులారా, మీ రందరు వివేకహీనులు, పార్వతీ 
శిరోరుహముల యందు సహజ పరిమళము కలదనియు అది సాంసర్లి 
కము కాదనియు చెప్పెడి ఈ [బ్రాహ్మణుని మాటలు శాఘించు 
చున్నారు. లోకమున నెక్కడ నై నను శీరోరుహములకు సహజ పరిమళ 
ముండునా ?” 

ఆ పరిహాస వాక్యములు విని సుందర నాథు డిట్ల నెను. 
“ఓ పండితులారా, నా వాక్యములు యుక్తములు కావని ఈ నత్కీరుడు 
వచించు చున్నాడు. మా ఇద్దరి వాదమునలోని సత్యా సత్యములు 
నిర్ణయించుటకు సుందరేశ్వరుడే ప్రమాణము 1” ఇట్ల నుచు సుందరేశ్వరు 
నాతడు ప్రార్థించెను. 


వెంటనే సుందరేశ్వరుడు కవి వేషము ధరించి వచ్చి, “ఓ విబుధు 
లారా, ఈ విప్రుని వచనములను ఆక్షేపించిన దెవరు? శాస్త్ర యు క్ర్తులచే 
నతని పరిభవించెదను.' అనెను. నత్కీరుడది విని కోపించి “ఓ పండితా 
ధమా, ఈ [బాహ్మణుని నధిక్షిపించినది నేనే నా వాదములో దోషము 
చెప్పు" మనెను, 

సుందరిశ్వరుడాతని వాదములో దోషము లెన్నో |వదర్శించి 
సభలోని పండితులే పరిశీలించి న్యాయము చెప్ప గలరనెనుు నత్కీరుడు 


492 సారన్వత వ్యానములు 


వినిపించు కొనక రెట్టించినకోవముతో. “పరీ పండితాధమా, కేశములందు 
సహజమగు పరిమళ ముండదని నే నంటిని, అందులో దోష మేమి?*అనెను 


దానికి సుంద రిశ్వరుడు, “పరి పండితంమన్యుడా, పద్మినీజాతి 
స్త్రీల కేశములందు సహజమగు పరిమళ ముండును, ఇది లోక (పసిద్ద 
మైన విషయము కదా! ఇంత మాత్రమే నీకు తెలియదా?” అనెను. 


నత్కీరు డప్పటికిని తన వట్టు విడువక, “ఓ (భాహ్మణాధమా, 


పద్మినీజాతి స్రీలకు కురులయందు “ఈ కాలములో పరిమళ ముండదు" 
అని వాదించెను, 


అది విని చంద్రశేఖరుడు, "ఓరి మూర్భాగేనరా, లోక (పసిద్ద 
మైన పద్మినీజాతి & స్త్రీల కేశముల సహజ పరిమళమునే కాదను చున్నావు, 
మరియు దివ్య స్త్రీల కేశ పాశములందు సహజ వరిమళము ఒక కాల 
మందు ఉండు ననియు మరి యొక కాలమున ఉండదనియు నీ వెట్లు 
చెప్ప గలవు? నీ కది తెలియదు” అనెను. 


నక్కీరుడు మొండితనము వదలక, “ఓరీ దుష్టకుల్మాగణీ కేశ 
పాశము కస్తూరి కాదుల చేతను, [పసూనాదుల pe సాంసర్గికముగా 
సరిమశళించునేని తెలియ నేరక, ఆది సహజగంధ మని కామమోహితు 
లెన్నుదురే కాని విజ్ఞులది ఒప్పుకొనరు అని వాదించెను. 


తుదకు నత్కీరుని నిరుత్తరుని గావింప దలచి సుందరీశ్వరుడు 
ఇట్ల నియెః “ఓరి దుష్టా పార్వతీదేవి కేశపాశము సర్వదా పరిమళము 
కలదు. ఆమె సకలావయవ సౌందర్యము నే నొక్కడనే ఎరిగిన వాడను, 
నేను వ్యర్థముగా పలుకు వాడను కాను,” 


ఆ వచనములకు సభలోనిపండితులెల్ల రు పరమానంద భర్తితులై రి, 
నత్కీరుడు మాత్రము “నీ వచనములు. నమ్మదగినవి కావు” అని 
తిరస్కరించెను. 


' సుందరేశ్వరుడు కోపోద్దీపితుడై “ఓరీ మూఢా, జ్ఞానలవ దుర్వి 

దగ్గుని |బహ్మకూడ మెప్పింప లేడు. నిన్ను చూచి పాపము వచ్చును,” 
(లు 

' అనుచు నక్కిరుని దగ్గము చేయుటకు ఫొలనేేతము తెరువ దలచియు 


నోరి నరసింహశాస్త్రి 493 


నంతలో నంతర్హితుడయ్యెను. శివుని భావనా మ్మాతము చేతనే, నే|తాన 
లము ఏ కొంచెమో సోకి నత్కీరుని శరీరము తపించి పోయెను. అతడు 
అ తాపమునకు తాళలేక హేమ పద్మాకర జలములలో (ప వెశించి 
సుందరేశ్వరుని అనేక విధముల స్తుతించి ఈశ్వరానుగహముచే మరల 
(పకృతి నొందెను. 


సుందరనాథుడు చంపక పాండ్య భూపాలుని వలన నహగస 
నిష్కములు కల నీవిని వరిగహించి దానితో సుందరాంగి యగు కన్యను 
వివాహ మాడెను, 


ఇట్లున్న స్కాంద కథకును ధూర్జటి చెప్పిన కధకును ఎన్నో పోలిక 
లును భేదములును ఉన్నవి. స్కాందములోని నత్కీరుని వాదము 
యు ్రిక్కి శాస్త్రమునకు, అనుభవమునకు, న్యాయమునకు విరుద్ధమైనది. 
సుందరిశ్వరుని వాదము యుక్తి, శాస్త్రము, లోకానుభవము, న్యాయము 
లకు తోడుగా ఆత్మానుభవముతో కూడి యున్నది. నత్కీరు డిందులో 
కేవలము మూర్గుడుగాను అసూయాపరుడుగాను కనబడు చున్నాడు, 


మరి ధూర్జటి తన [పబంధములో అందులకు విపరీతముగా వల 
వ్రాసెను? అతడు స్కాంద పురాణ కథ చూచి ఉండడా? మహా శివభక్తు 
డగు ధూర్జటి స్కాందము చూడలేదనుట సాహసము. కాక అతడు చూచిన 
స్కాంద పురాణ |పతిలో నత్కీరుని కథ లేకపోయి యుండ వచ్చును. 
వేంకటగిరి వారు సంస్కృత కౌళహ ప్తి మహాత్మ మొకటి ముదింపిం 
చిరట. ధూర్జటి సోదరునికి శ్రీ కృష్ణరాయ వియజకర్తయైన కుమార 
ధూర్జటి మనుమడు, కుమార ధూర్ద టి పుతుడైన లింగరాజకవి సంస్కృత 
కాళహస్తి మాహాత్మ్యము ననుసరించి తెలుగులో ఒక కాళ హస్తి 
మాహాత్మ్యము [వాసెను. అందులో నత్కీరుని కథ లేదని శ్రీ కాళహస్తి 
మాహాత్మ్య (వ“టన కర్తలు పీఠికలో తెలిపిరి. స్కాందములో నత్కీరు 
నికి శ్రీ కాళహ స్పితో సంబంధము లేనందున అది వదలి, అట్టి సంబం 
ధము కల్పించిన సలపురాణ కథను ధూర్ణ టి [గ్రహించి యుండును. 
ఏమైనను థూర్ణ టి ఏ మూలము ననుసరించి తన [పబంధము రచించెనో 
తేల్చుకొననిది ఇదమిత్ధమని నిర్ధారణ చేయ సాధ్యము కాదు. 


494 సారన్వత వ్యాసములు 


నుందరేశ్వరుడు నక్కీరుని [త్రొక్కి వేయు చున్నట్లు డుధురలో 
శిల్పమూ ర్తి కూడ కలదు. అది ఈ రెండు కథలలోను లేదు. అందు 


వలన నత్కీరుని కథ ఎన్నెన్ని రూపములు పొందినదో కూడ పరిశోధన 
వేయవలసి యున్నది. 


నత్కీరుడు [దావిడభాషలో రచించినాడను [పతీతికల శతకరూప 
మగు శివస్తుతిమీద ధూర్జటి కెంతో అభిమాన మున్నది. చతుర్ధా శ్వాసము 
లోని వేశ్యను త్రికల కథలో వారు'కవితా చమత్కారము మీదో నత్కీరుడు 
చెప్పిన నూరు పద్యంబులు పొఠంబు చేసి నిత్య వతంబుగా చరించు 
చుండిరని వర్ణించినాడు. మరల వారు శ్రీ కాళహ స్తి విభుని గోపురము 
సమీపించుచు. గూడ “దవిడ కవి రచితనుతిశత "మవిరళగతి జదువు 


కొనుచు నన్య విచార వ్యవహార దూరులగుచున్‌ భవ భవన ద్వారహును 
గదిసి” రని పలికినాడు, 


మరి యొక విశేషము కూడ శ్రీ కాళహ స్తే మాహాత్మ్యములో కన 
బడు చున్న ది. ద్వితీయాశ్వాసములో 'శతానందు'డై న బహ్మ దేవుని 
కామవాంఛకు అనుకూలముగా వాణి 'శత వాగ్వన జాననలుగా' రూపొం 
దిన కథ కలదు. భూతమునకు ఆహారము కానున్న వారిలో నత్కీరుడు 
సరిగా నూరవ వాడు. మనుష్య శతకమునే గాని ఆ భూత మాహారింవదు. 


ఇప్పడది ఉఊబలబ్ద మైనను కాకున్నను, ఎన్నడో [దావిడ భాషలో 
నత్కీరుడు శ్రీ కాళహ స్తీశ్వరుని మీద శతకము చెప్పినాడను |వతీతి విని 
యున్నందుననే, అం|ధభాషలో ధూర్జటి తన శ్రీ కాళహస్తీశ్వర శతకము 
(వాసినట్లు తోచు చున్నది. అది చదివిన వారికి కవిధూర్జటి జీవితములో 
పొందిన కష్ట సుఖములెన్నో పొడకట్లును, ఆతడు [పాపంచిక రాగద్వేషము 
లచే నాకృష్ణుడె కలత నొందుచు, [ప్రయత్న పూర్వకముగా శ్రీ కాళ 
హస్తేశ్వరునకు తన సర్వస్వమును కట్టి వేనుకొనుటకు పొందిన ఆరా 
టము, చేసిన తీవసాధనయు శతకములో గోచరించును. భక్తుని ఆర్తి 
అందులో (పతిబింబించుట చేతను ధూర్డ టి శతకము శివభ కులకు నేటికిని 
నిత్య పారాయణ యోగ్యమైన భక్తి శతకముగా (పచారములో నున్నది. 


నోరి నరసింహశాస్త్రి 495 


ఆ శతకములో శ్రీ కృష్ణదేవరాయల ఆవసాన కాలములోని విజయనగర 
పరిస్థితులు కూడా కొంత కొంత స్ఫురించు చున్నవి. 


ఈ విధముగా నత్కీరుని కధలోని జాచిత్యముతో పాటు దానికి 
సంబంధించిన విషయములు సహృదయులు విద్వాంసులు పరిశోధకులు 
వెలువరింప దగినవి ఎన్నో ఉన్నవి. 


(భారతి, మే-1964) 


శ్రీ శివశంకరుల పద్యనాటికలు* 


నాటక [ప్మకియయే ఆంధ సారస్వతమునకు నూతన మైనది. 


గత శతాబ్దములో అది మొదట [ప్రధానముగా సంస్కృత నాటకాంధధి 
కరణముతో ఆరంభమైనది. తర్వాత స్వతం(త నాటకములు నెమ్మదిగా 
వెలసినా, అవి మొదటినుండి కేవల సంస్కృత నాటక లక్షణాలకు 
కట్టువడక కొద్దిగానో గొప్పగానో పాశ్చాత్య నాటక మర్యాదలను 
[గ్రహించుచునే వచ్చినవి, ఐనను అవి ఛందస్సు విషయములో ఎంత 
మా్యతము పాశ్చాత్య పద్దతులను అవలంబించలేదు అవి యన్నియు 
వద్య వచన మ్మిశమములే, 


ప్రాచీన [గీకు లాటిను భాషలలో గాని ఇటాలియను, (ఫెంఛి, 
జర్మను, ఆంగ్లాది భాషలలో గాని పాశ్చాత్య నాటకాలు బహుకాలమువరకు 
పద్మాత్మకములే కాని గద్యపద్యమి శమములు కావు పాళ్చాత్యనాట 
కాలలో వచనము నెమ్మదిగా చోటు చేసుకొని పెరిగిన మీదట కేవల 
పచన నాటకరచన ఆధునిక _వకియగా రూపొందినది. అధునిక 
పాశ్చాత్య నాటక కర్తలలో యుగపురుషుడై న ఇబ్బెస్‌కూడ మొదట 
వపద్యనాటకములే [వాసిను, ఆధునిక కాలమువరకు ఐరోపా భాషలలోని 


(వసిద్ధ నాటకము లన్నియు పద్య పధానములే. వానిలో వచనము 
అపవాద[పాయము. 


సంస్కృత భాషకును, సంస్క ఎతథాషా (వభావితములై న 
భారతీయ భాషలకును వద్యనాటక నాటిక్మాప[కియ నూతనము. సంస్కృత 
రూవకము అన్నియు గద్య పద్య మి|శమములే ఐనను ఒక విశేష 
మున్నది. వానిలో గద్యభాగ మెంత విసారముగా ఉన్నను, ఆదినుండి 
వానిలో పద్యభాగములే ఎక్కువ ఆకర్షించు చున్నవి రాను రాను 





* పద్యశబము చేయమును గూడ (గ్రహించు వివులార్థమునను, నాటిళా 
శబ్దము లాత్ష జికార్థములో గాక నేటి వ్యావవోరి కార్థమునను వాడబడీనవి, 


నోరి నర సింహశా స్త్రి 497 


సంస్కృత నాటక కర్తలు పద్యములతో నింపసాగిరి. ఐనను కేవల పద్య 
నాటకము లేవియు కనబడవు, 


ఆం(ధ భాషలో కేవల పద్యనాటికా (ప్మకియను, గేయ నాటికా 


[ప కియను [సారంభించినదియు, విసార రచన చేసినదియు, ఆ [పకకి 
యను ఊ_త్ర్తమస్థాయికి తీసుకొని పోయినదియు శ్రీ శివశంకరులే. ఇటీవల 


ఎందరో పద్య గేయ నాటికలు [వాసి మెప్పించుచున్నవా రున్నారు గాని 
వారి రచనలు శ్రీ శివశంకరుల నాటిక లందుకొన్న ఉన్నత సాహిత్య 
స్థాయిని అందుకో లేదు. 
Il 
పాశ్చాత్య నాటకములు పద్యమయములుగా ఉండుట పహతమైన 


మార్గము. ఐనా అక్కడ రూడా ఆధునిక నాటకములలో వచన (క్రియ 
వలె 'పద్య|ప్రక్రియ ష్‌ _త్రమస్థాయి నందుకో లేకున్న ది. అట్టిచో సంస్కృ 


తములో గాని ఆం|ధములో ని మార్గదర్శక రచనలు "లేని ఈ పద్య 


నాటికా [ష్మక్రియను శ్రీ శివశంకరులు అవలంబించుట ఎంత సాహసమో 
ఊహింప వలసినదే! ఆయన సంస్కృత నాటకము లెంత విస్తారముగా 


పఠించినాడో, ఐరోపా భాషల [పాచీనాధునిక నాటకములను అంత 
విసారముగా పరించినాడు. [పామాణిక పాశ్చాత్య నాటకకర్త లవలంబించి 
నదియు నెటి నాటక కర్తలు విసర్జించినదియు ఐన ఈ పద్యనాటికా 
[పష్మకియను అం(ధములో (పవెళ పెట్టిన ఖ్యాతి సంపాదింవ వలెననే 


ఉబలాటముతో ఆయన అందుల కుషక్రమింపకుండుట విశేషము, ఈ 
పద్య|వ|కియ ఆయన రచనలకు స్వభావ సిద్దముగా అనుకూలించుట 


చేతనే అవి రాణించు చున్నవి. ఆయన నాటికలను కివల వచనములో 
గాని వద్య గద్య మిశ్రములుగా గాని రచించియుండిన చో అవి ఇంతగా 
రాణించేని కావు. 

శ్రీ శివశంకరులు స్వతస్పిద్ధముగా కవి. [పధానముగా సంస్కృ 
తాభిమాని, సంస్కృతాం(ధాంగ్ల ములలో విద్వ కె తే కాక, అనేకములై న 


ఇతర భాషలలో మంచి పరిజ్ఞాన మున్న వాడు, విశ్వసాహిత్యము తోడనే 
కాక లలితకళ లన్నిటితో గాఢ పరిచయమున్న వాడు. ఆయన రచన 


లన్నిటిలో ఆయన సర్వతో ముఖ సంస్కృతి (పతిబింబిస్తూ ఉంటుంది, 


B29 


498 సారన్వత వ్యానములు 


ఆయన జీవితములో 1924 |పొంతములో పెద్ద మలుపు వచ్చినది. 
అంతకు మునుపు అయన రచించిన ఖండ కావ్యములకును, “హృద 
యేుశ్వరితో ప్రారంభమైన రచనలకును ఎంతో అంతర మున్నది. 
'హృదయేళశ్వరిలో ఆశాజనకముగా ఉన్న గాఢ [పెమగాథ స్ఫురించును. 
-కాని తర్వాతి తర్వాతి కావ్యములలో విఫలమైన (ప్రేమయే ఎక్కువగా 
(వతిఫలించు చున్నది, అసలు | పేమింపకుండుట కంటె (ప్రేమించి 
విఫలు డవుటయీ మేలని ఆంగ్న కవి చెప్పినాడు గదా! 


శ్రీ శివశంకరుల నాటికలు ప్రధానముగా విఫల | పిమికములే, 
సఫల మైనవియు, అతికష్టము మీద సఫల మైనవి, 


మరియొక విశేష మున్నది. మన దేశములో పూర్వ కాలమున 
కథా నాయికగా వితంతువు, పునర్చువు ఉండుట అ[శ్రతము, ఎక్క 
డెక్కడి వితంతువులో, పునర్భువులో వచ్చి కథా నాయిక లవుట శ్రీ శివ 
శంకరుల నాటికలలోని అసాధారణ విషయము! 


విఫల (ప్రేమలూ, అతికష్టము మీద ఫలించిన (పేమ కథలూ ఈ 
నాటికలలోనీ కథా వస్తువుల నను, 'పద్మావతీ చరణ చారణ చక్రవ ర్తి 
మా[తము మొదటి నుండి తుది వరకు సుఖముగానే నడిచినది. అది జయ 
దేవుని గీత గోవింద కావ్యము సభా మోదము పొందుబే కావ్య వస్తువుగా 
కలది. ఇందులో ఉత్కంఠ మొదటి నుండి కలుగుచునే ఉండును ఈ 
నాటిక రంగస్థలము మీద పలుమార్లు (పదర్శింపబడి రక్తి కట్టించినది. 


ఈ నాటికలలో వస్తువై విధ్య మున్నష్లి విస్తారమైన వృ త్తవై విధ్య 
మును కలదు, పాశ్చాత్య దేశాలలో “అపేరాి (Opera) అను పేర 
(పసిద్ధికల సంగీత నృత్య _పధాన నాటికలును వీనిలో కలవు, అట్టి 


వానిలో 'పదాంకముి అ|గగణ్యము. 


నాటకమునకు సంభాషణము ఆయువు పట్టు. వచనములో జరిగే 
సంభాషణము పద్యములో కూర్చుట చేత అస్వాభావికముగా కనబడే 
[ప్రమాద మున్నది. చ చిక్కును అథధిగమించుటకు సరళమైన భాషను 
వద్యములలో శివశంకరులు వాడినారు, ఈ వద్ధతిలో పద్యము పేలవ 


నోరి నరసింహశాస్త్రి 499 


మైనదిగా జారే (ప్రమాద మున్నది. దీనిని గూడా అధిగమించి భావా 
వేశముతో సంభాషణలలో పుష్టి కలిగించి యుండుట శ్రీ శివశంకరుల 


రచనా వైశిష్ట్యము, సులభమైన భాష కాక ఆద్యంతము భావముననే 
కాక భాషలో కూడ (పొఢముగా సాగిన నాటికలును కొన్ని యున్నవి. 
ఇట్లు ఆద్యంతము శృంగార భక్తి భావావేశముతో |వపబంధ కవితా 
హైఢితో సనువృ త్రములలో నడచిన వానిలో అ|గగణ్యము 'దివ్య 
లోచనములు” 
[11 

శ్రీ శివశంకరుల పద్య నాటికలను వస్తువును బట్టి స్థూలముగా 

నాలుగు రకములుగా విభజింప వచ్చును, 


1. వితంతు నాయికములు 
డి, భగ్న (పేమికములు 
"లె. సఫల | పేమికములు 
4. ఇతరములు, 
IV 
వితంతువులు నాయికలుగా కలవి ముఖ్యముగా మూడు నాటి 
కలు (1) దీక్షిత దుహిత (2) యక్షరా(తి (+) [వతావ కుమారి. 
(1) వీనిలో |వథమ గణ్యము “దీక్షిత దుహితి. అది విఫల |పేమి 
కము గూడను.. [ద్రావిడ దేశములో నివాసము కల్పించు కున్నను 
ఆం[ధాభఖిమానము వదలని ఆం్యధ(బాహ్మణుడు అప్పయ దీక్షితులు. 16%, 
17 శతాబ్దములలో అద్వితీయ విద్వాంసుడనియే కాక శిష్టాగేసరుడనియు 
అపరశంకరుడనియు అభిల భారత విఖ్యాతి పొందిన స్మార్తశివభ క్ర 
శిఖామణి. ఆయన కుమార్తె యొకతె బాల్యములో వితంతువు కాగా 
పునర్వివాహము చేయ నెంచియు శిష్టాచార విరుద్ద మని సంక్షేపించు 
కొనెనని వృద్దుల వలన విన్నఐతిహ్యము ఆధారముగా ఈ నాటిక రచింప 
బడినది, అప్పయ దీక్షితులు తప్ప తక్కిన వాతల నామములు కల్పిత 
ములు. 
దీక్షితులకు మరదలు సరసవాణి. పెద్ద కూతురు మరకతవల్లి. చిన్న 
కూతురు భాల వితంతువు మంగళాంబా. శిష్యుడు చం్యమౌళి. వదియా 


మముల కాలములో నడచుట చేత ఇంచు మించుగా పాశ్చాత్యుల ప్రాచీన 
నాటకములలోని స్థలకాలఘటనల ఏకత్వము (Three Unities) 
ఇందులో పాటింపబడిన బ్ర, 


శిష్యుడు చం|దమౌళి తాను (పీమించిన మంగళాంబ. మీద పద్య 
రచన చేయు చుండగా, ఆమె వచ్చి అతడు వారించుచున్నను అవి 
చదువుటతో వారి పరస్పరాను రాగము ఇద్దరికీ [పకటమవుటతో నాటక 
మారంభమౌను, ఆమె వలెనే వితంతువై వీరి యింట జేరిన పిన్న 
తల్లియు సుఖసంసార జీవనము చేయుచున్న అక్కయు వారిద్దరికి 
వివాహము ఘటించుటకు [ప్రోది చేతురు. దిక్షితులు"స్రీ పునర్వివాహము 
శాస్త్ర నమ్మతమని నిశ్చయించి కుమా ర్రెకు వివాహము చేయుట కుద్యు 
కుడు కాగా ఆయన మనస్సులో "సంఘర్షణ మారంభించును ఈ 
సంఘర్షణములో వివాహము చేయ వలెననునది యువ (బాహ్మ ణులయు 
వితంతువలయు స్వరమేళల రూపమునను, శిష్టాచారమును గౌరవించి 
వివాహము చేయరాదనునది వృద్ద [బాహ్మణ స్వరమేళగాను రూవాందింప 
బడినవి. [పాచీన పాశ్చత్య నాటకములలో (పసిద్దమెన కోరసు 
(Chorus) ఇక్కడ స్వర మెళలుగా [గహింపబడినవని మనము గమనింప 
దగినది. ఆ సంఘరణ మారంభించును. ఈ సంఘర్షణములో శిష్టాచార 
ముమ గౌరవింపవలెనను భావమే జయించును, 'శివధ్యానముతో తీర్ధ 
యాత్రావరుడై చం[దమౌళి మంగళాంబ వద్ద సెలవు కీసుకొనుట తోను. 


నాయిక దుఃఖ భారముతో నటరాజ శివధ్యాన మే గతియని నమస్కరిం 
_ చుటతోను నాటకము పూర్తి యౌను, 


శిష్ణ విద్వత్కుటుంబ మిందులో చక్కగా చ్మితింప బడినది. శివ 
శంకరుల" నాయికానాయకులు తరుచుగా విద్వత్క వులు కవయి|తులు 
నగుట ఇందులోనను కాననగును, చం[దమౌళి రచించుచున్నట్లు 
చ్మితింపబడిన పద్యాలు శివశంకరుల హృదయేశ్వరిలోని వద్యాలనే 
తలపించును. హృదయేశ్వరిలో నాయిక తరచుగా “లక్ష్మి యని 


వర్ణింపబడినది. అందుకు పర్యాయపద మనదగినదే ఇందలి నాయిక 
మంగళాంబ పేరు, 


సోరి నరసి ంహశొన్రీ 501 


దినిలో మంజరీద్విపదలు, తెటగీతులు, ముత్యాలసరాలు, రగడలు 
ముఖ్యముగా పయోగింపబడినవి. మొదటినుండి చివరవరకు కరుణతో 
కూడిన కావ్యామోదము వాసించు మూడురంగముల . ఈనాటిక్క 
శ్రీశివశంకరుల పద్యనాటికలలో ఉ _త్రమ।శ్రేజిలో పరిగణింపదగినది। 


(2) ఇక “యక్షరాతి', వికటనితంబ పేరుమీద వినవచ్చుచున్న 
ఐదారు క్లోకములును, ఆమె పునర్భువు అను |ప్రతీతిమీదను కల్పింపబడిన 
దీ నాటిక. ఆమె పధమభర్త నిరక్షరు డనుటకు ఈ [కింది క్లోకము 
విద్వత్సరంపరగా [శుత మవుచున్నది. 


“కాలే మాషం సస్యె మాసం 
వదతి శకాశం యచ్చ సకాశమ్‌ 
ఉఊ షే లుంపతి రంవా షంవా 
తసై దత్తా వికటనితంబా" 
శ్రీశివశంకరుల నాయికలు తరుచుగా విద్వత్మవయ్యితులే కాక 
సంపన్న లగుటయు కాంతుము. అందుకు వికటనితంబ [పథమోదా 
హరణము. 


యుక్షరా్యతి యనునది శుక్ష పక్షము రాత్రిలో యక్షులను గూర్చి 
చేయు  ఒకానొతవతము. కాల|కమాన జూదముతో కాలముపుచ్చు 
[కీడారా్యాతముగా మారినది. కొందరి మతములో దీపావళి అమావాస్యయే 
యక్షరా(తి. మరికొందరిమతములో నది కొర్తిక పూర్ణిమర్శాత్రి, వెన్నెల 
రాత్రి యని శివశంకరులు నిర్చేశించుట చెత కార్తికపూర్ణిమనే (గ్రహించి 
రనుట యు కము. ఒకవెన్నెలర్యాతి ద్వితీయయామములో నారంభమై 
షుమారు యామము కాలములో పూర్తి అవుతుంది, రంగ మన్నా అంక 
మన్నా ఒకటే. కాళిదాసాదిమహాకవులజన్మస్తాన మని (పసిద్ధాగల ఉజ్జయినీ 
నగరములోని సౌధారామము రంగస్థలము వికటనితంబానామమే 


_పసిద్దమైనను నితంబవతిగా మార్చుట శివశంకడుల కళాభిరుచికి 
దృమైంతము, 


నితంబవతి గణిక యనియు, తనకు (పీతిపాకతులై న కవులను, 
గాయకులను శయ్యాసౌఖ్యముతో స త్మ రించు ననుభావముతో 
నేమికవియు, భీమరథుడను గాయకుడును ఆమె విడిదికి వచ్చినారు. 
ఇంతలో నక్కడికి గణికలయింటికి రాడను |వతీతి కల గౌరవప్యాతు 
డగు ఇందురాజు వచ్చుట వారి కాశ్చర్యమైనది. నితంబవతి చెలికత్తె 
యగు సునందచేత అడ్డుగా కాండపటము పెట్టించి కవితాగోష్టి సాగించును. 
కొంతసెపై నపిమ్మట నేమి కవికి భీమరథునికి ఆమె తాంబూలము 
లిప్పించును. అది వెళ్ళవచ్చు నని సంకేతము. వారిద్దరు వెళ్ళినతర్వాత 
కాండపటము తొలగించి ఇందురాజుతో కవితా గోష్టి జరుపును. అతడు 
తనయందు కవియిత్రి యను గౌరవముతో వివాహ మాడవలె నను 
సదుద్దేశముతో వచ్చినా డని తెలిసికొని ఆదరించి తాను వితంతువు 
ననియు క్షతియాంగన కనుక [బ్రాహ్మణు డైన ఇందురాజుకు వివాహ 
యోగ్యను కాననియు, విన్నవించును. కాని అతడు, 


“* వికటనితంబావిభు డను నభిదయె 
నాకు జాలు పియ్క నరలోకములో” 


అనును. ఉభయుల గాథాలింగనముతో పునర్ఫూ నాయిక మగు ఈనాటిక 
ముగియుచున్నది. 


ఉఊజ్జయినీనగరము, సౌధారామము, శీ|పానడీ తీరము, వెన్నెల 
రాతి. పాతలందరు కవులు, కవయి[తులుు గాయకులు, సంస్కృత 
(పొకృత కవనములతో గుబాళశించుచున్న డినాటిక. భారతదేశ చరి తలో 
సువర్ణయుగ మని ప్రసిద్ధి కల గు_ప్రయుగములో 6వ శతాబ్దములో కథ 
జరిగినట్లు భావింపబడినది, 


ఇందులోకూడ పాశ్చాత్యుల దేశకాల ఘటనల ఐక్యము పూరిగా 
పాటింపబడినది. బహువిధములై న ఛందస్సులలో నడిచిన 'దిది. 
సందర్భమునుబట్టి హృదయములో నుండి ఏఛందస్సులో వంకులు 
రూపొందెనో దానియందే రచన సాగినది, ఒకవిధముగా' అల్ప బుద్దులగు 
కళాకారుల పై ఉదా త్తనిర్మల భావము కల కలి విజయమే ఇందులో 
చ్మితింపబడినదని చెప్పదగును, 


నోరి నర సింహకశా నీ 503 


లే. “|పతాపకుమారి' చాల చిన్న నాటిక. పతాపకుమారి 
మాళవరాజుపుతిక. నాయకుడు హమీరసింగు ఉ త్త్రమక్ష్మతియుడ్డు 
(పసిద్ధమైన బప్పరాట్కులుడు. శ|తువై న మాళవరాజు తనకుమా _ర్రెను 
ఇచ్చుటకు సమ్మతించుటచే, ఏదో మోసము జరుగునని శంకించుచు 
హమీరకుమారుడు |వతాపకుమారిని సమీపించును నెమ్మదిగా వారి 
కనోన్య [పేమ గాఢముగా కలదని సంభాషణములో వ్య_క్రమగును, 
అప్పు డామె తనవా స్తవవిషయము వెల్ల డించును. ఆమెకు ఊహ 
తెలియని వయస్సున ఒకానొక క్ష్రియకుమారునికో ఉఊద్వాహము 
(ప్రధానము వంటిది జరిపినారు. వివాహము కాకముందే అతడు 
యుద్ధమరణము నొందెను. కావున తాను అన్యద త్త కనుక పవి|త బప్ప 
రాట్కులక్ష్మ్యతియు డగు హమీరసింగునకు భార్యగా నుండదగదు. 


ఇట్లు విన్నవించిన [పతాపకుమారిని అసదృవరాల వని హమీర 
కుమారుడు అగ్గించి భార్యగా పర్మిగహిందచును. 


ఇదియువకాంకిక యే. స్థలకాల ఘటనల ఐక్యము ఇందును పొటింప 
బడినది. 


ఇందులోని పద్యములన్నియు ఉఊత్సలములుు, శార్టూలములు. 
వద్యపాదములు కూర్చుటలో, విరుచుటలో ఎంతోనేర్చు మధ్యమధ్య 
పదర్శింపబడినది. చిన్నదై నను మనోజ్ఞమైన దినాటిక। 

భగ్న వేమికములలో అ[గగణ్య మైనది “దీక్షితదుహితి, అది 
వెనుకటి శీర్షి క్మకిందనే వచ్చినది. అదికాక పేర్కొనదగినవి. (1) వర 
పరీక్ష (2) దీపారాధన, 

Vv 

(1)“వరవరీక్ష” _ దుర్గాధిపతియగు గంభీరసింగు కుమార్తె 
అలకా దేవిని జ్యోతిస్సిం గను క్షకియకు మారుడు [పేమించినాడు. తం|డ్రి 
దుర్గములో లేడను (ప్రియురాలి సంకేతమందుకొని రహస్యముగా దుర్గ 
ములో (పవెశించినాడు జ్యోతిస్పింగు. నామికానాయకులిద్దరూ [పేమ 
సల్లావములో నుండగా, అనుకొనకుండా తండ్రి వచ్చి చూచి దొంగవలె 
నాకోటలో (పవేశించినా వెమని జ్యోతిస్సింగును |ప్రశ్నించును. నీకుమా 


504 సారన్వత వ్యోనములు 


ర్వెను (ప్రేమించి వివాహ మాడు పవి|తాశయముతో వచ్చితి నని జ్యోతి 
సింగు జవాబు, అంతకుముందే తండి అలకాదేవిని దుర్ణయసింగున 
కీయ తలపెట్టియుండెను. ఇప్పుడాతడు వీరిద్దరికిని చ్మితమైన వరపరీక్ష 
పెట్టి నెగ్గిన కుమార్తె నిత్తునని వతిజ్ఞ చేయును. 


“ఒక్కరోజు పూర్ణముగా నువవసించి శుచులయి 

ఇరువురిలో నెవరు కన్య నెత్తుకొని నగంబు నెక్కి 

దేవిమందిరంబుకడను దింపగలరు వారి కేను 

(పీతితోడ కన్నెనిచ్చి పెంస్తీ చేతు; ఇది (పతిజ్ఞ” 

ముందు జ్యోతిస్పింగు ఒప్పుకొని బయలుదేరినాడు. ఆలకాటేవి 
పోత్సాహముతో చాలవరకు పర్వతమెక్కగలిగినాడు. కాని గమ్యము 
సమీపములో నుండగా [శ్రమకు [పాణాలు వదిలినాడు జ్యోతిస్పింగు, 
అది చూచి అలకాదేవి చురక త్తితో పొడుచుకొని [పియుని దేహముపై న 
ఒరిగిపోయినది. 'లోపించెను లోచనతారక' అని తండి విలపించెను, 


అంతకంటెను [వతికక్షియైన దుర్ణయసింగు దుఃభించుచు పలికిన ఊదా త్ర 
గంభీరవాక్యములతో నాటిక ముగియుచున్న ది. 


"దుర్గేశా యెల్ల రమును దోషావిష్టులమైతిమి [పాయశ్చిత్స సూచ 
కముగ (పణమిల్తుద మీస్థలమున” 
(అండరును మోకరింతురు) 
“ఇది పవ్మితమైనభూమి। ఈరంగముమీద చంద 
కాంతశిలామంటపంబు కట్టింపుడు దుర్తేశా 


పూతముగా నెగడుగాక పుణ్యదంపతీచరి త్ర 
విన్నవారిమానసములు విగతకల్మషమ్ము లగును” 


ఎక్కు వభాగము రగడలతో మధ్య మధ్యద్విపదల తో గీతికల తో 


వీరము [పేమభక్తివైరాగ్యములు ఆవేశింపజేయుచు నడచిన దీ 
ఉత్తమ నాటిక ! 


(2) “దిపారాధన' చిన్నదైనా ఎంతో గంభీరము కరుణము 
అయిన వస్తువు. 


నోరి నధసీంహాశాస్త్రి 505 


రూలారాజకుమారిని (పేమించి బలవంతముగా తెచ్చి కుంభరాణా 
తన కుంభమీరు దుర్గములో బంధించినాడు. అత డామెను తనకు రాణివి 
కమ్మని కోరెను. ఆమె వినయముతో తా నన్య్యుని [పేమించినానని తెలిపి 
తండి కడకు తిరిగి వంపుడని (ప్రార్థించుచు, మీరు గీతగోవిందమునకు 
రసిక పియ యనువృ త్తి రచించిన భావుకులు గదా! అని గుర్తు చేసినది. 


కుంభరాణా తా వామెను పొరపాటున తెచ్చినాననియు, ఐనను 
ఇప్పుడామెను వదలుట తన గౌరవమునకు హీనత ఆపాదించుననియు 
చెప్పి, “ఏమియు కోపము లేకుండా ఇక్కడనే సుఖముండి ఎప్పుడు 
బుద్ధిమారిన నప్పుడు తెలిపి గహింపు” మని వెడలిపోవును. 


రూలా రాజకుమారికి (ప్రియుడైన మందర దుర్గపాలునిమీద - 
ఆరని దీపశిఖవలె పేమ (పజ్వరిక్తుచున్నది. తన (ప్రేమకు (పతీకగా 
దీపము వెలిగించి పార్థించుటతో నాటిక సమా_స్త మవుచున్నది. 


“శుక మట్లు పంజరము జొచ్చితి పాణనాథా 
అనిశంబు నాదు హృదయాలయమందు నాథా 
అనురాగదిపశిఖ ఆరక (ేజ్వరిల్లున్‌ 
కనుగొంచు నాయెడద కాంతు డెరుంగునట్టుల్‌ 
పెనుదివ మగమున పెట్టుదురా(తివేళన్‌ 


(దీపము వెలిగించి) 


మదిలో నిరంతరము “మందర దుర్గపాలు 
పదపద్మముల్‌ నిలిపి భక్తిని పూజచేతున్‌ 
(బతికించుకొండు తమభార్య నటంచు తెల్చం 
గదె దీపికా, హృదయకాంతున కెట్టులెన న్‌” 


అస్వతంతులై [ప్రేమను ఆరని దీపికగా హృదయములో నిలుపు 
కొనువారి కందరికి చిహ్నముగా వెలసిన డీ దీపారాధన. కుంభరాణా 
మాటలు వసంతతిలకా వృ త్తమునను, రాజకుమారిమాటలు అతిశక్వరి 
ఛందములో హంసయానమువలె కొంతవరకు సాగి తర్వాత భేదించు 
అపూర్వ సమవృ త్తములోను సాగినవి. 


506 సారన్వత వ్యానములు 


VI 

సఫల| పీమికములతో ఎన్న దగినవి (1) కవ్యిపియ (2) (ప్రభు 
వాక్యము (క్రిసహజయానవంధథీ (4) సద్వాక్యము. 

1. ఈ యన్నిటిలో “రవి[పియ' పెద్దదీ, వె విధ్యముకలదీ. ఇది 
(సిద్ధమైన యామినీ బిల్ల ణుల _పేమకథ ఆధారముగా రచింపబడినది. 
కాండపట నిర్మాణము లేకుండుట వంటి మార్పులు చేయబడినవి సంద 
ర్భానుకూలముగా కొ త్త పాకలు సృష్టంపబడినవి. 

ఇందులో బల్హణునికంటె యామినియి [పేమతో ముందడుగు 
వేసినది. వారి పీమకథ తెలిసి తం[డి మదన భూపతి బిల్హణకవి అంతః 
పుర దోహము వేసినందుకు శూలారోపణ శిక్ష విధించినాడు. అతడెంద 


రెంత చెప్పినను వినడు. తుదకు శూలారోపమునకు సిద్దమగుచున్న 
వేళలో గూడ మహాయోగివలె [పీయురాలినే ధ్యానించుచున్న బిల్హణ 


కవి _పమయోగమునకు ముగ్దుడై శిక్షను వారించి కవిని సగౌరవముగా 


అలునిగా చేసుకుంటాడురాజు, సంస్కృత బీల్లణచరితములోని శ్లోకము 
లెన్నో ఇందు ఆయా సందర్భములలో [గహింవబడినవి, 


“భాలార్క్మద్యుతిమక్కి రీటము శిరోభాగమ్ము మీదన్‌ మణి 
పొలంబం బురమందు కాంతులెసగన్‌ భ్యదెభయానమ్ము పై 
నీలచ్చతము కింద బిల్హణుని నిరిదోత్సవ శ్రీలతో 

ఆలోకింపగ పౌరులె ల్ల కొనిరమ్మా, కోటిపాలా[గజీ!* 

కవి్మిపయ 5 రంగములన బడిన 5 అంకముల సంపూర్ణ నాటకము. 


ఎనిమిదిమంది ప్యాతలు, ఇది కేవలము [పేమ విజయము, కవితా 
విజయముగానే అనేక రసవద్దట్టముల తో కూర్చ బడినది. భావతీ వత 


బహువిధములై న ఛందస్సులలో వ్య_క్రము చేయబడినది. అత్యంత 
(పసన్నముగా ఆనందతుందిలముగా సాగిన కథ ఆకస్మికముగా విషాద 


భరితమై చివరి క్షణములో ఆనంద పర్యవసాయి ఐనది. దినిని శ్రీ శివ 
శంకరులు రచించిన పద్యనాటికలలో విసృతిలోనే కాక గుణమునందును 
[పథమ గణ్యమన దగును. 


స, “(వభువాక్యము' చాల చిన్నది రెండేరంగములు. ఉత్కళ 
రాజు కాంచీ రాజపుతికను తనకిమ్మని వార్త పంపగా కాంచీరాజు 'నీవు 


నోరి నరసింహశా స్రీ 507 


సమ్మార్షకుడవు, కులహీనునకియ్యను? అని నిరాకరించిను. ఊత ళరాజు 
[కుద్ధుడె దండెక్తివచ్చి కాంచీ రాజుకుమారుని చెరబట్టి సమ్మార్థకున కిచ్చి 


వివాహము చేయుమని మంతి నాజ్ఞాపించెను. 


కాంచీ రాజకుమారి ఉత్కళరాజు పురుషోత్తమునిపై తనకు గల 
[పీమను తెలిపి చిక్కు తీర్పుడని మహామాత్య్యు నాశ్రయించినది, సంవత్స 
రమున కొకమారు నీలాచల క్షేత్రమున జగన్నాథస్వామి సన్నిధాన 
మున ఉత్కల |ఫభువు బంగారు సమ్మార్టనితో (పొాంగణ మూడ్చుట 
యాచారము. ఆసమయములో రాజుకు కాంచీరాజకుమారిని అర్పించి 
మాహామాత్యుడు రాజశాసనము నిర్వ ర్తించితి ననును. సరసుడైన 
రాజును కాంచీరాజకుమారిని [ప్రేమతో పర్మిగహించి. మహామాత్యుని 
బుద్ధికుశలత నగ్గించును. అభిమానము, గర్వము, హెచ్చుతగ్గులు జగ 
న్నాథ స్వామి సన్నిధానములో అంతరించుట హృదయంగనుముగా 
చితించబడిన దీ చిన్ని నాటికలో, 


ఏ. సహజయానపంధథి; వంగమహాకవి చండిదాసు చాకెతయైన 
“రామి ని [పిమించిన కథం ముఖ్యముగా వంగదేశములో వ్యాప్తి 


నొందిన “మధుర భక్తి చితంచు నాటిక యిది, తాం[తిక సాధనలలో 


ప్రియురాలిని వరమేశ్వరి భావముతో అర్బ్చించుట కనబడును, అట్టి 


వానిలో “సహజయాన' మొకటి. శిష్టాచారము వదలిన చండిదాసును 
అతని కుటుంబమును వంగబాహ్మణలు వెలివేయుదురు, కాని కొందరు 


[బాహ్మణురే, 

“చ్రాకెత కాదే చతుర్భుజంబుల 

జనని 'వాసులాిచ్చాయ కనంబడు 

నందురు. శిష్ట బాహ్మణులు మా|తము, 

“భష్టత్వమున కి [ప్రాబల్యం బిక 

పదుడు పదుండో [బాహ్మణులారా* 
అని విచారముతో నిష్క9మింతురు కాని చండీదాసు మ్మాతము అర్ధ 
నిమీలిత నేతుడై, 

“రామమణీ రామమణజీ రామమణజీ (బహ్మమయీ, 

రామమణీ [బహ్మమయీ రామమణ రామమజీ!” 


508 సారన్వత 'వ్యూనములు 


అనియే ఆలాపించును, (వమాదభూయిష్ష మైన సహజ యానము ఉత్త 
నూధికారులకు ఏ విధముగా ఉత్తమ సాధ్యముగా పరిణమింపగలదో 


మూడు రంగములున్న ఈ నాటికలో చిత్రింప బడినది. 


4. “సద్వాక్యము” నాలుగు రంగముల చి[తమైన నాటిక, ధాన్య 
కటకము రంగస్టలము. కాలము శివ శతాబ్దము. 


రాజీవలోచన, సుమతి, ఒండొరులను [పేమించిరి. కాని రాజీవ 
లోచన భదంత రాహూలుని బోధలచే బౌద్దధర్మ మా(శ్రయించి బిక్టుని 


కానెంచి యున్నది కాని ఆమెకు సుమతిపై గల [పేమ విడువక ఇటు 
నటు తూగులాడుచున్నది. యౌవన మ్మధువ మని మనసు శెక్కించు 


టకు భదంత రాహేలు డామెకు కపాలమును బహూకరించెను. యౌవన 


మ|ధువమను భదంతుని ఉపదెశమును శిరసావహించి ఆమె వెంటనే 
సుమతిని వివాహమాడి సంసార సుఖము అనుభవింవ నిశ్చయించినది. 


ఆమెను పొందుటకై సుమతి ఆర్యధర్మము పరిత్యజించి బౌద్ధధర్మ 
మా[శయించుటకు సిద్దమెనాడు. కాని తుదకు రాజీవలోచనయి ఆర్య 
ధర్మమును పరిగ్రహించిన ది. 


కివల సన్యాసమే గతి యని బోధించి శిథిలోన్ముఖ మవుచున్న 


బౌద్ద ధర్మమునకు (పతీకగా ఈ నాటికను భావింపవచ్చును. మధ్య జరి 
గిన ఊగులాట కంటె అంతమున వచ్చిన మలుపు నాటికలో మెరపువలె 


(పకాశించుట సద్వాక్యములోని విశిష్టత, 
Vil 

పై మూడు శీర్షికలలో అంతర్భవింపని నాటికలు పెద్దవి చిన్నవి 
అనేక మున్నవి. వానిని విస్తరించి వర్ణించుట (ప్రత్యేకముగా చేయదగి 
నది. వాని నిందు స్పృశించి వదలుదుము. 

వీటిలో “పద్మావతీ చరణ చక్రవర్తి” అగగణ్యము. జయదేవుడు 
రాజ సభకు పోవుచుండగా గీతాగోవిందములో తనపేరు వచ్చిన మూడు 
భాగములు మార్చుమని పద్మావతి భర్తను వేడుకొనును, సభలో ఆ 


మూడుతావులనే కవికి విశేష గౌరవము కలుగుట ఇందలి (పథాన విష 
యము. ఇది గీత గోవింద కావ్య విజయము! విద్వాంసులకు కవులకు 


రసికులకు హృదయాహ్ల్హాదము కలిగించు ఉత్తమ నాటిక, ఇది మొదటి 


నోరి నరసింహళాన్త్రి 509 


రచనయెమో కూడను. శ్రీ శివశంకరుల కిది మిక్కిలి (పీతిపా[తమైనది. 
కావున భార్యాన్మతికి అంకితము చేసినారు. 


తర్వాత ఎన్న దగినది పదాంకము, ఇది సంగీత నృత్య నాటిక 
(Opera) అనవచ్చును, దిని వస్తువు అత్యద్భుతమూ, ఆసాధారణమూ, 
కాశ్ళీర పభువు లలితాదిత్యుడు నటవిట గాయకులతో (పొద్దు పుచ్చు 
చున్నాడు. కల్యపాలుని పుక్రిక జయను అంకము చేర్చి నంతలో రాజ 
నర్తకి రాగా జయను అంతఃపురము  చేర్చినాడు. కోపించిన 
రాజన ర్రకిని శాంతింప చేయుటకు ఆనాడు రాజపరివార 
మంతయు శ్రీ చందనముతో రాజనర్తకి పదాకింతములై న  నిచోళ 
ములే ధరింపవలె నని శాసించెను. పుర పముఖులు మొర పెట్టుకొనుటకు 
రాజదర్శనార్థము రాగా వారికి అగ్ని పర్గునివలె గవాక్ష |పసారిత పాద 
దర్శనమే ఇచ్చును. [వాహ్మణులు తమ నీతిబోధ వృథకాగా అ(గహార 
ములు విడిచి వెళ్ళుదురు. మహామంతి ఉద్యోగమునుండి విరమించును, 
కొంచెము వెనుకాడినరాజు ఇంతలో చాటుకారుల పల్కులతో (పబో 
ధితుడై రాజనర్తకి పదాంకితనిచోళము తానే ముందు ధరించి ఆసవ 
సేవతో నృత్యగితములతో [ప్రపంచము మరచి పోవును ఇంతటి భోగ 
లాలసత్వములో గూడ రాజుకు సంస్కృత భాషయందు గల నిశిత విజ్ఞా 
నము, అభిమానము తొంగిచూచుచుండును. అపూర్వ విధానమున 
రచింపబడినది. 


“దివ్యలో చనములు” [(పియురాలి మనోజ్ఞలో చనములకు ముగ్దుడె 
తుదకు శ్రీ మదామానుజులు చూపిన శ్రీ రంగనాథస్వామి దివ్యలోచ 
నములు దర్శించి ధనుర్దాసు మహాభ క్తుడుగా మారుట వస్తువుగా కలది, 
ఉత్పల చంపక శారూల మ త్తేభవృ త్రములతో (పౌఢ భాషలో సాగిన 
మంచి చిన్న నాటిక 


'శిష్యురాలు' ఆశ్రమములో స్ర్త్రీలరాక నిషేధించిన రూపగోస్వా 
ముల నియమములను తన శుద్ధ (పవర్తనముచే మీరాబాయి మారి 
శిష్యురాలగుట వస్తువు. రెండే రంగములు, 


510 సారన్వత వ్యానములు 


'(్రభుతశీర్ణము' చైతన్య స్వామివారు శ్రీ కృష్ణుడని భావించి 
సము దమును కౌగిలించిన ఘట్టమును |పదర్శించు చిన్న ఏకాంకిక! 


“పలితకేశము మథాదేవ్యపభువు తన శిరస్సున వపలిత కేశము 
చూచి తను వశాశ్వత మని బుద్ద ధర్మము స్వీకరించి సన్యాసి యయిన 
కథ ముత్యాల సరములలో నడిచిన ఈ నాటికలో విరక్తి పుట్టకముందు 
రాజు భోగపరత్వము కళాభిమానము మనో జ్ఞముగా వర్ణిత మైన ది. శివ 
శంకరులు తన శిరస్సున మొదట శుక్ల కేశములు చూచినప్పుడు ఖ౦డ 
కావ్య మొకటి |వాసియుండిరని మనము గుర్తుంచుకొనవలెను, 

(బాహ్మస్యూత భాష్య వివృతి [వాయుటలో నిమగ్నుడై భార్యతో 
కాపుఠళము చేసి యెరుగని వాచస్పతి మిశులు సన్యసింప బో వుచు తన 
కృతికి భార్యపేర “భామకి అని నామకరణము చేయుటయే _ “ఖామతి 
నాటిక! 


“లోపామ్ముద' దానికి తుల్యముగానే నడచి భార్యభర్తల 
సంయోగముతో సుఖాంతమెన నాటిక! 
..... గకుద్ధముని జమదగ్ని కథ. "గురుశిష్యులు" స్ర్రీరక్ష అవశ్య 
కర్తవ్య మని బోధించు పురాణ కథ “అశరీరవాణి” _ “అదృష్టదేవత' 
చిన్నవి, “రత్నాకరము పెద్దదే కాని దానిని వేరుగా విఫల (పేమికము 
లలో వివరింపదగును. అట్టిదె “ సోబక జాయి హృదయేశ్వరిలో నంతర్గక 
ములై న “శభస్వవ్నము “లోకయాతి 'దేవాలయము' ను, “ఆశా 
వాన్‌” 'శిల్మావతిమ'_ ఇత్యాదులింకను కలవు, అన్నియు విశిష్టత కలవే. 
. వానిలో తళుక్కుమని మెరపించనిది ఒక్క టియు లేదు. 
vil 


(శ్రీ శివశంకరుల పద్యనాటిక లు [వదర్శన యోగ్యములా యను 
(పశ్న వేయవచ్చును. దీనికి సదుత్తర మిచ్చుటకు ముందు కొన్ని సం 
గతులు ఆలోచింపవలసియున్నది. 


నాటక (పదర్శనము రక్తి కట్టుటకు నూడు కలిసిరావలెను. 
ఒకటి, నాటకము, రెండ్కు వానికి తగిన రంగస్థలము, మూడు, (పేక్ష 


నోరి నరసింహకొన్ర్రి 511 


కులు, మొస్న మొన్నటివరకు పద్యములు రాగములు దీసి పొడినప్పుడు 
వన్సుమోరులతో అగ్గించి ఆనందించుచుండెడి |పీక్షకులను నేటి వచన 
నాటికలు రంజింప జియలేవు. వీరిని అవి రంజింవజేయలేవు. అధికారి 
భేదములు బట్టి అవియు మారుచుండును. పూర్వము బి. సి లో అధైన్సు 
నగరములో జరుబయల (పదర్శింపబడి అశేషజనామోదము పొందిన 
[ప్రామాజిక నాటకము లీనాటి సాధారణ నాటకశాలలలో ప్రదర్శించిన చో 
రెండు నిముషములకంటె సాగవు, అంతమా తమున వాటికి నాటకీయత 
రేదనలేముగదా! 


ఉత్తమ నాటికా నాటకములకు _వథమ రంగస్టలము సహృద 
యుల హృదయ రంగమే. అక్కడ నాటకము ర_్తి కట్టి టినచో ఉచిత 
మైన రంగస్థల మును నటీనటులు నిర్మించుకొని సహృదయుల సమక్ర్ష 
మున వ్రదర్శించినచో నది తప్పక ర శ్‌ కట్టగలదు. సహృదయుడన గా 
సంస్కార మున్నవాడుగాని పై పె క్లాసుదో, కిందిక్లాసుదో, టిక్కెట్లు కొన్న 
వాడు కాదు. వ కాలములో నైనను వీ ఏ దేశములో నైనను పేక్షకు 
లందరు సహృదయులుగా నుండరు. సహృదయుల అభిరుచి (పీక్షక 
లోకమంతటి మీదను అ[వపయత్న ముగా [ప్రసరించి మార్షదర్శకముగా 
నుండవలెను. అప్పుడే ష్‌ త్తమ సాహిత్యస్థాయి కల నాటకములుర ర్తి 
కట్టగలవు. నేడు రంగస్థలము మీద ర క్తి కట్టుచున్న నాటకములు సర్వ 
సాధారణముగా సాహిత్యముగా ఎక్కువ వీలువలేని వగుట చేదై న 
సత్యము. ఇది మారవలెనంటే (పేక్షకులస్థాయి పెరుగవలె! 


పద్యము సంభాషణలో అస్వాథావికముగదా యని మన దేశ 
ములో శంక గలుగును. నాటక (పదర్శనమే అస్వాభావికము. ఏదో కథ 
జరుగుతున్న దని (భాంతి పడుటకే [పేక్షకులు గూడుదురు. శ్రీ శివ 
శంకరుల పద్యనాటకానాటికములు ఉచితరంగస్థలము మీద, తగిన నటీ 
నటులు సహృదయ (పేక్షకుల సమక్షమున పదర్శించినచో తప్పక రక్తి 
కట్టగలవు. అందుకు అవి పఠించి నప్పుడు హృదయ రంగమున 
నాట్యమాడి ర క్తికట్టించుచుండుట యే పథమ (ప్రమాణము. వారి “పద్మా 
వడి చరణ చారణ చక్రవర్తి రంగస్థలము పైన అనేక పర్యాయములు 


క్‌12 సారన్వత వ్యానములు 


(పదర్శింవబడీ రక్తి కట్టించిన దనుట రిండవ [పమాణము, రెండవది 
[పత్యక్షము, మొదటిది అనుమానము. (పత్యక్షానుమాన [వ్రమాణములు 
రెండును ఇవి (పదర్శనార్హములని నిరూపించుచున్నవి. 'సహృదయా। 
[పమాణమ్‌'. 


కన... 
(డా॥ పాటిబండ మాధవశర్మ గారి షష్టిపూ ర్తి సన్మాన సంచిక 


జామృవతి పరిణయమ్‌ 


కర్ణాట క్షితిపాల శేఖరమణియెన శ్రీ కృష్ణదేవరాయలు రచించిన 
ఈ సంస్కృత నాటకమును ఆం. (ప, సాహిత్య ఆకాడెమీ వారు దేవనాగరి 
లిపిలో అందముగా |వచురించుట సర్వవిధముల సంభావ్యము. అనేక 
సంస్కతాం[ధ [గంథములకు సంవాదకత్వము వహించిన అనుభవజ్ఞు 
అగు డొ, బీ. రామరాజుగారికి పరిష్కరణ భారము అప్పగించు టయు 
సమ్మో దావహము. శ్రీ రామరాజుగారు పరిష్కరణములో తమ గురువర్యు 
అగు రఘునాథ చ్మ్యకవర్తిగారియు, మి[తులగు డా. పుల్లెల 
రామచం[దుడు, శిరోమణి విఠలదేవులయు సహాయము పొందుట సంపా 
దకులు చూపిన (శద్దకు నిదర్శనము, 


ఆము క్ర మాల్యదావతారికలో రాయలు రచించినట్లు పేర్కొన 
బడిన సంస్కృత [గంథములలో ఈ నాటకము లేకున్నను రాయల 


కంర్హృత్వమున కెట్టి సందేహమును లేదు. 
(పథమ నాంది శ్లోకమె అర్షతుల్య వాక్కులతో పొఠకులను ఆకట్లు 
య ల రు 
తున్నది. 


వాళ్ళం వ సృతతం దెయా 
త్త ద్వారణ ముఖం మహః; 


యశచ్శృన్ద) మౌళ రానన్హ నిష్యందం 
[పథమం విదుః 


ఇందులో నాందీ లక్షణము ననుసరించి ద్వాదశ పదము లున్నవి. 
చం[దపద మున్నది, ఆశీర్వచన రూవమైనది. రెండవ నాందీ శ్లోకములో 
కమలానాథుడు, మూడవ దానిలో నీలా రుక్మిణీనాథుడు, నాల్గవ దానిలో 
బాయుపుతుడు సొఖ్యాదు లిత్తురుగాక అని ఆశీర్వచనము లున్న బి. 
ఈ నాలుగు నాందీ ల్లో కముల పిమ్మట సూత్రధారుడు [ప్రవేశించి రామ 


33 


514 సారన్వత వ్యానముళు 


మహస్సుకు నమస్కరించి పుష్పాంజలి సమర్చించును, నటిని రావించి 
సూూతధారుడిట్లు నాటక (ప్రస్తావన చేయును. 


'అద్యఖలు భగవత శ్చరాచరరోః అపార కరుణా పారావారస్య 
సమ దమర శిరో మన్ధార కుసుమ వాసిత పాదారవిన్దస్య విజయనగర 
నివాస వాసనావ ధీరిత ధనద నగర విహార దోహలస్య హేమకూటగి౦ 
కటక వాస్తవ్య కుటుమ్బినః కర్ణాట రాజ్యరక్షామణేః థ్రీ విరూపాకీ 
దేవస్య చైతోతృవాలోకనాయ సజ్జతా పరిషత్‌.' 


అని వర్ణింపబడిన సభలో నాటక (పదర్శనము జరగనున్న ట్ల 


(వస్తావింపబడుట గమనార్హము. తర్వాత 'కృష్ణరాయః కవిః అని చెప్ప 
బడినది, పిమ్మట మనొజ్ఞముగా, 


'అసారా మపి గృపహ్హన్స్తి వాచం హరికథా [శయామ్‌ 
సుమనో గన్గలో భేన సూతం శిరసి ధార్య తే" 


(వస్తావన పూర్తి యగునప్పటికి సూక్ష్మ దృష్టి కలవారు ఈ 
నాటక కర్తయగు రాయలు ఆముక్త మాల్యదలోవలె రామానుజ వైష్ణ 
వాభిమానమున్సు పరమత ద్వేషమును గల రాయలుగా గాక, ఇతర 
సాక్ష్యముల వలన మనకు తెలియ వచ్చు సర్వమత సామరస్యము గలిగి 
_(పజార౦ంజకుడగు [వభువుగా దర్శన మిచ్చు చున్నట్లు గమనింప గలథీ 
నాలుగవ నాందీ శ్లోకములో వాయుపు[తుడు వస్తావింవ బడుట 
రాయలకు గల విష్ణు పీతి మాధ్వవై ష్టవుల సం పదాయము ననుసరించి 
దనియు తోచును. రాయల “సకల కథాసార సం|గహముి అవతారిక 
లోనిదిగా సంపాదకులు పీఠికలో ఉద్ధరించిన ఈ శ్లోక భాగము 6 
భావమును బలపరచును, 


“ఉత్సాహం మమ వీక్ష్య మద్దురు రథ 
థ్రీ వ్యాస తీర్జో మునిః,... 


ఈ వ్యాసతీర్ణుల వారు మాధ్య్వవక్షమున ననేక [గంథములు రచిం 
చిన ఉద్దండ పండితులు, వారికిరాయలు తిరుపతిలోన్సు విజయనగరము 


నోరి నరసింహశాస్త్రి 515 


లోను వసతులు కల్పించినట్లు శాసనాధారము కూడ కలదు, రాయలకు 
అభిమాన పాతమెన మతమును గూర్చి ఇంతవరకు తగినంత విచారణ 
జరగలేదు దానికీ [గంధమెంతయు నుపయోగపడగలదు. గతాను 
గతికముగా సతడు రామానుజమత వైష్టవుడనుట పునఃపరిశీలించదగి నది. 


జాంబవతీ పరిణయమునకు జాంబవతీ కల్యాణము అను 
నామాంతరము కూడ కలదు. ఇది ఐదంకముల నాటకము. కథా 
సంగ్రహము పీఠికలో సంపాదకులు చక్కగా ఇచ్చినారు. భాగవతాది 
[గంథాలలో కనపడే శమంతకమణి హరణ కథయి కథావస్తువు. 
లీలాపవాద నివారకముగా వినాయక చతుర్థినాడు అవశ్య పఠనీయము 
లుగా స్కాంద పురాణములో చెప్పబడిన కథలలో నిది పధానమైనది. 
ఆ కథలన్నియు చదువలేని వారు ముఖ్యముగా నీ శ్లోకమైన పఠింవ 
వలెనని స్కాందము ఉపదెశించుచున్నది. శ్రీ గౌరి వాక్యమది! 


“సింహః [పసేన మవధీ 
త్సింహో జామృవతా హతః 
సుకుమారక మారోదీ స్తవ 
ఏష శమంతక ః' 
ఈ నాటక [పసావనలో, 
“లోకావవాదా ద్భే తవ్యం దుష్టా దాశీ విషాదివి 


ఇత్యాది కోకముండుటయు పథమ నాంది గణపతిని స్మరించు 
టయు చూడగా రాయ లీ నాటకనును లీలాపవాద నివారక కథగానే 
భావించి రచించినట్లు తోచును, 


ఈ నాటక రచనను గూర్చియు అందలి కవిత్వ వై భవమును 
గూర్చియు సంపాదకులు పొగడినారు. కాని ఆం[ధుల కందరికి వలెనే 
వారికిని రాయలయందు గల గౌరవాభిమానములచేత మ్మాతమే ఆ వని 
చేసినట్లు పాఠకులకు తోచక మానదు. సంస్కృతములో ఉత్తమ నాటక 
రచనా పరంపర విచ్చిన్నమైన తర్వాత రచితములై న నాటకములలో 
సర్వసాధారణముగా గోచరించు క్షీణలక్షణము లన్నియు నిందును 


516 సారన్వత వ్యానములు 


[వత్యక్షమగు చున్నవి. దీని కూర్పులో బిగువు కాని నేర్పు కాని కన 
బడదు. నాటకీయత మృగ్యము, సంపాదకులు పిఠికలో నుదాహరించి 
నట్లు [పసిద్దులెన వాల్మీక్కి కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు, మాఘుడు 
మొదలగు మహాకవుల భావములయు పదబంధములయు అనుకరణ 
ములే కాక సంఘటనల అనుసరణములుకూడ |గంథమందంతట కనిపించు 
చున్నవి, సంపాదకులు చూపిన వెకాక ఇతరము లెన్నియో కూడ కలవు. 
అది కాల ధర్మముగా మాత్రమె |గహింపదగును. 


నాటక రచనలో కూర్పులో నేర్పు లేదనుటకు కొన్ని ఉఊదాహరిం 
చెదము, 


నాటక [(సారంభములోనే వారదుడు (ప్రవేశించి, '“విలములో 
నిపసించు జాంబవతికిని ద్వారకలో నివసించు శ్రీ కృష్ణునికిని సమావేశము 
కూర్చుమని తన్ను (బహ్మ పంపెనని పలికి ఆ కార్యము సాధించుటకు 
ద్వారవతికి పోయెద ననుచు ప్రారంభించును. కాని ౪ప్పటికే శ్రీ కృష్ణుడు 
బిలపరిస రారణ్యమునకు వచ్చియుండెను. నారదుని [వయత్న 
మేమా(త్రము లేకుండగనే జాంబవతికిని శ్రీకృష్ణునికిని సమాగమమై 
అనురాగము వృద్ధియై నది. వారి కల్యాణమునకు గూడ నారదుడు 
చేసిన దేమియు లేదు. సింహ రూపమున తన శిష్యుని పంపె ననునది 
ఒక్కటి మాత్రమే నారదుని ఘనకార్యము, ఈ కల్పన కూడ 
హృదయంగమమైనది కాదు, 


నారదుని వలెనె కిన్నరమిథునము, గంధర్వుడు, హంసుడు, 
[బహ్మ, సరస్వతి పా_తలును వృథాగా (వ వేళ పెట్టబడినారు. కిన్నర 
మిథునము చేసిన పని జాంబవతి విరహ వేదనను (శ్రీ కృష్ణుని కడ 


వర్ణించుట మాత్రమే. జాంబవంతునితో శ్రీ కృష్ణునకు సంభవించిన 
యుద్ధమునకు నుంచి కారణమైనను కల్సింప బడలేదు. 


శ్రీకృష్ణుడు స్వతంతుడు గదా! అతడే జాంబవతిని మరల 
దర్శింప గోరినచో ద్వారకలో విరహవేదనతో కుమిలిపోక్క బిలవరిసరా 
రణ్యమునకు వెళ్లి యుండవచ్చును, అట్లుగాక (పసేనుని గూర్చి 


నోరి నరసింహకొన్ర్రీ 517 


విచారించుటకు పొమ్మని బలరాము డాదేశించు వరకు ద్వారకలోనే ఉండి 
విరహబాధ వడుచుండుట చితముగా తోపకమానదు. కవికి విరహ వేదనను 
వర్ణింప వలెనను ఉఊబలాటమే కాని వేరు ఆలోచన లేదు, శ్రీ కృష్ణుడు 
జాంబవతీ సామివ్యమును వదలి వెళ్ళవలసి వచ్చుటకు ద్వారకలో 
అవసర కార్యమైనను కల్పింవబడలేదు. సంస్కృతములో ఉత్తమ నాటక 
రచన క్షీణించిన తర్వాత పుట్టిన నాటకములలో నాటకీయత లోపించి 
నను కవితా వైభవము సర్వసాధారణముగా కానవచ్చును, పద్యభాగ 
ములు ఎక్కువ కాసాగినవి. ఇందులో గూడ పద్యభాగము విస్తారమె. 
270 శోకాలు ఉన్నవి, అది గంథంలో మొత్తమున్న 2295 పంక్తు 
లలో 900 పంక్తులలో ముద్రింవ బడినవి. ఇన్ని శ్లోకము లున్నను కవితా 
వె భవమున్న శ్లోకములు 21గా సంపాదకులు తెలిపినారు. ఇవి గాక 
మరికొన్ని కూడగలవు. అట్టి వానిలో గణపతిని స్మరించు [ప్రథమ 
నాందీ శ్లోక మొకటి. మరియొకటి (పస్తావనలోనేగల “అసారామపి 
గృహ్హన్ల్తి క. * ఇత్యాదిగా ,గల పూర్వోదాహృత శ్లోకము. అది 
చందాలోకములో అర్జాంతరన్యాసాలంకారమునకు ఉదాహరణముగా 
చెప్పిన శ్లోక భావమునకు అనుసరణము మ్యాతమే కాదు. 


“గుణవ ద్వస్తు సంసర్గాత్‌ 
యాతి స్వల్పోజఒపి గౌరవమ్‌ 
పుష్పమాలాను షంగేణ 
నూ(తం శిరసి ధార్య తే|| 


చివరి పాదము పూర్తిగా ఉన్నదున్నట్లు [గహింపబడినది, 

ఈ నాటకములో హృదయంగమంగా ఉన్న శ్లోకాల సంఖ్య 
నిష్పత్తి మొత్తం శ్లోకాల సంఖ్యతో పోలి సే అతి స్వల్పము. బాగున్న 
వనిపించు శ్లోకాలు కూడా తరచుగా 'పైదాని వలెనే పూర్వకవుల అను 


సరణలు. జాంబవతీ శ్రీ కృష్ణుల విరహ వేదనలు |పబంధనాయికా. 
నాయకుల విరహవేదనల |ప్రతిశబ్ధాలె, 


ఆము _క్రమాల్యదాక ర్త స్వభావో_క్తిలో నిరుపమాను డనుచు, 


518 సారన్వత వ్యానములు 


పథమాంకములోని అరణ్యవర్గన మట్టిదని సంపాదకులు పేర్కొ నినారు. 
అరణ్య వర్గవ శ్లోక మిట్లున్నది. 


'ఆరణ్యానీ సేయం కరటి కరటా నర్గల గల 
న్మద [సోతోజాతోదయ బహుల సౌరభ్య భరితా 
స్ఫురక్షిల్లీ రూట [పకటకటు రుంకార జనిత 


శవ ళూలాౌ హిలా కలిత రవ కణిరవ కులా?!॥ 
న్న ఇ థ్‌ 


ఇందులో స్వభావో క్రి కంటె అతిశయో క్రియు కివల శబ్దాడంబ 
రమును మాత్రమే గోచరించు చున్నవి. 


ఈ నాటకము బయటపడుట వలన రాయలు ఆముక్త మాల్యదను 
రచింప లేదనువారి వాదము వీగిపోవునని సంపాదకులు తెలిపినారు. కాని 
నిష్పక్షపాతముగా నిశితదృష్టితో చూచువారికి సందేహము బలవడునేకాని 
ఉఊపశమింపదు,. దానికి ముఖ్యమైన ఉఊపపత్తులివి: 

(1) ఆముక్తమాల్యదలో కవితా వైభవము, విశిష్టత, స్వతంత్ర 
రీతి ఆద్యంతము కనిపించును. ఈ నాటకము అందులకు విరుద్దము, 


(2) ఆము క్రమాల్యదా రచయిత [దావిడామ్నా యము లెరిగిన 
వాడు కాకున్నన్సు రామానుజ వైష్టవేతర మతములన్న కంలో క్రిగా 
ద్వేషము చూపిన వాడు, ఈ నాటక కర్త అట్టిభావములకు దూరుడే కాక 
మాధ్వవై ష్టవ మందు (పత్యేక (ప్రీతికల వాడనిపించును. 


ఈ రెండు కారణములచే ఈ రెండు కావ్యములను రచించిన కవి 
ఒకడే ఐయుండునా ఆను సందేహమే బలపడుచున్నది. 'సాహిలీ 
సమరాంగణ. సార్వభౌముడు అని మహా కవులచేత కీ ర్తింపబడిన రాయలు 
కావ్యరచన చేయలేని వాడని వాదింప నక్కర లేదు. 


ఈ నాటకమునకు సంపాద కత్వము వహించిన డా, బి. రామరాజు 
గారు పరిష్కరణాదికములలో ఎ౦తో (శద్దను ఓర్పును చూపిరి. ఈ 
నాటకము [వాత (పతులు మదరాసు (పాచ్యలిఖిత పుస్తక భాండా 
గారమునను, తంజావూరు సరస్వతీ మహలు నందును, కాకినాడ అంధ 


నోరి నరసింహశాన్త్రీ 519 


సాహిత్య పరిషత్తు నందును కలవనుచు మొదటి రెండు గంథాలయముల 
లోని మూడు |పతులను బట్టి మాాతమె మూల పాఠము [గ్రహించితి 
మనిరి. కాకినాడ పరిషత్తు (పతిని ఎందుకు సం్యపదించలేదో తెలుపరై రి. 


సంస్కృత నాటకములం దన్నిటిలోవలె ఇందును సంస్కృత 
[ప్రాకృత భాషలు రెండును ఉన్నవి. సంపాదకులు తమకు సుష్టుగా 
_ప్రాకృతము రానందునను, [పాకృత భాషా విద్వాంసులు అందుబాటులో 
రేనందునను, ఇందలి (ప్రాకృత భాగములు సరిగా లేనందునను, విధిలేక 
ప్రాకృత భాగములు ఉన్న వున్నట్లు ము[దించితిమని తెలిపిరి. అందు 
వలననే స సంస్కృతచ చ్భాయ ఈయ లేదని తోచును, మోమోటములేని వారి 
సత్యోక్షికి వారిని అభినందించు చున్నాము, 


ఈ నాటకములో మొత్తము పంక్తులు 6,285. వానిలో (_పాకృత 
పం కులు tal, సంస్కృత పంక్తులు 1464. సంస్కృతము మాట్లాడు 
పాత్రల సంఖ్య 12, డ్రైకృతము మాట్లాడు వారిది 12. కాబట్టీ [గ్రంథ 
పంక్తులలో మూడవ వంతునకును. పాత్రలలో సగము మంది భాషకును 
సంస్కారము జరుగలేదన్న మాట. పాకృతములో ఆవలి పాత 
మాటాడినదేమో తెలియరా కున్నందున ఈవల సంస్కృతము మాట్లాడిన 
పాత మాటల సందర్భముకూడ ఎన్నోచోట్ల చక్కగా తెలియరా కున్నది. 


ఆం(ధ|పదేశ సాహిత్య అకాడెమీ వారు 1968లో నెలకు రు 250/_ల 
ఉపకార వేతన మిచ్చి ప్రాకృత భాషాధ్యయనము చేయుటకు ఒకరిని 
పూనాకు పంపియుండిరి. |పొక్ళృత భాగ సంస్కరణమునకు వారి 
సహాయముకూడ అందలేదని భావించు చున్నాము. 


సంపాదకులు సంస్కృత భాగములకు పాఠ నిర్ణయములు చెయుట 
యందును, లు ప్రభాగములు పూరించుట యందును అవసరమైన 
సంస్కరణములు "చేయుట యందును (శద్దయు సమర్థతయు చూపినారు. 
[గహింవని పాఠాంతరములు అథస్ఫూచికలలో నీచ్చినారు. తాము 
పూరించిన భాగములు కుండలీకరణము చేసినారు. పూరింవ సాధ్యము 
కానివి చుక్కలు పెట్టి వదలినారు. ఈ విధముగా సంపాదకత్వమున 
జాచిత్యము [వదర్శించినారు, 


520 సారన్వత వ్యానములు 


సర్వసామాన్యముగా మూలములో ముదించిన పాఠములే యు క్ర 


తరములుగా ఉన్నవి. ఎక్కడనో లోవములు లేక పోలేదు, ఉదా 
హరణము పి, 19, అం. | CK 41. 


“మధువ శుక పిక వృతానాం 
పుష్పిత పల్ల విత ఫలిత శాఖామ్‌ .. 


[కింద ఇచ్చిన పాఠాంతరము *మధుప పిక శుక వృతానాం' 


పఏకములు పల్ల వములను శుకములు ఫలములను [గహించును. పికథుక 
పాఠమే యు క్తతరము., [గ్రహించిన పాఠములో |క్రమభంగము కలిగినది. 


లు ప్రపూరణములు చక్కగా ఊన్న వనుటకు ఒక ఉదాహరణము, 
పిక, (స స్తావన, 


“(కర్ణాటక్షితి పాలశేఖర మణిః శ్రీ) 
కృష్ణరాయ; కవిః 

సూక్తిః కర్ణరసాయనం 
సుమనసాం క్లాఘ్య స్వభావా సభా 
చార్మితం యదువంశ శేఖర 

మణి గ్‌వస్య సర్వో త్తరమ్‌ 
పారమ్బృర్య కృత శమః 

పున రమీ నాట్యేన పారావయమ్‌' 


“శేఖరమణిః” రెండు చోట్లను వచ్చుటచే పూరణము అందగించి 
నది. 


బాగుగానే పూరించినను మనోజ్ఞతరముగా పూరించుటకు అవకాశ 
మున్న దానికి ఒక ఉదాహరణము సే. 49. అం. 2 లాం 26. 


“పహతి పులిన ముచైః కబ్బో దావర్త మారాత్‌ 
లసతి వియతి శై ల ద్వంద్య మున్నేయ భెదమ్‌ 
శ్రయతి తిమిరరేఖా చన్ద్ర సౌహార ముదామ్‌ 

(కువలయ యుగ మేత (దాజతే పద్మ మధ్యే.) 


నోరి నరసింహశాస్త్రి 521 


పూరించిన చతుర్ధ పాదములో తక్కిన వానిలోవలె విరోధాలం 
కారము చక్కగా అమరినది. కాని తక్కిన పాదములు “వహతి, లసతి, 
(శయతి* అని (క్రియాపదములతో పారంభమైనల్లే నాల్గవది కూడా 
(ప్రారంభమైతే ఎక్కువ భాగుండేధి. 'ధరతి మృదుల తేయం సాధు, 
రంభా[పకాండే' _అన్నరీితిగా పూరి స్టే ఎక్కువ బాగుండును కదా! 


నాటక ముదణములో నాటకములో వచ్చు పాతల పేర్లు ఇచ్చుట 
సర్వ సాధారణము. ఇందులో లేకుండుట కొరతగా ఉన్నది. 


రాయలు రచించిన ఈ యపూర్వ గ్రంథమును ఉ త్తమ మార్గము 
అవలంబించి ఆంగ్ల ములో తెలుగులో రెండు కీ థికలతో పరిష్కరించి 
ఆందించిన డా, రామరాజు గారికి సంస్కృత భాషాభిమానులు ఎంతయు 
కృతజ్ఞత చూపవలసియున్నది. భారత దేశములోని [పాకృతభాషా 
విద్వాంసులు (పాకృత భాగములు సంస్కరించుటకు తోడ్పడి ద్వితియ 
ముదణమును సంపన్న మొన ర్హురు గాక! 


ఈ |గంథ _పచురణము చేపట్టి అందముగా మంచికాగితములమిద 
దేవనాగరాక్షరములతో సర్వ [పవంచమునకు అందుబాటులో నుండునట్లు 
తక్కువ మూల్యముతో అందించిన అంధ్య్మప్రదేశ సాహిత్య అకాడెమీవారు 
అభినందనీయులు. సెక్షను కుట్టు లేకపోవుట ఒక్కటే లోపమనిపించిన ది. 
ఆం[ధభోజుని రచనను [పచురిరచుటలో ధన వ్యయమునకు వెనుకాడ 
వలసిన పని యుండగూడదు గదా! 





(జామ్బవతీ పరిణయమ్‌ : కర్త : శ్రీ కృష్ణదేవరాయ; ఏ సంపాద 
కులు; డా, బి, రామరాజు ప్రకాశకులు: ఆం[ధ(పదేశ సాహిత్య 
అకాడెమ్హీ కళాభవనము, పై ఫౌబాదు, హైదరాబాదు_4._ డెమీ 1 స్టే పేజీలు 
160 (పీఠికలతో పూ పూర్తి క్యాలికో టై ౦డు. వెల రు. 4/లు.) 


(భారతి, జనవరి.1870) 


యయాతిచరిత్ర.ఉపోద్దాతము 


పాొన్నికంటి తెలగనార్యుడు రచించిన ఈ యయాతి చరిత్రము 
నుఖ్యముగా నాలుగు విధముల నపూర్వ మైన తెలుగు [గంథము! 


ఆం|థ భాషలో పుట్టిన అచ్చతెనుగు కావ్యములలోనెల్ల నిది మొద 
టిది. కవి తనదే మొదటి అచ్చ తెనుగు కావ్యమగి కావ్యావశారికలో 
పూజ్యుడగు మతింగంటి అవ్బనగారు కృతిసమర్చణముచేయుమని తన్ను 
అర్థించిన ట్లు వర్ణించిన సందర్భమున స్పష్టముగా తెలిపినాడు. 

"మున్నెవ్వరు నొడువని యీ 

తెన్నిడి కడుమీతి యచ్చ తెనుంగుం గబ్బం 

బెన్నిక మీజంగం జెప్పిన 

నిన్నుం బొగడంగ6 గల డె నెలతాల్బయినన్‌.” 


“అచ్చతెసుంగుబద్దె మొకటై నను కబ్బములోన నుండినన్‌ 
హెచ్చని యాడుచుందు రదియెన్నుచు, నేర్పునం బొత్తమెల్ల ని 
టచ్చ తెనుంగున న్నొడువ నందుల చంద మెజుంగువా రెదన్‌ 
మెచ్చరొ, యబ్బురం జనరొ, మేలనరో కొనియాడిరో నినున్‌?” 
(ఆ. 1. స. 11-12) 


కవి యిట్లు చెప్పించుకొనుటేకాదు. ఈ (గంథమునకు పూర్వము 
అచ్చ తెనుగులో [వాసిన [గంథము లింతవటకు ఇతరములేవియు 
లభ్యము కాలేదు. వాల్మీకికి పూర్వమే ఛందో బద్దమైన క్లోకములు 
తడిలో వినబడుచున్నను అతడు సంస్కృతమున నాదికవి యైనట్లును, 
నన్నయకు పూర్వమే ఆం[ధపద్యము లెన్నియో శాసనాదులలో గనబడు 
చున్నను అతడు ఆం|ధమున నాదికవియను గౌరవము పొందినట్లును, 
అబే అచ్చతెలుగు పద్యము లంతకు ముందుండినను పొన్నికంటి తెలగ 
నార్యుడు నిస్సందెహముగా అచ్చతెనుగు కావ్యములకు ఆదికవి! 


నోరి నరసింహకాన్త్రీ 523 


కావ్యరచనలో వాల్మీకి చూపిన [తోవలే సంస్కృత కవులందరు 
ననుసరించిరి. నన్నయ పెట్టిన యొరవడినే గౌరవించి తిక్కన ఎల్జియ 
మున్నగు ఆం్యధ కవీశ్వరులు కావ్యరచన సాగించిరి. తెలగనార్యుని 
తర్వాత అచ్చ తెనుగు కావ్యములు రచించిన కవులందరు నాతడు పెట్టు 
కొనిన నియమములనే పొటించిరి. అచ్చతెను గనగా దేశ్యములు, 
(పాకృతసమములు, తద్భవపదములు మ్మాతమున్న భాష. ఆం|ధభాష 
లోని సంస్కృత సమపదములు నూ్యూతము వర్ణింపవలెను. కాని నామ 
ములు బిరుదములు తరుచుగా సంస్కృత సమపదములుగానుండును. 
అట్టి వానిని మార్చి వేయవలెనా? ఉన్న వున్నట్లుగా ఉంచవలెనాః అచ్చ 
తెనుగు కబ్బములకు ఆదిక వియైస తెలగనార్యుడిట్లు విన్నవించుకొ నెను, 


క తెను(గునను మాబు పెళ్ళిడీ 
పెనంచిన వినంగూడ దనుచు బిరుదులు, బెళ్లున్‌ 
మును పల్పువాస వెంబడి 
నునివెదంగా దనకుండయ్య యుల్ల ములందున్‌.” 
(ఆ. 1 ప. 14 


జాచిత్య మాలోచించి బిరుదములు నామములు సంస్కృత భాషలో 
నున్నట్లె, ఉంచెదననియు, దానిని కాదనకుడనియు కవి యర్థించెను. 
ఈ విన్నపమే సంవదాయమై తర్వాతి కవులకు _ విధియెనది. రెండు 
అచ్చతెనుగు కావ్యములే కాక, (ఫౌడములగు ననేక కావ్యములు రచిం 
చిన కూచిమంచి తిమ్మకవి యంతవాడు తన యచ్చ తెనుగు రామా 
యణములో నిట్లు చెప్పించుకొ నెను. 


“ఒనరం దేరులు బిరుదలు దెనుంగుసేయ. 

బోలదని మున్ను పెద్దలు పూని తోవ 

యిడిరి గావునం గూరుపు మిదియున ట్లు!” 

తెలగనార్యుడు కావించిన నియమమువలన అచ్చతెనుగు వంకర 
దారులు పట్టకుండ కొంత నిలిచినది. అందుచే యయాతి చరి తము, 
ప్రథమాశ్వాసము, వచనము, గద్యము, శర్మిష్ట, దేవయాని, తురగా 
ధరోహణ రేవంతుండుు చంపకమాల కందము. ఇత్యాది పదములు 


524 సారన్వత వ్యానములు 


సంస్కృత సమములుగానే నిలిచినవి. లేనిచో [కందపద్యమును 'దుంవ 
పద్దెముి అనియు, చంపకమాలను 'సంపెంగలదండి అనియు ఇత్యా 
దిగా మార్చివికృతాకారములు చేయవలసి వచ్చెడిది. అట్లు చేయ 
యత్నించిన కవులును కలరు కాని వారి అచ్చ తెనుగు కావ్యములు వాసి 


కెక్క లేదు. తెలగనార్యుడు ఉచితములైన నియమములకు మార్షదర్శకు 
డయ్యెను, 


తెలగన అచ్చతెనుగు కవులలో ఆదికవి యగుటయు, తర్వాతి 
వారికి మార్గదర్శకుడగుటయునే కాదు, ఇప్పటికి పుట్టిన అచ్చతెనుగు 
కావ్యము లన్నిటిలో ఈ 'యయాతి చరిత్రము” సర్వవిధముల ను త్తమ 
మైనది. ఈతని తర్వాత అచ్చతెనుగు కవులలో ఎన్నదగినవాడు కూచి 
మంచి తిమ్మకవి కందుకూరి ఓ&రేశలింగము “ఇతని యయాతి చరి 
త్రము కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుగు పు స్తకములకంటేె సర్వవిధ 
ముల (శేష్టతరముగా నున్నది? అని [వాసినది హరింపదగినది. 


ఆం|ధకవులు తమ కావ్యముఠఅను మహమ్మదియులకు కృతి 
యిచ్చి ముసల్మానులగు తమ కృతిపతులకు హరిహరాదులగు 
హైందవదేవతలు శుభములు కలిగింతురు గాక యని యాశీర్వ 
దించుటయు, వారిని హైందవ పురాణ (పసిద్దులగు భగిరథాదులతో 
వోల్చుటయు అరుదు. అట్టి కావ్యము లితరము లుండవచ్చును గాని 
యట్టివి రెండే (వసిద్ది కెక్కి నవి. వానిలో నొకటి అద్దంకి గంగాధరకవి 
రచించిన తపతీసంవరణము, అది గోల్కొండ నవాబైన మల్కిభరాము 
(ఇ్యబహీముల్‌ముల్కు) నకు అంకిత | మియబడినది, రెండవది ఈ 
యయాతి చరితము. ఇది మల్కి భరాము సరదారుడగు అమీనఖానునకు 
కృతి ఈయబడినది. గంగాధరుడును, తెలగనయు సమకాలికులు, ర్త 
రిద్దరి గంధములలో ముందరి దేదియో నిశ్చయింప సాధ్యముకాదు. 


ఈ విధముగా యయాతి చరిత్రము అచ్చతెనుగు కావ్యములలో 
ఆది కావ్యమై, తరువాతి వానికి ఒరవడి పెట్టినదై, అట్టి వానిలో నుత్తమ 
మైనద్దై, ముసల్మాను సరదారుకు కృతి యీోయబడినదై _ నాలుగు విధ 
నములుగా విశిష్పమైనది, 


నోరి నరసింహశాస్త్రి 525 


కవి కాలాదికము 


పొన్నికంటి తెలగనార్యుడు తన [గంథములో తన కులముగాని, 
గోతముగాని సూత్రముగాని ఎక్కడను చెప్పుకొనలేదు. వానిని తెలిసి 
కొనుటకు ఇతరాధారము లేవియు నింతవరకు లభింపలేదు. అందువలన 
వావిళ్ళ రామస్వామిశాస్తు9లు అండ్‌ సన్స్‌ వారు [పచురించిన యయాతి 
చర్మితము పీఠికలో, “దీనిని రచించిన కవి పొన్నికంటి తెలగనార్యుడు, 
తం|డిపేరు భావనామాత్యుడు నని గంథాంతగద్య చెప్పుచున్నది. కాని 
సూ తగోతములు చెప్పుటలేదు. నియోగి (బాహ్మణుడు ఆపస్తంబ 
సూతుడు నని కం. వీరేశలింగము పంతులుగారు [వాయుట కాధారము 
కనబడదు” అని (వ్రాసిన మాటలు సర్వవిధముల [పమాణ 
బద్దములు. అమాత్యపదము ఉదో్యోగమునే తెలుపునుగాని కుల 
మునుగాని, శాఖనుగాని తెలుపదు. ఆమాత్యపదము కుల శాఖా నిర్దేశక 
మైనచో భావనామాత్యుుని కుమారుడగు తెలగన్న తెలగనామాత్యుడు 
కావలసినది. కాని యాత డట్టుకాక అప్పనగారు తన్ను 'పొన్నికంటి 
తెలగన్ని అని సంబోధించినట్లు చెప్పి, అశ్వాసాంతగద్యము లఅన్ని 
టిలో “పాన్నికంటి వంశ్య తెలగనార్య (పణితంబు' అనియే చెప్పుకొ 
నెను. ఆంధవరంవరా న్యాయముగా వచ్చుచున్న యీ (భాంతిని 
యిప్పటికై నను విజ్ఞులెనవారు వర్ణింప దగును. ఆర్యశ బ్దమును బట్టి 
యతడు |బాహ్మణుడై యుండునని యనుమానింపదగును గాని యది 
కూడ నిశ్చయింపలేము ఈ కవి (బాహ్మణుడు కొడని తలంచుటకు కొన్ని 
లక్షణములు కూడ కానవచ్చుచున్నవి, 


ఈ కవి తన్ను గూర్చి [గంథావతారికలో నేమియు చెప్పికొనలేదు. 
ఆశ్వాసాంత గద్యలన్నియు ఒకే విధముగా లేకున్నను, మొత్తము మీద 
నీ విషయములు తన్నుగూర్చి యీతడు వానిలో జెవ్పుకొనెను. ఇతడు 
శ్రీ మదనగోపాల మంత వర్మపసాద లబ్బసారస్వతుడు, సుకవిజనహిత 
వచోవై భవుడు, పొన్నికంటి తెలగనార్యుడు, 


మన్మధవబీజము ఆదిగా గలిగి గోపీజనవల్లభుని ఉపాసించు 
మం|తమునకు మదన గోపాల మం|తమను (ప్రసిద్ధి కలదు. ఆ మంత్ర 


526 సొారన్వత వ్యానములు 


మును (పత్యేకధ్యానముతో జపించి విధివిహితమైన హోమాదిక మాచ 
రించినచో విద్యలు సాధింప వచ్చునని మం[త శాస్త్ర్టగంథములు చెప్పు 
చున్నవి. తెలగన్న యట్టి యుపాసన చేసినవాడని భావింపవచ్చును. ఆ 
మం[తము చాతుర్వర్ణ్య జను లందరికి సాధారణ మైనదిగానున్నది, 


విద్యలను సాధించుటకు విహితమైన  మర్యతము లెన్నియో 
యుండగా ఈ కవి మదన గోపాలమం|తమునం దభిమానము చూపుట 
కొంతవర కాతని మనక్యపవృ త్తిని (వతిబింబించు చున్నదనే తలంవ 
వచ్చును. ఈ (గంథము నందంతటను స్తీ పురుషుల కామ (పవృ త్తిని 
వర్ణించి విస్తరించుట గమనింపదగును. ఇది కవియున్న దేశకాలముల 


లక్షణములకు, జీవిత విధానమునకు, అనుగుణముగా నున్నదని 
[గహింపదగును. 


ఈ [గంథమునకు కృతిపతియైన అమీనుఖాను గోలకొండ నేలిన 
కుతుబ్‌షాహి వంశీయులలో నాల్గవ సుల్తానునై న ఇ|బహంషాకు సరదారు 
లలోనివాడు ఈ ఇ[బహీంషా పలువురు తెలుగు కవులను పోషించి వారి 
చేత మల్కిభరాం నామముతో పొగడుగన్నవాడు. అతడు [కీ శ. 1550. 
1680 వరకు గోలకొండ రాజ్యము పాలించెను.  అమీనుఖాను కుమారు 
లలో ఫాజిలఖాన రాయడు విజయనగర రాజగు సిరంగరాయనివద్దకు 
గొవృసెనలతో బోయి మంచి మాటలతో నాతనిదెచ్చి మల్కకు మితు 
నిగా జేసెనని అవతారికలో గలదు. ఈ శ్రీరంగరాయడు  1574.158) 
వరకు చందగిరి రాజధానిగా రాజ్యము చేసినవాడు. కావున యయాతి 
చర్మితము శ్రీరంగ రాయలు రాజ్యమునకు వచ్చిన 15/4 తర్వాతను, 
మల్కిభరాము మృతినొందిన 1580 కి వూర్వమును రచింవబడినదని 
నిశృయింపవచ్చును. తెలగనార్యుడు 16వ శతాబ్దము ఊత రార్థమున 
నున్నవాడని స్పష్టపడుచున్నది. 

కృతిపతియైన అమీనుఖానుని తాతయగు హుమామియా సత్య 
చింతామణి పొ ట్లచెజువులో రాజ్యము చేసెను. అతని కుమారుడగు బడే 
మియానుగూడ పుడమిజేడనియే కవి వర్ణించుట చేత నతడుకూడ నచ్చ 
టనే రాజ్య మేలియుండును. వీరు గోలకొండ నవాబులకు సామంతరాజులై 


నోరి నరసింహశాస్త్రి 527 


యుండుటచే వారిని పుడమిజేండ్లని కవి నిర్చేశించెనని  యూహింవ 
వచ్చును. బడేమియా కుమారుడును, కృతిపతియు నగు అమీనుఖాను 
ఎక్కడ రాజ్యము చేసెనో చెప్పలేదు కానీ యతడు తనపేర గలుగు 
అమీను పురములో మున్నీ టివంటి చెజువు [తవ్వించెననియు, ఆ పురము 
ననే ఎన్నియో వర్ణనీయములగు పండ్ల తోటలు వేయించె ననియు 
అవతారికలో కలదు. కావున నతడు అమీను పురమునకు నివాసము 
మార్చెనను సందేహము కలుగు చున్నది. కాని యతడు తన తాత 
కాలము నుండి నివాసమైన సత్యచింతామణి పొట్ల చెర్ల యందు అభి 
మానము వదలక కాబోలు, అక్కడ నద్భుతమైన మశీదు కట్టించెనట! 


ఈ అమీనుపురము, పొట్ల చెజువ్కు అను పట్టణము లెక్కడివో 
నిశ్చయించినచో తెలగ నార్యుడు ఏ |పాంతమువాడో ఊహించవచ్చును. 
శ్రీ చాగంటి శేషయ్య ఆం(ధకవి తరంగణిలో ఈ రెండును గుంటూరు 
మండలములోనివని [వాయుచు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూ 
కాలోగల అమీనుబాదు (గామములో  మూలాంకూరమ్మగుడి తూర్పు 
ద్వారమునగల శాసనము కూడ నుదహరించిరి. అది గోలకొండ |వభు 
వగు ఇభరాం పాదుషా సేనాని అమీనుముల్కు శ. సం, 1514లో (కీ. 
శ. 1592) చెక్కించిన |వతావ ధర్మశాసనము. ఇభరామ్‌ పాదుషా 


కొండవీడు రాజ్యమును జయించిన |పస్తావనము అందులో నిట్లున్నది. 


“మొదలను శాలివాహన శకవర్షంబులు 1502 అగు నేడు వికమ 
నం, చె. బ, 14 భౌమవారంనాడు హజరత్‌ యిభరాహిం ఫొాదుశహి 


యో 


వొాడయలుంగారు తము నామజాదు అంపితేను, 


“ధాటిగనేగి వుద్దగిరిదార్కొని వెంకటరాజు దోలి ముం 
గోటలు లగ్గవట్టి వినుకొండయు బెల్ల ముకొండ తంగెడల్‌ 
పాటపరిన్‌ హరించి మరి బల్మిని గె కొనె కొండవీడు క 
ర్ధాటక రాజధాని యిభరాముడు బాహుబలంబు మీరుచుస్‌ ” 


“ఈలాగు (పతాపాన కొండవీటి రాజ్యం పుచ్చుకొని రాజ్యం పరి 
పాలిస్తున్ను వుండెను.” 


J 


526 సారన్వత వ్యాసములు 


పై నుదహరించిన సాధనములనుబట్టి శ్రీ చాగంటివా రన్నట్లే 
తెలగ నార్యుడు గుంటూరు మండలమువాడను నభీపాయము కలుగు 
చున్నది. కాని దానికొక చిక్కుకలదు. ఇభరాం పాదుషా కొండవీటి 
రాజ్యము జయించినది, కీ. శ. 1560 లో గావున, ఆ సంవత్సరమునకు 
ముందే యయాతి చరితము రచింపబడినదను నూహ సరియైనదై నచో, 
అమీఖాను పరిపొలనలో నప్పటికి లేని గుంటూరు మండలము నివాస 
ముగా గల కవి యది రచించెననుట కష్టసాధ్యము 


అదియుగాక యయాతి చర్మితములోననే కవి సత్యచింతామణి, 
పొట్ల చెజువు కాసలనాట గలదని స్పవ్టముగా తెలిపెను “పాచీనాం[ధ 
చారితక భూగోళి కర్తలగు శ్రీ కుందూరి ఈశ్వరదత్తు తమ (గంథ 
ములో కాసలనా డనునది (పస్తుతము మెదకు, కరీంనగరం జిల్లాలుగా 
వ్యవహరింపబడుచున్న (పదేశములో కొంత భాగమని నిర్ధారించి, ఈ 
పొట్ల చెరువు (గ్రామము మెదకు జిల్లాలో సంగారెడ్డి తాలూకా యందలి 
[గొమమని గుర్తించిరి. ఇది యుక్తిసహజముగా నున్నది. కావున తెలగ 
నార్యుడు [బాహ్మణుడై నచో కాసలనాటివాడని యూహించుట భావ్యము. 
కావున, కాసల్నాటి (శేష్టుడు మీసాలవృయ్యగారి మేనల్తుడుు కుసుమ 
శరాసన సముడు, కామమ: జరితో మదన సా|మాజ్యమునకు పట్టభ్మ్యదుడు, 
[కీడాభిరామ కథానాయకుడు నగు గోవింద మంచన శర్మయు, అతని 
మామయగు మీసాలప్పయ్య ద్వివేదుల కుమారుడును తన జొన్న గడ్డా[గ 
హారమును అహి వెట్టిన రూకలతో ఏకశిలానగరములో మదాలసయను 
వేశ్యతో సుఖించుచున్న శ్రీధరుడును, మదన గోపాల మం|తోపాసకుం 


డగు మన తెలగనార్యుడును ఒకి నాడునకు చెందినవారై యుండ 
వలెను!" 


\ 


కృతిపతియైన అమీనుఖాను నిండుకొలువుండి కవిని పిలిపించి 
దండ నుంచుకొని నెయ్యముతో మన్నించును, 


“కలపము చేసిన గందం 
బలదించిన వెనుక వన్నియల పచ్చడముల్‌ 


నోరి నరసీంహకశా స్త్రీ 529 


పలు మానికముల సొమ్ములు 
బలుతేజిలిచ్చి కూర్మి పై పై బర్వన్‌.” 
(ఆ. 1, పం 8) 


త్రన మనస్సులోని మాట తెలిసిన మజీింగంటి యవ్పనగారివంక 
చూడగా, అప్పనగారు కవితో అతడు రచించుచున్న అచ్చు తెనుగు 
కావ్యము విషయము ,పస్తావించి, దానిని ఆమీనుఖానునకిచ్చి 
'పుడమిలోన సిరుల బొగడు గనుము' అని చెప్పగా కవి సంతోషముతో 
నంగీకరించెనట. ఈ మటీంగంటి అప్పనగారిగూర్చి కవి తన 
యవతారికలో *తనకు న్నిచ్చలు [మొక్కు వారిని సిరుల్‌ దై వాజగా( 
జల్ల చూపున నెల్ల వ్వుడుంజూచి మన్పంగల పొడ” అని సంక్రేపముగా 
వర్ణించిన దానినిబట్టి అతడు గురుస్థానము వహించిన వాడని తోచుచున్నది. 
ఆం్మధకవి తరంగిణీకారులు ఈ యప్పనగారిని గూర్చి మరికొన్ని 
విషయములు తెలిపినారు. 


“ఈ యప్పలాచార్యు. డాకాలమున ఆశ్వ్యపతి, గజపతి, నరవతులు 
మువ్వురి చేతను (మొక్కులను గొనుచు మహోన్నతపదవియం దుండె 
నని వారణాశి అచ్యుత రాయకవి విరచిత సురతాణీపరిణయము నందును, 
మజటింగంటివారి [గంథధములయందును జెప్ప(బడియున్నది, ఈతడు 
మజింగంటి సింగరాచాగ్య కవి క[గజు (డు ” పై వాక్యములు అప్పనగారి 
గౌరకవదవిని (ధువపరచుచున్నవి. అవ్పనగారు తనతో పల్కినట్లు కవి 
చెప్పిన ధోరణినిబట్టి కవి అప్పనగారికి ఆదరపాతుడై నవాడని స్పష్ట 
మగుచున్నది. అప్పనగారి సోదరుడుగా పెన బేర్కానబడిన సింగరా 
చార్యకవి నిరోష్ట్యరామాయణము రచించినవాడు. తన సోదరుడు నిరోష్ట్య 
(గ్రంథము రచింపగా, అప్పనగారికి తెలగన్న అచ్చతెనుగుకావ్యము 
[వాయుచుండుట తెలియవచ్చి విశేషాదరము కలిగియుండును. ఆ పిమ్మట 
సింగరాచార్యకవి కూడ “చిలువపడగ రాజేనికతి అనుపేర నొక యచ్చ 


తెనుగు కావ్యము రచించెను, 
కృతిపతి విశేషములు 
గోలకొండ రాజ్యమును క్రి. శ. 1518.1687 కుతువ్‌శాహీలు 


34 


530 సారన్వత వ్యానములు 


పాలించిరి, వారిపూర్వు లు పర్షియాను పొలించిన |పభువులు. వారు 
రాజ్యభష్టుల్సె బహమనీ సులానుల కొలువులోచేరి ఉన్నతపదవులు 
సంపాదించిరి. కుతుబుశాహిలలో రెండవ సులానగు జంషడు వృద్దుడగు 
తం|డిని చంపించి అన్నగారి కన్నులు పీకించి, తానే రాజై. 1548_1550 
వరకు పాలించెను. అతని తమ్ముడగు ఇ బహీము తప్పించుకొని 
పారిపోయి విద్యానగర రాజ్యములో అశియ రామరాయల శరణుచొచ్చి 
వీడు సంవత్సరము అక్కడ తల దాచుకొనెను అప్పు డొతడు ఆంధ 
భాషయం దభిమాన మలవరచుకొనెను. అతని యన్న చనిపోగానే ఒక 
పక్షమువా రాతని కుమారుని సింహాసన మెక్కించిరి కాని (పతిపక్షము 
వారు విద్యానగరము నుండి ఇ్యబహీమును ఆహ్వానించి సింహాన 


మెక్కించిరి. ఆతని గోలకొండయ్సాత విజయయా[తవలె మహావై భవ 
ముగా సాగినది. 


ఈ ఇబహిము గోల్కొండ రాజ్యమును విస్తరింపజేస్తి వరిపాల 
నము పటిష్ట మొనర్చి రాజ్యమును సంపన్నము కావించెను. 1565 లో 
జరిగిన రాక్షసి-తంగడి (తల్లి కోట) యుద్దములో ఈతడును విజాపురము, 
అహమ్మదు నగరము, బీదరు సుల్తానులతో ఏకమై, యుద్ధములో 
సంపూర్ణముగా వొల్గొని, తన్ను పూర్వము రక్షించిన అళియరామరాయల 
మృతికిని, విజయనగర రాజ్య విచ్చి త్తికిని తోడుపడెను. ఆ విజయముతో 
నతనికి అపారధనమును రాజ్యవి_స్ఫృతియు లభించెను, ఈత డెన్నో 
(వజోవయోగకార్యములు కావించి గంగాధరుడు మొదలగు ఆంధ 
కవులను పోషించి, కృతులంది, పొలితులకు పీతిపా[తు డయె్యను. 
మల్కిభరామ నామముతో నీతడు ఆంధ కవులచే బహుథా కీర్తింప 
బడెను, 


“రాయిటుభట్ట! యేమి కవిరత్నమ, పిల్చితి? వీవి వద్యముల్‌ 
ఏ యవనీశపై ! నృపకులేశ్వరుండౌ నిభరాముశాహి పై, 

నాయత పుణ్యమూ రి యత డర్గులు వెడిన నిచ్చు; నిచ్చునా 
వేయును రెండువేలు? పదివేలును లక్షలు. గోట్లు నిచ్చునౌ 1” 


మరియు నతడే వీడవచ[కవర్తియని, పదునేడవ రాజనియు, రాజ 


నోరి నరసింహశాస్త్రి 531 


నగా ఇభరాముడే రాజనియు, ఇభరామునకు తక్కిన రాములెవ్వరు సమా 
నులు కారనియు, ఇంకను ఎన్నెన్నియో విధముల నాతని కిర్తించిన 


చాటు పద్యము అనేకము లున్నవి, అతడు (బతికియున్నపష్పుడే కాదు 
ఆ | పభువు మరణవా _ర్రవిన్న కవి విధాతను తిట్టుచు. 


“చారుయ వేధనున్‌ సుగుణిం జంపితి, వర్థుల కేమి దిక్కురా, 
చేదిక నింతరాజును సృజింవంగ నీ తరమా వసుంధరన్‌ $ 


అనీ విలపించెను, 


అట్టి మల్కిభరామ్మ పభువు సామంతుడు యయాతి చరిత కృతివతి 
మైన అమీనఖాను, మూడుతరములనుండి అతని కుటుంబమువారు 
గోలకొండ కుతుద్దాహీల కొలువులో నుండిరట. [గంధావతారికలో మల్కిభ 
రామును కొలిచిన సంగతి మాత్రమే కలదు, పంచమాశ్వాసాంత 
పద్యములలో నొకదానిలో బభరాముశాను కొలిచినట్లున్నది. రెండవ 
పద్యములో ఈ వంశమువారి కందరకు అన్వయించు “కుతుబుశాహు 
అనువదమే వాడబడివందును (గంథము నమా _పియగునప్ప టికి 
మలి భరాము మరణించేనేమో యను సందేహము కలుగుచున్నది. ఏది 
ఎట్టున్నను అమీనుఖాను మలి భరాము తర్వాత గోల్కొండ రాజ్యము 
సమర్ధతతో నేలిన అతని కుమారుడగు కులీకుతుబ్దా కాలములో కూడ 
మహోన్నత పదవిలోనున్నమాట నిజము, తెలుగుభాషా సమితివారు 
[పచురించిన విజ్ఞాన సర్వస్వములో జనాబ్‌ సిద్దికి, అబుల్‌ మజీద్‌ [వాసిన 
వ్యాసములో నిట్లు [పస్తావించిరి. 

“మొహమ్మద్‌ ఆమీన్‌ అమీనుల్‌ ముల్క్‌ అను మరియొక విద్యాం 
సుడు అతని (కుతుబ్దా) యాస్థానమున మిర్‌జున్లూ (ఆర్థికమం|తి) వదవి 
వహించి రాజ్యమునకు సంబంధించిన జాత్యఖివృద్ధాదాయకములగు 
కార్యములయందు రాజునకు సాయవడుచుండెను. ఇతనికే పొన్నికంటి 
తెలగనార్యుడు తన యయాతిచరి[తము నంకితమిచ్చిన ది. 


కౌబట్టి (గంథావతారికలో కవి కృతిపతి ఉన్నత పదవిని 
గూర్చియు, ఆతని కుమారుల సమర్ధతను గూర్చియు ప్రస్తావించిన 


532 సారన్వత వ్యాసములు 


విషయములు కవి సహజములైన యతిశయో క్తులుగానే గాక సతో క్తులు 
గానే మనము [గహింపవలెను. 


అవతారికవలన అమీనుఖాను వీర శిఖామణియై శ _తువులను 
జయించిన వాడనియు *బట్లకు పట్టంచుల పచ్చడాలు, వరహాలు, 
సరాల్సు గుజ్తాలు, పల్ల కీలు కుంచెల యందలాలు, గొడుగులు, పడగలు 
తోరహత్తుగా' నిచ్చినవాడనియు  తెలియవచ్చుచున్నది. అమీను 
పురములో గొవ్చ చెజువు (తవ్వించెనుకా, సలనాట సత్యచింతామణి, 
పొట్ల చెర్లలో బెడగై న మసీదు కట్టించెను. దానిని చూచి శివుడు అక్క డే 
ఉండి వెండికొండకు పోదలపకున్నాడని కవి వర్ణించుటచేత, ఆది తెల్లని 
పొలగచ్చుతో చేయజడినదని ఊహింపదగును. అత డెన్నో కృతులు 
అంకితము కావించుకొనెను. మామిళ్ళు, పనసలు మొదలగు ఫలవృక్షము 
లను చంపకములు, పొగడలు మొదలగు పూలచెట్లును, మ లీంగులు, 
గొజ్జగులు మొదలగు తీగెల పొదల మొక్కలును గలిగి పూచి కాచియుండు 
తోట లెన్నేయో నిలిపెను. 'చలిపందిరులును, సత్తరువులు, నూతులు, 
బావులుం బువుదోటలు చెర్వులు సల్లిండ్లును మొదలుగా” ఎన్నియో 
నిలిపెనుం 


అతనికి ముగ్గురు భార్యలు బడేవీవీ, సెక్కరవీలీ, సెమ్మెనీనీ. 
వారందరు గూడ భర్తవలెనే ధర్మకార్య తత్పరలు, వారిలో బడేవీవీ 
అ_త్తవారిండ్లకుబోవు కన్యలకు కట్నము లిచ్చెడిది; పొద్దుననే లేచి- 
వాడలలో పసిబీడ్డలకు పాలుపోయును; అర్థరాతమున వచ్చినను 
ఆకొన్న వారికి అన్నము పెట్టెడి ధర్మాత్మురాలు. సెక్కరబీబీ చుట్టముల 
పాలిటి తంగెటిజున్ను. సెమ్మె బీవీయు బంధు పీతిగల పతి వతాతిలకము, 

ఈ ముగ్గురివలనను అమీనుఖానుకు ఐదుగురు కుమ*ళ్ఫు పుట్టిరి, 
వారందరు వీరులు. రాజనీతి విశారదులు, బహుబిరుదాంచితులు, 
గతాతఖాను డను కుమారుడు ఆక్ఫరును మెప్పించెను; విశ్వనాథ దేవుని 
వలన నేనుగులు సంపాదించెను; ఏదులభాను వీటికిపోలు కప్పములు 
గొనెను; మాదనమల్కబరీదు నిజాంశాహు ను తన (ప్రభువగు మల్కిభ 
రామునకు పన్నులు కట్టునట్లుచేసి మన్నన వడసేను మరియు 


నోరి నరసింహకశా స్రీ 533 


నతడు న్యాయాధిపతి వదవి వహించి అరబీ, పారసి, గుజరాతి, ఆరెమచ్చ, 
తెనుగు, కన్నోజి మొదలగు భాషలు |వాయనుు చదువను నేర్చినవాడు. 
క ర్రారుని మనసులో నెప్పుడును నిలుపుకొనువాడు, రెండవ కుమారుడగు 
ఫాజిలుఖానుడు పెద్దసేనలతో శ్రీరంగరాజు కడకేగి మంచిమాటలతో 
దెచ్చి తన [ప్రభువుకు మితునిగా నొనశ్చెను. మూడవ కుమారుడగు 
అబ్దులలీ వీరుడేకాక అరవీ, పారసి, కన్నడము, రుమ్కీ కన్నోజి, తెనుగు 
మొదలగు భాషలు, నేర్చి కుతుబుశాను మెప్పించినవాడు. నాల్గవ 
వాడగు అబ్ల్టుల్‌కరీము పొరసి, యరబి నేర్చి ఇభరాముశాహును చేతలచే 
మెప్పించి “తగటు దట్లిలు, కుళాయాీల్కు గుజ్టములు, అందలములు, 
గొడుగు బహుమానములుగా పొందినవాడు. ఐదవవాడగు షేకీభరాముడు 
శ తువుల జయించిన వీరుడు, 


" వీఠరందరును భగవద్భక్తి కలవారు మొదటి నలుగురును హజరతి 
మోఖిదుంజి భాదిరి శిష్యులు, చివరివాడు హజరతి శేఖుబుదురుది ఖాదిరి 
శిష్యుడు. 

కృతిపతియగు అమీనుఖానుడుతానును, తనకుమాళ్ళున్ము ఇభరాము 
శాహును విశ్వాసవ్యాతులైై కొలుచుచు ఇష్టులె వ ర్తించినవారుః 

ఆ కాలమున గోలకొండ రాజ్యము సంపన్నమై (వజలు సుఖ 
శాంత జీవనము చేయుచుండి రనుట నిశ్చయము. ఆ సుఖజీవనము 
యయాతిచరిత రచనలోగూడ (పతిబింబించుచున్నది. 


కథానుసర ణొాదిక ము 


యయాతిచరి తము ఐదాశ్వాసముల పబంధము. సూలముగా 
నందులోని విషయములు ఈ కింది విధముగా విభజింపవచ్చును, 


ఆశ్వాసము పద్యములు విషయసం[గహము 
I 1_74 (గంథావతారిక 
99 75-100 (పతిష్టానపుర వర్ణనము, రాజు యుయాతి_ 


సభ, 


534 


99 


Il 


99 


9) 


33 


9 


$9 


39 


III 


3 


101-121 


122.124 
1-2 

లే లేడి 
లేలి-౮| 


52.60 


61-07 


88.101 


102.117 


110-180 


124_126 
1.2 


3.40 


సా రన్వత వ్యానములు 


చెంచుల విన్నపముపై వేటకు రాజు ఆజ్ఞ 

ఇచ్చుట. 

ఆశ్వాసాంతములు- గద్య, 

ఆశ్వాసాదికము, 

వేట వర్ణన ము, 

రాజొక ఇట్టి వెంటబడి హిమవంతమును ఆకాశ 
గంగను చూచి జాబాలియ్యాశమము బేరి 
మునికి మొక్కు ట, 

సంభాషణములో యయాతి వేటలో ఇట్టీని 
వెంబడించి వచ్చితినని చెప్పగా, జాబాలి 
పూర్వము రక్కసిరూవమున నున్న 
మెకము వెంటబడి రాముడు మోసపోయె 
ననెను ఆకథ ఏమని యయాతి 
యడుగుట. 

రామాయణ కథా పారంభము. రావణుడు 
స్వర్శముపై దండువెడలి వెండికొండకడ 
విడిసి వెన్నెలలో విరాళితో విహరించుట. 


రంభనుచూచి బలాత్కరించుట, నలకూబరుడు 
రావణుని శపించుట. 


రావణుడు దేవతలను జయించుట. దేవతలు 
మొర పెట్టుకొన గా వి షు వు అభయ 


మిచ్చుట, 
దశరథుని వివాహములు, కుమారజననము, 
విశ్వామితాగమనము. 


ఆశ్వాసాంతములు_గద్య,. 
ఆశ్వాసాదికము, 


రావణాదిక సంహార మొనర్చి రాముడు 


నోరి నరసింహశాస్త్రి 


క్‌ 3 


93 


39 


9? 


IV 


?9 


4130 


61.01 


02-100 


101.199 


160 
161-169 
1-2 
3.19 
1409 


535 


అయోధ్యకు వచ్చి సుగివాదులను పంపి 
బహుకాలము రాజ్యము చేసిన కథ 
వాల్మీకి విస్తరించినది తాను సంక్షేప 
ముగా చెప్పితినని జాబాలి ఒంటిగా 
నడవులలో తిరుగరాదని యుపదేశింపగా 


యయాతి సెలవుతీసికొని వెళ్ళుచు దప్పి 
గొనుట. 


యయాతి నూతిలోనున్న దేవయాని 
నుద్ధరించి ఆమె కథ ఘూర్జిక యను 
చెలిక ఎత్తే చెప్పగా వినుట. 

జల|క్రీడావర్ణనము దేవయానిని శర్మిష్ట 
నూతిలో [తోయించిన కథ_యయాతి 
తన [పోలి కిగుట 

దేవయాని వట్టువట్టగా శుక్రాచార్యులు, వృష 
పర్వుడు వచ్చుట, శర్మిష్ట కన్యకాసహస్ర 
ముతో దేవయాని దాసి యగుట. 

కులాచారమునకు విరుద్ధముగా పెద్దగా పెరి 


గిన దేవయానికి వివాహము 
చేయలేదేమని వృషపర్వు డడుగగా 
శుకుడు కచునికథ ఆ శాపాంతము 
చెప్పుట. 

అందరు వీటికి తిరిగివచ్చుట. 

ఆశ్వాసాంతములు-గద్య. 

ఆశ్వాసాదికము. 

వసంత ర్త్తు వర్ణనము, 


దేవయాని చెలులతో చేసిన వనవిహారము, 


536 సారన్వత వ్యాసములు 


39 90-52 యయాతి వచ్చి శర్శ్మిష్షను చూచి ఆమె 
సొోయగము వర్ణించుట. 
1 ఫిలి.ఏఫ్‌ యయాతి దేవయానిని చూచి ఎరిగియు 


ఎరుగన టై ఇరువురినిగూర్చి (పశ్నించుట-_ 
శర్శిష్టనుగూర్చి తెలియుటి కోరిక. 


19 086. 64 దేవయాని శర్మిష్టసంగతి చెప్ప తన్ను 
వివాహ మాడుమని కోరగా [బాహ్మణ 
కన్యను వివాహమాడుట దోషమని 
యయాతి నిరాకరించి శుకాదార్యు 
డొప్పిన నొప్పుకొందువా యన నొప్పు 


కొందున నుట. 

99 6.79 శుక్రాచార్యుల అనుమతితో దేవయానివి 
వివాహ మాడుటకు యయాతి సమ్మ తిం 
చుట, 

5 74124 దేవయాని యయాతుల వివాహము, 

> 129-190 అప్పగింతలు, 

» 151.162 — యయాతి దేవయానితో స్వపురమునకు 
వచ్చుట. 

9 163.163 ఆళ్వాసాంతము-గద్య. 

Vv 1 ఆశ్వాసాదికము, 

4 2.29 దేవయానీ యయాతుల రహః[కీడలు, 

8, 96.41 దేవయాని యదు దుర్వసుల గనుట, 

59 42_44 శర్మిష్ట తన దుస్థి తికి చింతిలుట. 

99 45.49 కొలువున్న యయాతిని వనముచూడ 
రమ్మని వనపాలిక యర్థింపగా నతడు 
వచ్చుట. 


» 5009 అటువచ్చిన యయాతిని చూచి శర్మిష్ట 


నోరి నరసింహశాస్త్రి 


క్‌ 


93 


39 


ఏకి 


99 


93 


క్‌ 


3 


94 


(0-88 


088-108 
109.139 


194.150 


lol 


15న 


155-154 


195 


156 
197-159 


537 


నమస్కరించి. తన్ను ఏలుకొనుమని 
వేడుట. శుకునియానతి తెలిప మనస్సు 
మరల్చుకుని యయాతి నగరికి పోవుట, 

శర్మిష్ట విరహము. శిశిరోపచారములు, 

యయాతి విరహవేదన 

వెన్నెలలో శర్మిష్టయు, యయాతియు విరహ 
వేదనతో మైమరచి వెడలి ఒకరినొకరు 
చూచి హపొదరింటి లోనికిపోయి వలరాచ 
కలయికల నలరుట. 

శర్మెష్టను కానక ఆమె చెలులును, యయాతిని 
కానక ఆతని చెలువలును వారికి వెదకి 
వారిని చూచి సంతసించుట, 


సూర్యోదయము కాగా దిడ్డితోవను యయాతి 
నగరు చొచ్చుట. 

రేయి పవలనునవి ఎరుగక యయాతియు, 
శర్మిష్టయు మదన కీడల దేలుట. 

శర్శ్మిష్టయందు [దుహ్యుండును, అనుండును, 
పూరుండును పుట్టుట. 

ఐదుగురు కొడుకులు తన యాజ్ఞలు చేయు 
చుండగా యయాతి రాజ్య మేలుట. 

ఫల[శుతి. 

ఆశ్వాసాంతములు-గద్య. 


పెన నిచ్చిన శ తథాసం[గహమును బట్టి యయాతి చరితములోని 


కథ నన్నయ ఆదివర్యములోని యయాతి కథనే అనుసరించెనని స్పష్ట 
మగుచున్నది ముఖ్యమైన భేదము ఒకటి. యయాతికి శుక్రుని శావము 
వలన వార్ణకము వచ్చుట మొదలగు కథయు, తపోమహిమజే (బ్రహ్మ 
లోకమున బహుకొలముండి ఇం[దలోకమునకువచ్చి యచ్చట ఇందు 
నితో సంభాషణమున మహర్షుల తపంబు నవమానించి నందులకు స్వర్గ 


538 సారన్వత వ్యానములు 


లోక్యభష్టుడె పడిపోవుచు అంతరిక్షమున దౌహి[తులున్న సద్భువనంబున 
సత్సంగతిచే మరల ఊర్జ్వలోకప్రాప్తి నందుటయు నను కథాభాగములు 
ఇందులో వదలివేయబడినవి, నన్నయ ఆదిపర్వము తృతీయాశ్వాస 
ములో ప 94.225 వరకు నున్న కథలో 97-181 పద్యములలో నున్న 
కథనే ఈ కావ్యములో (గ్రహించి విస్తరింపజేసెను. 


నన్నయ [5 గద్య పద్యములలో చెప్పిన యయాతి కథను తెల 
గన్న 919 పద్యగద్యములలో పెంచెను. ఈ పెంపు ముఖ్యముగా వర్ణ 
నల వలనే కలిగినది. ఆ వర్ణనలకు ఆధారములును నన్నయ కథలో 
నున్నవే యని ఈ రెండు ఊదాహరణములచే స్పష్టపడును. (నన్నయ 
ఒక కంద పద్యమునను, చిన్న వచనములోనను (ఆ. వ. ఆ. శి వ. 
154_15క దేవయాని శర్మిష్టాదులతో పుష్పావచయము చేయుచు నిష్ట 
వినోదంబుల సున్నదని చెప్పిన కథను తెలగన్న చతుర్ధాశ్వాసములో 
ల_29 వరకు పద్యములలో పెంచెను. (ద్ర ఆ తర్వాత నన్నయ ప, 
158 లో “అతిశయ రూపలావణ్య గుణసుందరి యయిన శర్మిష్ట నెబుంగ 
వెంటి” అని మా్యాతమున్న వచన భాగ మాధారముగా జెసికొని శర్మిష్ట 
(పత్యంగ వర్ణనము చేయుచు యయాతి మనస్సులో కైవారము చేసి 
నట్లు 24 గద్యవద్యములలో (ఆ 4. పః, ఏ1_54) పెంచెను. తక్కిన 
పెంపుదలలును ఇట్టి వె; 


ఇది |పబంధము కనుక దాని కనుకూలముగా నన్నయ పురాణ 
కథను కొన్ని యొడల ముందు వెనుకలుగా తెలగన్న మార్చెను. పురాణ 
పక్కికి సహజముగా భారతములో ముందే కచ దేవయానుల వృతాం 
తము చెప్పబడినది. అట్లు చేసినచో యయాతి చరితమను నీ వబంధ 
మునకు ఉచితముగా నుండదు, కనుక (పతిష్టానపుర వర్ణ్షనముతోడను, 
దానిని పాలించు యయాతి వర్ణనముతో, అతని వేటతో ప్రారంభమైనది. 
ఈ విథముగా |పబంధ కథానాయకుడు యయాతికి ప్రాధాన్య మీయ 
బడినది. కచదేవయానుల వృత్తాంతము ఆ తర్వాత వృషపర్వు డడుగగా 
శుక్రాచార్యులు చెప్పినట్లు సందర్భము కల్పింపబడినది. ఆ కథ శుక్రొ 
చార్యులచే చెప్పించిన తీరులో కొంత జాచిత్యభంగమున్ననుు (ప్రబంధ 


నోరి నరసింహశాస్త్రి 539 


రచనా పద్దతికి అనుగుణముగా ఆ మార్పు చేయబడినది, ఇట్టి వే మరి 
కొన్ని చిన్నమార్చులును గలవు. 


కాలానుగుణముగా తెలగన్న చేసిన రెండు మార్పులు (పత్యేక 
ముగా [వస్తావింపదగినవి. అవి కాల్మపభావముచే కవులలో వచ్చిన 
మార్చును సూచించును. 


జల|క్రీడానంతరమున శర్మిష్టయు దేవయానియు పొరపాటున 
ఒకరి వలువ యొకరు కట్టుకొనిరి. అందులకు ముందు అసహ్యించుకొని 
నిందించినది |బాహ్మణ కన్యయగు దివయానియే. నన్నయ భారత 
ములో అట్లు నిందింపబడిన పిమ్మట కోపించి శర్మిష్ట యు త్తరముచెప్పి 
నూతిలో వడ|దోసినది, తెలగన్న కథలో ముందు అసహ్యపడి నిందించి 
నది రాచబిడ్డయైన శర్మిష్ట. దేవయాని ముందు మంచిగా చెప్పి చూచి 
నది; పిమ్ముట నవ్వులాటగా [తిప్పజూచినది. అప్పటికిని రాచకూతురు 
ఉఊడుగక కేరడము లాడగా ఓర్వలేక దేవయాని తాను రాక్షసాచార్యుని 
కూతురనని యతిశయము చెప్పుకున్నది. ఆ మీదట శర్మిష్ట గయ్యాళియె 
వినిపించుకొనక దేవయానిని నూత (తోసివెళ్ళినట్లు తెలగన్న వర్ణించి 
మార్చు చే సెను. 


ఈ మార్చు తెలగన్న సంస్కృత భారతమునుండి తెచ్చినదియు 
కాదు, తెలగన్న తన కథా రచనమునకు సంస్కృత భారతము చదివిన ట్రీ 
కనబడదు. ఈ సందర్భములో సంస్కృత భారతములో గూడ ముందస 
హ్యపడినది దేవయానియే. కాని శర్మిష్ట (వతి వచనములో నన్నయ 
వాడినకంటె త్మీవమైన పదజాల మున్నది. అందులో శర్మిష్ట దేవయానిని 
“నీవు యాచకవి, రిక్తవు, భిక్తుకివి ఇత్యాదిగా నిరసించినట్లున్నది. 
రాచకూతురగు శర్మిష్ట అతిశయమును, గయ్యాళితనమును చెవ్పదలచిన 
తెలగన్న సంస్కృత భారతము చూచియుండినచో ఆ మాటలు కూడ 
చేర్చియుండెడివాడే' 


రెండవ మార్చు శర్శ్మి షా యయాతుల సంయోగ సందర్భము 
లోనిది. భారతములో నాకథ యిట్లున్నది. శర్మిష్ట యయాతిని తన 


540 సారస్వత వ్యాసములు 


భర్తగా జేసికొను కుతూహలముతో నున్న సమయమున అశోకవనికా 
లోకన తత్పరుడై న యయాతిని జూచి తన్ను భార్యనుగా పరిగహింపు 

మని (్రార్గీంచినది. యయాతి తాను శుక్రునికి శయనమున శర్మెష్టను 
పరిహరించితిననియు, బొంకనేరననియు చెప్పెను, కాని శర్మిష్ట యాత 
నితో నా వాక్యము వివాహసమయమున నిచ్చినమాట కావున బొంకుటచే 
అసళ్యదోషము రాదని శు[కనీతినే తెలిపి ఒప్పుంచినది. 


ఈ[వబంధములోగూడ యయాతి పుష్పవనము జూడబోయినవుడు 
శర్మిష్ట యాతనికి నమస్కరించి భార్యగా నేలుకొమ్మని (పార్టించినది. 
కాని యయాతి యియ్యకొనక తక్రుని యానతి తెలిపి “ఆతని యాన 
తికి వెజచి మిగుల నమ్మగువ పయిందగిలిన తనమది మగుడించి నగ 
రికిం జనియొోను, అంతేకాని భారత కథలోవలె వివాహ సందర్భములో 
ఇచ్చినమాట తవ్పుటచే నసత్య దోషము రాదని చెప్పి ఒప్పించినట్లు 
ఇందులో లేనేలేదు అట్లు శు కభయముతో వెళ్ళిన యయాతియే ఆ 
పీమ్మట మదన వరవవడె వెన్నెలలోవచ్చి, తనవలెనే మదన పరవళు 
రాలై వచ్చిన శర్మిష్టను "కూడెను ఈ సందర్భములో దీ ధర్మమును 
పాటింపక, శు కకోపమునకు భయపడక పొోవుటే కాక దానిని పూర్తిగా 
విస్మరించి, [పకృతి సిద్దమగు కామావెశముచే సరవశులై. ఇద్దరును 
సంయోగము చేసినట్లు కథ మార్చబడినది. పైగా ఈ ధర్మవ్యత్య 
యము వలన యయాతి కెట్టి బాధయు కలిగినట్లు సూచితము కాలేదు. 
కావ్యాంతమందు దేవయానివలనను, శర్మిష్టవలనను కలిగిన ఐదుగురు 


పుతులు భక్తితో సేవించుచుండగా యయాతి సుఖముగా రాజ్యము 
చేయుచున్న బ్లు వర్గింవబటినది, 


ఈ రెండు మార్పులలో మొదటిది కవికాలములో [బ్రాహ్మణ 
త్వమునకు కంటె రాచదికమునకు వచ్చిన యతిశయమును _కిబింబిం 


చును. రెండవ మార్పు కామధర్శ మె అన్ని ధర్మములకంటె నెక్కువయని 
సూచించుచు ఆ కాలములో [ప్రబలిన నుఖజీవనముచే జనులలో (పవృద్ధ 
మైన భోగాలాలనతను స స్పష్ట షముగా చితించునున్న ది. 


యయాతి చరి[తములో తెలగనార్యుడు నన్నయ రచింఛిన 


నోరి నరసింహశాస్త్రి కశ! 


భారత కథనే కాక పద్యములను పద్యములనే పెక్కు తావుల ననుసరిం 
చెను. పై రెండిటిలో మొదటి దాని కథాసందర్భ ములో స్ప గ్రక్రర్రువలి" 


“వలువలు వీడ్వడుట' ఇత్యాది పదములు కూడ నన్నయ (పయోగించి 
నవే తెలగన్న [గహించెను, 


పెన నుదాహరించిన మార్పు లేకాక కథకు తెలగన్న చేసిన పెద్ద 
చేర్చుకూడ ఒకటి ముఖ్యముగా గమనింపదగిన ది, 


ఈ |పబంధములో యయాతి వేటాడుచు లేడిని తరుముచు 
ఒంటిగా పోయి జాభాలి యాశ్రమము చేరుట, అక్కడ జాబాలి యుయా 
రీతో అట్లురాజులు ఒంటరిగా రారాదనుచు, పూర్వము రాముడిల్లె ఒంటిగా 
మృగము వెంటబోయి అలజడి పడెనని చెప్పుట, అందుపై ఆ కథ 
యేమని యయాతి యడుగగా జాబాలి రామాయణ కథ చెప్పుట 
కల్పింపబడినది. ఇది యాం[థ భారతములో గాని సంస్కృత గారత 
ములో గాని లేదు. స్పష్టముగా ఇది యెదోవంక కల్పించుకొని కొంత 
యసందర్భముగా చొప్పించిన కథగా కనిపించును. ఇది 120 గద్య 
పద్యములలో విస్తరింప బడినది ఈ [పబంధములో కథా సందర్భ 
మున్న [గంథభాగము మొత్తము 628 గద్యపద్యములు గనుక అందున 
ఈ రామాయణకథ రమారమి ఐదవవంతు నడచినదన్న మాట | 


దీనికి కారణమేమని విచారించినచో, వెంటనే స్థూలదృష్టికి 
స్ఫురించునది అం|ధకవుల కందరికి అభిమానపా(త మైన రామకథ 
చెప్పిననె కాని కవితాశ క్రీ సాఫల్యము నొందదను కవుల విశ్వాసము, 


సందేహము లేకుండ ఇది తెలగన్నను శ్రీరామకథ చెవ్వుటకు ప్రోత్స 
హించెను. 


తెలగన్న శ్రీరామకథ ప్రారంభించిన తీరు చూడగా మరియొక 
సూక్షకారణముకూడ స్ఫురించును, ఇందులో రామాయణకథ రావణుడు 
లంకాపట్టణ మేలుచు స్వర్గముపై దండువెడలుటతో నారంభమగుట 
గమనింపదగినది, ఆ పిమ్మట రావణుడు వెండికొండ కడ విడిసి వెన్నెల 
రాతిలో విరాళశినొంది రంభను బలాత్క రించి నలకూబరశాసము నొందుట 
వర్ణింపబడినది. ఇంతవరకు ఈ కథ 41 గద్య పద్యములలో నడచినది, 


542 సారన్వత వ్యానములు 


ఈ భాగము వూర్తిగా తిక్కనామాత్యుని నిర్వచనోత్తర రామాయణ 
కథను ఒరవడిగా పెట్టుకొని సాగినది. వెన్నెల వర్ణన, చకోరముల విందు 
వర్షించుటలో తెలగన్న తిక్కననే అనుసరించెను. [పధానకథలో నన్నయ 
ననుసరించెను గనుక, ఈ సందర్భము కల్పించుకొని తెలగన్న తనకు 
తిక్కన కవితపై గల గౌరవాదరములు వెల్బడించెను. అల్లే తెలగన్న 
ఎరనను గూడ అనుసరించి కవ్మితయముపై తనకుగల భక్తి (పదర్శిం 
చెను. పూర్వకవుల యనుకరణములు ముందు [పత్యెకముగా (పసా 
వింతుము, 


ఈ [పబంధకథ యయాతి తనయైదుగురు కుమారులు సేవించు 
చుండగా వై భవముతో పుడమి యేలెనని పూర్తికావింపబడినది 
[ప్రబంధములో వ సైైక్యమును గూర్చి మంగళాంతము చేయవలెనను 
నిచ్చమ్మాతమె ఇందులకు కారణముకాదు. కృతిపతియైన అమినుఖాను 
తన ఐదుగురు కుమారులు సేవించుచుండ సిరిసంపదలతో నటే వర్టిల్ల 
గలడని సూచించుచు, యయాకతికిని, కృతిపతియగు నమీనుఖానునకును 
సామ్యము కూడ (పదర్శించుట కవి యాశయముగా తోచుచున్నది. 
[గంథాదిలో 


“అమీనుఖానునకున్‌, సిరులుం గడు నమరు కొమరులుం గలిగి 
మనునట్లుగా నా యొనర్చం బూనిన. ..కబ్బంబునకుల 


అని పేర్కొని (గ్రంథము ముగించి [గంథపఠనాదిక ఫల(శుతిగా, 


““ర్పిడిముడిచేం బొంగి వెండియు. బై ండియుం 
(దవ్వి తండముగాంగం దవిలి మెజసి 
కొడుకులు( గోడం[డుం గూతులు మనుమలు 
మనుమరాండును మేలిమగువపిండు 
పాండియుం బంటయు. బల్ల కీ లేను(గుల్‌ 
సౌలల గుల్హముల్‌ చాల గలిగి 
సెంపు వేల్పులరాయని సొంపు నొనర 
మనుచు నుందురు తనరు సేమముల నెపుడు” 


నోరి నరసింహశాస్త్రి 543 


అని యిహలోకై శ్వర్యము మతమే కవి చెప్పి తన కాలములో 
(పబలియున్న సుఖభోగై కచింతను వెల్ల డించెను. 


ఈ కవి యవలంబించిన స్వతం|త వద్దతులు మరికొన్ని కూడ 
కలవు మొదటిది అచ్చ తెనుగు కావ్యము వాయుట. తర్వాత పూర్వకవి 
స్తుతి కుకవి నింద ఇత్యాదికము చేయుకుండుట్క కవి తనవంశము 
వర్ణించుకొనకుండుట, మహమ్మదీయుడై న తన కృతిభర్తను ముక్కంటి 
మొదలగు హైందవుల దేవతలతోడను, పురాణ పురుషులగు భగిరథాదుల 
తోడను సామ్యము చెప్పి, విష్ణువు మొదలగు హైందవ దేవత లాతనకి 
జయైశ్వర్యములు కూ ర్తురుగాక యని (పార్టించుట. 


ఈ [గంథము సూతుడు శానకాదులకో, మరియొకరు ఇంకొకరికో 
చెప్పినట్లు లేదు. కాని ద్వితీయాశ్వాసాదినుండి కృతిపతి సంభోధనమైన 
తర్వాత “అటమీద తెజంగు వినుండు' “అటమీంది తెజంగు వినుముి_ 
ఈ విధముగా కృతిపతికే వినిపించినట్లు కనబడుచున్నది. ఒక్క చతుర్ధా 
శ్వాసాంతమున మాత్రము “అనవుడు నట మీంది తెలం గెట్టుండెనని 
యడుగుటయు” అను వచనము కలదు. అది కృతిపతి [వశ్న యనుట 
సమంజసము కాదు. ఈ కథకూడ కవి మొదట వై శంపాయనుండు 
జన మేజయున కిట్ల నియె అనియో దానికి తుల్యమైనట్టిదో కల్పించి, 
ఏదో కారణముచే నది తొలగించి యుండును, పొరపాటున చతుర్ధా 
శ్వాసాంతమున మొదట |వాసినది మిగిలిపోయిన దని ఊహింపదగి 
యున్నది, తెలగనార్యుడీ [గంధము [వాయుచుండగా తెలిసి, 
అమీనుఖాను డడిగి తనకు కృతి యిప్పించుకొనెను గదా 1 


కవితా విశేషములు 


ఆ కాలమున ఒకవంక రాఘవపొండవీయము, హరిశ్చంద 
నలోపాఖ్యానము వంటి సరికొ త్ర ద్వ్యర్థి కావ్యములు పుట్టినవి, సూరన 
రాఘవపాండవీయముతో తృప్రినొందక, కళాపూర్ణోదయమును కథా 
నిబంధనములో ఒక్క (కొ త్రపోకడ తోడను, [ప్రభావతీ వద్యమ్నమును 
కథాకథనములో కొత్త మార్గమునను రచించెను. భట్టుమూర్తి 


టె 


ర్‌శ్షశ్త సారస్వత వ్యానములు 


వసుచరిత్రము శ్లేష్యపధానమై సందిత|శ్రుతివలె నడచిన యపూర్వ మహా 
కావ్యము. విద్యానిలయమైన శ్రీ విద్యానగర రాజ్యములో కవు లీ విధ 
ముగా (క్రొ త్రతెన్నులు తొక్కుచుండగా గోలకొండ రాజ్యములోని 
ఆంధ కవులు కూడ [కొత్త (కొత్తదారులు (తొక్కుటకు యత్నించిరి 
మరింగంటి సింగరాచార్యుడు నిరోష్ట్యరామాయణమును, తెలగన్న 
అచ్చతెనుగులో యయాతి చర్మితమును రచించిరి. నేటి కాలములో 
వలెనే కవులు సరికొ త్రరీతులు వెదుకసాగిన కాలమది! ఏ కాలమునందై. 
నను ఈ నూతనత్వచింత చిత్రకవిత్వ పథములకి దారి తీయుట 


సహజము. 


పాల్కురికి సోమనాథుడు “ఆరూఢ గద్యపద్యాది (పబంధపూరిత 
సంస్కృత భూయిష్టరచన మానుగా సర్వసామాన్యంబు గామి జాను 
తెనుగు విశేషము [(వసన్నతకుి” అని తనకు సంస్కృతముపై కంటె 
జానుతెనుగుపై విశేషాభిమాన ముండుటకు కారణము దాని ప్రసన్నత 
సర్వసామాన్యత్వము అని స్పష్టపరచినాడు. తెలగన్న అచ్చతెనుగు 
కావ్యము వాయుటకు కారణము అట్టిస్వమత (పచారదృష్టి కాదు ఒక్క 
అచ్చతెనుగు పద్యము కావ్యములో ఉన్నను గొప్పగా చూతురు కావున 
కావ్యమంతా అచ్చతెనుగులో చెప్పినచో 'మెచ్చరొ, అబ్బురం బనరొ, 
మేలనరో, కొనియాడరో నినున్‌ ?” అన్నారట అప్పన్నగారు ! కావ్య 
మంతా అచ్చతెనుగులో చెప్పడమె ఈ కావ్యములోని [పధాన విశేష 
ముగా తలపోసినట్లున్నాడు కవి. ఆదిపైగా 'నమున్నెవ్వరు నొడువని 
తెన్ను’ కూడదు. అంకేగాని.తెలగన్నకు అచ్చతెనుగుమీద (పత్యేకాఖి 
మానము కాని, సంస్కృృతముపై ద్వేషముకాని ఉండి చేసినదికాదు, 
పైగా సంస్కృతము నాతడు వెల్పుబాన యని గౌరవముతో పేర్కొ నెను. 
సంస్కతములోని బిరుదులు, పేళ్ళు తెలుగులో మారుపీళ్ళు పెట్టినచో 
వినగూడదనికూడ నియమము చేసికొనెను. 


తెలగనార్యుడు తేదలచిన ఈ [కొ త్తదనములో నిస్సందేహముగా 
కృతార్థుడయ్యెను. _ పెద్దకథను ఇట్టి భాషానియమముతో సరసముగా 
సాగించుట దుష్కరమగు కార్యము. భావసూక్ష్మములను [పదర్శించుట 


కే ౨ 


నోరి నరసింహశాన్రి 545 


యందును, వివిధవర్ణనలు చేయుట యందును, కథాకథనము సాగిం 
చుట యందును సంకెళ్ళు చేసికొన్న బందివలె కుంటువడి వ్యవహరింప 
వలసి వచ్చును; తెచ్చికోలు మాటలతో రచన సాగింప వలసి వచ్చును, 
కాని యట్టి లోవములు యయాతి చరి|తములో నెక్క డను కానరావు, 
అచ్చతెనుగి కవికి సహజముగా వచ్చినది, పాఠకులే కొంచెము అచ్చ 
తెనుగు అభ్యసింపవలెగాని, అట్లు చేసినవారికీ కావ్యము మేలనిపించును 
సంస్కృత పదఘటితములై న [గంథభాగములు సంస్కృత భాషా 
జ్ఞానము లేనివారు వఠించునవ్పుడు కలిగించుశ్రమను కూడ ఇందులోని 
అచ్చ తెలుగు పదములు కలిగింవవు. (పతిష్టానపురములో ని మేడల వర్ణ 
నము తిలకింతము ; 


“తళుకుల్‌ గుల్కెడు నందు మేడల తుదందార్కొన్న బంగారు కుం 
డలు మిన్నేటను గానిపించుచును విన్నాణంపుం దెల్విన్‌ గడున్‌ 
విలసిల్లం గని పె (డితమ్ము లనుదున్‌ వేల్చుం బువుంబోండ్లు చే 
తులం దేరంజన(జూచి నవ్వుదురు రంతుల్గాంగ జేజిదారల్‌” 


(ఆ 1, ప (8) 
' పుష్పలావికలను వర్ణించు సీసవద్యము. 
“బెళుకువై తళుకులు గులుకుకన్నుల చెన్ను 
కలువల కొకవింత చెలువ గొలువ (ఆ. 1వ, 84) 


\ 


ఇత్యాదిగా ఆద్యంతము ఒకటి విధముగా శబ్దార్దాలంకారములతో నడచి 
నది. ఈ |పబంధములో చెంచులువచ్చి యయాతిని వేటకు రమ్మనుట, 
వేట, రమారమి 60 గద్య పద్యములలో కవి వర్ణించెను. ఆ భాగములో 
నన్నివిధముల వేటలు చక్కగా వివరింపబడినవి, ఏదువెట, గంట వేట, 
తెరవేట యను మూడు విధములైన మృగముల వేటయు, పాదివేట, 
రిడివేట యను రెండు విధములగు పక్తుల వెటెయు కవి చక్కగా 
పోషించెను. ఆ భాగములు చదువునపుడు వేటవర్ణనకు అచ్చ తెనుగు 
పదము లదికి పోయినట్లు సంస్క్పృృతవదములు కుదురవనిపించును. 


వెన్నెలకీపిని, చకోరదంపతుల కేిలియు ముందు వర్ణించిన కవీశ్వ 


ఏఏ 


546 సారన్వత వ్యానములు 


రుడు తిక్కనామాత్యుడేయైనను దాని నాధారముగా జేసికొని తెలగన్న 
చకోరములవిందు అద్భుతముగా విస్తరింప జెసినాడు. 


“అనుకువెన్నెల. దాల్చి తునిచి 'సీవెలుచేసి 
వెన్నెల పాలను జున్నానర్చి 
గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెల వెన్న 
గలయ వెన్నప్పాలుగా నమర్శి... 
పండు వెన్నెలయను వెండిపళ్ళెరముల' 
జెల(గి యిల్లాం[డు వడ్డింవం జెలులు( దాము 
వేడుకలు మీజి బువ్వంపుంగూడుం గుడిచి 
పొదలు తమితోడ వెన్నెల పులుగు లమరి** (ఆ. 2 వ. 04) 


ఆ వర్ణన సందర్భములో తెలగన్న తానును వెన్నెల పులుగుగా 


మారిపోయి, వెన్నెల బువ్వములో పొఠకులనుగూడ చెలులను చేసి 
విందారగింప జేసినాడు. 


"ఇంతటి సుఖమైన వెన్నెలయే పంచమాశ్వాసములో విరహవేదన 
వడుచున్న శర్మిష్లకును, యయాతికిని ఎట్లు కార్చిచ్చువలెన్నై సెగ కలి 


గించినదో వర్ణితమైనది. ఆ వెన్నెలచిచ్చే తుదకు వారి నిద్దరిని వీకము 
చేసినిది. 


“పసురు(తు తమిరేంచంగా డ 
గ్గరి యంతట మిగుల. జెలంగు కాంకలచేనొం 
డొరులం గౌంగిట' జేర్చుచు. 


బరికింపుచు. గల్ల యనుచు. బాయుచు మగుడన్‌.” 


“కదియుచు. బాయుచు( [గమ్మజం 

గదియుచు. బాయుచును మిగుల గరగరితోం బూ. 
బొదరింటిలోనికిం జని 

వదలుచు దిగజాజు జిలుంగువల్వల తోడన్‌, 


(ఆ 5 వ, 128, 129) 


నోరి నరసింహశాస్త్రి కశ? 


కథ్మ్నాపారంభమునకు ముందు కవి “నా యొనర్పంబూనిన 
యబ్బురంబగు నిబ్బలు కబ్బంబునకుం (బావయగు [తోవ యెట్టిదనిన” 
అని చెప్పుటచేత దీనిని “బలు కబ్బంబు' అనగా మహా కావ్యముగానే 
భావించెననుట నిశ్చయము, మహాకావ్యమనగానే (పథాన లక్షణముగా 
వతావరుదీయములో చెప్పిన అష్టాదశ వర్ణనములును కలవా యను 
(పశ్న ఉఊదయించును. 


యయాతి చరిితనులో (1) నగరము ఆ. 1 వ, 75.90 లోనను, 
(2) ఆర్థవము అ. 3 వ, 2.9 నందును, (శ్రి శెలము ఆంవీప, 
4-41 లోనను, (4) బుతువు ఆ 4. వ. 3-18 నను (ఫ్ర చం[దో 
.దయము ఆ. 2 వ. 78-084 నను, (6) సూర్యోదయము ఆ. $- ప 28. 
90 యందును, (7) ఉద్యాన విహరము ఆ శి. వ,ర్‌4 55, ఆ 4- ప 
14.26, ఆ. 5. వ, ఏ0 60 లందును (6) సలిల (క్రీడ ఆ శ వ. 56-(3 
నను, (9) రతోత్సవము ఆ. 5 వ. 10-85, 128_152 లందును (10) 
విపలంభము ఆ. ౪ వ 70 126 నను, (lly వీవాహము ఆ. కీప, 
84-143 నను, (12 కుమారోదయము ఆ,$5 వ. 36-41, 158-154 
"లందును (19) వయాణము ఆ శ4_ప, 151165, యుద్ధయా(త ఆ, 
2 వ. 64.67 లందును, (14) ఆజి ఆ, 2. వ. 107, ఆశి, వ. 86 లను, 
"(ఓ నాయకాభ్యుదయము ఆ.5వ 155 నందును వర్ణింవబడినవి. 
శర్మిష్ట చెలులును, యయాతి చెలువలును వారి విరహతావము తగ్గించు 
టక్తు చేసిన యాలోచనలు వంచమాశ్వాసములోనను, ద్వితియాశ్వా 
సాంతములో రావణవధార్థము దేవతలు విష్ణువుతో చేసిన మంతనమును 
' కలవు కనుక మం[తముకూడ నున్న ల్ల భావింప వచ్చును. మధుపాన 
వర్ణనము లేనట్లీ కాని చకోరముల వెన్నెల విందు దానిస్థాన మాక 
మించినట్లు (గ్రహింపదగునేమో! ద్యూత వర్ణనము వదలి వేయబడినది. 

ఇవిగాక అప్పకవి మరి నాలుగు వర్ణనలు కూడ చేర్చి 22 చేసెను. 
అవీ కూడ నీ [పబంధమున గలవు. (1) వేట ఆ 1 వ 109.121, ఆ2 
._ వ 8-88 నను, (2 మౌనీం[ద పుణ్యాశమము ఆ, 25 ప 48-51 
లందును, (8 కన్యాంగ సౌందర్య కథనము ఆ. 4, వ. 88-51 అను, 
(4) దౌహృదము అ. ౪ వ, 9ర6-ల7 లందును వర్ణింపబడినవి, 


కరి సారన్వత వ్యానములు 


ఈ విధముగా ఏదో ఒక లెక్కను కవి అష్టాదశ వర్గనములును 
పూర్తి కావించినాడు. కొలది వర్ణనలు తగ్గినను నువి కావ్యత్వమునకు 
లోపమురాదని లాక్షణికులు అభ్యనుజ్ఞ యిచ్చిరి. 


పై నిచ్చిన వివరణమును బట్టి భోగలాలసతను [వదర్శించు 
నగర వర్ణనము, కేవలము వసంత ర్పు వర్ణనము, చం[దోదయము, 
ఊద్యాన విహారము, సలిల క్రీడ, రతోత్సవము, వివలంభము, వివాహము 
' లను ఈ కవి విస్తరించి తక్కిన వర్ణనములు సంక్షేవ రూవమున జేసిన ట్లు 
'ఆెల్లమగును, ఇది కూడ ఈ కవి సమకాలిక ధర్మమునే సూచించును, 


. పారశీక భాషా సంపర్కము చేతనో, మరి వీ యితర కారణముల 
చేతనో, ఆంధ కవిత్వములో విలాస పియత్వము 18వ శతాబ్దములో 
విజృంభించి తర్వాత శతాబ్దములలో మిన్నందినది. దేశములో 
ఐశ్వర్యము ఉన్నతస్థాయి “నధిరో హించి, వతనోన్ముఖమైన దశను 
_ చేరుట కిది [ప్రతీకగా భావింప వచ్చును. దీని కంతటికిని మూల కారణము 
లను మన భాషా పరిశిధకులును, చరిితపరిశోధకులు ఆనాటి యితర 
భాషల సాహిత్యములను చరి తాధారములను ఇప్పటికంటె లోతుగా పరి 
శీలించి పదర్శించిననే కాని స్పష్టముగానిర్థారింపలేము (వస్తుత మువల 

. భ్యములై న సాధనములను బట్టిఅనాటి వాజ్బయమును తరచిచూడ వల 
సిన యావశ్యక మున్న దని మాతమేచెప్పగలము, 


ఈ కావ్యసొందర్యము ఆమూలాగము చదివినవారికేకాని 
పూర్తిగా నవగతము కాదు. (ప్రత్యేకముగా గమనింపదగినవానిలో దేవ 
యానీ యయాతుల వివాహవర్గన మొకటి. అది చతుర్ణాశ్వానములో 
స. 73.151 వరకు కలదు, సందర్భ వశాత్తుగా నప్పటికిని ఇప్పటికిని 
కలిగిన యాచార ఖేదములుకూడ గమనింప దగును. వంచాహ్నికముగా 
జరుగు వివాహములలో నేటి కాలమున బువ్వముబంతి, హాస్యములు 
నాల్లవనాటి సాయంకాలమునను, నాగవల్లి ఐదవనాటి సాయంకాలము 
నను జరుగుచున్నవి, యయాతి చర్మితలో నవి వరుసగా 8 వ నాడును, 

.నాల్లవనాడును జరిగినట్లున్నది (ఆ. 4. వ 115) నేడు వైభవముగా 
జరుగు సడస్యము ఇందులో [వస్తావింపబడనై,న లేదు, 


నోరి నరసింహకాస్త్రీ శశీ 


ఇందులో పంచమాశ్వానములో రెండు రతోత్సవముల్కు రెండు 
విరహ వేదనలు నునోహరముగా వర్ణింపబడినవి. అచ్చతెనుగులో కవి 
కున్న సాలభ్యము కావ్య మంతటను కానవచ్చును, అది వత్యెకముగా 
చతుర్భాశ్వాసములోనున్న (వ. 1)దీర్హవచనమునందును, రెండు రగడళ 
లోనను (ఆ, 4 ప, £: ఆ. 5, ప, 77), ఆది కానవచ్చును. 

శే షచమత్కారములు [గంథమం దెన్నియోతావుల కానవచ్చును 
ఈ సీస వద్యభాగములు గమనింపదగినవి. 


“పలపలకై (మానుపడి పండ్లు చూపెడు 
పుడుకుజెట్లను ప(డంబోవనేల, ' 
మించు చూపుచునె నమ్మించి నిల్క డయేది 
విసమొసం గెడు మబ్బు. గొసరనేల, 
యొలివోయి యీలేక యొకపూంట వెట్టెడు 
తామర చెలిపట్టి దడవనేల, 
పారఠరలంగంబడుచు( దాం దెరమజుంగున నుండి 
కసరెడు మున్నీటిం బొనంగ నేల? 


(ఆ, 1వ. బ్ర 
కృతిపతి అమీనుపురములోని 
“మేనితోంట లరసి కాంచు 
ముసలి వారికై న బసిబిడ్డలకునై నం 
బండ్లువచ్చు నలరు. (బాయ మొదవి.” 
(ఆ. 1. వ 8౧ 


అనే వర్ణించి కవి ఎంత ముచ్చుటగా వళ్ళుఫోయిన ముసలివారి' 
నూరించినాడు! నగర వనితలను వర్గించుచు, 

“నలువ తా. జేయంగలిగిన పొలుపుం గూర్చి 

కరము జేతుల (బట్టిన గందునంచు( 

దలంచె. గొమ్మలుగా నవ నలరునట్టి 

పువ్వుంబోండ్లు దనర్హు రాపోలిలోన” 

(ఆం 1ప ర) 

అని కవి అలవోకగా చమత్క్మరించినాడు, 


కీక్‌ర్రీ సారన్వత వ్యోనముటు 


కావ్యసొందర్యము సంపూర్ణముగా పఠించి యానందింపవలసినదే, 
కాని [వతి కావ్యమునందును కొన్ని కంఠపాఠముచేసి మరల మరల 
స్మరింపదగిన పద్యము లుండును, అట్టివి ఎన్నో ఈ కావ్యములో కలవు 
వానిలో కొన్ని మా|తము ఈ కింది ఉదాహరించుచున్నాను. కొలనును 
జోగురాలితో పోల్చిన ఈ కింది సీస వద్య మెంత యపూర్వముగా 
నున్నది! 


“నలువగు కలువ మొగ్గలు జడల్లొ, నాచు 
పొలుపై న కుచ్చలిబొంత గాంగం 
గడునొప్పు సంకులు కామాక్షి కవగాంగం 
దామరవిరి ముద్దుమోము గొాంగం 
గె [వాలు తొగరేకు కకపాల గాంగం బు 
పొడి మై నలందిన బూది గాంగ; 
సిరి మీజఖులేయాడు సింగినాదము గాగ, 
దలిరు లే దిగ లాతంబు గాంగ, 


ముదురు మంకెనపువ్వు కెమ్మోని గాగ 
దములు చూవజ. గొలిపెడు కొమరు. దనపు 
జోగురాలును బోలెను సొబగు మీజు 

కొలను గాంచిరి మదిలోని కోరు లడర.” 


(ఆ. లే. వ, 97) 


పై పద్యములో “కామాక్షి” అనునది ఇప్పటికిని తెలంగాణా 
|[పౌంతమున వాడుకలో నున్న ఒక విధమైన దీపారాధన చేయు కుంది 
పీరు. ఈ పద్యము చదవండి. 


“ఎలమిం దుమ్మెద [మోంత వా సెరవలై యింపొంద, మ శ్రీలు క్రో 

వెల సీకారుల కూంకపాట లమర న్వే వేడ్మతో నాలిగా 

డ్పులపేరం గల నట్టువు ల్లజపం గోవు ల్ఫూపు లేందివపా 

(తల కయ్యామని పూవుము త్తెపు సరుల్దాల్బంగ నిచ్చెం గడున్‌.” 
(ఆ 4 వ, 12) 


నోరి నరసింపాళోస్త్రీ కక్‌! 


లే(డీవపాత్రలకు వాని నాట్యముతీరు చూచి ఆనందించి ఆమని 
పూవులనే ముత్తపు సరులు బహూకరించెనట! యయాతిని చూచి పునస్స 
మాగము నాడు సిగ్గుపడుచున్న దేవయానిని కవి ఎంత మధురముగా. 
వర్ణించినాడు అచ్చతెలుగు మాటలతో! 


“నడుము వడంకి సిబ్బితి కనంబడ విప్పగు గొప్పకప్పు [కొ 

మ్ముడి విడి జాజి నందియల మోతకు( దోడుగం దమ్మి కెంపు పెం 

దొడవలు [మోపం బయ్యెద చనుంగవ చక్కి నొకింత చూపంగా 

వడి మగుడంగ నేగు చెలువం గని నవ్వుచు నింతు లింపుగన్‌” 

(అ. 5, ప 14) 

ఇట్ట వద్యములు [గంథమున నిండారుచున్న వి. లలిత వర్ణన 
ములు చేయుటలో తెలగ నార్యుడు కడునేర్చరి. 

తెలగనార్యునికి సమకాలికులై న పింగళి సూరన, భట్టు మూర్తి 
వంటి దిగ్గంతులగు ఆం[ధకవులు ఆవల జీర్ణ విద్యానగర రాజ్యములో 
నూతన మార్గములు ఆంధ కవితలో వెలయించు చుండిరి, వారి గొప్ప 
దనమును స్పృశింపగల కవులు దీ కాలమునందో కాని పుట్టరు, వారితో 
తెలగనార్యుడు సమానుడు కాడన్నంత మాత్రమున _ ఆతని తక్కువ 
చేయుట కాదు. తెలగన్న [తొక్కిన మార్గములో నాతడు |పథముడే కాక 
అద్వితీయుడు అచ్చ తెనుగు అతని కావ్యములో తేటయై, సొబగులతో 
నొప్పి శబ్దారా లంకారముల తో నిండారి యున్నది. శబ్దరత్నాకర కర్త 
దీనిని గూర్చి “అది (వతికటువుగాక మృదువుగాను పొందికగాను నున్న 
యది ఇది యచ్చ తెనుంగు [గ్రంథములలో మేలైన దనితోంచెడి” నని 
వ్రాసిన మాటలు అక్షరశః సత్యములు. అచ్చ తెనుగు పదముల కర్థము 
లిచ్చుటలో వారి నిఘంటువులో ఎక్కువ భాగము యయాతి చరిత్రము 
లోని పద్యములను పద్య భాగములను ఉదహరించి యుండుట గమ 
నించినచో, ఈ కవికి గల భాష్మాపామాణికత్వము కూడ [గహింప 
దగును, 

“ఛందో. వ్యాకిర ణ రీతులు 
తెలగన్నకు అచ్చ తెనుగుపై గల అధికారమును 


క్ర్‌కస్ల సారస్వత వ్యానముళు 


ఆతడు వాడిన ఛందో భేదములను గూడ గమనింప దగును, ఆంధ 
కవులు సామాన్యముగా కావ్యములలో నెక్కువగా నువయోగించిన 
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మ త్తేభములను సిద్ధము. 
లైన సమవృ_త్రములను, జాతులలో కందమును, ఉపజాతులలో సీసము, 
తేటగీతము ఆటవెలది ఎక్కువగా తెలగన్నయు వాడెను. ఇవికాక 
మొత్తము 16 విధముల ఇతర ఛందస్సుఅను [వయోగించెను. 4 తర 
లలు 5 మత్తకోకిలలు, 2 పంచ చామరములు, 2 మాలినుల్కు ఓ అలయ 
|(గ్రూాహులు, 2 రగడలు, ఒక్కొక్కటి చొప్పున మహా[పగ్గర, (సస్ధర, సరసి 
పము,తోదకము, ఉత్సాహ, సుగంధి, తోటకమ్వు బంధురము, అయవి 
భారి మణిగణ నికరము కలవు. ఏ ఛందస్సులో నైనను తెలగన్న అచ్చ 
తెనుగు పోకడలు సుఖముగా నడుచును. ఉత్సాహలో చివరి గురువుకు 
ముందు సూర్యగణములు రెండిటిలో నేదైన వరుసగనే ఉండవచ్చును 
గాని, తెలగన్న గలములు మా్యతమేవాడి, విశేష నియమము పొటిం 
చెను. అందుచే దానిని సుగంధి వృత్తముగా [గ్రహించినను సరిపోవును ' 
చతుర్ధాశ్వాసములో సుగంధినామముతో నొక పద్యముకూడ (వాసినాడు. 
సుగంధికి 7 గలములపై గురువుండును. గాన దానిని ఉత్సాహయని 
కూడ పిలువ వచ్చును. నగణములు కలసిన ఉత్స్చాహను మా్యతము 
సుగంధియన వీలులేదు, 


కవి ప్రయోగించిన రెండు రగడలలో ఒకటి అఆ. 4. ప 268 మధుర 
గతి రగడ, రెండవది ఆ, 5, ప 77 ద్విరదగతి రగడ. సోమనాథాదులు 
రగడను భగవన్నుతికి వాడిరి. దానిని విలాస విషయ వర్ణనకు మొట్ట 
మొదట వాడినది పెద్దనార్యుడని తోచును. అతని ఒరవడినే తెలగ 
నార్యుడును అనుసరించి రగడను విలాసవర్ణ నలకు ఉఊపయోగించెను, 
పెద్దన పుష్పావచయ వర్ణనకు ద్విరదగతి రగడను వాడగా తెలగన్న అట్టి 
రగడను శె త్యోపచార వర్ణనకు వాడి పుష్పావచయమునకు మధురగతి 
రగడను వాడెను, 


రెండు సమవృ త్తములలో మా|త్రము తెలగన్న స్వాతం త్యము 
వహించెను. ఒకటి సరసిజ వృత్తము, ఆ. 2 ప, 46 రెండవది బంధుర 


నోరి నరసీంహళశాస్త్రీ కక, 


వృత్తము, ఆ. ఓ వ. 165. ఈ స్వాతం[త్యము [ప్రామాదికమని తోచు 
చున్నది. కాని బుద్ధి పూర్వకముగా చేసినదని సందేహించుటకును అవ 
కాశము కలదు, 


సరసిజవృ త్రము పొదమునకు 24 అక్షరములుండు సంకృతి 
చృందము లోనిది సరసిజమునకు ఆ ఛందములోనిదే యగు క్రౌంచ 
వదమునకును ఎక్కువ భేదము లేదు. సరసిజమునకు మ, త యిన 
న్య నన స గణములును, [కౌంచపదమునకు భ, ముృస్త్కభ,న్కన,న, 
య గణము లుండును, సరసిజములోని మొదటి. గణములోని రెండవ 
గురువుకు బదులు రెండును లఘువు లుంచి, చివరనుండు నగణములోని 


మొదటి రెండు లఘువులను గురువుగా చేసినచో [క్రౌంచ పదముగా 
మారును. రెండింటికి మాతలు సమానమే. తెలగన్న సరసిజ వృత్తము 


లోని శవ పాదము  [కౌంచపద పాదము; మొదటి పాదములోని 
'కప్పగ' అను దానిని 'కప్పంి అని మార్చినచో సరసిజ వృత్తపాద 
మగును. రెండవ పాదములో 25 అక్షరములుండి ఎక్కడను సుకరముగా 
మార్చుటకు వీలులేదు. అల్లే నాల్లవ పాదము చివరనున్న “వెవ్వరికిన్‌ 
అనునది “వెవరికిన్‌' అని సులభముగా సవరింపవచ్చును గాని మొదట 
నున్న “తప్పకి అనుదానిని గగముగా మార్చిననేగాని సరసిజ పాదము 
కాదు. అట్లు మార్చుట కష్టముం 


పైన నుదాహరించిన స్థలము లన్నిటిలో గురు వుండవలసినచోట 
రెండు లఘువుల్తో రెండు లఘువు లుండవలసిన స్థలములలో ఒక్క 
గురువే వాడుబో కవి చేసిన వ్యత్యాసము. అందువలన పద్యపునడక 
కుంటు వడదు. అతి సూక్ష్మమముగా పరిశీలించిననే కాని లక్షణ 
భంగము చెవికి వినిపింపదు. రేచన కవిజనాశ్రయమందును, అనంతుడు 
ఛందోదరృణమునందును ఈ రెండు వృత్తములకు పాదమునకు రెండు 
చోట్ల యతిస్థానములు విధించిరి. కాని లక్షణభంగములో విధింప 
కున్నను వారి యుదాహరణ పద్యములలో నిద్దరును సరసిజములో 4 వ 
యక్షరము మీదను, |కౌంచ పదములలో $5 వయక్షరము మీదను 
[ప్రాసయతి వాడిరి, వారి ననుసరించి వారు విధించినయతులేక్షాక, [పయో 


శ్రర సారన్వత వ్యాసములు 


గించిన విశేష ప్రాసయతి నియమముకూడ తెలగన్న ఈ పద్యమున 
పాటించి పద్యమునకు ఆందము కూర్చినాడు. ఈ కవికంటె ఆర్వాచీను 
డగు అప్పకవి ఈ |పాసయతి నియనుము పొటింపలేదు. 


ఈ కవి చతుర్దాశ్వాసాంతమున (ఆ. 4 వ, 165) వేసిన బంధుర 
వృత్తములో గూడ నించుక లక్షణ వైరుధ్య మున్నది. ఇందులో (పతి: 
పాదమునకును వరుసగా న, న్మృన నస, భ, భభ, గురువు లుండ 
వలెను, యతి 15 వ అక్షరము తర్వాత నుండును, తెలగన్న చః 

పద్యములలో 6 వ గణమగు భగణము అన్ని పాదములందును పాటించ 
లేదు, మొదటి రెండు పాదములలో నక్కడ నలములు, 8వ పాద 
ములో గగము [పయోగించినట్లు కాన్పించుచున్నది. కాని ఈ మార్పుల 
వలన మాతా సంఖ్య మారళపోవృట చే పద్యపునడక చెడక నిలచినది, 
పెగా రెండవ పాదములో సమవృ త్తములకు నిషిద్దమైన [పాసయతి 
కలదు. మొదటి పాదములో నక్కడ కొద్ది మార్పుతో సరిచేయవచ్చును 


గాని రెండవ పాదములో సులభ సాధ్యము కాదు, అందువలన నది లేఖ 
కుల దోషముగా కనిపింపదు. 


పైన జెప్పిన రెండు వృత్తములలో తెలగన్న చేసిన మార్పులు 
(ప్రామాదికము లై నను, బుద్ధి పూర్వకము లై నను, అతడు ఛందో వేత్త 
లకు విశేషవిషయము |వ్రదర్శించినాడు. |ప్రసిద్ధములై న సమవృ త్రము 
లెన్నిటిలో ననో గురుస్థానమున రెండు లఘువులన్కు రెండు లఘువు 
లుండవలసిన చోట ఒక్క గురువును ఉంచి ఎన్నో క్రొత్త సమవృ త్ర 
ములను కల్పించుట కవకాశమున్న దని నిరూపంచినాడు. 


అచ్చ తెనుగుపై తెలగనార్యున కెంత యధికారమున్నదో తెలుపు 
టకు | గంథములో నతడుతిపాసములు, ద్వి[పానములు వేసి పద్యములు 
సుఖముగా నడిపించిన తీరువలన ద్యోతమవును. ఈ [తిపాసకందము 
నందము తిలకింపదగినది. 


“వలరాయా వేండిన నీ 
తల రాయా యించుకి నం దల(వవు మదిలో? 


నోరి నరసీంహకా స్త్రీ క్‌క్‌కీ 


గలరా యీ రాజున కిన, 
కొలరా, యేలయ్య తిట్లు కుడువగ నీకున్‌ 1” 


(౪, ర్‌ పం 107) 


దాని ముందే ద్విప్రాసకంద మున్నది. ఆ.$, వ 122 కూడ 


[గంథారంభమందు ఆం[ధకవులు [ప్రయోగించు శ్రీకారమునకు 
బదులు “సిరులితో నీ [గంథ మారంభించినాడు. శ్రీ శబ్దము సంస్కృత 
సమమని వర్ణించి యుండును, కూచిమంచి తిమ్మకవి తన నీలాసుందరి 
పరిణయమును శ్రీకారము తోడనే |పారంభించినాడు. ఆత డది నామ 
మను భావముతో అచ్చతెనుగు కావ్యములలో నిషిద్ధము కాదని [గహించి 
యుండును, 


నగణము అచల లక్షీ 1కర మని రేచనకవి జనాశ్రయములో 
చెప్పెను. దాని ననుసరించి తెలగన్న ఈ గంథమును “సిరుల! అని 
నగణముతో [పారంభించినట్లు ఊహింపదగును., 


తెలగనార్యుడు కావ్యరచనయందేకాక లోకవ్యవహారము నందును 
మిక్కిలి దక్షుడనుటకు ఈ కావ్యములో ముఖ్యముగా ఒక చక్కని 
సరసమైన సూచన కలదు. ఈ కవి కృతివతివలన కృత్యాదిలో “వలు 
మానికములు సొమ్ములు (ఆ.1.వ.ర్స) పొందియుండెను. అబుణమాతడు 
తనపై నుంచుకొనదలపలేదు. దానిని శీర్చుకొనుటకై , కవి కృతిపతిని 


కావ్యాంతమున మజీగణనికరము (ఆ ఫ్‌ ప, 159) తో నలంకరించి 
బుణవిము కుడ నై తినని వాచ్యముగా చెప్పక సరసముగా సూచించి 
తనయాత్మగౌరవము |వ్రకటించుకొ నెను. 


తెలగనార్యుడు ఛందోవిషయములలో నేమి, వ్యాకరణ విషయము 
లలో నేమి, లాక్షణికులను (శద్ధగా ననుసరించెను, లఘ్బ్యుల ఘురేఫలను 
ఆతడు వేరుగనే ఉంచినాడు గాని వానికి యతి ప్రాసలలో మెడి [గ్రహింప 


లేదు. క్వాచిత్స ముగా కన బడుచున్న (ప్రానమై|త్రి మతభేదముచే వచ్చిన 
దని తలంపవలెను. 


క్‌56 సా రన్వత వ్యూనములు 


ఈతడు కావ్య మంతటను సలక్షణమైప యాం|ధభాషనే [పయో 
గించెను. ఈ [కిందివానిని విశేష[పయోగములుగా [గహింపదగును, 


ఆ. 2 పృ86 వేలం గుమ్మరిసారి పోల్కి _నేలయు అను నర్థములో 
ఆ, 9, ప, 84 వల్పెపయ్యెద_వలి పెవయ్యెదకు 
ఆ. ఏ వ. 86 ఈ లాగు నిచ్చోట_ఈ లాగునన్‌కు 


అ, 9 వ. 195 ఆన్నింజూచి_అన్నియు జూచి కి 
ఆక్స్‌ వలె? తొమ్మి దినెలు_నెలలు 


ఇట్టివే మరికొన్నియు గలవుగాని అవి యన్నియు వ్యాకరణ 
వై. చ్మితులుగా మాత్రమే [గహింపదగినవి | 


అనుసరణాదికము 


(పసిద్ధులగు కవులందరును పూర్వకవుల కొవ్యములను గాఢముగా 
వకించియున్న వా రగుటచే పయత్నపూర్వకముగనో, అవయత్నము 
గనో ఆ యా కవుల ఛాయలు భాషలోను, విషయములోను, రితిలోను. 
కావ్యములలోను గోచరించును. ఆ కవిలో విశేషమున్నచో నతనిని 
తర్వాతివారు అనుకరింతురు, ఈ రెండు సంపదలును తెలగనార్యునిక్రి 
కలవు. 
కథాభాగము నన్నయ రచించిన ఆదివర్వములోనుండి |గహించిన 
థగుటచే [గంథమందంతటను నన్నయ వద్యములను, కొన్నిచోటుల 
(వక్యేకళబ్దములతో సహా అనుసరించుట కనిపించును, 

నూతిలోపడియున్న దేవయానిని నన్నయ యిట్లు సీసములో 
వర్ణించెను. 

“తత్ఫూ పమున విలసత్కూల ఘనవల్లి 

యన్నిష్ట సభినూది యున్నదాని.... 
దనసమీవమునకు జనుల యాగమనంబు 

పన్నుగా. గోరుచు నున్నదాని 
వరుణదేవుతోడ( గర మల్లి జల నీవా 


. వోరి నరసింహశాస్త్రి గ్‌ 


సంబు విడిచి భూస్థలంబు వలని 
కరుగుదిర నున్న వరుణేం(దు దేవియ 
వోని దాని....” 


ఆ ఘట్టములో తెలగన్న సీసవద్యభాగము లివి : 


“మాట మాటై యల్లి మటు(గుమై డాంగిన 
నీటిరాయని ' కూర్మి నెల (త యన ంగ.... 
నను(గుంజెలిని బోలె నలరు(దివియ మాంది 
నిగుడు మనము లోన నెగులుచేత( 
జప్పుడేమియైన నగర నాలించుచు 
నున్నదాని....* 
(ఆ ల. పః 42) 


శుక్రుడు |కోధము పనికిరాదని దేవయానికి పలుకు ఘట్టములో 
నన్నయ, 


“అలిగిన నలుగక యెగ్గులు 
పలికిన మి విననియట్లు [పశివచనంబుల్‌ 
వలుకక బన్నమువడి యెడ 

_ దఠలవక యున్నతండ చూవె ధర్మష్ఞుం డిలస్‌, 


“కావున బుద్ధిగలవారికి( (గోధంబు గానియాడం దగదు శర్మిష్ట 
రాచ కూంతురు గొండుకయది దానితోడిదేమి రమ్మనిన దేవయాని 
యిట్లనియె. 


“కడు నమరక్ష్తియు నేర్పును 

గడశయుం గలవారి నుఅక కడవంగ నెగ్గుల్‌ 
నొడివెడు వివేకళశూన్యుల 

కడ నుండెడు నంతకంటె. గష్టము గలదే 4 
“ఈ వృషపర్వు పురంబేను జొర నొల్ల ....”' 


ఈ భాగమునే తెలగనార్యు డెట్లు వాసెనో గమనించినచో, నత 
డెంతగా నన్నయ రచన ననుసరించెనో అవగత మగును. 


558 సారన్వత వ్యానములు 


“కొమ్మ శర్మిష్ట తా రాచకూంతు రగుట 

నెజుంగ కేలాగు నిచ్చోట నెగ్గొనర్చి 

తప్పుచేసిన నదినీకు. దడవం దగునె 
కొండిరయు(గాదె యదియు నట్లుండె వినుము, 
“తట్టినం గొట్టిన బన్నము 

ముట్టిన నలుకయును వరపు నును దొజగోచు నె 
స్పట్టున నలరిన మరలం 

బుట్టువు వారలకు లేదు పువ్వుంబో (డీ. 


“కావున నలుక నలంకువకు నిలుకడ యగుట దాని విడువ 
వలయు.,...ఇదియేమి రమ్మనపుడు దేవయాని యిట్ల నియె.... 


(ఆ. ఏ. పవ, 88-89) 


“నెలకొను చుట్టటికంబు ను 
జెలికారము మునుపు దనకు. జేసిన మేలుం 
దల(పక యెగ్గులు పలి కెడు 
ములుచలకడ నుండిరేని మోసము వచ్చున్‌. 
“కావున నేను వృషపర్వుని వీడు సొరనొల్ల ....* 
(అ. లి. వ. 91) 


' కచుడు రాలేదని దేవయాని చింతించుటను నన్నయ. 

“వాడి మయూఖముల్‌ గలుగువా. డపరాంబుధి. 
[గుంకె థేనువుల్‌ 

నేండిట వచ్చె నేకతమ నిష్టమెయిన్‌ 
భవ దగ్నిహ్మోతమున్‌ 

పోండిగ వేల్వంగా( బడియెం (బొద్దును బోయె 
గచుండు నేనియున్‌ 

రాండు వనంబులోన మృగరాక్షన వన్న గబాధ 
నొందెనో'' 


అని వర్గింవగ్యా .తెలగన్న దానినే, 
= 


నోరి నరసింహశాస్త్రి 559 


ఆ జ్రద్రట (పొద్దుగుంకె నావులు చనుదెంచె. 
గచు(డు రా. డిదేమి కతమొ నేండు 
చిలువగములు రక్కసులు( గొట్టుముట్టాడు 
నడవిలోన నేమి యయ నొక్కా!” 


(ఆ. ఏ, పం 121) 


అని వర్ణించెను. ఇక్కడ నన్నయను తెలగన్న ఎంతవర కనున 
రించెనో దానికంటె ఆతడు పరిహరించిన 'నిష్టమెయిన్‌ భవదగ్నిహో|త్ర 
ముల్‌ పోండిగ వెల్వంగాం బడియె' అను భాగము ఎక్కువ గమనింప 
దగినది! శ్ముకునివంటి కర్మిష్టునకు అగ్ని హో(త్రములు ఎంత [పియములో 
(బాహ్మణులకుముఖ్యముగా హృదయముననాటుకొని యుండును. సరిగా 
నదియు నిట్టివె మరి ఎన్నియో మూలములో నివియు వదలుటచేత తెల 
గన్న బ్రాహ్మణుడు కాడేమో అను సందేహము కలుగును. కాకున్న చో 


ముసల్మానుల నాశ్రయించి ముసల్మాను రాజ్యములో నివసించిన 
ఫలితమని సరిపెట్టుకొనవలెను, 


కచునికొరకై కోకింపవలదనుచు శుకుడు దేవయానితో “ఆతడు 


సుగతికిం జను(గాక యేల కోకింపగస్‌” అనగా నన్నయ దేవయాని 
మాట లిట్లు వర్ణించెను. 


ఇవముత్రి లోకో త్తరుండై న యంగిరసు మన్మం డాశితుం డా బృహ 
స్పతికిం బుత్తు౦ండు మీకు శిష్యుండు సురూప [(బహ్మచర్యా శమ 
[వతసంపన్ను. డకారణంబ దనుజవ్యాపాదితుండై న న 

చ్యుత ధర్మజ్ఞ మహాత్మ యక్కచున కేశోకింప కెట్లుండెదన్‌ !* 


తెలగన్న ఈ భాగములో వ్యకుడు “అతని కింత వగవనేటికిం 


జనుంగా కలపుట్టు వేదు చక్కికిం గడంకన్‌” అనగా దేవయాని (పత్య్యు 
తర మిట్లు వర్ణించెను 


“గొనముల (పొక్క యంగిరసు కూరిమి మన్మ,డు, వేల్పు టొజ్జ ప్పి 
ర్మిని గనుగొన్న బిడ్డ, మణి మీకును జట్టు, కడిందిరూపు నే 
రును గడునేమముం గలుగు పోడ, తావి తొలు వెల్చుమూంకచేం 


560 సారన్వత వ్యానములు 


జనిన కచుం దలంవ మది జాలి గరంగదె యొట్టివారికిన్‌ 1” 
(ఆ, $, ప. 192) 
ఆ తర్వాత నదేభావమును పెంచి యొక్క సీసవద్యముకూడ 
చేర్చెను. ఈ విధముగా తెలగన్న నన్నయ ననుసరించిన కావ్యభాగము 
లెన్నియో కలవు, 


ఇక తిక్క నామాత్యుని ననుసరించుటకే యేమోఅన్న ట్లు, ద్వితీయ 
తృతీయా శ్వానములలో రామాయణకథను చొప్పించి రావణుడు 
దిగ్విజయమునకు వెడలిన ఉత్తర కొండలోని కథతో తెలగన్న 
యారంభించెను. తిక్కన మిక్కిలి |పీతిగల తన పద్యములు కొన్ని 
నిర్వచనోత్తర రామాయణమునుండి మహాభారతములోగూడ చేర్చు 
కొనెను. అట్టివానిలో యమునిసేనలపై రావణుడు పాశువతము (పయో 
గించినవ్పుడునుు ఉ త్తరగో|గహణ సమయములో అర్జునుడు దేవద_త్తము 
పూరించినవ్పుడును జరిగినది వర్గించుటలో చెప్పిన యీ పద్యము ఒకటి. 


“కలంగెం దోయది స ప్తకంబు గిరివర్షం బెల్ల మాటాడె సం 
చలతం బొందె వనుంధరావలయ మాశాచ|క మల్లాడెం గొం 

దల మందెం |దిదశేం|[దు పట్టణము పాతాళంబు ఘార్డిల్లై నా 
కుల మయ్యెన్‌ [గ్రహతారకాకులము సంక్షోభించె నవ్వేధయున్‌ 


దీనికి |వతిగా తెలగన్న రావణుడు |[ప్రయాణభేరి వేయింవగా 
జరిగిన దిట్లు వర్ణించెను. 


'రాలెం జుక్కలు గుబ్బలు ల్వగిలె సం|దంబు ల్లలంగె న్వడి 

న్నేలం గుమ్మరిసారి పోల్కిం దిరిగెన్‌ |వీలెన్‌ దెసల్‌ బీతుచేం 

దూలె న్వేలుపుటెంకి పా(వనెలవుం దోడో వెతం బొందె వే 

జాలిం బొందిరి బేసికంటి దొరయున్‌ సై రింప కా వెన్నుండున్‌-” 

(ఆ. ఓ వ. 66) 

రెండు పద్యములలో నన్నియు నొకటీ. | బ్రహ్మకుబదులు హరి 
హరు లిందులో క్షోభించిరి. అచ్చ తెనుగులో నిటువంటి మహాక్షోభము 
కూడ నెంత సుఖముగా, -నేర్చుగా ఈ కవి వర్ణింవగలడో ఈ పద్యమే 
*శ్రాటుచున్నది. 


నోరి నరసింహకాన్రి 561 


రావణుని సేనలు రెండు కథలలోనను వెండి కొండకడనే విడిసినవి. 
సూర్యాస్తమయము, చీకటి తిక్కన వర్ణించిన ల్లే తెలగన్నయు నిక్కడ 
వర్ణించెను. ఆ తర్వాత చం[దోదయ వర్ణనము రెండింటను గలదు. 
ఉత్తర రామాయణము షష్టాశ్వాసములో ప. 41.56 వరకు తిక్కన 
చం దోదయమును, వెన్నెల తీపిని, చకోరముల విందును రమణీయా 
ద్భుతముగా వర్ణించెను, తెలగన్న కావ్యములో ద్వితీయాశ్వానములో 
ప, 79-84 వరకు దానిననుసరించియే |వాసెను. చకోరముల విందుపై న 
నుదాహృతమైనది. తిక్కన చంవకమాలలోో, 


“కలయంగ నూనునట్లుగ జగంబు సమస్తము. జాలదోగెనో 

జలజభవుండుగోరి పెఐచాయల నెల్లను మాన్ని యెందునుం 

దెలుపు ఘటించెనో యమృతదీధితి వేడుక విశ్వరూపుడై. 

నిలిచెనా నాంగ నెల్లెడల నిండంగ వెన్నెల వర్వె సాం[దమై.” 
అని వర్ణించిన భావమునే తెలగన్న ముచ్చటగా కుదించి సిసవద్యపు 
ఎత్తుగీతిలో నిట్లు వర్ణించెను : 


“అన్ని రంగులు తనరంగులై తలిర్చ 
నిగిడి తెలిచాయ వెల్లియై నిండెననంగ 
నిక్కి జగముల నెల్లను బిక్కటిలి 
నిలిచి పొంగుచు. బండు వెన్నెల దనర్చె* 
(అ. £2. వ 82) 


ఆ తర్వాత రావణుడు రంభను బలాత్మరించుట, నలకూబరుడు 
శాపమిచ్చుట వరకు తిక్కన ఒరవడినే తెలగన్న రచన సాగినది, 


పెన నిచ్చిన చీకటిని వర్ణించిన సందర్భములో ఎల్బియ నృసింహ 
పురాణములోని పద్యమును తెలగన్న అనుసరించెను, 

*'పాదలియొండొండ దివియును భువియు దిశలు. 

బొదివికొనియుండు చీంకటి పోవువలన 

మిక్కుటంబుగం గాటుక (గుక్కినట్టి 

కరపటంబన జగదండఖండ మమరె 


(నృ. పు అ, ఫి వ, 80.) 


36 


562 సొరన్వత వ్యానములు 


“రులు జలియుచును వలకుల్‌ 
కరమరుదై తరుడుకట్టి కదిసిన కరణిం 
బరంగంగ దోచుడు( గాటుక 


కరవటముంబోలె నిజ్ఞగంబు దనర్చెన్‌.” 
(య, చ. ఆ, 2, వ, గ 


ఈ విధముగా తెలగన్న కవ్మితయమునేకాక శ్రీనాథుని, పోతనను, 
పెద్దనను, నందితిమ్మ నార్యుని, ఇంకనుమరియొందరో పూజ్యులగుక వులను, 
అనుసరించి వారి యెడల దనకు గల గౌరవ భావమును |వక టించుకొ నెను. 
యయాతి చరి|తమునందును, |పభావతీ ప్రద్యుమ్న మునందును దగ్గర 
పోలికలుగల వర్ణనము లెన్నోకలవు, సూరనయు, తెలగన్నయు సమ 
కాలికులగుటచే ఏవకె రెవరిని అనుసరించిరో |వస్తుతము నిర్ణయింపలేము. 
ఆ కాలములో గోలకొండ రాజ్యములోని కవులకును, విద్యానగర 
రాజ్యములోని కవులకును రాకపోకలు, ఇచ్చిపుచ్చుకొనుటలు, (గంథవళ 
నములు విశేషముగా నెలకొనియుండవలెనని మాతము నిర్దారింవ 
వచ్చును. రాజ్యముల మధ్య యుద్ధములు జరుగుచునే యున్నవి 
కవులు మాము ఒకరి నొకరు అవగాహన మొనర్భ్చుకొనుచు సంస్కృ 
తిలో సామ్యుమునకు మార్గదర్శకులై రి. 


తెలగన్న అచ్చ తెనుగు కొవ్యరచనకు ఆదికవియగుటచే నాతని 
(ప్రభావము తర్వాతి కవులపై నను, ఆందులో ముఖ్యముగా అచ్చతెనుగు 
కావ్యకర్తల పైనను విశేషముగా కలదనుటకు సందియములేదు, ఒర్క 
ఊదాహరణము మాత మిత్తును. 


యయాతి దేవయాని మొదటిసిగ్గు పోగొట్టుట క్రై చేసిన పనులను, 
ఆ. 5. వ, భ్‌ లో 


“వనువడు కూర్మి నొక్కొకనెపంబున. జెక్కులు( గొప్పు గుబ్బలుం 
_గనుంగవ యంటి సిబ్బితిం దగం దొలంగించుచుి 


ఇత్యాదిగా వర్ణించగా, దానినే కూచిమంచి తిమ్మకవి నీలాసుందరి వ 
జయమున సిసవద్యముగా, 


నోరినర సింహశాన్తి 563 


““తెలిము త్రియపుసరుల్‌ దిద్దు నెపంబున గిబ్బచన్ఫొగడల( గేల. 
జెనకి 
చెవుల కమ్మలు చక్క జేయు జాడల ముద్దు - చిప్పిల నిద్దంపు ' 
చెక్కు లంటిీ.... 
పువ్వుటెత్తులు దుటిమెడి పొలుపెలర్చ 
గప్పుమీటిన బలితంపుం. గొప్పుముట్టి” 


విస్తరింప జేసినాడు. 


ఇతరుల అచ్చతెనుగు (గంథములు 


పొన్ని కంటి తెలగనార్యుడు ఈ యచ్చ తెనుగు [ప్రబంధము 
[వాయగానే, వెంటనే ఈ రచన ఇతర కవుల నాకర్షించినది, అప్పటికే 
నిరోష్ట్యరామాయణము రచించిన మరింగింటి సింగరాచార్యులు తానును" 
అచ్చతెనుగు [వబంధ మొకటి [వాసి దానికి “చిలువ పడగ రాజినికతి 
యని పేరిడెను. ఆతడు నామములలో గూడ నచ్చతెనుగు [వాయుటకు 
[ప్రయత్నించినట్లు తోచును. ఆ |గంథమింతవరకు ము. దితము కాలేదు. 


పదునేడవ శతాబ్దములో ఆడిదము బాల భాస్కరకవి శుద్ధాం్యధ 
రామాయణము రచించెను. 


పదునెనిమిదవ శతాబ్దములో కూచిమంచి తిమ్మకవి అచ్చతెనుగు 
రామాయణమును, నీలాసుందరిణయమును రచింపగా, త్రీ దేవీభాగవత 
కర్ర ములుగు పావయారాధ్యులు “సర్య్వమధురము' రచించెను, 


పందొమ్మిది, ఇరువదియన శతాబ్దములలో కందుకూరి వీరేశ 
లింగము, దేవులపల్లి నరసింహశాస్త్రి, హరికథా పితామహుడు ఆదిభట్ల 
నారాయణదాసు ఇత్యాదులగు (వసిద్ద కవులు అచ్చ తెనుగు కావ్యములు 
పెద్దవి, చిన్నవి రచించిరి. ఇప్పుడును |వాయుచునే యున్నారు. నారు 
నాగనార్య విరచితమగు “మనువు పుట్టువు' అను అచ్చ తెనుగు కావ్యము 
భారతి 1967 ఫ్యిబవరి సంచికలో సమీక్షింవబడినది. అచ్చ తెనుగు 
నిఘంటువులును ఎన్నియో పుట్టినవి. వానిలోనెల్ల పైడిపాటి లక్ష్మణకవి 
“ఆం[ధనామ సంగ్రహము, అడిదము సూరకవి “ఆం|ధనామ శేషము' 


564 సొరన్వత వ్యానములు 


(పసిద్ధి చెంది, అమరమువలెనే భాపాభిమానులచే వల్లించబడుచున్నవి. 


'సాంబనిఘంటువు', 'ఆం|ధ భాషార్దవము*,*వెంకటిశాం ధము" మొదలగు 
నితర తుద్ధాంధ కోశములును గలవు. 


పరినమా పి 

ఆంధ [వదేశ మంత్రివర్యులు శ్రీ యం. ఆర్‌. అప్పారావుగారు 
చేసిన సూచన ననుసరించి ఆంధ |వదేశ సాహిత్య అకాడమీ తెలుగు 
భాషలోని పాచీన సాహిత్యము అందరికి అందుబాటులో నుండు నట్లుగ 
[పకటించవలెనని నిర్ణయించిన ది. అపూర్వమైన ఈ యయాతి చరితము 
అచ్చుకు |పతి సిద్ధముచేసి ఉపోద్దాతము [వాసి యిచ్చుటకు నన్ను 
నియమించిన ్రీ ఆం|ధ (పదేశ అకాడెమీవారికి, ముఖ్యముగా ఆ సంస్థ 
కార్యకర్శలకు నా కృతజ్ఞతను తెలుపు చున్నాను. 


ఈ [గంథవఠన సందర్భములలో గంధథన విషయములను కేవల 
సారస్వత [పీతిచే నాతో గాఢముగా విమర్శించి ఎన్నో అమూల్యములగు 
సూచనలుచేసి సహకరించిన మితులు భాషా[వవీణ శ్రీ గిద్దలూరు చెంచు 
బసవరాజు బి వీ, గారికి ఆశీర్వచనపురస్పరముగా నా కృతజ్ఞత తెలుపు 


అపూర్వమును, అద్భుతమున్గునై మధురమైన యీ |గంథమును 
వరించు నప్పుడు నాకు కలిగిన యానందమే ఈ [గంథము నందుకొన 
బోవుచున్న పాఠక మహాశయులకును తప్పక కలుగ గలదని యాశించు 


చున్నాను. వారికి ఈ విందారగించుటలో నాయీ [పయత్న మేమా[తము 
సహకరించినను కృతార్థమైనట్లు భావింవగలను. 


(ఆం(ధ|వదేశ్‌ సాహిత్య అకాడమీ వారు 1967లో (పచురించిన 
[గంథమునకు |వాసిన పీఠిక) 


తెలుగుతోట 


ఆం(ధోద్యమము (ప్రారంభమైన పిమ్మటను అంతకు పూర్వము 
తెలుగు వారినీ గూర్చిన కావ్యము లెందరో కవులు రచించినారు. కొన్ని 
వారి గొప్పదనమును (పదర్శించును, కొన్ని వారి జీవనమును చ తిం 
చును, దాసు శ్రీరాములు కవి [వ్రాసిన 'తెనుగునాడు వంటి కావ్యములు 
తెలుగు వారిలో పలు తెగలవారి యాచార వ్యపహారములను, కట్టుబాటు 
లను మాట మంతులను నర్మో క్తితో చికించును. శ్రీ రాయ పోలు 
సుబ్బారావు *“ఆంధావళి'లో ఆంధ్రుల శౌర్య [వతాపములను ఎన్నియో 
ఖండ కావ్యములలో శ్లాఘించినాడు, అందులో “| పబోధము' వంటి 
కృతులు విశేష [ప్రచారము గన్నవి. 


“అమరావతీ పట్టణమున టౌద్దులు విశ్య విద్యాలయములు 
స్టాపించునాడు... 


ఇత్యాది పద్యము లెరుగని విద్యార్థులుగాని విద్యాధికులుగాని 
అరుదు, ఐనను కేవల కావ్యదృష్టితో చూచినచో తెనుగు దేశము పె 
[పీమాభిమానములు (పదర్శించు నాధునిక కావ్యములన్ని టిలో శ్రీ 
సుబ్బారావు “తెనుగు తోటి విలక్షణమైనది. దాని కవిత నిరుపమాన 
మెనది. 


ఇందులో తెలుగువారి పూర్వపు నాటి గొప్పదనమును ఆవేశముతో 
వర్ణించు వద్యములు లేవు? నేటి వారి నుద్చోధించు (పయత్నమున్న 
టును _పత్యక్షముగా నగుపడదు. తెలుగు దేశములోని యాచార వ్యవహా 
రము లిట్టివని చెప్పుచు చేయు వర్ణనములు కనిపింవవు. వాచ్యముగా 
తెలుగు గడ్డపై నభిమానము చెప్పబడదు. ఐనను, ఈ కావ్యము చదువు 
వారికి కృష్ణ వేణీ తరంగిణజిపై పూల నావ కట్టుకొని తరుణులు సహవాస 
మున సముద్రములో కలయు వరకు వాహ్యాళి పోవుచున్న ట్లుండును; 


ర్‌66 సారన్వత వ్యానములు 


తెలుగు దేశము (పత్యక్షమగును; ముఖ్యముగా ప్రాతఃకాల దృశ్యము 
లన్నియు గోచరించును; తెలుగు దేశముషై (ప్రేమ అతిశయించును; 
అందులో మంచి చెడ్డలు తెలిసి కొననగును; పూర్వపు జాన్నత్యము 
స్మరణకు వచ్చును. ఈ కావ్యము రవి చెప్పిన నాటికి భరత భూమికి 
స్వాతం్యత్యము లేదు. ఇందులో తెలుగుతల్లి దర్శింవబోవు( దివ్యజ్యోతి 
భారత స్వాతం తమనియే అప్పుడు కవి ఊద్దేశించి యుండును. నిశ్చ 
యమే! కాని ఆతడామాట స్పష్టముగా చెప్పలేదు. అందుచే పారతం[త్యము 
పోయిన ఈనాడు గూడ మనము సాధింపవలసియున్న యనేక లక్ష్యము 
లను కవి వాక్కు సూచించును. ముందెన్నడై న సాధింపవలసి వచ్చు 
నాదర్శములను గూడ అది ధ్వనింవ కేయగలదు. ఈ కావ్యము చెప్పిన 
వ్యర్తి ఊదేశించి యుండని వస్తువునే కావ్యము సాధించినది. కావ్య 
రచనా సందర్భమున సుబ్బారాయ వ్యక్తి కేవల కవి వ్యక్తిగా వివృత 
మయినందుననే అట్టిది సాధ్యవడినది. వెనుక బుషి తాను బుషినై తీ 
ననుకొన్న బే సుబ్బారావు కూడ 'కవి రభవిమ్మని యనుకొని యుండ 
వలెను! 


శ్రీ సుబ్బారావు తెనుగునాటి (తెలఘాణ్య) (బాహ్మణుడు, తెలం 
గాణ మె పెద్ద యుద్యోగమున నాతని నిలిపినది, తన నాడియం 
దాతనికి | పేమ అభిమానము కలవు. ఎవరికుండవు? కాని యాతడు తన 
తెలుగునాడు చిన్న తెగకేగాక సమస్తమైన తెలుగు వారికి అన్వయించు 
నట్లు విస్పృతము చేసినాడు, మంగళా చరణము చూడుడు. 


'పొద్దుపొడుపు నోములు నోయబూనినావా 
చిటిబొటు కుంకుమబెటు చిన్నదాన! 
థు 6 రు 
* శ న్‌ 
_ కడలనెల నాకరించి కనులుగుటు 
యె ధా a ల 
"తెనుగు మీరిన గరువంబు దీరులేల? 


* ఖే గ 


శీయని తెనుంగు మాటల దెలుపగలవొ 
కన్నవౌదో తెనుగునాటి చిన్నదాన! 


నోరి నరసింహళొ స్త్రీ 567 


ని 


తెనుగుతోట కావ్యవస్తువు చిన్నది అవతా౦కలోని మూడు 
ఘట్టములు కాక ఇరువది మూడు ఖండ కృతులే। అందులో ఏదియు 
పాతిక పంక్తులు దాటదు. ఆ వస్తువు కూడ స్వల్పమే. ఈ చిన్న 
కావ్యములోనే నిత్యమనోజ్ఞమైన తెలుగునాటి సర్వస్వమును ఇమిడ్చినాడు 
కవి! 


ముందు "లేఖిని భావాహన' చేసినాడు. మిల్బనువంటి పాశ్చాత్య 
కవులు సాహిత్య దేవతను నా చేత నేమి పల్కింతువుఃి అని సంబోధిం 
చుటను జ్ఞ ప్తికి తెచ్చును, కాని సామ్య మంతవరకే 1 


*సుధుర మధుమాస సాంధ్యయామములలోన 
ఇసుక పడకలబడి యింపయి [ప్రవహించు 
వీటియొడ్డుల దిరుగాడ నిచ్చగింతొ ? 


వా * వ 


కొమ్మపై నిల్చి పిల్ల న్మగోవి నూదు 
గొల్ల చిన్న వానిని జూడ నుల్ల సింతొ క 


ఖ్‌ జ్‌ వః 
ఇట్ల డిగి యడిగి కవికుమారుడు, 
“విలస దుదయ్మవతోద్వాహవిధము జెప్పి 
రసికజనుల లాలింపుము రమ్యగీతి [9 
అని లేఖిని నాహ్వానించినాడు, 


ఆ పిమ్మట కవి 'గీతాసఖ్య” మాచరించినాడు. గీతంతో సఖ్యము 
చేసికొనని లేఖిని [వాయగలుగునది లాభనష్టముల పద్దులేకదా। గీతాసఖ్య 
మున్న. లేఖిని భావపద మందుకొనును. 


“పాడుపుటేళ్ళు (తుళ్ళింతలాడెడు విధాన 
పొడవమ్మ , గీతాసఖీ, భావపదము | 
కోయిలకు మారుగూయు లేగొల్లకొమిరె 


కరరీ సొరన్వత వ్యానముల 


మసగి వచ్చీసులాడు (బాహ్మణకుమారి 
(బమసి వలపె త్తనాలింప [బచురఫణీితి 
పొడవమ్మ, గితాసభీ, భావవదము | 
రుధిర కణపూతమైన పీరునికరంబు 
[దోహమున నల్ల బడిన యస్తులభరంబు 
[పేమచె ధౌతమైన సాధ్వినఖాళి 

రత్న గర్భ దాచిన గు_ప్రరంగములను" 


భావపదము వొడునట్లు గీతాసఖ్యము సాధించినాడు. 


అంతట 'మంగళాచరణముి [పారంభించెను. తెలుగునాటి చిన్నది 
(పొద్దుపొడుపు నోముకు బయలుదేరినది, 


“ఎచట కేగెదు? నోము పేరేమి? చెపుమ | 
ఎవరధిష్టానదై వము? వృత్త మెద్ది? 
సాంగపూజావిధాన మె భంగి జరుగు? 
తగు నుపాయన మేది? తత్సలము లెవ్వి?” 


ఇత్యాదిగా ఆం|ధ యువకు డొకడు కన్నెను వరుసగా మూఢా ళ్ళు 
(పశ్నించినాడు; తుదకు సోదరుని కాపిల్ల యాదేశించినది | 


“ఆలకింపుము బాలరసాల శాఖ 

నుయ్యెలల నూగుచును మధులియ్య ఫణితి 
పాడుచున్నది కోయిల పాటక తె 

పావనం వైన మాతృ సేవా [వతంబు ?' 


ఆ పిమ్మట నాతనికి “కోకిల పొటి వినిపించినది. ఆ పాటలో 
తరంగములు ఇరువదిమూడు | 


సంక్రాంతిపండుగ రోజులలో కృష్ణాతీరమున బొమ్మలు పెట్టుకుని 
కన్యకలు గొబ్బి దెవరను పూజింతురు, (పతి ర్మాతియు దేవరకు పవళింపు 
సేవ చేయుదురు. మరల ఉదయమున దానిని లేపుదురు! ఎట్లు ? 
'ని|దలే గొబ్బెమ్మ, ని దలేవమ్మా | 
నిద కన్యలు వచ్చి నిన్ను లేపేర్కు, 


నోరి నరసింహశాస్త్రీ 
ఆట కన్యలు వచ్చి ఆడి పాయ్యెరు, 
పాట కన్యలు వచ్చి పొడి పొయ్యురు, 
నిదలే గొబ్బెమ్మ, న్మిదలేవమ్మా !' 
మరియు వా రిట్లు పాడిరి, 


'మటులు మఖులు నరికేరూ 
రం వచ 


మట్టుల మేడలు గబ్దేరూ 
మల్టీ (కిందా శ్రీ మహాలక్ష్మీ నిదాలే, నిదాలే !' 


క్‌రీర్త 


అల్లే “రావులు రావులు, చింతలు చింతలు అరట్లు అరట్లు సరికి 
రావుల మేడలు, చింతల మెడలు, అరట్ల మేడలు ఆదిలక్ష్మికి కట్టించి, 
రాతులు నిద్దురపుచ్చి, ఉదయము నిద్దురలేపుదురు. అది యొక గౌరీ 
[వతము। ఇవి ఇంటింట చూచిన సుబ్భారాయునికి తెలుగు కన్యచేత 
నూతన వత మొకటి వట్టింవవలెనను ఉబలాటము హొంగినది. కోయిల 


చేత పాట మొదలు పెట్టించినాడు. 


“నిదుర నెలతలు వచ్చిరి నిదురలేవ, 
భ|ద కన్యలు దరిసిరి పాటపాడ, 
తెలియరాని చక్కి.లిగింత వలపు బనుల 
మేలుకొలి పెడు పవనుడు బాలు డట్ల. 


9 * నా % 
కొమ్మ లొక [కొత్తరుచి సరసమ్ము లయె్య. 
+ నా నా + 


లేచి రావమ్మ, మాతల్లి లేచి రమ్ము, 
పిలువ వచ్చిరి నీతోడి బిడ్డలరుగొ 1 


కోయిల ఇట్లు అరువదిమూడు పాటలతో నిదలేపును, 


బంతి యాటకు తోడి చెలులు పోవుచున్నారు, వారిలో, 


“కొత్తగా బెండ్లి యెన లేగుబ్బెతలును 
నిన్న మొన్న నీడేరిన కన్నియలును 


తోటలో 


5b సారస్వత వ్యోనములు 


పరికిణీ లింక విడువని బాలికలను 
గడుసు నెరజాణలగు [పోడపడతుకలునుం' 


కలరు. తోడి బాలికలతో సమానముగా నాడుటకు రమ్మని కన్నె నొకమారు 
పిలుచును. ఒకమారు తోటలోనికి దూర దేశముల నుండి వచ్చి [వాలిన 
పిట్టలను తోలివేయ నుద్భోధించును. ఒకమారు ఉపాయముగా తోటలోని 
తేనె నొంచుకొని కంచె తీసి తోవలు చేయు వంచకులను తెలిసికొని 
కాపదనము మానకుండుమని వేడును. ఒకమారు నౌకలో బోవుచు 
ఇళ్ళిళ్ళకు వంచిపెట్టు గీతాప్రసాదము (గామ కుంకుమము వలె 
తీసికొమ్మని యర్ధించెను. “మాతృ పూజా విధానమే మరవద్దు. శుభ 
ముహూర్తము వచ్చినది. (పేమ స్మామాజ్యపాలనకు రాజరాజేశ్వరి 
_ఫన్యమోహాంధయై సాక్షాత్క్మ రించును. ఆం[ధబాలా ! 


'పసుపు కుంకుమ పూవులు కొసరిచల్లి 
చిన్ని కర్పూర హారతి చెతబటి 

6 
(పమదలక్ష్మికి సారతి పాటబాడి 
సు[ప్రసన్ను ల జేయుము స్రోతనియతి ! 


అని యుపదేశించి “బుషులు, తథాస్తు, ఆం[ధ బాలకు పూర్ణ 
కళ్యాణ మందురు నిదుర లేచిరమ్ము!” అని కోకిల పాట ముగిసినది. 


ఇది “తెనుగుతోటి లోని విషయము, పొడి మాటలతో చెప్పినచో! 


తి 


[గంథమంతయు తేటగితములో మాలికగా నడచింది. నవ్యాంధ్ర 
కవిత్వమునకు ముందు దారి తీసినది తేట గీతము! దాని మాధుర్యము 
నామముననే ఉన్నది కాని నవకవులకు ముందుగా అభిమాన పాాతమైనది, 
అందులో పౌఢతరముగా పలికినది “తెనుగుతోట 1 


పూర్వ కవులు పలువురు కేవల ద్వివదలో కావ్యములు రచించినారు, 
దానిని ద్విపద యని శ్లేషించి ఇతర పద్యములను చతుష్పాత్తులని 
సూచించినారు, కాని సుబ్బారావు తేటగీతి నేమన్నాడు ! 


~ 


నోరి నరసింహశా స్రీ Ey] 


“తెగిన తం|తుల మరల బంధింపబోకు 
నిలిచియున్న యేక (తిని సవరించి 
వేడుకయు వేదనయు రసవిధులు మురియ 
పాడవమ్మ, గీతాసఖీ, భావపదము !' 


పూర్వకవులు తరచుగా అనేక ఛందస్సులలో రచన చేసినారు. 
తాను ఏక (పతితో పాడునట! [శ్రుతి ఎల్లప్పుడు నొకటియే! కాని తెలుగు 
పాటలు వీకాంత స్థలములో ఏకతార [మోగించుచు, [శుతిగలిపి నిశీథ 
సమయములలో పాడుచుండ విని, దాని మాధుర్య మనుభవించిన వారికి 
గాని “ఏక[వుతిని సవరించుటి బోధపడదు | 


మరియు నది గీతము! మరియొక ఛందస్సులో చెప్పిన పద్య 
మును గీతమని గానమని పల్కుట ఉచితము కాదు. అందుచే కవి 
కావ్యారంభముననే “గీతా సఖ్యము' చేసినాడు. విహంగసమితి “సరభ 
సోత్క్మట గితాపసాదరసము నాలకించునట! “కిన్నెరలు పాడుచున్నవి 
గితములను అనును, నౌకలో పంచిపెట్టునది “సరసకౌతుక గీతాావసాద 
మొకడె' యట ! 


“మదవదశళికుల సంతాన ముదయగిీఖి 

బాడుచున్నది కర్టోత్సవముగ నిపుడు 1 
మరియు, 

'వీణలందు ననంతకళ్యాణగీతి 

భువన మూర్భాకరమ్ముగ [మోయదగిని 

దివ్య సమయము వచ్చినిదట ! 


తెనుగుతోట ఎన్ని విధముల జూచినను నవ్యాం(ధ జీవనమునకు 
వైతాళిక కళ్యాణగీతి! అట్టి గితమాలికయీ ఆం|ధవై తాళికులకు అభిమాన 
పా[తమగు ఛందస్సుగా బహుకాలము నిలుచుట వింతకాదు ! 


4 


శ్రీ సుబ్బారావు బాల్యము, కౌమారము బావట్లలో గడిపినాడు, 
బాపట్ల, చీరాల, వేటపాలెము [పాంతములవారికే సొనల అందము 


కల సారన్వత వ్యానముటు 
తెలియును. అవి ఆకస్మికముగా నొకచోట ఇసుక పడకల జీల్చుకొని 
పుట్టి లోతులేని స్వచ్ళ జలముతో (ప్రవహించును. వాని (పక్కల ఇసుక 
కట్టలు మాతము ఎత్తుగా ఉండును, సొన రెండు (క్క లను వచ్చగా 
పచ్చిక పొదలు తోటలు పెరుగును. 


“వీనులకు ముద్దుగొలుపు నవీన మధుర 

సుస్వరమ్ములు పాడెడు సొనలు నేడు 

మొలక లె _తెడు (పక్కల మోహనముగ 

నవతృణాంకుర లోకరత్నాలశయ్య ౫” 
మరియు, 


“శుచియయిన దోయిళులబట్టి సొనల నీరు 
పదలబోవుచున్నార లావలి మహర్తులు.” 


మహర్షులు వదలునదికూడ సొనల నీరేనట | 


మరియు నా |[పాంతములలో మల్లె పందిళ్ళ (పోడి ఎక్కువ, 

చీరాల నుండీ బస్తాలతో విజయవాడకును, ఆ పె కిని రైళ్ళలో జనము 
వట్టకుండ మల్లె పూల బస్తాలు రవాణా యగును. అ వ్యాపారము కవికి 
ఎందుకు ఉఊపయోగించినది? మూడు వం కులు చెప్పినాడు ! 

'దివ్యమగు మల్లె పూల వందిళ్ళ పజ్జ 

చీర యొడిబట్టి మొగ్గలు చిదుపు చిన్ని 

కన్నియల ముద్దు నడలవై గాంక్షవడెదొ ?' 
అని లేఖిని నడిగినాడు. మరియు ఏతములతో దొరువులనుండి నీరెత్తు 
చుందురా వై పుల! 

“ఏతములనుండి దొరువు నీ రెత్తువార 

లన్యరతుల్లై రి పాల్మాలి యక్క టకట !' 
బావట్ల చుట్టుపక్కలనున్న తోటలే సుబ్బారావుకు [గంథనామము 
స్ఫురింపజేసినది కాని యది యాయన కవితాత్మ చే. తనుగు తోటగా 
విస్తరించినది తెనుగుదేశ మంతటను సర్వసామాన్యమగు మధుర 
డృశ్యములు చిత్రించి వానికి విశేషార్ధము. స్ఫురింవజేసినాడు కవి! 
చూడుడు ! ' 


నోరి నరసింహకశొశ్ర్రీ 573 


కృష్ణ వేణీ సరిత్కూల రిఖలందు 
(బొద్దు తిరుగుడు పుపు లభిముఖము లయ 1 
మరి యిది వినుడు, స్వాతం[త్య పిపాస తెలిసికొనుడు 1 
“తల్లి పొల్పావకుండ బందాల బడిన 
వత్సములు లాగు లాడెడు పాలకొరకు !' 
ఇంకను ఈ దృశ్యము లెవరి కనుభవములో లేవు ! 
“బువ్వదు త్త నె ్తిని బెట్టీ నవ్వు కనుల 
రవిక దొడుగని గొల్ల కురది యొక రు 
పోవుచున్నది పొందై న ముద్దునడల 1 
కలికి యొడిసెల వలెవాటు గాగ దాల్చి 
పిరుదు లసియాడ జీరరాపిళ్ళతోడ 
కాపుకూతురు పొలములు కాయ నేగు! 
చిన్ని బంగారు పూసల చెండ్లవంటి 
జొన్న కంకులు పండిన సొగసుచేల 


ఎక్కడెక్కడ నుండియొ చక, ౧ వచ్చి 
(వాలుచున్నవి పిట్టలు రక్తి జెరయ!' 


కవి గుంటూరు ప్రాంతములలో చూచినవి ఎట్లు చెప్పినాడు! విదేశీ 
యులు భరతభూమిలో |వాలుచున్నారని వాచ్యముగా అనడు! 

ఇక మన విద్యార్థుల చదు వెట్టిది? 

“చదివిన పురాణవంకులె చదివికొనుచు 

స్నాతకుండ్రైన విద్యార్ధి చాయ జూడు! 

స్‌ 2 

ఎరుగ డాబిడ్డ డాయమ హృదయవరణి. క్ష 

కవికి కవిత్వముకంటె అభిమానప్మాతమైన దేముండును? ఆ గీత 
మిట్లు [పారంభించినాడు. 

'దధిమథన మోహన ధ్వనుల్‌ మధురముగను 

[శవణముల కుత్సవము చేయు సమయమయె్య.* 


అది అమృతమథనము! అందుచే జ్ఞాపకము చేయుచున్నాడు! 


574 సారన్వత వ్యానములు 


“మునుగునంబడి యున్నది మోహవిణ 
చిరనిరాదరణాహతి జెడియ నేమొ ! 
తలచి దరిడాసి స్పృశియించి లలిత లలిత 
సుశుతి స్వీయ సా|మాజ్యకోభ నింత 
[కొత్తలకు రుచిచూపించి హ త్తవమ్మ! 


ఖ్‌ ఖ్‌ నో 


పాడితివి కొన్ని నాళులు భవ్యముగను 
లోకమోహనమైన సుళ్లోకసరణి 
రాగరవ బంధురంబై న రమ్యగితి. 


వ్‌ శ ప 


మరచిపోయితె నీవీణ సిరుల మురువు ? 
మేళవింవంగ దరియయె్య మెలపులొోలయ!ి 


[పేమ సాామాజ్యమునకు మనలను నావపై లయానుకూలముగా 
తీసికొనిపోయి పవిత్ర తేజోబింబమును దర్శింవజేయు లలిత మధుర 
మెన తెనుగు గీతి, సుబ్బారాయని “తెనుగుతోటి ! 


(భారతి-1952) 


సాహితి సమితి కవులు 


సాహితీసమితి కవులు తెనుగు దేశములో నవ్య కవిత్వము వ్యాప్తి 
లోకి తెచ్చిన వారని ఇప్పటికి కవిలోకములో వారియందు కొంత అభి 
మాన మున్నది అయితే,- అదొక విధమైన రోహిలాల క్రాపింగులు 
పెట్టుకొని కవిత్వపు చూపులు చూస్తూ రెండు కాళ్ళతో తిరిగే విచ్చితమైన 
మృగాలనే భావం కూడా కొందరికి లేకపోలేదు. సాహితీ సమితియందు 
విశేషాభిమాన మున్న వారికిగాని, అసహ్యము ఉన్న వారికి గానీ సమితి 
సంగతి ఎక్కువ తెలియదు సమితివీ, సమితి సభ్యులనూ గూర్చి కల్పిత 
కథలు. మంచినీ, చెడ్డవీ కూడా. ఎన్నో వినడం తటస్థించినది. చివరకు 
ఆ కల్పనాకథలుకొన్ని విశేష వచారమున్న పక్రికలలోకీ ఎక్క డముకూడా 
తటస్థించినది, అందువల్ల సాహితీ సమితి స్వరూపము (ప్రస్తావించవలసిన 
అవసరము కలిగినది. 


అంతేకాక ఈ సమితికవృలు అనేక మార్గములు తొక్కి నారు. ఇప్ప 
టికీ వారి నవ్యత సజీవమై ఉన్నది. సమితికవుల స్మరణవల్ల తెలుగు 
కవులలో నవ్యకవితా మార్గాలు సమగ్రముగా స్మరించినట్లు కూడా అవు 
తుంది. ఇది [ప్రగల్ళోక్తి కాదని సహృదయులు గహించగలరని మా 
విశ్వాసము, 
శి 


సాహితీసమితి స్వరూపం తెలుసుకోవలనంటి ముందు కొంచెము 
శమచేసి మన ఊహను 1918, 1919 సంవత్సరములలోకి పసరింవ 
చేయ వలసి ఉంటుంది. అప్పటికి రేడియోలు లేవు, టాకీలు లేవు. భారత 
రాజకీయ రంగంలో సత్యాగహం లేదు, మహాత్మునికి కాం[గెసులో 
సర్వాధిపత్యం లెదు. తెలుగు దేశంలో వాజ్బయ వ్మ్యతిక అంటే ఏమిటో 
తెలియదు. *పతిభి లేదు. “భారతి పుట్టలేదు. “సాహితి” బంకా తెలుగు 
తల్లి గర్భంలోనే ఉన్నది. ఆ రోజులు ఊహించుకోవలె! కవులు తమ 


576 సారన్యత వ్యానములు 


ఖండ కావ్యాలు అం్యధప(తికలో గాని, కృష్ణావత్రికలో గాని (వచురించ 
వలసి వచ్చేది. “గంథాలయ సర్వస్యము' అనే మాసవ్మతికలోకూడ 
కొన్ని ఖండ కావ్యాలు [పచురించేవారు. అన్నిటికంటే ముఖ్యశరణ్యము 
ఆం[ధ వత్రికవారి సంవత్సరాది సంచిక. 


ఆ రోజులు మన మూహించుకోవలె! “చిన్న కధలు ఒక్క డజను 
కంటే వచ్చి ఉండవు, అవి కూడా చిన్నకథలే కాని “చిన్న కథి స్వరూపం 
ఎరిగి |వాసినవి కావు, “ఏకాంక నాటికి లే. సంస్కృత మర్యాదలో 
వచ్చినవికాక_ ఎరగము. శ్రీ రాయ|పోలు సుబ్బారావు తృణకంకగణాది 
ఐదు కావ్యాలూ, శ్రీ అబ్బూరి రామకృష్ణరావు “మల్లి కాంబి. ఇవి తవ్ప 
పుస్తక రూపకంగా వచ్చిన ఆధునిక కవుం కావ్యాలు రేవు శ్రీయుతులు 
గురజాడ బసవరాజు, అప్పొరావులు మాత్రము గేయాలు [వాసేవారు. 
అవ్పటి ఆధునిక కవి |[పపంచము అంతే! చదువుకున్న వారిలో సామా 
న్యముగా కవిత్వమువరమావధి అవధానాలు అశుక విత్వమూ. అభినవక్రవు 


లని (పతీతి కల కొందరు సంఘ సంస్కరణోవన్యాసాలు ఛందోబద్ధము 
చేస్తూ ఉండేవారు. తెలుగు దేశములో శిష్టుల వ్యావహారిక భాష 


'గామ్యభాషి అనే పేరు సంపాదించుకొని పండిత పామరులచేత పనికి 
మాలిన దనిపించుకున్నది. ఆ రోజులవి! శ్రీ గిడుగు పిడుగు ఉపన్యా 
సాలు అరణ్యరోదనమైన రోజు లవి! అటువంటి రోజులలో ఈ “సాహితీ 
సమితి" పుట్టింది. 


ఈసాహితీసమితి ఒక రిజష్టరు సంఘమూ కాదు, ఏవోకొన్ని నిబం 
ధన లున్న సామాన్యసంఘమూ కాదు. పోనీ, అందులో సభ్యులు కావ 
డానికి నియమాలై నా లేవు. సభ్యత్వానికి చాలా 'అర్హులి మనుకునే వారికి 
చాలా మందికి అందులో సభ్యులయే్య అవకాశ మే ఉండేది కాదు. చాలా 
“అనర్జులకు' చ్మితముగా అందులో సభ్యత్వము వచ్చేది. సభ్యులకుకూడా 
వారు అందులో ఎప్పుడు సభ్యులై నారో తెలిసేది కాదు. సభ్యుల పెద్దకు 
పాతి కళ్ళూ, చిన్న వానికి పది హేడేళ్ళూ. 


లి 


ఈ సమితి పుట్టడానికి ముఖ్యమైన కారణము ఆ రోజులలో తెనా 
లిలో జరిగిన ఒక విచ్మిత సంఘటన, ఆ చిన్నవట్టణములో ఒర్కసారిగా 


నోరి నరసీంహశాస్త్ర 577 


కవిత్వమూ, లలిత కళలూ అంటి విశేషము అభిమానమున్న అనేక 
మంది కూడడము తటస్థపడ్డది. వారందరూ మిితులై నారు. అందరూ 
యువకులు, కార్యదీక్ష కలవారు £ఓర్భలేని తనమూ ఉడుకు బోతు 
తనమూ ఎరగనివారు, 


అందులో ముఖ్యుడూూ అన్ని విధాలా జ్యేషుడూ శ్రీ శివశంకర 
శాస్త్రి. శ్రీయుతులు వీర రాఘవస్వామి, వెంకట సుబ్బయ్య, శివకామే 
శ్వరరావు, పూర్ణశర్మ, హనుమంతరావు, బాబురావు. వీరు ముఖ్యులు. 
వీరెవరూ పెద్ద పరీక్షలు ప్యాసయినవారు కారు. అయితే ఇంగ్లీషు వాజ్బ్మ 
యము, అందుమీద ఉన్న ఆదరమువల్ల చదివినవారు. పరీక్షల 
కోసము చదివిన చదువు కానందున వారికి వాజ్మయ స్వరూపము అవ 
గాహన ఐనది. శుష్క మైన నూటలతో వారు కావ్య విమర్శ చేసేవారు 
కారు. ఇంగ్లీషులోకి చేసిన తర్జుమాల ద్వారా వారు (ఫెంచి, జర్మను, 
రష్యన్కుస్పానిషు స్కాండినేవియన్సు జాపనీసు, వర్ష్యను ఇత్యాదిభాషల 
లోని (సిద్ద కావ్యాలు కూడా పఠించారు. ఈ విధంగా (పపంచవాజ్మ 
యమూ, దానితోపాటు లలిత కళల సంగతీ తెలుసుకోవలె నని తీవ 
ముగా ప్రయత్నము చేసినారు 


కాని అట్లా ఇతర దేశభాషలతో ఊరుకోక మన దేశములో 
బంగాలీ, హింది, మరాఠీ ఇత్యాది భాషలు కూడా అభ్యసించి కావ్యాలు 


చదవసాగినారు. వారిలో ఆధునిక కవుల తీరులు తెలుసుకుంటూ ఉండే 
వారు. 


మొదటి నుంచీ వీరికి చింతా దీక్షితులు మి|తుడే. ఆ మితులలో 
ఏ ఒకరికి కవి మ్మితుడున్నా శీఘముగా =ందరికీ మ్మితుడయ్యేవారు. 
వారిలో కొందరు గుంటూరులో కాపుర ముండడము _తటసించినది. 
అప్పుడు ఈ వ్యాసకర్త, ఇతని ద్వారా శ్రీమాన్‌ కొమాండూరి “కృష్ణమా 
చార్యులు, శ్రీ చామర్తి రాజశేఖరరావు ఆ మి|తకోటిలో కలిసిపోయి 
నారు. ఆ మిగులు కూడినప్పుడు నిరంతర సాహిత్య _ గోస్టితోను, 
మనస్సు నొప్పించని చమత్కార భాషణములతోనూ రోజులు నిముషా 
లుగా గడిచిపోయెవి, 


37 


578 సారన్యత వ్యాసములు 


అందులో ఏ ఒకరు కొత్త కావ్యము [వాసినా అందరూ వినేవారు. 
విని తనుతమకు తోచిన మార్పులు సూచించేవారు. శ్రీ శాస్త్ర సూచనలు 
ముక్కుకు నూటిగా ఉండేవి. శ్రీ శివకా మేశ్వరరావువి పాండిత్య [పకర్ష 
కముగా ఉండేవి. ఈ విధంగా ఆ సూచనలలో వారివారి అభి 
మానాలు దో్యతమయేేవి. ఆ సూచించిన మార్పులమీద ఒకరి నొకరు 
హాస్యమాడుకునే వారు. అందరి మనస్సూ ఆ కావ్యముమీద (పసరించి పని 
చేసినందువల్ల ఆ కావ్యము కొంత మార్పు చెందేది ఆ సూచనలు చేసిన 


వారికి గర్వముగాని, మార్పులు సూచించినందుకు కవికి కోవముగాని 
ఉండేవి కావు. అంతా మహానందంగా వెళ్ళిపోయేది. 


అటువంటి రోజులలో ఈ మ్మితులకు (ప త్యేకముగా__-సారస్వ 
తానిక్కీ చ్మితకళక్తూ శిల్పానికీ. ఒక పత్రిక పెట్టవలెననే సంకల్పము 
కలిగింది. ఇందులో ధనవంతుడు ఒక్క. హనుమంతరావు గనుక ఆయన 
పెట్టుబడి పెబేల్లూ, అందరిలో సమర్థుడైన శ్రీ శివశంకర శాస్త్రి సంపాద 
కుడుగా ఊండేట్లూ నిశ్చయమయింది. అది ఒక సంఘము [(పచురిస్తు 
న్నట్లు వేయడము ఆ కాలములో ఆచార మైపోయినందున ఈ మ్మిత 
బృందానికి ఒక పేరు పెట్టుకోవలసిన అవసరము కలిగింది. చాలా 
రోజులో, నెలలో మథనపడ్డ తర్వాత 'సాహితీసమితి అనే పేరు నిర్ధారణ 
ఐనది. కాని ఆ పేరు “సాహితి” పృతిక వచ్చేదాకా గట్టి వడ లేదు. 


ఎప్పటికప్పుడు పతిక (పచురిద్దా మనుకుంటున్నా, ధనము 
రానందువల్ల ప్యతిక చాలా కాలము రాకుండానే ఉండిపోయింది, 
ఇంతలో సభ్యులలో ఒక పెద్ద మార్చు కలిగింది, 


4 


అప్పటికి ఆ మ్మితబృందము వారంతా [గాంథిక భాషావాదులే, 
వారికి వ్యావహారికభాష వనికిరాదు, దానికితోడు ఆ రోజులలో వ్యావహారిక 
భాషలో సరియైన సాహిత్యరచనలులేవు. అట్టి సమయంలో శ్రీ శివశంకర 
శాస్త్రి వ్యావహారిక భాషలో రచన చేయడము రసవంతముగా ఉంటుం 
దనే నిశ్చయానికి ముందువచ్చినాడు, తర్వాత కొన్ని నెలలపాటు 


నోరి నరసింహశాస్త్రి 579 


ఆయనతో “*గామ్యువాదమూ పనికిరాదని వాదించి ఈ వ్యాసకర్త కూడా 
అంగికరించినాడు. మిగిలినవారు ఒప్పుకోలేదు, శ్రీ వీరరాఘవస్వామి 
ఒక్కడు మాత్రము “కొంత మార్చు” వనికివస్తుందని అంగికరించినాడు, 
శ్రీ శివకామెశ్వరరావు అసలే పనికిరాదు, ఆవమార్గాన పోతున్నారని 
పట్టువట్టినాడు. శ్రీ వెంకటసుబ్బయ్య ఇష్టము లేకపోవడము కనపరచే 
మౌనము అవలంబించినాడు శ్రీ చింతా దీక్షితులు ఎప్పుడు మారినదీ 
తెలియదు, కాని “సాహితి” మొదటి సందికలోనే ఆయన వ్యావహారిక 
భాషా రచనలు పడ్డవి. 


సాహితి :820 జనవరిలో వచ్చింది. ఆ రోజులలోనే శ్రీ ముని 
మాణిక్యం నరసింహారావు 'సమితి" బృందములో చేరసాగినాడు, అయనకు 
పూర్వ భాషాజ్ఞానము తక్కువ అనే భయముతో రచన చేసేవాడు. కాని 
మొదటినుంచీ అయనకు సుఖమైన రచన అలవడ్డది, ఆయన “ఉఫ్‌ 
“సాహితి' మొదటి సంచికలోనే ఉన్నది. ఆ (ప్రాంతాలలోనే శ్రీ పెద్దిభట్ల 
రామచం[దరావు కూడా ఈ బృందములో కలిసినాడు. 


“సాహితీ ప్మతిక (ప్రచురణతో 'సాహితీ నమితి'కి దేశములో కొంత 
ఖ్యాతి వచ్చింది. ఈ సమితి సభ్యులు తమ రచనలు ఎందులో 
(పచురించినా తమ పేరు పక్కన 'సాహితీసమితి' అనికూడా వేసు 
కోవడము అలవాటు చేసినారు. దానితో దేశములో ఇప్పుడు మనము 
ఊహించుకోలేనన్ని సారస్వత సమాజాలు బయలుదేరినవి. సాహిశీ 
సమితిలో సభ్యత్వము కోసము దరఖాస్తులు రావడం మొదలు పెట్టినవి. 


“సాహితి' పుట్టిన తర్వాతనే శ్రీయుతులు వేదుల సత్యనారాయణ 
శాస్త్రి దేవులవల్లి కృష్ణశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి సభ్యులై నారు. 
శ్రీ థ్రీనివాన శిరోమణి కూడా ఆ [పాంతాలలోనే సభ్యుడై నాడు, 
ట్రీ కె ఎచ్‌. వి యస్‌, నారాయణ శ్రీ దీక్షితులు ద్యారా సభ్యుడై నాడు, 
శ్రీ స్వామి ద్వారా శ్రీ కొత్తపల్లి సుబ్బజణ్లాచార్యులు సమితిలో చేరినాడు. 
శ్రీ వింజమూరి పార్థసారథి కొన్ని చక్కని కథలు [వాసి సభ్యత్వము 
సంపాదించినాడు. 


580 సారస్వ వాసములు 


శ్రీయుతులు విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి ఆంజనేయులు, 
నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు సమితి సభ్యులై నారు, 
ఇప్పుడు వారికున్న (పసిద్ది వారి కప్పుడులేదు. వారు నలుగురూ సమితిలో 
ఒక (పత్యేక బృందముగా ఉండేవారు. 


సాహితీ సమితి లోకములో స్థిర్యపతిష్ట సంపాదించిన తర్వాత 
శ్రీ గిడుగు రామమూర్తి పంతులును అందులో గౌరవసభ్యునిగా 
చేర్చినాము. ఆ గౌరవము అసమాన మెధాశాలియైన వారి కొక్కరికే 
సాహితీ సమితివారు చేసినారు. 


ర్‌ 


సాహితిలో మొదటినుంచీ వ్యావహారిక భాషలో రచనలు [పచురణ 
మైనవి. శ్రీ శివకామేశ్వరరావుకు అది ఇష్టములేకపోయింది, కొంతకాలము 
ఆయన కావ్యాలు 'సాహితి'లో (పచురణకు ఇచ్చినాడు కాని మొత్తము 
మీద ఆయనకు ఈ అపండితి సమూహములో కలిసి రననలు చేయడము 
ఇష్టము లేకపోయింది. అప్పటికి సమితిలో (వవేశానికి దరఖాస్తు లేనట్లే 
రాజీనామా ఇయ్యుడము కూడా లేదు ఆయన నెమ్మదిగా “సాహితిికి 
తన రచనలు ఇయ్యడము చాలించి మీమాంస అనే వ|త్రిక కొన్నాళ్ళు 
నడిబనాడు. కొద్దిరోజులలోనే ఆయన కవిత్వము చెప్పడము కూడా 
చాలించినాడు. వండితకవి కావలసినవాడు కేవల వండితుడై నాడు, 
కాని కవిత్వము చెప్పన రోజులలో ఆయన బహుమనోహరమైన 
కవిత్వము చెప్పేవాడు. “తమోనిరసనము' అవే కావ్యములో మొదటి 
పం కి 


“నీకటి మాని నీడలకు. జేరెద వేల మనోహరంబుగన్‌" 


జ్ఞాపకము వచ్చినప్పుడు ఎ౦తో విచారము కలుగుతూ ఉంటుంది. 
ఈ కవి “సాహితీ సమితి'లో నుంచీ, దానతోపొాటు నవకవి [వపంచము 
తెర మీదినుంచీ 'ఫేడ్‌ ఆవుట్‌' అయినాడు. 


'సాహితీసమికి'కి కొంత నియమాలు పెట్టవలెనని కొంతకాలము 
పయత్నము జరిగింది. ఆ రోజులలో శ్రీయుతులు విశ్వనాథ, నండూరి, 


నోరి నరసింహశాస్త్రి 581 


నాయని కొడాలి ఆంజనేయులు సభ్యులై నారు. కొద్దికాలమే సభ్యులుగా 
ఉండి, వారు నిష్కారణముగా రాజీనామాలు ఒక్కసారిగా వంపి సమితి 
రంగములో నుంచి నిష్క్రమించినారు. 


సమితి సభ్యులలో మొదటి నుంచీ [పముఖుడుగా ఉన్నవాడు 
శ్రీ కొడవటిగంటి వెంకటసుబ్బయ్య, అతను పూర్వాం్యధభాష క్షు్ణముగా 
[గహించినాడు, ఇంగ్సీ షవాజ్మయము __ అందులో వపధానముగా 
నవలలు, చిన్నకశలు, నాటకాలు__బాగా చదివినవాడు. అప్పటి 
సమితి సభ్యులలో చిన్నకథలు, నాటకాలు, కావ్యాలు అన్నీ చక్కగా 
[వాయగలవాడు అతను ఒక్కడేనని సభ్యుల విశ్వాసము, స్వయముగా 
రంగము మీద పా|త వారణ చేసి నటించినవాడు. తెనాలిలో “శ్రీ రామ 
విలాస సభ" స్థాపించడానికి ముఖ్యకారకులలో అత నొకడు. కొన్ని కథలు? 
“మాయ పెళ్ళి" అనే నాటిక [పచురించినాడు. అతని కావ్యాలలో “కల్యాణి”, 
“భిక్షువు తెలుగు లోకము ఎన్నటికీ మరువలేదు. తన చిన్న కొవ్యాలు 
అన్నీ “సంధ్యారాగము అనే పేరుతో (పచురించి ఎవరికి చెప్పకుండా 
దేశాంతరగతుడై నాడు. ఎవరి మీదనో కోపము వచ్చి పోవడము కాదు; 
సంసారముమీద విర క్రి కలిగి కాదు. అతను బహు సాహసికుడు. బై రాగి 
వలె దేశాటనము చేయవలె నని ఊహ కలిగి అకస్మాత్తుగా వెళ్ళిపోయి 
నాడు ఒక విచిత్రమెనవ్య క్రి! అందుకనే శ్రీశా స్త్రి 


* ఉహకు మీరి పోయిన వ 
హో భవదీయ విచిత వర్తనల్‌" 


అని విచారపడినాడు. బై రాగి కావ్యాలతో ఎప్పుడో అకస్మాత్తుగా 
వచ్చి తెలుగు వాణిని కులికించ గల సమర్థుడు. అయితే అతను కనవడి 
ఇరవై యేళ్లు దాటిపోయినవి. తిరిగి వసాడని అశ మృగతృష్టకా పాయ 
మవుతున్నది, 


శ్రీ చామర్తి రాజశేఖరరావు సాహితి పుట్టిన రెండేళ్ళ కే అకాల 
మృత్యువు వాత పడ్డాడు. అతను కవిత్వముతో పుట్టి కవిత్వముతో పెరి 
గినవాడు. గుంటూరు విద్యార్థులలో కవి అంటే అతనే. అతనికి విశేషమైన 
దేశాభిమాన ముండేది. కాని తన అభిమానపు ఉఊవన్యా ఫాలు ఛందో 


582 సారన్వత వ్యాసములు 


బద్ధము చేయడానికి పూనుకోలేదు. అతనికి కార్‌లై ల్‌ (వ్రాసిన “హీరోస్‌ 
అండ్‌ హిరోవర్షిప్‌' అనేేగంధం అభిమాన పాత్రమైనది. కాని అతను 
కార్‌లై లును అనుకరించ మొదలు పెట్టలేదు. ఆ రోజులలో తెలుగు 
దేశములో బెంగాలీ అనుకరణముతోపాటు కృష్ట చైతన్య మతాఖి 
మానము కవులలో వ్యాపించినది. అయితే అతను రాధగా మారిపోయి 
కృష్ణ విరహగీతాలు [వాయలేదు, “బృందావనము' అనే కావ్యము 
[పారంభించినాడు. అందులో కృష్ణుని కోనము గోపికా గోపకులు అన్నే 
షణము చేస్తారు. కృష్ణుడు వారి నందరినీ తన మధుర వేణుగానముతో 
ఆఅనందవరచిన గానరసికుడు, కృష్ణుడు కనవడక పోగానే “గోవులు చిందర 
వందరయ'; 'తల్లి గోవు పాలీయదు'; “వేపల్లెను పెద్దగొల్ల డొకడై నను 
కన్నుల కానరాడు'__అందరూ విలపిస్తారు. 


“క యమునా నిరంతరము 
నొక్కగతిన్‌ |బవహించు దానవై 
ఆయొడ [గోలియుండితిని 
ఆ మృదుగాన రనామృ తమ్ము __” 


కృష్ణాన్వేషణము నాయకాన్వేషణము ఐనది. భాగవతము, కృష్ణ 
కర్ణామృతము అద్భుతమైన నవ్యరూవము పొందినవి. విశేషమైన |వ్రజ్ఞ 
కలవాడు. అకస్మాత్తుగా. అతనిని ఎత్తుకొని పోవుటకే బెజవాడకు వచ్చిన 
కలరా తెలుగు వాక్కుకు తియ్యని రాగము లేకుండా చేసివేసింది. అతని 
కావ్యాలు చాలా భాగము అతని మ్మికు లనే వారి వద్ద ఉండిపోయినవి. 
'సాహితి' లో అచ్చుపడ్డ కొద్ది కావ్యాలే మనకు మిగిలి పోయినవి. 


శ్రీ పెద్దిభట్ల పూర్ణశర్మ మనోహరమైన కవిత్వము చెప్పేవాడు. 
కథాకథనములో నేర్చు ఎక్కువ. అతని ఖండకావ్యములోనుంచి వత 
కించి ఒక వద్యము చదివితే సొగసు ఉండదు. కావ్యమంతా చదివి 
నప్పుడే దాని హృద్యత బోధవడుకుంది. 'తరంగమాలికి అనే సంప్పటి 
అము|దితము._'సాహితి' రాకముందే తయారైంది. అందులో తన 
పద్యాలను... 


నోరి నరసింహశాస్త్రి 5803 


“పాండు దేశాటనము చేయ పొండు, మిరు! 

పంపుచున్నాను మిమ్ము హృద్భారమునను[ 

అని సంబోధించి పంపదలచినాడు. కాని అతనే దార్మిద్యమువల్ల 
తెనాలి విడిచి హృద్భారముతో ఉద్యోగానికి జయపురము వెళ్ళినాడు. 
మళ్ళీ అతని కవిత్వము వినవడడములేదు. 'తరంగమాలిక' ఏ మైనదో 
విచారించవలసి ఉన్నది. అతను ఈ మధ్య పరమపదించినట్లు తెలియ 
వచ్చినది. 


శ్రీ కొప్పర్తి నారాయణమూర్తి మరి ఒకరు సమితి సభ్యులలో 
చనిపోయినవారు. ఆయన కథలు, నాటికలు, పద్యాలు అనేకము 
(వాసినవాడు. ఎక్కువ స్నేహప్నాతుడు. ఆయనకు అతిథిగా వెళ్ళినప్పుడు 
ఆయన చూపుతూఉండిస ఆదరాతిశయము సమితి సభ్యులు మరిచి 
పోవడము సాధ్యముకాదు* గతించిన మిత్రులకు కన్నీటితో తర్పణము 

కంటె మనము చేయగలిగినది లేదు. 
సాహితీ సమితి గౌరవ సభ్యులైన శ్రీ గిడుగు రామమూర్తి 
పంతులు కీర్తి జగద్వితము. వారు దివంగతులై_ ఒక్క సెహితీసమితి కే 

కాక తెలుగులోకానికే తీరనిలోటు కలిగించినారు. 

(భారతి : చ్మితభాను కార్తీకము 

6 


సమితి సభ్యులలో సమర్థులు కొందరు గతించినారు. ఒకరు 
దేశాంతరము పోయినారు. కొందరు సభ్యత వదులుకున్నారు. అయితే, 
ఒకప్పుడు భరత ఖండము మహోన్నత దశలో ఉన్నదని మనవారు 
కొందరు చెప్పుకునేరీతిగా లేదు, సాహితీసమితిస్థితి! అది ఇప్పటికీ సజీవమై 
(వవర్థమానమై ఉన్నది. సమితి సభ్యులలో పాగల్భ్యము పొందినవారు 
అనేకులున్నారు, 


అందులో (పథమగణ్యుడు శ్రీ కొమాండూరి కృష్ణమాచార్యులు, 
అయన పూర్వులకూూ ఆధునికులకూ ఒకలం కె; వంతెనవంటివాడు, ఆయన 
కవిత్వము ఆధునికము కాదని వాదించేవా రున్నారు; కాని అది కవిత్వము 
కా దనగల సహృదయులు లేరు. ఆయనకు సంస్క ఎతాం[ధములలో 


584 సారన్వత వ్యానములు 


విశేష పాండిత్య మున్నది. బి. ఏ. వరీక్షకు వెళ్ళినాడు. అఖండమైన 
ధారణ కలవాడు. ముపై్రై వీళ్ళు దాటినతర్వాత యజుర్వేదము సమగ 
ముగా చెప్పుకొని వలి ౦చి పదముకూడా కొంత చెప్పుకున్న వా డన్న ప్పుడు 
sa) 

ఆయన జ్ఞావకళశ_క్తి ఎంత గొప్పదో పాఠకు లూహించుకోవచ్చును, 
ఆచ్చమైన పూరాచారపరాయణుడు. నిన లంక మైన పవర్హన కలవాడు. 
అయితే అటువంటివాడు దెహపరి్మిశమ చేసి “*కుసీ పట్టడముకూడా 
చిన్నతనములోనే అభ్యసించినాడు. మంచి ఈతగాడు! 


ఆయన ఈవ్యాసక ర్తకు స్కూలు ఫెనలు నుంచీ సహాధ్యాయి 
ఐనందున చిరవరిచితు డై నప్పటిక్తీ సొహిత్యవరిచయము ఆతర్వాత 
ఐదారుసంవత్సరాల వరకూ కా-దు, ఈ వ్యాసకర్తకూ, సమితి: భాపతికి 
ఆయన ఒక స్నేహితునితో కలిసి “ఈతినుగూర్చి ఒక |గంథము 
(వాసున్నట్లు తెలిసి కలుసుకోవడము తటస్థించినది, అయన వద్ద ఊన్న 
[గంథాలలో “ద్రత్ర' మీద మిస్‌ కెల్ల రుమను, వుల్చు (వాసిన |గంథాలు 
చదివిన భ్ఞావకమున్నది. ఆయన అప్పటికి “సాహితి” చందాదారు. 
'గీత గోవిందము' తెలుగు కవులు మెచ్చుకోవడము అప్పుడు ఫాషనులోకి 
వచ్చినది. మళ్ళీ ఒకరోజు ఆయనను కలుసుకోగా అష్టపది ఒకటి ('వదసి 
యది కించిదపి* ఇత్యాది తెలుగులో గితమాలికగా తర్జుమాచేసి 
చూపినాడు, అది ఆ తర్వాత వచ్చిన "*సాహితి'లోనే (వచు*ణమైనది, 
ఆదే ఆయన చెప్పిన మొదటికావ్య మంటే నమ్మ లేకపోయినాము. 
ఆవెంట వరసగా కొదికాలములోనే ఎన్నో కావ్యాలు చెప్పినాడు. షుమారు 
ఒక్క సంవత్సర కాలములో “కుసుమాంజలి అనే కావ్య సంపుటము 
సాహితీసమిక్రి పేర |పచురించినాడు. 


ఆయనలో సుప్రమెజన్న కవిత్వము సమితి మిత్రుల సాహ 
చర్యమువల్ల ఉద్భుద్ధమైనది. అవ్పటికే ఆయన పరిణతబుద్ధి కాబట్టి 
వాల్మీకికివలె మొదటి పద్యమే హృదయంగమముగా వచ్చినది. 
'విరహోత్మంఠిత', “అభిసారిక” వంటి నాయికావస్థలు వర్ణించే కావ్యాలు 
చెప్పినాడు. ఆయన నాయకులు 'నీలమహీ ధకందర వినిర్ణతమైన మహా 
గజంబునుంబోలె'డు వారు; 'అజానుదీర్హ బాహార్గళద్వితయంబు' కలవారు? 


నోరి నరసింహశాస్త్రి 585 


“విశాల దృఢ వక్షఃపీఠభాగంబు తో” “బలభిద్వారణ తుండదండనిభమౌ 
బాహాద్వయస్ఫూ ర్తితో ఓ ప్పే వారు; 'అయసపరిఘపీవరభుజు'లు. 
ఆయనకు అభిమానము గల నాయికలు కూడా వారికి అనుకూలురే ! 
“ సనజఘనాతి భారలు' “కుచకుంభవిజ్బంభణత్వ ము కలవారు? 
కోధం బారగ బాహువల్లి కల నాగోవిందు బంధించెదన్‌, బాధింతున్‌ 
నఖదంతఘాతముల బుంభావకియాదక్షనై ' అని ఊహించేవారు. 
శ్రీ కృష్ణమాచార్యులు దేహమువలెనే, పాండిత్యమువలెనే కవిత్వము 
కూడా కండకలది అందువల్ల నే శ్రీ శాస్త్రి తరచుగా ఆయనది 'తాలింఖానా 
కవిత్వ' మని చమత్కరిస్తుంటాడు. ఆయన వద్యాలు సమాసాడంబరము 
కలిగిఉండి పూర్వకవుల ధోరణిలో ఉంటవి. ఆయన  'పాదుకా 
సహసము'లో నుంచి చేసిన పద్యానువాదాలు 'శ్రీకృష్ణకర్ణామృతముి, 
“భర్తృహరి? ఇత్యాదికావ్యాలకు పూర్వకవులు చేసిన అసువాదాలకంటె 
(పశ స్తముగా ఉన్నవి 


ఇటువంటి రచనలు చేసినందువల్ల ఆయనలో నవ్యత లేదని 
కొందరు సరసులుకూడా [భ్రమ పడుతూ ఉన్నారు అయితే అది వట్టి 
[భమ ఆయన “సికందరుు, “పురుషో త్తమ దేవుడు వంటి కావ్యనామ 
ములే ఆయన నవ్యతను కొంత సూచించగలవు. ఆయన కథాకథన 
నిధానముకూడా విశేషనవ్యత కలది. “సాహితీసమితి” కవులు వాజ్మయ 
రంగము మీదికి కాలుపెట్టక పూర్వము పసిద్దులెన శ్రీయుతులు 
రాయ|పోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు చెప్పిన కొవ్యాలు 
కథాకథనములో మ్మాతము అయోమయ మార్గములో ఉన్నవి. సమితి 
కవులు ఒకొక్క రొక్కొక్క విధముగా రథాకథనములో సొగసు చూపి 
నారు. అందులో శ్రీ కృష్ణమాచార్యులుది ఒక నవ్యమార్గము. అయితే 
పండితుడూ, ధారణకలవాడూ కనుక అ[పయత్న ముగా పూర్వభాష 
ఆయన కవిత్వములోకి దొర్లుకొని వచ్చి వడుతూ ఉంటుంది. 


ఆయన కవిత్వము గిరిగహ్యరములో సు ప్రమెన సింహము 
వంటిది. సమితికవుల అనవరతసాహచర్యమువల్ల ఒక్కసారిగా 'మీలుకొని 
వివిధ విహారాలు చేసినది. ఈ వ్యాసక ర్త గుంటూరు వదలడమూ, 


586 సారన్వత వ్యాసములు 


సభాపతి గుంటూరులో స్థిరనివాసము లేకపోవడమూ, ఇతరమ్మితులు 
దూరస్థులు కావడమూవల్ల ఆయన కవిత్వము మళ్ళీ ఆ గుహలో బేరి 
నిదపోతున్నది. ఈమధ్య “హర్ష చర్మితము' అనువాదము చేసినాడుకాని 
స్వతం్యతరచనలు చేయడములేదు. 


7 


సాహి తీసమికికవు లందరిలో శ్రీ కృష్ణమాచార్యులు బలిష్టుడెతే, 
శ్రీ చింతా దీక్షితులు పొంశువు. ఆరడుగులు పైచిలుకు మనిషి. 
గోదావరి వరదలో ఇద్దరినుండి అద్దరికి ఈదేవాడు. ఆయన దేహమువలెనే 


ఆయన ఊహకరకూడా ఎప్పుడూ ఉన్నతముగాఉఊండి ఆకాశము అంటుతూ 
ఉంటు౦ది,ః 


శ్రీ దీక్షితులు తాను ఇతరులను కోరకుండగానే. కొందరు చేరి 
సభ చేయకుండానే, జనవాక్యమువల్ల “కథకచ్మకవర్తి* అని పేరు 
తెచ్చుకున్నాడు, ఆయన కథలకంటెకూడా 'శబరి ఇత్యాది ఆయన 
నాటికలు ఉత్తమమైనవని ఈ వ్యాసకర్తమతము. ఆయన కథలకూ: 


నాటికలకూ వచ్చిన (వసిద్ధివల్ల ఆయన కవి అనే మాట లోకము తరచుగా 
మరిచిపోతున్న ది. 


శ్రీ చింతా దీక్షితులు, శ్రీ చింతా భీమశంకరము అనే మ్మీతులు 
కలిసి, చింతా శంకరదీక్షితులు అనే పేరుతో కథలు ఇత్యాదికము 
(ప్రచురిస్తూ ఉండేవారు. శ్రీ తిరుపతి వేంకటేశ్వరకవుల పసిద్ధినిబట్టి 
జంటకవుల ఫొషను ఐన రోజులు అరి! శ్రీ ఫీమశంకరము ద్వారా 
థ్రీ దీక్షితులు, సాహితీసమితి పుట్టకముందే, శ్రీ శాస్త్రికి మ్మితుడై నాడు. 
దాని _పథమఫలితము రచనలలో వారి జంట విడిపోవడము ! అట్లా 
విడిపోని పక్షములో శ్రీ శాస్త్రి తానుకూడా వారిలో కలిసి “శివశంకర 
దీక్షితులు అని [వాసా నని బెదిరించినాడు. 


శ్రీ కృష్ణకర్ణామృతకవి “శై వా వయం....తథాపి చేతో మడియం 
...స్మేరాననం స్మరతి గోపవధూకిశోరమ్‌ ” అన్నాడు, ఏసు పిల్ల లను 
తనవదకు రానిమ్మన్నాడని చెప్పుతారు. పిల్లల నవనీతమువంటి 
® ae) 


నోరి నరసింహశాస్త్రి 587 


మనస్సు పెద్దలను చాలామందిని ఆకర్షించింది. శ్రీ దీక్షితులు కవితాత్మను 
కూడా “పిల్ల లి ఆకరించినారు. ఆయన కలములో “'బాలవాజ్బయము' 
తెలుగులో పుట్టినది, ఆయన పిల్ల ల పొటలు కొన్ని “లక్క పిడతలు” 
అనే పేరులో చిన్న సంపుటముముగా (పచురించినాడు. అందులో 
“కమలాలు"లో 


“చిట్టి చిట్టి కమలాలు చెరువులోని కమలాలు 
నవ్వెటి కమలాలు నాకు తెచ్చి పెట్టి....” 
అని అమ్మను కోరి, తీసుకురాకపొతే, 
“బువ తినను బజోను నవ మంటే నవ్వను 
లు లు వ 
నీకు ముద్దు పెట్టను__” 
అని బెదిరిస్తుంది తల్లి ని విల్ల 1 
“తిన్నారు” అనే కావ్యంలో 
"పప్పూ బెల్లం తిన్నారు 
అమ్మ క్కోవం వచ్చింది అప్పుడు తన్నులు తిన్నారు 
తిన్నారోయ్‌ తిన్నారు |» 
తల్లి చేత తన్నులు తినడం ముద్దుగా వర్ణించినాడు. 


అందులో కల్లా పొడుగాటిది “హనుమంతుడి తోక. లది బొబ్బిలి 
సాటఫణికిలో ఉన్నది: 


“హనుమంతుడి కొక తోక ఉన్నది అందమైన తోక 
హనుమంతుడి కొక తోక ఉన్నది పొడుగాటి తోక 
హనుమంతుడి కొక తోక ఉన్నది లావుపొటి తోక__” 


ఈ “హనుమంత:డి తోక తో రామాయణమంతా జరుగుతుంది: 


“౯గభగ ఇ గభగ భగభగ భగభగ మండుతోంది తోక 
చురచుర చురచుర చురచుర చురచుర అంటుకొంది లంక” 


సో స్లో ఖీ 


కర8 సారస్వత వ్యాసములు 


“* శోక కాదురా శంభుడి శూలం ఖస్సున పొడిచింది 
తోక కాదు విష్ణుని చక్రం గ్నిరున తిరిగింది 
తోక కాదురా ఇందుని వ్యజం పరపర నరికింది” 


% జ % 


“తోకను చూచి రాక్షసు అంతా బెదిరి చెదిరినారు" 


శ్‌ % x 


“తోక ముడిచి హనుమంతుడు వచ్చి రాముని మొక్కాడు.” 

ఇది అత్యద్భుత మైన చిన్న కావ్యము! “లక్క పిడతలు'లో (వచు 
రించినవికాక శ్రీ దీక్షితులు అనేక కావ్యాలు చెప్పినాడు. ఆయన దారి 
చూపినతర్వాత ఎంతో బాలవాజ్మ కును తెలుగులో పుట్టింది. కాని శ్రీ 
దీక్షితులు రచనలతో తులతూగగలది అందులో ఇప్పటికి మృగ్యము. 


ఈ బాలవాజ్మయముకాక ఇతర కావ్యాలు కూడా శ్రీ దీక్షితులు 
అనేకము చెప్పినాడు. కాని ఆయన (పత్యేకత బాలకావ్యాలలోనే విశే 
షము కనపడుతుంది. శ్రీ దీక్షితులు నిష్కల్మషమైన ఉపాసకుడు, 
శ్రీ భగవానునిగూర్చి పస్తుతము చేస్తున్న రచనలలో కూడా “దొంగ 
దొరికాడు ఇత్యాది శీర్షికలను బట్టి చూ స్తేనే, పసిపిల్ల ల నిష్క లంకవృ ర్తి 
ఆయన ఆత్మలో పాదుకొనిపోయినట్లు (ధువవడుతుంది 


8 


శ్రీ దీక్షితులును స్మరించగానే, ఆయన జిల్లాసామ్యం వల్ల, 
ఎందుకో 'గోదావరికోకిలి, 'గౌతమీ కోకిల అని పేరు సంపాదించుకున్న 
శ్రీ వేదుల సత్యనారాయణశాస్త్రి తలపుకు వస్తాడు, కవులకు కోకిల అనే 
పేరు వాల్మీకినాటినుంచీ వస్తున్నది. ఎవరో ఒక కవి “కూజంతం 
రామరామేతి....వందే వాల్మీకి కోకిలమ్‌” అన్నాడు. శ్రీ వేదులకు 
గోదావరి విశేషణము అతను గోదావరిజిల్లావా డయినంతమా[తానే 
రాలేదు. అతని గీతాలకు గోదావరీ నినదము ఆధార[శుతి : 


“నావలె శుష్క జీవనమునన్‌ దురపిల్లె డి యీూపవిత్ర గో 
దావరి పేదవడ్డ నినదమ్ములతో (శ్రుతిగల్చి (పేమ రా 


నోరి నరసింహకొస్త్రి 509 


గావహదుఃఖగీతు లిపు డల్లుచు గుచ్చుచు నుంటి నొక్క ముం 

ర్హావళి నాపవిత నయ నాంబుకణోజ్జ ౧లమౌక్షికమ్ములస్‌” 

అని “ము క్తావళో అనే కావ్యములో అన్నాడు. అతని *“సొదలు" 
వెళ్ళబో సుకునేదికూడా గోదావరి తీరాననే : 


“ఆ విమలగౌతమీ[సవంతీవివి క్ర పులినముల నాసొదల 
వెళ్ళ బో సికొనగ..” 

అన్నాడు 'భగ్న వీణలో, 

శ్రీ వేదుల |వథమములో శశావధాని; ఆంగ్ల ఖాషాజ్ఞానము 
లేనివాడు. పవ్మితమూ, మధురమూ ఐన ఒకానొక వేదన శ్రీ వేదుల 
హృదయమును ఆవేశించింది. ఒక్కసారిగా అతను నవకవీ, సాహితీ 
సమితి సభ్యుడూ అయినాడు, అతను (వాచీనచ్చందస్సులలో వద్యాలు 
చెప్పడములో సిద్ధహస్తుడు. అవి సానలుదీరిన రత్నములుగా ఉంటవి 
తర్వాత తర్వాత పదకవిత్వము కూడా కొంత చెప్పినాడు; కోని పద్యాల 
లోని మాధుర్యము వదకవిత్వములోకి తీసుకొని రాలేకపోతున్నాడు. 
అతని కావ్యాలు చాలా భాగము “దీపావళి” అనే పేరుతో ఒక సంపుటిగా 
అతని మి(తులు కొందరు అచ్చు వేయించినారు. అ కావ్యావళి నిజముగా 
నవ కవిత్వములో ఒక దీపావళే ! 


9 


శ్రీ వేదులకున్నూ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రికిన్నీ కొంత సామ్య 
మున్నది. వారి ఉభయుల కవిత్వమూ కరుణతో (ప్రారంభించినది. 
అంతే! కాని ఒకరి కవిత్వమును ఒకరు అనుకరించలీదు. స్వతం[కులై న 
ఇద్దరు ఎందుకు అనుకరిస్తారు ? 


నవ్యకవి ఆనగానే ముందు స్ఫురించేది శ్రీ దేవులవల్లి . నవ్య 
కవిత్వము వర్హాకిమిడినుంచి చెన్నవట్లణము వరకూ సహజ మధురమైన 
తన కంఠస్వరముతో చదివి వినిపించి పచారము చేసినది అతనే! ఐతే 
అతని [పాధాన్యము వచారముతో ఆగలేదు. నవ్యత ఆతని కవిత్వములో 
మూ ర్రీిభవించినది. అతని తర్వాత వచ్చిన యువకవులు ఎందురెందరో 


590 సారన్వత వ్యానములు 


అతనిని కవిత్వములోనేగాక వేషభాషలలోను, చూవులలోకూడా అనుకరించ 
సాగినారు. అతని కావ్యాల (పతిధ్వనులు ఇప్పటికీ పతికలలో తరచుగా 
వినబడుతుంటవి. యువకవిహృదయాలను అతనివలె ఆకర్షించిన కవి 
ఇంకొకడు లేడు. 


అతనికి (వథ్యాతి వచ్చినట్లుగానే శతువులు కూడా ఎక్కువ 
ప్రా ప్తీంచినారు. అతని అనుయాయులకంటె పతివిమర్శకులే_ ఒక 
విధముగా అతనిని ఎక్కువ గౌరవించినారు. ఆయన 'కృష్ణపక్షముికు 
(పతిగా అటువంటివారిలో ఒకరు “శుక్ల పక్షము" అనే కావ్యము రచించి 
పచురించినారు. *కృష్ణపక్షములో మూర్తీభవించిన నూతనజీవము 
అట్టివారికి వేదన కలిగించింది. కంసాదులు కృష్ణునిమిద వగతో మోక్షము 
సాధించినారు కాదూ ! 


శ్రీ దేవులపల్లి కవిత్వము అర్థము కాదని వారి మొదటి అల్లరి. 
పూర్యకవుల కావ్యాలు అర్ధము కానీ వారిని భావాజ్ఞానము లేనివారని 
నిరసిస్తాము ! మరి వీరి నేవునవలెను |! అర్థము లేదనడానికి వారు 
సాహసించరు. ఊ త్తమకావ్యాలు వాచ్యార్థమువల్ల కంటె దానివల్ల 
స్ఫురించే వ్యంగ్యార్థమువల్ల మనోహరముగా ఉంటవి. “ఊర్వశి” 
కన్నులు వర్ణిస్తూ ఈర వి అన్నాడు: 


“ఆమెకన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు; 
urns. ఎదియొ అపూర్వ మధుర 
ర క్తి స్ఫురియించుగాని, అర్ధమ్ముకాని భావగీతమ్ము లవి... .. 1) 


అతని భావగీతాలు అర్థం కావనేవారిలో సహృదయులై న వారికి 
ఆ కవి ఇచ్చిన జవాబు సరిపోవచ్చును. 


అతని కవిత్వములో నిజమైన “ఏడుపు' లేదని రెండవ గోల, 
అతను ఎప్పుడు చూచినా కులాసాగా ఉంటాడు, కష్టములు పడ్డట్లే 
కనపడడు. కావ్యాలలో ఎప్పుడూ దుఃఖము వర్ణిస్తాడు. కాబట్టీ ఇదంతా 
దొంగ వడుపు అయి ఉండవలెనని వారి వాదము, 


నోరి నరసింహకశొస్ర్రీ 591 


అయి తే నిజమైన ఏడుపు కావలె ననేవారు కావ్యాలు చదవనక్క ర 
లేదు,__ఏ వీధిలోనైనా ఒక ముసలమ్మ తన ఏడుపు ఆరోహణావరో హణ 
లతో వినిపించేది, అట్టివారికి, కోరినప్పుడు దొరకకపోదు. 'ముక్కు 
తిమ్మన ముద్దుముద్దుగా ఏడ్పినాడు' అనే హాస్యోో క్రి లోకవిదితము, 
ట్రీ దేవులపల్లి ఏడుపులో మాధుర్యము చూపించినా డన్నా, అతని 
కవిత్వానికి లోటు కాదు, నిజముగా ఒక్కొక్కవ్పుడు ఆయన దుఃఖము 
పసిపిల్ల లు మారాము చేసేట్లుగానే ఊంటుంది? 


“మీరు మనసారగా నేడ్వనీరు నన్ను _ 

నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచి 

నంత నేకాంతయవనికాభ్యం తరమున 

వెక్కి వెక్కి రోదింతును_విసువులేక 

విరశిలెక దుర్భరశోకవిషమగీతు 

లేడ్చివై తు; ఎలుంగె శ్తి యేడ్చివై తు__” 

“ఆ పని చేయక ఎవరు అడ్డు పెట్టినారు నిన్ను ?* అంటారు 
పతివక్షులు. “అపుడు గొంతెత్తి యేడ్చినాను” అని కూడా ఈకవి అన్న 
సంగతి మరవరాదు, 

శ్రీ కృష్ణశాస్త్రి కావ్యాలు స్థూలదృష్టితో మా|తమే చదివినవారికి 
ఈ శంక కలుగుతుంది. అతని కావ్యాలలో (పతిఫలించేది పవిత్రమైన 
ఒకానొక అవ్య (పేమ: 

“వాలె నా పాడు అడుగుల మ్రోల నొక్క 

తారయే, యొక్క దివ్యమందారసుమమె। 

మోహినీహాసమల్లి (ప్రపుల్ల రుచియె, 

శ్రీ లలిత వై జయంతీవరీమళ మె, 

హరజటాపొరిజాత లతాంతమధువె, __” 


_పీమతో సహ చారిణి ఐన వియోగము |వధానమైన దు;ఃఖకారణ 
ముగా ఈ కవికి కనపడుతుంది. ఇది కవి ఎంత మధురముగా అన్నాడు, 


“వానివాసమ్ము తొలుత గంధర్వలోక 
మధురసుషమాసుధా గానమంజు వాటి, 


592 స్తా రన్వ్యత వ్యోనములు 


ఏ నొక వియోగగితిక, నేను నిదుర 
వెన్నెలలదారి నొ+రేయి వెడలిపోతి 
నొక వివంచీవిరహకంఠ మొరసియెగసి” 
మరిఒక చోట, ఊర్వశిని సంబోధించి 

“నీవె నిట్టూర్చు, నీవె కన్నీరు, విశ్వ 
వేదనామూల్యభాగ్య మీవే, నిజము 
నే గళమ్మార పాడుకొనిన యథఖాత 
శోకగీతమ్ములం దీవె శోకగీతివి !__ 


అన్నాడు. ఇతను అనాదిగా పండితకవు లై నవారి వంశములో 
పుట్టి ఉగ్గుబాలతో కవిత్వమూ, భాషాసొష్టవమూ అలవరచుకొన్న వాడు. 
ఏది చెప్పినా మధురముగా చెవ్పగలడు. భాషలోగాని, భావములలోగాని 
జిలుగుపని అతనికి ఎక్కువ ఇష్టము. అతని అనుయాయులు ఆ జిలుగు 


పని మాాతమే కవిత్వమనే (భాంతితో నగిషీపనులు పదాలతో చేసి 
అభినవకృష్ణశాస్తు్రంల మని విరవీగుతున్నారు. 


10 


నవ్యకవి అని విశేషథ్యాతి కలవాడు శ్రీ దేవులవల్లి కృష్ణశాస్త్రి; 


అయితే నవ్యకవులలో అ(గస్థానము అధిరోహించడానికి సర్వవిధాలా 
అర్హుడెనవాడు సాహితీసమితి సభావతి శ్రీ శివశంకరశాస్రి ! 


ఆయనవిద్వత్తు అనన్య సామాన్య మైనది. సంస్కృతాం[ధథాషల 
సంగతి చెప్పనక్కరలేదు, ఆంగ్ల భాషలో ఆయన చదివిన |గంథాలు 
అపారము. 1912 [ప్రాంతాలలోనే వంగభాష అభ్యసించి నవలలు తర్జుమా 
చేసినాడు. హిందీీపచారము రాకముందే హిందీ అభ్య సించినాడు. 
తర్వాత మరాఠి గుజరాతీ భాషలుకూడా కొంత నేర్చుకున్నాడు. పారసీ 
భాష మధ్యమధ్య ఉత్సాహముతో చదువుతుంటాడు. ఇంకా కొన్ని ఇతర 
భాషలుకూడా చదువవలెనని [ప్రయత్నాలు చేసినాడు, ఏది చదివినా 
ఆ భాషలోని వాజ్మ యము కోసమే సాధనకాని మరొకదానికి కాదు. ఇన్ని 
భాషల వరిచయమువల్ల అనేకవిధములయిన రచనలు (గ్రహించగలశ క్తి 
ఆయనకు అలవడీినదిం 


నోరి నరసింహశాస్త్రి 593 


చాలామందికి చదివినకొ దీ మతి పోతుంది. అయితే శ్రీ శాస్త్రికి 
చదివినకొద్దీ హృదయములో మార్ష్వవమూ, వినయమూ ఎక్కువవు 
తున్నవి. నవకవి లోకములో ఆయనమెప్పు ఒక ఘనతగా భావించని 
కవి లేడు. అయితే రచనలో ఏమ్మాతము సుగుణమున్నా ఆది ఆయన 
(గ్రహించి కవికి ఉత్సాహము కలిగిస్తాడు: మార్పుకు సూచనలు చేస్తాడు; 
అధై ర్యము కలగనీయడు. శ్రీ దేవులపల్లి తనరచనలవల్ల యువకవుల 
కెందరికో మార్గదర్శకుడై కే, శ్రీ తల్లావజ్ఞ ల తన మాటసహాయమువల్ల 
ఎందరో నవకవులకు అండగా నిలిచినాడు. 

ఆయనకు మంచికావ్యా లంటి ఎంత ఇష్టమో, చక్కని పుస్త సకమూ, 
మంచి అచ్చూ చూడడ నుంటే అంత ఇష్టము. ఈ అభ్మిపాయము 
ఇప్పుడు మనలో కూడా వృద్ధి అవుతున్నది. కాని “సాహితి” (వచురించే 
నాటికి దేశానికి కొత్త, [ద్రవ్యలోవమువల్ల ఆయన మనస్ఫూర్తిగా 
చక్కనీ పుస్తకాలు అచ్చు వేయించలేకపోయినాడు. కాని ఆయనచేతిలో 
ఏమి మాయ ఉన్నదో తెలియదు_ఆయన అచ్చువేయించిన పుస్తకానికి 
ఒక చక్కని రూవము ఏర్పడుతుంది, ఆయనకు ఇష్టములేని పుస్తకాలు, 
అచ్చు విషయము కూడా ఆయన శ్రద్ధ తీసుకున్న వి ఉన్నవి. 


“సాహితి అచ్చు వేసే కొత్త రోజులలో అందులో అచ్చువేసే 
రచనలు అన్నీ తన దస్తూరితో జ్మాగ త్తగాా మాటకూ మాటకూ మధ్య 
స్థలము పెట్టుకుంటూ [వాసి మరీ అచ్చుకు ఇచ్చెవాడు, అప్పటి కాయన 
దస్తూరి బాగుండేది. ఆసాపు |[వాయడములో రచనలలో కూడా 
అక్కడక్కడ మాటలూ, రూపొలూ మార్పు ఇెందేవి. ఆ మార్పులు 
తరచుగా అవసరమైనపే; [గంథకర్తలు పార బడ్డ వే ఎక్కడైనా గ్రంథ 
కర్తకు అభ్మిపాయ భేదము కలిగినా, అందుకు ఆయనమీద ఎవరికీ 
కోసము వచ్చేదికాదు; నవ్వి ఊరుకునేవారు. సమితి కవులలో అంత 
సామరస్యము ఉండేది. 


శ్రీ శివశంకరశొస్తి సంపాదకుడుగా ఉండి అచ్చువేసిన “సాహితి! 
సంచికలు పదహారు మా|త్ర మే, అందులో “వాన పస్థుని కావ్యాలు” 
అనే పేరుతో కొన్ని ఖండ కావ్యాలు |పచురించేవాడు. ఇతర రచనలు 


38 


ర్‌ర్తి4 సారన్వత వానములు 


లేకపోయినప్పుడే ఆ కావ్యాలు అచ్చువేసేవాడు, తన కావ్యాలు [వచారము 
చేసుకోవలెనని ఆయనకు అప్పుడు కూడా వ్యగత ఉండేది కాదు, 


ఈ “వాన పస్గుని కావ్యాల" లోఒక చ్మితమెన స్వాతం్యత్యమున్నది. 
అయితే అందులో చురుకుదనములేదు. శాంతముగా ఊన్న సమయములో 
చదివినప్పుడే కాని అవి రమ్యముగా ఉండవు, అందులో కూడా 
జొన్నత్యము కాన్సి లోతుగాని కనపడదు. అటువంటి వద్యాలు మాత్రమే 
(వాసి ఉంటే, కొద్ది కాలములోనే లోకము మరచిపోయేది. 


ఆయనకు 1929 లో భార్యా వియోగము [పా స్హమైనది, ఆ తర్వాత 
“ఫుష్యపూర్ణిమ” అనే ఖండకావ్యములో శోకించినాడు: 


“పుట్టిన దామె యోవిమల పూర్ణిమ! నీ హృదయంబునందు, చే 
పట్టిన దస్మదీయ మృదు పాణిని, మత్కర వల్ల వంబునం 
దిటై గతించిపోయె హృదయెశ్వరి దివ్య వయో విలాస మి 
ప్పట్టున ఘోరమై మిగిలే [వాణ విశోషక దుఃఖ కేలియె? 


అయితే 1924_వ సంవత్సరములో ఆయనలో ఒక పెద్ద మార్పు 
కలిగింది, శీతల గంభీరమైన ఆయన హృదయ సముదములో ఒక 
బడబాగ్ని (వవెశించింది, చల్లని నీడలు ఇచ్చే వనస్పతులున్నా ఆయన 
ఆత్మవనములో కార్చిచ్చు అంటుకొన్న ది, 


“నా హృదయ వనమందు ననారతమ్ము 
దారుణంబుగ జెలరేగు దావవహ్ని” 


ఆ అగ్ని_ఆ చిచ్చు మూడెళ్ళపాటు నిరంతరాయముగా ఆయన 
మనస్సును మధించి, ఇప్పటికే పూర్తిగా చల్లారకుండగా ఉన్నది. 
ఆ అగ్ని స్పర్శవల్లి శ్రీ శాస్త్రి కవిత్వములో పెద్ద మార్చు కలిగింది, 
అది ఆర్ద9ముగా జ్వలించే జ్యోతిగా మారినది, 

ఈ మార్పు వచ్చిన తర్వాత ముందు ఆవిర్భవించిన కావ్యము 
“హృదయేశ్వరి”. “హృదయేశ్వరి లక్షీ వదాంకిత యయినది; కిరాతార్డు 


నీయము లక్ష్మీ వదాలాంఛితము; మాఘుని కావ్యము శ్రీ పదాంకితము” 
అని కవి పీఠికలో చెవ్పుకొన్నాడు; అది. 


నోరి నరసింహశాస్త్రి 595 


“అనిశ్రము మెలంగు నేమనోహరమూర్తి 
స్వచ్చమామక భావనాసొౌధమందు 
వెలసెను కవిత్వ మేదేవి వీక్షణమున 

అట్టి హృదయేళ్వరికి నిది యంకితంబు*” 


“"హృదయేశ్వరి” 180 పేజీలలో అచ్చయిన ఒక [(పేమకథ, 
విభ్రమము, విరహవీచి హృదయశాంతి, గీతావళి సుఖస్వప్నము- 
అందులో అయిదు భాగాలు. నాయకుడు బహుభాషా కోవిదుడు. 


"మున్ను నయనోత్సవంబుగా ముదమొసంగు 

వివిధ భాషా మహా గంథ వితతి ఇవ్వుడు 

ధూళి ధూసరితంబయి దొరలు చుండు...” 

అతడు 'పౌరుషోదంచితు” డయినప్పటికీ ఆర్ద్షిహృదయుడు. 


“పొరుషోదంచితుడ నయ్యు బాలుపొల్మి 
రోదనము చేసినాను హృద్భేదకముగ” 


నాయిక “మహాకులీన”, “విద్యాబినిరత” అన్నాడు. ఆమె ఒక 
సారి “నంస్కృత (గంథరాజము సంతరించి నాయకునికి (ప్రత్యక్ష 
మయినది. నాయకుడు ఎంత సిర[పేమ కలవాడో, అమె అంత 
అరై. ర్యముతో కూడిన చాంచల్యము కలదిగా కనబడుతుంది. వారి. వేమకు 
ఒక వకుళ వృక్షము సాక్షిగాను నాయిక “గీత మాలాపించి కిన్నరి 
కంఠాన” గుచ్చిన ఒక “*వకుళమాల” వారి పేమ బంధ చిహ్నము 
గాను కనబడుతుంది. 


“వకుళ మాలిక అనే మనోహరమైన కావ్యము “హృదయెళ్వరికి 
అనుబంథముగా వౌసినది. నాయకుడు ఆ వకుళమాలికను బక 
పేటికలో భ్యదపరచి అప్పుడప్పుడు తెరచి చూచుకుంటాడు. ఆ “వకుళ 
మాలిక” తన కథ చెప్పుకుంటూ ఈ (_పేమోదంతము చెప్పుతుంది. 
ఇందులో కవి అవలంభించిన విధానము అదివరకు తెలుగులో లేనిది. 
“గితికాస్వగత” మని దానికి పేరుపెట్టినాడు. కావ్యము |పధానముగా 
మాతా ఛందస్సు: మధ్య అనేకరాగాలు, తాళాలు కలపాటలు, 


596 సారస్వత వ్యాసములు 


ఇవిగాక ఆయన (ప్రచురించిన కృతులు అనేకములు. పద్మావతీ 
చరణ చారణ చ|క్రవ ర్తి, దీక్షిత దుహిత, వరవరీక్ష, యక్షరాగ్రి, 
సహజయాన వంథి, సాధకుడు, దివ్యలోచనములు; వాటికి వద్యనాటిక, 
పద్య రూవకము, గీతి నాటిక యవనికాంతరము, సంవాదము 
ఇత్యాది నామము లుంచినాడు. అవి అన్నీకూడ కేవల పద్యాలతోగాని, 
పద్యాలు పదాలతోగాని, వద్యపద గీతాలలోగాని ఊన్న నాటకాలు. వాటి 
అన్నింటిలో కథలు వేరు. అన్నింటిలోను అన్ని విధాలుగా శ్రీ శాస్త్రి 
(పతిభ కనబడుతుంది. అయితే సూక్ష్మదృష్టితో అవి పరిశీలించే వారికి 
సూర్యునిలో నుంచి వచ్చే సహస కిరణాలవలె, ఒక్క సూర్యకిరణములో 
నుంచి వచ్చే ఇం|దధనస్సు రంగులవలె అవి అన్నీ “హృదయేశ్వరి”లో 
నుంచి ఆవిర్భవించిన అనేక రూపాలే అని ద్యోతకమవుతుంది. 1924 
తర్వాత శ్రీ శాస్త్రి రచించిన కావ్యావళి కంతటికీ కూడా సామాన్యముగా 
ఈ సూత్రము వర్తిస్తుంది. ఇది వివరించడానికి (పత్యేక వా 
మవసరము కనుక ఇక్కడ అది విరమించడమైనది. 


నా 
భ్‌ 


శ్రీ శాస్త్రి కావ్యాలలో చిత్రించిన [పేమ ఈ లోకానికి సంబంధించిన 
దై నవృటికి అతిలోక మైనది. [ప్రియురాలు ఆయన దృష్టిలో ఒకానొక 
దేవత, “అననాబ్ద కరాబ్ద పాదాబ్దములకు తారతమ్యము లేదు నా తలపు 
నందు” అన్నాడు, అనేక కావ్యవస్తువులు, అనేక మార్గములలో, అనేక 
ఛందస్సులలో రచించి అద్వితీయమైన మేధతో నిర్వహించినాడు సాహికీ 
సమితి సభావతి శ్రీ శివశంకరశా స్త్రి! 


11 


తెలుగు వాజ్మియములో “గాలి దుమారము" రేపిన “యెంకీ 
పాటలు” రచించిన శ్రీ నండూరి సుబ్బారావు సమితిలో నుంచి 
ఒకానొకప్పుడు రాజీనామ ఇచ్చినప్పటికీ మరల సభ్యుడై పోయినాడు, 
పుస్తక రూపంగా అచ్చయినవి ముపై ఐదు పాటలు. అందులో ఎక్కువ 
భాగము ద్విపదకు దగ్గరగా నడు స్పవి. శ్రీ పొక్కలూరి లక్ష్మినారాయణ 
భారతిలో ఈ కవిత్వము నిరసిస్తూ (వాసిన వ్యాసము ఆధారము చేసికొని 


నోరి నరసింహశాస్త్రి 597 


పత్రికలన్నీ విమర్శలూ, (వతి విమర్శలూ ప్రారంభించినవి. దానితో 
తెలుగు సీమలో ఈ పొటలు స్థిరమైన (పకిష్ట సంపాదించుకొన్న వి. 

అందులోని భాష పల్లెటి దిక్కు జనము మాటలవలె ఉంటుంది. 
అది [గామ్యమని కొందరు |భమపడ్డారు. ఈ పాటలలో అసభ్యత ఏమీ 
లేదు పవిితమూ, అమాయకము ఐన ఒకానొక శృంగారము వీనిలో 
ద్యోతమవుతుంది. కొందరు కొన్ని పాటలలో అసభ్యత ఉన్నదనేవారు 
ఉన్నారు. కాని ఆ అసభ్యత ఆ అనేవారి మనస్సులలో మా|త మే 
ఉన్నది. 

“యెంకి పొటల” సంగతి విశేషము చెప్పడము చర్విత చర్వణము. 
అమరుకుని ఒక్కొక్క శ్లో మె నూరు కావ్యాలని పెద్దలంటారు. ఆ విధము 
గానే ముపై అయిదు పాటలూ అయినవి. ఇంకా కొత్త పాటలు 
వ్రాస్తున్నారు. 


కేస 
సాహితీసమితి మంతి శ్రీ వీరరాఘవస్వామి కొన్ని స్వతంత్రమైన 
ఖండకావ్యాలూూ కొన్ని చక్కని అనువాదాలు చేసినాడు. స్వతంత 
రచనలలో “వృద్ధుడు” అనే కావ్యము ముఖ్యమైనది. అయితే ఆయన 
ఉఊ త్తమ రచనలన్నీ ఆయన హృదయ గర్భములోనే ఉన్నవి. ఆయన 
సమితి కవులకు ఎందరికో ఉత్సాహకారిగా ఉన్నాడని సభ్యులకందరికే 
తెలుసును, 


శ్రీ నూతక్కి రామశేషచౌదరి సమితి సభ్యులతో (పత్యేక 
సాహచర్యమున్న రోజులలో చక్కని రచనలు. చేసినాడు. “కాపు పెండ్లి” 
అనే కావ్యము మనోజ్ఞమైనది. జయపురము అసి సైంటు దివాను ఐన 
తరువాత రచనలేమీ చేసినట్లు తోచదు. ఆయనవంటి సహృదయులు 
మన తెలుగు దేశములో అరుదు. 


“పాహపోతి [ప్రచురించిన రోజులలో తిరుపతి వా_స్రవ్యులు (భీ 
కొత్తపల్లి సుబ్బజ్లా చార్యులు పద్యాలు పడుతుండేవి. ఈ మధ్య ఆయన 
వాక్కు మళీ ఎందువల్ల లో వినబడడం లేదు, 


598 సారన్వత వ్యానములు 


సమిత్రి సాహచర్యమువల్ల [పధానముగా వచన రచయిత 
లై నవారు కూడా కొందరు కొన్ని కావ్యాలు చెప్పినారు, వారిలో శ్రీ ముని 
మాణిక్యం నరసింహారావు శ్రీ వజ్ఞ బావారావు చెప్పిన పద్యాలు స్మరించ 
వలసియున్నది. శ్రీ శ్రీనివాస శిరోముజి తానన్నడూ పద్యాలు 
చెప్పలేదని చెవ్వుకున్నా, ఆయన చెప్పిన కావ్యమొకటి (పచురించినది 
ఉన్నది. అంతమాతము చేత ఆయన మాట అసత్యము కానేరదు. 

శ్రీ పెద్దిభట్ల రామచం[దరావు కొన్ని కావ్యాలు “సాహితి'లోను, 
సఖిలోను, ఈ మధ్య “పతిభిలోను |వ్రచురించినాడు. ఎప్పుడో కాని 
అతను పద్యాలు చెప్పడు, ఇప్పుడు జెయిలులో విశాంతి తీసుకొంటు 
న్నాడు గనుక అక్కడ వచ్చిన కావ్యాలతో బయటికి వచ్చి తెలుగు 
లోకాన్ని మెప్పిస్తాడని విశ్వసిస్తున్నాము, 

శ్రీ తెలికిచర్ల కృష్ణమూర్తి నూనూగు మీసాల నూత్న యౌవ్వన 
ములో మధురమైన పేమ గీతాలు చాలా ఆలాపించినాడు. ఈ మధ్య 


మళ్ళీ అని వినబడడము లేదు. రెండవ యౌవనము కోసము అవి ఎదురు 
చూస్తున్న వి. 


శ్రీ తెలికిచర్ల వెంకటరత్నము అనేకమైన కావ్యాలు చెప్పినాడు, 
అవి ఆయన లోకానికి [వచురించలేదు. గనుక ఆయన మితులు వాటిని 
స్వయముగా బహిర్గతము చెయ్యడము న్యాయము కాదు, అని ఉన్నట్లు 
సమితి సభాపతి సాక్ష్యమున్నది. 

“బారిష్టరు పార్వతీశము” వల్ల అపారకి ర్తి సంపాదించిన 
శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి ఒక్కడు మ్మాతము వద్యాలు రాసిన 
పాపాన పోలేదు. ఆ |వక్యేక గౌరవము ఆయన ఒక్కడిదే ! 

పండితా గేసరులై న శ్రీ పంచాగ్నుల ఆదినారాయణశా స్త్రీ సాహితీ 
సమితి సభ్యుడని చాల మందికి తెలియక పోవచ్చును. ఆయనకూడ 
“ధృతరాష్ట్ర విలాపము” అనే కావ్యము రసవంతముగా చెప్పినాడు. 

ఇక ఒక్కని స్మరణము మిగిలిపోయినది. అది ఈ వ్యాసకర్త, 
ఇతను పంధామ్మిదేళ్ళ లోపుగా (వాసిన కావ్యాలన్ని “గీ త్ర నూలి కి 
అనే సంపుటిగా వచురించినాడు, “భాగవథావతరణము' అనే పద్య 


నోరి నరసింహశాస్త్రి 599 


నాటిక ఒకటి 1888 లో [పచురించినాడు. సాహితి, శారద, భారతి, సఖి, 
జయంతి, వీణ (పతిభ.అన్ని సాహిత్య వ్యతికలలోను తన కావ్యాలు 
(వచురిస్తూనే ఉన్నాడు. (ప్రతి వ్యతికకు తన రచన లియ్యడు, అతని 
కవిత్వము [ప్రబంధ స్త్రీల నడుమువలె అతనికే 'అస్తి నాస్తి విచికిత్సా 
హేతు'వుగా ఉన్నది. ఆధునికులలో ఒక్కొక్కరికి ఒక్కొక నదిమిద 
ఎక్కువప్రేమ, “కృష్ణ వేజి"అనేకావ్యము ఈ విధముగా [పారంభించినాడు : 


“ఈ యాషాఢ నవాంబు దార్భటులతో నేక్మశ్రతి గల్పి త 
ల్లీ, యీ రీతిగ నిత్యయోవన సుధా శ్రీరాగ మాలావనల్‌ 
చేయం జాలితి వెన్నిమారు; లిటులన్‌ జీర్ణించు మా బొంట్ల కుని 
[పాయ బింతయి గుర్భనేరితివె అంగా, కృష్ణ వేణీనదీ:” 


సాహితీ సమితి ఇప్పుడు లేదంటున్నారు కొందరు. అది అబద్ధమన 
డానికి ఈ వ్యాసమే ప్రబల సాక్ష్యము. మరికొందరు నవ్యసాహిత్య 
పరిషత్తులో ఐక్యమయినదంటున్నారు. సాహితీ సమితి సభ్యులందరూ 
నవ్య సాహిత్య పరిషత్తులో “సభ్యులే, కాని నవ్య సాహిత్య పరిషత్సభ్యు 
లలో సమితి సభ్యులు అత్యల్ప సంఖ్యాకులు, పరిషత్తు సభ్యులు చాలా 
మంది సమితి సభ్యులు కావడానికి అవకాశమే లేదు. 


మరి ఒక సంగతి. దేశములో ఆకలిబాధ ఎక్కువగా ఉన్నది. 
దరిదదేవత తాండవమాడుచున్న ది. దార్మిద్యము ఆకలిబాధ తగ్గించ 
డానికి ఈ సమితి కవులు ఏమి చేశారని ఈ కాలములో చాలా మంది 
అడుగుచున్నారు. ఏమీ చేయలేదని సమితి కవులు నేరము ఒప్పుకోవల 
సినదే కాకపోతే శ్రీ దేవులపల్లి “నేను ఆకలి పాటలు [వాశానుి' అంటే 
అనవచ్చును. ఆ పాటలు పాడితే కడుపు నిండుతుందా? సాహితీ సమితి 
కవులంతా, అందరు కవులల్లె నే “వట్టి చావల్‌ ఖరాబ్‌* మనుష్యులు! 
అటువంటి వాళ్ళను ఏమి చేయగలము? కవుల చేతులల్లో వట్టి అక్షయ 
పొ(్రలేకాని నిజమైన అక్షయ పాలు లేవు! 


(భారతి; చితభాను కార్తికము 


౨ ఇఒ 


ఇ 
షష్షపూర్త్వ్యుత్సవములు 


SS Od 


విజ్ఞాలై నవారు షష్టిపూ ర్తికి ఉత్సవ మేనుని (పశ్నింపవచ్చును. 
అయితే యీనాడుపలువురు పెద్దలకు జరిగిన, జరుగుచున్న, జరుగనున్న, 
షష్ట్యబ్దపూ ర్తుత్సవములను గూర్చి వక్రికలలో తరుచుగా చదువు 
చున్నాముగదా! కాబట్టి యామాట మనకు పరి పాటియైపోయినది, 
అందుచే దానిలో నసం బద్ధ మేమియుస్ఫురింపదు ఐనను గోకులాషమికిని, 
పీర్ల పండుగకును కల సంబంధమే షష్టిపూ ర్తికిని, ఉత్సవములకును 
గలదనుట సత్యము ! 
గోకులమున లోకసం|గహమున కై శ్రీకృష్ణభగవాను అవతరించిన 
మహాపర్వ్యమును ఏటీట స్మరించుచు నానందముతో భారతీయులు జరుపు 
కొను నుత్సవము గోకులాష్టమి. బర్బరదేశనులో వీరులు చనిపోయిన 
వెళను స్మరించుచు ఏటేట ముసల్మానులు దుఃఖముతో వాపోవునది 
మొహరము. ఒకటీ ఆనందకారణమును స్మరించునద్కి మరియొకటి 
దుఃఖకారణమును స్మరించునది; ఒ౭టి భారతీయులది, మదియొకటి 
ముసల్మానులది. దుఃబకారణము కనబడినప్పుడు ఉత్సవము చేసికొను 
వారెవరైన నున్నచో, నట్టివారు షష్టిపూ ర్తిని ఉత్సవవేళగా భఖావింవ 
వచ్చును. 

మూలానక్ష తముననో, జ్యేష్టయందో, కాక ఆ రెండు నక్ష తముల 
సంధికాలమగు అభు క్రమూలమందో దంపతులకు కుమారుడు కలిగినచో 
వారేమీ చేయుదురు? అట్టి దంపతులు లోకపూజ్యు లనుకొందము. అట్టి 
పుకు డట్టి వేళ వారికి జన్మించి నందుకు, వారి యదృష్టమునకు వారి 
నభినందించుచు అం|ధదేశములోని పెద్దలందరును విరాళము లొసగి 
మహాసభ కావించి గౌరవించి యుత్చవ మొన ర్హురా? అట్లు చేసినచో నది 
యెంత యసంబద్ధముగా నుండునో, షష్ట్యబ్దసూ ర్తి సమయమున 
ఉత్సవము జరుపుటయు నంత యసందర్భమె ] 


నోరి నరసింహశాస్త్రి 601 - 
ఫి 

మా చిన్నతనములో షష్టిపూరరికి ఉత్సవములు చేయునాచారము 
కనిగాని వినిగాని యెరుగము. అప్పటి కింకను ఉత్సవాదులు - 
నిర్ణయించునది తద్విదులగు పండితులే కాని ఉత్సాహో(దేకపూరిత మగు 
జన సామాన్యము కాదు, ఇప్పుడు మాత్రము ఈ యుత్సవములు 
సర్వసామాన్య మైనవి. నామకుడ ననుకొను [పతి వ్య శక్రియు అరవదియవ 
పడిలోపడగనే, నా షష్ట్యబ్దపూ్తి యెవ్వుడ్తా యని వృద్ధవరుడు 
వివాహోత్సవమునకు వలెనే ఉవ్విళ్ళూరుచుండుట చూచుచున్నాము. 

ఈ మార్పుకు కారణ మేమి? శ్రీ పానుగంటివారి “కంఠాభరణము” ' 
దీనికి మూలమని నా విశ్వాసము. ఆ నాటకము చదివిన వారును, 
(పదర్శింపగా చూచినవారును షష్టిపూ ర్తుత్చముల కుప్మకమించినట్లు. 
తోచును. అందులో సుబ్బి సెట్టికి అరవై యేళ్ళు నిండినవి. పాప మాతనికి. 
ఉత్సవము చేయువా రెవరును ఊరిలో లేకపోయిరి. అంతట నాతడు, 
“ఈ కాస్త భాగ్యానికి ఇంకొకరు చేసే దేమిటి? మనమే చేసికొందామనిి 
ఊప క్రమించినాడట ! 

“షష్టిపూర్తి” నిజముగా తానే దమీదో చేసికొనవలెగాన్కీ ఇతరులు 
తన కిప్పు డుతృ్సవము చేయదగినదికాదని శ్రీ పానుగంటివారు తెలియక 
వాసిరో, తెలిసియు చమత్యారమునకు [వాసిరో, మనము చెప్పజాలము 
కాని ఆ భాగము చదివినప్పుడు గాని, (పదర్శింపగా చూచినపుడు గాని " 
పాఠకులును, [పదర్శకులును కడుపుబ్బ నవ్వకుండ నుండరు. కొనివా ప్రవ. 
మెరింగినచో, అల్లా పాఠకులును, పేక్షకులును నవ్వుట చూచి, నవ్వుకొన 
దగనవాడు సుబ్బి సెట్టియే | 

షష్టిపూ_ర్తికి చేయదగినది యుత్సవము కాదు శాంతి. మూలా 
నక్షతాదులలో పుత్రజననమెనచో చేయదగిన దానికంటె తీ వతరమగు 
శాంతి, షష్ట్యబ్దసూ ర్లికి చేయవలెను. ఏ శాంతికర్మలలోనై నను పథాన 
మైనవి దానములు, జపములు హోమములు! దానము లనగా 
నితరులకు [దవ్యము తామే యిచ్చుటగాని, యితరుల యొద్దనుండి 
పరి|గహించుట కాదు |! 


602 సారన్యత వ్యానములు 


లి 


శాంతికర్మలు [ప్రదర్శించు [గంథములు పరిశీలించినవారికి 
ఉఊ[గరథశాంతి భీమరథశాంత&, విజయరథశాంతి __ అను మూడు 
శాంతులు గోచరించియుండును. వానిలో అరువదవయేట ఉఊ|గరథ 
శాంతియు, డెబ్బదియవయేట భీమరథశాంతియు, డెబ్బదియెనిమిదవ 
యేట విజయరథశాంతియు, నాచరింపదగినవి. అందులో షష్టిపూరర్హికి 
చేయవలసిన ఉ(గరథశాంతినిగూర్చి యొకింత విచారింతము, 


సొకు తెలిసినంతవరకు ఈ ఉఊ([గరథశాంతికర్మ చేయుటకు మూడు 
విధానము లున్న వి. ఒకటి శౌనకో క్రము, ఇంకొకటి బోధాయనో కృము, 
మరియొకటి శై వాగమో కము. ఈ మూడింటి |వక్రియలున్కు మూల 
సూతముల నొకటియేయైనను, త_తము నడపుటలోనను, విస్తృతి 
లోనను విశేషభేదము లున్నవి. వానిలోనెల్ల, శ్రైవాగమో_క్త శాంతి 
బహువిస్భృతమైనది. దాని నున్నదున్న ల్లాచరింపగల సమర్థుడు; 
మహారాజో చ్యకవ ర్రియో! ఐనను యథాశ క్రిగా సామాన్యగృహస్థులును 
ఆచరింవవచ్చును. అట్టిది ఒకసారి చూడగలిగిన నాబోంట్ల కు, దాని 


యద్భుతరూవము, లీలామ్మాతముగనై నను, గోచరించిన దనుట అతిళ 
యోక్తి కానేరదు, 


(పయోగవి_స్ఫృతిలో నెన్ని భేదము లున్నన్కు ఆ మూడును 
విధించీనది శాంతియే యనుట కెట్ట సందేహమును లేదు. శౌొనకు డిట్లు 
చెప్పుచున్నాడు: 


“ జన్మత షష్టి మే వర్ణ మృత్యు రుగర థోన్ఫణామ్‌ 


షాడ్నాసాన్మత్యు మాప్నోతి ధనహానిశ్చ జాయతే 
ప్యుతనాశోదారనాశో ధననాశ స్తథైవ చ 
తద్దోషశమనార్థాయ శాంతిం కుర్యాద్వి చక్షణః 
జన్మాబ్దే జన్మమాసేచ స్వజన్మ దివసే తథా 

జన్మ రేచై వ కర్తవ్యా శాంతి రుగరథాహ్వయా 
దేధాలయెే నదీతీరే స్వగ్భహేవా వభస్థలే...,"' 


నోరి నరసింహశాస్త్రి 603 


జన్మాదిగా నరువదియవయేట నరులకు, మృత్యువు ఊగరథ 
రూపమున నావేశించిి, వారికేకాక వారి పుతులకు పత్నులకు నాశమును 
ధనక్షయమును కలిగించును ! 


అదియి శె వాగమములో నిట్లు చెప్పబడియున్నది. ఈశ్వరుని 
గుహుడు దానినిగూర్చి ముం దిట్లు [పశ్నించినాడు; 


“స్వామి న్ను[గరథో నామ సర్వ|పాణిభయంకరః 
పుతిపొతక్షయకరో ధనధాన్య వినాశన; 
రాజ్య్యభంశకరో రాజ్ఞాం ఇత్యేవం బహుళ శ్రుతమ్‌.” 


అది నిజమే యని యీశ్యరు డిట్లు వరించెను, 
aa) £9 


'సాధుతే కథయిష్యామి తము[గరథమాదరాత్‌ 
మహామృత్యుసమః (పోక్తః (వొణినాం సర్వనాశనః. 
మహాకాయో మహాదంష్టోం ఘోరరూపే భయానకః 
ఆవిర్భా వే యస్యపు[త ధనధాన్యాది నాశసమ్‌ 
భవేత్పీడాచ మహతీ రాజ్ఞాం రాజ్యవినాశనమ్‌ 
అనావృష్టిశృమహతి శ్యతుపీడా తథై వచ 
గజాశ్వరథనాశశృ స్వరా జ్యాద్భ్రంశనం తథా 
(పొదుర్భావె భవ నైతే దోషా ఉగరథస్యవై 

ఉత్ప _త్త్యబ్దా రుగరథ షష మెబ్టే [పకీర్తితః 
యస్యావిర్శావమాతేణ సంసారి భయమాప్పు యాత్‌. 


వీనినిబట్టి చూడగా అరువదియవయేడు (పవేశించుటయే భయంకర 
మైనది. అప్పుడు మహామృత్యునముడగు ఊ|గరథుడు ఆవిర్భవించును* 


కావున వెంటనే యథాశ క్తిగా న్ముగరథశాంతి యాచరించుట (శేయస్క్మ 
రము, 


[పయోగములతో మృత్యుంజయ _ దేవతా కలశన్థాపనము, 
తృ9తిమాస్థాపన పూజనములు ముఖ్యములు. అట్టే దుర్గను," గజేశని, 
విను, సము[దములను, నదులను, దిక్సాలురను, నవ|గహములను, 
చిరజీవులను కలశములలో నావాహన మొనర్చి త_త్తత్చింతిమలు 


604 సారన్వత వ్యాసములు 


సువర్ణముకతో నొనర్చి పూజాదికము చేయవలెను. మరియు కలశ ములలో 
నావాహనవేసి పూజింపదగినవారు__అరువదిమంది సంవత్సర దేవతలు, 
ఆయన దేవత లిద్దరు, బుతువులు మాసములు పక్షములు, తిథులు, 
వారములు, తారలు యోగములు, కరణములు, రాసులు పం|డెండు, 
పంచ్మబహ్మలు, సప్తవాయువులు, అష్టవసువులు, దశదిక్కులు, ఏకాదశ 
రుుదులు, ద్వాదశాదిశ్వులు'.. ఈ యధిష్టైానదివత అందరిని వేరువేరుగా 
కలశములలో నావాహన మొనర్శి సువర్ణ వతిమలుంచి సూజాజపములు 
వేర్వేర నొనర్చి తిలదూర్వాంకురాదులతో హోమములు చేయవలెను, 
తుదకు యజమానిని ఆయుస్సూ క్రము, మృశ్యుసూ కము ఇత్యాది 
మం|తములతో కలకోదకముల నభిషేకింపవలెను. ఆ పిమ్మట యజమాని 
ఆచార్యునకు, బుత్విక్కు అకు (పత ఎదికములు దాన మొనర్శి, మరియు 
కంబళదానము, గోదానము, కార్పాసదానము, ఆయసదానము, 
దశదానములు, నవగహ |పీకికరములగు నవనాన్యదానములు ఇత్యాది 
దానము లొనర్చి, (బాహ్మణుల భుజింపజేసి దీనులను అనాధులనుగూడ 
తుష్టి నొందింపవలయును, ఇట్లు చేసినచో నరువదియవయేట నావేశించు 
నుగరథుడు శాంతించును; దీర్దాయుర్ధాయము కలిగి ప్తుతపా్యత 
వంతుడై సుఖముండును, ఇట్టిది ముఖ్యముగా షష్టిపూరికి చేయవలసిన 
క్రియ! 


4. 


ఇంతవరకు చూచినవారికి షష్టపూర్తి యన నెంత భయంకర 
మైనదొ, అప్పుడు చేయదగిన శాంతి యెంత యుగమైనదొ, కొంతవర 
కవగతమై యుండవచ్చును, భీమరధశాంతి కూడ నిట్టిదే. అవి కేవల 
శాంతులే కాని యుత్సవము లెంతమా[తము కానేరవు. అబ్బిక పుునాడు 
పెట్టిన గారెలు తిన్న యవనుడు వారింట నానాడు పండుగయనుకొని 
“రోజూ మీ యింట్లో ఇట్లాగే ఊండవలెినని యజమానిని దీవించిన ట్లు 
కక యొకటి సర్వసామాన్యముగా చెప్పి నవ్వుకొనుచుందుము, ఆత్త. ము 
నాడు పితృదేవతలను పూజింతుము కనుక అది పండుగయి అనుకొను 
టలో గూడ ఆ యవను డెక్కువ పొరపాటు పడలేదు, షష్టిపూర్తి యొక 


నోరి నరసింహశాన్రి 605 


యుత్సవ సమయమని (పవ ర్రించుట మ్మాత మంతకంటెి వేయిమడుగు 
లెక్కువ తప్పు; పై పెచ్చు, ఇది ఎంతో ప్రమాదకరమైన పొరపాటు |! 
నవ్వుకొనునట్టిది కాదు. 

శత సంవత్సరములు జీవించినవారును. సహస చం[దదర్శనము 
చేసిన వారును గూడ శతాభిషేకమను నొక శాంతి చేసికొనవలెను. 
అనియు శాంతులే మైనను అందులో ఉత్సవ విశేషము కూడ నున్నది. 
వానివలన ఫలముకూడ పీడానివృ త్రిమాాత మే కాదు. అందులో 
శతాభిషెకమైన తర్వాత యజమాని రథ మెక్కి, స్వస్తి వాచనములతో 
దుందుఖీశబ్ద పురస్పరముగా [గామము (ప్రదక్షిణము చేయును. ఇది 
యునర్చినచో నాతనికి లభించు ఫల మొక్క పీడానివృ త్రియే కాదు. 
అట్టివాడు తనకు పూర్వులగు పదితరముల వారిని, తన్ను, తన తర్వాత 
పచ్చు మరి వదితరముల వారిని పునితుల నొనర్చి, తాను పుతపొతు 
లతో షష్టవర సహ|సములు స్వర్షలోకమున నుండి యా పిమ్మట 
(బహ్మసాయుజ్య సాలోక్యముల నందునట, ఇవి బోధాయన భగవానుల 
వాక్యములు 


5 


నా మ్మితులలో పలువుర షష్టిపూర్తి సమీపించు చున్నది. వారును 
ఆ సమయమున తమ్ము ఆం|ధలోక మెట్టి యుత్సవ మొనర్చి నమ్మా 
నించునో యని నిరిక్షించుచు ఉఊవ్విళ్ళూరుచుండ వచ్చును. వారిలో 
కొందరికి అది యొక వేడుకయేకాక, అవసరమగు ధనసంపాదనకు 
మూలమగు మార్గమును కావచ్చును. అట్టివారు ముఖ్యముగా ఈ వ్యాస 
రచయితను [వత్యక్షముగా గాకున్న మనస్సులోనై న నిందింపకపోరు,. 
అందుచే నాకు కొంత _వత్యవాయ ముండవచ్చును. కాని షష్టిపూర్తి 
సమ్మాన సంఘములవారు చేయు బలవంతములకు మోమోటవడి 
విరాళము లిచ్చు వారిలో పలువురుమవూ తము అది తప్పిపోయినందుకు, 
ఆనంద పూర్వకముగా నాశీర్వదింతురు గదా ! 

షష్టిపూర్తి దగ్గరపడిన మితు లందుబే దాన స్వరూప మెరిగి, 
యథాశ క్రిగా తమ ద్రవ్యము వ్యయ మొనర్చి శాంతి గావించుకొని, 


606 సారన్వత వ్యానములు 


ఛిరజీవులై, సహ్మ్యసచం[ద దర్శనులు, శత సంవత్సర జీవులునై, 
అప్పుడు చేయవలసిన యుత్సవము చూచి యానందింప మా కావకాశ 
మిత్తురుకాక! వారును పునీతులై ముందు ముందు ఉ_త్తవమలోకములు 


(పాపింతురు గాక} 


ఇ 


[(ఆం(ధప్మతిక-ఖరసంవత్సరాది సంచిక 1851-52 


నరాంకితము 


షొ 


ఇమ్మనుజేశ్యరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌ 
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సాక్కి శరీరము వాసి కాలుచే 
సమ్మెట వేటులం బడక సమ్మతితో హరి కిచ్చ( జిప్పె సీ 
బమ్మెర పోతరా జొక(డు భాగవతంబు జగద్ధితంబుగన్‌ =” 


ఏనాడు పోతరా జీ పద్యము చెప్పినాడో గాని, పోతరాజు భాగవతము 
తెలుగుదేశములో (ప్రసిద్ధి కెక్కిన నాటినుండి (గ్రంథము నరాంకితము చేయుట 
కూడని పని యను భావము తెలుగుదేశములో స్థిరపడిపోయినది. కూడనిపని 
కాదనుకొన్నను ఆది కక్కు ర్రిపని యను భావమైనను పెల్లగించినను తెలుగు 
వారి మనన్సులలోనుండి తొలగిపోదు. పలువురు ఆనామకులగు కవులు తాము 
నరాంకితము చేయుట. కిష్టము లేక భగవదంకితము చేసినట్టు చెప్పుకొనిరి, 
చెప్పుకొనుచున్నారు - మేమెంత కాదన్నను - ముందును చెప్పుకొనగలరు. 


ఈ పద్యము చెప్పుటలో పోతన యుద్దళమేమి ? నరాంకితము పనికిరా 
దని యాతని భావమా ? నరులను ఉద్దేశించి కావ్యములు రచించుట హేయమని 
యాతని తలంపా ? నన్నయ తిక్కనాదులు చేసినపని తప్పు అని కాని అంత 
సమంజసమైనది కాదనికాని యాతని తిలంపా? మరి ఏమిటి? 


నరుల నుద్దేశించి (గంథరచన చేయకూడదని యాతని యభిపాయ 
మన్నచో నది పొనగదు. పోతన శ్రీరాముని నుద్దేశించి శ్రీమద్భాగవత మేల 
చెప్పవలె ? హరిహరనాథుని నుద్దేశించి శ్రీమదాంధమహాభారతము తిక్కన 
సోమయాజి ఏల రచింపవలె ? (భ్రీరామునికిగాని, హరిహరనాథునికిగాని భాగ 
వత స్వరూపముగాని భారతస్వరూపముగాని తెలియదని యా కవీశ్వరులయుదైే 
శము కాదుగదా ! పోతన పై పద్యములోనే “జగద్ధితంబుగన్‌ ” చెప్పినట్టున్నది. 
ఆ తర్వాత కొన్నిపద్యముల పిమ్మట అతడు ఏమన్నాడు ? 


2 సారన్వత వాస్టసములు 


“కొందఅకు( దెనుంగు గుణ మగ 

గొలదఅకును సంస్కృతంబు గుణ మగు రెండుం 
గొందజకు గుణము లగు నే 

నందజ మెప్పింతు: గృతుల నయ్యైయెడలన్‌ 


ఈ పద్యము శ్రీరాముని నుద్దేశించి చెప్పినది కానే 
© 
దేశములో నున్న జనులను బహురుచులు గలవారిని ఉద్దేశి ఐచియ యి హానీ 
నాడు. మరియు సలువు రనుకొనునట్లు పోతన భ కితన్న యుడై [(గంథరచ 
నమునకు దొరకొనలేదు. జనులమెప్పు కావలెనని కోరిక పూర్తిగా నాతని 
కున ది. 
ఈ 


“ఇక పూజ్యుడగు తిక్క నసోమయాజియో ? హదిహరనాథున కర్పితము 
చేసిన తన మహాభారత మునే “బుధసంతోషంబు నిండారగా దచియించు వెపు” 
అని తలంచెను. మరియు నది *యాం[ధావళిమాదముం టొరయ” నుష్మకమిం 
చెను. అందుచే నాతడు ఆంధధావళి నుదేశించియే యది రచించెను. కాన్ని కృతి 


నాథునిగా హరిహరనాథుని జేయుటేమి ? ఆతడే చెప్పెను : 


4s 
ఈద్బశంబు లగు పుణ్య ప్రబంధంబులు దేవసన్ని ధిం 


దిశంసించుటయు నొక్క యారాధనవిశేషంయబు” 


నరుల నుద్దేశించి |వాసిన గంథము పరమేశంరాంకితము చేయు పది 


తలు 
యిది యొకటి! 


లహ 
G@ 


కాని నరుల నుద్దేశించి చెప్పు కావ్యములు నరో త్తములకు అంకితము 
చేయుట యు త్రమపద్ధతి కాగూడదా ? ఐనచో పోతన, తిక్క_నసోమయాజినంటి 
పూజ్యులు తమ యు త్తమ్మగంథములు భగవంతుని కేల యంకితము చేసిరి ! 
ధర్మ (గంథమలు భగవదంకితమే చేయవలయు నన్నయెడల, వారితో సమాన 
ముగ నైన పూజ్యులగు నన్నయ ఐల్ట యలు తమ యుద్దంథ ములు నరో త్రముల 
కేల యంకిత మొనర్చిది ? 


రి నరనీంహశళా వే 
( 


ఈ విచారణడు మహద్దలయు, బుషికలులయు నాచరణ మనుసరించి 
కడంగుదము. సందర్భవళ మున నితర (గంథ(వస కి వచ్చినను ఆది (పమాణ 
భావముతో కాదు. 


అవ 
ఆదికావ్య మగు (గ్రీమ(దామాయణమును వాల్మీకి ఎవరి నుద్దెశించి 


ఖీ 


వాసెను ? ఎవరికైన నది యంకితము చేసెనా ? చెనియున్నచో నెవరికి * 


ఈ సందర్భమున వివాదము లన్నియు వదలి, ఉన్న (శ్రా మ్మదామాయణ 
(గంథమును [గహించి, పెద్దలు బహుకాలముగా నిర్ణయించిన సిద్ధాంత వాక్య 


సారము నిచ్చెదను 


సీత వనవాసము చేయుచు తన య్యాళమమున నుండగా వాల్మీకి యీ 
(గంథరచనము చేసెను. దాని నాతడు ముఖ్యముగా కుశలవుల కువదేశించెను. 
మహాజవసమత్ష మున నశ్వమేధయాగము చేయుచున్న శ్రీరామ సభు వునకు దశ 
లవు లగి వినిపించిరి. దానితో సీతాదేఏ విజుద్ధి సర్వజన |పసిద్ది నొందినది. 


ణా 


దీనినిబట్టి వాల్మీకి యా మహ్మాగంథమును ్రీరామసార్వభౌముని యజ్ఞ 
వాటికలో గూడిన యశేష మంతి సామంత దండనాథ దొవాదిక [పజాసమూ 
హము నుద్దేశించి (వాసినను అది శ్రీరామపభువునకే అంకిత మయ్యెను. 
అట్లగుచో నది నరాంకితమే. శ్రీరామచం[దుడు నారాయణాంళనంభూతు డయి 
నను ఈ సందర్భమున నాతడు కేవల నరేళ్వరుడే ! 


ఏ 


ఆడికావ్యము ఎంత మనోజ్ఞమైనను, ఎంత పూజ? మైనను దాని రచనకు 
వాల్మీకిని  సేరేపించినది (పధానముగా ఎతావిశుద్ధి పకటన మను (ప 
(ప్రయోజనము. ఏ |సయోజనము నుద్దేశించి యది రచింపబడినను మహర్షినోట 
వచ్చుటచే నది యనంత్మపయోజనము ఘటించి లోకో త్రర్యగంథ మైనది. 


న. 


4 సారస్వత వ్యాసములు 


మహాభారత గ్రంథరచనములో నంతకంటె విశేషమున్నది. ఇది సర్వ 
లోకసం[గ్రహబుద్దితో (శ్రీకృష్ణ దెృపాయనముని రచించెను. అది “విశ్యజనీనము.ి 
9 ఈ రా 
అది వేదసారము, ధర్మశాస్త్రము, వేదాంతము, మహాకావ్యము --- సాక్షాత్తు 
కామధేను వే. 


ఇది యితరపురాణములవలెనే సూతుడు శౌనకాది మనులకు చెప్పిన 
ట్లున్నను, దీని వధాన్నశోత జనమేజయుడు. వక్త వేదవ్యాసనిదేశము నిరన్‌ 
_ర్తించు వై శంపాయనమహర్షి. ఇది విశ్వము నంతటిని ఉద్దేశించి గ్రాసినను 
దీనిని లోకమున _పవదర్సింపజేసినది సర్వస్య తము చేయుచున్న జనమెజమయుని 
సంబోధించుచునే గదా! అందుచే వ్యాసభారతము జనమేజయ మహారాజున 
కంకితము చేయబడిన దనటలో నెట్టి యసంబద్దోక్సియు లేదు. 


జనమేజయునకు ఉపదేశించుటకు పూర్వము దీనిని వై శంపాయశునకు, 
శుకునకు చెప్పియుండవచ్చును. వారి కది చెప్పుట [పవర్తింపజేయుటకే కాని 


దానివలన వారు పొందవలసిన [ప్రయోజన మంత లేదు. వారిరువురును కృత 
కృత్యులే. మరి యిక జనమేజయుడో ? 


పెద్దల గణన్నపకారము శ్రీకృషనిర్యాణముతో కలి |పవేశించినది. ఆ 
పిమ్మట కొద్దిదినములకు ధర్మజుడు రాజ్యపరిత్యాగము చేయుచు పరిక్షీత్తుకు 
పట్టము కట్టినాడు. అందుచే కలియుగమున భారతసామాజ్యమునకు మొదటి 
(ప్రభువు పరీక్షీత్తుం అతడు మొత్తముమీద ధర్మ బుద్దితో డనే రాజ్యపరిపాలనము 
చేసెను, అత డింకను ధర్మజుడు నిత్యస్మృతిలో నున్నాడు. ఐనను అవసాన 
కాలమున నన్యాయముగా మునీశ్వరు నవమానించి వి పళశావము నొంది దుర్మర 
ణము పొందినాడు. కవి పభావము పోలేదు. 


ఆపిమ్మట ఆతనికుమారుడు జనమేజయుడు పసితనముననే రాజై నాడు. 
ఇతడు కలియుగమున రెండవ సార్యభౌముడు. ముందుముందు రాజులకు 
ధర్మబుద్ధి క్రమక్రమముగా నంతకంతకు ఉశీణింపగలదు. ధర్మములు ఎన్ని 
(గంథములలో చెప్పియున్న నేమి పయోజనము * ధర్మము (పవరర్తింపజేయు 
నది పభువు. ధర్మ_గంథములు ధర్మశాసకులగు (పభువుల కుపదేశించినపుడే 


నోరి నర సింహళా్ర్ర ఫ్ర 


సార్ధకత నొందును, మహాభారతమును జనమేజయునకు, ఆతనిద్యారా కొంత్ర 
వరకి నను ధర్మ నిష్ట యుండగల ఆనంతర|[పభువులకు, ఉసదేశింపబడినది, 
అంకితము చేయబడినది. 


ఈ జనమేజయు డెట్టి వాడు + అతనికి పసితనము వదలినంతనే ఆతడు 
(పారంభించిన ఘనకార్యము నర్పస తము. అది ద్వేషముతో [పారంభింపబడిన 
లామసయాగము, ఆ యాగము ఉద్దిష్టమైన తతీకనాళనము సిద్ధింపకుండగనే 
విరమింపబడినది. అట్టు విరమించుటకు సభ్యులైన వ్యాసాదులే ఆనుమతించిరి. 
ఆ సర్పస[తము జరుగుచున్న సమయముననే వైశంపాయనుడు జనమేజయు 
నకు వ్యాసాదుల సమక్షమున భారతము నుపదేశించెను. జనమేజయుడు మధ్య 
మధ్య ప్రశ్నించుచుండును. వైశంపాయనుడు ధర్మసమ్మతముగా నుత్రర 
మిచ్చుచుండును. 


అట్టి మహాభారతము భగవదంకితము చేసియున్నచో వ్యాసుని పయ 
త్నము వృథయె యుండును. వెదవ్యాసునికి తా నుపదేశింప దలచిన ధర్మము 
క లికాలమున [పజల కిష్టము కాదని యెరుక యున్నది. మహాభారత కథాంత 
మున వేదవ్యాసుడు రెండు బాహువులె త్తి ఉద్దోషించినాడు, కాదు ఎలుగెత్తి 
ఎడ్చినాడు, ఏమని ? 


“ధర్యమువలననే అర్థమును కామమును పొందవలెసుమా ! 
నేను రెండు బాహువులెత్తి ఎలుగె తి ఎడ్చుచున్నాను. 
కాని, నామాట లెవరును ఆలించునట్టు లేదు 1” 


మహాభారతము వేదవ్యాసుని ధర్మ ఘోష! ఆ ఘోష పూర్తిగా నాలించు 
వారు ఆ కాలముననే లేరని తెలిసి చేసిన ఉద్దోష. కొంతవరక్రైనను వినునటు 
వంటి జనమేజయుని యాస్థానములో దాని నుద్దషింప వేసినాడు. 


మరల మరల కవులు, పండితులు ఆ భారత ధర్మజయ ఘోష ధర్మ 
(పభువుల మన్న వారి యాస్థానములలో నెల్ల ఉద్ది షించీ భారతధర్మము నశించి 
పోకుండ నిలువ బెట్టినారు, 


గ్ర సారస్వత వ్యాసములు 


5 


మరల జనమేజయునితో తులు డనదగిన ధర్మ పభువు భారతదేశ 
మున వేంగీమండలములో నుదయించినాడు. ఆతడు రాజరాజు. అతనివలినే 
ధర్మ నిషులగు చోళచ కవర్తుల కాతడు దౌహింతుడు, ఆబ్దుడు, వియ్యంకుడు. 
ఆతనికుమారుడు చోశచ.కవ ర్రియై ద&ీణాసథమున విశేషభాగమున కధిపతి కా 
నున్నాడు. ఆతడును జనమేజయుని వంశములోనివాడు. ఆతనికి వదలకుండగా 
ఐదు సద్దుణములు కలవు. భూదేవతాపూజ యన్న పీతి, భారత శ్రవణాస క్తి, 
పార్వతీపతి పూజ, దానశీలత, సాధుసాంగిత్యము. అట్ట భారతవంశ్యుడై మను 
మార్గుడగు రాజరాజును (పధాన్నళోతగా పెట్టుకొని నన్నయభట్టారకుడు ఆంధ 
మహాభారతరచన కుపకమించినాడు. (పతి ఆక్వాసాదిని ఆశ్వాసాంతమున 
అతడు రాజరాజునే సంటోధించును. 


ఆ సంబోధనలలో విశేషమున్నది. _పాకృతులకవి స్తుతిపాఠములవలె 
భాసింపవచ్చును. కాని, ఈ సంజోధనలు గమనింపుడు ! 


“నిత్మధర్మ|[పారంభ, మనుమార్గ, ధర్మనిరత, ఆదిష్మత 
చరిత, నిత్య నిరంతరధర్మ మతి, బుధనుతనుగుణాకర, 
కలియుగ పవి|త, ధర్మధురంధరా, మహాదాన తర్పిత 
ద్యిజవర , వ్యసన వివర్జిత, పుణ్యవరేణ్య, నిఖిలజగత్సా 
వన శుభచరిత.” 


నిత్యసత్యవచనుడై న సన్నయభట్లారకుని సంబోధనములు సత్యము 
లనియే [గహింపదగినవి. ఎన్నడై నెను రాజరాజు ధర్యచ్యుతి చెందియున్నను 
నటి సంబోధన లాతని ధర్మనిరతి నాతనికి స్ఫురింపజేసి మరల ధర్మనిష్టుని 
లు > న 
గా ఏంపగలవు. 


ఇట్లు రాజరాజును నసంటోధించుచు రచించిన నన్నయకృతి మహర్షియగు 
వేదవ్యాసునే ఆనుకరించెను. నన్నయను బుషి యనుటకు వెనుకాడు పెద్ద 
లున్నను, వారుకూడ నాతని బుషితుల్యు డఉినుటకు సంశయింపరు. వేదవ్యాసు 
నికి జనమేజయుడువలెనే, నన్నయభట్టారకునకు రాజరాజు (ప్రధాన శ్రోత! 


నోరి నర సింహశా సై శా 


సామాన్యభాషలో చెప్పినచో నది రాజరాజాంకిత మనవచ్చును, కొని నిజముగా 
న జునకు ఉపదేశము, 


{in 
q 
te 
q 


ఈ మహాభారతరచన కుప క్రమించువేశ రాజరాజు నన్నయభట్టారకు 
నెట్లు పూజించినో మనకు తెలియదు. “"జాంబూనదాంబ రాభరణంబు“లిచ్చిసట్లు 
లేదు. అగ హార మిచ్చినట్టు లేదు. నన్నయ యాచకుడుగా దోవడు. అందులో 
యాచకు డన్నచో నతడు రాజరాజే. కాని రాజరాజును యాచకు డనుట 
యుక్తము కాదు. అతడు పృచ్చకుడు, నన్నయ వర్త. రాజరాజు _శోతగా 


నుండుటచే ఆం|ధ సుప హాభారతము కృతకృ తు త నొందినది! 


or 
కాని భారతధర్మము ఆప్పటిలో నుసిరముగా (పతిష్టితముగా నుండ 
(9 © 

నోదుకొనలేదు. మూడు పర్వములు పూర్తి కాకుండగనే ఆం ధమహాభారత మాగి 
పోయినది. చే.గీముండలమున విస్టవములు వచ్చినవి. రాజరాజుకుమారుడు చోళ 
చకవ రియె ధర్మనిరతుడై రాజ్యము చేసినాడు. కాని యాతనికి, ఆతని 
వంశమువారికి మాతృవంశముమీదను, (దవిడ దేశముమీ్‌దను అవిమాసనము 
హెచ్చినది. ఆం[ధభారతము మూలవపడినది. 


4 త్రర దేశ మును తురుము, లాక్రమించుకొని భారత ధర్మ మును పెల్లి 
గంచివేయుచున్నారు. వారిదృష్టి దకిణదేశముమీదకూడ పారినది. దవ్నిణదేశ 
ముతో ననేక రాజ్యములు వెలసినవి. ఆ రాజ్యముల యధిశేతలు ఒకరితోనాకరు 
కొట్టాడుచున్నారు. వారికి ధర్మకాంక్ష కంటె రాజ్యకాంక్ష ఐశ్వర్య కాంక్ష : 
ఎక్కువ (పబల మైనవి, భారతధర్మ మే రాజుకు కావలెను? ఆం|ధదేశము 
నంతటిని జయించి గణపతిదేవుడు కొంతవరకు రాజ్యము స్థిర పరచినా డు, కాని 
యాతని చిన్నతనము యుద్ధములతో సరిపోయిన ._ పెద్దతనము తన యనంత 
రమున సింహాసన మునకు కనిన (ప్రభు వెవరు? అను విచారముతో వెళ్ళిపోయి 
నది. రాజగురువు గొడరాఠమఠాధిపతి యగు విశ్యేశ్వరశంభుదేశికుడు. అతడు 
పంచ దావిడులలో వాడుగా తోచదు. గొడులలోనివాడు ఆ సమయముననే 
ఆం(ధదేళములో గౌడ బాహ్మబణులు స్థిరవసతు లేర్బరచుకొని బాలాజీమఠములు 


§ సారన్వత వ్యాసములు 


స్థాపింప సాగిన ట్లున్నారు. మరియు గణపతిదేవుని యాస్థానమున జై శాచార్యు 
లును పలువు రున్నారు. 


ఆ కాలమున తిక్కన నెల్లూరులో నమాత్యుడుగా నున్నాడు. ఆతనికి 
చిన్నతనమునుండి ధర్మాభిమాన మున్నట్టు తోచును. కాని ధర్మనిష్ట యగటకు 
కొంతకాలము పట్టినది, ముం దాతడు మనుమసిద్ధి కంకితముగా నిర్వచనోత్తర 
రామాయణము రచించెను. అతడు శిల్పమున “బారగుడ” ననియు, “కళా 
విదుడ”ననీయు నిత్యాదికమగు స్వీయ్యపతిభ నుత్తమపురుషలో చెప్పుకొని 
కృతి కుష్మకమించినాడు. అదియు *' మనుమసిద్ధినృపతి కభ్యుదయము” గా 
చెప్పినాడు, 

కాని యా మనుమనృ్ఫపతికి లక్ష్మీ స్థిరముగా లేకపోయినది. ఆతడును 
తిక్కన యుపదేశములకు పాతభూమిగా చిరకాల మున్నట్లు తోపదు. మొదలే 
యాతనిది చిన్న రాజ్యము. అదియు బలవంతులైన రాజులమధ్య సంధిస్థాన 
ములో నున్నడి. ఇటు కాకతీయులయు ఆటు చోళులయు, పాండ్యు లయు, కాడ 
వులయు పోటులకే కాక - జాతుల సోటులకును, చిల్హర పభువుల పోట్లాటకును 
మనుమసిడ్గి గురి యైనట్టున్నాడు. ఆతనికి రాజ్య మెన్నిమారులు పోయినదో 
భగవంతునకే ఎరుక! 


ఈ సమయమున తిక్కనకు “వై దిక ధ్యాయిత” ఎక్కువై నది. వైదిక 
ధర్మనిష్పమగు వర్తనము నిర్వహింపసాగి వాడు, సోమయాజి యెనాడు. అనవ 
రతము “స్వాహాస్వధావషట్కారములు” (పయోగింపసాగినాడు. మహాభారత 
రచనాకుతూహలము పెరిగినది. కాని యది ఎవరి కంకితము చేయుట ? దీని 
నాలించు ధర్మపభు వేడి? ఏడి? విని యాచరణలో పెట్టువాడేడి? ఆచరణలో 
పెట్టదలచినను పెట్టగల సమర్థు డే ? 
“అని రచనాకౌతుకమున 
మన మలర(గ నీ [పబంధమండలి కధినొ 
థునిగా నే పురుమని( బే 
రొనువాడనొ యను తలంపు గూడిన మతితోన్‌.” 
ఇంచుక నిదించుసమయంబున - కొమ్మనామాత్యుడును, హరిహరనాథు 
డును ఆవిర్భవించి హరిహరనాథున కంకితం బొనర్చ నాదేశించిరి. అంతట 


నోరి నరసింహశా స్రి 9 


నత డును “ ఈదృశంబులగు పుణ్య పబంధ ంబులు దేవసన్ని ధిం (బశ ంసించు 
టయు నొక్క యారాధనవిశేషం బగుటంజేసి, హరిహరనాథునకు విన్నపంబు 
సేయు తెజంగుగా సింతస్పన్నిధిం గలిగించుకొని” యుప్యకమించెను. ఆత 
డెక్కుడ రచించు దున్నను హరిహర నాథు డంత స్సన్నిధి నుండెను. 


సోమయాబి పదునైదు పర్వములు రచించెను. వానిలో నెన్నియో 
యాశ్వాసము లున్నవిం కాని ఆ [(పత్యాశ్వానమును ఒకే వచనముతో పారం 
భ్‌ందును: 


“దేవా! వె శంపాయనుండు జన మేజయున కీట్లనియ” ఈ మాట 
లాతడు పదే వదే చెప ప్పుఓకు వినునులేదు. తనయంత వై  దికనిష్టాభాను రుడు, 
ధర్మ తత్పర బుద్ధి తన యజుశ్శాఖకు పవర్త రకుడగు వై ళంపాయనమహర్షి జనమే 
జయున కుపదెళించినట్టు తానును ఉపదేశింతమన్న తగినధర్మ పభువు “కేడయ్యె 
గదా, “దేవా, దేవా'ియని చింతిలుదు హరిహరనాథుని ఆరాధించెను. హరిహర 
నాథుని సాక్షిగా నుంచుకొని మహాభారతరచనమునకు గడంగాను. కాని, ధర్మ 
సూక్షువేత్త యగు సోమయాజి యితరులు భాంతిపడకుండగలందులకు మరల 
మరల “_వశంపాయనుండు జనమెజయున కిట్టనియె” అని చెప్పుచునే వచ్చెను. 


ధర్మ।పభువు లేడని సోమయాజి ఎంత పరితపించెనోగదా ! 


= 

కాని సోమయాజుల తపస్సు వెంటనే ఫలింపలేదు. సోమయాజులవలెనే 
ధర్మతత్పరులగు బహు వేడవిపుల తపస్సును కాలమాహాత్మ్యముచే వృథ 
యైనది. తురుష్కులు దక్షిణాపథమును ముంచివేసినారు. ముండదు దేవగిరి 
జయించి, పిమ్మట ఓరుగల్లు పట్టుకొనిరి, వెంటనే మధుర స్వాధీనము చెసీకొ 
నిరి. కనబడిన బాహ్మణులను వధించిరి. వారినోళ్ళలో బలవంతముగా సురా 
మాంసములు కుక్కిరి. (పతాపరు[దుని సామంత మండలే ళ్యరు లందరు, (పాణ 
ములు వదలినవారు పోగా, మిగిలినవారు పారిపోయిరి. దేశమంతటను మహా 
భయ మానేశించెను. వర్తకుల వ్యాపారము కట్టువడెను. పొలములలో వ్యవసా 

(2) 


10 సారన్వత వ్యాసములు 


యము సాగలేదు, వవదో ఒకరు పొలము పండించినను సిద్దమైన పంట 
తురుష్క. లెత్తుకొని పోవుచుండిరి. 


సార్వజనీనమైన మహాభయములో నుండి ధర్మ బీజము మొలక తగు. 
సామాన్యముగా వ్యవసాయము చేసికొనువారు, వర్తకము ఇసికొనువార్కు తమ 
తమ వృత్తులతో కాలక్షేపము చేసికొనువారు, చేతికి చిక్కిన యాయుధములు 
ధరించిరి. వర్లపర్ణెలందును వారు తురుష, పభువుల మూకలను (పతిఘటింప 
సాగిరి. బాహ్మణులును ఆయుధములు ధరించిరి, కాని వారి యాయుధముల 
కంఠు వారు సామాన్యజనులకు చేసిన బోధ, కలిగించిన యుత్స్చాహము, ఇచ్చిన 
యాశీర్వచనములు అమోఘములై యుండవలెను. దేశమంతటను బహుళముగా 
నాయకు లుద్భవించిరి. 


ఆ సమయమున శంకరస్వామి శిమ్మడును, నూర్యకవిపు తుడును అగు 
ఎ,రనకును మహాభారత (గంథములోని మొరికి భాసించినది. అంధ మహాభారత 
(గంథము పూర్తి కానిది ధర్మ పతిన్ష కాదని గురువు లువదేశించియుందురు. 
నన్నయభట్టార కుడు ఎ్మ|రన నా వెశించినాడు. రాజరాజువంటి ధర్మ పభువు 
కొరకై ఆ దేశ్వవజలు తపస్సు చేసినారు. ఆట్టివా డింకను వ్వారయకు పొడ 


కట్టలేదు, రాజరాజాంకితముగానే ఆరణ్యపర్వ శేషము నారడు పూరించినాడు, 


అంతలో నొక విశేషము జరిగినది. ఆం|ధదేశనాయకులందరు తాతా) 
లికముగా నేకీభవించినారు. ఆ నాయకులకు ఆగణులుగా కొంతకాలము 
హోలయయు; పిమ్మట కాసయయు నుండిరి. వారు తురుష్కులను తరిమితరిమి 
కొట్టిరి భయఫీతుల్లై న _వజలు ధైర్యశాలు రైరి. ఆంధ సేనలు వచ్చుచున్నవని 
విన్నంతనే భయ భ్రాంతులై తురుష్కులు పారిపోజొచ్చిరి. ఆంధ సేనలపాటు 
పోయి పోటు వచ్చినది. ఆం ధదేశ మంతటను జాతీయ పభుత కములు నెల 
కొనెను, 

ఆ |పభుత్యములకు ఆధినేతలు ఎక్కు వభాగము శూదులు, ఆ శూ దులు 
ఉ త్తమ భూదులు. తమ భూ దజన్మమందు గర్వమున్న వారు, తమ కూ దధర్మ 
మందు అభిమాన మున్నవారు, భారతధర్మ స్వరూపము పెద్దలవలన తెలిసికొన్న 


నోరి నరసింహశా క్రి [| 


r 


బారు. అట్టి వారిలో సుతమో తముడు ;పోలయ వేమన. ఆతనికి అదంకి 
—_ a.) a] 
రాజడాని. ఆతడు బంధుసంప తి కలవాడు. సరషసంపదలుకు గలవాడు. 


చీకి ఆ పససువుడగు ఎరయను ఆతడు 


ఎ రయ తపస్సు ఫలింపినది, మరల జరవాజువంటి ధర్మదిక గల 
అలల టీ 
(పభువు మధ్యాం|ధదెళ మును పాలింప సాగినాడు. గుండ్లకమ్మ కిరు పక్కల 
పష (a 
నున్న మహాదేరము నాతడు గడించెను, పశ్చిమమున ఆ కోదిలము, ట్రై కె లము 


ఖో 4” ర జు ఇ భే ఇ మ 
జను; దూడప్పున సము,దియిను జత నిపరిపాలనలో కలవు. ఆతడు సమస్తాధి 
కారమలు కలవాడై నను, జ[తియోచితము లగు లాంఛసములు విరుద ములు 

యె 


శో (oy లో కం 
నాతడు పలాకడివుచ ఓ 


ఈ "జీ 


“ఇషాపూ రరూపం బగు |కియాకలాపంబు నిజక ర్రవ్యానురూపం 
(eu జాగా అవా 


బుగాం దొడంగి.' 


“అ్మగహారములు విద్వాతపోవృదుల కిచ్చి. యజక రలుగ నునిచెం 
ఏ థి వా నో 
గొమరార( జయలబుప్పులుు గుళ్లు |, బతిషించి లోకసంభావంంబులుగ 
ర్ట సా ® 


డ్ర్‌ 
pp 
ల్‌ P22 జ లో ౪, 
కామిత వత చాన నివ 


వ న ఆ 
సనెలగ (ప్ర ఎమవిధున కయ్యలరు పేర్మి 
వశయ వది౨ంప'6 దద్భాగ్య వై భవంబు 1” 
త నక. 


ఇవి ఎజ్జయక ని సుతిపాఠ ములు కొప, (ప్రోలయ ము డిచ్చి న దాశళాస 
నములు, దానములు నేటివరకు సికముగా జరుగుదు ఎట్టి య సత్యవచనములను 
వేముని ధర్మబుద్ధిని చాటుదున్నవి. _బాహ్మణుల క్యగిహారము లిచ్చి వారిసి 
రమయగ లల నందు ప వేశించి యజ్ఞ మాగాదులను ఆతి కప్రాజలును నిరతాన్న 


న ల 
దానములును సాగించుకొ నవలసిన దని _పార్థించినాడు. ఆ దానముల తాగు 


ఛి 


న్‌ PM అ అం క గి 
కార్డు ర్గుడ నె! నట్టు భావించినాడు. ౨ వతి గహీతల నాముముదు శొససములల్‌ 
ml వా 


£2 సొరసగత వ్యాసములు 


చదివినచో వారందరు అధమపక్ష్షము మూడు నాలుగు తరములుగా వేద వేదాంగ 
వే_త్త లఅగుటయేగాక బహు విధ యజనములు చేసిన తపస్పంపన్ను లని విది 
తము కాగలదు. 


అట్టి [పోలయవేమన ఎజ్జయచె శ్రీమ దామాయణము చెవ్పించినాడు. ఆ 
రామాయణము ఇప్పుడు ఏలనో దొరకకున్నది. ఆది దొరకిసచో తెలుగులో 
సన్ని రామాయణము లున్నను తృపి కలిగించు రామాయణము ల్రీీలోటు తీరి 
సోయియుండును, అంతేకాదు ఆ కాలపుచరిత అజ్ఞాతమ గా నుండక విజ్ఞా 
తమై యుండును. ఆ రామాయణము చెప్పించుటచే ప్రోలయ నేముడు తాను 
"అత్యుత్తమ భ్యాతిం బొందితి”నన్నాడు. ఆది ప్రోలయవీమునకే అంకిత మైన 
దని మనము భావించుటలో పొరపా టుండదు. 


కాని యంతటితో (ప్రోలయ చేముడు “తావ్యామృతాస్వాదన” తో తనియ 
బేదు. 


“ భారతపరాంశ మని యిం 
పార జప్పుదురు బుధులు హరివంశము ని 
నా రమ్యకథ: దెనుంగుగ 
ధీరో తమ! నిర్వహించి తెలుపుము మాకున్‌.” 


“అనినం (బహర్షపులకిత దేహుండనై యమ్మ హాథాగుని సమగ 
సం ప్రార్థనం౭బు( గృతార్థతాక వితసృ త్తం బగు చిత్తంబునం 
గె కొని యిట్లంటి. '” 


“నన్నయభట్ట తిక్కుకవినాథులు చూపిన (తోవ పొవనం 
బెన్న€ బరాశరాత్మజమునీం దుని వాజ్మయ మాదిదేవు( డో 
వెన్నుని వృత మీవు కడువేడుకతో విను నాయకుండ వి 
బ్రన్నియొ సంఘటించె మద భీప్సిత సిద్ధికి రాజపుంగవా |” 


నన్ను 


వె వాక్యములతో ఎజ్జయ హరివంశరదన కుప|కమించి సాడు. 


వదములకు ఉపనిషత్తు లెట్టినో, రామాయణమునకు ఉత్తరకాండ 
మెట్టిదో, మహాభారతమునకు హరివంశ మట్టిది. ఆ హరివంశము పూ ర్తి రొనిది 


నోరి నరసింహకా క్రి 


మహాభారతము పూ రీకాదు. యోగీశ్షరుడును శంకరస్వామిశిమృుడును 


లి 
జం ఎ లి 


ఎజ్జయ చేతులలో మహాభారతము పూర్తియగుట ఆం ధుల మహాభాగ్యము, 


రి 

ఆది నరాంకితము కాదు. భారతమూలమువలెనే ఆంధభారతములోని 
మొదటి మూడు స్కంధములున్తు దాని శిఖ యగు హరివంశము. ను ఉతము 
అయిన యధికారుల కుపదేశింపబడినవి. జనమేజయునకు వెశంపా యను నంటి 
భక్తి యున్నదో, ఆల్టిదే ప్రోలయవమునకును ఎజ్జయయందు కలదు. 
కాగుని సమ్మగసం పార్దనంబు'” ఆని సో తపాకకుడగు కవి |వాసికొసగలడా ? 
మరియు నొక్క విశేషము ! హరివంశమును వేముని నాశీర్వదించుచు ఎ 
యిట్లు పూరి చేసెను, 


శ్రీ నేమక్మావల్లభ 

భూవల్టభపూజనియ భుజవె భవ ల 

శీ వల్చభ గుణవితరణ 

పావన నిను. బొందు గాత భ వ్యశుభంబుల్‌ |” 


రిని పెట్టుకొని చెప్పుట సత్సం[పదాయము గనుకనే ఇతరులుకూడ పలువు 
ధీ పద్ధతినే యవలంవించినారు. పాల్కు రికి సోమనాథుడు, నన్నయాదుల 
మార్గము నిరసించువాడు, పరమశివభకుడు తన (పధాన్య[గంథ ములకు ముఖ్య 
(శో తలను పెట్టుకొన్నాడు. బసవపురాణమునకు సంగయామాత్యుని, పండితా 
రాధ్యచరి తమునకు నూరనామాత్యుని శోతలనుగా నుంచుకొన్నాడు+ 


ద 


ఎజ్జయపిమ్మట కి కొలదికాలమున కే పోతన యవతరిందినాడు. ఎజియ 
వృద్దు డై యుండగనే పోతన జనిస్టించియు నుండ వచ్చును, అప్పటికి దచీణ 
దేశములో మార్పులు బాల వచ్చినవి. గుల్చర్గాలొ భామిసీనుల్తానులు స్థిరపడి 
పోయినారు. (శ్రీ విద్యానగరములో క్షతియవంశజులగు రాజులు శ్రీ విద్యా 
రణ్యుల యాశ్రీర్వచనముచే సుపతిష్గితులై భారత ధర్మము నుద్ధరింప కృతకంక 
ణులై నులానులతో నిత్యము పోరాడుచున్నారు. అద్దంకినుండి కొండవీజెకి 


తమ రాజధానిని మార్చిన రెడ్డిరాజులు రాజమహేెం' దవరమ్‌ వరకుగూడ తమ 


తా 


fi సారస్వత వ్యాసములు 


కి 
దు కాని, చు గలాలసత 
వె త 


ది న మం! లియగు కొటయ వేమునిడి 
గెంచినాడు, తుదకు జనకంటకుడ గు (పభ వై నె నాడు 
షుమారు నూరు సంవత్సరము లలో ధర్మమూర్తు లగు దెద్ట్యాజులురాజ్థ మంత 


రించినదిః. 


Ct - a 
ఆడతిగయుంచిగచి. 


శే 
| 
కా 


ఆ సమయముననే ఆవల “రాచకొండ 


a శ దొ వం ళ్‌ _ శో | 
రిషుడు కావయనాయకుని కాలమునవస్‌ కాదు. హాయ రెడి 
మ్కూ' 


త్న ల్‌ ఇ స ఇల ఇ గా “ 

రము పోత పెట్ట కొ నసాగిరి, విది తలలొట్టి వాలు, వారి లకొట్టి ఐర్కు తమ 

తమ్మ పడి, “లలో దాపించుకొన మొదలు పెట్టిరి. “'మరణాంతాని చెరాణో ఆను 

ఆరో? కి మరచిపోయి ఓడిపోయిన శ తువులపుజెలు తెచ్ని తమ తమ్మ ఉమియు 
వ్‌ _ ఠి ల 


లీ 


పిములుగా నుపయోగింవసాగిం. మదియు వారు బహమనీనసు లా లతో చెలిమి, 
చె 


‘ 


ని ఇటు రెడ్డిరాజుంతోడను, అటు శ్రీ విద్యాన*ర | పభువులతోడను కల 


కాని యా రాజుల పూటల ధర్మ బుడ్దియే వారికో నశించినది కాని వారి 
సాహిత్యాభిమానము నశిలపటేదు. వారి సాహితోక| ౫ ఒదథ ములు ఆస్థానాలంకార 
ములు, లోకములో నున్న సమస రత్న సముబమును సం[గహించిన సంభ నిళు౨ 


” 
గ 


శో 


కులు శ్రీరత్న మగు చండికను కాండీ వారును ఊఉ లమ ను [గంథములు 


0 

£9 

ర 
op ర్ట 


తమ కంకితము కావలెనని కాంత&ించియుందురు, అట్టిది హోతన ర రచించుచుస్న 
భాగవతము, 


పోతన యాః ల(పకరించిన మూల[|గంథము వారస, పో ప్రమా కాదా యను 
వివాదము పోతననాటికే కలదు. ఏది యెట్లు న్నున ను అది వ్యాసక్పత మను పరమ 
తాత్పరంముతోడనే పోతన యాం(ైక సాగిగాడు. అందునకు చి|తవిశే 
షము లున్నవి, 


న. 


పోతనతం డి “౭ వశాస్త్రమతకము గనికివాడు. ఆన్న 'ఈళ్వర సేవాకాముడు,” 
ఆత డును స్వయముగా శివభక్తుడు ఐనను ఆతడు “ శ్రిమన్నారాయణ కథా 
(పపంచ వికచనాకుతూహల.'' డయిణాడు. ఒకానొక పూర్ణిమనాడు నోమోస 


నోరి నరసింహాశాశ్ర్రి 15 
pet) ఖీ 


రాగసమయమున గంగయందడు (గ దావదికూడే కావచ్చును.) [కుంకలిడి మహ 


ఆల 


సంర ధ్యానము చేయుచు పులినతలమండపమున కన్ను లర మోడ్చినాడా, “రాజ 


~~ 


శేఖరు” డొకడు (పత్యక్షమై తాను “రామభ,దుడ” నని వేరు చెప్పుకొని తన 


ంకితముగా (బ్రమహాభాగవతము తెనుగుచే యుమని యాతని కొసతిచ్చె ముం 


పోతనకుకూడ ఆ |గంథము “రాజశేఖరు'నకు అంకితము చేయుట 
[పదాయ మని తెలియును. రామభ(దున కంకితము చేసినను అతడు 
లాజశేఖరు డను భావముతోడనే అంకితము ఇన్‌నాడు. ధర్మవభువగు రామ 
ఖభదునితో తా నెరిగిన మను జేళ్వురులను హోల్చినాడు. వారెవరో తమకు భాగప 
తము కృతి యమ్మ" య, అ్యగహారాదికము లిచ్చెద మనియు |పలోభ పెట్టిన 
ట్లున్నారు. అందునగూర్చి లోకములో వ్యాప్తమె యున్న కథలలో కొంత సత్య 
ముండకపవోదు ఆత డెరిగిన యా రాజులు పరిషెత్తువంటివారు కాదు, జనమే 
జయునివంటివారలు కాదు, రాజరాజుపంటివారు కాదు, పోలయవేమునివంటివారు 
కాదు వారు “మనుజ దేశ్యరాధములు.” ? నకాంకితము చేయుట పోతనకు ఇష్టము 
లేకపోలేదు. తన రచనకు మూల్యగంథమే కలికోని [పథమసార్యభౌముడగు 
పరీషితున కంకితమైనది. పోతన దృష్టిలో నా కాలపు “మనుజేశ్యరాధములు” 
కొందరు భాసించియుండవలె. వారి నుద్గించి, 


“ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి” 


ఇత్యాది పద్యముల నాతడు చెప్పినాడు, 


ఆ తర్వాతివారు చరిత మరచినా "రుం ధర్మ (గంథములు (వాయుటయు 
మరచినారు. వాని నుపదేశించు సం[పదాయమును మరచినారు. ఉపదేశింపగల 
మను ఆత్మవిశ్వాసము ముకు పోయినది. ధనసహాయము చేసీనవారికే కలి తమకతులు 
సమర్పింపసాగినారు. కోరినంత ధనము ఇచ్చువారు లేనియడల, "ధనవంతులపె 
గోపముతో ఇదిగో భగవంతునికి కృతి యిచ్చుచున్నామని బెదరింపసాగినారు. 
కొందరు నిజమైన భక్తులును నరాంకితము చేయుట దోషమని పోతన తలంచె 
నని |భాంతిపడినారు, |గంథము లంకితము చేయు పద్ధతిలోనే 'పెద్దమార్పు 
వచ్చినది. కొందరు ధన మిచ్చినవారిపేరనే తమ గ్రంధథముళు రచించి [గంథ 


18 సారస్వత వ్యాసములు 


కర్ర ్రతేమే వదలుకొన్నారు. ఆది యిప్పలటికిని జరుగుచునే యున్నది. ముందు 
గూడ జరుగగలదు, / 


అంతేకాని నరాంకితము చేయట పోతన హేయమని తలపలేదు. క ఏశ్వ 
రులకు అంకితము చేసినందున నన్నయకును, ఎజ్లయకును ఎట్టి న్యూనతయు 
ఆరోవింపరాదు. ధర్మ(గంథనులే కాదు, [గంథము లన్నియు, నరులకొరకు 
(వాసినవే కాని, భగవంతు నుద్దేశించి వాయలేదు. హరిహరనాథునకు వ్యాస 
భారతము అర్థము కాకపోలేదు ; ఆతనికి ఆం[ధభారతమె వినవలెనని కతూహ 
లము కలిగియుండదు. శ్రీరామభ! దునికి పోతనభాగవత మే వినవలెనని కాంక్ష 
కలుగదు. తిక్కనసోమయా జియు, హోతన యు మహాతపస్వులు. వారు లోక 
సంయ్యగహమున క్రై ఉద్గ్యంథములు వాయబూనినారు. అందులో వారి కుత్కుం 
ఠతోపాటు జంకు కలిగియుండవలెను. తుదకు వారికి ధైర్యము కలిగినది. ఆ 
సమయమున వారికి కలలోనో, ధ్యానముననో భగవంతుడు ఏదో ఒకరూపమున 
సాక్షాత్కరించినట్లు ధాసీంచినాడు. వారిఢై రకము స్థిర పడినది, వారు ఉర్షఏంథ 
ములు ఉదా త్రవిధముగా నందుచే నిర్మింపగలిగినారు. 


వారి కలలు దూరము తరచి చూడగూడదు. అట్టు చేసినచో కొన్ని 
యసందర్భములు కనిపించును.అప్పకవి కలలో నున్నన్ని యసందర్భములును 
కఠినముగా పరీక్షించువారికి కనబడవచ్చును. కాని, వారిస్వహ్నములు నిజముగా 
వచ్చినవే. ఆసందర్భము లేకున్న స్వవ్న మెట్టగును? ఆకలలు వారి భావనా 
బలమును భగవద్భ_క్టియ రూపించును. అందుకు సందేహము లేదు. వారుచేసిన 
రచనలే వారి మహోపాసనలుగా వరిణమించిగవి. 


తిక్కన “యుపలాలితుండగు డింభకుండు దనకొలంది యెజుంగక 
మహాపదార్థంబు వేడు విధంబున (బహ్మానందస్థితిం గోరి" నాడు, కలలో హరి 
హరనాధుడును “జనన మరణాదులై న సంసారదురితములకు నగపడకుండంగ( 
దొల(గు తెరువుగను వెలుంగు నీ కిచ్చితి” ననెనట ! ఆ కోర్కెతో నాతడు 
మహాభారతము |వాసినాడు. ఆ కలలో నాతడు ఆళ్వాసాది. పద్యములు 
నాశ్యాసాంతపద్యములు మరల మరల వాసినాడు. అందుచే నట్టి వెలుగును 
సమీపించి యుండుననుటకు ఎట్టి సందేహము నుండరాదు. అల్లే పోతనకును 


నోరి నరసింహళా త్రి 17 


(శ్రీరామభ[దుడు “నీకు భవబంధంబులు తెగూ”నని యానతిచ్చెను. ఆ నిశ్చ 
యముతోడనె పోతనయు (గంథము (వ్రాసెను. వారికి అది ఆజన్మములోనే 
[పా వెంచెనని కాని (పా ప్రించలేదని కాని చెప్పలేము. వారు ఆ జన్మ ములలో 
చేసిన సాధనచే భవబంధములు తెగిపోవు వెలు నను సమీపించినా రనుటకు 
ఎట్టి వ్మిపతిప_తియు నుండరాదు. వా రా వెలుగుకు పొందినా రనుటకు ఇతరా 
ధారము లున్నచో పొందిరనియే అందుము. అది మానవమ్మాతులకు అందనిది 
కనుక ఆ వెలుగును సమ్‌పించినారని చెప్పీ తృప్తి పొందుదము. అంతమాత 
మున మసము పిసినిగొట్టము కాము. తిక్కన పోతనలయందు తక్కువ గౌర 
వము కొలవారము కాము, (బహ్మ జ్ఞానముయొక్క_ సర్యాతిశాయిత్వము కొంత 
లెక్క వేయగలవారమే యగుదుము ! 


అనై 
మన తెలుగుదేశములోవలె [గంథములు కృతి యిచ్చు నాచారము కర్తా 
టక కవులలో నున్నదేమో | పూర్వపు సంస్క తకవులలో లేదు. కాని, 
సంస్కృతములో ను త్తమగంథములకు |(ప్రత్యక్షముగనో, అ(పత్యక్షముగ నో 
[పధాన కోతలు లేకపోలేదు. పురాణము లన్ని టను శోత లున్నది జగద్విది 
తము కనుక వానిని వదలి కావ్య|పపంచమ.లోనికి వచ్చి ఒక్క. ఉదాహరణ 
మిత్తుము. 


సంస్కతకవులలో బుషితుల్యుడు మహాకవి కాళిదాను. ఆతని రఘు 
వంశము విద్యార్థులు పథమ కావ్యముగా పఠించుట మనదేశములో నాచార 
మైనది. పరిణతులయిన పిమ్మటను ముఖ్యముగా పఠింపదగిన దా కావ్యము. 
అందులో దిలీపునియొద్దనుండి ర ఘువంశరాజుల చరితము వర్షింతునని పారం 
ఖించెను. వా రెటువంటివారు ? 


ఆజన్మ శుద్దులు, యథావిధి హుతాగ్నులు యథాపరాధదండులు, త్యాగా 
రము సంభృతార్లులు, (పజార్థము గృహ మేధులు, ఇ శవమందు విద్యల భ్యసిం 
థి (థి థి యక్‌ 
చినవార్కు వార్గకమున మునివృ త్తి యవలంబించినవారు, తుదకు యోగముచే 
తనుత్యాగము చేయువారు. 


(3) 


18 సారస్వత వ్యాసములు 
దిలీపుడు, రఘువు, దశరథుడు, శ్రీరాముడు ఇత్యాదు లందులో 
వర్ణింపబడిన రాజులు. వారు రాజర్షులు. తుదకు నుదర్శనుడను రాజు (ప్రజా 
పొలనము చేసి రాజ్య! మునకు తన పమారుడగు నగ్నివర్దని నభి షేకించి వనము 

నరు పోయి యి మునివృ్తి యవలందబించెను. అతని క చ్చటి ఉటజముల సౌఖ్య 
ముతో రాజమందిర సౌఖ్యమును, దర్భుశయ్యల సుఖముతో హంసతూలికాతల్ప 
సుల శయనించిన నుఖమును మరపువచ్చెను. 

మరి యాతని సుప్పుతు డగ్నివర్దుడో ? ఆతడు తండ్రి సంపాదించి పెట్టి 
౧యుచ్చిన రాజ్య: ము తనభోగమునళకే వినియోగింపథధగునని సిశ్చాయించి (ప్రవ రం 
బసు, కొట్టిరాలమే రాజ్యపరిపాలనము చేసి పిమ్మట ఆతడు ఆ భార మంతయు 
మంతుల పై నుంచెను. తను త్రీలతో రిమించుచు నృ త్రగీతవాద్యములతో 

శీ పము చేయసాగెను. ఆతనియంకతలమున పదలక ఎప్పుడును ఏణయును 
అభాషిటి యగు యుసతియు నా (యించి యుండిరి. ఆత డ్యములో తన 
రాజపషమయు చూచుకొసుటకు కంటె, భోగచిహ్నీ తమైన థనరూ రూపము చూచుకొన 
గచ్చగించుచుండెను. (ప్రజలకు దర్శనమే యిచ్చుట చొలించిను. వృద్ధామాత్యు 
ఆవరయినను (ప్రజలకు దర్శన మీయవలినని బలవంత "పెట్టి నళ “టో, గవాషము 
నుండి తన చరణము మాతము |పజలకు కనజరచువాడు. 

ఆద్లి వా తే మగును ? రాజయవ శ్రచేన నకాలమరణ'ము నొంటిను. అనేక 
(లతో భో గొలచిసను_ ఆతనికి సంతానము కలుగలేదు. ఆతడు చనిపోయిసది 
[పజలకు తెలుపుట కిష్టము లేక మంతులు రోగశాంతి చేయించుచున్నామని 
(పచురించి యాతనిదేహమునకు గృహోపవనములోనే దహనాదిసంస్కార ములు 
రహస్యముగా చేయిందిరి. 

అంతలో అద్భష్టవళమున రాణి గర్భవతి యయి యున్నదని ఎరిగి 
అమాత్యులు ఆమెనే ఆధారము చేసికొని పృతోత్ప త్తి సర్థించుచు. రాజ్యము 
రక్షింపసొగిరి. 

ఈ కథతో రఘువంశము పు ఆ ర్రియగును. కాళిదానుకు ఈ అగ్ని వర్దుడు 
సమకాలికు డేమో ! ఏమైనను రషమపంశమను మ హాకావ్యముతో కొళిదాను 
రాజుల కందరకు ఎట్లు పరిపాలింపవలెనో, ఎట్టు (పవ ర్తింపగూడదో, మహోప 
దేశము చేసినాడు. అందుబే నాకావ్యము భగవదంకితము కాదు, ధర్మాంకితము. 
ధర్మపరిపాలకులగు రాజుల కంకితము, నరో త్తమాంకితము. 


మా) 


లో 


కాళలముగా నాం! 


చిర 


|ధమహాభారతము రచించిన కవులు 


లా 
నో 


నుము ఆం; ధలోకమునం దంత 


(శ్రీ మదా 


థి 


వా రితర| గంథములను రచించినను మహా 


గ్‌ 


3 


పూజ 


పవి'తమూ 


తేతాగ్ను లవలె 
కముగా నుండి ఆం(ధక విత 


శ 


ఒర 


Cu 


ఎగురును 
మార్షద [ 


లో 
జు 
ఇ 


౧ 


' 
(టు 


షలలోని కవి 


వంగాది భాషలలో 


ధక వితము అవతరించుటకు 
ములతో పోల్చిన విశే 


ఆం' 
(a 
్నడాది రా 


ది 


J 


టెన కన 
గి 


యె 
వ 


కూరి 
మార్గ 


కరించుచు మరల ఆం'దకవిబుషిమారము చూచుకొని 


రాష 


పు 


చే 


ff af 
/ 0 3 
Y 02] 
/ శ] yt 
ww Yl 
Re A? vy 
(౧ ౭4 ౧ 
ఈ ళా టా 
Y (1) 
శ్‌ పే ౮ 
1 
రి 8 
0) 2 
te ఓ 12 
ఎవి ఇ 9 
2 # 8 
aA ww 
క ఇ క 
4 AS 
రం ya 
లన్‌ 
2, a 
ay / 
ది 3 
శ తీ స్టా 
5 hh 
mo Gt 9 
9 0 గో 
స! 13 0 
a2 
w A 8 





20 సారస్యత వ్యాసములు 


లార కాంచుచున్నాము. కాని, ఉ_తమాం[ధక వు లందరూ నేటివరకు కవిత 
యము ఆర్షదృష్టి ఆలవరచుకున్నవారే అని ఘంటావథముగా చెప్పగలము. 


అట్టి మహాభారతములో ఎక్కువభాగము రచించినది. తిక్కన సోమ 
యాజి. అతడు “భక్తి జనంబు వై దికధ్యాయిత కిచ్చ మెచ్చు భద్రాయితమూర్తి 
మైన పరత_త్త్యమను సకల |బహ్మము" నుపాసించువాడు. అతని పితృపాదు 
లగు కొమ్మనామాత్యుడు“సాంగ వేద వేవి. "భగ వంతు డతనికలలో“వై దిక మార్గ 
నిష్టమగు వ ర్రనముం దగ నిర్వహించుచున్‌ భేదములేని భ క్రి......+తత్సర 
భావము కల్మి,” “కావ్యర సముం గొనియాడుచు నుండ దెప్పుడున్‌ "అని చెప్పి 
నాడు, “పరమధర్మ_పకార౦” బని “సాత్యవతేయ సంస్కృతి శ్రి విభవాస్పదం 
బయిన చి తముతోడ మహాకవిత్యదీకావిధి నొంది... పుణ్య పబంధంబు" పారం 
భించినాడు. మరియు నా భారత మెట్టిది ? 


“విద్వత్సం సవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞానసం 
పద్యిథఖ్యాతు(డు సంయమిపకర సంభావ్యానుభా వుండు గ 
ష్ట్ర ద్రైపాయనుం డర్ధి “లోకహితనిష్టం బూని” కావించె ధ 
ర్మాద్ర్వైతస్టితి భారతాఖ్యమగు లేఖ్యం బైన “యామ్నాయమున్‌.* 


“వేదములకు నఖిల స్మృతి 
వాదములకు బహుపురాణవర్షంబులకున్‌ 
వాదైన చోటులకు దా 
మూదల ధర్మార్థ కామ మోక్షస్థితికిన్‌ 


ఇట్టి పీఠికారచన చేసి విరాటపర్వాదిగా మహాభారతము పూరించిన 
తిక్కనసోమయాజియు,  నిర్వచనో తరరామాయణక రయగు తిక్కనయు 
నొక్కరా ? కారు. ఒకడు సోమయాజి తిక్కన, ఒకడు అమాత్య తిక్కన, 
(పాకృతదృష్టికి కనపడు దేహములు చూచినచో వారిద్దరు నొకటియే. కాని, 
త _త్త్వ్యదృష్ట్య వారిద్దరు వేరు. ఇది పలువురు గమనించక తిక్కనామాత్యుని 
ఆదర్శములు తిక్క_నసోమయాజికి ఆంటకట్టి పులిమి పుచ్చుచున్నారు, శబరత్నా 
కరకారులు నాల్గవతరగతిలో వేసిన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామా 


వోరి నర సింహళశా స్త్రీ బ్ర! 


యణమును, తిక్కనామాత్యుని నిర్వచనశో _తరరామాయణజమును చదివిన రసికు 
లను పెక్కురను పాపరాజుకృతి ఎక్కువ ఆకర్షించుట ఎరుగదుము. కవులలో 
ధాన్యాదులవలి తరగతులు వేయుటయు, కవులలో ఒక రెక్కువ ఒకరు తక్కువ 
యనుటయు మాకంత సమ్మతము కాకపోయినను, పాపరాజుకృతికి తిక్కన 
కృతికంటె ఎకు. వవ్యా ప్రి తెలుగుదేశములో నుండుట మనము గమనింపదగి 
నది. తిక్కనసోమయాజి మహాభారతము (వాయునాటికి ఎట్టి పరిణతి పొందెనో, 
నిర్వచనో త్రరరామాయణము రచించిన తిక్కనామాత్యుని ఆదర్శములు పఠించి 
నచో మనకు ద్యోత మగును. 


= 

నిర్యచనో తరరామాయణము రచించిన తిక్కన తాను అమాత్యుడ నసి 
ఎక్కడను [గంథములో చెప్పుకొనలేదు. కాని, అతడు “మంతి భాస్కరుని” 
మనుమడు, “'కొమ్మనామాత్యుని” పుతుడు. మరియు మనుమసిద్ధి యాస్థాన 
మున నుండి యతనిచే “మామియని పిలిపించుకొనినవాడు, ఇన్ని టినిబట్టి అతని 
నామముచివరగూడ ఆమాత్యశబ్దముతో పూరించుచున్నాముకాని, ఆతడు“తిక్కాం 
కుండ,” “తిక్క ననామధైెయి అనిమాతమే చెప్పికొన్నాడు. కాని అమాత్య 
శ్రబ్బము మనము చేర్చి వ్యవహరించుట అసమంజసము కాచు, 


తిక్క నామాత్యుని మతమున కావ్యనిర్యాణము |పధానముగా శిల్పము. 


"అమలోదా త్తమనీష నె నుభయకావ్య। పౌఢి( బాటించు “శిల్పమునం 
బారగుడం గళావిదు(డి-” 


ఆతడు తాను కావ్యశిల్పమునందు పారగుడ ననియకాక “కళావిదుడ "నని కూడ 
చెప్పుకొన్నాడు. ఉ త్తమకావ్య కల్పనము శిల్బమును, కళయును కాకపోదు. 
అయితే కేవలము శిల్పకళ గల కావ్యము ఉ త్రమకావ్య మనిపించుకొనదు. కాని 
అమాత్య తిక్కనకు శిల్పమే కావ్యాదర్శము, 


కావ్యధోరణిలో నొకచోట నత డన్న శబ్దములనుబట్టి ఇది మేము చేయు 
దూరార్గకల్పన కాదు, కృతిక రృనియమములని (గంథాదిలో నాతడు మొదట 


లబ సారస్వత వ్యాసములు 


పం డెండు పద్యములు చెప్పినాడు. వానియం దంతటను ఈ భావమే ద్యోతము 
\ 
కాగలదు, 


ఎత్లా_పెగడ కవిబహ్మను వినుతించుచు “తన కావించిన సృషి త 
ఆ) ణి అ 
కొ రులచేతం గాదు నానాముఖంబున దాం బల్కిన పల్కు లాగమము క్రై 
పొల్పొందునా వాణీభ రకు పీతం డొకరుండనా* జను మహత్తాా విన్‌ గవి 
(బ్రహ్మ నా వినుతింతున్‌ గవి తిక్కయజ్వ నభిలోర్వీదేవతాభ్యర్చితున్‌ ” అని 
వర్లించినదానిలో హరివంశకారుడగు ఎత్తాాపెగడకు ఎట్టి కవితా కదర్శము 
ళు యు గి యట అనే 

లున్న దియు గోచరించును. అందాతడు వినుతించునదియు తిక్క యజ్య కాని 
తిక్కనామాత్యుడు కాడు. పూజ్యుడగు ఎజ్లా(పెగడచే నింత పూజ్యముగా 
వర్ణింపబడిన తిక్కన నిర్వచనోత్తర రామాయణములో తన కృతి నియమము 
లేమని చెప్పుకొన్నాడు ? 


“ఇంపారెడు పల్కు లం బడయ నస్పలుకు ల్ఫరిగుచ్చునట్టుగా 
జేరుప నేరగా వలయు జేసెద నే గృతి యిచ్చువారికిన్‌.” 


ఇది చిత్రకారులయు శిల్చులయు కళ కూడ కాదు, ఆంతకంటెను హీనమగు 
పుష్పమాలాకారుల నై పుణ్యము. 


“తెలుగుకవిత్వము చెస్పందలచిన కాని యర్హమునకు, దగా యుండెడు 
మాటలు గాను” చి|తకారుడు రంగులు కుంచెలు ఏరుకొన్న బై కవి మాటలు 
“ఏరుకొను" నట. వాగర్థముల అన్యోన్యాాశయ త్యము ఇతనికి హృదయములో 
రూఢిగా లేదు. 


మరియు నితనికి వలు |పాసములు నిలుపుట ముఖ్యము. కావ్యశరీర 
నిర్మాణమునకు సంబంధించినదే ఇది. మహాకవి యతి[పాసలు పద్యములలో 
నుండవలె ననుట విశేషము కాదు. 


“సంస్కృృతశబ్దము తెలుగుబడి విశేషంబు తేటవడంగా. బలుకు 
నెడ లింగవచనంబులు ఖీదింపమి”కావలెకు. 


చోరి నరసింహశా 


చా 
Cu 


శ్రి లి 


4 


'జాత్యము గామి నొప్పయిన సంస్కృత మెయ్యెడ. జొన్సను.” 
“గద్యము తోడుగ? జెప్పి పెట్టను.” 


*పాసముపకారము వేజగు నక్షరంబులస్‌ (శత్యనురూపమం 
చిడను,"” 


[ఈ నీియమభంగ మొక్క.చోట మాకు గోచరించినడి. | 


మరియు ““నరస మధుర వచో గుంభన[ప సాద సంటోధక గోచర బహు 
విధార్భ తాత్పర్య ముగాన్‌ ” అనుచో వచోగుంభన కెక్కువ అభిమానము చూపి 
చాడు. ఆట్టనుచు తుదకు, 


“అలతి యల(తి తునియలు గాహల సంధించిన విధంబు 
నమరంగవలయున్‌. 


ఈ పద్యములో “కాహల సంధించిన విధంబు” అని “హల సంధిం 
చిన విధంబు" అనియు ర0డుపాఠము లున్నట్టు తోచును. “హల సంధించిన 
విధంబు" మా కర్థము గాక “కాహలిపాఠ మంగీకరించినాము, చిన్నముక్కలు 
కూర్చి ఒక వాద్యవిశేషము నిర్మించినట్టుగా పదపద్యంబులతో కావ్యము అమ 
రించవలెనని తిక్కనామాత్యుని ఆశయమైనట్లు స్పష్టము, చితకారుడు, శిల్పి, 
మాలాకారుడు, కాహలఘటికుడు, శబ్దగుంభ నచ తురుడు య ఇట్టివారితో నా 
కవిగా కవిని గూడ తిక్కనామాత్యుడు భావించినట్టు ద్యోత మగును, 


కావ్యము [పధానముగా కళ యను భావము మరియు నక్షడక్ష_డ గోచ 
రించును. కలికాలభూవిభుని వర్జిం౦చుచు, 


“సకల విద్యా పరిశ్రమము( దెల్పగనేల క విసార్యభౌమాంక మవని( 
జెల్లు”' ఆనియు, 


శ్రీరాముని వర్తించుచు నవీ, 
ణి లా 


“సరస సాహిత్యవేదియై” యని వెంటనే “సకలకళల నెరిగి” 
అని వర్తించినాడు, 


లీల సారస్వత వ్యాసములు 


పథమాళ్వాసా.తములో మనుమసిద్ధిని “కళాస్సారుండు” అని “పొల 
నుండు - 'నిర్మలకళాస్సారభవన్నూ ర్తి అనియు అన్నాడు, 


ఆదికాన్య (శవణనందర్భనునగూడ “అభినవాకృతి యగు కృతి యగు 
టంజేసి యాత్మ( గౌతుక మంతంత కగ్గలింప నమ్మునిశ్వరు చెప్పిన యాది 
కావ్యమయిన రామాయణము బెవులార వినుచు - 


ఇట్లు కృతి యని కౌతుక1పద మనియు ముఖ్యముగా వరించి నాడు, 
శ్రీరాముడు "ఈ |పబంధమే మునికృత మన్నాడట. మరియు కుకవి నిందలో 
వారిని దుర్విటులతో నిట్లు పోల్చినాడు. 


“పలుకుల పొందులేక రసభంగము సేయుచు (బాతవడ్డ మా 

టల దయ నేర్పుచూవి యొకటన్‌ హృదయం బలరింప లేకయే ' 
పొలమును గానియట్టి [కమముం దగ మెచ్చుగ నాక మెల్ల న 

వ్వుల( బొరయం జరించు కుకవుల్‌ ధర దుర్విటులట్ట చూడగాన్‌.” 


కుక వులు దుర్విటులవంటివారు. మరి తిక్క నామాత్యుని దృష్టిలో సత. 
వులు విదగ్గవిటులా ? అట్టి ఆభిపాయము తిక్కనకు అంటించుట మాకు 
సమ్మతము కాదు. కాని, అట్టి సందేహమునే బలపరచు సందర్భములు మరి 
కొన్ని కలవు. 


కవిశిల్పులకు కవిత్వములో చమత్కృతి (వధానము. కవిత్వ విదగ్శ 
విటులకు కవిత్వము ఒక విలాసము! 


ఏ 
తీక్క నామాత్యుని కవిత్వము ఒక విలాసముగాను, కవులు రాజాస్థానము 
లలో విలాసవస్తుకోటిలోనివారుగా పరిగణింప దగినవారుగాను తోచుచున్నట్టు 
కూడ నిర్వచనోత్తర రామాయణమువలన తెలియుచున్నది. 


తాను “కవితావిలాస వి సర మహనీయుండ "నని కృతిపశంస మొదటి 
పద్యములోనే వర్ణించుకొన్నాడు. మరియు మనుమసిద్ధి “సరస బహుమాన విర 
చనాళాలి” యనియు తలంచి “ఈ కృతికి, దొడవుగా' మనుమసిద్ధిని చేసి వంశ 
వర్ణన కుష్మకమించెను, 


నోరి నర సింహళా శ్రి 2 


మనుమసిద్ధి “కరుణ దీనానాథ కవి బంధుజన చకోరములకు చందా 
తపముగ. జేనినీ' దట. 


మరియు నతడు “కవిహృదయ శుక్కపతతి సమాస్వాదనీయ రసికత 
వెలయన్‌ ” ఉదయించెనట. తృతీయాశ్వాసాంతములో నతనినే *కవిలోక వన 
వసంతుడు అనియు, షష్టార్వాసాంతముళో 'కవీంద్రమందారిమనియు వర్షించి 
నాడు, కవు లిట్టు [పభువులను వర్ణించుట ఆచార మైనది. కాన్ని తిక్క నా 
మాత్యుడు అంతటితో నాగక తరుచుగా కవులను కావ్యసందర్భములలో విలాస 
వస్తుకోటిలో చేర్చినాడు. 


కార్త ఏర్యార్జునుడు “సరస కవి విట విదూషక వరిహానక గాయకాది వరి 
జనములతో బయలుదేరినా డని వర్తించి వారినే వర్ణించుచు నావల. 
(ఆ. 7. వ. 58.) 


“తరుణీజనము వినోదవు( బరివారము మున్ను నడవం బనిచి విజుందై 
పురమున కరుగ' 


అని ఓక్కమాటలో సరసకవులు మొదలగువారిని “వినోదపు బరివారిమని 
తేల్చివేసినాడు. సరసకవుల (పక్కనే విట విదూషక పరిహాసకులను కూడ 
ఈ అమాత్యకవి చేర్చియుండుట గమనింపదగినది. వాల్మీకిని వ్యాసుని పలికిన 
నోట ఏట విదూషకులను ఎవరైన బలుకుదురా ? విట విదూషకతుల్యు లయిన 
కవులను గాక! 


అట్టి దొక్క కా ర్తవీర్యార్దునుడే కాదు శ్రీరాముడు ఈ విధముగా నిద 
లేచెనట ! 


“రవి యదయంబుకంటె మును రాజశిఖామణి మేలుకాంచె దా 
నవకులమర్హ నాంక సునినాదము లైన సురంగగీతముల్‌ 
వివిధగతి పవ్నర్హన నవీనములై సౌగయింప మాగధ 
(వవరులు పాడు మంజుమృదుభంగికి వీనులు దొ మెల్క-నన్‌.” 
4) 


26 సారస్యత వ్యాసములు 


ఈ పద్యములో నురంగగితముల్‌ సొగయించినవను వర్ణన చూడవలెను 
కాని భట్టుక విత్వము వర్గింపబడినదని కొంద రనవచ్చును. కాని ఆ తర్వాత 
రెండవ పద్యములో కొలువున “కవులుం గ వీం[దులు నియోగులు వందిజనంబు 


లిష్టభృత్యులు మొదలై నవారలు” కొలిచినారని వరించి కవీం|దుల నెక్కడ 
రు చొట % 
చేర్చినాడో మనము గమనించదగిన ది, 


మరియొక వోట శ్రీరామునే : 


“మంతి భృత్య సుక వీళ్వరు లాదిగ నెల్లవారలున్‌ వచ్చి మహేశం 
గొల్చి"రని వర్ణించినాడు. 


శ్రీరాముడే అగస్తు ని దర్శించి అయోధ్యకు వచ్చి యచ్చట, 
“సమయ కరణీయ కవిజన 
సముదయ గోష్షీవినోద సారస్యా సం 
గమున( దగ టొధువుచ్చె 
న్నముచిత చతు రాల్పపరిజనంబులతో డన్‌. 


అని వర్ణించుచు శ్రీరామునికి కవిజనుల చతురత వినోదము కలిగించి (పొద్దు 
వుచ్చుటకు సాధన మైనదని వర్ణించినాడు, 


ఈ వర్ణనలలో తిక్క. నామాత్ఫుని దృష్టిలో సామాన్యకవులు ఉన్నారని 
కొందరు భావించవచ్చును. కాని, శ్రీమదామాయణమే ఆతనిదృష్టిలో నట్టిదిగా 
కనిపించినట్లు తలంచుటకుకూడ నాధారము కలదు. 


వాల్మీకియే కుశలవులతో దానిని “గేయరసంబు నింప్ప నవకిల్చిషవర్ణ ము 
లందు మాగధశ్రీయలవడ కోవిదుల చి తము లార్జ౦త పొందునట్టగా*' పాడు 
a అనీ (ణి య 
డని చెప్పెను. 


. “సరసధ్వనిం బాడగ” శ్రీరాముడు విని “తదీయ రసానుగుణ్యపకర్ష 
మభినందింపన్‌” 


నోరి నరసింహశాస్త్రి 27 


“త౬చి మహేశులన్‌ మునుల, దమ్ముల బంధుల సత్కవీం[దులం గలల 

విదగ్గు లైన నట గాయక పై ణిక వాంశికాదులం బిలువంగ( బంచి వై భవము 

పెసలార(6గ వార లెల్ల( దన్‌ గొలువగ నా కుశలవులకుం దగ దర్శన 

మిచ్చె"నట ! ఆహా సత్క్యవీం దులవెంటనే కలల విదగ్గులైన నటగాయకాదులు 
(శ్రీరామసభకు వచ్చినారు. ఇక వారు ఎట్టు పాడిరి * 


“రాముచరితంబు గేయా భిరామ మధుర 
పదవిలాస మనోహర భావభంగి( 
జతుర వాకాార సువ్య క సరసలీల 

కథ త 


వివిధగతి....'” 


ఇట్లు పాడగా ఎవరి దని యడుగగా కుశలవులు దానిని *రసోల్లాన 
మధురమగు దీని"దని ్రీమ[దామాయణమును గూర్చి చెప్పినారు. వై వర్ణన 
లలో ““పదవిలాస, చతురవాక్య, రసోల్హాస” శబ్దములు మనము ముఖ్యముగా 
గమనించదగినవి. 


నన్న యభట్టారకుని ననుకరించుచు తిక్కనామాత్యుడును తన కావ్య 
మునుకూడ సంస్కృృతశ్లోకముతో ప్రారంభించెను. కాని తెలుగుకవులకే ఉపాస్య 
దేవతయగు “శ్రీ” తిక్కనామాత్యుని _పథమశ్టోకములో మనుమక్షితీశ్వరుని 
భుజా సంభములోని సాలభంజికగా మారిపోయినది. అప్పటికి తిక్కనకు శ్రీ 
స్వరూపము మాటుపడియే యున్నదనుటలో సందేహ ముండరాదు. 


ఏ జాతిలోనై నను క్షీణదశ [పారంభించినపిమ్మట శిల్చకవులును ఇంకను 
క్షీణించినవిమ్మట విలాసకవులును విశేషజనాదరపా[తు లగుదురు. నేటి 
పాళ్చాత్య దేశములలో అట్టి కవులకున్న ఆదరమునుఐట్టి పాశ్చాత్య దేశముల 
బలము శ్లీణ[పాయముగా నున్నదని మన మనుమేయించుట సత్యదూరముకాదు. 
భారత జాతి తీణ| పాయ మైననాట నుండియు కవులు విలాసపియులుగాను, నట 
విట తుల్యులుగాను ఉండవలెనను దురూహ వ్యావించి మహాకవి కాళిదాసుకు 


28 సారస్వత వ్యాసములు 
చ్ర్రీలౌల్యము ఆరోపించి కథ లల్లినారు. ఆరే తిక్క నకుకూడ తెల్లవారుజామున 
వార స్రీగృహమునుండి వచ్చుచు రాజదూతలను చూచినట్టు మొదలగు నైతి 
హ్యము మన తెలుగు దేశము లో ఆల్లినారు. ఆ ఐతిహ్యము కల్పించినవారి ఉద్దే 
శము నన్నయకవనమునకు తిక్షన రంగువేసినా డనియేకాని తిక్లన వేశ్యాలోలు 
పత వర్ణించుట కానేరదు. కాని, ఆ కథాకల్పన చేసినవాడు నిర్వచనోత్తర 


రామాయణములోని తిక్షనామాత్యుని కవితాదర్శములు సూక్మముగా పరిశీ 
లించెనేమో ః 


ఈ చతురకవ్వి శిల్పికవి, విలాసకవి అగు ఆమాత్య తిళ్ళన, తిక్షన 
సోమయాజిగా నెట్టు మారిపోయెను ? దానికి బీజ మెమైనను అమాత్య తిక 
నలో గూడ గోచరించునా ? నిర్భయముగా గోచరించును. 


“ఎత్రజినై నను ధీరోదాత్త నృపో త్తముండు రామధరణీపతి స 
ద్వృా_త్తము సంభావ్య మగుట...” 


నీ కావ్యరచన [పారంభించెను. దానినే వాల్మీకిచేత “పావనమగు నృపు 
చరితము అనిపించినాడు. 


మరియు నతడు 'శిల్పమునం బారగుడం గళావిదు(డినన్న పద్యముననే 
“అమలోదా త్రమనీష' ననియు, తాను *మహేశ్వరాం(ఫ్రి.కమలధ్యానై క శీలుండ' 
ననియు, 'సన్మాన్యు(డన్‌ " అనియు చెప్పుకొన్నాడు. ఆళ్యాసాంత గద్యములలో 
'బుధారాధనవిధేయు(డి నన్నాడు. 


కుశలవులకు (శ్రీరాముడు రత్నాది బహుమానము లీయబోగా నవియొల్లక 
“అసమ భవద్దుణస్తుతిక థై కపరత్వవి భూతి చాలదే”అందురు. వారే “మధురమగు 
దీని నుపాసింతుము' అన్నారు. 


తిక్త నామాత్యుని కున్న బుధారాధనవిధేయతయు, సన్మాన్యతయు పెం 
పొంది అమలోదా త్తమనీషను వృద్ధిచేసి పావనచరితకథనమందు ఆదరము కలి 


నోరి నరసీంహాశాన్ర్రి 99 


గించి కావ్యోపాసకునిగా జేసినవి. అన్నిటికంపెను అతని 'మహేశ్యరాం|మి 
కమలధ్యానై క శీలత అతనిచే సోమయాగము చేయించి ఆర్ష ధర్మ నిష్ట స్థిరము 
చేసినది. అంతట పురోడాశపవి్శితమైన అతనివాక్టున ఆంధమహాభారతము 
విరాటపర్వాదిగా తెలుగు భూమికి (పసాదించునట్టమ గహించినదిం 


మధ్యమధ్య తలచూపుచున్నను ఆతని సోమయాజి తిక్లన తన స్వాధీన 
ములో నుంచుకొనగలిగినాడు. 


ఆం[ధమహాభారతరచన పారంభించిన పిమ్మటగు-డ నమాత్య తిక్రన 
బుషికల్పు డయిన తిక్షన సోమయాబి కవితాదర్శమ.లు మరియొక మారు ఉగ్గ 


డించి మావాక్లు పవిత్రము చేసికొనగలము, 


విమర్శకుల మామూలు పొరబాట్లు 


నాటక విమర్శకులు 


Co 


ఎవరిఆభిపాయము వారు చెప్పడానికి స్వాతం[త్య మున్నది. కాని, వినే 
వారికి కూడా (ప్రతివారు చెప్పే మాటా విన మనడానికికూడా సాషతం త్య 
మున్నది. ఇప్పుడు “వినదగు నెవ్వరు చెప్పిన” అను నూ క్తి ఆచరణలో పెర్తే 
వారు ఆధిక సంభఖ్యాకులుగా ఉన్నందున వినేవారు తగినంతగా తమ స్వాతం 
త్యము వినియోగించడము లేదు. సమగమైన సమర్థత అటుంచి, కొంచెము 
దూరమైనా దృష్షి సారించక చేసే విమర్శకులను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాస 
సంచయము _పారంథిస్తున్నాము, సమ:గద్భమ్షి గల పండితవిమర్శకులు ఇవి 
చదవ నక,_రలేదని వినయపూర్వుకముగా ముందు మనవి చేసుకుంటున్నాము ! 
కావ్యములలో నాటకము ఉ_త్రమమెనదే కాక్‌ సర్వసామాన్య మైన దికూడా కొబట్టి 
నాటక విమర్శకుల పొరపొట్లు ముందు [ప్రారం భిస్తున్నా ము. 


అన్నిటిలో సర్వసామాన్య మైన పొరబాటు, [పయోగయోగ్యముకాని నాట 
కము పనికిమాలిన దనడము ! దీనికి మొదటికారణము : ఇంగ్లీమలో పాఠ్యపు స్త 
సే విమర్శకులు తరుచుగా ఆ పొరపాటుమాట అనడమే! ఈ 
సామాన్య విమర్శకులకు ఆ పాఠకపు స్తకాల మాఓలు ఎక్కించడము కంటె 


ఎక్కువ విచక్షణ ఉండదు. 


కాలు [వౌ 


వీరు ఉదాహరణ మిచ్చినా ఇంగృషునాటకాల ఉదాహరణకం టె ఇందులో 
'“నాటక ''శబ్దము వ్యుత్పత్తిని చూచినా నటింపబడునది నాటకముగనుక [పద 
రన యోగ్యము కానిది నాటక మనడము ఎట్లా భావ్యమని మమ్ము సరసు లడి 
గితే దానిని కాదనము. నంధాషణమాపముగా ఉన్న గంథమొకటి |వాసినాడు. 
ఆది _పయోగార్హ ము కాదనుకుందాము. అయినా రమణీయముగా ఉంటే దానిని 


నోరి నర సింహ శాస్త్రి ఫ్‌ 


ఉ త్తమకావ్య మెందు కనగూడదు ? అంతమా[తముచెత అ కావ్యము పనికిమా 
లిన దవుతుందా ? 


అంతే కాదు! ఈ _పయోగార్హత అనేది కూడా సులభముగా నిర్వచించ 
డానికి సాధ్యమైనది కాదు. ఇది ఏ నాటకరంగములో (పయోగార్లము కాదు ? 
ఇప్పుడు “కం పెనీ డామా నాటకాలు” వీథి నాటకరంగములో (పయోగార్హములా! 
అవీ ఇవీ పూర్ణ పభువుల్కు ధనికులు ఏర్పాటుచేసే సహృదయుల పరిషత్తు 
లలో (వయోగించ సాధ్యములా * మే మెరిగినప్పటిశుంచి ఇంతవరకూ నాటక 
రంగము ఎన్నో మార్పులు చెందుతున్నది. ఐనా ఇన్ని రకరకముల నాటక 
రంగములూ ఇప టికీ ఏదో ఒకమూల ఉండనే ఉన్నవి. 


నాటకము ఉజ్జ్వల మైనదై తే, రంగమూ, (పదర్శనపర్ధతీ మార్చు చేసే 
సమర్థత పదర్శకులకు ఉండనలె ! ఆసమ్మగమైన రంగస్థలము, సంస్కారము 
లేని నటులు, శంఠా గేసరచ|క్రవర్తలు దున (చేతకులు రంగస్థలమును బుద్ధిలో 
ఉంచుకొని అక్కడ |పదర్శనయోగ్యము కాకపోవుటచే నాటకమే పదర్శన 
యోగ్యము కాదని తీసివేయడము సమంజసమా ? 


విద్వాంనులకుమా[తమే (పదర్శనయోగ్యమైన నాటక ముండవచ్చును* 
సూక్ష్మమైన హృదయస్పందనములు (గహించగల (పేక్షకుల ఎదుటనే [వద 
రృింపదగిన నాటకము లుండవచ్చును. ఇట్టి భేదము లెన్నియైన నూహించుకో 
వచ్చును. మనకు |పన్లుతము కనబడచున్న రంగాదులు కొలబద్దగా పెట్టుకొని 
ఏదైరా ఒక నాటకము (ప్రదర్శన యోగ్యము కాదనడము పెద్ద పొరపాటు ! 


పెద్ద వజము తెచ్చి “ఇద్ద నా ప్రియురాలి ముక్కు పుడకకు పెద్దదెనది 
పనికిరాదని పారవేయుట్క, సున్నపు గానుగరాయికి చిన్నదై వృథా ఐనదని 
పార వేయుట ఎట్టి విచక్షణ తెలుపునో సె విమర్శల కూడా అట్టివ ! 


అ 
నాటక విమర్శకులు తరుచుగా దేసే తప్పు ఇంకా ఇంకొక్కటి ఉన్నది. 
దానిని ముప్పిరితప్పు అని వర్చించవచ్చును. “నాటకములో పద్యము లుండ 
వచ్చునా? పాట లుండవచ్చునా * చచననాటకము లుండవచ్చునా + పద్యనాట 


కిల్‌ సారస్వత వ్యాసములు 


కము లుండవచ్చునా ? గీతి నాటకము లుండవచ్చునా ? ఈ ఐదు (ప్రశ్నలూ 
అనవసరమే ! (ప్రశ్నలు ఐదైెనా వచనము, పద్యము, వాట - ఈ మూడటి 
మేళనకు సంబంధించినది కాబట్టి దీనిని ముప్పిరితప్పు అన్నాము. 


కొన్ని చక్కని పద్యనాటకము లున్నవి. ఎన్నో మంచి వచననాటకము 
లున్నవి, అందులో పద్యములు కలిసినవి, పాటలు కలిసినవి, పద్యములు 
పాటలు కలిసినవి లెక్కకు మించి ఉన్నవి. వచనములో నాఓక మున్నంత 
మా(తముచేత సహృదయుల మెప్పించురస మందులో ఉండదనుకొనరాదు. 
పద్యములో ఉన్నంతమాతముచేత వా స్తవేతరముగా ఉంటుందనరాదు. వాట 
ఉన్నంతమాతముచేత పాటకచేరిగా మారిపోదు. గీతి నాటక మైనంతమ్మాతము 
చేత నాటకయోగ్యత పోదు. దేని శ క్రి దాని కుండును. నాటకములో అనేక విధ 
ముల (పతిభ ద్యోతము చేయవచ్చును. వచనములో సాధారణమైన చమత్తారము 
చూపవచ్చును. కవిత్యములో ఆసాధారణమైన ఆలౌకికత చితింపవచ్చును. 
పాటలో మధురమైన తన్మయత |పదర్శింపవచ్చును. 


నాటక్యపదర్శనము చూడ వచ్చేవారు రంగస్థలమునకు వస్తున్నామని, 
నటకుల నటన చూస్తున్నామనీ ఎన్నడన్నా మరచిపోతారా? కాబట్టి వాస్తవిక 
తక్ష హద్దు ఉన్నది. ఆయితే అంతమ్మాతముచేత ఆసందర్భములు చొప్పించ 
నచ్చునని కాదు. నాటకము ఒక కొత్త జగత్తును సృష్టిస్తుంది. అది సృష్టించే 
జగతులో మా(తము పరస్పరవిరోధము రానీయరాదు. అట్లు చేసినచో రస 
భంగము కలుగుతుంది. కాళిదాసుకాలంలో పురూరవుడువంటి రాజులూ, ఊర్వశి 
వంటి దొారలూ మధ్యమధ్య పద్యాలలో మాట్లాడుకొనే వారా ? అని [పశ్నించ 
వచ్చునా ? పురుషులు సంస్కృతములో వశ్నిసే స్రీలు పాకృతములో జవాబు 
చెప్పేవారా ఏ కాలములోనైనా? కాక శ్రీ శివశంకరశాన్రి పద్యావతీ జయదే 
వులు, కవులుగనుక పోనీ పద్యాలలోనే సంభాషించినా రనుకొన్నా, వాళ్ళు 
తెలుగువద్యాలలో మాట్లాడుకొ నేవారా ? అని ఆడుగవచ్చునా? 


నాటక స్వరూపము తెలియని రసహీనులు తప్ప అట్టి _పళ్నలు వేయరు. 
ఈ, మువ్చీరితప్పుకు పాలువడే విమర్శకుల నందరినీ మరి ఎందులో జమ 
కట్టవలె 21 


నోరి నరసింహాళాన్రి శి 


ఇ 


మన దేశములో పెద్దలు రంగముమీద (పదర్శించరానివిగా కొన్న చెప్పి 
నారు. ముద్దు పెట్టుకొనుట, భో జనము, యుద్ధము, మరణము వాని లోవి. ఈ 
నిషేధములు పనికిరావని నేటి విమర్శకులు ఆనుట పెద్దతప్పు. వారనేది ఏమంటే 
ఒకొక్క. సినిమాలో చూపే ముదు చూడడానికి, ఆ శబ్దము వినడాసికి 
జనము పొర్ణబడుతున్నా రే సర జనాకర్షక మె కాక సర్వజనానుభవ సిద్ధమైన 
ముద్దు రంగస్థలముపైన మాృాతము ఎందుకు (వదర్శింపరాదు ? అని. పౌండరీక 
మనే మహాకతువులో పందిరిమెథున మని ఒకటి ఉంటుందంటారు. దాసి 
కానాడు జనము పొర్పబడ వచ్చినట్లు ఏనాడూ ఆ యజ్ఞము ముఖము చూడడానికి 
రారుట. జనొకర్షణమే నాటక వరమావధి ఐతే సంభోగముకూడ రంగముమీద 
పదర్శించడానికి అభ్యంతర మండరాడు. ఉత్తమమైన సభ్యత కలవారికి 
రంగముమీద చూచినప్పుడు “ముద్దు కూడా విరసముగా కనపడుతుంది. 
ఆట్టాగే భోజనము జుగుప్సాకరముగాను, యుద్ధము భయ పదముగాను, మర 
ణము అసహ్యముగాను కనిపి స్తవి. చుంబనాదులు నిషేధించే నాటకాలలో ఒక 


ఉదా_త్తమయిన సత్యమున్నది. కాబట్టి ఆ నిషేధాలు పూర్తిగా తీసివేయరాదు. 


ఇంకా పెద్దల నియమము లెన్నో ఉన్నవి. కథానాయకులుగా కొన్ని 
నాటకములలో ఉ త్రమవా(తలే కాని నీచపా[త్రలు వనికిరా రందురు. ఈ నియ 
మము పొరపా టనడము పొరహెటు. ఉత్తమ నాటకనుల పరమాదర్శము 
సామాన్యజనులను రంజింపచేసి వారి సామాన్యబుద్ధిన ఉదా తవీథులలో విహ 
రింపజేయడ మే. అట్టిది సీచప్మాతల ఆధారముతో సాధ్యమా? 


నాటకము విషాదాంతముగా ఉండగూడదని మన పెద్దలు నియమము. 
విషాదాంతములే కాక విషాదనాటకములే ఉత్తమోత్తమ కావ్యము లని ఆరి 
స్టాటిర్‌ మతముగా కనపడుతుంది. రసముల కన్నీటికి శాంతరసము తల్లి ఆని 
అనుభవమున్న సా ల్రీకన్వభావము కలవారికి విషాదాంతకావ్యములు పనికి 
రావు. అటుకాక కేవలము తామనబుద్దులకు మద్యపానమువలె మ త్రెక్కించి 
సర్వరసవిరమణ కలిగించి శాంత్యాభాసకు కారణమైన విషాద విషాదాంతనాటక 
ములు అభిమానపా్శాతము లవుత వి. దై వీసంపత్తు గలవారి కొకశాతి నాటకము, 

5) 


84 సారస్యత వ్యాసములు 


ఆసురసంప త్రి కలవారికి రెండవరకము నాటకము వనికివస్తుందని నిర్వచి సే 


అణ 


తః సందర్భంలో విమర్శకులు చేసే వినుర్శలన్నీ కట్టుబడ వచ్చునని ఆధింతును. 


ర 


ఆ కాలములో ఉన్న రంగముమీద పదర్శనయోగ్యమై ఆకాలపు (_పేష 
కలను రంజింపజేసిన ంతమా| తము చేత నాటకము కృతార్థ మైనళ్రై భావించుట 
మరియొక తప్పు. నాటకము కావ్యభేదములలో ఒకటి. ఉత్రమకావ్యము.ల కుండ 
వలసిన సామాన్యలడ ణము లన్నీ ఉ త్త్రమనాటక ములకు కూడా ఉఎతపటనని 
విమర్శకులు మరచిపోరాదు. నాటకక ర్రలు కేవల వినోవకుల బొతిలోనివారు 
కారు. అటుగాక వారు బుషిశుల్యులయిన రావ్గకర్హలు, స మ్యగ్భ్భృష్టి లేని విమ 
ర్శకులు కొన్న నూ తములు పెట్టుకొని వానితో కొలిచి ఆ కొంతలరు సరిభదసి 
నాటక ములను _తోసిపుచ్చుట వమ. ఖ్యముగా ఈమధ్య ఎలువడిం ఏరాంరసొటి? ల 
విమర్శకులలో ఎంతయినా కనిపించినది. 


గ జాన 


ఇక ఎద్దనాటకములకు సామాన్యముగా ఉండు భాగాలు చిన్న నాణిక 
ఒకు అన్వయించడము వరొోక సామాన్యపు తప్పు. ఏకాంరి నాటిన లను అది 
మధ్యాపసానములే కాగి పంచభాగము లుండవు, కోన్ని టిలో అంతయు ఆగనిమ 
ధ్యాంతములుగా ఉండవచ్చును. వొక కొన్నిటిలో అద్యంతయులే ఉండవచ్చును, 
ఇందులో ఏదీ లేనివికూడా ఉండవచ్చును. 


పాశ్చాత్య నాటకాలలో ఉండే ఐదుభాగాలు ఆలంకారిసలు చెప్పిన పంచ 
నంధులతో ముడి పెట్టడానికి పయలత్నించడము అన్ని టికం'పె పెద్ద తవ్వ. 
ఈ కాలములో నాదికలు [తొకు, ,- తున్న (తోపలు అసంతములు., నాటిక 
రచన (పపంచ మంతట విజ్బంభిస్తున్నది. నాటికలు ఈనాటి వాజ్మ ముతో 
(ప్రత్యేక స్థాన మాకమిస్తున్నవి. నాటికారచనలో తెలుణగుదేళము ని మాతను 
వెనకపడలేము. (వపంచములో ఏ దేశములో పుట్టుతున్న ఎట్టి ఉ త్తమ శాటిక త్రో 
నైనా తులతూగగల నాటికలు తెలుగులో పుట్టినవి. 
మరియొక ఏ శేష మున్న ది. ఈ నాటికలు నేటి రంగ స్టలముక 6 టె , చనటుఅ 
రయ, సామాన్య | పేకకులకం₹ టెం విమర్శకులకం టె కూదా చాలా ముందడుగు 
సి ఉన్నవి. ఇది గమనించకపోవడము వినుర్శకుల తప్పు లన్నిటిలో పెద్ద 
| 


ర్‌ 
= 
యి 


ర్‌ క్‌ 
ల 


నోరి నర సింహకా స్త్రి 85 


నాటకరచన సంగకి సూక్ష్మముగా పా|తధారణకు రంగనిర్మాణమునకు 
సంబంధించిన విమర్శకుల తప్పులు ఓక టిరెండు మా!తము స్మ రిద్దాము. 


స్రీప్వాతలు పురుషులు ధరించరాదను వాద మొకటి పెద్ద తప్పు, క్రై 
పాతల ధరించిన పురుషులు పలువురు కట్టెనారిన శరీరాలతో బొంగురుగొంతు 
కలతో కొజ్జాలను అనుకరించి ఏవగింపు కలిగి 'స్తున్నా రనడము సత్యదూరము 
కాదు. కాని, కొందరు వారి నటనాకౌశలముచే సామాజికులను " మరవింవజేయు 
శ [కిగలవా రున్నారు. వరి ఒక స్రీప్వాతలు ధరించు శ్రీలో? పలువురు వారిలో 
సామాజికులను మెప్పించువా రున్నారు. కాన్సి వారు ధరించు పాతనిర్వహణము 
చేతనా వారాకర్షించునది ? లేక తద్భిన్నమైన తమ దేహాకర్షణ చేతనూ, కామో 
ద్దీషక మైన కంఠము చేతనా ? ఆను ప్రశ్న వేసుకుంది విమర్శకులు తమతప్పు 
తెలుసుకొంటారు, 


లై శ 
కాదనుకోదడము విమర్శకుల మరొక కప్పు రంగ పరికరములు వ 


పొరపాటు కాదు. కాని ధన “వ్యయము ఎకువ చేయలేని మనదేశములో 
పరికరములు పాళ్చాత్యదేళములలోవలె వృద్ధిచేసుక్‌ వలెన 3 

మనము తెలుసుకోవలె. మన దేశములోని సామాజికులకు ధనము తక్కు 
సంస్తాా రధనమూ, ఊహా ధనమూ, కల్పనా ధనమూ విశేషముగా న న్ని 
కాబట్టి బహు స్వల్పపరికరములతో బహు ఉదా త్తమని ర క్తి మన నాట్యరంగము 
పెన కట్టించవ చ్చును. అందుచేత పరికరబావాళ్యముమీద కాక ప 

చముమీద ధ్యాన ముంచుకొని నాటకపదర్శకులు పనికేసినచో నాటకరంగము 
భరతముని భావించిన ఉ_త్రమభావమునకు పేక్షకు లను కీసికొనిపోళచలుగుదురు. 


ఇది మాటిమాటికి చెప్పక మరుగువటచుట విమర్శకుల పెద్ద పొరపాటు 


కవితలో ముసలితనము 


6౨ 


దేహములో ముసలితనము [పవేశించినదం టే పటుత్వము తగ్గినది. స్వత 
స్సిద్ధమైన శ క్రిలేక, కృరమీదనో, మరి ఒక దేహముమీదనో ఆధారపడవలసి 
వచ్చిన దన్నమాటే. ముసలివారి చర్మము నున్నగా ఉండక ముడతలు పడిపో 
తుంది. దేహముకూడా వంకరలు తిరిగిపోతుంది. ముసలిదేహ మంటి పని 
చాలించడానికి సిద్ధముగా ఉండి తన నిలకడకే పరాధీనమై ఉన్నదన్నమా టే 
కదా! 

అయితే కవితకు మునలితనమం టే ఏమిటి? కవిత్వానికికూడా మృత్యు 
వున్నదా ? మనదృష్టికి కనపడే దూరంలో దానికి మృత్ఫువులేదు. కనుక దానికి 
మృత్యువు లేదే అనుకుందాము. పోనీ దానిని మన దేహములతో పోల్చక జీవ 
నదులతో పోలుద్దాము ! 


మన కృష్టా గోదావరీ నదులు ఎండాకాలములో ఏ విధంగా ఉంటవి ! 
అందులో రస|పవాహము ఉణించి ఏదోవిధముగా నిలిచి ఉండటానికి మెలికలు 
తిరిగి ఇసుకతిన్నెలు (ప్రదక్షిణాలు చేసి అతి|ప్రయత్నంమీద నూతనజీవము 
వచ్చేదాకా నిలుపుకుంటుంది ! ఏ దేశము కవిత్వమైనా ఒక మహా|పవాహముతో 
పోలిస్తే ఆ (పవాహానికిగూడా కృష్ణా గోదావరులకు వలె ఎండకాలములు 
ఉంటవి. ఆ సమయములలో దానికి వార్థ క్యము వచ్చిన దనవచ్చును. అట్టదాసిని 
ఆంగ్రేయలు డికెడెన్సు (0602661069) అంటారు. 


an) 
ఈ వార్ధక్యలక్షణా లేవి? దేహానికీ, నదులకూ పట్టిన లక్షణాలు ఈ 
కవిత్వానికీ ఆన్వయి స్తవి, 
మహాకవులవాక్కులకు స్వత సిద్ధముగా హృదయంగమత్య మున్నది. 
వారు తమభావము సూదిగా చెప్పితే కవిత్వము కాకపోతుందని భయపడరు. 
వారి వాక్యములుగాన్సి భావములుగాని మెలికలు తిరగవు. వంకర టింకరలుగా 


నోరి నరసింహశాశ్ర్రి 87 


(ప్రసరించి, ఎక్కడో పుట్టి, ఎక్కడో మాయము కావు. వాల్మీకి, వ్యానుడే 
కాదు, ఇట్టి రచనలు చేయగలిగినది. కాళిదాసురచనలు కూడా అట్టి వే. వారు 
వృదు లయిన పిమ్మ టనే వాసినారేమో కాని వారిక విత్వానికి మా(తము వార 

ధి ధి 
క్యము సంకమించలేదు. 


ఈ కాలములో యువకు లైనవారు చెప్పు క విత్యము తరుచుగా ఈ 
వార్శక్య లక్షణాలతో నిండి ఉన్నది. వారి దేహములలో చితముగా యౌవనము 
తొణికినలాడుతుంది. కంఠధ్యనిలో నిర్భయత్యము వ్యక్త మవుతుంది. కాన్సి 
రచనలు కేవలము నీరసములు అవి ఆకర్షక మైన ముఖభంగిమతో, కన్నుల 
ఆభినయమతో, గొంతునొక్కులతో వారు చదివి వినివించినప్పుడేకాని బాప 
న్నట్టు తోచవు. 


తెలుగుకవిత్వములో ఈ వార్ధక్యము భావకవిత్వముతోనే (పారంభించి 
నది దానితోపాటు అట్టి విమర్శకలోక మే పెరిగిపోయింది. వంకరలే, మెలిక లే, 
జిలుగులే, నగిషీలే ఈ విమర్శక (బువులకు ఉత్తమకవితగా కనిపిస్తుం వి. 


జ్‌ 


నాగబంధనులోనో, రథబంధములోనే అమరునట్టు (వాసినది కవిత 
కాదా + చిత్రమైన ఆక్షరములకూర్పుతో |వాసిన పద్యములు కవిత్వము కాదా! 
భావములు చి తవిచితములుగా (పసరించునట్లు చెప్పినది కవిత్వము కాదా ?-- 
అవును. అన్నీ కవిత్వ మనవచ్చును. ఈ మూడూ ఒకేజాతి కవిత్వమే : ముసలి 
తనము మూర్తీభవించిన కవిత్వము. 


నెరసిన వెండుకలకు రంగువేసి ముడుతలుపడిన చర్మముమీద బెందడి 
పట్టించి నిలవలేని దేహము రంగులచేతికర ఆధారముగా నిలువబెట్టి, దేహము 
లోని వంకరలు తిభంగిలలితముగా ఉండ వలెనని [ప్రయత్నించు తొంభ్ర ఏళ్ళ 
వృద్ధయొవనముకూడా ఈ కవిత్వము వంటిదే! 


వ్యయసంవత్సరము వస్తున్నది. ఈ వ్యయసంవత్సరముతో నయినా 
తెలుగుకవిత్వము అవ్యయమార్షము పట్టవలెననే ఆశయముతో ఈ ఢంకానాదము 
ముమ్మారు చేస్తున్నాము. 


శీ) విశ్వ నాథ సత్యనారాయణ 


“"పూవుం జిమ్ములు తేనెవాకలు రసంపుంబిలు, లానంద మో 
శవ ర్‌ క్‌ చె "రా | వ 
హో వళమ్మలు నివు పెట్టినది బరన్నా ! భవద్దాన ప్‌ 
కావి శద్యము సన్నగించి, గళితానంద్యాళు 
భావమ్మూల్‌ వెలిబుచ్చ వేమిజికి 


“రోలంబేశ్వర ! నీది నిర్ణరవయోరూపంబు శృంగార ల 
క్షీ లీలారసపట్టభ్మదుడవునున్‌ మేలే ! యిటుర్‌ వంతచే 
(వాలంగా గత మేమి? లో మరచితో స్వాతం్యత్య క లాణగా 
నాలీలామృత గీతికాక్షర సమామ్నాయంబు _వాయంబునన్‌ 1” 


ఆది 1922, 28 |పాంతము, బెజవాడలో శారదాభాండార _పెన్సుకు 
వెళ్ళగా, అక్కడ (పెస్సుమేనేజరు శ్రీ కొడాలి ఆంజనేయులు, శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణ, శ్రీ శివశంకరశాస్ర్రీ ఇత్యాది కవిమ్మితులు కలిసినారు. అదే 
నేను (శ్రీ విశ్ణనాథను పథమపర్యాయము కలసికొనుట. కవిగా అప్పటి 
కాయనపేరు బందరంతా మారు మోగుతున్నా, బయటి[పపంచానికి తగినంతగా 
పాక లేదు. అందరమూ ఉత్సాహంగా సాహిత్య పసంగంలో పడియున్న సము 
యంలో అప్పటికి రాబోతున్న సాహితీ తృతీయసంపుటము (ప్రథమసంచికకు 


పద్యాలు శ్రాసిపెట్టమని శ్రీ శి.శం. శాత్ర్రి శ్రీ విశ్వగాథను తొందరచేస్తున్నాడు. 
కొంత సేపటికి ఆయనను శ్రీ శాస్రీ, ఆంజనేయులు ఆవరముతో _పేమతో 
పెస్సు వెనకభాగంలో ఉన్న గదిలోనికి పంపినారు. ఇష్టం లేకుండానే వెళ్ళి 
తిరిగి అరగంటలో ఉత్సాహంతో, ఎర పడ్డ ముఖంతో శ్ర విశ్వనాథ మామధ్య 
|పత్యక మైనాడు. అప్పుడే |వాయడ మైనదా అని ఆశ్చర్యంతో అడిగేలోప 
లనే ఆరుపద్యాల ఖండకావ్యము వినిపించి [పచురణకు శ్రీ శాస్త్రికి ఇచ్చినాడు. 
అందులో మొదజిదీ, చివరిదీ పెన ఉదాహరింపబడ్డ వి. మధ్య రెండు సీస 
పద్యాలుకూడా ఉన్నవి. అప్పటి కింకా (శ్రీ ఆంజనేయులుతో జంటకవనము 
మానలేదు గనుక *““సత్యాంజనేయులు పేర “విపర్యా సము' అనే శీర్షికతో సాహి 


నోరి నరసింహకాశ్రి లం 


తిలో అవి (పచురింపబడ్జ్డవి. అప్పటికి © వక పాతికేళ్లు ఉన్నట్లు 
పకము. పద్యాలలో కూడా ఆ వయన్సునే నూదించే “నిరరవయోరూపంబు"' 
నే వద ప్రయోగ మున్నది. ఆ వయస్సుకే శ్రీ వి విళ్వశాథకు శబ్బముమీద ఎంత 
అధికారమూ, భావనలో ఎంత వరిణతీ సుసిరమైనలో ఆ పద్యాలు (వదర్శి సవి. 


|, 


ఆ జన్మము కవులయినవానికేగాని అది సాధ్యము 5 కాదు. 


అంలి 


ఆ తర్వాత అయనను కలిసినది కొద్దికాలమునకే తెనాలిలో జరిగిన 
సాహితీసమితి సమావేశములో. ఆ సమాపెళము ఒక విధంగా అవూర్వ మెనది. 
దానికి శ్రీయుతులు శివనంకరుల్పు విశపైనాథ, దేప్పులపల్లి, వేదుల, నండూరి, 
కొడాలి ఆంజనేయులు, చింతా దీక్షితులు, |తిపునారి 
ఇత్యాదు లెందరో వచ్చినారు, అప్పటికి రచయితగా పరిణమించని గ్ర గుడి 

త 


4, కొతగా పద్యరచన నాగిస్తున్ను నైనుదు రి వెంకట 1 


చ్‌ 
గింటా 
న 
రగ 
tk ఫే 
డ్ర్‌ 
గ 


లాటీ 


గ అగ + ఇస జా ఈ, న్‌ా 
వంతులగు  పేకకులుగా (ప్రతిసమా వేళానికీ హాజరై నౌరు, సమితి కాణి సిట్యూ 


షను సిద్దము చేయడానికి జరిగిన తర్దనభర్దనలూ నాశేకాక, గ్రిదీఓితులుకుకూడా 
వచ్చిన కోపతాపాలు, రాజీనామా రిసామనే జెదరింపుబు లీఎగా శ్రాపకసున్న వి, 


అప్పటినుంచీ 1962 లో నేను ఒక్క డనే తయారుచేసి సమితిచేత అంగీక 


ఆ సభల కార్య కమాల కంట నా మసన్సులో స్థిరః 
వచ్చిన వారము తీరిక సమయాలలో ఒకరితో జకరము క్‌ 
సంభాషణలు. 


BEV గ 
హై ఓల 
ల శే 
౮9 
3g 
tb 
es 
ర య్‌ 


శ్రీ విశ్యనాథకు తిక్క నసోమయాజుల కవితారీతులమీద నాతోవాటు 
అభిమానము పొంగి పొరలుతున్న రోజులవి. ఇప్పటివలెనే అప్పుడుకూడా స్రీ 
శివళ ంకరులకు శ్ర్రీనా థునిరీతిమీద విశేషాభిమానము. ఒకవంక శివశంకరులు 
శ్రినాథునిపద్యాలు వినిపిస్తుంటే, వాటికి దీమైన పద్యాలు నేనూ ్రవిశ్వనాథ 
సోమయాజుల రచనలోనుండి వినిపించినట్టు జ్ఞాపకము. సోమయాజులు బహు 
విధముల పోకడలు పోగా వానిలో కాన్నికొన్నిటినే శ్రీనాథాదులు (గ్రహించి 
విస్తరించినారని మా వాదము, ఆ రోజులలో శ్రీ విశ్వనాథకు సోమయాజుల 


శీ0 సార స్వత వ్యాసములు 


రచనయందు ఎంత గాథాధిమాన ముండేదో గెరదికువూర నామముతో (పచురిం 
చిన తిక్కన (పళంసా పద్యాలలో స్పష్టపడుతుంది. 


“తెరల నె _తెడు దింపెడు తెరలు పొరలు 
చున్ననే వాొజ్నదీవారి యురప్పు మిగిలి 
యస్మ దాదిక శిష్యహంసాలి ముక్కు 


కొనల తడుపుచు తా ముందుకొనుగు ముసరు |" 


సత్యాంజనేయుల జంటకవనము నుండి విడివడే రోజులలో ముందు 
ఆయన “*గిరికుమారి' అనే లేఖినీ నామము ధరించాడు. మేమా రోజులలో 
ఆయనను నుఖ్యంగా గిరికుమారుడనే నిర్చేశించేవారము. పొంగులు వారుతున్న 
యౌవనంతో ఆయన స్వీకరించిన ““గిరికుమార” నామము ఆయన స్వభావాన్ని 
చక్కగా _పకిబింబిస్తూంది, 


మూడు గీతపద్యాలు కలసిన ఖండకావ్యపరంపర “గిరికుమారుని పేమ 
గీతాలు” ఆ రోజులలో సాహిత్యలోకానికి పవ్శితమైన దాంపత్య పేమలోని 
మాధుర్యము చవి చూవినది. ఏ కృష్ణునిమీదనో, ఏ గోపిక మీదనో పెట్టి తమ 
అపవి త కామా వేశాలు _పేమగీతాలుగా (పచురించడము కవులకు సర్యసాధార 
ణముగా ఉన్న ఆ రోజులలో, గిరికుమారుని (పేమగీతాలు ఆయనను మాబోం 
ట్రకు కేవల మాల్మీయునిగా చేయగలిగినవి. 


గిరికుమారునిలో నుండి సరాసరి పుట్టినదే “కిన్నెరసాని వాగు.” అప్ప 
టికి “కిన్నెరసాని పాటలు” పుట్టలేదు. “కిన్నెరనాని వాగు” అనే శీర్షికతో గీత 
మాలిక కృష్ణాప్మతికలో చదివిన జ్ఞాపకము, ఆందులో తన కవిత్వము సరాసరి 
గట్టమధ్య (పవహించే కాలువ కాదనీ, వంకరలు తిరుగుచు, దూకుచు కొండ 
లలో అడవులలో స్వేచ్చగా గానము చేస్తూ, సాగే కిన్నెరసాని వాగు అనీ సమ 
ర్థించుకున్నాడు. తన పద్యాల నడక ఎగుడుదిగుడుగా ఉంటుందని ఎవరో 
అన్నారుకాబోలు. “ఓయి రసహీన' అని ఆయనను సంబోధిస్తూ ఆ కావ్యము 
చెప్పినాడు. భదాచల యాత్రలో తాను చూచిన కిన్నెరసాని వాగ్కూ దాని 
నామమూ ఆయన నెంతో ఆక రించి ఉండవలె! తర్వాత కిన్నెరసాని పాటలు 


నోరి నరసింహశా క్తి 4&1 


పుట్టినవి కిన్నెరసానివాగుగా పారంభించిన ఆయన సాహిత్య సవంతి పోను 

పోను మహాగోదావరిగాను , కస్ట వేణీ నదీ _పవాహముగాను పరిణమించినదిగాక! 

[ప పథమ పరిచయమైన ఆ రోజులనుండి నేటివరకు శ్ర) విశ్వనాథ 

కృతుల ఊహ కిందరానివిగా వి సరించినవి. నా కా పరిచయమును 

వి సరించినది. సభావెదికలమీద ఆ యనస్యరూపమి గా నానావిధాకారాలు ధరిస్తుంది. 

కాని, ఆయనను ఇంటివ ద్ద కలసీకొని ఆయన ఆతిథ్యము చవిచూచినవారికి 
యళ తోకూడిన * ఎ్రతహృదయ మొక్క. ప్రే గో గొదరిస్తుంది. 


క్‌ 
eu 
ZK 
న? 
మ 
ర్ర 
£ 
2ః 
o 
లూ 
రని 
ఫ్‌ 
గ్ర 
ఖ్‌ 
గ్‌ 
fe 
dq 
: 
లగ 


తరువాత :వక్కునుక మెడమీద వలువురు సాహిత్య 
ల ॥ © 
వునారు దేశంలో | పసిదక ఈష వహాసన - షి లి 
జరిపినారు. ఆంధదెశం (పసిద్ధక వు లందరి వస్తావనా వచ్చినది. ఆ రొజు 
4 సే, ర న్‌ Po 
లలో కొ తగా తెలు-లో కవిత్వము చెప,సాగిన ఒకానొక ముసల్మానుకవిమీద 
ఆప్పుడు (ప్ర విశంచాథరు అభిమానము కలఠిగెదది, ఆ కవిపశంన ఆయన 
~~ a అల 
ఆనాడు విసారముగా చేయసాగినాడః. ఆ బాలకవి లీ ur మెప్పుతో 
అనాలే క 


వు ; 9 వశ గినాథకు అభిమానము ఎంత 

రిత్రమైన వ వోకడలు పోగుందో చెప్పలేము. ఆ కవి రచనలో ఎదో ఒక మూల 
చిన్న విశషము ఆయనకు భాసిస్తుంది. దానితో వెంటనే అభిమానము పొంగులు 
వారుతుంది, ఎక్కు డో దంచు. వరమువడినా చప్పున పొంగే వాగు వలెనే | 


షె 
(ట్ర విశంనాథకు చాలామంది శిష్కులూ, భక్తులూ ఉన్నారు. వా రాయన 


el 


ల యె Pa 


రచనలు దీ వది, ఒకరిన్నట్టు మడిగట్టుకొని కూడా ఆధ్యంపనము చెస్తారు. 
పారాయణ చేసారు ఆయనమాటలు స్మరిస్తూ పారవశళము 


ర్న 


సాం 
పె 
ఆయన పాఠ శెలి అవలంబిస్తారు. ఆమన 'శేపతిను) లుకూడా స్పష్టంగా (అనుక 


గ 


రిసాప. తమ రచనలు ఆయనరచనల ఒరవడిలో సాగి సారు. ఆయనమీద ఇంత 


అట్టాగ ఆయనకు భక్తు లెందరున్నారో శ|తుపులుకూడా ఆంద రున్నా 
రనివిస్తుంది. వారిలో ఎక్కువభాగము పౌర్యడకవాసుదేవుడు, కంగుడ్కు లిక 


6) 


42 సారస్వత వ్యాసము! 


పాలుడు వంటివారు, వై రానుబంధము వల్లనే వా భాయసరచ నలు (శోర్ధగా ప 
స్తారు లోపాలు లెక్కించడానికి! కృష్ణానది వరదలో ఉన్నప్పుడు ఎన్ని కశ 
అణి న 

రాలు కొట్టుకొనిరావు ! వాన వాటికోసమె గాలించి ఇదుగో పట్టుకొన్నా మ 
గంతులు వేస్తారు. ఏ ఉద్దేశంతో చేసినా వాళ్లకు ఆప్రవాహావగాహనము తప్పద 


డక అపగాహనమువల్ల భరులు పరిపూతుల మయినట్టు ఛావినారు, ఆ సన్యతువు! 
శాల par 


గ 


తమ శరీరాలూ కట్టిన పుట్టాలూ మురికిపడ్డ వని అసహ్యపడతారు అందుళ€ 

తలమునుక లై [పాణాలతో బయట పడ్డందుకు నిట్టూర్పులు విడునారు కొందర 

ఆ శో[తువుబుకూడా వివరీతరూపము ధరించిన భక్తుల. వై వానుబుంధముచే 
_ on] 


సమ నము హరిమయమని ఛావన చేసిన కంనునివంటి వాలీ |! 
మ 


రి ఇక శ్రీ విశ్వరాథకు మితు లెసరయినా ఉన్నారా అన్నది వ 
బోంట్లను విడ దీయలేకున్న చిక్కునమన్య. ఆయన కల్లి"ంటివాడు. ఒక, 


( 
nar ఖ్‌ క శి , ఖే ఫె లో జే ౪ న్ని ఈర “> fF 
ఒరలో రెండు కతు థిముడవినిగదా లోట రి! ఆయనతో సమాన | పతిప తి 

అనాథ | pn గ! 

బాణా ఇ | వ ం చ్‌ ఇల ఇ 

పు చె వగవహరించే వా శృెవరయినా ఉన్నారా అనినా ఏప్పుగిం సందేహ పే 
న YT. WE) ఖు / ట్‌ thu 


ఇ వీ జో గ! (| జో ల 
అట్టివారు నొ దృష్టిలో పడలేదు. అటువంటి ఆ సమ్మి తులు కదగినవా రెంద( 
సన్ని హితులు కాగుండాపీయివారని నా నిశ్చయము. అట్టి వారే గొందరు దు 
హంకారు పై నందన ఆయన శతువులుగా పరిబమించినారని నా విశ్వాసము 


అప లో ‘ ఉగ ఈ లో * ఇ, ణే 
ఇతరులు సహ్ఫృుదయు అయినవారు ఎలయినంతబరకు దూరముగా ఉంటార 


లీ ళ్‌ య ఖో yd ae ట్‌ జ శ్రీ 
ఆయనతో ఏకాంతముగానయినా మంది బడ్డ" పదో చస wen రీ, 
మయినందున సన్ని హిత తగ్గయు 'పమాదక రమని టట్టివారు గుర్తించి ఉంటారు, 


జో 


(శ్రీ విశ్వనాథ దాళ్యదళలోనుండి శ్రి తిరుపతి వేంక టీళ్వరుల నానారా 
సందర్శనమ లు, విజయయా తలూ దాగా వన్న వడు. పూర్యుగౌలమునుండి మ 
దేశములో వీధ్వాంనుబు శాస్త్ర వాదములతో విజయయా తలు బేయుట వరివా। 
రాన కవు అల్టిది చేయుట అరుదు. శ్రీనాథభట్ట విజయయా త. అట్టి అపవా 
నూ|తాల లోని దందాము. లేక అకృతిగణము అందాషు, శ్రీనాథుని యా! 
కథలు మనస్సులో పెట్టుకొని శ్రీ తిలువతి చేంక టేళ్యడులు నానానఖా విజం 
ములు అద్వితీయముగా సాగిందినారు. 


ఆ భావములతోనే శ్రీ విశ్వనాథ కూడా |వభావితు డయినాడు. ఆయి 
ఆయనకు సెద్దరికము వస్తున్న రోజులలోనే రాజులందరూ అకస్మాత్తుగా మార 


నోరి నరసింహశాస్త్రి త్తి 


మైనారు. (పజలే ప్రభువులై కూర్చున్నారు. మహాసభలే రాజాస్టానా లయినవి. 
శ్ర విశకనాథను సభకు ఆహ్మానించని చేరుగల పల్చెకూడా ఆంధ దేశంలో లే 
దనడములో ఆతిశయో కి లేదు. పల్లెలోగాని, పటి బణములో గాని, మహానగరము 


లోగాని ఆయనిది ఎ పృడూ అగస్థానమే. ఆయన కావ్యాలు వినిపిగే హ్‌ ముగ్గుల 
వింటారు. ఆయన దీవించినా, ఎందుకైనా కో వచ్చి ఒకవేళ తిజ్జినా ఓక్ష రూ 
అక్కడ నోరెత్తరు. అ తర్వాత ఇంటికి పో గాయ సుకొనవలసినదే ! ఆబ 


అబా 


వాళ్ళే మళ్ళీ మరొకనభకు ఆయనను భ కి పవతులతో ఆహ్వానిస్తారు. ఈదిధ 
ముగా తన చిన్ననాటి డిగ్విజయన్వప్నాలు పత; కర 


సుక్క తి శ్రీ విశ రాథ | 


ఈ వ్యాసము పారంభించినపుడు యాదృచ్చికంగా ఒక మి!తుడు 
వచ్చి ఆయనను సు గూర్చి “'నిండుమనంబు నవ్య నవత సమానము, పల్కు దారు 


సలు లుకూడా ఎదిగిన నాకది న్యాయమని తోచలేదు. 


ఆయన రచనలలోగాని, వ్యక్తిలో గాని ఏదో అలౌకికమైన మహిశక్తి 
దన మవుతుంది. ఆది మహ్మాపభంజన శక్తి ఆ శక్తి ఆంగభాషలో చెప 


రా మా 
తెశలటపే (1౧162౪0510 ఆని సిర్దేశింపవచ్చును. ఆయన తన్ను గూక్చి ఎక్కడా 


యోగ |భషడ నని గీతావాక్యార్లముతో చెప్పకొన్నట్లు జ్ఞాపకము కొంతవర కద్‌ 
గ థి ఎ Lo a 


త్యమే సెవచ్చును. నా నాకుమా|తము విజ్ఞానదృష్టితో భావన చేయగా, ఒకటి 
స్పురించినది. (శ్రీ సాంబసదాశివుని సేవించే గోణములలోనుండి ఏ శివాజ్ఞ 
నిర్వ ర్రించడానికి మన ఆం[ధభూమిలో అవతరించిన సహ్మసబావావలు సహస 
శీర్షములు గలిగిన (పమథమూ ర్తి యేమో అనిపించింది శ్రీ విశ్వనాథ ! అందు 


వలనే ఆయన విశ్వ్వనాథవారింట్క శొవ!పతిష్ష చేసిన పుణందంపతుల గర్భవా 


(©) 


సాన జన్మి ంచినాడని నా విశ్వాసము | 


లతా 


ఆధునికాంధ సాహిత్యవ ముం 


“సాపాలి” ముదటిసంచిక ఎంత అపూర్వ పచురణమో నేటివారికి చాలా 
మందికి తెలియదు. తెలిసినవారు వలువురు నుగచివీ బుగాలు. ట్ల స్రిళో ఉన్నవా 
రికో కొందరు తపమును ఇతరావిమానసులు ,వబలిఫంటున దాని ఉగసడంప దు. 
కొందరు అధిమానముతో కూడిన ఆతిశమో గు అని లోతు అమ గెనిపోతా రీమా 
అగి చెప్పడానికి జంకులారు. ఇంకా కొందరికి సరిగా ఎనోీచింపపందువ దాని 
సకరూపను తెలియక మాగ్జాండక తంయుకుంటారు. దాసి సిగణిన'టూపము సరిగా 
ఆపగాహన ఇనుకోడాగికి ముందు అప్పటి బుధుసిరాం ధసార సుత వరిస్థితుబు 


కొంత తెల నుకోవతే, 


అంచవర ఠూ చిన్న రంసూరి వలనో, ఆయనను మించి కాద:బరీవచన 

ముల అనుకరించియో వచనము (వాసేవార. సరియన గద్వకొవ్య రిర్తలుగా 
a] 0 

భా వింపబదేవాళ్ళు. కందుకూరినారు కొంత దారికి తెప్బిష్కా చిలక రారు 


అజో జట్టే 2%" న జో WY షి 1 వా 
బోహదం చేసినా వాళ్ళగుహాదా. వెనకటి ఛాయలు స, కారఫీటే పెద్ద 


నమాసాలటూ, తేగిపోని సంస్కతా౭|ధపదాలుూ సొదదమే రా స్త ఢోగ్గించాగు. 
రాని [పాణముగల తెలుగుభాషజోలిరి వారు పీలీదు. ౨ం(ధథప తిక సృష్టాపుతీ 
సబ సంపా పొద కీయాలు రగా దొ భాషా తంబరమయము వద వనే ముం వ్యావహారిక గ్ర 
[వాయడ ము సండిత పొమరుు కందరికీ ఆస మ్ము వంగా ఉండేది. (ఫ్రీ దగు 


ఖాది సింహ హాగర్థనము అరణ్య ఘోషగానే ఉండేది, వ్యావ హారిక భాషట గక టి 


cl 


ండు (వాయ సాహాసించిన సెట్టి అజ్మీ నరసింహం, ఆద రాటు ఉమారింతం 
వందివారు వానినవి ప్రామపలకుగూూ ఆకర్షించలీక పోయినవి. సరక్యాత్తుగా 
చేసిన గురజాడ వచన రచస కూడా జీవద్వ్యువహారపు మెసకుప అందుకోలీక 
పోయింది, 


3 
అ 


4 


ఇ 
[me 


45 


సభలు - కవుల కా 


పెద 
0 


ధాలూ, 
సభలు, 


oU 


షె 


జక కవిత్వము సంగతి | (పబ: 


న 


చోరి నరసింహశా స్త్రీ 


“39'f3 
సర 
న 4 
ae 
ra; 

9 ర్‌ం 
౧ ya 
అ hb 

(శ) 

{3 f a} 

2 (0/42 
శర 
స. 

3 
3 
ca ye 
3 "లి 
ల్‌. 
శి + 
జ్‌ 3 
pp గ్‌ 
31 wa 
a3 yy 
Ce 
8 . 
జట్‌ 
YB 
v3 గి 
D9 కం 
“ని, 0 
_— ర 
గ్త్‌ ల 
w 2 
TG 
ca లో 
op 


~~ 


తము అటువంటి మరుభూవి 


నత. 


అలు 


యంగమ 
హత్య 


కా ఇ 
౮౭౬ 
గూ 


6» 
కము 


ఆధ 


క 


ఆంధ 


త్తుగా గాని 


wp 


జ 
నదో, ఆధునికాం|ధ సాహిత్య 


విశానకానంలో నూఃటను 


యె 


చ్‌నదిం 


లో 


జ 


ఆడి కొడవటిగంటి వెంకట సుబ్బయ్య ఆతిథ్యము తో [పారంభఖిం 


ర 


46 సారన్వత వ్యాసములు 


న! 


ఆగు మాగుము తెరువదీ, ఆ 
యాస ఖేదం బపనయింపుము 
మా గృహాంగణ కుసుమచయమధువు లియ్యవియే. 


మావి పూగుచ్చముల నపకృ 
న్మత్త మధుపచయమ్ము లాడగ 
[పోవువడిన పరాగముల యనుభూతి యియ్యదియే | 


తూరుపున సిందూరరాగము 
తొలుక దొయ్యలు లేరి తెచ్చిన 
పారిజాత (పసవమాలా బహుళ మియ్యదియే |” 


ఈ ఆతిథ్యము సాహితి ఆం(ధ్రసాహిత్యలోకమున కే కాక (పపంచసాహిత్యము 
నకే ఇచ్చినది. 


ఆ తర్వాత “చండుని వతిజ్ఞ.” హంసాదెవి కన్యాదాన సూచకముగా 
కుమార చండుని కీయవలసిన కెంకాయను రాయబారి పొరపాటున ఆతని 
ముసలితం డీ పాదాలముందు పెట్టినాడు. ఆపెన తండి ఎంత చెప్పినా హంసా 
దేపని చండుడు వివాహమాడ నిరాకరించినాడు. తండి కోపించి తానే ఆ 
కన్మను వివాహమాడి ఆమెవల్ల్థ కలిగిన పు తునికే తన రాజ్యముకూడ ఇత్తు 
నన్నాడు. చండుడు తానే ఆతసికి రాజ్యాభిషేకము జేసెడనని (పత్యు త్తరము 
పలికినాడు. ఆ కథను పూర్ణశర్శ్మ : 


“మూడువంతుల కాలము ముగిసిపోయె 
తల నర సె, దేహదార్థ్యంబు తప్పిపోయె ; 
ఈ వయన్నున నుండిన యెను నేడ ? 
పడుచుకన్నియతోడ వివాహ మేడ ?” 


అని | పారంభించి, 


“చంద్ర సూర్యాది దేవతల్‌ సాక్షులుగను 
జేతు వానికి రాజ్యాభిషేక మేనె 1 


నోరి నర సింహళా స్తై 47 


అని పూర్తి చేసినాడు. ఆంత మనోజముగా తేటమాటలతోో ధీరగంకీరముగా 
చెప్పిన కథాకథన కావ్యము అప్పటికి పుట్టలేదు. 


మూడవది చింతా దీకిశులు రచించిన “నా కొడుకు"అనే దిన్నక థ, 


“ఆ అను అమ్మా, ఆ అను అని నేను నా కొడుకును చేతులలో ఇముడ్చు 
కొని వాడు నోటిలో పెట్టుకొన్న మంటిబెడ్డను తీసివేయడానికి (పయత్నము 
చెస్తిని. నా యత్నము సాగనియ్యక, పిల్లవాడు ముఖమును ఇటూ అటూ తిప్పు 
తున్నాడు. ఏలాగయిశేనేమి కష్టముమీద మంటిబెడ్డ బైటికి లాగినాను. ” 


ఈ మూడువాక్యాలతో ఆరంభ మైనది ఆ కథ ! అప్పటికి వ్యావహారిక 
భాష (వాస్తున్న వాళ్ళు ఉన్నా, ఈశః విధంగా ముచ్చట గా మన ఇళ్ళలో మాట్లాడు 
కొనే తెలుగులో రచన సాగించినవాళ్లు లేరు. పిల్లవాడు ఎంత బుజ్జగించినా, 
ఊరుకోక అల్లరి చేసిచెసి, పు_నకాలమీద సిరాపోసి, కోవమువచ్చి కొట్టవస్తున్న 
తం డీమీద సిరాబుడ్డి విసరివేశాడు. సరిగ్గా ఆ వేషంతో ఉన్నప్పుడే తండి 
ఎదురుచూస్తున్న పై ఆఫీసరు వచ్చాడు. తం!డి సిగ్గవడుతూ ఆఫిసరుకు ఎదురు 
పోయినాడు. కాని పిల్లవాడి అల్లరి ఆ ఆఫిసరుకు విశేష పితే కలిగించింది. ఈ 
కథ చెప్పడంలో దీక్షితులు చూపిన నేర్పు అది చదివినవాళ్ళ కేగాని తెలియదు. 


దానితర్వాత దీకితులే (వాసిన “కమలాలు” అనే గేయము: 
“దిటి చిటి కమలాలు, 
ళు ల 
చెరువులోని కమలాలు, 
నవ్వేటి కమలాలు, 
నాకు తెచ్చి పెచే | 
బి 
అమ్మ తెచ్చి పే ! 
ఆడు కొంటాను ! 


బువ్వ తినను, బజ్జొను, 
నవ్వ మంటే నవ్వను, 
నీకు ముద్దు పెటను, 

టి డి 


49 సారస్వత వ్యానములు 


ఆందులోని మొదటిదీ, చివరిదీ మైన ఇచ్చాను. ఈ ఒక్క గేయము 
చామ, వీక్షితులుపేరు తెలుగుభాష ఉన్నన్నాళ్ళూ ఉండేందుకు. ఇది రవీందుని 
“శేసంట్‌ మూను"లోని గేయాలకు ఎందులోనూ తీసిపోదు. కాని, అ కాలంలో 
రవీం|దుని కావ్యాలు చదివి “ఇందులో ఏమున్నది ?” అని అడిగేవారట! అక్ష 
సాహితీసమితినారిని కూడా ఎంతమంది ఎన్నిసారులు ఎన్నిరకాలుగా “ఈ 
యము బాగానే ఉందికాని ఇందులో ఏముంది ?” అడిగారో లెక్క చెప్పడం 
సాధ్యం కాదు. కవి ఒకానొక కొత్తరుచి దానిలో చూపినాడు. అందులో పెద్ద 
పెద్ద మాటలు లేవ; నోరు తిరగని నమాసాలు లేవు ; ఏదో గంపీరభావనా 


లేదు. ఐనా అది అన్య క మాధుర్యుఎతో హృవయానికి హత్తుకుంటుంది పాప 


4 
మా వీ ౬వాడి | పిల్లకు] కేం తెలును ! చర్చ్‌ చిట్ట కమలాలు కావల అందాకా 
చొ 


న్నా 
A 


సరిగా అప్పుడు తెలుగ సాపి'త, లోకం పసితనంలోనే ఉన్నది. ఏవేవో 


గటి. 
మనోజ వనువులూ, వాననలూ జనాన్ని ఆకరినున్నవి, ఆదే సాహితి ఇచ్చింది, 
bt) అతత ౮ 9A ఎట్‌ రా 
ఓఒకపచంగా చూసే, ను న ఆతిథ్యమూ, దీక్షితుల కనులాలూ అ కాలంలో 
శ = లోను పో శా 
వ్యర్తావ కు సాహితిపరులు ఎవెనుడుచూ స్తున్న నూతన కమల వర్ణామోదాలే, 


( 
౦ 
న 
రో 
క 
క 3, 


ఇంబబ్రేసి [ప్రదర్శించిన దనవచ్భున రుం 


ఆ తర్వాత (తిపునారిభట్ల పీకరాఘవహా(మి “అ౬ గాండరు - యతి", 

తమెన కథావనువు. ఓక సాయంవేళ ని సింధు” దీతీరములో కౌపీనము ధరిం 

చిన యతని ధ్యాసనిష్టు డమునవానిని 'చూది ఆల డదు సం పీతుడై “నమ స్త్ర 
క్రి 


గా, 
శ 
తుము, నాతో (గీసుకు రమ్ము "అని ఆఅహ్వాసించెను. 


స మకుటమంచు మెజయు మాణిక్యములును 


నోరి నరసింహళా స్త్రి 49 


నాదు (పభచేతనే నిరంతరము వెలుగు.” 


ఆటీ నాకు నీ సంవద ఎందుకు ? అని నిరాకరించినాడు. అలగ్జాండరుకు 


కోపము వచ్చి చంపుటకు కత్తి ఎత్రెను. చిరునవ్వు నవ్వుచు యతి “చంపుము” 
చూతు" మనెను. అప్పు డాయతి ముఖ మెట్టుండెకు ? 


“నుంత చెదరని పూర్ణ! పశాంతితోడ 
యతి మఖం బుండె మధ్యందినాకర్కు టోటె” 


అప్పు డేమైనది ? 


సవితృ డ సంగతుం డయ్యె శాంతగతిని 
ఆ(కమించె [బశాంత మాళాంతములను ; 
సరగ నా గీను నృపతి హ స్తంబునుండి 
య _పయత్నంబుగా ఖడ్గ మవని బడియె.” 


ఇట్లు పరిసమా_ప్త మైన ఈ కావ్యములో గంఖీరభావములే కాదు, కథా 
కథన దక్షతయే కాదు ఉన్నది, అన్నిటితోబాటు అది ఎన్నెన్ని మధుర పంక్కు 
లతో నిండి ఉన్నది. 


“అలస పవన పరీరంభములను గులికి 
కాంత మోహన (పకృతితో నరసమాడి - 
స్వచ్చ లోలోర్మిపం కి నుయ్యాల లూగి 
పార్థివునిదృష్టి యొక యతిపైన |వాలె.” 
ఇట్టి వర్ణన లెన్నో ఉన్నవి. 
ఇక ఆమైన మునిమాణిక్యం నరసింహారావు (వాసిన “ఉఫ్‌” అనే చిన్న 
స్కెచ్‌. “వేసవికాలము సాయం|తము గాలి కాస్త చల్లగా ఏస్తున్నది. కృష్ణ 
వొడ్డున ఖులాసాగా కూర్చుండగా నిద వచ్చినట్టయి ఇసుకతిన్నెమీద నడుము 
వాల్చగా నిద వ రది, కలలో అతడు పోయిపోయి నిదపోతున్న గాలిరాజు 


(7) 


ర్‌0 సార స్వత వ్యాసములు 


గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళడము కష్ట మనిపించింది. ఎదురుగాలిలో 
నడిచినట్టు ఉన్నది.” ' 


కొంత కథ జరిగిన తర్వాత 


'“'“అందరిటో చిన్నపిల్ల నన్ను చూచి పక్కున నవ్వింది. మనుషులను 
చూస్తే వాళ్లకు చాలా నవ్వుగా వుంటుంది. ఆ నవ్వుకు నా టోపీ ఎగిరి 
పోయింది. 


66 గా ల్రి దేవుడి పిల్లలు వట్టి ఆటఖోరులు =... సాయంతముపూట మేడ 
మీది ఆఖరు అంతస్తుమీద . షికారుచేస్తూ వుండేవాళ్ళ టోపీలు “ఉఫ్‌” అని 
ఎగరగొడతారు.”' 


“సాయంత్రం మనం షికారు వెళ్ళేటప్పుడు మనకు తగిలేగాలి ఆ పిల్లలు 
ఊదేదే ; అందుకనే వాటిని విలవాయువు లంటారు” 


భోజనా లయినవి. 


“అప్ప డాయనభార్య నన్ను చూసి సీవింక వెళ్ళు ఇప్పుడొక పెద్దగాలి 
వసుంది. మా ఆయన భుకాయాసంచేత నిట్టూర్పు విడుస్తాడు, నీవు కొట్టుకుపో 
తావు, దబ్బున ఇంటికి చేరుకో !” 


ఈ విధంగా వచనంలో క విత్వములోవలె మునిమాణిక్యము ఇందులో 
కల్పనమీద కల్పన చేసుకొంటూ'ఉఫ్‌'రచన చేసినాడు. ఆయనరచ నల్లో ముందు 
(పచురించిన దదే | ఆప్పుటి కింకా కాంతము ఆయనను వరించలేదు. ఇంటరు 
విద్యార్థి కాని ఎంతో అనుభవ మున్నవాళ్ళ [పౌఢథితో [వాళాడు. అబ్బా ఆ రోజు 
లలో “ఏమిటో ఉఫ్‌ * అని అడిగినవాళ్ళకు జవాబు చెప్పలేక మా [పాణాలు 
విసిగేవి. అప్పటికే అట్టివా శ్ళంత రమ్యమైన రచన చదివి ఉండరు, 


ఈ పరస చూసిన వాళ్ళకు ఆ యా రచనలలోని విశిష్టగుణాలే కాక సంపా 
దకుని నేర్నుకూడా ఆవగాహన మయి ఉంటుంది. చివరిదాకా సభాపతి శివశంక 


రుల సంపాదకత్వములో సమర్థత గోచరిస్తుంది. సంపాదకీయము కూడా 


నోరి నరసింహళాన్రి 51 


ఇందులో లేదు. కాని ఉన్న దానికంటె కూడా బలవ తరంగా ఆ సంచీక విశిష్టత 
వ్య క్ర మవుతుంది. 


'ఉఫ్‌' తర్వాత బసవరాజు అప్పారావు గేయాలు రెండు. మొదటిది 
“తగనా? 


“దాసిగా నుంటకై_ 
తగనా 1పాణేశ, దేవా? ॥దాసీగా॥ 


పరవశమున నీ (పేమము 
పాడుట కైనను తగనా ? దాసి గా॥ 


రెండవది గోపికా గీతము. 


“తలుపు తీయు నంతలోనె 
త తర మది యేలనోయి + 
తలు పుదీతు ఏలు చూసి 
తాళుము కృష 
కాస్త సేపు తాళుము కృష్ణా | 


ఇత్యాదిగా ఉంది. వంగదేశ వై వ్లవ 'మనండి, కేత్రయపదాల ఉద్ధరణ 
మనండి, వీటిలో ద్యోత మవుతుంది. 


ఆ తర్వాత “డఉబజ్జ్లీవనము” అనే కొమ్మూరి హనుమంతరావు |వాసిన 
కథ, అందులో (బాహ్మణకుటుంబంలో చిన్నవాడైన ఇంటీపెద్ద చనిపోతే అను 
భవంతో కనబడేటట్టు జరిగేదంతా కన్నులకు కట్టినట్టు కథకుడు వర్ణించాడు. 
కరుణ్క కొంచెము హాస్యము, కొంత వైరాగ్యము, భక్తి మిశమై ఉన్నాయి. 
కథలో తుదివి శేషము చనిపోయినా డనుకొన్నవాడు చితిమీద లెచి [బదకడము* 
ఇందులో పద్ధతి యథాచి తణము (realism) ఆనదగును, 


దానిపిమ్మట మళ్ళీ వెంకటసుబ్బయ్యది “భిక్షువు” అనే కథనకావ్యము. 
ఆందులో నూట నాలుగు గీతపంకులే ఉన్నా, ఆధునికాం[ధకావ్యసందోహంలో 
శాశ్వతస్థానం సంపాదించుకొన్న దది, తాను (పేమించిన కన్య ఇంకొకరిని 


క్‌ి సారస్వత వ్యాసములు 


వివాహ మాడినది. అతడు సన్యసించినాడు. నాయిక (వేమ పదలక వాసికి కబు 
రంపినది. అతడు వచ్చి మాట్టాడి ఆమెను అసహోంచుకొన్నాడు. 


“దం దబింబము మేఘసంఛన్న మయ్యె 
వెనుదిరిగి చూడక [| పశాంతమనముతోడ 
హర్మ్యసోపానములు డిగి యంధకార 
మండలమ్మున భిక్షువు మాయమయ్యె. ” 


ఈ విధంగా ఉన్నత నీతిజ్ఞానములతో మిశితమయిన విషాదముతో 
అంత మౌతుంది కావ్యము, 


దీనితో మూడు క థనకావ్యాలు. మూడూ మూడువిధా అయినవి. ఒకటి 
విమటోదా తము. ఒకటి శాంతోదా త్తము. ఒకటి మధురోదా త్రము. 


ఆ చెనుక కురుగంటి సీతారామయ్య “వాజ్మయ చక్రముిఅనే వ్యాసము, 
అప్పటి కాయన [గాంథీకవాది. “(పవంచంబున నే వాజ్మయమును జూచినను 
వృద్ధిక్షయము లొక పరంపరగ గానవచ్చుచున్న వి" అన (పారంభించినాడు+ 
ఆంగ్గ్నవాజ్మయ పరిణామములోని దశలు వివరించి అప్పటి కది తుదిదళలో, 
అనగా హీనదశ లో నున్నదని చూపి, ఆం|ధవాజ్మయములో నట్టి దశలి వచ్చిన 
వని తెలుపుచు |వస్తుత మది పకృతియుగము, స్వాతంత్యయుగములో నున్న 
దని నిరూపిందిరి. 


దానివెంటనే “తమోనిరననము” అనే కోపళల్టై శివకా మేశ్వరరావు ఖండ 


కృతి, 


య 
“నల్లని చీరె కట్టుకొని నావలన న్నడతేరనేల?ని 
న్నాల్లగ నిచ్చ లేదు విను మో యువతీ ! వలదన్న వీడిపో 
జెల్లదె ? నిన్ను జూడ నవశీకృతచిత్తుడ నైతి భీతి నీ 
యుల్లము రాతజేసినదియో కదె, నన్విడు మింక బోయెదన్‌.” 
“చీకటి[మానినీడలకు జేరెద వేల సునోహరంబుగన్‌ 
దాకెడి చందికాలతల బాటలు నాడగ బోవుచుంటి ; ని 
స్వీ ! కనుమంచు జూసపె దతసీకుసుమమ్ముల ; మల్పెపూ వు లె 
న్నో కల వాత్మ మోదము మహోదయ మయ్యెను వీని జూడగన్‌,” 


నోరి నరసింహశాన్త్రి ర్‌ి 


ఈ విధంగా ఈ కవి సాహితీ ఆతిథ్యములో ఆశపెట్టిన మధువు పాఠకు 
లకు పంచి పెట్టినాడు, 

ఆ తర్వాత అక్కిరాజు ఉమాకాంతల [వాసిన “అక్కడ భిన్న[వకృతి 
లేదు” అనే కథానిక. అందులో తాత్తిక సౌందర్యం గోచరిస్తుంది. భా 
(గాంథీక వ్యావవోరికాల మి(క్రణము గమనింపదగినది. పండితులు వ్యావహారి 
కములోకి ఎట్లా మారబోతున్నారో సూచిస్తుంది. 


తర్వాత మళ్ళీ శివకా మేశ్వురరావు “| పియావ్వోనము.” అది |పణయా 
హ్వాన మే. 
“కనుపించి కన్పడవు నిన్గము మార్గ మేదీ? 
తనుమధ్య నీ విరహబాధల ముంచెదేలా *” 


ఇటువంటి మధురపంక్తు లిందులో ఉన్నవి. తెలుగులో ఎక్కువ వాడు 
కలో లేని సరసాలకవృ తము ఆందంగా నడ పడంకూడా మరొక విశేషము! 


దానితర్వాత “ఇంగ్లీషు వాజ్మ యమువల్ల వికాసము'అనే వ్యాసము, నోరి 
నరసింహం |వాసినది. ఇత డప్పుడు బి. ఏ. విద్యార్థి. “తెలుగువారికి ఇప్పటికి 
మూడుజాతులవారితో సంస్పర్శ కలిగినది ; మొదట కన్నడులతోను, తర్వాత 
ముసల్మానులతోను, (పస్తుతము ఇంగీషువారితో నూ.” ఈవ్యాసంలో మూడవ 
వారితో కలిగిన సంపర్క_మువల్ల సర్యతోముఖముగా కలిగిన ఉజ్జీవము [పద 
౧ జ 
రించినాడు. 


అన్నిటికంటె చివరకు వాన ప్రస్టునివి (శివశంకరశా శ్రి) బదు ఖండ 
కావ్యాలు, వాటిలో చివరదె న “ఒకనాడు“అనే కృతిలో ఆద కింత ము లిపి ; 


“కాలా భంబున జంచలా లత లనంగా నా శిరోగంబునం 
దాలోకించితి నీ వయస్సువలె యాహా ! భక్టకేశంబులన్‌.”' 


“చెయ న్నేరక చేతనా పనులు నిశ్చిష్టుండ వై యుండ గా 
నాయు సొర! అద్భష మార్గములు నిత్యజీణతం గాంచెడిన్‌ !” 


ద్విపాదవృ త్తములు ఇందులళోనేకాక మరి రెండు ఖండికలలో కూడా 
ఉన్నవి. ఒకదానిలో తీపాత్తు, ఒకు టే చతుష్పాత్తు ! ఇంతకూ ఈ వాన్నప 
నుని వయ నృషప్పటికి 26 సంవత్సరాలే! 
థి 


ర్‌డ్స్‌ సారస్వత వ్యాసములు 


అ 

ఈ విధంగా నలభ్రే పేజీలలో సాహితి మొదటిసంచిక, ఆంతకుపూర్వమే 
కాక, ఆ తర్వాత 48 సంనత్సరాలలోగూడా, ఏ ఒక్క పతికాసంచికా అందించ 
లేనన్ని _పాణమూ, వె విధ్ణమూ గల రచనలు అందించింది దానికే కారణం 
సమితికవుల కున్న ఉత్సాహము, పొంగుతున్న సృజనళ క్లే. వారి కప్పుడు ధన 
కాంక్ష ఏమిటో తెలియదు ; కీర్రికాంకు లేనే లేదు. ఒకటే కాంక్ష. చక్కని 
కావ్యాలు, కథలు, వ్యాసాలూ (వాసి పాఠకుల శానందిపజియవలె ననేదే! ఒక్క 
ఏకాంకనాటిక తప్ప నేటి సాహిత్యంలో అన్ని రకాలూ దానిలో ఉన్నవి. ఆ 
ఏకాంకనాటికకూడా సంవత్సరం తిరగకముందే వెంకట సుబ్బయ్య సాహితి 
లోనే (పకటించాడు, 


సమితి ధనికులసంస్థ కాదు, కార్మి కులదీ కాదు పండితులదీ కాదు, 
పామరులడీ కాదు. ఆది నిజమైన కవులది ! వారందరిలో వయస్సులోను, రచనా 
వైవిధ్యంలోను, శరీరౌన్నత్యంలోను పెద్దవాడు దీకితులు. వాజ్మ యానుభవంలో 
పెద్దవాడు శివశంకరకాన్త్రి. అందరిలో ధనికుడు కొమ్మూరి హనుమంతరావు 
పేదవాడు పూర్చశర్మ. అతడు అప్పటికి తనకున్న చివరి ఆస్తిఐన ఇల్లు 
రు. రీల్‌ /- లకు అమ్మి, ఉద్యోగంలో చేరక, ఆ డబ్బుతోనే కాలక్షేపం చేస్తూ, 
ముఖాన ఆవంత చింతకూడా చూపకుండిన యోగి. 


ఆధునికాం|ధ వాజ్మయము నిరు పంగా 1919 సంవత్సరంలో సాహితి 
మొదటిసంచికతోనే ఆవతరించింది ! 


నవ్య కవిత్వ్సరితులు 


నన్ను పిలవడానికి కారణము అభిమానమే. నాకు పెద్దతనము వస్తున్నది. 
చిన్నవాళ్ళతో సాహచర్యము అవకాశ ము పోగొట్టుకోలేను, అందువల్ల ఆహా 
నము అంగీకరించినాను, తెలిసీనవాబ్ణని కాడు. 


గురువు లున్న ఈ సభలో ఉపన్యసించ డానికి భ యముగా ఉన్న ది. 
ఈ విషయములో ఉన్న ఆభ్రిమానముబేత సాహనిస్తున్నాను. నవ్యసాహిత్య పరి 
స 


“నవ్య కవిత్వము "ను గూర్చి ఉపన్యసించడానికి గుంటూరు కంటె 
ఉత్తమమైన స్థానము ఇంకొకటి లేదు. ఇది నవ్యకవిత్వానికి పుట్టిల్లు. రాయ 
ప్రోలు, 'తల్ణావబ్ద ల ఇక డి వారే. “సాహితి ఇక) డనే. నవః సాహిత్య పరి 
షత్తు కార్య స్థానము ఇక్కడే. మొదటి అతినవ్యకవి శ్రీ ఉమామహాశు కూడా 
ఇక. డివాడే ! 


నవ్యకవిత్వ మంటే ఇప్పటి కవిత్వ మనికాదు. నవ్యత్యమున్న ఇప్పటి 
కవిత్వము. ఏమి టా నవ్యత్వము' అంటే జవాబు తేలిక కాదు. ఈ రోజున 
ఉపన్యాసములో దాని స్వరూపము కొంత విచారిద్దాము. నిదర్శనము. 
నవనాగరకు డంటే ముక్కు, చెవులు, కహ్ము నోరూ లేని మనిషి 
అనా ? అవి లేకపోతే మనిషే కాడు. [కాపు ఉన్నదనో, మీసాలకు Cutting 
లోనో, కట్టులో మార్చు ఉన్నదనో, తొడిగిస చొక్కా ౮౫౦లో కొత్తొ _ 
ఒక్కొక్క నవనాగరీకుడు ఒకదాంట్లో కొత్త చూపిస్తాడు. అట్టాగే నవ్య 
కవిత్వ మంటే వేషభాషలలో కొంత నవ్యత్వ ముంటుంది. ఇంతేకాని గగన 
కుసుమమువలె ఆకాశంలోనుంచి ఊడిపడదు. 


రాయ పోలు సుబ్బారావు అభి నవకవితామండలీ, తృణక ంక ణము వీధీక, 
కవి అయినవాడు శతావధాని కాని ఆష్టావధాని,కాని కావలసిన రోజులు, ఆ 
కవిత్వము ఆ ధోరణిలో పడి తప్పించుకొని నిజమైన కవిత్వములో పడ్డాడు, 


ర్‌ఢీ సారస్యత వ్యాసములా 


ఐ 


ఈ విధంగా నలభ్రే పేజీలలో సాహితి మొదటిసంచిక, ఆంతకుపూర్వమే 
కాక, ఆ తర్వాత 4కి సంవత్సరాలలోగూడా, ఏ ఒక్క ప్మతికాసంచికా అందించ 
లేనన్ని (పాణమూ, వై విధ్యమూ గల రచనలు ఆందించింది* దానికీ కారణం 
సమితికవుల కున్న ఉత్సాహము, పొంగుతున్న సృజనశ _క్తే. వారి కప్పుడు ధన 
కాంక్ష ఏమిటో తెలియదు ; కీ ర్తికాంక్ష లేనే లేదు. ఒకటే కాంక్ష. చక్కని 
కావ్యాలు కథలు, వ్యాసాలూ (వాసి పాఠకుల శానందిపజేయవలె ననేదే! ఒక్క 
ఏకాంకనాటిక తప్ప నటి సాహిత్యంలో అన్ని రకాలూ దానిలో ఉన్నవి. ఆ 
ఏకాంకనాటికకూడా సంవత్సరం తిరగకముందే వెంకట సుబ్బయ్య సాహితి 
లోనే పకటించాడు, 


సమితి ధనికులసం స్థ కాదు, కార్మి కులదీ కాదు, పండితులదీ కాదు, 
పామరులదీ కాదు. ఆడి నిజమైన కవులది ! వారందరిలో వయస్సులోను, రచనా 
వై విధ్యంలోను, శరీరొన్నత్యంలోను పెద్దవాడు దీక్షితులు. వాజ్మయానుభవంలో 
పెద్దవాడు శివళంకిరళాన్ర్రీ. ఆందరిలో ధనికుడు కొమ్మూరి హనుమంతరావు: 
చేదవాడు పూర్ణశర్మ. అతడు అప్పటికి తనకున్న చివరి ఆస్తి ఐన ఇల్లు 
రు. రల/- లకు అమ్మి, ఉద్యోగంలో చెరక్క ఆ డబ్బుతోనే కాలషేపం చేన్తూ, 
ముఖాన ఆవంత చింతకూడా చూపకుండిన యోగి. 


ఆధునికాం[ధ వాజ్మయము నిర్దుష్టంగా 1919 సంవత్సరంలో సాహితి 
మొదటిసంచికతోనే అవతరించింది ! 


నవ్యకవిత్వరితులు 


నన్ను పిలవడానికి కారణము అభిమానమే. నాకు పెద్దతనము వసున్నది. 
చిన్నవాళ్ళతో సాహచర్యము అవకాశము పోగొట్టుకోలేను, అందువల్ల ఆహ్వా 
నము అంగీకరించినాను, తెలిసినవాబ్దని కాడు. 


గురువు లున్న ఈ సభతో ఉ పన్యనించ డానికి భ యముగా ఉన్నది 
ఈ విషయములో ఉన్న అభిమానముచేత సాహసిస్తున్నాను. నవ్యసాహిత్య పరి 
షత్తు సభ్యుణ్ణి కాబట్టి నా విధి, 


“ నవ్య కవిత్వము "ను గూర్చి ఉపన్యసించ డానికి గుంటూరు కంటె 
డ్‌ _త్రమమైన స్థానము ఇంకొకటి లేదు. ఇది నవ్యక విత్వానికి పుట్టిల్లు. రాయ 
పోలు, 'కల్దావజ్డ ల ఇక్కడి వారే. 66 స్పె ప్రి త్రి” ఇక్క డనే. నవ; సాహిత్య పరి 
షత్తు కార్య స్థానము ఇక్కడే. మొదటి అతినవ్యకవి శ్రీ ఉమామ హేక కూడా 
ఇక. డివాడే | 


నవ్యకవిత్వ మంటే ఇప్పటి కవిత్వ మనికాదు. నవ్యత్వమున్న ఇప్పటి 
కవిత్వము. ఏమి టా నవ్యత్వము? అంటే జవాబు తేలిక కాదు. ఈ రోజున 
ఉపన్యానములో డాని స్వరూపము కొంత విచారిద్దాము. నిదర్శనము. 
నవనాగరకు డంటే ముక్కు, చెవులు కహ్ము నోరూ లేని మనిషి 
అనా ? అవి లేకపోతే మనిషే కాడు. కాపు ఉన్నదనో, మీసాలకు 6౪౦13 
లోనో, కట్టులో మార్పు ఉన్నదనో, తొడిగిన చొక్కా ౮౪౯లో కొత్తొ __ 
ఓక్కొక్క. నవనాగరీకుడు ఒకదాంట్లో కొత్త చూపిస్తాడు. ఆల్లాగే నవ్య 
కవిత్వ మంటే వేషభాషలలో కొంత నవ్యత్వ ముంటుంది. ఇంతేకాని గగన 
కుసుమమువలె ఆకాశంలోనుంచి ఊడిపడదు. 


రాయ పోలు సుబ్బారావు అభినవవకవితామండలి, తృణకంక ణము పీఠక, 
కవి అయినవాడు శతావధాని కాని అష్టావధాని,కాని కావలసిన రోజులు. ఆ 
కవిత్వము ఆ ధోరణిలో వడి తప్పించుకొని నిజమైన కవిత్వములో పడ్డాడు. 


ర5్‌6 సారస్వత వ్యాసములు 


Subjects : 
తృణకంక ణము 
స్నేహలతాదేవి 
కష్ట కమల 
స్వప్న కుమారము 
తెలుగు తోట 
జడకుచ్చులు 
రమ్యాలోకము 
ఉమర్‌ ఖయ్యాం. 


కొత ఎమిటి? ఆంగ్లకవిత్వములోనుంచి 13110 తెలుగులోకి తెచ్చినారు. 


కావ్యములో కథావస్తువు రాజులో, పురాణపురుషుకో అక్కరలేదు. 
సామాన్యజీవితములో నుంచి కూడా తమకు వచ్చునని చూపినాడు. 


కథ చెప్పే విధానమ.లో కూడా మార్చు. ఆశీర్నమ(సిట వన్తునిద్దెళాలు 


ల్‌ 


అవసరం లేకుండా కథా పారంభము. కథ నడపడంలో కూడా మార్చు, 


[1పయోజనము లేకుండా వర్ణనలకోసమే వర్ణనలు చేయడము చాలించి 
నాడు, 

ఖండకావ్యాలు వాయడం (పారంభించినవాడు - శ్రేషలు-శ బ్దాలంకారాలు 
(పధానంగా ఉండే చి తకవిత్య్వముమీద వ్యామోహము పోగొట్టినాడు. 


జడకుచ్చులలో తప్ప భాషలో కూడా పూర్వభా షే వాడినాడు. 
ఛందన్సులలో కొత్త పోకడలు పోలేదు కాని, పాత ఛందస్సులలో కొత్త 
మాధుర్యము కూర్చినాడు. తెటగీతిని మాలికగా వాడి దాన్ని ఎక్కువ వాడుక 


, లోకి తెచ్చినాడు, జడకుచ్చులలో పొటలు కూడా వాడినాడు. కాని ఎక్కువ 
భాగము దికపద మీదనే నడిపినాడు. 


రాయ|పోలు సుబ్బారావు తెలుగుకవిత్వానికి చేసిన ఉపకారము మరిచి 
పోయేది కాదు. పెడ[త్రోవలు పట్టిన తెలుగుకవిశ్వాన్ని సరియైన దారికి ధైర్య 
ముతో లాగిన కళావీరుడు. ఒక్క ఛందస్సులో తప్ప మిగిలిన కవు లంతా 
ఈయన చూపిన మార్గాన నడుస్తున్నవారే. ఈ విధముగా అఆయన్నపాముఖ్యము 


నోరి నరసింహశాస్త్రి | 57 


ర్రెకిగినందువల్లనే జరిగిన నవ్యసాహిత్య పరిషత్తు సమావేశములో బెజవాడలో 
పీర్రిని సనా న్మానించి నవ్యకవు లందరూ ఉపన్యసించినారు. 'కవికెఖరు డని 
ఆయనను సంబోధించినారు. 

సున్నిత మైన క వితాత్మ కలవాడు. ఇప్పుడు తూగుటుయ్యాలలో ఊగు 
తున్నా ఒకప్పుడు దార్శిద్యబాధ రుచి చూచినవాడు. [వణయశీలి. సరనుడు. 
సంసారి, ఆటువంటివాడు ఎటువంటి చక్కని క వితము చెప్పినాడో ఆయన 
కావ్యాలు చదివినవారికి తెలుసు ది. 


ఆ సమయంలోనే ఒకవంక గురజాడ అప్పారావుగారు తెలుగుకవిత్వ 
మలో సుబ్బారావుగారు వదిలిపెట్టిన కొత్త మార్పులు కొన్ని తెచ్చినాడు. అవి 
భాష, ఛందస్సు. 

ఆప్పారావుగారు కన్యాశుల్కుము |వాసిన సిద్ధ నాటకక ర్త. వ్యావ 
హారిక భాషావాదములో శ్రీ గిడుగు రామమూ ర్హిపంతులుగారికి కుడిభుజముగా 
నిలిచినవాడు. సంస్క ర్త, ధైర్యశాలి. సమర్హుడు. 

వాతి రగా థి 
కవిత్వము లో వ్యావహారిక భాష వాడీ చూపినాడు. భాషతోపాటు ఛంద 
స్పులలో కూడా తప్ప నిసరిగా మార్పు లేవల సివచ్చింది. గణబద్దమెన ఛంద 
స్పులు కాకుండా మా(తాబద్ధ మైన ఛందస్సులు వాడుకలోకి తెచ్చి రాడు, పర్ణ 
పదాలు, స్రీల పాటలు ఇత్యాది. 
పసంతము! వచ్చింది, చెట్లు చిగిర్చినవి. 


వర్షాలు లకే కురిసినవి. నదులు నిండి పొరిపోయి గట్టు తెంపి పారినవి. 


యౌవనము వచ్చింది. ఒక కొ తపొంగు - ఒక కొత్త ఉత్సాహము - 
ఒక కొత్త శ క్తి. ఒక కొత్త ఆవెదన- _ఒక క్రొ త గర్వుము- ఒక కొత్త అహం 
భావము - ఒక కొత్త ఆర్షభావము - ఒక కొత్త నిగనిగ - ఇట్లా కొత్త 
వెన్నో అంకురించినవి. 

ఒకొగక్క కాలములో, ఒక్కాక్క దేశములో అటువంటి కొత్త శక్తి! 
పుట్టుతుంది. మన అద్భష్టమువల్ల అటువంటి కాలమే ఇది. 


సామాన్యంగా తోకంలో రెండు రకాలీ మనుష్యులుంటారు, 


శ్వ 





|. Spring 2. Rains 3. Youth 4. Newness 5. Two types — 
ఈ ఇంగ్గీష పదాలు ఎందుకో Margn లో వాసుకున్నారు శాత్ర్రగారు. 
9) + . 


58 సారన్షత వ్యానములు 


పురాణమ్‌ ఒకరికి పాతదే కాని రుచించదు. పూర్వకవిత్వము. పూర్వ. 
లక్షణాలు, పూర్ణగుణాలు, పూర్యదో షాలు - ఇవేకానికి వారికి పగికిరావు. కాళి 
దాసంతవాడు కూడా ఇటువంటివారితో అవస్థ పడ్డాడు. అందుకనే, 
“పురాణ మిత్యేవ న సాధు సర్వం 
న చాపి కావ్యం నవ మిత్యవద్యమ్‌” 


అన్నాడు. మహావిద్వాంసుడు ఐన భవభూతి కాళిదాసుకంట కూడా 
సమకాలికులతో ఆవనపడి విసిగిపోయినాడు, ఎక్కువ కఠినంగా అన్నాడు : 


థి 
“మే నామ శకేచిదిహ నః [ప్రథయం త్యవజ్ఞాం” 


“ఇది ఇష్టం లేనివాళ్ళ కోసము ఇది నేను చెప్పడం లేదు. అనంతమైన ఈ 
కాలంలో నాతో సమానధర్మము కలవాడు ఇంకొకడు పుట్ద్టకపోడు. వాశికోసమే 
ఇది చెప్పుతున్నాను” అన్నాడు. 

కాబట్టి కొత్త దంటేనే పనికిరానివాళ్ట మునుపూ ఉన్నారు. ఇప్పుడూ 
ఉన్నారు. ముందూ ఉంటారు. 


ఆ విధంగానే కొతదెశే సరి వచ్చేవాళ్ళు ఇంకో రకం.! మంచైనా, 
చెడెనా కొత్తదై తే సరి వాళ్ళకు ఇష్టము. పాతదానిముఖం చూడరు. కవిత్వ 
మంతే. తినే వస్తువులూ అంతే. ఇవ్వాళ తిన్న వస్తువు వారికి రేవు రుచించదు. 
మనుష్యులుకూడాను* ఇవ్వాళ ఇష్టమైనవాళ్ళ రేపు ఇష్టులు కారు 


ఈ ఉభయపకాలవారూ అతివాదులే, ఆలోచన ఉన్నవాళ్ళు - సమబుద్ధగల 
వాళ్ళు balanced people ఈ రెండు పొరపాట్లు చేయరు. కాళిదాసు అన్నట్టు 


“సంతః పరీశ్యాన్యతరం భజంతే.” 
విద్వాంసులు గుణము ఎక్కడ ఉంటే అది (గహిసారు. 


ఇక్కడ ఇంకొక |పశ్న రావచ్చును. నిజమే - ఇప్పటివాళ్ళుకూ డా 
మంచివే |వాస్తున్నారేమో కాని సంస్కృతంలో కాళిదాసాదులకం టే, ఆం ధంలో 
నన్న యాదులకంటే, ఇంగ్లీమలో షేక్స్పియర్‌ ఇత్యాదులకందే ఇప్పటివాళ్ళు 


1. Extreme love of new. 2. Truth is the middle course, 
ఇవికూడా శ్రీ శాన్ర్రీగారు మార్జినులో [వానుకున్న వె. 





నోరి నరసింహశాస్త్రి £9 


గొప్ప కవనము చెప్పగలరా, అందంగా చెప్పగలరా? పెద్దలు వాసిన [గంథా 
లెన్నో ఉండగా వాటిని మమ్మును చదువుకొని ఆనందించనీయక మీ (గంథా 
లన్నీకూడా మానెత్తిన వసి బాధించడ మెందుకు అని కొంద రడగవచ్చును. 


ఈ (పశ్నకు జవాబు చెప్పడము కొంచెము కష్టము. కాళిదానుకంచి 
నీ వెక్కువ కవిత్వము చెపుతావా అంటి అవునని చెప్పడానికి ఎవడు సాహ 


ఇటువంటి [పశ్శకు జాబు చెప్పలేకనే కొందరు చప్పున పాతవస్తు 
వుల నన్నిటినీ ముసలివనీ, చనిపోయినవనీ ఒక్క పెట్టున దూవించివేసారు. 
కాళిదానాది మహాకవుల కవిత్వమే జరా|కాంతమైతే మృతవస్తువె తే జీవించి 
ఉన్నదీ, యౌవనముతో నవనవలాడుతూ ఉన్నది వస్తువింకోటి |పపంచంలోనే 
రినవడద. కాబట్టి short cut జవాబు పనికిమాలినది 


నే ననేదేమం టే ఆ [పశ్నే వనికిమాలినది. ఆ (పశ్న వనికిమాలినది అన 


డానికి ఎదురుపశ్న వేస్తాను. ఆదికవి వాల్మీకి (శ్రీమ/దామాయణము చెప్పి 
నాడు. అంగకంటె ఎక్కువ కవిత్వము చెప్పవలెననే వ్యాసమహర్షి పురాణాలు 
చెప్పినాడా ? ఆ మహర్షులు ఇద్దరికంటే కొమ్ములుతిరిగినవాజ్ఞి అని కొళిదాను 
కవిత్వము _పారంభించినాడా ? వాళ్ళముగ్గురికంటే ఎక్కువవాళ్ళ మని నన్న 
యాది కవులు కావ్యాలు చెప్పినారా ? వ్యాసమహర్షి వద్దనుంచీ మీ రంగీకరించే 
కవు లంతా చేసినతప్పు మేమూచే సే నపించలేరా ?--అని అడుగుతాను. 


ఐతే ఇది వట్టి యు క్రివాదము అంటే అనవచ్చును. నిజంగా ఆలోది స్తే 
ఆటునంటి (ప్రశ్నలు వేసేవారికి కవిత్వస్వరూపముగాని, అది కలిగించే ఆనం 
దముయొక్క స్వరూపముగాని తెలియదన్నమాట. 


కవిని (స్రష్ట అంటాము. కావ్యము అంటే కవికి ఏదోపొద్దుపోక పొద్దు 


పోనివాళ్ళకోసము చెసే గారడీ వినోదము కాదు. ఇంగ్లీషులో Creator 
అంటావు, Creative Instinct అంటాము, 


పురుషుడికి పుం_స్వ్వము ఎటువంటిదో - స్రీలకు న్రీతకము ఎటువంటిదో 
కవికి కవిత్వము కూడా అటువంటిది ఆ శ్రి ఆపుకుంటే ఆగేది కాదు. బల 


60 సారస్వత వ్యాసముల 


వంతాన రమ్మంటే వచ్చేది కాదు. కాబట్టి కపు లయినవాళ్ళు కావ్యాలు చెప 
కుండా ఉండలేరు. వాళ్ళ జీవమే ఆది! ఎవరినయినా “సీ వెందుకు బిత్తి 
ఉన్నావు *' -ఆని అడగవచ్చునా ? 


ఆదే విధంగా కవిత్వ మిచ్చే ఆనందముకూడా చిత్రమైన శ క కలది 
కడుపునిండా తింటే గారెలు చేదు! ఆయితే రవిత్వము అనుభవము తెలిసి; 
వాడికి కడుపు నిండ డమింటూ ఉండదు. ఒక్కొర్క కవిత్వ మిచ్చే ఆనంద వ 
ఇంకొక్క. కపత్వ మీయదు. దడిణరాయకత్వముతో పోలిస్తే పెద్దలు కొందరి 
రుచించకపోవచ్చు. కాబట్టి అనేక స్నేహితులు గలవాడితో ఏోల్చవచ్చును. ఓ! 
స్నేహితుడు కలిగించే సంతృప్తి ఇంకొకడు కలిగించడు. 


మహానుభావులతో మనలను పోల్చుకొని మనము. (బతకడ మెందుక'! 
ఆత్మహత్య చేసుకోవచ్చునా ? శంకొరాదులవంటివాళ్ళు కొదని రిన్నపిల్లలన 
గంగలో కలుపుతామా ? - పోనీ సంతాననిరోధము అవలంనిస్తామా ? వినుగ 
లేకుండా ఇంతమందిని సృష్టి బస్తున్న భగవంతుడిరికూ డొ టుద్ధిలదా ౧ మః 
పిల్ణలు మన కానందము కలిగిస్తారు. మన ఒంధువులు, అప్పులు, పరిచితులు 
మాట్లాడే మాటలు మన కానందము కలిగి సని. వాళ్ళ గష్టసుఖొ అంటే సున 
కెక్కువ ఆదరము. సృష్ట్యాడినుంచి పుట్టి బదికి చచ్చిపోయిన అందిరిరం3 
ఇప్ప టివాళ్ళు ఎక్కు వవా రనా మన కీ ఆదరము? కాదు. మనము ఖీవిం? 
ఉన్నాము కొబట్టి జీవముతో ఉన్నవారిమీద మన కొదరము ఎక్కువ ప్ప 
కవుల కష్టసుఖాలు మన కెక్కు.వ దగ్గర. వారి కల్పనలు మన రెక్కువతృ 
కలిగి నవి. వారి వాక్షులు మనకు ఎక్టువ మధురంగా ఉంటవి. కాబట్టి ఈ సవ 
కవిత్వము (ప్రళివాడికీ ఒక ఆ పమితుని వంటిది. ఉప్టమ్మీతులు ఎక్కుు 
పోయినారు వద్దనుకొనేవాళ్టు ఎవరయినా ఉంటారు. నవ్యగవులలో _వథమక। 
రాయ, పోలు సుబ్బారావు ఏమన్నాడు ? 


“వల దనెడివార లెవ్వ రవ్య ర్రమతులు 
ఆదరింపనివా రెన్వ రాడువాండు ?' 
(తెనుగుతోట వేజి 18) 
“కిన్నెరలు పాడుచున్నవి గీతములను' మొదలయినవి. 


నోరి నరసింవాళాకి 61 


కావ్యాదులలోనంచి కొత ఛందస్సులు వాడుకలోని తెచ్చినాడు. మేలు 
కొలుపుల పాటల ఫణితిలో ముత్యాలసరాలు ఎక్కువ |వాసినాడు. 
మెచ్చనం టా ఏవు .. 
మెచ్చకుంటే మించిపోయెను 
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు 
కోమలుల సౌ రెకువా ! 
తాను కవిత్వము : 


కొత్త పాతల మేలు కల మిక 
కొ మ్మెరుంగులు జిమ్మగా 
చెపుతా నన్నాడు. 


కవిత్వములో ఈయన తవ్వి న మార్వు; (ప్రత్యక్షంగా స్టూలదృ్భష్టికికూడా 
కనపడుతుంది. సుబ్బారావుగారు తెచ్చిన మార్పులు నూక్షుమైనవి. 


అప్పారావుగారుకూడా చక్కని కవిత్వమే చెప్పినారు. ఆయితే ఆయన 
కవిగా కంచె కవులకు మార్గదర్శి ఐవాడనే పఖ్యాతి ఎకునవ ఊంటుంది. 
సుబ్బారావుగారికి కవి అనే పఖ్యాతి మార్గదర్శకు డనే దానితోపాటు నిస్సందే 
హంగా ఉంటుంది. 


సాక్షాత్తు సుబ్బారావుగారి మార్గములోనే అబ్బూరి రామకృష్ణారావుగారు 
“మల్లికాంబ” ఆనె కావ్యము ఒకటి [పచురించినారు. గురజాడ అప్పారావుగారి 
తోవలోనే బసవరాజు అప్పారావుగారు ఖండకావ్యాలు (పచరిస్తూ వచ్చినారు. 
బసవరాజు ఎక్కువ కవితాత్మ కలవాడు, ఆయన చెప్పిన కవిత్వము 


తక్కువ. వృద్ధిలోకి రావలసినవాడు. అకాలమృత్వువు వాత పడ్డాడు. 


ఈ సమయంలో “సాహితీసమితి” వెలసి దేశంలో *సాపాతిఅనే ప తిక 
ఒకటి [పకటించసాగింది. 


Direction by Sastry. His capacity as poet, maker. * 
మొదటలో శాస్త్రి కవిత్వమూ ఎక్కువ చెప్పలేదు. శాస్త్రి, స్వామి, 
శర్మ, వెంకటసుబ్బయ్య, దీక్షితులు కొమాండూరి, చామర్తి, నోరి కూడాను. 


గ్ర్‌ల్లొ సారన్యత వ్యాసములు 


తరాాత వేదుల, దేవుల పల్లి, విశ్వనాథ, కొడాలి ఆంజనేయులు, నండూరి, 
నాయని చేరినారు. ఆందులో నలు”% రు Resign చేసి స్వతంతు అయినారు. 


వాళ్ళక వి త్యాలు ఆందులో నండూరితో 5ర6612110/. 

భాష ఏదైనా పనికివస్తుం దన్నాడు. 

దేవులపల్లి పచారకు డై నాడు. విశ్వునాథ (పసిద్దు డైనాడు, 
కొడాలి సుబ్బారావు ఒక్క డూ ప్రత్యేకము. 


దువ్వూరి రామిరెడ్డి, రాయ్మపోలు వారి పద్ధతితో పల్లెల జీవనము 
ఎక్కువ చి(తిసారు. 


బొడ్డు బాపిరాజు _ అడవి బాపిరాజు. 
ఇంతలో ఆతినవ్యక విత్వము వచ్చింది. 


శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, ఉమామహేళ్‌, పఠాభి రామిరెడ్డి, 
పిలకా జనమంచి, కొం పెల్లి, ఇం దకంటి. 


జాషువా కవికి కొన్ని |పదేశాలలో (పసిద్ధి ఉన్నది, ఆయనకు నవ్యమా 
ఛాలు ఉన్నవి, కాని, నవ్యు లంటే ఆయనకు ఇష్టము లేదు. పద్యాలు ధాజీగా 
చెప్పుతాడు. కాని శతావధానక విశ్వము పద్ధతి పోలేదు. ఆ కవిత్వము పది 
మందిలో 'మంది కంఠముతో చదివితే విన్నప్పుడు రక్తి కట్టుతుంది. కాని ఒంట 
లిగా శాంళమగా చదువుకొంటే tad taste లో ఉంటవి. ఆ సమయములో 
వ్యావహారికభాష (పయోగిస్తాడు. 


ఒడ 


ము గా! ల 





ఈ వ్యాసంలో ఇలాగే ఇంగ్లీషులో వాక్యాలూ, వాక్యాంళొలూ కనిపిస్తున్న వి. 
ఆయా విషయాలను ఇంకా వివరించాలని '్రీ కార్రి గారు అనుకొని ఉండవచ్చు. 


నాహిత్య ము 


06౨ 


లోకమంతయు అనేక భేదములతో నొప్పారుచున్నది, ఇన్ని భేదము 
లను విచారణ చేయగా చేయగా ముఖ్యముగా ద్వంద్వము లని గోచరింపగలదు. 
చుఖదుశఖములు-జయాపజయములు - లాభా లాభములు- స్రీ పురుషులు- ఆ మ్యలు 
అనార్యులు - పండితులు పామరులు - ధనికులు పేదలు _ దొరలు దొంగలు 
వాక్కు అర్థము -- ఈ విధముగా అనంతకోటి ద్య్వంద్వములు మన మూపాంచు 
కొని పోవచ్చును. 


ద్వంద్వ మున్నప్పుడు ఆ రెండింటికి సంఘర్షణ ముండుట తప్పనిసరి. 
సంఘర్షణము సాధారణముగా కల్లోలమునకు దారితీయును. పరస్పరము ద్వేషిం 
చుట, ఒకరిపై నొకరు కక్షలు పెంచుకొనుట జరుగుచుండును. నేటి [పపంచ 
స్టితిగతులే దానికి తార్కా ణము. జగ దాజ్యములకు ఆధినేతలు బుద్ధిమంతులే 
కాని ఇప్పటి పరిస్థితు లనుబట్టి ఆలోబించినదో అందులో సందేహము కలుగు 
చుండును, ఈ భూలో కమునే వి ద్వేషజా డ్య మావహించినదా యనిపించును. 


సుఖదుఃఖములు, లాభాలాభములు, జయాపజయములు సమముగా భావిం 
చుచు వానికి ఆతీతు లయినా నిర్మలు అయినవారు కొందరందురు. వారు 
జ్ఞానులు. వారికి ఈ ద్వంద్వ శక్తులను సమన్వయము చేయవలసిన అవసర మే 


లేదు, గనుక సాహిత్యముతో స్వయముగా పని లేదు, 


అజ్ఞానుల స్టామిని - అందులో లేకున్నను శాంతి నాకాంక్షీంచు కర్మ 
వీరులు లోకములో ననేకు లున్నారు, వారికి బంధము లున్నవి ; కామ (కోధము 
లున్నవి ; (పేమ ద్వేషములున్నవి ; సుఖదుఃఖములున్న వి. ఐనను ఈ ద్వండ్య 
ములకు సామరస్యము కూర్చుటకు వారు యత్నింతురు. వారు భూమ్యాకాశము 
లకు అంతరిక్ష మనే నిచ్చెన వేసెడివారు. లోక మనే మహావార్థిని తరచి తరచి 
అమృత మే కావలెనని కాంకీంతురు. వారు వాగర్భములకు సామ్యము కావలె నని 


64 సారస్వత వ్యాసములు 


కోరుదురు. ఆట్టివారికి సాహిత్య మవసరము ఆట్టివారికొర కే ఆదికవి రామ 
రావణ యుద్ధము తో సీతామహాదేవిని సాధించెను. ఇంకొక కవిబుషి కురు 
పాండవ సం ఘర్షణము తో ధర్మజయము పుట్టించెను. 


మరియొక మహాకవి ఊర్వశీ పురూరవుల పణయచి తణముతో దేవ 
మానవులకు సంబంధము (పతిపాదించి, దిలీపాది ధర్యపభువులతో అగ్నివర్దుని 
విషయలోలుపత కలిపి వంశ[,గథన మొనర్చి, కామదహనముతో గౌరీశంకరు 
లకు కుమారసంభవము కావించి, బుషివాటికలను నగరాలంకారములుగా 
కోభిల్లునట్టు చేసెను. 


సాహిత్యము లోకమందలి సమ స్త ద్యంద్యశకుల కలయిక. ఆ శబ్దమే 
సహిత భావమును ద్యోతము చేయను. సృష్టి సర్వము ద్వంద్వముల సంయో 
గము వల్లనే కలుగుచున్నది. కావుననే సాహిత్యవరులు సృష్టికర్తలు. వారి 
స్మష్టిలో విరుద్ధశ కులకు సామరన్యము కలిగి శాంతి యుదయించును. 


శాంత మనగానే అది నల్లమందు వంటి మాదక|దవ్యమా అని కొంద 
రడుగుదురు. కవులు నల్లమందు వ్యాపారులా అని ఆడిగినవా రున్నారు. కొని 
నల్చమందు శాంతి కలిగింపదు. అది మత్తునిద మాంద్యము. కలిగించును, అది 
తామసగుణమునే ఉదేకింపజేయును. శాంతము తామసగుణము కాదు. అది 
సత్వగుణముయొక్క_ నివాసస్థానము. ఆడి యొక చైతన్యవిశేషము, అది ఉత్సా 
హాతిశయము, ధీరత్వము, వీరత్వము, నిర్వేద మనబడు సంపూర్ణత్వము. 


సాహిత్యము శాంళము కలిగించునది. కనుక ఆది విప్పవళ క్రి కాదని 
వేరుగా చెప్ప నవసరము లేదు. కాని, విప్లవకవులని ఈ కాలములో కొందరిని 
[పళంసించుచుండుట సాధారణమైనది కనుక ఈ విషయము (పసావింపవలసి 
వచ్చినది. వ్లవము అనగా తరింపజెయునది. దానికి విపరీత మైనది అనగా పుట్టి 
ముంచునది విప్లవము. విప్రవశబ్దమున కర్భము సరిగా తెలిసినవారు అడి మంచి 
సాహిత్య స్రష్టలకు విశేష ణముగా నెన్నటికి [పయోగింపరు, 


సాహిత్యసృష్టి, నివా నవ్‌ ఆ అనబడు ఈ జగ త్సృష్టికంటె విలక్షణ 
మైనది. [బహ్మసృష్షి ఆద్నష్ట మైన కర్మఫలాదులచే నియతమైనది. ఆ బాధ' 
కావ్యనృష్టిలో లేదు. (బహ్మనృష్టై అస్వతంతమై. అణా ౩దుల సమ్మే శనములమీద 


నోరి నరసింహశాస్త్రి 65 


ఆధారపడియున్న ది. సాహిత్య సృష్టికి అట్టి అస్వ్యాతంత్యము లేకుండుటచే 
స్వకం|త మైనది. బ్రహ్మ సృష్టిలో సుఖమే కాక దుఃఖమూ ఉన్నది. కావ్య 
నృష్టిలో సుఖదుఃఖము లున్నను అవి సమ్మేళన మంది ఆవ్లోద మొక్కటే కలి 
గించును, బహ్మసృష్టిలో ఆరే రసములు ; ఆవియును అన్నియు రుచికరములు 
కావు. కావ్యసృష్టి నవరసరుచిర మైనది - ఆరనములు నిత్య నూతన మైనవి. 
ఆవి తొమ్మిది. ఆవి యన్నియు మనోజ్ఞమైనవి. 


సాహిత్యము మానవజాతి చిరతాశల్యములకు విశల్యకరణి. అది లోక 
మందలి సమస్త ద్యండ్వములకు సంధానకరణి. అది పరస్పర విదేకిషములకు 
సా వర్జ్మ్యక రణి. అది (కోధాది శ తుబాధా మూర్చితులకు సంబీవకరణి. 


కరుణగీతికలు పాడి లోకములోని కాఠీన్య మును కవు లుసథమింస జేయు 
దురు; హాస్యకథలు వినివీంచి వివేకము కలిగింతురు ; వీరుల సుద్దులు చెప్పి 
ఉత్సాహము రేకె త్తింపజేయుదురు ; భయానకనులు విస్తరించి దీరత పతీష్షిం 
తురు ; రౌ[దము [వదర్శించి ఆధర్మ త యమునకు పురికొల్పుదురు ; సేమగాథ 
లతో వారు లోకము అమృత రంగి తము చేయుదురు ; అమృతకథనముతో 
సర కతోముఖమగు విజ్ఞానతృష్ష 'పెంపొందింతురు ; శాంతముతో సమ న ద్వంద్వ 
మ.లకు సుఖసంయోగము కలిగించి లోకకల్యాణము సృష్టి చేయుదురు. 


సాహిత్య సష్టలు మనుష్యథావత త్వవేత్రలు. ఈ భూలోకములోని 


మి|రుపల్ల ములను సమానముగా చూడగల ఆకాశచారులు. వారి కల్పనలు జగ 
న్మంగళకరములయిన కం |దజాలములు. అట్టిదే ఉత్తమ సాహిత్యము | 


సనాహిత్యలత్యము 


aus) 
నేడు జగత్తుకు ఉ ద్వేగము [పధానలక్ష్యృముగా కనిపించుచున్న ది. అందు 
చేత, అదియే సాహిత్యమునకు లక్ష్యము అను భావముకూడ లోకములో నిప్పుడు 
(పబలినది. అడి ఎంతవరకు సత్యమో, ఆ భావము పబిలుటకు మూ లకారణ 
మేదో కొంత విచారింతము. 


(9) 


68 సారన్వత వ్యాసములు 


(గహము పూనినవాని చుట్టును నలుగురు చేరి నాలుగుమాట లనినకొలది 
ఆతని యావేశమును పెచ్చు పెరుగును, అట్టివాడు అరది ఆరచి చివరకు నిస 
త్తువతో [కింద పడిపోవును. 


మన క్ళాంతి లేనివా రెందరో మద్యపానము కావించుట మన మెరుగు 
దుము. [తాగినకొలదియు మరి౬త [తాగవలెనను తృష్ణ అట్టివారికి "పెరిగి 
పోవును. [కాగి తాగి అనంబద్దాస భ్య్మపలావములు చేనిచేసి తుదకు నీరసావస్థలో 
నేలకు వాలిపోవుట మనము చూచుచుందుము, 


ఇట్టిది కేవలము శారీరక విషయములకు మాత్రమే సంబంధించినది కాదు. 
ఐళ్వర్య మదము, ఆదికార మద ము తలకక్కినవారుకూడ అంధులై పేదలను, 
పాలితులను కొల్పగొట్టి తుదకు తామే దర్శిదులై పతితులయినవారిని చాలమం 
దిని మన మెరుగుదుము. 


తామసశక్రులను ఏదో విధముగా వశపరచుకొని కొంతకాలము దేవాదు 
లనుకూడ జయించి, బాధపెట్టి, చివర కా తామసశ క్రకే వనలై ఒండొరులతో 
కలహించి మృతులైన సుందోపసుందులను గూర్చి పురాణములలో చదివి 
యున్నాము. అట్టివారిని పత్యక్షముగాకూడ ఈ లోకములో చూచుచున్నాము,. 


అందువలననే ఉద్వేగము = ఆవేగము - ఆవేశము- ఇత్యాది పదములతో 
నేటి విమర్శకులు కొందరు ఉద్దేశించుచున్న భావము కలిగించుట నిజముగా 
కవిత్వ లక్ష్యమా అని మనము (పశ్నించుకొనవలసిన యవసరము కలిగినది. 


అట్టి శక్తి సాహిత్యమునకు ఉన్నదనుటకు సందేహము లేదు. సంగీతము 
వలెనే సాహిత్యముకూడ సర్వతోముఖ మగు శ క్రికల సాధనము. నిద్ర పుచ్చు 
టకు లాలిపాటలు, నిద లేపుటకు మేలుకొలుపులు పాడుట మన మెరుగుదుము. 
(తాగినవారు లల్లాయిపదములు పొడుదురు. వీరభటులు వీరగీతముల లయకు 
అనుకూలముగా అడుగులు వేయుచు కదనరంగములో ముందుకు సాగుదురు. 
గ్రీపురుమలను మోహింపజేయుటకు నటీనటులు కామోద్దీపకము లగు పదముల 
కనుగుణముగా నృత్య మొనరింతురు. పనిపాటలు చేసుకొనువారుకూడ వారివారి 
వృత్తుల ననుసరించి పడవపాటలు, కలుపుపాటలు, సువ్విపాటలు, ఏలపాటలు 
మొదలయినవి పాడుచు పనులు చేసికొందురు. ఈ యన్నిటిలో సంగీతము, 


నోరి నరసింహళా న్త్రి 67 


కవిత్వము రెండును మిశితములై. యున్నవి. ఇన్ని విధములుగా కవిత్వము 
ఉపయుక్త మగుచున్నను కవిత్వలత్ష్య మిదే యని పైనుదాహరించిన వానిలో 
ఒకటిగాని, కొన్నిగాని, అన్నియుగాని అవు నని చెప్పనగునా * 


మానవుల పవృత్రి అనేక విధములుగా నుక న్నది. కొందరి లక్ష్యము ధన 
సంపాదనము కొందరి లక్ష్యము సుఖభో జనము. మరికొందరి లక్యము కాము 
కత. ఎప్పుడు చూచినను కొందరు న్నిదించుచుందురు, ఎక్కడ చూచినను 
పోట్లాడు చుండువా రున న్నారు. క్షణమైనను ఒకొచో కాలు నిలువక నిరంతరముగా 
ఒకి స్థలము నుండి మరియొక స్థలమునకు తిరుగాడువా రున్నారు. ఐనను ఆయా 
మానవుల జీవితలక్ష్యము లవి యవి యని చెప్పనగునే కాని మానవజీవితమునకే 
ఆహారనిదా భోగాదులే లక్ష్యము లనుట సమంజసము కాదుకదా! 


అదే విధముగా సాహిత్యమున కున్న ఉపయోగములనుబట్టి సాహిత్య 
లవ్యము. నిర్ణయింపరాదు. ఉత్తమమానవుల |ప్రవృ త్తినిబట్టి మానవ జీవిత 
లక్ష్యము నిర్ణయించున ర్రై, ఉత్తమ సాపాత్యమును అనుసరించియే సాహిత్య 
లక్ష్యము సాహి త్యాదర్శము నిర్ణయింపవలె ననుట అసమంజసము కాదుకదా ! 


ఇది యింత స్వల్బవిషయ మైనను నేటికాలములో సాహిత్య విమర్శకు 
లనబడువారు దీనిని విస్మరించి పవ ర్రించుచున్నందున ఇది (పస్తావింపవలని 
వచ్చినది. 


ఆవేశము - ఉద్వేగము కలిగించుట సాహిత్యలక్ష్య మను భావము ముఖ్య 
ముగా మనకు పాశ్చాత్య సాహిత్యములతో సంపర్కము కలిగినప్పటినుండియు 
(పవేశించి నానాటికి |పబలుచున్నది. మన మనః, పవృత్తులకు అనుకూలముగా 
మన ఆదర్శము లప్పటప్పుటికి కల్పించుకొనుచుందుము. పాళ్చాత్య సంపర్కము 
వల్ల అంకురించిన ఈ భావము మన పూర్వసాహిత్య వేత్తలకు అనుకూలమా, 
విరుద్ధమా ? విరుద్ధమైనచో ఏది ఉపాదేయము ? ఏది _గాహ్యము? 


రః పాశ్చాత్య సంపర్క మువల్ల అంకురించిన భావము మూలకారణము 
తెలియుటకు పాశ్చాత్యుల సాహిత్యాదర్శములకు మూలసూత మేదో కొంత 
సూలముగా నిక్కడ విచారణ చేయుట యు కము. 


థి 


68 సారస్వత వ్యాసములు 


పాశ్చాత్యుల సాహిత్యళాస్తా9నికి మూలపురుషుడు అరిస్టాటిలు అను 
గీకుతా త్వీకుడు. ఆతడు క్రీస్తుశకమునస పూర్వము నాల్గవశ తాబ్దములో పొయి 
టికు అను గొప్ప గంథ మొకటి రచించెను. ఆతడు అందులో సాహిత్య 
మంతయు ఇతర కళలవలనే (పకృతికి అనుకరణము, |పతివింబము అని 
నిర్యచించెను. ఆ విషయము _పత్మేకముగా ఇంకొక పరరణములో ఏిచారింప 
బడును, 


ఆయన సాహిత్య గంథము పుట్టినప్పటి ముంది ఇప్పటికి నాలు/స వందల 
నంవత్సరములవరకుకూడ యూరపుఖండ మందంతటను తిరుగులేని సాహిత్య 
సిద్ధాంత [ప్రమాణ |గంథముగా అంగికరింపబడు చుండిను. తరాగత ఈ మూడు 
నాలుగు వందల సంవత్సరములలో పాశ్చాత్య సాహిత్య బే త్తలు అరిస్టాటిలు 
సిద్ధాంతములతో పూర్తిగా ఏకీభవింపక పోయినను, అయన ప్రఠాససిద్ధాంలిము 
లను మా(తము అంగీకరించుచునే ఉన్నారు. నేటికిని అంతకంటె [పమాణకోటి 
నలంకరించు [గంథ మింకొకటి లేదనుట అతిశయోక్తి కాదు, 


ఆ |గంథములో ఆయన సాహిత్యశాఖలను విచారించి వాని యన్నిటిలో 
ఉత్తమ మైనవి ఎపిక్‌, టాబెడీ అనున వని ముందు నిర్ధారణ బసెను. ఎపిక్‌ 
అనగా ఇతిహాస మనవచ్చును. (టాజెడీ అనగా విషాదాంతమెన ఉదాత్త 
నాటకము. ఈ రెండిటిలోగూడ ,టాజెడీ (శేష్టతరమైన సాహిత్యశాఖ అని 
ఆరిస్టాటిలు మతము. 


ఆయన మతములో ఈ (టాజెడీలో ఉన్న విశేష మేమి? నూత పాయ 
ముగా ఆయనమత మీ విధముగా నిర్వచింపవచ్చును, “(టాజెడీ చదివిన చదు 
వరులకు గాని [పదర్శనము చూచిన [వేక్షకులకుగాని అంతరంగములోని 
(భయము, జాలి, కరుణ) భయ కరుణ భావములు విపరీతముగా (పకో"పి రది 
అవి బయటికి వెళ్ళగొట్టబడును.” 


ఆదే వివరించినచో వాంతిభేదులు కలిగించు మందులు దేహమునకు 
చేయు చికిత్సవంటి చికిత్సనే అంతరంగభావములకు ఈ |టాజెడీలు చేయును. 
అనగా వాంతిభేదులవలన దేహమునకు కలుగు స్వాస్ట్యమువలెనే (టాబెడ్కీ అను 
ఉత్తమోత్తమ సాహిత్యకాఖ కూడ భయ కరుణలకు ఉపశాంతి కలిగించి అంత 
రంగమునకు సామరస్యమువంటిది, శాంతివంటిది చేకూర్చగలదు. 


నోరి నర సింహళాన్రి రి 


ఎక్కువ పరుగెత్తినవానికి _బడ లిక వల్ల నాగ్యాడక ఆగిపోవును. తీవ 
ముగా జ్వరము వచ్చినవానికి లోపలిళ క్రి ఉడిగినపి ్యట దేహమున శైత్య 
మావహించును. దుఃఖ మతిశయించి ఏడ్వగా ఏడ్వగా చివరకు మూర్చునచ్చును. 
మిత్‌ 


మద్యపానము చేసినవానికీ నిదవచ్చును. ఆర్రే ఆరిస్టాటిలు సిద్ధాంత 
త్య G4 ఇ తమసీ హిత ల వము 2 మృత్యుమముగ పాఠకులను, సామాజికు 
లను తీసికొ నుపోవు తామస లను (పకోపి ంపజేయు టే యని సూక్ష్య దృష్టితో 


ఆలో చించినవారికి క. కాగలదు. ఆది శాంతివలె స్థూలదృమ్షి కి గోచరించి 
నను నిజముగా నది శాంతి కాదు. ఆది సి'ద. ఆది కుధ. అది తృష్ణ. ఆది 
జర. అది రుజ, అచి మృత్యువు | 


చక 
వముమ 


§ 


ఇప్పటి మన నవనాగరకులు తాము చదివిన పుస్తకముల [ప 
గురించి ఈ విధముగా చెప్పకొనుచుండుట వికుచుందుము. 


“ఈ పుస్తకము నన్ను కదలించివేసినది - ఈ _గంథము చదివి 
నంత సేపు ఆవేశము వట్టరాకుండ పెరిగిపోయినది - ఇందులోనిపాతలు 


స్ట 
నన్ను రాత్రింబవళ్ళు పు పమససు లో పూసినట్టు విడువకున్న వి ఇది మొదలు 
పెట్టిన దగ్గరనుండి పూర్తి చేయువరకు ఇంకొకపని చేయలేక పోతిని _ 
అంత దూరపువయాణమూ ఈ (గంథ కాలషేపముతో తణము వలె 
గడచిపోయినది.” 


ఇత్యాదికముగా ఆయా పుస్తకాల గుణాలు స్తుతి చేయుదురు. (గంథము 
చదువవలెనను ఉత్కంఠ కలిగించుట నిస్సందేహముగా దాని గుణములలో 
నొకటే కాని ఎందువల్లనోగాని, 


ఇది రమ్యముగా నున్నది - ఇది మనోహరముగా ఉన్నడి = 
ఇది చదువుచున్నంత సేపు హృదయములో ఆమృత స్రావ మవుచున్న 
ట్టున్నది - ఇది ఆనందము కలిగించినది.” 


ఇట్టి మాటలు సకృత్తుగాగాని పాఠకులనుండి వినకున్నాము,. మన నాగరికుల 
సాహిత్యసీమలో పాళ్చాత్యవాతావరణము సంపూర్ణముగా ఆవరించినది. ఇట్టి 
పాఠకుల ఇచ్చుల కనుకూలముగా కాన్యనిర్మాతలదృష్టికూడ మార్చు చెందుచు 
న్నది. రోగులకు అపథ్య వస్తువులమీదికి కోరిక _పసరించుట సహజమే. కాని 


16 సొర స్వత వ్యాసములు 


సాహిత్య భిషక్కులుకూడ వారికోరికల కనుకూలముగానే వథ్యము నిర్ణయింప 
వచ్చునా ? ఆటువంటివైద్యులు రోగులకు తాత్కాలికముగా (సియులు కావచ్చు 


వూ 


మన దేశములోగూడ అతి (పాచీనకాలమును౦కి కొవగ్థలతీణములు కావ్య 
లవ్యము విచారణ చేయుచునే ఉన్నారు. మన లతణవేత్తల కాలనిర్ణయ ము 
చరి తకారులు సరిగా చేయలేకున్నందున వీదే పూర్వులో, ఆరిస్తాటిలు పూర్వుడి! 
నిరయింప సాధ్యము కాదు. ఎవరు పూర్వులయిన నేమి ? ఎపరిది ఊపాదేయ 
ళా ఓ 
మసిగదా మన ప్రశ్న! 


మన లక్షణవే తలు కొందరు రసాత్మకమైన వాక్యమే కావ్య మన్నారు. 
కావ్యాత్మ ధ్వని యన్నవా రున్నారు ; రీతి యని కొంద రనిరి. జొచిత్యమునకే 
[పాధాన్య మిచ్చిసవారును కలరు ; అలంకారనులకు (పాముఖ్య యొసంగినవొ 
రును లేక పోలేదు. ఎన్ని మతము లున్నను లశణపరిషారముకొరశై ఏ శబ్ద 
ములతో అవస పడినను, అందరు _పధానముగా రనవిషయము చర్చించిసవారే. 
అందువల్ల మొత్తముమీద మన లాక్షణికుల దృష్టిలో రసనిస్ప త్రియే కావ్య 
లక్ష్య మనెడి భావమే (ప్రబలమైన దనుటలో సందేహము లేదు. 


ఇక ఈ రన మేమిటి? దాని స్వరూపమును ఒక రీ విధముగా నిర్వ 
చించినారు. “రసము సత్త్వదేకము వలన అఖండ స్వపకాళానంద చిన్మయ 
మయినది. అది వేద్యాంతర స్పర్శహన్యము, (బహ్మో స్వాదసవోదధరయు. దానికీ 
(ప్రాణము లోకోత్తర చమత్కారము. |పమాతలచేత స్వాకారముకం'పె అధిన్న 
ముగా ఈ రస మనునడి ఆస్వాదింపబడు చున్న డి. ఇది రోజ_స్సమో గుణముల చేత 
ఆస్పష్టమైన సా_్విక మను మనోధర్మము. -- ఈ రసనంతతిని యోగులవతె 
పుణ్యవంతులు ఆస్వాదింతురు | 


వై మాటలనే మరొకవిధముగా చెప్పుకొనిసచో ఈ రసము సా త్రిక 
మెన ఒకానొక అనుభవమనియు, అది (బహ్మానందముతో పోలిక కల దనియు, 
యోగులవంటి పుణ్యశీలురు దాని నాస్వాదింతు రనియు చెవ్పనగును. ఆది కద 


లిక లేని నిసబ్లమెన జడభావము కాదు. ఆది ఉ(దేకమువలననే జనించును ; 
కాని అది సత్త్వ దేకము,. 


నోది నర సింహళాన్ర్రి 7} 


ఇప్పు డిక రసనిష్ప లి కావ్యలవ్ష్యముగా నల మన పెద్దల ఆశయము 
గొప్పదో, వాంతిభేదులవల్ల వచ్చెడి దేహస్వాస్థ్యము వంటి భయ కరుణాదుల 
ఉవశాంతి ఉత్తమ కావ్యలక్ష్యుముగా గల అరిస్టాటిలు ఇత్యాదుల ఆశయము 


గొప్పదో వాచ్యముగా వివరింప నవసర ముండదు. 


రసము నిజస్వరూపములో ఒకటే యైనను దాని విచారణ చేసినచో నద్‌ 
తొమ్మిది స్థాయిలలో తొమ్మిది విధములుగా (ప్రతీయమాన మవుచున్నది. రస 
ములు తొమ్మిది లేవు ఎనిమిదే, శాంతము రసము కాదు, ఆడి ఇతర రసముల 
సామరస్య మన్నవారు కలరు. వాత్సల్య మని పదవ రసము కలిపినవారును 
ఉన్నారు. ఇల స్వల్పపు హెచ్చుతగ్గు లున్నను నవరసవాదమే భరతముని 
నాటినుండి నేటివరకు లాక్షణికుల (ప్రబల సమ్మతి పొందిన మత మనుట నిర 
వాద విషయము. 


ఈ రసము లన్నిటిలో బహుసూక్షు మైనది శాంతరసము. అందువలన 
ఆది (ప్రత్యెక మొక రసమా యను సందేహము కొందరికి కలిగినది. అద్భుతాది 
శృంగారాంతమైన తక్కిన రనములు కాంతములో నుండి సృష్టి[కమములో 
వివర్తము నొంది మరల సంహార!క్రమములో కాంతరసముకళో లయమందు నను 
విషయము రసోపాసన చేయువారికి స్ఫృురింపకపోదు. ఆందువల్ల ఇతర రసము 
అన్నిటికి గమ్యముకూడ నని [గహింపనగును. 


వస్తువివేకము వలన జన్మించిన విషయవిరాగము, 


దీనినిబట్టి శాంతరస [పధానమైన కావ్యము ఎవరో యోగులను వెదాంతు 
లనే కాని సామాన్యమానవుల నాకర్షింప దను భావము కలుగవచ్చును. కొని 
యది భాంతి, వ్యాసరచిత మైన మహాభారతమును (పత్యక్షముగానో, అనువాద 
ముల వల్లనో తెలియని రసజ్జులు లోకములో నుండరు. మహాభారతము శాంత 
రస వధాన మైన మహాకావ్యమని సాహిత్య లక్షఐవేత్తలలో అగ్రగణ్యులు నిర 
యించిరి. మహాభారతములో నున్నంత ఘర్షణము, పాతవి సృతి, పా[తవై వి 
ధ్యము, కథాచమత్కారము కల కావ్యము లోకములో నెక్కడను, ఏ కాలము 
లోను ఇంతవరకు పుట్టియుండలేదు. అది విశ్వజనీనమని నిత్యసత్యవచను లగు 
నన్నయభట్టార కులు నిర్ణశించినాప. కావున శాంతరస పధాన మయిన కావ్య 


72 సారస్వత వ్యాసములు 


ములు ఈ లోకముతో సంబంధము లేని ఏ కొలదీమందికో ఉద్దేశించినవని భానిం 
చుట తగవు కాదు, 


ఆంతమా|[తముబెత కావ్యము లన్నియు శాంతర స, పధినములుగా ఉండ 


ల 
వలె నను నియమము లేదు. కావ్యజాలముకూడ ఒక మహ్మాపవంచము. చక్షు 
రాదీం|దియముల చేత మనము తెలిసికొనుచున్నా మనుకొనుచున్న. ఈ బాహ్య 
[పపంచముకంటె కావ పపంచముకూడ ఏ మాతము తక్కువ సత్యమైనది 
కాదు. ఒక్కాక్క కావ్యము ఓ కొ్కా-క్యా రస వాధాన్యము కలిగి యుండపచ్చు. 
ఐనను అన్నియు పాఠకులను కాంతోన్ముఖులనుగా ఇయునవిగా ఉండ వలె. 


కావ్యలక్ష్యుము అశాంతి కాదు. కావ్యనిర్మాతలు తామసళక్తులను [ఫరో 
ఆశాల ॥ 

పింపజేసి విద్యేషణము, ఆవేశనము, స్తంభనము, మారణము ఇత్యాది హేయ 

(క్రియలకు తమ నృష్టిశక్రిని ఉపయోగించుతారా ? అట్టు చేయువారు కవి 


రాక్షసులు, ) 


ఉతమ కావ్యలక్ష్యుము శాంతము. అది సా_ర్ర్విక గుణము కలది, అది 
నస్వరూవము, ఆనందస్వరూపము కాని మూర్చొది స్వరూపము కాదు. రావ్య 
లు ఆనందపర్యవసానముగా నిర్మించువారు కవివృషభులు, వారిని ఉద్దేశిం 
చియే పెద్దలు “ నాన్ఫషిః కురుతే కావ్యమ్‌ ” అన్నారు. 


సాహి త్య న్వు రూపము: (సకృతికి ఆఅనుకరణమా ? 


డ్‌ 


వెనుకటి పకరణములో సందర్భవశమున ఆరిస్టాటిలు తన పొయిటిప్సు 
అను సాహిత్యక్యగంథములో సాహిత్య మంతయు (పక్ళతికి అనగా సృష్టికి 
ఆనుకరణము ఆనె నను విషయము _ప్రస్తావింపబడినది. అది ఎంతవరకు 
(గహింపదగినదో ఇప్పుడు కొంచెము విచారింతము. 


ఈ విచారణ చేయుటకు ముందు ఈ పయత్నము ఆరిస్థాటిలు సిద్ధాంత 
ములను పాళ్చాత్య సిద్దాంతములను చులకనచేయు నుదేశముతో చేయునది కాదు. 


నోరి నరసింహశాస్త్రి 78 


అరిస్టాటిలు (గీకుతా _త్రికులలో అగగణ్యుడు. లోకములో సాహిత్యస్వ్పరూప 
మును నిర్వచించు |గంథములలో (వథమ్నశీణిలో ఆతని [గంథమున కొక 
గౌరవస్థాన మున్నది. అది విసృతిలో చిన్నదే యైనను స్వరూపములో మహ 
రుల సూ తగంథములవలెనే గొప్పది, సాహిత్యవిదు లందరు అది ముఖ్యముగా 
వఠించి మశనము చేయట అవసరము. ఆ [గంథమునందు మాకున్న గౌరవ 
భావముచేతనే ఆందలి మూలభావము లిందులో విచారింపబడుచున్నవి. 


అరిస్టాటిల్‌ మతములో (_పకృతిని ఆనుకరించునది ఒక్క సాహిత్యమే 
కాదు లలితకళ లన్నియు (పకృతికి అనుకరణములే, (పకృతి యనగా మన 
దేశ పరిభాషలో |బహ్మసృష్షి యని భావించుట యుక్తము. 


“ఇతిహానకావ్యములు, నాటకములు పాటలు Dythirambies న్ను వేయి 
వణావాద్యములు చాల భాగమును ఆనుకరణములు. అనుకరణమునకు ఆవి 
(ప్రయోగించు సాధనములలోను,' ఆనుకరించు వస్తువులలోను, ఆనుకరించు 


[a] 


పద్దతిలోనే వానిలో పరస్పరభేదము లున్నవి.” 


“కొందరు మానవులు కళలద్వారాను, మరికొందరు అభ్యాసవశమునను 

బాహ$వనువులను వరము, రూపము, సరము అను మూడింటితో ఆనుకరిం 
లీ ల ఎ 

తురు. పెక ఉదాహరించిన కళలు లయ, శబ్దములు, రాగము అను మూడు 


సాధనవులలో ఏదో యొకదానితో గాని రెండు మూడిటి సమ్మేశనముతో గాని 
అనుకరించును. ” 

“* ఈ ఉదాహరణములతో పై వాక్యములు వివరింపవచ్చును. వ్‌ కావేణు 
వాద్యములు తమ అనుకరణమున రాగమును, లయను [గహించును, కొన్ని 
విధములగు నృత్యములు రాగముకూడ నవసరము లేకుండ కేవలము లయనే 
(గహించును.” 


“ఐతిహాసిక కావ్యములు మొదలగు కొన్ని కావ్యభేదములు ఈ ఆనుకర 
ణములను కేవలము శబ్బములతో డనే, అనగా ఛందో బద్ధములయిన శబ్దముల 
తోడనే నిర్వ_ర్తించును. ఒకొక్క విధమగు కావ్యము ఒకొక; భద 

10) 


74 సారస్వత వ్యాసములు 


స్సునే (పళభూగించును. కాని, అనేక చ్చందస్సులు పయోగించిన కావ్యము 
లును కలవు.” 


“ఇక నాటకములు మొదలగు కావ్యములు లయ, రాగము, ఛందోబద్ధ 


మైన శబ్దములు - ఈ మూడిటిని కొన్నిటిలో వేరు వేరుగను, మరికొన్నిటిలో 
అన్ని టిని కలిపియును (పయోగించును.” 


పై వాక్యము లన్నియు అరిస్టాటిల్‌ [వాసిన పొయిటిక్సు అను (గంథము 
నుండి మూలభావము పోకుండ సంక్షేపవిధముగా అనువదింవబడినవి. వానిని 
చదివినవారికి అరిస్టాటిల్‌ బుద్ధి ఎంత నూక్మమైనదో, ఎంత (క్రమశిక్షణ కల 
దియో గోచరించును. ఐనను మన మిష్పుడు విచారింప నుద్దేశించినది ఆయన 
అనుకరణ వివరణములు కావు. కావ్యకళ అనుకరణమా, కాదా ! చి|తలేఖనము, 
విగహ నిర్మాణము, సంగీతము మొదలగు ఇతర లలితకళలుకూడ అనుకర ణము 
లనియే ఆయన మతము. కావ్యకళ అనుకరణ మైనచో మిగిలిన వంతకంటె 
నతిశయముగా ఆనుకరణము లనవచ్చును, కావ్యకళ అనుకరణము కానిచో 
తక్కినవి కూడ కావని భావించుట యు క్రము. ఈ విచారణము కావ్యక ళసు 
గూర్చియే [పత్యేకము చేయబడుచున్నది. 


కావ్యములు సృష్టికి అనుకరణములు ఆను భావమునే తర్వాతి పాళ్చాత్య 
విమర్శకులు కావ్యసృష్షి (పకృతిని ఆద్దములోవలె (పతిబింబింపజెయు నని మరి 
యొక విధముగా నిర్వుచింపసాగిరి. ఈ భావములే పాళ్చాత్య|పపంచములోననే 
కాక అంతకంటె విపరీతముగా మన విమర్శకులలోనికి [పాకిపోయి చిత విచిత 
పరిణామములకు దారి తీయుచున్నవి. 


. సాహిత్యము ప్రకృతికి అనుకరణమని ఒక లక్షణమే చెప్పినాడుకాని, 
వారుకూడ ఈ ఆనుకరణము చేయవలెనని విధిగా నియమించలేదు. కాని, మన 
సాధారణవిమర్శకుల బుద్ధి కది విధిగా భాసించినది. ఆ మాటలు తరుచుగా 
పత్రికలో చదువుచుండుటచేత బుద్ధిమంతులై న సాహిత్యవే_త్తలుకూడ దూర 
మాలోచింపక గతానుగతికముగ ఆదేభావము వెలిబుచ్చుచుండుట సర్వసామాన్య 
మైనది. దీని ప్రభావము ఇప్పుడు వచ్చుచున్న సాహిత్యముమీదకూడ వి శేష 
ముగా పడుచున్నది. 


నోరి నరసింహళా 75 


త్రీ 

సాహిత్యము కేవలము అనుకరణమే యెనచో, సృష్షిని అద్దము పెట్టి 
చూపుటే యైనబో, నేడు వార్తాప్మతికలలో _ప్రచురింపబడుచున్న వార్త లన్ని 
యును కావ్యములే అయిపోవును. దేవరాత్షసులను చితించిన మహాకావ్యము 
లన్నియు కావ్యములే కాకుండ పోవును. 


లోకములో నెల్లప్పుడు ధర్మము జయించుటలేదు. బలము తరుచుగా 
జయించుచున్నది. బలము దుర్మార్గుల కున్నను వారే జయించుచున్నారు. నీచు 
లను, స్వేచ్చాచారులన, క ఠినులను, దుష్టులను, బుద్ధిహినులను, విచ్చివారిని 
మనము చూచుచున్నాము. వారిని న్యస్యరూపములలో (ప్రదర్శించినంతమా|త 
మున సాహిత్య మగునా? 


వ్యభిచారులు, వ్యభిచారిణులు కామ[కీడలలో తేలియాడువా రెందరో 


అన్ని కొలములలో కలరు. వారి వ్యాపారములను ఉన్న వున్నట్టు చితిందుటకు 
సాహిత్యము కావలెను. 


ఇట్టి వె ఎన్నియో అసందర్భ పలాపము లన్నియు సాహిత్యముగా పరిగ 
ణింపఒడవలసి వచ్చును. సాహిత్యము (పకృతికి అద్దముగా ఉండవలె నము 
భావము (పబలటచేతనే కవులు, కథకులు అని పేరుగన్న వారు అట్టి అద్దము 
లను పట్టుచున్నారు. అందువలననే అసభ్యవాజ్బయము వృద్ధి గాంచుచున్నది. 
అందువల్లనె సర్వసామాన్యమైన సీరసవిషయములే వందలకొలది (ప్రచురించు 
చున్నారు, కావ్యక ర్రల స్థానమును (వాతగాళ్ళు ఆక్రమించి [ప్రచారము 
పొందుచున్నారు, 


ఆవనీతి, అబద్ధము, దొంగతనము, హత్యలు ఆకర్షకముగా |పదగ్శించు 
సాహిత్యము నానాటికి పెరుగుచున్నది. విద్వేషములు విరోధములు ఉద్యోధించు 
[గంథములే సాహిత్యముగా చలామణి యగుచున్న వి. 


(గంథసమీక్షలు తరుచుగా (గంథము లెంతవరకు నేది జీవితమును 
చ్మితించుచున్నవి ? అను నంశమునే ముఖ్యముగా విచారణ చేయుచున్నవి. మన 
(పసిద్ధప్మతిక లన్నియు |పతిసంవత్సరము సంవత్సరాంతముననో, సంవత్స 
రాదినో గత సంవత్సర సాహిత త్య సమీక్షను విమర్శకు లనువారిచేత చేయించు 
చున్న వి. ఆ సమీక్షలు నేటి బీవనమును పేలవముగా (పదర్శించు (గంథడాలము 


76 సారస్వత వ్యాసములు 


నకు [పాముఖ మిచ్చి పొగడుచు, గతకాలమును చి తించురచనలను సార్వకాలి 
కము లగు రచనలను 'ఈసడించుట పరిపాటి య్రైనది. 


దీని కంతటికి మూలకారణము సాహిత్యము (ప్రకృతికి అనుకరణ 
మనియు, జీవితమును |పతివిందింపవలె ననియు భావములు వ్యావించుటయే, 
విధి సంగతి యటుంగి సాహిత్యము (పకృృతికి - [బహ్మ సృష్టికి అసుక రణ 
మేనా అను విషయము విచారింతము ! 

సూక్ష్మముగా విచారణ చేయగ లవారికి కావ్యము స్మి కాన్మి అనురర 
ణము కాదని వెంటనే స్ఫురించును. కేవలము భాయాదిశములు 
తీయుట చిత్రకళ కానళ్లే ఊరక జీవితమును పతివింవింవబే ముట ఉత్తమ 
సాహిత్యము కానేరదు. 


తో గాఫులు 


కావ్యము సృష్టి యన్నందువలన లోకములో ఎక్కడను లేనిది కావ్య 
కఠరలు సృష్షింతురని కాదు. లోకములో ఉన్నవానినే ఎర్చు, కూడు, చీర్చు, 

ర్పు, ఇత్యాది [కియలవలన మనకు తెలిసిన విషయముల కొత్త పనివించు 
నట్లు చేయుదురు. అది వారి సృష్టివిధానము. 


లోకములో ధర్మము జయించుటే కాక అధర్మము జయించుట యు 
కాంచుచుందుము. అధర్మము జయించుట చూచినప్పుడు మనకు కష్టము కలు 
గును, ధర్మ మందు విర క్రియు కలుగును. ఆదీ యింపుగా నుండడు. ఆందు 
వల్ల లోకవృ త్తమలలో అధర్మము జయించిన భాగముంతో కవులు కావ్య 
ములు పూర్తి చేయరు. ఈ సూూతము ననుసరించి వారు ధర్మపతషరుఎ జయిం 
చిన వృత్తములనే ఏరికొందురు, ఆందువల్ల ఆదికవి వాల్మీకి శ్రీరామవిజయ 
మును వర్ణించు రామాయణమే చెప్పెను. ఆకథ పరిణామమే విపరీతముగా 
ఉండె ననుకొందము. రావణునిచెతిలోనే శ్రీరాముడు మృతినొందె నగుకొందషు, 
అట్టి కథ మనకు సాహిత్యము కలిగించు నానందము కలిగింపదు. అసహ్య 
భావము కలిగించును. అట్టి కథలను కవులు ఏరుకొనరు. 


కూర్పు బహువిధములుగా నుండును. లోకములో జరిగిన రెండు మూడు 
వృ త్తములను ఒక కథలో కలుపవచ్చును. అట్టుకాక రెండుమూడు వస్తువుల 
లక్షణములను కలిపి ఒక వస్తువుగా సృష్టింపవచ్చును లోకములో అశ్వము 


నోరి నరసి ంహశా క్రి 77 


లున్నవి ; మనషు లున్నారు. మనుష్యుల తలలున్న యశ్వముళు కాని, అశం 
ముల తలలున్న మనుష్యులు కాని ఉండరు. కవులు అట్టివి కూర్చి కచ్చించి 
బోరుడ గంధర్వ కిన్నరి కింపురుషాదులను సృష్టించినారు 


కవిసృష్టి బాహ్యసృష్టిలో వలె కలగూరగంపగా ఉండదు. కవులు జాచి 
త్యము ఎరుగుదురు. కరుణ కలిగించు ఘట్టవల నుండి హాస్య పసంగ ములు 
వేరు చేయుదురు ; శృంగార _పధానభాగములనుండి జుగుప్స కలిగించు వర్థ 
నలు దూరము కావింతురు ; లోకములో అసందర్భ (పనంగములున్ను ఆసంబళ్చే 


పలాపమలును ఉండునుకాని ఆవి కవి తన సృష్టైలొ నుండి వచ లి వయును+ 


అనై కవులు తమ కావ్యములలో లోకములో కనబడు కథలను మార్పు 
చేయుదురు. కవుల అతిశయోక్తి పనిద్ధమే. ఉదా త్తగుణము కలవానిని మరింత 
ఉదాత్తునిగను క్రూరుని మరింత (కూడునిగను, వికృతాకారుని మరింత విక్ళతా 
కారునిగను మారు చెసి వర్హింతురు. 


ళో 


కవిసృష్టిలో ఉండు [ప క్రియలు కొన్ని ఇంతవరకు ఉదాహరించితిమి, 
ఇట్టివి మరియ నెన్నో ఉన్నవి. భాష యున్నది. భాషలో పదము లున్నవి, 
పదములలో అక్షరము లున్నవి. సందర్భ్శమునుబర్టి పరుషాక్షరము లున్న పద 
ములనో, లలిశ పదములనో కవి పయోగించును. ఈ _పయోగభేవమునే లాక్ష 
ఈకులు రీతిభేదము లని వివరించిరి. 


కట్టు బహువిధసాధనములతో కవి న్వ్యతంతముగా కావ్యసృష్టి కాపిం 
చును. ఆది హృద్యముగా నుండునట్లు చేయును. ఆతని చమత్కారము లోకో 
తరచమత్కారము. సాహిత్యకారులు కేవలము లో కవృత తములను అనుకరించి 
_పతిబింబింపజేయు వారు కారు. వారు బ్రహ్మ సృష్టికి | పతిసృష్షి చేసిన విశ్వా 
మిత మహర్షివ ంటివారు. వారు చేసిన సృష్ష హృద్యముగా ఉన్నదా లేడా 1 
అనియే విమర్శకులు విచారింపవలె గాని |పకృతికి (పతివింబముగా సరిగా 
ఉన్నదా లేదా ? ఆను విచారణలు చేయుట [పియురాలితో ప్రేమసల్దాపము 
లాడు నవసరములో (వయురాలు కట్టిన నీరవెల ఎంత ? యని అడుగున 
వంటి విరస (పసంగము, 


7a సారన్వత వ్యాసములు 


సాహిత్యము అనుకరణము కాదు సృష్టి యని దాని స్వరూపము ని 
యించుటకు ఇంతవరకు అరిస్టాటిలు తన సాహిత్య [గ్రంథములో చెప్పిన మాట 
లతో _పారంభించితిమి. కాని అరిస్టాటిలువంటి మహనీయుడు ఇట్టి భాంతికి 
లోనయ్యెనా అని ఎవరికయినను సందేహము కలుగవచ్చును. నేటి (గీకథాషా 
విద్వాంసులకును అదే సందేహము కలిగి షపొత్మవాత్మపవతులు పరీషలు చేసి 
అనుకరణ మన్నచోట పునఃసృష్టి యను నర్హమువద్చు వదమే మొదట 
వాయగా దానిని తరా౭తివారు తుడిచి వేసి ఆకర జళబ్ద్బము వాయటకినట్లు ర్రినే 
బడుచున్నదని సందేహముగా నున్నదని (వక టీంచినారు. 


అంతేకాదు. మొదట ఉదాహరించిన వాఠక్యములలో అనుకరణ మను 
శబ్దమే అరిస్టాటిలు (పయోగించినను మరియొకశబము (వయోగించినను ఆయన 
టు 
మతములోగూడ కావ్యము సృష్టియే అని ఆ (గోంథములోనే_ ఇతరభాగములను 
ల సట అల్లో 
ఒట్టి స్పష్టపడుచున్నది. 


“అనుకరింపబడు వస్తువులు మానపుల|క్రియలు. మానఫులు మంచి 
వారుగనో, చెడ్డవారుగనో ఉందురు. కవి యనుకరణసులో మూడు 
విధము లుండును. హోమరుపా[తలను నిజముగా వారున్నరంఏ గొప్ప 
వారినిగా చిత్రించెను. క్రియోపను ఉన్నవారి నున్నట్లు చి తించెను. 
హోమరు, నికోకారిను మానవులను వారున్నకంకి తక్కు పవారినిగా 
చి తించెను.”” 

“కథావస్తువు అనగా కథానాయకుడు ఒక టే అగుట చాలదు, 
ఒక మానవునకు కలిగిన అకుభవములు అనేకముండును. కాని, ఆవి 
యన్నియు ఒక కథావస్తువుతో సంధించుటకు వీలు పడదు. అప్లే ఒక 
మానవుడే అనేకవిధములగు కార్యములు కావించును. ఆవి యన్నియు 
ఒక కథావస్తువులో సంధింప సాధ్యపడదు, ఇది తెలియకనే హెర్కు, 
లీడ్సు, థెసీడ్సు రచించిన కవులు పొరపాట్లు చేసిరి. కాని, హోమరు 


నేర్పువల్ట నేమి, స్వభావసిద్ధమగు ఉపజ్జవల్ట నేమి అట్టి దోషములు 
చెయలేదు, 


“కాబట్టీ ఇతర కళలవలెనే కావ్యములో గూడ కథావస్తువులో 
ఒక్కదానినే అనుకరించవలెను. కథావస్తువనగా ఒక కార్యము [క్రియ 


నోరి నరసింహశాశి 7g 


సంగ్రహ మయిన ఆనుకరణము. కాబట్టి అది ఒకే ఒక కార్య 
మునకు పూశిగా సంబంధించిన ఆనుకరణముగా ఉండవలెను ; దానితో 
సంబంధము కఠ అంగము లన్నియు దృఢముగా నుండి ఆందులో 
ఏ యొక్క అంగము మార్చినను, తీసివేసినను సంపూర్ణవస్తువు పాడగ 
నట్లో మార్పు చెందునట్టొ ఉండవలెను. ఒక అంగము ఉన్నను, లేకు 
న్నను ఒకక యెనచో ఆల్టది ఆంగమే అనుటకు వీలు లేదు.” 


ఈ విధముగనే ఆరిస్టాటిలు అనుకరణశబ్దము వాడినను మన లాక్షణి 
కలు కావ్యసృష్షి యని దేనిని నిర్జశెంచిరో దానినే అతడును ఉద్దశించె ననుటకు 
సందేహము లేదు ఆరిస్టాటిలు మతము నంపూర్ణముగా |గహింపక ఏదో ఒక 
నందర్భమ.లో _పయోగించిన పదమును ఆపార్థము చేసికొని, దానినిబట్టి తమ 
యల్నభావములను పెంచిన పాశ్చాత్యవిమర్శకులవలనను, వారినికూడ సరిగా 
అవగాహాన చేనకొనని కొందరు మన విమర్శకులవలనను, దురభి పాయములు 
లోకములో వ్యాపించుచున్న వి, 


సాహిత్యవిదులు సాహిత్యము ఆనందము కలిగించు నూతనసృష్టి 
యనియు, కవికి స్వాతం_త్య మున్న దనియు ఏకగ్రీవముగా నంగీకరించిరి. 


ము 


శా బాత్య(పయోజనము 


ఇ 
కావ్యము లెందుకు వాయుడురు? కావ్యము అందుకు చదువుదును ? ఈ 
లోకయాతలో కాలహరణమునక్కు వినోదమునకు పనికివచ్చు చతురంగము 
చీట్లపేకవంటి |క్రీడలవంటిదేనా కావ్యాలాపము కూడను? లేక అంతకంటె దానికి 
విశేషపయోజన మేమైన కలదా ౪ 


దీనికి ముందుగా వచ్చు సమాధానము కళకు (ప్రయోజనము కశ! 


Art for Art's safe! కళకు ఇతర [ప్రయోజన ముండడు. ఆది ఉపయోగ 
కరమైన సామాన్యలోక ములోని వస్తుజాలమువంటిది కాదు. 


86 సారన్యత వ్యానములు 


“సైర్రభ:ములేల జీ జమ్ము పుష్పవజమ్ము ! 


చందికల నేల వెద జల్లు చందమామ ౪ 
ఈ విధముగా ఎదురు _పశ్నలతో ముఖ్యముగా కొం దరు కప్పులు, కళొకా 
రులు సమాధానము చెప ప్ప యత్నింతురు, 


ఈ మాట యు'కముగానే భాసించును. కలము |వాయుటకు ఉపయోగ 
పడును. దాని అందము కళ. అందముగా బేబున్నను రలము వొగుగా (వాయ 
వచ్చును. పాలు తావు పాత్ర ఉపయోగము విలు [తొవుటశేగాని దానిచేతలో 
ఆకారములో ఉండు సొగసు కళ. ఆ కళ లేకున్న ఏ నంకరటింకర పత తతో 
(తావనను పాలు కిలో దేర ఉపయోగవడునుగిదా ! మనలను శీతాతపముల 

నుండి రషించుటకు ఏకాంతనివానమునకు గృహముల. నీ ర్మి లచుకొనుచున్నాముం 
అవి పొరలు తప్పించి కట్టినను, పౌచ్చుతగులతో రిట్టినను వాని ఉపయోగము 
కొరతపడదు. ఆది మనోహరముగా నుండపటినని మున మేంతో (వయిత్నిం 
తుము. అది కళ వన్తువు ఉపయోగము చేరు. దాని కళ ఎరు రళ [వంసజ 
నము కళయే. దానివల్థ ఉపయోగము కనబడదు, 


ఈ విధముగా కళకు సర్వసామాన్యముగా కనబడు ఉపయోగము తీ 
దగుటఓ సత్యమే, రాని, నూక్షుద్యష్టితో పరిశీలించువారిరి కళకు | ప.షాజనము 
కళయె ఆను మాటకు అర్థము లేదని న ఎప్టవడగలదు. స న్తువూ, దాని (పయోట 
నమూ ఎన్నటికి ఒక్కటే కానేరవు. ఆదై ఇత వేదాంతవిషం చములలో ఏమో 
కాని, సామాన్య లోకవృత్తము మా|తము వస్తువు, దాని |[పయోజనము భిన్న 
ములుగానే ఉండును, (వయోజన మస్టశిం పక వందిబుదధికూడ ఎంధును [వవ 
రింప డని సంస్కృత నూర్తి యున్నది. అట్టయినచో Wy 
మంద బుద్దుల కంచె నిక్సషలా ? ఆది కానేరదు. కావ్యమునకు (ప్రయోజన 
మొకటి ఏదో ఉండియుండవళలె 


కొని, కావ్యములకు (ప్రయోజన ముండుట ఆడి యేదో కొవ్యగొరవ 
మును దగ్గించుట అను భావము కలవారు పలువు రున్నారు. అందులో నేటి భావ 
కవులు _పధానులు. వారు వెంటనే తమ కవితానృష్టి అనుభవము వర్ణింతురు. 
“ బహ్మాండములో మధ్యమధ్య అవ గ్ర మమున కారణములవటన గాలివానలు 


నోరి నరసింహశాస్త్రి §! 


చైలరేగి శాంతించున ట్రై, మా హృదయములలో గూడ భాదో, దేకము సెల్లు 
రేగును. పాలపొంగువలె అది కావ్యరూపమున వల్చ్దువయె (పవహించి శాంతిం 
చును. ఆంతేకాని మా కావ్య సృషపైకి వేరు (వయాజన మేమియ నుండదే |!” 


ఇట్లు వారు తెలుపు మాటలు సత్యములే. భావోదేకము లేనిది భావకవి 
త్యము చెప్పుట తగదు. అట్టది లేక చెప్పినవారిది పేలవముగా నుండును, ఆది 
కవిత్వమే అనిపించుకొనదు. కాని, భావకవులను కొన్ని (పశ్నలు చేయుదము. 


మీరు భావో(దేకము పట్టలేక వాసితిరి, సరే కాని మీ కావ్యములు 
ఆచ్చు వేయించు "అందుకు ? వానిని పదిమందికి వినిపించి బాధించు బుందుకు * 
నీ కేదో దుఃఖము కలిగి కరుణగీతములు (వాసి, వాని రూపమున ఏడ్చితి వను 
కొందము. కాని నీ ఏడుపు నీవే వఏడ్వక ఆవి ప్రచురించి లోకము నంత టిని 
ఏడ్చించు టెందుకు ? నీ వొక కన్యను వలచి (పేమ భరింపలేక (పేమగీతము 
లాలపించుటతో ఊరుకొనక మా కందరకూ అవి వినిపించుపెందుకు ? నీకు పని 
లేక |వాసినప్రే వినిపించినా వనుకొన్నను, మే మందరము నీవలె పని లేని 
వారము కాది ! 


ఈ |పశ్చలకు ఉత్తర మీయలేరు వారు. కేవలము హా 
కొరకే వారు కావ్యసృష్షి కావించినా రనుకొన్నను, కావ్య[పకటనమునకై నను 
ఏదో పయోజన ముండ వలెనని అంగీకరింపక తప్పదు. 


ఆదియుగాక ఈ హృదయశాంతి పక్షమునకు ఇంకను ఎన్నో ఆపత్తు 
లున్నవి. కావ్య సృష్టిలో కల్పన, శిల్పము, కళ కూడా కలవు. ఈ వాద మంగీ 
కరించినచో వానికి స్థానము లేకుండ పోవును. మరియు నిది ఆత్మానుభవము 
వర్షించు క్షు[ద్రకావ్యమలకే కాని దృశ్య,_ప్రబంధములకు, క థాకావ్యములకు ఎంత 
మా(తము అన్వయించదు. కొబట్టి సాహత్యము నిషయోజక మని ఎన్ని విధ 
ముల వాదించినను ఆ వాదము నిలువదు. 


సత్యా వ్యరచనము చేసిన కవికి తరుచుగా యశస్సు వచ్చును. మి తుల 

చేతను, శిష్యులచేతను పలుమారులు పలు ప[తికలలో వాయించుకొనుటచేతను, 

సభావేదికలలో సమ్మానములు పొందుటచెతను కలుగు కేవల పకటన కాదు 
[| 


82 సారస్యత వ్యాసములు 


యశస్సు. సహృదయుల మెచ్చు, బహుకాలము నిలుదుటబే సత, వులకు 
(వౌ ప్తించు మహాభాగ్యము ఈ యశస్సు. అది పుణ్యస్వరూపమైన కీర్తి. ఇగి 
కావ్యవయోజనమె కాని ఇది కవికే అన్వయించును. కాని పాఠకులకు 
కాదు, 


కొంచెము హెచ్చుతగ్గగా యశస్సువంటిదే ధనమును. కొన్నికొన్ని కాల 
ములలో ధనలాభము సత్కావ్యక ర్రలకు కం'కు ఆనత్కావ్యక ర్తలకే లభించు 
చుండుగాక | కొన్ని కొలములలోనై నను మహాకవులు తమ కావ్యముల వలనే 
ధిన మార్టించిరి గనుక ఆర్థలాభమకూడ కావ్య|వయోజన మనదగును, కాని 
ఇదియును కవికి కలుగదగిన |పయోజనమే కాని పాఠకులకు కాదు. 


కాబట్టి పాఠకులకు ఉపయోగించు మరియొక వయోజన మేదో సాహి 
త్యమున కుండవలె, మనము సాహిత్యగంథములను పర్యాలోకనము చేసినచో, 
ఆ (గ్రంథపఠనము వలన మన కెంతో లోకజ్జానము కలిగిసట్టు వెంటనే (గ్రహిం 
తుము. సీత సావిత్రి అననూయ వంటి మహాపతి వతలు మనకు న్ఫురింతురు. 
[దౌపదివంటి మానినులు, ఆం|డో మెక, పెనిలోపీ ప 
తురు. (శ్రీరాముడు ధర్మజుడు ఒడిస్సియను తెలియవత్తుకు. బహుకాలము 
లలో బహుదేశములలో ఒహువిధముల శ్తీపురుషలు, ఐరల బహువిధముల 
వృత్తములు మన కెరుకవడును. ఎంత స్వానముభవమున్నవావై నను స్వయముగా 
తెలిసికొనలేని అనేక విషయములు మనకు కావ్యములు చదువుటచే తెలియవచ్చు 
చున్నవి. ఇట్లు కలిగిన లోకజ్జత వలన మనకు వ్యవహారజ్ఞానము కలుగు 
చున్నది. ఇది కాన పయో జనము ! 


ంటి బుద్ధిమంతులు ఖాసిం 


కావ్య్యపయోజనములలో వ్యవహార జ్ఞానముహడ ఒకటి యనుటకు సందే 
హము లేదు. కావ్యములు చదువకున్నను, చరితగంథములు, అర్గనీతి, దండ 
నీతి మొదలగు వ్యవవార్మగంథములు చదువుటచేతనే వ్యవహార వే_త్రలు కావచ్చు 
కదా ! కావున నిది సాహిత్యగంథముల పత్యేక పయో జనము కానేరదు. 


కాబట్టి కావ్యమునకు ఏదో గొప్ప (పమోజనముండవలె, ఒకవేళ ఆ (వ 
యోజనమే ఇతర సాధనములచేత సిద్ధించినన్కు కావ్యము దానినే సాధించుటలో 
మరియొక మార్గమైన ఆవలంవింపవలెను, కావ్యము తన రమ్య స్వరూ పముచే కలి 


గించు ఆనందముతో పాటు ఏదో లోకసం గ్రహము కావించుచుండ వలే. ఉత్తమ 


నోరి నరసింహళా స్రీ 88 


కావ్యము లన్నియు మన కేదో సదుపదేశము ననుగహించుమున్నవి. ఆ పయో 
జన ముండుటచేతనే సత్కావ్యములను మనము ఆదరించుచున్నాము. సత్కవు 
లను గౌరవించుచున్నాము, 


వి పవినోదకునివలె కావ్యక_ర్తయు పదములతో గారడీ చేయును; బంద 
జాలికునివలె మాయాలోకము నాతడు నృష్టించును ; చాటుకారునివలె చాటు 
వాక్యము లాడును ; చ్మితకారునివలె మనోజ్ఞవర్ణమ.లు భాసింప జేయును; 
విగహశిల్సివలేె రూపములు గండరించును ; గాయకునివలె తాలమానములతో 
తల లాడింపజేయును ; నృత్యము చెయు విలాసినివలె సర్వావయవ చలనము 
లతో మనస్సులకూడ నాట్యము చేయించును. కావ్యకర్త అంతటితో తృప్తి 
నొంది యూరకుండడు. ఆతడు సదుపదేశము చేయు ఉపదేష్ట, 


ఉపదేశము కావ్య(పయోజన మన్నచో వేద శాస్త్రములలోను, మత గంథ 
ములలోను, నీతి గంథములలోను ఉపదేళ మున్నది కదా! కేవల పురాణము 
లలోగూడ ఉపదేశ మన్నదికదా | కావ్యములు చేయు నుపదేశములో విశేష 
మేమి ? ఆను (పశ్న పుట్టును. 


శాస్తాదులు చేయు ఉపదేశముకలె కావ్యములును చేయుచు? న్నవి, ఉప 
దేశ విషయములో వానికి కావ్యములకు భేదము లేదు. ఉపదేశించుటలో అవలం 
వించు మార్గములో నె వాసికీ, కావ్యములకు తారతమగ మున్న ది. 


తక్కినవానిలో కొన్ని ఇది చేయుము, ఇది చేయవద్దు అని శాసించును. 
ఆ శాసనములు దృఢచిత్తుల క కాని ఇతరులకు తలకెక,_ వు. మరికొన్ని మంచి 
మాటలతో మి[తునివలె నుపదేశించును, ఆవికూడ నందరికి రుదింపవు. 


మరి కావ్యములో ? అవి మన (పేమపాతయెన |పియురాలివలె చాటు 
వాక్యములతో వాచ్యముగా చెప్పక, వ్యంగ్యవై భవముతో మనకు కార్యా కార్య 
ములు హృదయంగమముగా నుపదేశించును. ఈ పద్ధతి పరిణతబుద్ధులకే కాక 
మందబుద్ధులయిన సామాన్యులకుగూడ సుఖముగా మనస్సులో హత్తుకొనును. 
పరిణత బుద్ధి కలనారికిగూడ శాస్తా9దులవలనకంకె సుఖతరముగా, పంచదా 
రలో పొగిగిన జౌొషధమువలె ఉపయోగవడును, 


84 సారస్వత వ్యాసములు 


ఉపదేశము లోకోపకారక మైనదిగను, జగత్పతిషకు సహకరింపగలది 
గను ఉండవలెను. ఆట్టి ఉపదేశములు చేయుటకు అధికారము కలవారే మహో 
కవులు, వారి కావ్యములు అపరిమిత | పయోజనము కలవి. వారు ఈ జన్మ మే 
కాక అతీతానాగత జన్మ కోటులును, ఈ లోకమే కాక అనేక కోటి [బహ్మాండము 
లును, ఈ కాలమేకాక ఆద్య్యంతరహిత మైన కాలపురుషుని స్వరూపమును, మన 
స్సులో స్థిరముగా నిల్పుకొని ధర్మనిష్టు లై లోకుల కాశ్వతనిర్వృతికి తోడ్పడ 
గలవారు. ఆందువలననే వారు బుషులు. “నాన్ఫషిః కురుతే కావ్యమ్‌" అన్నారు 
పెద్దలు. 


ఊఉ త్తమ కావ్యరచనచేత మయూనరాదుల్తై న పూర్వకవులకు, అమంగ 
శము శాంతించెనని (ప్రసిద్ధి కలదు. నేటికిని బుషి పో కములై న శ్రిమదామాయ 
కాది మ హాకొవ్యములను, శుభాకాంకు లయినవారు నియమముతో పారాయణము 
చేయుచున్నారు. మంగళము కలిగించుటకూడ కావ్య_పయోజనములలో ఒకటిగా 
చెప్పవచ్చును. 


బుషులని కావ్యక ర్రలు గౌరవము పౌందినడి ఒక మన దేశములోనే 
కాదు. (గీకుదేశములో హోమర్‌, జుడరూలో సాలమన్‌, డేవిడ్‌ ఇత్యాదులు 
పారసీకములో జొరాస్టర్‌, చీనాలో కన్ఫూషియనస్‌, లయట్ట్‌ ఇత్యాదు లందరు 
వారి వారి భాషలలో బుషులని అర్థము వచ్చు గౌరవపదముఐతో నిర్దేశింప 
బడినవారే ! 


సాహితీసమితి-సాహిత్యకృషి 


C9 


సాహిత్యరంగమున వివిధళాఖలలో స్వతం తముగా కృషి చేయుచున్న 
కవులు, రచయితలు సభ్యులుగా ఉన్న సాహిత్యసంస్థ సాహితీనమితి. ఇందలి 
సభ్యు లందరు స్వతంత్రులు. ఎవరి నిర్మాణమార్గము వా రనుసరించువారేకాని 
ఒకరిశాసనము అనుసరించువా రిందులో ఎవ్వరును లేరు. భాషలో గాని, భావ 
ములో గాని, విధానములో గాని = ఇప్రే ఉండవలె నని వారిని సమితి సూత్రము 
లచే నియమింపదు. వస్తువునకు అనుకూలమైన విధముగా సహృదయులకు 
ఆహ్లాదజనక మయిన రచనలు చెయుటే ఇందలి సభ్యుల ఆదర్శము. 


నియతికృత నియమరహితము, వ్లోదైక మయము, అనన్యపరతం (తము, 
నవరనరుచిరము అగు కాన్యనిర్మాణమే సామితెయుల వపరమావది ! 


అవ 
కేవల సాహిత్యకృషికే అంకితమైన [పథమప|క్రిక “సాహితి.” ఆ పతి 
కను కొంతకాలము సాహితీసమితి నిర్వహించినది. “సాహితి” పుట్టిన నాటికి 
“భారతి” లేదనియు, “ళరద”కూడ పుట్టలేదనియు గమనింపదగినది. 


సాహితి తర్వాత “సఖి” అను సాహిత్య పతికను ఆధేమార్లముశ మరి 
కొంత కాలము సమితి నడిపినది. 


సాహితి, సఖి అప్పుడు (పచురించిన కావ్యములు, కథలు, నాటికలు 
మార్గదర్శకములై నేటికిని నవ్యాంధసాపిత్యములో అృగస్థాన మలంకరించు 
౧ ఆ థి 
చున్నని. 


ఆ 
సమితి కవులలో కొంతమందిని స్మరింతము ! 


66 సారస్వత వ్యాసములు 
భావక విత్వముతో దేశమును ఉజ్జూత లూగిందిన దెపులవల్లి కృష్ణళా గ్రే, 
వేదుల సత్యనారాయణశా స్త్ర సమితి క వులు. 


నండూరి వెంకటనుబ్బారావు తన = ఎంకిపొటల”తో గాలిదుమారము 
రేవినాడు. 


రాయ పోలు సుబ్బారావు తెలుగుకవితలో నవ్యత ముందుగా తెచ్చి 


పాటనక వితామార్గ ములకు చైతన్యము క లిగించిగిదు* 


సంస్కృత మహాకవుల రచనావిదానమందు ఆఅభిమానముండియు. ఆతి 
నవీనులకును సన్నిహితు డయినవాడు సమితి సభాపతి శివళంకరకొత్రీ. 

ఆధునిక కావ్యములలో పూజ్యత గణించిన ఫొందరనందయు రచించిన 
కవు లిద్దరిలో ఒకరగు కాటూరి వెంక టేశ్వరరావు సమితి సభ్యుడు. 

పుట్టపర్తి నారాయణాచార్యులు “ శివతాండవము ” ఇత్యాది కావ్యము 
లతో ఆం ధదేశమను ఆనందతాండవ మాడిందుచుర్నాడు. 


మొక్కపాటి కృష్ణమూ_రి “ విరహి " మొదలగు చక్కని గేయము 
లెన్నో రచించినాడు. 


కరుణశ్రీ మొదలగు అనేక కాన్యములతో ఆంధులహృదయపీథములలో 
ఆవేశించి యున్నవాడు జంధ్యాల పాొపయ్యకశాన్ర్రి. 


“ఏరగాథలు”" రచించినాడు కూచిభట్ల | పభాకరళార్రి. 


పాదుకాసహసము, హర్షచరితము ఆంఫ్రీకరించి స్వయముగా పొఢ 
కావ్యములతో ** కుసుమాంజలి ” సమర్పించినవాడు కొమాండూరి కృష్ణ 
మాచారుకైలు. 


విభాంతామరుకాదులు రచించినవాడు పిలకా గణపతిళా న్ర్రీ* 


ఎన్నో (గ్రీకుకథలు రచించి శ్రీ దేవీభాగవతము వంటి ఉద్గింథమః 
ఆం|ధీకరించుచున్న వాడు సమితి కార్యదర్శి నోరి నరసింహశా శ్రి. 


చోరి నరసింహశాస్త్రి క్ష ప్ర 


గాథాస ప్రశతి, నిశ పాలనసధము ఆం(ధికరించి కామనంజీవన మను మహో 
కావ్యము రచించి (ప్రస్తుతము తురీయా (శమము స్వేకరించి నృసింహ భారతీ 
స్పా ము లయినవాడు గట్టి లమ్మీన రసింహశాత్ర్రా* 


తన గయకృశతులతో ఆంధధుల నాక రించిన అడివి బాపిరాజు, “బ్బందా 
వనముి'తో పులకింపజేసిన చామ శ్రీ రాజశేఖరరావు, “బిక్షువు, కల్యాణి” 
వంటి లలితక్సతులతో సంధ్యారాగము పదర్శిందిన కొడవటిగంటి వెంకట 
సుబ్బయ్య తమ భౌతిక దేహములు చాలించినను కీ ర్రికాయములతో కాన్యరూప 
మున నిలిచియున్నారు+ 


నేటి సాహితకససంపమల్‌ (పముఇ స్థానము వహిం ంచుచున్న కథానికల 
నిని సమ ర్ధత తతో నిర్వహించుచున్నవఐ వారు 


చింఠా దీక్షితులు రచించిన చెంచుదంపతులు, శిలా పతిమ ఇత్యాదిక థలు 
ఆంగ్లేయాది భాషలలోనికి అనువదింపబడి మన్నన లందినవి. ఆయన “*ఎకా 
దశొకథల సంపుటిని సాహిత్య ఆకాడెమీవారు భారతీయభాష లన్నిటిలోనికి 
అనువడించుచున్నారు. 


అద్వితీయములని |పసిద్ధి గన్న భోగీరలోయ, నరపతి, హిమాలయరశ్మి 
ఇత్యాదికముగా ఉత్తమ కథలు అడివి బాపిరాజు రచించెను. 


బహువిధములుగా ఆలోచనలు రేపునట్టి పంచవటి వంటి కథలు శిరోమణి 
(వాసెను. 


మల్లాది రామకృష్ణశా స్త్ర “కథలు నిజముగా మణిదీపాలు, వానిలో 
బవ[గంథ పరిచయము స్వతం|తమగు శయ్య న్యక్త మగుదుండును, 


సామాన్యుల కుటుంబములలోని ఆర్హ్రత, హాస్యము వ్యక్తి కరించుచు 
హృదయాహ్షాదకరముగా “కాంతం కథలు ఇత్యాదులు అపూూర్యముగా [వాసి 
మునిమాణిక్యం నరసింహారావు తెలుగువాణిని రంబింపజేయుచున న్నాడు, - 


88 సారస్వత వ్యాసములు 


హాస్యము, కరుణ - రెండు ముఖములు గల ఒకే మ్లూర్చియని సిరూపిం 
చుచు * ఏకోదరులు ” మొదలగు ననేక కథలు రచించినాడు మొక్కవాటి 
నర సింహశాన్త్రి, 

నీలకంఠం కథలవంటి _పౌఢరచనలు చేసినవాడు శివళంకరళాశ్రి. 

బాబూరావు కథలు మొదలు పెట్టినచో తుదవరకు లాగుకొనిపోవును. 


సమితి కథకులు పలువురింకను కలరు. వారందరు కథాన్యరూపము 
అవగాహన మొనర్చుకొని ప్రథమమునుండియు కథారచన సాగించినవారలే. 


అ 

ఏకాంక నాటికారచన తెలుగులో ఆరంభించిసవారు నమితి సభ్యులే. వారి 
ఏకాంకికలు ఆం|ధవాజ్మయములో, చిర కాలము నిలువ గలవి. 

నోరి నరసింహకాన్త్రి ఖే భిక్షిణి, సోమనాథ విజయము, ళబ్దవేధి, 
సర్పన్మ్యతము, పతంగయా(త - ఇత్యాది నాటికలు రచనాబై విధము, పటు 
తము (పదర్శించును. 

కైలాస శిఖరము, చ,కవాక దంపతులు, వరూధిని, దసరా దిబ్బ ౫ 
మొదలగు నాటికలతో చింతా దీక్షితులు ఉన్నతభావశిఖరము లధిరోహింప 
చేయుచున్నాడు. 


మల్లాది విశ్వనాథక విరాజు శతాధిక నాతికలతో నాటకరంగమును ఉ ౪ 
జింపజేసి కీ ర్రివదము చేరినాడు, 

మొక్కపాటి నరసింహశాన్రీ మొక్కుబడి; శివశంకరళా న్ర్రీ న్రీ విరోధి; 
శిరోమణి పరివర్రనము ఎన్నటికి మరపురాని ఉత్తమ నాటికలు. 

తన రేడియో నాటికలతో కవితామాధుర్యము వెదజల్లినవాడు దేవులపల్లి 
కృష్ణశా స్రీ. ఆతని శర్మిష్ట, ధనుర్దాసు, గుహుడు (పసారమునందిన నాళ్ళలో 
అవి చిలికిన కవితామృతరనము నేటికేని తెలుగువారి హవృదయములకు చల్లదనము 
గూర్చుచున్నవి. 


teh 


యు 


కేవల పద్యనాటికలు కూడ ఆంధనాటకరంగమున |పదర్శనయోగ్యము 
లని నిరూపించినాడు శివకంకరశాన్రి. పద్మావతి, దీకిత దుహిత, కవి[పియ = 


నోరి నరసింహశాన్ర్రి 89 
మొదలగు పద్యనాటికలు ఆయన కావ్యశిల్పమునకు మచ్చుతున కలు. ముసల్మా 
నులు కాన్సాంటినోపిలు పట్టుకొనగ్యా అక్కడి విద్వాంసులు యూరప్పుభఖండ 
మంతట వ్యాపించుటచే అక్కడ లలితకళలలో కలిగిన నూతనోజ్జ వనమున 
గూర్చిన గంథము లెర్నెయో పుట్టిన విం కాని ముసల్మా ములు కాశ్మీ కము. 'పవెే 
శించి శారదాపీథము నిర్యూలింపగా, అక్కడ నుండెడి ఉద్దండపండితులు 
భారతదేశ మన్నియెడల వి న్తరిల్రి, దేశమును కుంకుమరంజిత మొనర్చి కస్తూరి 
వాసనలతో గుమాళింపవేపిన 5 విషయమే మన చది; తకారుబు చక కాగా ఇంత 
వరకు సరిగా గు ర్రింపనేలెదు, శివశంకర కృతులలో ఆ కాశ్మీరపండితుల 


విద్వదెక సాధ్య మగు లలితకావ్య సృష్టి తపముగా (పతిబింబించుచుండును. దాని 
విశిష్టత సహృడయులకే గాని అవగతము కాదు. 


పద్యనాటికలే కాక్క యక్షరాతి, నోణకజాయ, సహజ యానపంకి - 


మొదలగు గీతికా నాటికలుగూడ ఈతడు రచించెను. ఆవి కాశ్మీరము నుండి 
వచ్చిన మేలి కుంకుమపువ్వువలెనే నేతపర్వము చెయుచు సువాసించుచుండును. 


సారస్వతళాఖలలో దేనికి చెందునో నిర్థారణ చేయరాని ఆహ్హా కార కరా 
ఖండము ఆయన వకుళ మాలిక. 


నోరి నరసింహకార్రి భాగవతావతరణము, షజ్దవతి మొదలగు పద 
గేయ నాటికలును చెప్పదగినవి. వావిలాల సోమయాజులుకూడ పద్య గేయ 
నాటికలు రచించెను. 


9 
నేటి నవలాకారులలో ఆ గగణు్యుడు అడివి బాపిరాజు. ఆతసి“నారాయణ 
రావు” విశ్వకళాపరిషత్తు బహుమాన మంది, నేడు అకాచెమీవారిచే భారతీయ 
భాషలలోనికి తర్జుమా చేయబడుచున్నది. ఆతని “హిమబిందు” ఉత్తమ నవల. 
గోన గన న్నారెడ్డి, తుఫాను, కోణంగి మరపురానివి. 


నోరి నరసింహకాన్ర్రి ““'నారాయణభట్టు” తెలుగుభాషా సమితి బహుమతి 
నందినది. రుదమదేవి అకాడెమీవారిచే భారత దేశభాషలలోనికి ఆనువాదము 


(12) 


90 సారస్వత వ్యాసములు 


చేయబడుచున్నది. ఆ రెండును మల్దారెడ్డితో కలసి కవితయమువారి కాలము 
లను (వదర్శించు చారి తక నవలలు. 


మొక్కపాటి నరసింహశాస్త్రి “ బారిష్టరు పార్వతీళశము ” జగ్యత్పసిద్ధి 
నొందిన హాస్యనవల. 


కథాసరిత్సాగరము [ప్రానీనకథాసాహిత్యములో _పధానమైనది. ఆ బృహ 
ద్ల్భంథమును ఆంధధ్రీకరించినవారు శివశంకరశా స్రీ, కృ త్తివాసకీర్టులు. అరై 
పసిద్ధి కన్న జాతకకథ లన్నియు పానీభాషనుండి ఆం|ధీకరించినాడు శివ 
శంకరశాొన్ర్రీ. 


వాల్మీకి రామాయణము బహువిధముల నెందరో ఆం|ధ్రీకరించినారు. ఈక 
మధ్య ఆం|ధప|త్రికలో వచ్చిన శిరోమణి రామాయణము ఆం(ధలోకమును ఆక 
ర్షించినంతగా మరి ఏ రామాయణమూ ఆకర్షించలేదు. 


రా 

ఇప్పుడిప్పుడు బాల వాజ్మయ ముమీద దేశములో మోజు వ్యాపించు 
చున్నది. కాని ఇప్పటికి 86 సంవత్సరములకు పూర్వమే దాని అవసరము 
గుర్తించి చింతా దీక్షితులు చిట్టిచిట్టి కమలాలు, వరహాలతల్లి, బాజాలు, రానాన్ను 
మొదలగు రమ్యమయిన గేయములు రచించినాడు. ఆతని లీలానుందది, 
శంపాలత వంటి కథలు, జగద్విఖ్యాతులగు ఆండర్సను వంటి కథకులు (వాసిన 
కథల కెంతమా[తము తీసిపోవు. ఆయన సూరి.సీతి-వెంకి తెలుగు బాలల 
ముద్దునడకలు అద్దములో వలె (పదర్శించును. ఆయన లక్క-పిడతలు ఎకాడమీ 
వారి బహుమతి నందుకొన్నది. 


శివళంకరశా స్రీ మురారి కథలు బాలవాజ్మయములో విశిష్టస్థాన మాక 


నోరి నరసింహళాన్రి ఈ మధ్య (ప్రచురించిన కర్పూరద్వీపయా త 
అపూర్వమైన స్వతంత రచన. పిన్నలకు పెద్దలకు సుబోధ మగునట్టు భారతీయ 
భావశిఖరములు అందులో అందింపబడినట్టు విమర్శకులు చెప్పుచున్నారు. 


నోరి నరసింహళా స్త్రి 91 


క్‌ 

ఇంగ్నఘలో లాంబు మొదలగువారు |వాసిన ఎస్సే వంటి వ్యాసరచన 
తెలుగుదేశము పూర్వ మెరుగదు. ఆ లోటు “మణి్కిపవాళము”తో వావిలాల 
సోమయాజులు తీర్చినాడు. అల్లి విశిష్టవ్యా సములు రచించినవారిలో కాటూరి 
వెంక పేశ్య్వరరావు గణ్బ్యుడు. ఆయన “దర్బారు పాయరు ఇత్యాది వ్యాసములు 
మరల మరల ఆనందముతో ఆలకింపదగినవి. 


me) 

పదర్శనయోగము లైన నాటకములు [వొసినవాడు వావిలాల సోమ 
యాజులు. అతని నాయకురాలు, వసంత సేన నాటకరంగమును బహుపర్యా 
యము లలంకరించిన వె. 

భ క్రిపారవళ్యమును (పదర్శించు చింతా దీక్షితులు “శబరి” అద్వితీయ 
మయినది, 

రాయ్యపోలు సుబహ్మణ్యము “కొండ ఏడు” స్మరింపదగినది. 

సంస్క పతే ములు అనేకము ఆం ధీకరించినాడు గట్టి లత్మీ నరసింహ 
కొర్ర భాస నాటకము లన్నియు ఆత డాం(ర్రీకరించినాడు. 


సంస్కృత నాటకములు చక్కగా ఆంధ్రీకరించినవారిలో కాటూరి వెంక 
పేశ్వరరావు ప్రత్యేకముగా గుర్తింపదగినవాడు. 


C909 

సాహితీసమితి సభ్యులు కేవల కావ్య సృష్టితో తృ ప్రిపడలేదు. 

కురుగంటి సీతారామయ్య . నవ్యసాహిత్య ఏథులు నవ్యసాహిత్యమునకు 
గౌరవస్థానము తెచ్చినది. అదే రెండవము[దణములో పిల్లల మట హనుమంత 
రావు సహాయముతో విస్తృతి నొందినది. 

అదిగాక సాహిత్యస మీక్ష మొదలగు సమీజాత్మక వాజ్మయము పిల్లల 
మణి వి స్తరింపజేసినాడు. 

. ఆల౦కారళాస్త్రములో నిష్టాతు డయిన జమ్ములమడక మాధవరామశర్మ 

నవరసగంగాధరము భాషానమితి బహుమాన మందుకొన్నది. ఆతని ప్రతాప 


92 సారస్వత వ్యాసములు 
రుదీయము సాహిత్యదర్శనమునకు సమ(గవ్యాభ్యానము. కావ్య|పకాశిక, ధ్వని 
సారము సాహిత్యస్వరూపమును (ప్రదర్శించు ఉ త్తమ గంథములు. 


పంతుల లక్మీనారాయణశాన్రి ధ్యన్యాలోకము ఆంధకరిందినాడు. ఆది 
విద్వత్పరిగాహ్య మైనది, 


సూర్యదేవర సంజీవదేవ్‌ చి|తలేఖన విమర్శలు భారతదేశ మంతటను 
మన్నన లందుచున్న వి. 


మొక్కపాటి కృష్ణమూర్తి స్వయముగా కవి. చితకారుడే కాదు. అతని 
వ్యాసములు లలితకళలను గూర్చిన స్వరూ పజ్జ్ఞానము వ్యావీంపజే యుచున్న వి. 
చ” “వలా అజ 


వసంతరావు వెంకటరావు రచనలు ఆధునిక విజ్ఞానశాస్త్ర విషయనులనే 
వాజ్మ యసృషకి అనుకూలముగా ఆక ర్రించుచున్నవి 
చ బి 


గిడుగు రామమూర్తి సాహితీసమితిలో గౌరవ సభ్యుడుగా ఉండెను. 
ఆయన భాషాసేవ వేరుగా చెప్పబూనుట సాహస మనిపించుకొనును. 


CD 


సాహితీసమితి 1919 లో |పారంభ మైనది. 18944 లో జరువవలసిన 
రజత్రోత్సవము ిక--2- 1946 న గుంటూరులో వై భవముగా జరుపుకొన్నారు. 


రజతోత్సవానంతరము నూతనసభ్యు లెందరో చేరినారు. ఇంకను చేరు 
చున్నారు, 


సమితి సర్వుతోముఖముగా ఇంతవరకు చేసిన సాహిత్య కృషి ఇందులో 
దిజ్మా(తముగ |పదర్శింపబడినది. 


సమితి సభ్యు లింకను కృషి చేయుచున్నారు. ముందు ఇంకను ఉత్సా 


హాతిశయముతో ఇతోధికముగా సాహిత్యోపాసనము కావించుటకు ఉవ్విళ్శూరు 
చున్నారు, 


సృతంతభారతములో 
చరిత రచన 


అ 
కవులకు, సాహిత్యపరులకూ చరిత్రోపన్యాన మేమని మీలో కొందరికి 
ఆశ్చర్యముగా ఉండవచ్చును. చర్మితలో విశేషపరిశ్రమ చేసిన ఏద్వాంసు 
లీ సభలో ఉన్నారు. ఆట్టివారికీ ముఖ్యముగా మా మా బోంట్లము ఇట్టి ఉపన్యాసమున 
కుష|క్రమించుట సాహసముగానే కాక అ. కను, వవేశముగా కూడా అనిపించ 


వచ్చును. కాని పాతహద్దులన్నీ అతికమిసష్తున్న ఈ కాలములో, ఈ కొత్త 


హద్దులు సిలువగల వంటారా * 


ఆంధచర్నితలో, అందులో ముఖ్యముగా, శాతవాహన చాకుక్యయుగ 
ములలో, విశేషవరిశ్రమ చేసిన (శ్రీ భావరాజు కృష్ణారావుగారు ఈమధ్య నాటి 
కలు |వాసియుండుట మీరు చూచి ఉందురు. మరియు మా మితులు, ఆంధ్రుల 
చరితల్లో, అందును కాకతీయయుగములో నిధియైన, శ్రీ డాక్టరు మారేమండ 
రామారావుగారు ఎన్ని నాటికలు (వాసినారు + అట్టి చరి తకారులు వాజ్మయ 
రంగములోనికి చొచ్చుకొని వచ్చుచున్నప్పుడు మా బోంట్లము కొందర మైనా 
వారిచరి[త రంగములోకి జొరబడడము తస్పంటారా * 


మరొకటి గమనించండి ! మన మిష్పు డెరిగి మనకు (ప్రచారములోకి 
వచ్చిన చరిత్రరచనాపద్దతి ఇంగ్లీమవారి వలన దిగుమతి ఐ వచ్చినదే గదా! 
ఇంగ్లీమలో గిబ్బను, కార్‌లైలు, పూడో (వాసిన చరి[త|గంథములు సారస్యత 
ములో ఉన్నతస్థాన మలంకరించినవి. ఈమధ్య వెల్సు (వాసిన (పపంచ చరిత 
మీరంద రెరుగనిది కాదు. ఈ విధముగా నాకీ ఆర్రమప్రవేశములో మార్గదర్శక 
లెందరో ఉన్నారని విదితము కాగలదు, . 


94 సౌరస్వత వ్యాసములు 


అంతేకాదు ! కవులు, చరి్మితకారులు ఒ కేపని చేసేవార మనే అనుభవ 
శ్రానము సంపాదించినప్పుడే ఉభయుల కృషి సఫలము కాగఅఐదసి నా విశ్వా 
సము. ముఖ్యముగా ఆ నిశ్చయముతోనే దీని కుష్మకమించినాను. ఇది చివర 
వరకూ విన్నవారికి విశదము కావచ్చును. 


అమా) 

ఆంగ్లేయుల పరిపాలనలో భధతదేశపు పాఠశాలలో ఇంగ్రీషుభాష (పారం 
భించుటకు కారణ మేదో అది మన కందరికీ ఇప్పుడు తెలిసిపోయినది. రాజకీ 
యాందోళనము చేయటకు మన ఉవన్యాసకులు వేదికలపై నుండి పదే పదే 
మెకాలే (వ్రాసిన రిపోర్టు ఉర్హాటించినారు. ఆది అందుచే పేలవ మైనది. మన 
జాతీయసంస్క తిని నాశనము చేసి విజాతీయసంస్కృృతి పై వ్యామోహము 
దేశములో కల్పించి విజాతీయ పభుత్యము నిరాటంకముగా వరిపాలన చేయగ 
లందులకు ఉపకరణములనుగా మన మనుష్యులను మార్చుటకే కదా అది సెట్టి 
నది! ఈ విషయము మన చుట్టు ఆవరిందిఉన్న గాలివలె సర్వసామాన్య విష 
యమే కాని గాలివలెనే అది సర్వాధార మైనదని మరవరాదు. 


మన దేళవిషయములు తెలియవలె నన్నా, ఇప్పుడు మన కాధార మైనవి 
ఇంగ్నీషపు స్తకాలె కదా! సంస్కృతములో కాని, తిలుగులో కాని ఉన్న పుస్త 
కాలు కూడా ఇంగ్నీమ తర్జుమా రూవంతో వచ్చినప్పుడు (పాకినట్టుగా దేశ 
ములో [పాకవు. ఇంగ్రీమ భాషాంతరీకరణము చదివినట్టుగా తెలుగు భాషాంతరిక 
రణము చదువము, పష్మ్యతికలు చూడండి! మనము ఇంగ్నీషు పృతికలు చదువు 
తామా ? తెలుగువా? ఈ స్థితిలోకి ఇంగ్లీషు వారి ధర్మాన మన మిప్పుడు 
వచ్చినాము. 


అయితే ఈ ఇంగ్నీషు వ్యామోహము ఒకు. భాషలోనే కాదు వారు (వవేశ 
పెట్టినది ! సమస్త విజ్ఞానవిషయములలో అది వారు (పవేశ పెట్టినారు. ఆ సంగతి 
మనము తెలుసుకోలేని స్థితిలోకి కూడా ఇప్పుడు వచ్చామంటే ఎంతమా[తము 
అతిశయో _క్రి కాదంటే నమ్మ డి. మతములో, సంఘములో, రాజకీయములలో, 
సారస్వతములో, విజ్ఞానములో _ సమస్త విషయములలో అది దొచ్చినది. 
తుదకు జ్మాగఫీలోకి కూడా వచ్చినదంచే నమ్ముతారా ? అయితే అవి అన్నీ 
మనకు (ప్రస్తుత విచార్య విషయములు కావ, ఆ విజాతీయద్భృష్షి చరితరచనలో 


నోరి నరసింహళాన్తి క 
ఆవేశించినది. ఆది ఎంత గట్టిగా అందులో ఆవేశించి మనలను [గుక్కుతిప్వుకో 
నీయకుండా చేయుచున్నదో, అందరికీ తెలిసిన స్థూలవిషయములనే పరిశీలనచేసి 
నివేడించ దలచివాను అందరూ గతాశుగతికముగా ఏ కోశమునా సందేహ 
చేశము లేకుండా వృవహరించుచున్న విషయములతోడనే నా అభిిపాయము 
ఉదహరించి వివరించెదను 


ఆ 


ఏ చరిత |గంథమైనా తీసికోండి ? హిందూదేశచరిత మూడు యుగ 
ములుగా - పీరియడ్డుగా - విభజించి ఉంటుందిగదా ! మొదటిది హిందూ పీరి 
యడు, రెండవది మహమ్మడన్‌ పీరీయశు, మూడవది బిటిష పిరియడుగదా! 
మన చరితకు ఈ విధముగా విభజన చేయుటలో దోషమమైన కనబడుచున్నదా 
మీకు ? ఇందులో త ప్పేమ్మాతమైనా ఉన్నదనిపిస్తున్నదా ? లేదు! 


నాకుకూడా 1947 నం ఆగస్టు 15వ తారీకు వచ్చినంతవర కూ ఏమీ 
కనపడలేదు. ఆ తర్వాత రోజురోజుకూ ఒక కొత్త విధమైన దోషము నాకు 
కనపడుతున్నదంపే నమ్మండి | దాని అంతరార్థము స్పురించినకొద్ది నా హృడ 
యములో రోషాగ్ని (పజ్వరిల్గుతున్న దంటే కూడా నమ్మండి! 


ఈ విభజనవల్ల వారు సాధించిన ఫలము సూత ప్రాయముగా చెప్పితే 
ఇది! అది ఎంత పటుత్వము కలదో, ఎంత [కూరమైనదో ఆపైన మీరే 
అనుమేయించండి ! 


పూర్ణము ఆర్యులు ఈ దేశములోనికి పైనుండి _పవేశించి _దావిడులను 
దన్యులను మర్దించి తమ సంస్కృతి కొన్నాళ్ళు ఈ దేశములో బలవంతముగా 
వ్యాపింపజేసినారు. ఆ పెన కొంతకాలమునకు వేడిదేశములో వారు చిరకాలము 
ఉండుటచే హరి జాతీయశ క్తి శ్షీణించినడి. పరస్పరకలహము లెక్కువమునవి. 
దేశ దోహులు హైడ్రనూపినారు. ఇంతలో బలవంతులగు మహమ్మదీయులు 
'పెదేశములనుండి “తిండములు తండములుగా వచ్చి ఈ దేశము పాలించినారు. 
ముందు వచ్చిన మహమ్మదీయతండము గలుపొందసాగినది. ఈ మహ్మదీయులు 
(కూరులై బలహీనులగు హిందువులను హింసింపసాగినారు. వారు ఈ దేశ ములో 


96 సారస 


చిరావాసము వలన విషయలంపటులై శీణిందినారు. ఆల్లకల్ళ్‌ 
ఈ చేళములో ఆంగ్లేయలు దూరమునుండి వచ్చి ఇతర శ్వేతజాతులను పార 
దోలి, మహమ్మదీయులను జయించి, శాంతి నెలకొల్సి నిప్పక్షపాతముగా 
పాలించుచున్నారు. - ఇదీ యుగవిభజన సూత్రసారము ! 


మన దేశములో చిరకాల మున్న వారు నిర్విర్యు లవుతారట 1 అందుచేత 
ఈ దేశవానులము ఎలప్వుడూ దాస్యము చేయవలసినవార మె. కప్పటొకి కూడా 
ఈ వేడీడేశ ములో ఉండడమువల్ల జాతి నిర్వీర్య మవుతుంద వనే భావము మనలో 
ఎందరికి లేదు? కాని ఇది నిజముగా అనుభ వసిద్ధ మేనా 9 ఇంతకంటె చలి దేశ 
మలో ఉండే ఆలవాటున్న వారికి ఈ దేశము వేడిగా ఉండి ఒంటికి పడక చీణ 
కారణము కావచ్చును. అపే వేడి దేశములో ఉండేవారికి చలిదేశములో నివాసము 
కీణకారణము కాదా ? మన మిప్పుడు నిర్వీర్యులముగా ఉండవచ్చును. కాని 
దానికి కారణము ఈ భరత భూమితో నివాసమే. ఐతే మన కిక గతి ఏమిట్‌? 
నై జామునుండి, పాకిస్థాన్‌ నుండి వలస వచ్చేవారివలె మనమూ ఎక్క డికయినా 
వలస పోవలె౮ా? ఎక్కడికి పోదాము ఈ ముప్రైమూడు కోట్టమందిమినీ ? 


లేక నిరంతరము ఎవరో ఒక విదేశీయులకు (ప్రభుత్వము సమర్పించి మనము 
వారికి సేవ చేయవలసినడేశా ? 


రెండు మ హాయుద్ధములలో జర్మనీవారు నిర్వీర్యు లయ్యే కీడిఫోయినారా? 
మొన్నటి యుద్ధములో జపాను జారు నిర్వీర్య్గులయ్యే ఓడిపోయినారా ? తాత్కాలి 
కముగా ఒక దేశము స్వాతం [త్యము పోగొట్టుకొనడానికి అనేక కారణాలు 
ఉంటవి. వేడి దేశము కావడమువల్ల భారతజాతి నిర్వీర్ణమైన దనడము మన 
లను నిరంతరము దాస్యములో ఉంచడానికి విదేశపాలకులు నేర్చిన తప్పుడు 
చదువు. మనజాతి మొదట నిర్వీర్య మైనదా ? మహానం్యగ్రామ విజయానంతర 
మున మదించి మైమరువవలసిన _బిటిష వారివద్దనుండి విముక్తి ఎట్లా సంపా 
దించినాము ? మనది నివాస మోగ్యముకాని వేడిదేశమా ? ఆయితే ఇన్ని కోల్ల 
మంది జనము పిలవకుండా వచ్చి ఇక్కడ నివాసము కల్పించుకొని వృద్ధి 
పొందుతున్నారు. పవ్నితమై, మూడుపూటలను స్నానసంధ్యాది కియలకు 
యోగ్యమైన ఈ భరతభూమి వేడిదేశమని చెప్పిన చదువు మనము మరవవలెను. 
అయితే ఇది జ్యాగఫీవిషయము కాబట్టి పకృతమైన చరిత అనుసరింతాము ! 


నోరి నరసింహా స్రీ 97 


ఈ పీరియడ్డ విభా శములో ఇంత దూరార్థము ఇమిడి ఉన్నదా ? అని 
మ్‌రు పక్నించవచ్చును. ఇంకా బాలా దూ రార్థ మున్నదని మనవి చేసెదను. 


సృష్ట్యాది నుండి ఇప్పటికి ఎన్ని కోట్ల సంవత్సరములో గడచిపోయినవి 
గదా ? 195 కోట్ట 85 లక్షల 550 సంవత్సరములు గడచిపోయినవి. నిముష 
ములతో సహా మన సిద్ధాంతులు [పతి సంవత్సరమూ పంచాంగములలో లెక్కలు 
[వాయుచున్నారు, మానవజాతి ఈ భూగోళముపైన అవతరించి ఆటువంటి 
ఊహాతీతమైన సంవత్సరముల సంఖ్య కల కాలమే కడచినదని నేటి భూత త్త ఏ 
శాస్త్రవిదులు కూడా గణన చేయుచున్నారు, 


భారతదేశచరిత అంటే ఇన్నికోట్ల సంవత్సరములచరి త ఆంటే పొర 
పాటు లేదుగదా ! ఇందులో (బిటిమవారున్నో 190 సం॥లూ, మొగలు లున్న 
18! సంవత్సరములూ, లోడీల 75 సంవత్సరములూ, సయ్యదుల లి వళ్ళూ, 
తుఘలకుల 94 నం।లూ, ఖిల్లీల కీ0 స॥లూ బానిసల 84 సం॥లూ ఏ అంశ 
లోకి వ స్తవి? ఈ చిన్నభాగాలకు పెద్ద పీరియడ్లు ఆని విభాగా లెందుకు ? 
భరత చరితలో మహమ్మదీయులు పాలించినారనే 5(0 సం॥లూ, (బిటిమవారి 
190 సం॥లూ బహుస్వల్పుము. మనకు సన్నిహిత మయిందున అవి గొప్పగా 
కనపడవచ్చును. కొని, చరి తకారుని దృష్టికూడా అంత సనసంకుచితముగా 
ఉండవచ్చునా ? 


ఈ చర్మిత్యంథములలోనే గుష్తస్నామాజ్యము 190 సం॥ ములు ఉన్న 
రసీ, అది న్వర్ణయుగమనీ చదువుచున్నామే ! శాతవాహనులు శీరిశీ సం॥ములు 
పాలించిరన్హీ ఆంత దీర్చ కాలము పాలించిననంశ మింకొకటి లేదనీ చదువు 
చున్నాము. మరియు కుషానులు జికి౦ సం॥లు రాజ్యము చేసిరట. మౌర్యులు 
160 సం॥లు, నందులు 73 సం॥లు రాజ్యము చేసిరట. అంతకుముందు బింబి 
సారాదులు అధమపక్షము 200 సం॥లు రాజ్యము చేసిరట. 


ఈ చర్మితకారుల దృష్టిలో భారత దేశచరిత ఇప్పటికి 2500 సం॥ల 
నుండి _పారంభించుచున్నది. ఆపే చూచినా 1800 సం॥లు ఒక పీరియడా ? 
500 సంలు ఒక పీరియడా ? 190 సం॥లు ఒక పీరియడా ? ఈ మూటికి 
సమాన |[పతిప తియా ? కాలమునుబట్టి గాని, [పాముఖ్యమునుబట్టి గాని ఇవి 


08 సారస్వత వ్యాసములు 


సబబా ? ఈ విభజనము ఆనవసరముగా మన పారతం౦ంత్య కాలమున కెక్కువ 
[పాముఖ్య మిచ్చుటలేదా ? స్వతంతములళై ఉత్తమము లయిన కాలములచరి త 
వి సరించి వివరించి విభజించి మనకు బోధించి, ఈ తర్వాతి రెండుకాలములను 
పారతం్యత్యస్థితి యని క్షు ప్రముగా [వాసి అందు భరతభూజనులు స్వాతంత్య 
మునకు పోరిన విధానము వివరించుచు చరిత _వాయరాదా ? జపానునారు వారి 
(ప్రస్తుత పారతం[త్య స్థితిని వారి చరి తలో [వాయదలచలెదని మీరు వ తిక 
లలో చదవలేదా ? ఒక పీడకలను వివరించి మన విద్యార్థుల కెందుకు 
బోధించవలెను ? 


ద 


ఈమాట అనగానె చరి తకారులు సత్యము మరుగుపరచరాదని, కౌందరు 
సత్యసంధుల మనుకునే చరితకారులే కాక బుద్ధిమంతులు కూడా నాతో వివదిం 
చెదరు. అందువల్ల ఈ యుగవిభజన అంగీకరించుచున్న చరి|తకారులకు ఎంత 
సత్యదృ్భష్టి ఉన్నదో కూడా విమర్శ చేద్దాము | 


(బిటీషవారు భరతఖండ మంతటినీ పరిపాలించినా రనుటలో ఎట్టి 
సందేహమూ లేదు. స్వతంత సంస్థానము లనేవి 800 పైచిలుకు ఉన్నా ఆవి 
అన్నీ వారి దయాధర్మ భిక్షములకు లోబడి ఉన్నవే |! వాది యుగ మని చెప్పే 
190 ఏళ్ళు కాకపోయినా, ఆందులో 100 సం॥ల కాలమైనా వారు భరతఖండ 
సామాజ్యమునకు (ప్రభుత్వము చేసినా రనుటలో సందేహము లేను. 


మరి మహమ్మదీయులో ? ఢిల్లీలో పరిపాలన చేసిన మహమ్మదియరాజు 
లలో ఏ కొద్దిమందో తప్ప దకిణదేశములో రాజ్యములు స్టాపించలేదు. దక్షిణ 
దేశముపై వారిద్భష్షి ఎప్పుడు మరల్చినను, వెంటనే వారిరాజ్యములు విచ్చిన్న 
మైనవి. ఇది ఒకసారి మహమ్మదు తుష్టుకుతోను, మరియొకసారి జొరంగ జేబు 
తోను సంభవించినదని అందరికీ బాగా తెలిసినదే ! ఉత్తర భారతములో 


మహమ్మదీయులు (ప్రభుత్వము చేయుచున్న రోజులలో దకిణదేశములో కొన్ని 


నోరి నరసింహ ాన్త్రి 99 


వందలయేస్ణ కాకతీయులు బలవంతులయిన (వభువులుగా ఉండిరి ; మరికొన్ని 
వందల సంవత్సరములు విజయనగర చ్మకవర్తులు [ప్రభువుల యుండిరి. 
1820 వరకూ కాకతీయయుగ మనీ, 1565 వరకూ విజయనగర స్నామాజ్య 
యుగమనీ ఎందు కనగూడదు ? 18వ శతాబ్దములో మహారాష్టు)లు ఆసేతు 
హిమాచలమున బలవంతు లయిరి. ఆది మహారాష్టయు గ మని ఎందుకనగూ 
డదు? ఉ త్రరభారతమును పాలించిన విదేశీయులనుబట్టి భరతఖండచరి.తలో 
యుగవిభజన ఎందుకు చేయవలెను ? 


జూాతీయానిమానము లేక కేవల సత్యా న్వేషణవరాయణు లయినవారికై నా 
ఈ యుగవిభజనము సమంజసము కాదని అంగీకదించెదరని తలంతును. మూడు 
యుగముల విభజనకు అలవాటుపడిన మన బుద్ధికి ఇడి ముందు విపరీతముగా 
అసందర్భముగా తోచవచ్చును. కాని విచకతో యోదించేవారికి ఇందులో సత్య 
మేదో ఉన్నట్టున్నదని సందేహము కలిగినా నేను కృతార్థుడనే । 


3 


కాని దీనితో నేను చెప్పదలచినది పూర్తి కాలేదు. మరొక పెద్ద (భ్రాంతి 
దేశములో వ్యాపించినది. హస్టిశాపురము భరతఖండమునకు రాజధాని గనుక 
దానిని పాలించినవారి చరిత |వాయుటతో భరతఖండ చరిత కృతార్థ మగు 
నని కొందరి భావము. మరికొందరికి వింధ్యా హిమవత్పర్వత మధ్య పదేశముల 
చరితతో పూర్తి యగునని అభిప్రాయ మున్నది. 


ఈ రెండవభావము ఇప్పుడిప్పుడు తగ్గికందుకు కొంత సంతోషము. 
నేను విదార్థిగా స్కూలు వైనలువరకు చదివినరోజులలో శాతవాహనుల పేర్చ 
గాని, పులకేశి పేరు కాని, రాజేందచోళ చ[కవ ర్రిపేరుగాని, కాకతి గణపతిదేవ 
చ|క్రవర్తిపేరు కాని చదివిగాని, వినిగాని ఎరుగము. ఇప్పుడు కొంత మార్పు 
వచ్చినా, ఉ_త్రరదెశ చర్మితకు [ప్రాధాన్యము పోలేదు. 


భరతఖండమునకు హస్తినాపుర మొక్క టే రాజధాని కాదు. కౌరవచ క్ర 
వర్తులకు హ సినాపురము, రాఘవసార్యభౌములకు అయోధ్య రాజధానులు, 
కొంతకాలము పాటలీపు[తము రాజధాని. కొంతకాలము ఉ తరదేశములో భార 


100 సారస్వత వ్యాసములు 


తీయ సంస్కృతి వికసించినది. మరికొంతకాలమున కది దకిణదేశములో బల 
పడినది. చాళుక్యులయు, చోళులయు, పల్లవులయు సాామాజ్యము లెంత 
గొప్పవో, కాంచీనగరము ఎంత ఉన్నత స్థితి ననుభవించినదో మన మందరమూ 
తెలిసి కోవలసిన విషయము. 


యు 


మరియొక విషయము! |కినుకు పూర్వము లిలి0 ఏండ్లు [550-880 | 
పారశీకచ[కవర్తులు గాంధారము, పంజాబు రాష్ట్రముల నేలిరి. అర్రే (గీకులు 
150 సం॥లు [210-20 | ఆ |పాంతములనే పాలించి మధ్యమధ్య మగధవరకు 
చొచ్చుకొని రాగా ఒకసారి ఖారవేలుడు పార్శదోలెను. (గీకులను పార్థియనులు 
జయించిరి, పిమ్మట శకులు 200సం॥ పొలించిరి. కుషానులు కొంతకాలముండిరి' 
వారిలో కనిష్కునిపేరు విఖ్యాత మైనది. ఆ దండయా,తలును, రాజ్యములును 
పలువురు మహమ్మదీయుల దండయాతలకును, రాజ్యములకును తక్కువవి 
కావు. మన దేశములో రాజ్యములు స్థాపించిన మహమ్మదీయులు కూడా అంతా 
ఒక టే అనే (భాంతి చాలామంది కున్నది. వారిలో కొందరు షియాలు, కొందరు 
సున్నీలు. ఉత్తరదేశములో పారశీక సంస్కృతి ఎక్కువ. దకిణదేశములో 
అవిస్సినియా సంస్కృతి ఎక్కువ. వారిలో దారికి ఉన్న భేదములు (గీకులకు, 
పార్థియనులకు, శకులకు, కుషానులకు ఉన్న భేదముల కంటె తక్కువవి 
కాను. అట్టియెడ నందరసు మహమ్మదీయులని సామాన్య నామముతో వ్యవ 
హరించుటచే వారికి సంభ్యాబలము ఎక్కువ చేయడముకాదా? ఇదంతా మహమ్మ 
దీయ మహాయుగ మని విభజన చేయడమువల్లనే సంభవించినది ! 


తురుష్కుల ఆపద, మొగలుల ఉపదవము, సున్నీల ఇక్కట్లు, 
షియాల సంతోభము, (బిటిష్యవళయము- ఇట్టి పేర్లతో ఈ మన చరిత భాగ 
ములకు నామకరణము ఏల చేయరాదు ? 


ఓ 


మరి మాబోంట్లకు భరతచరిత్ర ఏ విధముగా కసవడునో ఆలకించండి ! 


మన దేశములో రెండే తెగ లున్నవి, ఆర్యులు లు అనార్యులు. ఇవి అనొ 
దులు, ఒకరు ముందూ ఒకరు వెనుకా కాదు. ఈ దేహములో ఎన్ని విధము 


నోరి నరసింహశాన్ర్రి 11 


అయిన బీవరాసు లున్నవి? ఆందులో కొసి దేహమును నిలువబె ఫ్రైవి. ఇతర 
మైనవి దానిని నాళనము చేయ జూచేవి! 


ఆర్యు లంటే ఎవరు ? ఈ దేశకేమము కోరేవారు? ఆసేతు హిమాచల 
పర్యంతమైన భూఖండమును తమ తల్లిభూమిగానే కాదు, తం|డిభూమిగానేకాదు 
సాశాత్తు పరదై వతముగానే చూచేవారు ఇదే వారి జన్మభూమి, విలాస భూమి, 
విహారభూమి, కర్మ భూమి, తపోభూమి, పుణ్యభూమి! దేహపాతమంచు 
తుదకు వారిచేహముల భస్మము ఈ భూమిలో ఆణువుగానే మారిపోయి పంచ 
భూతములలో కలిసిపోతుంది. వారు డివ్యలోకాలకు చేరుకుంటూ కూడా మరల 
మరల ఈ భూమిలోకే అవతరినూ ఉండవలెనని కోరుకుంటారు. బారు, కమిం 
చండి! మాది ఆంధమనీ, తమిళమనీ, కర్ణాటకమనీ, మవోరాష్ట్రమని, ఘూర్డర 
మనీ, వంగ మనీ [పత్యేక స్పర్థలు లేనివారు. వారికి వేదము, వేదాంగములు 
పరమ |పమాణములు. సంస్కృతము చాతి శిష్టవ్యవహారభాష | 


మరి అనార్యులో ? దానికి వ్యతిరేకులు ! దారికి నలాభము ఎక్కడ 
లభించినా దానికి |పాకులాడుతారు. నే డ్రి డేశము, లాభసాటిగా ఉంటే ఇక్కడ 
ఉంటారు. కాకపోతే రేపు ఇంకో దేశము పోతారు. వారి కీ దేహపోషణమె 
పరమావధి ! దేశ దోహము సమర్థించుటక్షై సర్వసమత్త్వము దాంఛించేవార 
మంటారు! 


మన దేశము ఎప్పుడూ కూపస్థమండూక ము వలె ఉండలేదు. అన్ని 
వై పులనుండీ విదేశీయుల ఆలజడి అనాదిగానే వస్తూ ఊన్నది, ఒకొ్క్కా-కగ ఆల 
ఉడి వసే దాన్ని ముందు ఎదురొడ్డి నిల్పినాము “మితిమించినప్పుడు తలవంచి 
బాధపడ్డాము, పిమ్మట నెమ్మదిగా జీర్ణించుకున్నాము 1 ఈ విధముగానే 
పూర్వము గీకులను, పార్టియనులను, శకులను, కుషానులను, హూణులను, 
హ్రవులను మరి ఎందరనో జీర్తించుకున్నాము* ఆందులో ఒకప్పుడు _పతికూలి 
మైన శక్తులనే మరొకప్పుడు ఆత్మరక్షణకు ఉపయోగించుకున్నా ము. పూర్యము 
దండె త్తి వచ్చిన విదేశీయులు మనలో కలిసిపోయినారని చరిత్రకారులు చెప్పు 
చున్నారు కదా! అరే మహన్ముదీయులూ కలిసిపోగలరు ! 


102 సారన్వత వ్యాసములు 
జ్వరాది వ్యాధులు ఆవేశించిన దేహమును ఊహించుకోండి ! మనచెళము 
ఇప్పుడు మహాజ్వరావిష్ట మై ఉన్నది. మన దెశమే కాదు ! (ప్రపంచమే మహా 
గజజ్వరముతో (పస్తుతము అట్టుడికిపోవుచున్నడి. భూభారము దుర్భరముగా 
ఉన్నది. అదే ఇట్టి ఆలజడులకు నిదానము. 


మన చర్మితకారులు కాంతచిత్తులై దేశ| శేయస్సుకు ఉపయోగించే విధ 
ముగా చరిత్ర అవగాహన చేసికొని పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకే కాక 
మనబోటి విద్యార్థులకుకూడా ఆవగాహన చేయవలె! ఆస్పుడే మన దేశము 
ఉద్ధారము కాగలదు ; ఈ లో కోద్దరణ బీజము లోకమంతటా వ్యాపింపగలదు ! 


అ 


ఆసలు చరిత మన మెందుకు చదువవలె ? శారవేలుడు, కాక రని 
పుడు ఏ సంవత్సరమువాడు ? పది ఏళ్ళు ఇటా ఆటా అని పేజీలకు 
సేజీలు వాదోపవాదములు చరిత అవుతుందా ? కొన్నివందల ఏళ్ళు ముందైనొ 
వెనుకయినా ఫలితాంశమ.లో భేదము లేదు. చరిత (ద్రవ్య పరిశోధన వంటిడి 
కాదు ! బింబిసారుని పేరూ, అజాతశ్నతుని వే వేరూ మీరు విన్నారుగదా ! వారిని 


జై నగంథములలో (శ₹ణికుడనీ, కుణికుడనీ ఉదహరించినట్టు మీకు తెైలియునా? 
ఏ పేరైతే నేమి ? 


జల్‌ 


పురాణములలో ఎన్నో రాజనంశముల చరి, తలు నూక్మముగా 
ఉన్నవి, అందులో పెద్ద కల్లోలములు కలిగినప్పుడు ఆర్యధర్మము నిలవ బెట్టిన 
వారి చరి|త వివరించి 'ఆంటుంది, శతువులు ఎవరో, ఏ విధముగా విజృంభించి 
నారో, ఎంతకాలము చెలరేగినారో, తుదకు ఏ విధముగా ఆణగినారో ఆందులో 
వినబడుతుంది. మన పెద్దలు (వాసిన పురాణచరి(త్రలు మన కిప్పుడు [ప్రమా 
ణము కావాయెను ! అలగ్జాండరుతో వచ్చిన (గ్రీకులు, చం(దగుప్తునివద్ద ఉన్న 
మెగా స్తనీను, హూ్యూయన్‌ త్సాంగు, ఫెరిసా, మార్కోపోలో, అబ్బుల్‌ రజాక్‌ 
వాసీన [గంథము మనకు _వథమ్మపమాణము లాయెను. ఆ (గంథములు 
నూక్ష్ముముగా చూచినవారికి ఎంత ఆత్మశ్లాఘల తో నిండి ఉంటవో ఎరుకే! 
వానిని చదవవద్దనను. మన చరి|తకు మన దేశసాత్ష్యముమీద ఆధారపడి సహా 
యముగా విదేశ సాక్ష్యము తీసికోవలెను, ఆది నక్రమపద్ధతి. విదేశ గంథములు 


నోరి నరసింహళా న్రి £03 


పథమ (పమాణములుగాను, స్వదేశ గంథమలు ఆలో చించదగిన (ప్రమాణము 
గాను తీసికొనుట తలకిందులు చేయుట. ఇప్పుడు మనదేశమునుగూర్చి విదేశ 
యాతికులు ఎన్ని కథలు [వాయుచున్నారో గమనించి ఫాసి యాన్నుగంథము, 
హూూయనుత్సాంగు గంథము మన పరిశోధకులు అవగాహన చేసికొందుడ 
గాక |! 


చర్మితరచనలో మనము జాతీయద్భృష్షి అలవరచుకొనవలె ! అదే ఆర్య 
దృష్టి ! జాతీయమైన చరి తదృష్టితోనె వాల్మీకి శ్రీమదామాయణము (వాసి 
నాడు ; వేదవ్యాసుడు భారతము రచించి పురాణ |గథనము చేసినాడు. వాల్మీకి 
శ్రీరాముని ఆస్థానకవి కాడు ; నేదవ్యానుడు జనమేజయుని ఆస్థానకవి కాడు, 
ఉక వేళ వారు ఆస్థానక వులే ఐనా (పభువులను అనుసరించుకొని ఆశ్రయించి 
విధేయులగు ఈ కాలపు ఆస్థానకవులవంటివారును, ఇతర దేశముల ఆస్థానక వుల 
వంటివారును కారు. వారు (ప్రభువులకు వభువులు. ఆర్యజాతీయ సంస్కృతి కే 
వారు |పభువులు, 


ఇప్పటికి 5,550 సం॥ల [కిందటి తన కాలపుచరితను మహాభారత మనే 
జయకావ్యములో చి తించినాడు, పాండవపక్ష్షపాతముతో అఏ వాసీనా డనువారు 
మతిహీనులు. పాండవులు చేసిన ధర్మవ్యత్నికమము లతడు దాచలేదు. అతనికి 
ధర్మ మందే పక్షపాతము, ఆ కాలములో సాధ్యమైనంత ధర్మబుద్ధి ఉన్న ధర్మ 
రాజు జయము వర్ణించి నాడు. 


అతడు మహాభారత రచనతో ఊరకొనలేదు. అప్పటికి 198 కోట్ల 
85 లతల సంవత్సరములు గడచిపోయినవి, ఆ చరిత అప్పటికి పెద్దల 
స్మృతిలో నిలిచి ఉన్నంతవరకు (కోడీకరించి పురాణములు, ఉపపురాణములు 
(గథనము చేసినాడు. వానిలో తర్వాతివారు ఎన్నో పకి_ప్పములు చేసినమాట 
వాస్తవమే. బుద్ధిమంతులు విమర్శించి, వానిని వేరు చేయుటకు (ప్రయత్నించ 
వలయునుగాని అందులో ఉన్న చివర వక్ష ప్రమునుబట్టి దాని కాలము నిర్ణయిం 
చుట న్యాయమా ? 


మహాభారత యుద్ధకాలము తిథి వార నక్షత విశేషములతో శ్రీ మహా 
భారతములోను, పృురాణములలోను ఉదహరించి ఉన్నది. విదేశీయులదృష్టితో 


104 సారస్వత వ్యాసములు 


చూచుటకు మనకు అలవాటు వచ్చునంతవరకు అది నిర్వివాదముగా అంగి కరిం 
చిన విషయను ఆది సందేహించుటకు మన కిప్పుడు కొ _త్రకారణ మేమి దొరకి 
నది ? ఇప్పటికి 5,538 సం॥ల [కిందట జరిగినద నే ఎందుకు (వాయగూడదడు ? 
(పతి సంవత్సరము జాగ త్తగా కలిశకము పంచాంగములలో (నాయుచున్నా మే! 
ఏ కర్మ చేసినా |పతివారూ నిత్యమూ ఆసేతుహిమాచలమూ ఒకే విధముగా 
ఈ కాలము స్మరించుచున్నా రే ! ఇన్ని కోట్లమంది సిరంతర్ర నిత్యస్మరణ తో 
ఉస్న కాలపమాణము సరికాదని ఎందుకు శంక కలిగినది ? బుగ్వేదము 
(కీస్తుకు పూర్వము 1560-2000 సం॥ల [కింద పుట్టినది కాదనీ దీనివలన 
బుజు వయితే మనకు హృదయవేదన ఎందుకు ? 


198 కోట్ల 87 లక్షల 550 సం॥ల చరిత [వాయవలె నని మనము 
దృష్టిలో ఎట్టుకొన్నచో చరితను ఏ విధముగా ఊహించుట ఉచితమో మనకు 
స్పష్ష మవుతుంది. ఆఅ మపహాకాలములో నందల సంవత్సరాలు లెక్కకు రాను, 
మహాకాల పురుషుని ఒడలిపె ఈగవాలగా దులుపుకున్నంతకాలము |క్రిందికికకూ డా 
(టిటిష్‌ పరిపాలనకాలము లెక్కకు రాదు, ఈ విషయము గమనించకపోయినా 
అబద్ధము కానేరదు. 


చాపక్యశాసనములలో శక్రివర్మ రాజ్యమునకు వచ్చుటకు ముందు 80 
ఏళ్ల దేశము ఆరాజకముగా ఉండెనని [వాసినారు. ఆప్టే నూటముపై పఎళ్లు కాక 
ఏడువందల ఏళ్లు అరాజకమనే దృష్టితో భారతచరిత (వాసిగా అబద్ధము కాదు. 
మన భూమిలో మనదేవతలకు మన ధనముతో ఆయతనములు నిర్మించుకొనుటకు 
కూడా హక్కు. లేకుండా చేసి మన శిరస్సులపై పవిత్రమైన శిఖ లున్నందుకు 
పన్ను వసూలుచేసినవారిని మన రాజులని మన మెందుకు ఒప్పుకొనవలెను ? 
రాజంటే ధర్మపరిపాలకుడు ! అది కానినాడు అతడు గుండా! గుండాలు వారి 
మాటలు చెల్టించుకొనిన రోజులు అరాజకస్థితి అనుట అసత్య మవుతుందా ? 


ఆ'సేతుహిమాచల మధ్యమైన భూమి ఒకటనే భావము (పబలినప్పుడు 
ఈ దేశము వీర్యవంతమైనదని మన మూపహింపవచ్చును. ఇప్పటికి వేయి సంవ 
త్సరముల పైకాలమునుండి నిర్వీర్యదశ మనకు (పారంభించినది. చాళుక్యులు, 
చోళులు, రాజపు తులు, కాకతీయులు, విజయనగర (ప్రభువులు, మహారాను9లు 


నోరి నరసింహశా శ్రి 105 


ఈ వేయినంవత్సరముల కాలములో భార తెక్యము కొరకు పయత్నించియు 
సాధించలేక పోయినారు. అది మన జాతీయతను విచ్చిన్నము చేయవలెనను దురు 
ద్దశముతో ప్రారంభించిన బ్రిటిష్‌ వారు మనకు సాధించి పెట్టినారు. జారి పతికూల 
పయత్న మే లేకున్న మన కీ జాతీయశ క్రి విజృంభించదు. ఈ వేయినంవత్సర 
ములలో లేని ఐక్యము ఇప్పుడు సాధ్యమైనది. ఈ ఐక్యబుర్ధి, జాతీయబుద్ధి, 
ఆర్యబుద్ధి మనము పెంపొందించుకొనుటకు చరి|తకారులు సహాయము చేయ 
వలెను. ఉ_త్రరభాగ మునకు దక్షిణభాగమునకూ, ఒక రాష్ట్రిమువకు మరియొక 
రాష్ట్రమునకూ భేదములు వెదుకక అందరికి సమానమైన ఆర్యధర్మము అరవ 
రచుకొనవలె ! అప్పుడే మన జాతి వీర్యవంత మైనదని బుజువు కాగలదు. 


వేదవ్యాసుడు, వాల్మీకి మనకు ఆదర్శబుషులు, ధర్మ|పవ ర్రకుల్కు చరిత 
కారులు, కవులు! చరి|త కారులు స్వయముగా బుషు లయినప్పుడు కవులే అవు 
తారు. చర్మితకారులు కవులు కావలె! కవులు చరితకాపలు కావలె! ఊభ 
యులూ ఆర్యధర్మము (గహించిన బుషలు కావలె ! ఆప్పుడే మరియొక 
ఉత్తమ మైన జయకావ్యము ఉద్భవిస్తుంది. అప్పుడే జాతీయాభ్యుదయము 


కలుగుతుంది ; దానితో లోకకల్యాణము కూడా [పారంభించగలదు, 


|4 


చరితాత్మక నవల 


C9 


చరి. తాత్మకనవల అనగానే రెండు విరుద్ధవిషయాల కలయికగా తోస్తుంది. 
చరి[తకు సత్యమే కావలె. అందులో జరిగినదే కాని కల్పన ఉండరాదు. మరి 
నవల అంటే అందులో ముఖ్యముగా కావలసినది కల్పన. దానికి జరిగినదా అనే 
దానితో నిమి త్రము లేదు. కల్పన హృదయంగ మముగా ఉండవలె. జరిగినది 
జరిగినట్టుగా చెప్పితే, ఎప్పుడో సకృృత్తుగా కాని పేలవంగా ఉంటుంది. ఇట్లా 


పరస్పర విరద్ధములయిన రెండిటిని జోడించడము సాధ్యమా ? అది సాధ్యము 


కాకపోతే చర్మితాత్మక నవల ఆ స్తిత్వమే మరుమరీచిక అవుతుంది. ఆ విరో 
ధము ఆభాస మా|తమే ఐతే అది సాధ్యమవుతుంది. 


చర్మితాత్మక నవలలను విమర్శచేసేవారు తరుచుగా ఈ రెండింటిక లయిక 
ఎట్టా జరుగుతుందో తెలుసుకోలేక విమర్శలు సాగిస్తున్నారు. వసిద్ధులూ, సర 
సులూ, సద్భావయుతులూ ఐన సమీక్షాకారు లొకరు, ఈమధ్య చరితాత్మక 


నవల నొకదానిని |పబల |పచారమున్న ఒకానొక పతికలో సమీష చెస్తూ, 
ఈ తాత్పర్యము వచ్చే మాట లన్నారు: 


“ఇందులో ఒకరికి ఒకానొక కాలంలో జరిగిన సంఘటన ఆధారం 
చేసుకొని చక్కగా కల్పన చేసినారు. పాతికపాలు మ్మాతము చరిత. 
తక్కినది అంతా కల్పన. కది మంచి నవలే కాని, ఆ మాటకు వన] 
“చరి తాత్మక” అనెది లేకపోతే బాగుండేది.” 


ఆ సమీక్షకులు అన్నట్లుగా పాతికపాలు కూడా కేవల చరి తాంశ ము 
ఆ నవలలో నిజంగా లేదు. కాని, ఆందులో జరిగినది వర్ణించిన (వధాన విష 
యము మా[తము వాస్తవముగా జరిగినదే. అందలిప్యాతలలో సగము మందికీ 
పెగా ఆ కాలములో నిజముగా ఉన్నవారే. అయితే ఇదమిత్ళ మని చరిత్రకారుడు 
నిశ్చయంగా చెప్పగలిగిన విషయాలన్నీ వరుసగా మనము క్రోడీకరించి (వాస్తే, 


నోరి నరసింహశా స్రీ 107 
సరిగ్గా ఒక చేబీకంచె పట్టదు. అంటే కార్‌ లైర్‌ Dry as Dust (దుమ్ము వలె 
ఎండుగా) ఆని నామకరణము చెసిన చరి |తకారుల పద్ధతిన వాస్తే అన్నమాట. 
ఆ నవలలో 8904 పేజీలు ఉన్నవి. కాబట్టి ఆ నవలలో ఉన్న చరి|తాంశము 
“౧ వన వంతు మ్మాతమే ఆ సమీక్షాకారులు చరి తాంశము పాతికపాలు ఉన్న 


304 | 
దని ఉదారంగా లెక్క కట్టినారు. 


అట్టా అయినప్పటికీ ఆ నవల చరితాత్మకము అని ఆనదగినదే అని 
మా అశయము. దానిలో ఆ కాలపు రాజకీయ పరిస్థితులు, సాంమీకాచారాలు, 
మర్యాదలు, పయాణపద్ధతులు, సౌకర్యాలు వర్షించడములో లోపాలు ఉన్నట్లు 
ఆ సమీక్షకలు ఒకటి కూడ నిరూపి.చలేదు. సూచన కూడా చేయలేదు. 
అందులోని పధాన సంఘటన జరగలేదని వా రనలేదు. ఒక్క చరిిత వరు 
ద్రాంశమైనా అందులో కలదని చూపడానికి (పయత్నించనూ కూడా లేదు. - 
అయినప్పటికీ ఆ సమీక్షకులకు ఆది చరి[తాత్మక మౌతుందా అనే సందేహమే 
కాక కాదని నిశ్నయముకూడా ఉన్నట్లు మనము నిశ్చయింపవచ్చును. అట్ట్‌డి 
చర్మితాత్మక నవలే అని మనము నిరూపించగలిగితే, అట్టి బుద్ధిమంతు లగు 
సమీక్షకులకుగూడా చరిత్రాత్మక నవల స్వరూపము ఎట్టిదో ఆవగాహన కాలే 
దని మనము భావించవచ్చును, 


చరి తాత్మక నవల--ఈ సమాసములో నవల అనే శబ్దము ఆంగ్ల ములో 
నావెల్‌ (Nove) అనే పదాన్ని మన ఆంధపండితులు సంస్కృృతీకరించి నిర్మిం 
చిన అపూర్వ సంస్కృత శబ్దము. అది ఆం(ధదేశ మంతటా వ్యవహారములో 
రూఢమై పాతుకొని పోయినది. మనము కర్ణాటాదులవలె “కాదంబరి”అని కాని, 
జౌ త్తరాహులవల “ఉపన్యాసము” ఆని కాన్సి దానికి అన్వయించని సంస్కృత 
శబ్దాలు ([గహించక, ఆ మాటకే సంస్కృతరూవ మిచ్చినాము. ఈ నమాస 
ములో _పధానమైన శబ్దము “నవల.” “చరిత్రాత్మక” అనేది దానికి విశేష 
ణమ్కు అంత [పధానమైనది కాదు. అది చర్మితనంఘటన ఆధారంగా, ఆత్మగా 
చేసుకొని నిర్మించిన నవల అన్నమాట. డై) యాజ్‌ డన్ట్‌ చర్నితకారుడ సేక 
రించి పెట్టిన చిన్న ఎండిన మంటిబెడ్డల నలుసులను ఒకచోట (పతిష్షించి, 
దానికి ఇతర మృ త్తికనుకూడ మేళవించి, ఆ చరి(తకారుడే తాను సం|గహించిన 
ఎండుధభూశి తోపాటు ఏరిపెల్టిన జరినిన విషయము పోకుండా పదిలపరచి, పాదు 


108 సారస్వత వ్యాసములు 
చేసి కల్పన అనే అమృతరసము చల్లి మొక్కనుగాచేసి పెంచి చివరకు అది 
మహావృతమై పుష్పఫలవంత మయ్యేట్లు చేసినాడు, ఆ నవలాకారుడు చేసిన పని 
అది అందే చర్మితకారుడు సేకరించిన ఎండుమట్టిలో దాగి నికి ప్పమై ఉన్న 


వీజాన్ని అ నవలాకారుడు (పాణనంత మైన మహావృక్షంగా పరిణమింప చేసే 
మంచి వనపాలకునివలె పెంచి పెద్దది చేసినాడు. 


కారొలైల్‌ వంటి వారి దృష్టిలో అనలు చరిత్ర అనేదే అట్లా ఉండవలె. 
మరి నవలాకారునికి అంతమాతమైనా సాాతం(త్యము ఉండరాదా ? 


an) 


పాళ్చాత్యులు మృతులయినవారి క శేబరాలనే సమాధులలో వదిలపరు 
సారు, అది వారి పకృతి వారి ఆచారము. అట్లాగ వారు బహుకాలము నుండీ 
అక్కడ జరిగిన సంఘటనలను, ముఖ్యమెన వీ అముఖ్యమైనవీ కూడా, (వాత 
రూపంగా పదిలపరుస్తూ వచ్చారు. ఆక్క_డి చరితకారులు పూర్వులు వాసి 
పెట్టిన విషయాల నన్నిటినీ ఓపికతో గాలించి సేకరించి గతచరితను విస 
రించి (వాయగలుగుతున్నారు. సందేవాము కలిగినప్పుడు (ప్రభుత్వానుమతితో 
ఎన్నడో చనిపోయినవారి సమాధులు తెరిపించి సిద్దాంతాలు చేసీన సందర్భాలు 
కూడా ఎన్నో ఉన్నవి. కవులు శిల్పులు, చిత్రకారులు, వాగ్గేయకారులు, 
రాజులు, మంతులు, (పభువులు, వారి భోగన్రీలు, వర్తకులు, మతాబార్యులు, 
నటినటులు, వీరులు, జనాకర్షణ కల అందగత్తెలు - ఇంకా ఎందరెందరో, 


ఎప్పు డెప్పుడు ఏ యే విధంగా, ఎవరెవరితో ఏమేమి మాట్లాడినది, (ప్రవర్తించి 
నది వాయగలిగినారు. 


ఆ యా కాలాల పుస్తకాలు, ప్మతికలు రికార్వులు, డైరీలు, ఉత్తరాలు, 
శాసనాలు, సమాధుల పైన చెక్కే స్మారక వాక్యాలు - మొదలయిన ఎన్నెన్నో 
ఆధారాలు వాళ్ళకు ఉపయోగపడుతున్న వి. ఐనప్పటికీ కొ త్తఆధారము దొరికే 
టప్పటికి పాతసిద్ధాంతాలు తారుమా రవుతున్నవి. ఆంగ్ర మహాకవి షేక్సిపియరు 
జన్మ గృహమని భావింపబడి అనేక సంవత్సరాలుగా తీర్ధయా।త్రికుల నాకర్షించి 
నది నిజముగా అతనిది కాదనీ పచ్చి మోస మనీ ఈ మధ్యనే పరిశోధకు లొకరు 


నోరి నర సింహశా శ్రి 1౧9 


_పకటించి సభ్యలోకంలో న్యూక్షియరు బాంబు ఒకటి విసరినారు. ఏది ఏమయి 
నప్పటికీ ఎంతో నూక్ష్యముగా ఆ యా కాలాలలో జరిగిన విషయాలు తెలియ 
వస్తున్నందువల్ల ల్ల, కొంతకాలమునుండి అక్కడ ఆద్భుత ములయిన చర్మితాత్మ క్ర 
నవలలు పుట్టినవి, కొన్ని [పనిద్దకవుల, కళాకారుల, వీరుల్క భోగ స్ర్రీల జీవితా 
లకు సంబంధించినవి. చితకారుకయిన వాన్‌ గోగ్‌ (Van Goge) జీవితచరి 
[తకు సంబంధించినది LUst for Life ఆనే నవల. అట్టివాటిలో The Map 
Veafear అనేది నావిక విద్యాంసుని జీవితచరి[త చ్నితిస్తుంది. Madasore 
Serpent, Lord Vacsity _ ఎన్నెన్నో నవలలు పుట్టనవి. ఆధారాలు దొరికి 
నందున తై మూరు వంటి ఆసియావీరుని కథకూడా నవలారూపము వహించింది. 
జెంఘిస్‌ ఖాన్‌ మూలముకూడా అట్టి వానిలో నిదే. 


మో షే (Moses) అనే నవల షోలెమ్‌ ఆష్‌ |(వాసినాడు. అది ప్రధా 
నంగా బైబిలు పాతనిబంధనలో ఎక్సాడస్‌ మొదలయిన పుస్తకాలు పధానం 
గానూ ఈబిప్టుదేశచరి(త, అఆ [పాంతాల దెశచరిితలూ ఆధారంగా చేనుకొని 
రచించిన నవల. అందులో సంఘటనలు కన్నులకు కపేభు దితించినాడు. 
అందులో బె విలులో విసారంగా ఉన్న అలౌకిక సంఘటనలు జరిగేందుకు ఆవ 
కాశము ఉండేవిధంగా చిన్నదిన్న మార్పులు చేళాడు, అయినా ఆనేక అద్భుత 
అలొకిక సంఘటనలు ఉంచక తప్పలేదు. ఆ ఆలొకిక సంఘటనలు ఉందినం 
దుకు ఆ (గ్రంథకర్త నెవరూ తీవంగా విమర్శించినట్టు తోచదు. అకు డివా 
లేమోకాన్సి మన సవనాగరక విమర్శకులు మాము వాటినిగూర్చి పళ్చెత్తుమాట 
అనరు; సగౌరవంగా వొటి[పస్తావన చెస్తారు. మా దృష్టిలో అది కూడా నిస్సం 
దేహంగా చరిత్రాత్మక నవలే ! 


[క్రీస్తు పుట్టకముందు ఉన్నవారిలో పశ్చిమాసియాలో, ఊఉ తర్మాఫికా, 
యూరపు అమెరికాఖండాలను [పభావితం చెసిన వ్యక్తు లందరిలో మోషే 
అ|గగణ్యుడు గదా! యూదులు, కై) _సవులు, ముసల్మానులూ ఆత బై నేటికి 
భయభకులతో భావిసారుగదా ! 


ఏది ఏమైనా వైన ముందు తెలిపిన విధంగా పాళ్చాత్యులు సాధించిన 
పద్ధతిన మన దేశంలో చరిత్రాత్మక నవలకాసి, జీవితాత్మక నపలలుకాని (వాయ 


106 రస్తత వ్యాసములు 
డానికి |పయత్నింబేందుకుకూడా అవకాళము లేదు. మన కంత చరిత, సాధన 
సామ(గి (పస్తుతము లేదు. సరిగా అటువంటి చరిత కూర్చేందుకే అవకాశము 


తక్కువగా ఉన్నప్పుడు చరి[తాత్మక నవల [వాయడము సాధ్యమా గ్‌ అస్తి 
ఆడగ వచ్చును. 


సాధ్యమే అని మా ఆశయము. మోషే పంటి నవలలు వాసే సామగి 
ఉన్నది. అట్టి పయత్నాలలో శ్రీ మనీ రచించిన “భగవాన్‌ పరశురాముడు” 
ఒకటి, శ్రీ రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచించిన “సింహ సేనాపతి” ఒకటి. 
అందులో మొదటిది నేటి జాతీయ భావాలద్భష్టితో వైదిక హైరాణిక వాజ్మ 
యాన్ని పునఃసృష్టి చేయడానికి యత్నించినది. రెండవది బౌర్గవాజ్మయం 
పరమపమాణంగా వైదిక దాజుయాన్ని (గ్రహిస్తూ, నేటి కమ్యూనిస్టు దృకృథ 
ముతో రచించిన నవల. ఉభయులకూ అనుయాయులు అనేకు లున్నారుగనుక 
వాటి జోలి మనకు వద్దు. మోషేవంటి చర్శితాత్మకనవలలు [వాసేందుకు 


నకు ఆధారాలు ఉన్నవి అనేందుకే ఆ రెండు నవలలూ ఉదాహరించాము, 


3 


అసలు చరిత అంతే ఏమిటి ? మనము చర్మిత ఎందుకు వాయవలె * 
ఎందుకు తెలునుకోవలె ? వారాపథతికలో వార్తలు చదివినన్లై ఎమి జరిగినదో 
తెలునుకోడానికేనా ? ఈ విషయాలు మనము బాగా మననము చేయవలె * 


గడిచిన మూడురోజుల చరి|తలో నిజంగా జరిగిన విషయాలలో కొన్ని 


ol 


ఉన్నవి ఉన్నట్లుగా ఠః [కింద తెలుపుతున్నాను, 


“మూడురోజులనాడు ర్యాతి నాకు నిద్రపట్టలేదు. మర్నాడు 
8-10 నిముషాలకుగాని నిద లేవలేదు. మొన్నరా!తి గార్డ్‌నాలు పుచ్చు 
కొని సుఖంగా న్మిదపోయినాను. నిన్న నూర్యోదయాత్పూర్వుమే నిద 
లేచాను. ర్యాతి మళ్ళీ న్నిదపట్టలేదు. ఇవ్వాళ తల తిరుగుతూ ఉగాల్న 
ఏడు గంటలకే లేచినాను. పొద్దుటిభోజనములో మొన్న కాబేజి, నిన్న 
వంకాయ ఇవ్వాళ చిక్కుడుకాయ కూరలు తిన్నాను” 


వోరి నరసింహశాస్త్రి £11 

ఈ విధంగా జరిగిన మూడురోజులలో నేను నిజంగా చేసిన పను లన్నీ 
వాసుకుంటూ పోతె కొన్ని సంపుటాలగంథ మవుతుండి. అన్నీ నిజంగా జరి 
గిన విషయాలే. కాని అవి చర్మిత అనదగునా ? నిన్నటివి మొన్నా, మొన్నటివి 
ఇవ్వాళా జరిగినట్టు [వాళ మనుకొందాము- అంతమా[త్రముచేత తల(క్రిందు లయి 
పోతుందా? మాదృ్శష్టిలో అది చర్మితే కాడు. *కూచుని గుమ్మడికాయ 


తిన్నాడు, వంగుని వంకాయ తిన్నాడు” అని మన ముసలమ్మలుకూడా హేళన 
చేసే చరిత అవుతుంది. 


అట్టాకాక ఈ మూడురోజులలో నా జీవితాన్ని మంచికో, చెడుకో, అల్ప 
త్వానికో ఉదా త్రతకో్కో మలచడానికి కారణభూతమైన సంఘటన ఏమయినా 


ఉంటే ఆది చరిత అవుతుంది. అది కూడా నా చరితే ! (పపంచచరితలో 
దానికి స్థానమే ఉండదు. 


దేశచరి తకు కాని పపంచ చరిత్రకు కాని [పధానసంఘటనలే ప్రాణ 
(పదాలు. అట్టివే కాపాడకోవలె. కాని (పతిస్వల్పవిషయము కాదు. జరిగిన విష 
యాలు ఉన్న మనుమ్యల పేర్లు, తారీఖులు చర్మితకు శరీరము వంటివి. శరీరనర్ణ 
నములో నిమగ్నుడై దానిని సజీవముగా చేసిన ,పాణాన్నే చరితకారుడు 
విస్మరిస్తే ఎట్లా ? ఆ శరీరాన్నీ ప్రాణాన్నీ విస్మరించిన విస్కరించవచ్చు. 
ఆ రెండిటికి అధిష్టాన మైన ఆత్మను మాతము చరి|తకారుడు మరవరాదు. 
ఆది విన్మరిస్తై అతడు చరిత్రకు తీరని అపచారము చేసినవా డవుతాడు+ 


ఈ విధంగా ఆలోచిస్తే చరిత పరమార్ధము మన పురాణక రలు ఎరిగి 
నంత బాగా నేటి చర్మితకారులు ఎరుగుదురా ? అనే సందేహము కలుగుతుంది. 
రామాయణంలో భారత భాగవతాలల్లో ఎన్నో ఉపావ్యానా లున్నవి. పురాణా 
లలో ఎన్నో కథలున్నవి. ఒక్కొక్కటి చదువుచున్నప్పుడు, “ఇది కల్పనా 
కథ కాదు; జరిగిన సంఘటన (పధానంగా చేసుకొని పుట్టిన కథయే” అనిపి 
నుంది. అది ఆ కథలో చెప్పిన కాలంలో జరిగి ఉండకపోవచ్చును. ఆ పేరు 
గలవాడికిగూడా జరిగినది కాక పోవచ్చును, కాని ఎవరో ఒకరికి ఏదో ఒక 
దేశంలో, ఏదో ఒక కాలంలో తప్పకుండా జరిగిందే. దానివల్ల ఈనా టీకిగూడా 
మనము నేర్చుకో దగినది ఎంతో ఉన్నది. అటువంటి సంఘటన పోకుండా 


112 సారస్వత వ్యాసములు 
సేకరించి పెట్టుట చర్మితకారునీ [వథమక ర్రవ్యము. అది ఏ రూపంతో మనకు 
(పదర్శించినా చరిత కాకపోదు. అదే చరిత. 


మన పంచాంగాలు స్పష్ట జరిగి ఇప్పటికీ 195 కోట్టి కరి లక్షల $5 వేల 
68 సంవత్సరాలు ఆయినవని తెలుపుతున్నవి. ఆంటే అసలు సృష్టి కాదు. మన 
మన్వంతిరానికి సంబంధించిన సృష్టి. ఈ సృష్టిలో మన మిప్పుడు లగి వ కలి 


యుగంలో (పథమపాదంలో ఉన్నానుని మనము రోజూ చేసే సంకల్పంలో 
చెప్పుకుంటున్నాము. 


విజ్ఞానశాస్త్రజ్ఞులు ఈ భూమిమీద మొగటిజీవి ఆవిర్శవించినదని లెక్క 
వేస్తున్న కాలముకూడా సుమారుగా మన పాత వంచాంగాల లెక్కకు సరిపో 
తుంది. ఈ సరిపడటము ఆనుషంగిక మే కావచ్చును. మనపురాణక థలు వాటిలో 
ఉన్నట్లు సరిగ్గా అట్లాగే జరిగినవన నమ్మకం కలిగేటంత విశ్వాసము నాకు 
ఉన్నదని తలపవద్దు. కాని మనకంటె వాస్తవంగా మన పురాణ కర్ఫలరూ, 
వాటిని [గథనము చేసిన వ్యాసులకూ కాలము ఎంత సరవధిక మయినదో దాని 
భావన కలదు. నిరవధికమైన ఈకాలంలో చరిత్రగా ఏది (వాసి ఉంచవలెనో 
వారెరిగినంత బాగా మనకు తెలియదేమో అనివస్తుంది. మనకు మనమీద ఉన్న 
అభిమానంచెత మన నేటి నంకచితభావాలే వి సృతికల ఉదాత్త భావాలనే 
అజ్ఞానము వల్లా వాటిత తత్త్వము (గ హించలేక సోతున్నామా అనివిస్తుంది. 


(గ్రీకు చరి తకారులలో |పథముడై న హెలోడోటస్‌ నిజమయిన చరిత 
(వాస్తున్నాననీ ఎన్నో ఆభూతకల్పనలు |వాసీనాడు. ఆఖినా అతనిని చర్మిత 
కారులలో రాజు అని గౌరవిస్తున్నాము. చీనానుండ్‌ వచ్చిన యా|తికులు 
తమ అతిశయము వర్రించుకుంటూ వాసిన _వాతలన్నీ (పమాణభూతంగా తీను 
కొంటున్నాము. ముసల్మాను చరిత్రకారులు, క ఏన్ఫవ చరి|తకారులు (వాసీన 
దంతా చరిత్ర అని మింగగలుగుతున్నాము, ఆది తరుచుగా మన పురాణాలలో 


చేరిన పుక్కిటి పురాణాలకు ఎంత మాాతము తీసిపోదు, అటువంటివే మనుష్యులు 
_వానుకొన్న డై రీలు, ఉత్తరాలు వ్రాతలూ. 


నోరి నరసింహశాస్త్రి 118 


GE 


నవల స్వరూప మేమిటి ? అది ఎప్పుడో, ఏదో రూవంలో మొదట ఇటలీ 
లోనో, (ఫొన్ఫులొనో ఆరంభ మైనదని పాశ్చాత్య విమర్శచరి[తకారు ఆంటారు. 
కాని అప్పటినుంచి ఇప్పటివరకు చూ, అది ఎన్నెన్ని కాలాలలోనో, దేశాల 
లోనో ఎందరో నవలాకారుల దేతులలో లెక్క లేనన్ని ఆకారాలు ధరించింది 
ఇంకా ధరిస్తున్నది. దాని స్వరూపము ఇది యని నిర్ధారణ చేయలేము. అది ఒకా 
నొక అనిర్జిష్ట స్వరూవము కల సాహిత్య[పక్రియ. అదే దాని విశిష్టత. అందు 
లోనే దాని శక్తి ఉన్నది, 


ఆది శాటకరూపంగా ఉండవచ్చు కథనరూపంగా ఉండ వచ్చును+ 
ఆత్మకథవలె, జీవితచరితమువలె, కొన్ని తరాల కుటుంబ చరిత వలె ఉండ 
వచ్చును. డై రీరూపంగా లేఖలుగా కూడా ఉండవచ్చును, కర్త నేర్పుకొద్దీ ఎన్నో 
ఇతర రూవాలు పొందవచ్చు. ఈ _పకియలలో కొన్నిటిని సమ్మి|శము చేసి, 
కొంత నాటకంగా కొంత కథగా, కొంత లేఖలుగా, కొంత డె రీగా ఉండ 
వచ్చు. పెక్షది కావచ్చు, చిన్నది కావచ్చును. ఓకే కథగా సూటిగా నడవ 
వచ్చును. అనేక కథలు కలసి నదులన్నీ కలస మహా సముదముగా ఉండ 
వచ్చు. కూర్పులో బిగువే కాక సడలింపుకూడా ఉండవచ్చు. 


కాదంబరి దశకుమార చరిత, సింహాసనద్వా తింళతి, భోజచరి(త, 
పంచతం శము, హితోపదేశము, నీతిచందదిక కూడా నవలలుగా పరిగణించేం 
దుకు అవకాశము కల్పించవచ్చును. పద్భ్యకావ్యముగా ఉన్నా క కాపూర్ణిదయము 
మన విమర్శకులు నవల ఆంటున్నారు. వస్తుత కాలములో పాశ్చాత్య దేశాలలో 
ఎక్కువ వాడుకలోకి వస్తున్న నవలారూపాలే ఆదర్శ పాయంగా (గ్రహించ 
డము మాతము పొరపాటు. ఫ్యాషన అందుకు అంగీకరించవచ్చుగాని సద్విమ 
రకు లంగీకరించరు ఒక విధంగా అలోచిసే పాళ్బాత్యుల ఫ్యాషనులకు ఎంత 
దూరంగా ఉండగలిగితే అంత మంచివి నృష్టి చేయగల మేమో! 


దానికి కారణము ఒక టే, పాళ్చాత్సనవలాకారులకు నవలారచన వృతి. 

వృత్తిలో ముందుకు రావలెనంటే ఏదో ఒక విశిష్టత, కొత్తదనము చూపపలె, 

దానికి గుణముతో నిమిత్తము లేదు, కొ తదసము ఉంటే, దాన్ని ఆకాళ్గానికి 
15) 


114 సారస్వత వ్యాసములు 
ఎలి అడ్వర్‌ దైజు చేసే |ప్రకటనక ర లభిస్తాడు. అడ్వర్‌ చైజుమెంటు మీద 
తమ సాహత్యరుచులు మలచుకొని, మేమే ఎక్కువ జేన్తు కలవారమని ఆనం 
చించే గొ|రమంద చదువరులున్నా రు, అట్టవాళ్ళకు అనుగుణంగా వంతపాటలు 
పాడే విమర్శకంమన్యులు కోకొల్లలు. ఆ (గంధాలు మఖలో పుట్టే పుబ్బలో 
మాడిపోయే గడ్డిములకలు. (పతి సంవత్సరమూ బెన్టుసెల్లర్సుగా వపంచక్యాతి 
పొందుతున్న గింథజాతమే ఇందుకు (ప్రత్యక్షనిదర్శనము. వాటి _పయోజ 
నము ఇతరులతోపాటు రచయితకు కూడా జేబులు నాలు గుడబ్బులతో సిండడ మె, 
వాటి పయోజనము కావ్యసిద్ధి కాదు, |దవ్యార్థనము. నద్విమర్శకు డెవ్వడూ 
వాటినిగూర్చి త్మీవముగా ఆలోచించడు. 


మన ఆంధ దేశములో నవలారచన ఇంకా వృతిగా పరిణమించలెదు. 
ఆర్ధికవేత్తలు అది దురదృప్ల మంటున్నారు. కాని మాబోంట్రదృష్షిలో ఆది 
న్‌ ర ౮ టి 
అద్భష్టమె ఈ మధ్యనే కొద్దికొద్దిగా అది వృత్రిగా పరిణమిస్తున్న సూచన 
లున్నవి ; దానికి అనుగుణంగానే దానిస్థాయి దిగజారుతున్నది. ఆ విధంగా 


దిగజారనివాటినే మనము నవలలుగా వరిగణిర్దాము. నవలకూడా సాహిత్యకాఖ 


లలో ఓకటికాబట్టి సాహిత్యము అనిపించుకోడానికి ఉండవలసిన సామాన్య 


ధర్యాలు తప్పనిసరిగా దానికి కూడా ఉండవలెనని విధించడములో వి ప్రతి 
పతి ఉండరాదు. 


నవలాక ర్రకు విస్తారమైన అవకాశమున్నది. చిన్నకథలోవలె మినిమే 
చరు పెయింటరు పడే సంకోచవ్యధ లేదు. సెన్షకథకువలె ఒకే జాలులో సాగి 
(పవహింపనక్కరలేదు. నాటికలు నాటకాలవలె (పదర్శనకాలల మీదను, నటీ 
నటుల పైత్యభమల మీదను అరసికులైస [పేక్షకమహాశయుల దయాధర్శ 
భికముల మీదను ఆధారపడే బాధలేదు, నాటకానికి [పాణభూతా లయిన నంథా 
షణలో చెచితి, సాటకీయసం ఘటనలు (గహించి, వాటితో కవితాళ_క్రీ జోడింప 
వన్చు.మధ్యమధ్య సంగీతం చేర్చవచ్చు. విజ్ఞానసంపద అంతా | పతిఫలింపజేయ 
వచ్చు. కాకపోతే కథాకథనమే (పధానగుణంగా చేసుకొని నాటకీయత అంగముగా 
చేసికోవచ్చును నవలను ఎన్నెన్ని విధాలుగానో, ఎన్నెన్ని సాహిత్యశ క్తులతోనో 
(పభావింపజేసేందుకు ఆనంత మైన ఆవకా శాలు ఉన్నవి, ఇప్పటికి మన కందిన 


శ 


నోరి నరసిం హశా శ్రి 115 


సాహిత్యశాఖ లన్నిటిలో నవల పరాకాష్ట నందినది. “నాటకాంతం సాహిత్యమ్‌” 
అనే నానుడి “నవలాంతం సాహిత్యమ్‌” గా మనము మార్చుకోవచ్చును. 


అ 
పైన వివరించిన స్యరూసం గల చరి(తతో కూడిన నవల చరిత్రాత్మక నవల 


అనదగి ఉంటుంది. ఆ విధంగాాగహి ఫే ఆ విశేషణవిశేష్యాలకు విరోధము కని 
వించచు. సెగా ఆవి రెండూ చాలా సన్నిహిత మైనవని విజ్ఞు లయినవారికీ 


గోచరింపక మానవు, 


సమకాలిక రచనల గొప్పదనము కొని, అల్బత్వము కాన్ని సరిగా లక్క 
వేయుట, మన మెంత సమర్గులమైనా, ఎంత నిష్పక్షపాతంగా ఉండదలచినా, 
కష్ట సాధ్యమని విజ్ఞు అందరికి తెలిసినవిషయమే, కొంచెము దూరము నుండి 


చూచినప్పుడే కాని కావ్యపు నిజమైన విలువ మనకు గో చరింపదు. 


అదేవిధంగా మనము కొంచెము దూరమునుండి వ్యక్తులను సంఘమును 
సంఘటనలను తిల కించినప్పుడే కాని వాటివాటి విలువలు నిజస్వరూపంతో భాసిం 
పవు, అప్పుడేకాని ఆవి కావ్యత్వం గల రచనలకు ఇతివృత్తాలయ్యే స్థాయికి 
రాలేను. ఈ కారణమువల్లనే అన్ని కాలాలలో, అన్నిదేశాలలో తమ పూర్వచరి 
(తకు సంబంధించిన వీపల కథలు, సంఘటనలూ తరుచుగా కావ్యాల ఇతివృత్తా 
లుగా రచయితలు (గహిన్తూ ఉంటారు, అంతమ్మాతముచేత ఏ కాలపు సంఘట 
నలు ఆ కాలములో నవలలుగా, కావ్యాలుగా దూపొందించరాదని కాదు. ఆది 
కష్టసాధ్యమైన పని, ఆ పని సాధించగల కావ్యకర్తలు అరుదు. ఒకవేళ ఎవరో 
ఒకరు ఆట్టిది సృష్టించినా దానిని సామాన్య పాఠకలోకము గుర్తింపదు, వారే 
కాదు, వారిలో నుంచే పుట్టుకొని వచ్చే ఫ్యాషనబులు విమర్శ కులుకూడా గుర్తించ 
లేరు. తాత్కాలిక ఫ్యాషనే వారికి రసవంత మైనదిగా అపూర్వ మైనదిగా, 
ఆభ్యుదయక ర మైనదిగా (్రాంతిపడి ప|తికలలో వ్యాసాలు నింపుతుంటారు. 
అవి పసిపిల్లలు మాట్లాడే పెద్దరికపుమాటల వంటివి ; వినోదము కలిగి స్తవిం 


ఈ పసి విమర్శకులు చారిత్రక నవలలను గూర్చి [వాసే నూమూలు 
పడికట్టు మాట లివి : 


116 సారస్వత వ్యాసములు 
“ఈమధ్య కొందరు నేటి సమాజమును, నేటి సమస్యలను ఎదు 
ర్కానలేక తమ భావాలకు అనుగుణంగా ఉన్న పూర్వుకాలాలను ఆగ 
యించి నవలలు |వాస్తున్నారు.' 
అ అజా 
ఇటువంటి |వాతలలో కావ్యగుణాలకు నంజంధించిన అజ్ఞానము. ఎన్ని 
విధాలుగానో న్య శ మనుతుంది. నేటి సమాజాన్ని చితించనిది నవలే కాదా, 
కావ్యమే కాదా? సామాజిక సమస్యలు తీర్చడ మెగా కావ్య ప్రయోజనము |! 
Te 
శ వంన సంతి న నీ రి. చరితా, 
చ్‌ (వాతలే కావ్యన్వరూపాన్ని రుఃపిస్తూ ఉన్నట్టయిల తు జ్ర ఫలితాలు కొన్నీ 
ఉదాహరిసాను. 
అణాల 


టాల్‌ స్టాయి తన “యుద్ధము - శాంతి” అను నవల నెపోలియను పసిస 
రష్యా దండయాత ఆధారంగా వ్రాశాడు. అందురు చరిత్రకారుల (వాళ 
లతో తృ_వీవడక స్వయంగా చరిత్రాధారాలు మళ్ళీ గాఢంగా పరిశోధించి 
[వాశాడు. ఆయన బుషివంటిడాడు గనుక అన్ని వినేషాంళాలు తెలిసినా, దేని 
కెంత (పాధాన్య మివ్వవలెనో విస్మరించక అత్యద్చుత్వమైన నవల సృష్టించ 
గలిగినాడు, అది చరి తాత్మక నవల అనడానికి నందేహం లేదు. ఆద ర్శపాయ 
మైనది కూడాను. ఆంత గొప్పనవల గతశతాబ్దంలో గాని, చః శతాబ్దంలో గాని 
గాని పుట్టలేదు - ఆటువంటిదికూడా తన కాలపు సమస్యలు ఎదుర్కొనలీక 


పూర్వకాలాన్ని ఆశ్రయించిన “పనికిమాలిన” నవల కావలనీపనుంది. 


అంతేకాదు ! జగత్పభఖ్యాతి గన్న ఉత్తమా త్తమ రచనలు ఈ విమ 
రృకు వేలపిండివల ఎగిరిపోవలె. గటి “ఫాస్టు” మిల్దను “పారదై జు లాస్టు" 
షేక్‌స్పియరు నాటకాలన్నీ, వర్షిలు “ఈనిడ్‌” గ్రీకు దిషాదనాటక కర్తల 
నాటకాలు, హోమరు “ఇలియడు - ఒడిస్సీ"లతో సహా ఎగిరిపోవలె. మనమూ 
మన ఫ్యాషనబులు పిల్లపిమర్శకులూ ఎన్ని గంతులు వేసినా ఆ మహాగ్రంఠొ 
లకు చలన ముండదు. ఆవి కావ్యహిమాలయాలు | 


ఆటువంటి విమర్శలు అంగీకరిసై మరొక చితమైన ఫలితం రూడా 
తప్పనిసరిగా కలుగుతుంది. నవలాకారులు నేటికాలపు “డాన్‌ క్సిగ్జాట్‌ "లుగా 
తభూరు కావలె, కొందరు తయారు అవుతున్నారు కూడాను. 


నోరి నరసింహళాన్రి 117 


కాబట్టి కొంచెము పూర్యకాలానికి పోయినష్పుడేగాని కవిగాని నవలా 
కారుడుగాని సామాన్యంగా ఉ త్రమస్థాయిని అందుకొనే రచన చేయడము కష్ట 
సాధ్యమైన పని. ఈ కాలానికి సంబంధించిన ఇతివృత్తం (గపాంచినా దాన్ని 
కొంచెము దూరంలో ఉంచి దర్శింపగత సమర్ధత ఉన్నప్పుడే ఉత్తమకోటికే 
థి ద 
వచ్చే రచన చేయగలుగుతాడు. 


ఇందుకు ఉదాహరణంగా స్వాకమభవము ఒకటి ఉదాహరిసాను. ఈ 
మధ్య చీనా రాక్షసంగా మనమీద చేసిన దండయాత ఉన్నది. ఆది అందరిని 
వలెనే నన్నూ బాధించింది. ఒక్క భారతఎరుడి మృతికి (ప్రతిగా; వెమ్యుమంది 
చేనావాప్ల హతమారవలెననివీంచింది, వాస ఆ[కమించిన భూభాగానికి బదులుగా 
మనము విజృంభించి బీనాదేశమంతా ఆ కమించవలెననిపించింది. “అయ్యో ! 
మన [వభుత్వము మెక్‌ మహనురేఖవర కే తిరిగి గలుచుకుంటామని బలహీనపు 
పలుకులు పలుకుతుందేమా,-ఆ మన మాననసరోఎరము, ఆమన సదాశివుని 
నివాసస్థానమైన కే లాసమూ, మన భూభాగంలో ఉండేటట్లుగా సింధు, ;బహ్మ 
పు_త్రానదుల జన్మస్థానాలు కలిపే రేఖ మన ధ్యేయమనియైనా [పకటింపదేమా 
అని విషాదము కలిగేది! కాని ఇంత ఆవేశము కలిగినా నా నోట ఒక్క 
పద్యము రాలేదు; నాటిక రాలేదు. ఎందరో ఎన్నో కావ్యాలు (వాస్తున్నారు; 
పాటలు పాడుతున్నారు. ఆవి ఏవీ నాకు కావ్యదృష్టితో అవలోకించిన పుడు 
రుచించడము లేదుః 


మరొక్క విషయము చీనాకు (డాగను సంకేతముకదా! దానికి 
సంస్కృత శబ్దము ఏమా అని ఆలోచించినాను. శరభమో శరభసాకువమో 
కావచ్చునని పించింది. తృప్తి కలుగలేదు. “అహి” ఆనే పేరుతో వృ|తానురుణ్జి 
బు గ్వేదము కొన్నిచోట్ల వ్యవహరించింది. వేదమును ఆంగ్లంలోకి ఆశువాదం 
చేసిన విద్వాంనులు ఆ “అహిిని |డాగన్‌ అని అనువాదము చేసినారు. నాకు 
వృ|త్రాహిని వజముతో ఛేదించిన ఇందుని వర్ణించిన బుక్కుమీదికి మనస్సు 
(పనరించినది, నాకు తెలిసినంతవరకూ మరి ఎవరికీ ఈవిధంగా |పసరిండ 
లేదు, నాకైనా అది ఇంతవరకూ కావ్యరూపంతో దర్శనమీయలేదు. ఆలో 
చించగా నా హృదయము (పస్తుతము చీనా పై ద్వేషంతో కశ్మలమై ఉన్నది. 
ఆ కోశ్ళల భావము శాంతిస్తేనేకాన్మి రసవంతమైన కావ్యరూపము పొందే 
స్థాయికి రాదేమో అనిపిస్తున్నది. | 


11 సొర స్యత వ్యాసములు 


మా 


ఈవిధంగా యోదిస్తే, కావ్య పక్రియ లన్ని టిలో ఊఉ త్రమమైనదనసీ, 
నవలలలోకూడా చరితాత్మక నవల ఉత్తమా తమ మైసదసీ కావ్యత తషసె త్ర 
లకు భాసింపకమానదు. ఈ (పతిపాదనము వింతగానే తోచవచ్చునుగాని 
టాల్హ్చాయి “యుగము- శాంతి” నవల సాయికి వచ్చిన కావ్యమే దై నా ఈ రెండు 
థ (4) లా 
శతాద్దాలలో పుట్టినదేమో ఆలోచింపగోరెదము. 


అంతేకాదు. రామాయణమూ, మహాభారతమూ మనము ఇతిహాసా 
లంటున్నామ; అవి మహాకావ్యాలనికూడా అంటున్నాము. సం పదాయద్భష్టిలో 
ఆ రెండూ అకాలములలో ఉన్న కవులు రచించినవే- ఐతే అవి గొప్పవి ఎట్టా 
ఐనవి, ఆని నం|పదాయ దృష్టితో మమ్ము _పశ్నింపవచ్చును, వాల్మీకీ 
తపస్వి; అతడు ఆ కాలపు చరితను దూరమునుండి నిర్మలినమైన దృష్టితో 
దర్శింపగలిగిన బుషి. అకు వ్యాసుడుకూడా భారతములోని [వధానప్యాత 
లందరితో సంబంధమున్నవాడై నా, ఆంటించుకొనకుండా ఉండగలిగిన మహర్షి, 
తన తపోననంలో శాంతంగా ఉండి, ఆ ఇతిహాసము మననము చేసి స్వచ్చమైన 
హృదయదర్చ్పణాలలో (వతిఫలింపజేసుకొని కావ్యరచన కుపక్రమించిన మహా 
కవి. ఆందువల్ల వారిద్దరూ తమ సమకాలిక ఇతిహాసాలను మహాకావ్యాలుగా 
బేయగలిగినారని సమర్థించవచ్చును. 


అద్దాకాక ఆధునిక విమర్శకులు నిర్దారణ చేయచున్నట్లు ఆ రెందూ 
ఎందరెందరో |వాసిన ఎన్నెన్నో కథలు వీవోవిధంగా ఒకరిద్దరిచేతనో పలువుర 
చేతనో కూర్చబడిన [గంభాలుగానే భావించడమూ మాకు సమ్మతమే. ఎట్టా 
భావించినా ఆవి ఇతిహాసాలు కాక పోవు, వాటితో వర్ణించిన పతి చిన్నఆంళమూ 
జరిగిఉండక పోవచ్చుగాక ! కాని మొత్తముమీద ఆ రెండు కావ్యాలలో నిబం 
ధించిన కథలు నిజంగా జరిగిన ఘటనలమీదనే ఆధారపడియున్నవని నిశ్చ 
యించడానికి ఎమాతము సంకోచింపనక్కరలేదు. వాటిలో ఒకానొక కాలము 
నాటి సాంఘిక రాజకీయ ధార్మిక వ్యవస్థలూ, యుద్ధపద్ధతులూ, ఆధ్యాత్మిక 
విచారణలు సత్యన్యరూపంతో (పదర్శించబడినవి అనడానికి వమాాతము సందే 
హము లేదు. ఆ రెండు మహాగంథాలకు భారతీయ సంస్కృతిమీద ఉన్న 


టైం నరసింహ ళా క్రి 119 


పభావము మరి దేనికి లేదనడము అతిశయో క్రై కాదు. అవి వేదమూలాలే 
ఆయినా వాటికి ఉన్న (ప్రభావము వేదానికికూడా లేదంచే వైదిక నిష్టలుకూడా 
కాదసరు ఆ రెండు _గంథాలే కనుక మన సంస, గ్రా ఎ్రెతిని తీర్చిదిద్ది ఉండక పోయి 
నట్లయితే మనదెశములో నాగరకత ఎంత అధోగతి ఆ యకక ఊహించ 
లేము, అందుకు వాటి పభావములిని ఇతర దేళచరి తలే (పత్యక్ష్ష సాక్షాలు. 


డొటిలో రామాయణము పూ_ర్హిగాను మహాభారతము ఎక్కువ భాగ 
మున్నూ పద్యాత్మకంగా ఉన్నవి. కాని వాటి భాష కాళిదాసాది పద్యకవుల 
గాని బాణభట్టాడి గద్యకవులగాని క్రిషతర సంస్కృతము కాదు. నేడు మనము 

(వ) యట a 

వచనరచనగానే భావించే భాషకు మిక్కిలి సమీపంగా ఉండే పద్యరూపంలో 
ఉన్న భాష. ఆ రెండూ ఐతిహాసిక కావ్యాలన్నా ఆనవచ్చును, అట్టుకాక 
జాటిని వద్యరూవంలో ఉన్న ఐతిహాసిక నవలలు అన్నా దోషము లేదు, 
మాట మార్చేకావి స్వరూపములో భేదము లేదు. 


అందులో ఒకటి గంగా(పవాహ హామువలె స్యచ్చముగా [వవహించే మహా 
నడి. రెండవది అనేక మహానదులను తనలో భరించిన జీరసాగరము. నేటి. 
చరితాత్మక నవలాకారుడు పూర్వపు వ్యాసవాల్మీ కి మవోకవుల అడుగుజాడ 
లలో నడిచే అనుయాయి. వారి ఆదర్శక వులు వ్యా సవాల్మీ కులు. 


వారు చరిత శల్యాలు సం(గహించే (పేతకర్మకు యజమానులు కారు. 
మాధులలో _ ,కిమిదష్టమైపోయిన మజ్డామాంసాలకోనము మట్టి కుళ్లగించే 
క్కలు కుక్కలు కార్కు దాని నాస్వాదించే రాబండులు గచ్చలు కారు. వారు 
చరిితయొక్క నత్యస్వరూపాన్ని ప్రదర్శించడానికి యత్నించే మౌనులు, వారి 
భాష తేటగా ఉండి రమ్యమై సంగీతమువలె (శ్రుతి లయ రాగబద్ధమై (ప్రసరించి 
రసహృదయాలను హత్తుకోవలె. 


నీ ఇఒ 


ర్న 


ఇది చర్మితాత్మక నవలాకారుల ఆదర్శము, దాని స్వరూపము ఎంత 

వరకు [గహింపగలిగినాము, ఎంతవరకు అనుసరింపగలిగినాము అని తమ్ము 

తాము (పళ్నించుకొని చరిత్ర నవలాకారులు అనుకొనేవారు ఆత్మవిచారణ చేసు 
వలసికూడా ఉన్నదినుమా ! 


నావానానాః ( rm 


నవ్యనాహిత్యప రిప షత్రు 


CC 

నేనిప్పుడు నవ్యసాహిత్య పరిషత్తులో కేవలము సామాన్య సభ్యుడను. 
అందులో నాకేమీ _ప్రత్యేకాధికారము లేదు. కాబట్టి ఈ వ్యాసములో నేను తెలిపే 
విషయములకు నాదే బాధ్యత. కాని అంచుకు పరిషద ధికారము లేదు. వంగాడి 
దేశములలో పుట్టినట్టుగానే తెలుగుదేశములోకూడా ఆంధ సాహిత్య పరిషత్తు 
పుట్టి విశేష భాషా సేవ చేసింది. దాని పుట్టుక [911 సం.లో చెన్నపట్టణములో, 
దానికి ము+లకందము జయంతి రామయ్య పంతులుగారు. దాని భారము 
వహించినవారు పధానముగా శ్రీ పికావురము మహారాజువారు. ఆంధసాహిత్య 
పరిషత్తులో అప్పుడు ఎందరో పండితులు, కవులు చేరి పరిషత్తును ఉన్నత 
స్థానము అధిరోహించునట్లుగా చేసినారు. ఆంధ్ర్యగంథవిమర్శనము, పరిశోధ 
నము విరివిగా జరిగినది, చక్కని గంథాలయము స్థాపించి అమూల్య మైన 
పుస్తకాలు నంపాదించినారు. మిక్కిలి వ్యయ్యప యూసలకోర్చి విపులమైన నూర్య 
రాయాం[ధ నిఘంటువు పూ ర్రిచేసినారు, ఆం! ధసాహిత్య వరిషత్స(ికద్వారా 
ఎంతో భాషాసేవ చేసినది ఆంధ సాహిత్య పరిషత్తు. ఈ పరిషత్తు భారము 
భరించిన శ్రీ జయంతి రామయ్య పంతులుగారి కీర్తికి ఆంధ సాహిత్యపరిషత్తు 
జయ స్తంభముగా వరిగణించవచ్చును. ఆయితే ఆంధ సాహిత్య పరిషత్తు 
స్థాపించిన రోజులలోనో లేక తర్వాత కొద్దిరోజులకో ఆంధ భాషాలోకములో 
కొత్త సాహిత్యవీజము మొల కెలతింది. దానిని ముందు పదిలపరబినవారు 
శ్రీయుతులు గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి. దానిని ముందు ఆద 
రించినవారు ఆం(ధ్రభాషాజ్ఞానము విశేషములేని ఇంద్మిషు చదివినవారు. కాని 
[క్రమముగా ముందు కథకులు, ప,తికావిలేఖరులూ, నాటక రచయితల్మూ చివ 
రకు కవులూ, పండితులూ దానియందు అభిమానము కలిగినవారై నారు, ఇది 
వ్యావహారిక భాషావాదము. ఈ పక్షమువారికి పూర్వ గాంధికముమీద ఆదరాఖి 


నోరి నరసింహా స్త్రి 121 
మానములు ఏమా[తమూ తక్కువకాదు. తం|డిని గౌరవించని కుమారునికి 
ఆ సికలోకములో స్థానము లేదు, శిష్టుల వ్యావహారిక భాషకు కూడా (గ్రాంథిక 
మయ్యే యోగ్యత ఉన్నదనే వారి పధానవాదము. లా (ప్రకారము మాట్లాడితే 
కుమారుడు తనకు పుట్టినవెంటనే భాగము పంచుకోడానికి హక్కు ఉన్నది. 
(Right by birth) గనుక వ్య రత వస్తూవుండగానే భాగము పంచి పెట్టమని 
కోరినాడు, ఆంధ్ర సాహిత్య పరిషత్తులో అధికారమార్ల ములోనివారికి ఇది 
ఇష్టము లేకపోయింది. ఈ నూతన వాదమును వా రొక నూతన భాషావీజమని 
గమనించక వేరుపురువుగా భావించి దానిని పకిఘబించి చిదిపి వేయవలెనని 
చూచినారు. 1995 వ సంవత్సరములో ఆం[ధ సాహిత్య పరిషత్తువా “రజ 
తోత్సవ సంపుటి మొకటి [పచురించినారు. అందులో (శ్రీ జయంతి రామయ్య 
పంతులగారు “ఆంధ సాహిత్య పరిషచ్చచి[_ తము” అనే వ్యాసము (వ్రాసినారు. 
అందులో ఇట్లా ఉన్నది. 


అన్ని విషయములలోనూ యథఠిచ్చావాదు లెప్పటికి నుందురు. 
వొరి నడ్డు పెట్ట, వారు లేప, కాని వాదమునకు రాశాదరముండుచో నది 
యగర్భదాయకమ గును. (గామ్యవాదమున కట్టి యావరము లేకుండ 


జో 


చేయ టయే పరిషత్తు నిర్వహించిన ఘనకార్యములలో నొకటి! 


వాక్యములో ఎంత అర్హ మిమిడి ఉన్నది, పై ఉపమానము ఎంవితే ఆంధ 

పరిషత్తు తన పుత్రునికి ఆస్తి లేకుండా చేయడానికి (ప్రయత్నించినట్లు 

ఏష్టమవుతుంది. కుమారునికి హక్కు స్థిర పడేవరకూ రాజాదరము తం(డ్రికే. 
దే 


(శ్రీ రామయ్య పంతులుగారు విద్వాంసులు. బహుభాషాభిమానము గల 
వారు. అయితే వ్యక్తులు ఎంత గొప్పవార్లైనా చారికంటి సంస్థలు తరుచుగా 
గొప్పవి. ఆంధ సాహిత్య వరిషత్తుకు ఆధ్యక్షు లుగా ఉన్నవారే ఎందరో వావ 
హారిక భాషా వాదములోని న్యాయము నెమ్మ డినెమ్మదిగా ఆంగీకరించినారు. కాని 
ఆంధ సాహిత్య పరిషత్తు మారలేదు. 


కుమారుని సరిగా చూడకనూ, అడిగినప్పుడు తండి భాగము పంచి 


ఈయకపోతేనూ కుమారుడు పంపిణీకి దావా వేస్తాడు. మేమది రోజూ కోర్టులలో 
16) 


122 - సారస్వత వ్యాసములు 
చూశేదే. నవ్యాంధభాష చేసినది సరిగా అదేం ఆంధ భాషాభిమానులకు చాలా 
మందికి తనయందభిమానము కలిగించుకొని ఆం,ధలోక మనే న్యాయస్థానములో 
దావా వేసింది. ఆ దావా వేయడమే నవ్య సాహిత్య పరిషత్తు స్థాపనము. 


ఈ భాషాధిమానులంతా ఆంధసా పిాత్యపరిషత్తులో చేరి దానిచేతనే 
ఈ వాదము అంగీక రించెట్లు బేసి కలిసికట్టుగా పోరాదా? అని అడుగవచ్చును 
కొందరు. ఆ పయత్నము జరగకపో లేదు. శ్రీ గిడుగు రామమూర్తి ఆమర 
జాంతమూ సాహిత్య పరిషత్సభ్యుడనె నా విశ్వాసము. నవ్యసాహిత్య పరి 
షత్తుకు కొంత కాలము నుంచీ కార్యదర్శిఐన శ్రీ తెలికెచర్ల వెంకటరత్నము 
ఇప్పటికీ ఆంధ సాహిత్య పరిషత్సభ్యుడనే నా విశ్వానము. 

మరొక విషయము! ఆం_ధసా హిత్యపరిష షత్తు 18వ వార్షిక సభ తణుకులో 
జరిగింది. అందులో “'గామ్యముకాని వ్యావహారికాం ధ్ర భాషలో పూర్వ సాం 
దాయము ననుసరించి [గంథములు రచింపవచ్చును” అనే తీర్మానము చేసినారు, 
తర్వాత వార్షిక సభకు శ్రీ జయంతి రామయ్యనంతులుగారు వెళ్ళి ఆ తీర్మానము 
రద్దు పరిపించ్హి అటువంటి తీర్మానము మళ్లీ పునర్విమర్శనము జరగడానికి 
సామాన్యావకాశం లేకుండా తీర్మానం చేసినారు. ఆ పైన వ్యావహారిక భాషా 
వాదులు ఏమిచేయగలరు! ఆ పరిషత్తు కే వెళ్ళి ఆంట్‌ నము చేయవలె ! అలరి 
చెయవలె! లేకపోతే పెద్ద మనిషి తరహాగా వేరే నం స పెష్ట 
వారిక భాషావాదులు మర్యాదస్థులకు యోగ్యమైన పనిచేసి నవ్యసాహిత్య 


శ్ర పరిషత్తు స్టావించడమంటే తర్మడిమీద వ్యక్తత వచ్చిన 

కుమారుడు వేసే పంపిణీ దావావంటిదని చెప్వినానుకదా ! రాజాదరము ఆర్నధ 
సాహిత్య పరిషత్తువారి డికె! న (1 సాహిత్య వరిషత్తువారు అందువల్ల పాపరు 
దావా వేసినారు. 1958 వ సంవత్సరములో స్థాపించిన ఈ పరిషత్తుకు 1986 
దాకా చిత్తు నిబంధనలు కూడా లేవు. పతిక లేదు. వార్షిక నభకు నలుగురూ 
లవడముతో సరిపోయేది. ఈ మూడు సభలకూ (శ్రీయుతులు చిలుకూరి 


నోరి నర సింహళా శ్రి 12 8 


త 


నారాయణరావు, రాయ, పోలు సుబ్బారావు, తల్లావజ్ఞ ల శివళంకరళార్రి (కమ 


ముగా అధ్యశులుగా ఉన్నారు. అందరూ నమ ధ్ధలే, బరంపురంలో జరిగిన 
మొదటి సభ “ఆభినవాం[ధ కవిపండిత సభ" అనే పేరుతో శ్రీ గసరుభాగ 
నళుల ధర్మారావు, శ్రీ వంచాస్నల ఆదినారాయణశాస్తు)ల ఆహ్వానమువల్ల 
జరిగింది. ఆ సభా పారంభకులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు. రెండవ 
సభ రాజమ హేంద్రవరములో శ్రీ గిడుగు రామమూర్తిపంతులు న ప్రతిమ జన్మ 
వాస5 లోత్సవంతోపాటు జరిగింది. మూడవది అనంతపురంలో జరిగినది. ఈ 
డింటిలోకూడా సభకు నిగ్చయరూప మేర్పడలేదు. 198ిర లో కాకినాడలో 
వ వార్షిక సభ జరిగింది. దానికి అధకషులు (ఫ్రీ పంచాగ్నుల ఆదినారాయణ 

. ప్రారంభకులుగా ఉండవలసిన శ్రి దేళోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు 


పంతులుగారు (పారంభ క కారగ|కమము జరుపుటకు రాలేక సభాంత ముకు వచ్చి 


2 గ్‌ 
wg tt 


ముగి స్తూ ఇచ్చిన గంధీరోపన్యాసము ఇప్పటికీ చెవులలో మారుమోగుత్తున్నది. 
“నవ్య సాహిత్య సిర్మాతలలో వధానులు ఓక సంఘముగా చేరి నవ్య సాహి 
త్యాభివృద్ధి ఏతీరున జరుగవలెనో ఆలోచింపవలెననీ, సంకుచితాభిపాయములు 
విడువవలెననీ” సెలవిచ్చినారు. వరిషత్తు సభ్యులు పద్యకావ్యములో, వచన 
కావ్య ముల్తో, కథలో నవలలో నాటకములో, వ్యాసములో, విమర్శలో ఏదో 
ఒకటి రచించేవారుగా ఉండవబె. అందులో పరిషత్తు (పథమ దశలో ఉన్నందున 
సభ్యత్వానికి (ప్రతిబంధకాలు ఎక్కువ లేకుండా ఉంచినారు. ఎవరికీ వ్యావహారిక 
భాషలొ వచసరచన ఐనా చేయడానికి అభ్యంతరముండగూడదు. ఈ నియమ 
మనుబట్టి వ్యావహారిక భాష |గాంథీకత్వ గౌరవము పొందడానికి యోగమని 
నిశ్చయము కలవారిదే ఈ పరిషత్తు అని స్పష్టమవుతుంది. వ్యావహారిక భాష 
గామ్యభాష అని ద్యేషించేణా రికి ఈ పరిషత్తులో స్థానము లేదు. 


ఇక ఈ కాలపు రచయితలు బహువిధాలుగా ఉన్నారు. నన్నయాదుల 

వలె భారత రామాయణాదులు (వా సేదారిదగిరనుంచీ వబంధ ధోరణిలో 
కావ్యాలు వా సేవారిదాకా, ఆంధాభవిమానము దగ్గిరనుంచీ నోవెయటు అభి మానము 
దాకానూ, భావకవిత్వము దగిరనుంచీ శోశాన కవిత్వముదాకానూ, ఆధ్యాత్ని 
౧ & 

కానుభూతులదగ్గిరనుందీ 'కొంటెకోణాలూ, (Vjgాbi0n వీడేలు రాగాల 
డజను నవమి చిలుకలదాకానూ-వివిధ కావ్యాలు [వాసే కవులున్నారు. కథకు 


లలో భకుల వేద నపద్దకంచీ కేవల కాముక వికారములకరకూ, ఆకలి బాధ 


[లక హె రన్వుత వ్యాసములు 


వరకూ చితించేవారున్నారు. నాటక రచయితలలో స్వతం[త మైన చక్కని 
ఏకాంకికల ద గరనుంచీ ఇతర నాటకాలు చెప్పక సాయ త్రము చేసుకునే వారి 
వరకూ, కంపెనీ [(డామా నాటకాలు (వా సవారివరకూ ఉన్నారు. విమర్శకులలో 
నిష్పక్షపాతముగా నూక్మదృష్టితో పరిశీలించేవాలేకాక కేవల స్తోతవాఠము 
చే సేవారివద్దనుంచీ సమస్తమూ దూషించేవారివరకూ ఉన్నారు. ఎవిషయమైనా 
ఓజస్సుగల భాషతో (పదర్శించేవారూ కేవలము సందర్భములేని మాటలలో 
చెప్పవారూ ఉన్నారు. రచనలలో సామర్హ్శ భేదము విశషమున్నవా రున్నారు. 
ఇందరూ ఎవరికి వారు ఉ త్తమ సాహిత్యము నిర్మిస్తున్న సృష్టిక ర్తల మనుకోవ 
డమూ రద్దు, వీరిలో సాధ్యమైనంతవరకూ బహుసంభ్యాకులను ఏకముఖము- 
చేయడమే నవ్య సాహిత్య పరిషత్తు (ప్రధానోగ్డేళమని చెప్పవచ్చును. ఈ 
పరస్పర సాహచర్యమువల్ల అనేకముఖములైన వాజ్బయస్వరూపము ఎక్కువ 
మంది రచయితలకు విశదమవుతుంది. ఉత్తములు తమ దోషములు సవరించు 
కొని గుణములు అభివృద్ధి చేనుకుంటారు. ఒక మార్గమువారికి ఇంక్‌" క మార్గము 
అభీష్టము కాకపోయినా దానిస్వరూపమైనా స3గా తెలుసుకుంటారు. యువకులే 
నృద్ధిలోకి రావలసినవారు ఎందులో _వవేశి-సై తమ (జ వికసి స్తుందో అవ 
గాహన చేనుకోగలరు. వాజ్మయ సౌధనిర్మాణములో పుష్టి, సమ గత, దూర 
దృష్టి ఉన్న మహాశిల్పులవద్దమంచి చిన్న కూలివానివర కూ పని ఉన్నది. ఇది 
అందరూ కలిసి చేయవలసిన కార్యమని మా[తతము రచయితలు గమనించ వలె, 
నవ్యసాహిత్య పరిషత్తు [పయత్నమిదే! కవుల విధులను _పభుసమ్మితముగా 
గాక, సుహృత్సమ్మితముగాను, కాంతాసమ్మి తముగాను బోధించడానికి పూను 
కున్నది, నవ్య సాహిత్య పరిషత్తు వార్షిక సమావేశాలు ఇప్పటికి తొమ్మిది 
జరిగి ఉన్నవి. ఈ వ్యాసము (వచురణ అయ్యేలోగా పదవది జరగబోతున్నది. 
ఆ సభలకు కేవల పండితులైన శ్రీయుతులు గిడుగు రామముర్తి, బిలుకూరి 
నారాయణరావు, పంచాగ్నుల ఆడినారాయణకాస్తులు అధ్యక్సులై_ నారు. వండిత 
కవులైన శ్రీయుతులు రాయ[పోలు సుబ్బారావు, శివళంకరళార్రి, సత్యనారా 
యణ వంటివారు అధ్యక్షత వహించినారు. కేవల కవియెన శ్రీ దేవులపల్లి కృష్ణ 
కాస్త ఒక సంవత్సర మధ్యమడై నాడు. గేయకవీ, కథకుడూ, నవలాకారుడూ, 
చిత్రకారుడూ ఐన శ్రీ అడవి బాపిరాజు ఒక ఆధ్యతుడు. ఒక సంవత్సరము 


చోరి నరసింహ ళాన్ర్రి 125 


ఆంగ్లభాషాపండితుడూ, ఆం్యధధాషాభిమానీ ఐన బు చా శేషగిరిరావు అధ్యక్షులు, 


(వధానముగా కవి అనదగిన (గ్ర కాటూరి వేంక పేశ్వురరావుగారు పదవ సభకు 
అధ్యక్షుడుగా నియమితుడై నాడు, 


ఇటువంటి సమర్ధులు ఈ పరిష త్స భలకు అధ్యక్షులుగా ఉన్నారు, రు 
సభలకు దయచేసిన రచయితలూ, ఉపన్యానకులూ గణించ సాధ్యముకాదు. 
జరిగిన [వదేశనులు బరంపురము, రాజమహేం దవరము, ఆనంతపురము, 
కాకినాడ, గుంటూరు బందరు, వేజవాడ, చెన్న పట్టణము, ఏలూరు. సారస్వత 
[పియలు విశేషమున్న నెల్లూడ, హెదరాబాదులలో జరగకపోవడానికి కారణము 
పరిషత్తు లోపముకాదు, 


నవ్య సాహిత్య 
ధహభానముత్‌ వ్యవహరి 


ముర (ప పచుదించిన గంథాలు చాలాఉన్నమవి, 
రిస్తున్న ఈ సంస ఇన్ని [గం వాలు పచురించడ మె 
నవ 


నవ్య(గంధాలు ఏకముఖము చేన్‌ క్రయసాధ్యము చేస్తున్నారు. పరిషళు తరఫున 
గుంటూరులో, బందరులో ముఖ్యముగా వాజ్మియోపన్యాసములు, కావ్యపఠన 
ములూ జరుగుతున్నవని ఎడుగుదును. ఇతర (ఐదెశాలలోకూడా జరిగినవని నా 
విశ్వాసము, 


(ప్రస్తుతము గుంటూరు పరిషత్తుకు పధానకార్యస్థానమైనందున అక్కడ 
(గ్రంథాలయ మొకటి స్టాపించినారు. దానిని ఆభివృర్ధిచేసి ఉపయోగించుకొన 
వలసిన బాధ్యత కవిపండితులమీద ఉన్నది. పరిషత్తుకు హైదాదాదులోకూడా 
ఒక శాఖ స్థాపించవలెనని పయత్నము జరుగుతున్నట్లున్నూ, రాబోయే వార్షిక 
సభలో దానికి పునాది పడుతుందనిన్నీ తెలియవసున్నది. ఆవిధముగా నవ్య 
సాహిత్య వరిషత్తుకు దేశములో అన్ని శకేందసానములలోనూ శాఖలు స్థిరపడ 
వచ్చును. పరిషత్తు తరఫున [పతిభ అనే తై 9మాసిక ప్యతిక 1986 లో పారం 
ఇంచి ఆరు సంపుటములు _(పకటిత మైనవి. యుద్ధ నిబంధనల వల తర్వాత 
_పదురించే విలులేక తాత్కాలికముగా ఆగిపోయినది, ఏలూరు వార్షిక సభ 
జరిగినపిమ్మట నవమ వార్షికోత్సవ సంపుటమొకటి పరిషత్తువారు |పచురించి 
నారు, త్వరలో స|తిక ఉద్దరించడానికి _పభుత్వమువారు అనుజ్ఞ ఇస్తారని విశ్వ 
సించవచ్చును. ఈ వతిభ పత్రికలో వి? ష్ణ ఏమిటి? గతించిపో యిన సాహితి, 


[26 సారస్వత వ్యాసములూ 


సఖీ, జయంతి, డదయిని, శారద -ఇత్యా దీ ప।కికలకం టే సజీవమై ఉన్న 
భారతి కందే-ఈ వ తిక విశేషమేమిటి ఖని అడిగినవారున్నారు. ఈ అన్ని 
పతికలమీదనూ నాకు ఆదరాభ్రిమానా లున్నవి కాజఒట్టి వాటి విలువలు కట్టడం 
సరసము కాదు. ఒకొక్క. ప్యతికలో ఒక్కాక్కు గుణము విశేషముగా. కన 
పడుతుంగి. “!వతిభ'లో నవ్యకవులందరి (పతిభా వఏకముఖముగా (పదర్శించ 


వఠినని పరిషత్తు (వయశ్ని స్తున్నది. ఆ |వదర్శనతో తృ విలేనివారికి నవ్యక వుల 


సజీవమైన పకి నంనకూ గుణదోషాలు ఊంటవి. ఆయితే! 
తవ్యముతో కూ వాడుకున్న న్నాళ్ళూ అభ్యుదయానికి అవకాశాలు ఉంటవిం 
5g సాహిత్య పరిషత్తు తన ఆదర్శములు నిర్వహించలేదనేవారే. ఈ 
ప పెవాన మితులు. అటువంటివారు ఈ పరిషత్తు భారము 
న్నతమైన స్థానమునకు తీనుకొనిపోవలసిన బాధ్యత తమమీదనె 
ఉన్నదని నమనించవలెను. పరివ త్తు తన కార్యము సిర్వరి రించినదని త్న విడు 
డములేదు. ఆనభలు జయ! వదముగా కొనసాగడా డానికి ఆద్భష్టవ కః గ మవల్ల ఎన్నో 
క లినివచ్చినవి. కాయ్యగెనువారి సబ్‌కమిటీ సమావేశము అక్కడ అవ్వుడు జరగ 

ని యుండెను, ఆది ఆప్పుడు జరగక వాయిదా పడినది, అదే అప ఎడు జరిగి 
వంటే సజల ద అలప్లిని రాజకీయములు ఆక కర్షించి సాహిత్య విషయములూ 
విస్మృ న తిపథ ము అలంక రించేవి. కాని అందుకు సిద్దముచేసిన విశాలమైన "అండా 
లరో నవ్య సాహిత్య పరిషత్సభలు జరిగినవి. స్వతం_ తమైన ఆదర్శములమీడ 
ఆ భిమానమున్న కాకినాడ (ప్రజలు విశేషముగా హాజ రెనారు. 


ల 
4 


వ్య సాహిత్య పరివషత్తుకారు రెండు నాటికలు అద్భుతముగా [_పదర్శిం 

చారు. అందులో ఒకటి (శ్రీ చింతా దీక్షితులు “'తిరుప్పాళ్వార్‌ ” అనే వచన 
నాటిక. రెండవది శ్రీ శివళంకరళాన్త్రి “వద్మావతీ చరణచారణ చ|క్రవ_ర్డి'' అనే 
వళిష్ట్రమై పద్యనా టక, పద్మావతి వెషము ధరించిన శ్‌ వి. వి. నరసింహారావు 
నాట్ట కౌ శలము_ అన్నీ నవ్య సాహిత్య పరిషత్తు కళావై దగ్గ్యము వెల్లడిచెసినవిం 
ఇంతేకాక ఆ సభకు దూరభాగములనుండికూ డా కవులు భావుకులు వచ్చినారు. 
ఆ సభాసందర్భములోనే మొదటిసారి ఈ పరిషత్తుకు ఒక కాస్టి న్రట్యూషన్‌ 
ఆంటూ ఏర్పాటు చేయవలెనని ఒకవిధముగా సిద్ధము చేసినాము. ఆప్పుడు 





*ఉనవ్యకవుల ప పతిభ ఇంతకు మించదు అని (వాసి కొట్టివేశారు శాస్ర గారు. 


నోరి నరసింహశాస్త్రి 127 


చేసిన నిబంధనలమీదనే కొద్ది మార్పులతో ఇప్పటికీ పరిషతక్కార్య క మము 
సాగుతున్నది. ఆ సభలో వేసిన తీర్మానముమీదనే నవ్య సాహిక (గంధ 
[పచురణము, పాఠ్ణ్యగంథ విక యశాల, (1ంథాల యము స్థావించవలెనః 
తీర్మానించాము. పరిషత్తు శరప్పుశ “డ్రతిభీ అనే త్రైమాసిక ప తిక పక టి 
పలెనిని నిశ్చయించి తలి వ త్రో కొర్యరూపము ధరించింది. దేశమంతటా ఆప 
డప్పుడు సభలు చేస్తూ వాజ్మయ వచారము చేయ నిశ్చయించినాద, ఆన్ని 
ర్మానములూ కార్యరూప ము దాల్చిన వం ఆ నభతో పాపకు విజి 


దా 
బె అది. ఈ నవ్య సాహిత్య పరిషత్తు వ్యవహారము సమసాంధ భాషా 


wg 


ఖ్‌ 


ము ముందు విచారణ పొరంథించింది. 


మన దేశములో పూర్వము ధర్మ నిర్ణయము చేయకలెనంపే శిష్ణులు, 
వేదశాస్త్ర నిష్ణాతులు, మధ్యస్థులు యువ పెద్దల లను చేర్చి వారు చెప్పే నిర్ణయము 
(ప్రకారము వ్యవహరించడము ఆచారము. ఏదైనా సత్కార్యము చేయవలె 
నన్నా, దుష్కార్యమునకు (పాయళ్ళిత్త తము చేసుకోవ వలినన్నా అటువంటి 
అకుజ్జ తీసుకోవలని ఉండేది. అదే ఇప్పటికీ “పదరిషదనుజాం 
వాక్యాలలో కనబడుతున్నది. రానురాను అది కేవల యాజ్ఞికము జీవనోపాధి 
గాగలవారి చేతులలో వడి “పరిషద్దడిణాం గృహీత్వా”లో కి దిగింది. కాబటి 
పరిష్కారం చేసేది పరిషత్తు, అయితే ఇటువంటి ధర్మ పరిషత్తులే గాని 
సాహిత్య పరిషత్తులు మనదేశములో పూర్యమున్నట్లు తోచదు. ఒక్క తమిళ 
వనములో “మణి మేఖలై " ఇత్యాది కావ్యాలు (వాసిన రోజులలో సాహిత్య 
పరిషత్తు వంటిది *ండేదన్నట్లుగా తెలుస్తుంది. ఆ పరిషత్తు వారు విన్న కావ్య 
ములో దోషము వచ్చినప్పుడల్లా ఆ పరిషదధ్యమడు ఆ బాధకు తల బద్దలు 
కొట్టుకొని గాయము చేసుకోవడమే. కాని దానికి (ప్రతేక [పభుత్వమున్నట్లు 


(అజ 


కనబడదు. మన సాహిత్య పరిషత్తులు ఐ5 రోపాలో అకాడెమీలనే పేరుతో ఉన్న 
వాజశ్రైయ సంస్థలూ, కళా సంస్థలూ, నస్సులో ఉంచుకొని వాటి అనుక 
ణములుగా పుట్టినట్టు చెప్పవచ్చును. Academy పర్యాయపదంగా పరిష 


చృబ్దము (పయోగించినారని తోస్తుంది. _ఫెంచి అకాడెమీలో £0 మంది 


129 సారస్వత వ్యాసములు 


(| 


మృాతమే నభ్యులుగా ఉంటారు. గొప్ప విద్వాంసువే అందులో సభ్యులు. 
అందులో, సభ్యులు కావడము బిహు కష్టసాధ్యము, ఫాన్సుడేశములో ఈమధ్య 
కాలమువరకూ ఆ ఆకాడెమీకి చాలా వలుకుబడి ఉండేది. వారు భాషలో వాడుక 
మాటలు ఏవేవి గంథస్థము చేయవచ్చునో నిర్ణయము చెసారుట. ఆ పకారమే 
(గంథక ర్రలు చాలామంది వ్యవహరింబారుట. కాని [గంథక ర్ర్తలు ఆ అకాడెమీ 
పరిష్కారాలకు కట్టుబడ డం పోయింది. 


ఇంగ్లండులో రాయల్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్టు ఉన్నది. చ్చితకళలోనూ, 
శిల్పములోనూ విశేష నమర్షలైనవారిని దానిలో చేర్చుకుంటారు. వారు సళా 
నియమాలకే గాక కళా నియమాలకుకూడా బద్దులుగా ఉంటారు. అయితే 
అకాడెమీ సభుర్ఞలు కానివారిని చాలామందిని లోకమాదరిస్తున్నది. ఎప్‌స్టైన్‌ వంటి 
శిల్పి రాయల్‌ ఆకాడెమీసి ధిక, రించి గొప్ప శిల్పి అని (పఖ్యాతి సొందినాడు,* 


నవ్య సాహిత్య పరిషతృభ్యులలోకూడా రచనలో కొన్ని నిశ్చితమైన 
నియమాలు ఉండవలెనని తలచేవారు లేకపోలేదు. నవ్య సావాత్య వరిషత్సభ్యు 
“లైన శ్రి చేకమళ్ల కామేశ్వరరావు ““డాడుకభాష : రచనకు కొన్నినియమాలు” 
అని ఒక (గంథము నవ్య సాహిత్య పరిషత్తు తరపున |పదురించినాడు. 
దానికి శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు వాసిన పీఠకికలోనే ఆ (ప్రయత్న 
మును ఖండించినారు. (వభుసమ్మితమైన వరీషత్తులకు ఈ కాలములో అవకాశము 
లేదు. భాషా శాసనముకాని రచనా శాననముకాని సాహిత్య పరిషత్తుల కని 
అంటే ఆంగీకరించేవారుండరు. అటువంటి కాసనసభ ఉండవలెననే (వయళ్న 
ముతో నవ్య సాహిత్య పరిషత్తు ఉప్మకమించలేదు. అయితే నవ్య సాహిత్య 


పరిషత్తు చేసేది వార్షిక సభలకు చేరి లోకుల ఖర్చుమీద దేశాభిమానము చేయడ 
మెనా ? 


> 
పరిషత్తులు వాజ్మయములో శాసనములు చేసే అవి తీర్మానములుగానే 


ఉండిపోతవి. ఆచరణలోకి రావు. సభ్యులే ఆవి ఆచరణలో పెట్టక పోవచ్చును. 
లేకపోతే సభ్యులు చీలిపోయి సంతం|తముగా వ్యవవారించవచ్చును. ఎంత 





* పభుసమ్మి తమని పరిషత్తులకు ఈకాలములో స్థానము లేదు అని వాసి 
కొట్టివేశారు కాన్ర్రిగారు, 


నోరి నరసింహశాస్త్రి 129 


గౌరవమూ, బలమూ ఉన్న రాజూాసనమే ఈ రోజులలో తీరన్కరించడము 
కొందరు గౌొరవమనుకొగి కారాగారములు చేరుతున్నారు, అది లాభమనుకొన్న 
వాళ్ళు బ్లాకుమారె, టు వృద్ధిదే స్తున్నారు, ఇక తన కాననను అమలు జరిపేం 
దుకు అధికార మేమీలేని సారస్వత పరిషత్తులు ఏమి చేయగలవు ? గుంటూరులో 
| సాహిత్య పరిషత్తు సభకు అధ్యయలుగా ఉండి (2) గిడుగు రామమూర్తి 
పంతులు చేసిన ఆధ్యశోపన్యాసములో దీనిని “ధిక్కారయుగ "మన్నారు. 
ధిక్లారయుగములో పరిషత్తు ఏమిచేయవలెనో, ఏమి చేయగలదో నవ్య 
త్య పరిషత్తు గమనించపల సివచ్చింది. అందువల్ల వాజ్మ యళాసనము 
నవ్య సాహిత్య పరిషదుదేశములలో ఒకటిగా పెట్టుకోలేదు. నవ్యసాహిత్య పరి 
కేవల వృ ల్రిపరిశీంనచే పండిశిపరిషత్తు కాదు. ఇది కవిపండిత పరిషత్తు. 
దులో కేవల పండితులకూ, కేవల కవులకూ, కవిపండితులకూ స్థానమున్న ది* 
కాని రచనతో సంబంధము లేనివారికి ఎవ్వరికీ ఇందులో స్థానము లేదు. రచన 
వల్లనే కదా పండితుల పాండిత్యమూ, కవుల వైదగ్గ్యమూ లోకానికే ఉపకరిం 


చెడి, రచనవలనే వారి చె తగరము స్పురిస్తుంది. 


రొ కూ 


1925 నుంచి కాం గెసు ఆందోళన రోజులలో సనభలకని అన్ని ఊళ్ల 
నుంచీ బ యలుదేరివచ్చి డాగ్స్‌ హోటళ్లలో కాఫీ ఉస్మాలు సేవించడానికి ఈమేరు 
వచ్చింది. కాఫీ తాగావా? ఆని దేశా భిమానముందా ? అనే వాడుక ఉన్నది, 
ఏ సంస్థకి నా అటువంటి అసంళృ_పీ కలిగినప్పుడు ఆ సంస్థ శవ్యపాయమైన 
దని మనము [గహించవచ్చును. అప్పుడది రాలినపండు. ఇప్పటికి నవ్యసాహిత్య 
పరిషత్తు చేసిన పనితో తృ ప్రిలేదు. ఇంకా అనేక ముఖములుగా వి_స్హరిల్ల వలెనని 
అవేదనపడే భావుకులే దాని శ్రేయ జాములు. పరిషత్తు చేసినకృషి స్వల్పీయము. 
చేయవలసినది అనంతము ! అయితే అట్టి [శేయఃకాముకులకు నేను చేసే 


ఐజ ని ఇది! 
బా 


మైనవి అనేకములు కనిపిస్తున్న వె. 
(17) 


180 సారస్వత వ్యాసములు 


వంటివి ఉండడములో ఆశ్చర్య మేమిటి ? జగత్తు స్థితి కే భంగము కలిగించే 
సమయములో తప్ప అటువంటివాటిని నాశనము చేయడము న్యాయముకాదు. 


వాజజుయ మొక చరాబ్ది. దానిని మధించిన ప్పుడేకాని అమృతో త్పాదనము 

కాదు, అమృతముకంటే ముంచు పహొలాహలము అవతరిస్తుంది. దానిసి సహృద 

యుడు సదాశివునివలె కంఠములో _సంభించి అమృతము దివ్యలోకానికి అంద 

జేయాలి. దేవానురులు ఉభయులూ మథించనిది అమృత లాభము కాదని హృదయ 

ఏథిలో స్మరించుకుం టే మనళ్శాంతి కలుగుతుంది. ఈ వ్యాసరచయితకుకూడా 
కలుగుతున్న సంక్ష కభమూ అటువంటిది ! మనళ్శాంతికూడా అటువంటిదే! 


కు Gp 


అంధ భాషలో బరి తాత్మక నవల 


Co) 


సాహిత్యశాఖలలో నవల కొత్తది. రెండు శతాబ్దాల (క్రిందటనే రూపొం 
డినా అన్ని సాహిత్య శాఖల సద్గుణాలను ఏకముఖంచేసి బహుముఖాల వర్దిల్రినడి. 
ఇంకా విజృంభించే ఆవకాశాలు కానవస్తూ, “నవలాంతమ్‌ సాహిత్యమ్‌'' ఆని 
వి స్తున్నది. 


నవలకు మూలభూత మైనది కథ. నవలలో కథాకథనంతో పాత సృన్షి. 
చెయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితము చితించవచ్చు. వాజక్రియ సంఘ 
గణలు [ప్రదర్శించవచ్చు నేటి జీవితాన్ని విమర్శించి ఆదర్శ జీవితం నూచించ 
వచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. స్థూలంగా నిర్వచనం 
చేసే పూర్వుకాలానికి సంబంధించిన దై తే చార్నితక నవల అనాతుంది. 


చర్మితాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల స మ్మేళశనమనే (థాంతి 
కలిగిసుంది, జరిగినదంతా [వానుకుంటూపోతే చరిత్ర కాదు. లోకానికో 
దికానికో సంఘానికో వ్య క్రికో మంచికో చెడుకో [పభావం కలిగించే సంఘట 
నలు (వా _స్టేనే చరిత. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చర్మితాత్మక 
నవల అవుతుంది. దానికి చరితవీజ ముంటే చాలును. 


వేదవేదాంతాలలో పురాణాలలో కొన్ని కథలు వినీ వినడంతోనే ఎవరికో 
ఎప్పుడో తప్పక జరిగిన సంఘటనే అనిపి సవి. ఆది చరి|తకీజము. అగస్త్యుడు 
వింధ్యపర్వతము దాటి దక్షిణానికి వచ్చిన కథ దతీణావధమంతా |[పభావితం 
చేసి బహువిధాల రూపుతాల్సింది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలంటు 
న్నాము. ఆ రెండు |గంథాలు భారత భూమినంతా |వభావితం చెసి నిత్యజీవి 
తంతో పెనవేసుకొన్న వి. ఇతిహాస అక్షణ మిట్టా పెద్దలు చెబుతున్నారు : 


“ధర్మార్గ కామమోశాణాం ఉపదేశ సమన్వితమ్‌ 


పురానృ త్తం కథాయు క్రమ్‌ ఇతిహాసం పచక్షతేి' 


182 సారస్వత వ్యాసములు 


కాబట్టి చరితాత్మక నవలకు రామాయణ మహాభారతాలు మార్గదర్శక ములుగా 
భావించవచ్చు. 


చరిత్రకూ నవలకూ వైరుధ్యం లేమ, డాక్టరు గోపాలరెడ్డి ఒకచో 
“చరిత్రాత్మక నవల ఐతిహానక త్య్వమూ కల్పనాసౌందర్యమూ సమరన మొందిన 
కూర్పు-=లేక సత్య సౌందర్యముల సమ్మేళనము” అన్నారు. అది ఒక మనోహర 
సూత్ర పాయంగా (గహింపవచ్చు. 


మనము (ప్రత్యక్షముగా చూన్తూ వింటూవున్న నేటి సంఘటనలను కథా 
వస్తువులుగా (గ్రహించి వాయడము సులభమనిపిస్తుంది. కానీ ఆ సంఘటనల 
లోని ప్రధాన విషయాలు |గహాంచి రచన చేయడానికి కొంత ఆర్షదృష్టి ఉంటేనే 
కాని రాణించదు. ఆది లేకపోతే వార్తాలేఖనంలోకి దిగజారుతుంది. లేకపోతే 
ధనికులంతా దుర్గుణ పుంజాలుగానూ, దరిదులంతా సదుణమూ ర్తులుగానూ 
చితిస్తూ పరశ్శతంగా ఈకాలంలో వస్తున్న (వచార నవలలుగా రూపొందే 
(పమాద మెక్కువ ఉన్నది. కాబట్టి నేటికాలానికంచే గడచిన కాలాన్ని చెతి 
ేనే కొంత నిర్హి పతతో రచన చేసి సారన్వతసిద్ధి కలిగించేందుకు ఎక్కువ 
అవకాశమున్న దేమో ! 

చారి తక నవలాకారులను ఎదుర్కొనే పమాదమొకటి ఉన్నది. ఇప్పటి 
తమ ఆదర్శాలూ భావాలూ పూర్వకాలాలపారికి అన్వయించి చరిత్రను తారుమారు 
చేయడము, ముఖ్యంగా నేటి రాజకీయవాదులు చేస్తున్న దోషమిది. ఇట్టి రచనల 
వల్లనే నేటి సంఘంలో లేనిపోని ద్వేషాలు కక్షలు (పబలుతున్నవి. సార్వకాలిక 
మైన ధర్మసూ(త్రాలు బుద్ధిలో దృఢంగా ఉంచుకుంటేశే రచనలు ఉ త్రమస్వామి 
నందుకొంటపి. 


పాశ్చాత్యులు శవాలను శల్యాలను భ(దపరచిన బై జరిగిన సంఘటనలు 
(నాతపూర్వుకంగా పదిలపరుసారు అందువల్ల ఆక్కడ చరిత శలా్యాలకు 
ఎక్కువ పాధాన్యముంటుండి. మన అద్భుష్టంవల్ల మన గతచరి త వివరాలు 
ఆంత ఎక్కువగా లేనందువల్ల చారిత్రక నవలాకారులకు స్యతం|త కల్పనలు 
'చేసేందుకు అవకాశా లెక్కువ ఉన్నవి. మన కావ్యాదులవల్ల ఆయా కాలాల 
సాంఘిక మతాచారాదులు తెలియవ స్తున్నవి, వాటిని మాతము ఉల్రంఘించ 


నోరి నరసింహశాన్రి 193 


కుండా జాగ త్తపడితే చాలును. చరి తాత్మక నపల ఏళ్ళంఖలంగా ఊహా 
సీధులలో 'వ్రైరవిహారము చేయవచ్చును" 


అపు 


ఆం|ధభాషలో నవలతోపాటుగానే చరి తాత్మక నవలకూడా క. స్ట్‌ 
19 వ శతాబ్దము చివరి దశాబ్దంలో అవశ రించింది. అప్పుడు టాడ్‌ సేకరించి 
వచురించిన రాజస్థాన్‌ కథావళి దేశాన్ని ఆకర్షించింది. దాన్ని ఆంధ్రీకరించిన 
| చిలకమ రి లత్మీనరసింహము “హేమలతి” అనే మొదటి చరి|తాత్మక 
నవల |వాశారు. అది రాజపుత స్థా రానికి సంబంధించినదే. ఆ తర్వాత శివాజీ 
మొదలైన మహారాష్ట్ర పీరుల గాథలు [ప్రచారంలోకి వచ్చినవి. హోల్కాదడ 
రాజ్యూసికి సంబంధించిన “అహల్యాబాయి” నవలకఠకూడా చిలకమ ర్హివారే 
రచించారు. తర్వాత విజ్ఞాన చంది [గంథమండలివారు హిందూమహో 
యుగము మహమ్మదీయ మహాయుగము చందగుప్పుడు, శివాజీ చరిత్ర 
(పచురించినారు. (శ్రీ చిలుకూరి వీరభద్రరావు ఎంతో వరిశ్రమచేసి ఆంధుల 
చరిత [పకటించారు. ఐరా మండలివారి (పథమ బహూకృతులందిన శ్రీ భోగ 
రాజు నారాయణమూర్తి “విమలాడేవి” శ్రీ వేలాల సుబ్బారావు “రాణీ 


సంయు కో కూడా రాజస్టాన కథలకు సంబందించినవే, 


లి 
వాణీ 


ఆం;ధచరి తకు సంబంధించిన మొదటి నవలలు 1914 లో వచ్చినవి, 
శ్రీ దుగ్గిరాల రాఘవచం' దయ్య “ విజయనగర సాామాజ్యము", శ్రీ కేతవరపు 
వెంకటశాస్త్రి “రాయచూరు యుద్ధము". ఇవికూడా మండలివారి బహూకృతు 
లందినవె, ఐనా బహుకాలమువరకు ఆంధ నవలాకారులకు రాజపుత మహా 
రాష్ట్ర వీరగాథలే అభిమూనపాాతమైనవి. ఆ రచయితలు ఆ దేశకాలాలతో 
గాథపరిచితి లేనివారుగనుక అవి నామమ్మాతానికే చారితక నవలలు. 
శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల “వసుమతీ వసంతము”లో మౌర్య చంద 
గుప్తుడు వధానప్యాతగా వచ్చుట ఒకటే కొంత మార్పు. అకశోకచ।కవ రి 
జీవితాన్ని చితిన్తూ శ్రీ కేతవరపు వేంకటళాన్త్రి రచించిన "ఇచ్చి సకుమారి. 
అనే నవల చిన్నదైనా మొదట వచ్చిన చర్మితాత్మక నవలలో ఉత్తమమైన 


184 సారస్వత వ్యాసములు 
మే ధావులు స్వాత౦ త్య సమరముతో సతమతమవుతున్న ందువల్లనే మి, 
రచయితల దృష్టి [_పధానంగా కవిత్మరంగంమీద (పసరించినందువల్ల నేమి, 
వచన రచయితలు సిద్ధ నవలల ఆం|దీకరణాలతో తృ ది వి పడుచున్నందువల్ల 


నేమి బహుకాలమువరకు ఆం|ధులచరి | త నవలాకారులను తగినంతగా ఆకర్షించ 
లేద, 


3 


ఆంధ చారి తక నవలకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “ఏక వీర "తో 

1912 [ప్రాంతాలలో కొత్తమలుపు ఇచ్చారు. అది తమిళదేళానికి సంబంధించిన 
దైనా మధుర నేలిన ఆం|ధ నాయకరాజుల చరి తకు సంబంధించినదై నంచున 
అంధుల చరితకుగూడా సంబంధించివది. అందులో (పథాన పా(తలు ఆంధ 
దేశంనుంచి వలసపోయిన కుటుం బాలవారు, ముద్దుకు ఎ్రష్షప్పనా, యకుని మరణమూ 
ఆ తర్వాతి తిరుమల నాయకుడు పట్టాభిషిక్తుడు “కావడము జరిగిన కాలపు కథ. 
నవలలో _పధాన కథ ఇద్దరు మ తుల సాంసారిక జీవనానికి సంబంధిందిన 
దైనా సందర్భవకాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీనువారి దుండ 
గాలు-దోవిడులు, _రాబగ్గు నోబిలి త త్తషబోధక స్వామి అనే సన్యాసి వేషంతో 
చేసిన దొంగమతబోధ, దేవాలయాలలోని శిల్పనై పుణ్యాదులు రక్ళగా (పద 
ర్నింపబడ్డవి, తమిళ కవయితి ఆవ్యయారు [వాసిన “అతిచ్చూడి” లోని ఆరం 
జేవిర=బు (ధర్మము చేయుము) ఆరవదు శవం (కోపపడకుము) ఇత్యాది బాల 
బోధలు పౌఢబోధలై [ప్రధాన పాతలను ధర్మపథాన నడిపించడము రమ్య 
ముగా చితింపబడ్డది, ఆంధులు తమ నివాసము 'ఎక్కుడ ఎర్పరచుకొన్నా 
అక్కడ ఉత్తమ సంస్కృతిని సాయ త్తము చేసుకొనే తీరు మనోహరంగా 


సూచించారు నవలాక ర్త, “ఏక ఏర "లో కల్పనకూ చరి(త్రకూ మంచి కుదిరిక 
ఏర్పడ్డ ది, 


ఆ తర్వాత శ్రీ విశ్వనాథ “బద్దన్న సేనాని” ఇత్యాది చారితక నవలలు 
౧ cl a 
వాశారు. కాని ఆవి “ఏకవీర” స్థాయిని అందుకోలేదు. వారీమధ్య శరపరం 


పరగా (ప్రచురిస్తున్న పురాణ వైదిక [గంథమాలలోని నవలలు (పత్యేకముగా 
(పసావిస్తాము. 


నోరి నరసింహశాస్త్రి 185 


ఇంతలో అంధుల చరితకు సంబంధించిన (పామాణికగంథాలు ఎన్నో 
రాసాగినవి. శ్రీయుతులు చిలుకూరి వీరభ దరావు, భావరాజు కృష్ణారావు, 
మల్లంపల్లి సోమశేఖరశర్మ, కురుగంటి సీతారామయ్య, _ డాక్టరు సెలటూరి 
వే ంకట రమణయ్య, డాక్టరు మారేమండ రామారావు ఎన్నో (ప త్యేక్యగంథాలు 
పచురించారు, ఐతిహాసిక మండలివారు రాజరాజ నరేంద సంచిక, కళింగ 
సంచిక, రెడ్డి సంచిక, కాకతీయ సఎచిక్క శాతవాహన సంచిక మొదలైన 
అమూల్య |గంథాలు _పమరించి ఆంధుల చరిశతోపాటు మూలాధారాలు 
కూడా పాఠకుల అందుబాటులోకి తెచ్చారు. కాని వాటినన్నిటినీ కొద్దిమంది 
నవలాకారులు మాతమె ఉపమయోగించుకున్నారు. వారిలో గజింపదగినవారు 
ఆ:(ధ విశ్యవిద్యాలయం బహుమతు లందిన ముగురూ, తక్కి.నవారిలో 
క్రీయుతులు ఆడవి బాపిరాజు, నోరి నరసింహశాన్రీ* ఈ ఐదుగురి నవలలతో 
ఆ-(ధ చరిత్రాత్మక నవల సంపూర్ణ పుష్టితో అవతరించినది, 


లా 


ఆ 


ఆం|[ధ విశ్వవిద్యాలయం వారు ఇంటర్మీడియేటు కాసుకు ఉపవాచకాలుగా 
నిర్ణయించే నిమి తము ఆంధ చరిత్రకు నంబ౦ధించిన ఉత్తమ నవలకు 
ఓ క్కాక్కదానికి వెయ్యిరూపాయలు బహుమతి (పకటించారు. 1951 నాటికి 
ఆం(ధదేశములో నవలాకారులలో ఏ కొద్దిమందికో తప్ప అంత |పతిఫలము 
నవలారచనవల్త ముట్టడముల దు, ఇందువల్ల అంతకుముందు నవలలు [వాయని 
వారు చరిత శ్రద్ధగా పఠించి చార్మితక నవలలు [వాయడానికి పూనుకొని మంచి 


నవలలు (వాళారు, 


అట్ట్‌వారిలో ఆ_గగణ్యురాలు శ్రీను తి మల్హాది వసుంధర. ఆమె మొద క్రి 
నవల “'తంజావూరు పతనము". ఆ బహుమతు లందిన నవల లన్నిటిలో సర్వ 
విధాల అ(గగణ్యమైనది. ఆమె కాలేజి విద్యార్థినిగా ఉన్నప్పుడే అటువంటి నవల 
[వాయడము ఆశ్చర్యకర మైనది. “ఏక వీర *లో వలెనే దీనిలోని కథాంశము 
కూడా తమిళదేశములో జరిగినదై నా, తంజావూరు పాలించిన ఆంధ్ర నాయక 
రాజులలో చివరివాడగు విజయరాఘవరాయల పాలనమును చి!కించినందువళ్ణి 
ఒకవిధంగా ఆం'ధుల చరిత్రకు సంబంధించినదే. ఇందులో ఆ యాస్థానములో 


196 సార స్వత వ్యాసములు 
కవిత్వము, సగీతమ్కు నృత్యము, ల్పము, పరాకాష్ట నందుట చక్కగా 
పోషింపబడ్డది, కాని రాజు భోగలాలనత, వళ రంగాజమ్మ యందు వ్యామో 
హము, ముఖస్తుతియంది: టికి, ఆస్థాన శకవులు స్తుడించుచు న్నట్లు తాను నిజ 
ముగా భగవంతుడనే ఆనకొనుట (ప్రుకృష్ణ దేవరాయల యంతవాడనని గర్విం 
చట్క తన అష్ట మహిషులతో దషణ నాయకతకిఘు సమర్థింపలేకుండుట, 
వెంకన్న కుట కననగుట, ఏవిధముగా రాజ్యపతనమనకు దారితీసికవో 
అద్భుతముగా చితింపబడినవి. పరమభక్షడై న పెద్దిదాను పాత, అమాయకు 
డైన ఎలు సోమమాజుల రాయబారములు యువరాజును బంధించినందున 
కోపోద్దీపీతయైన పట్టమహిషి రాజగోపొలాంవీక: విజ్బంభ ణము, విజయరాఘప 
నాయకునకు ఉంపుడంక తెగా ఉన్న రంగాజమ్మ తకు సోదరియని చివరకు 
తెలిసినందున కలిగిన నిర్వేదము పాఠకుల హృదయములలో చిరకాలము నిలివి 
పోవును. ఈ నవల వసుంధర సర్వతోముఖ ఎవజ్జకు (ప్రతీక, 


కాకతీయ రాజ్యపతనమున గూర్చి ఆమె రచించిన “స ప్తపర్ణి కూడా 
బహుమతి నందినది. ఇందులోగూడ కక్షలు, ద్వేషములు దురభి మానము, ఆగం 
బరముల కాస్థాన గౌరవము ఏవిధముగా రాజ్యపతనమునకు దారికీసినవో 
వర్ణించుటకు (పయత్ని ంచినది. ఇందులో జక్కనాచార్యుడను మహాశిల్పి తన 
మంతతం్యతశ క్రిని జోడించి స ప్హవర్థిని ఆష్టవర్ణినిగా చేసి రాజ్యము మరియొక 
తరమువరకూ నిలుపుటకు చేసిన పయత్నా। నికి అవకాశము లభింపకపోవడ 
మనే కల్పనమీద కథ నడచినది. ఈ భావనలోనే కొంత అనంబద్ధత ఉన్నందు 
వల్ల హృదయానికి హత్తుకోదు. రాజవంశములో ఏడుగురు రాజులు ఉండిరెనే 
విషయ మాధారము చేనుకౌని న్తపర్షి కల్పనే నడచినది. ఐనా ఈ నవలకూడా 
గణింపదగిన దే. 


ఆమెయే ఈమధ్య రచించిన “రామప్పగుడి'” అనే నవల విశ్వవిద్యాలయ 
దిహుమతు అందినది కాకపోయినా ఈ సందర్భములో (పసావింపదగినది= 
రామప్ప గుడిలోని శిల్బసౌందర్యము అనన్య సామాన్యము ! 


మానాల 


రాజు మేడ” విశ్వవిద్యాలయము బహుమతు లందినవి. ఆయన సాహిత్యవేత్త. 
“భువన విజయము”లో శ్రీకృష్ణ దేవరాయలు ఆదిబ్దానును జయిందుటతో 


శ్రీ ధూశిపాళ శ్రీరామమూ ల్లి రచించిన “భువన విజయము”, “గృహ 


నోరి నరసింహశాస్త్రి 187 


_పారంభించి ప్రాచీ  దిగ్విజయయాతరేసీ దుగ్గములనెన్నిటినో జయించి 
కటకమువరకూ యా(తచెసి గజపతి కుమార్తె యయిన  తుఖాదేవిని 
వివాహమాడి “'భువనవిజయ సభా” నిర్మాణము పూరర్తిచేయించుటతో పర్యవ 
సిస్టుంది. ఐనా ఈ కథయంతటిలో సూ తరూపంగా నడీచిన కథ చిన్నాదేవి 
తిరుమలదేవితోపాటు శ్రీకృష్ణరాయల మషాషిగా గౌరవింపబడిన వృత్తాంతము. 
ఆమె నిజముగా రాజపు తికయె ఐనను వేళ్యచేత పెంపబిడిో గాంధ్రనంగి” అను 
చెర రాయలకు (పెమభాజన మవుతుంది. ఆమె (పణయకో పమువల్ర రాయలకు 
ఆమెపైన అనుగహము తప్పుతుంది. నందితీమ్మన అనే మహాకవి తన పారి 
జాతాపహరణ కావ్యము రచించి రాయలకు మరల అను గహము కలిగించినా 
డను బతిహ్యముటుద ఈ మూలకథ నడదినది. ఇందులో శ్రీరామమూర్తి 
నూక్మాతిసూవ్ము నన్ని వేశమలతో తన సాహిత్య చెళారద్యము |[పదర్శించి 
““పారిజాతి' సౌరభము నవలలో అంతటా గుబాళశీంపజేసినాడు. ఈ నవలలో 
తిరుమలదేవి ఉదాత్తత, తిమ్మోజు, కుండో జూల శిల్ప ప్రావీణ్యుము, నంది తిమ్మన 
కవితా మాధుర్యము, పెద్దన మహాకవి సహృదయత హృదయంగ మంగా 
రాణించినవి. రాయల విణామధువగు కృష్టవండితుని చకవాకరాగము తిరుమల 
దేవి కంఠములో విరహ వేదనగా మధురాతిమధురంగా పొంగి పాఠకుల (శో తా 
లలో (పతిధ్వనిన్తుంది. 


వారి ““నృహరాజు మేడ”ణో కూడా సాహిత్య వై శారద్యము (పతి 
బింబి స్తున్న ది. 


మరొక విశ్వవిద్యాలయ బహుమతి నందిన నవల @) పొటిబండ మాధవ 
శర్మ “'రాజశీల్పి". ఇది కొండవీటి రెడ్డిరాజ్యమును కుమారగిరి పరిపాలించిన 
నాటి చరిత్రను చిత్రించునట్టిది, కుమారగిరి జీవిచియుండగానే కొండవీటి 
రాజ్యమునుండి రాజమహేందవర రాజ్యము బీలిపోయినది. కొండవీటి రాజ్యా 
నికి ఆయన దూరపు జ్రాతియైన పెదకోమటి వేమారెడ్డి, రాజమ హేందవర 
రాజ్యమునకు కుమారగిరి మెనల్లుడూ (ప్రభువులై నారు. కుమారోగరి హృదయ 
పూర్వకముగా రెండు రాజ్యములు అర్చించి తాను కొండలలో ఎక్కుడనో 
శిల్చిగా ఉండుటకు నిశ్చయించుకొన డముళతో నవల అంతమవుతుంది. కుమార 
గిరి భోగలాలనుడై న ప్రభువనీ, లకుమాదేవి అతని ఉంపుడుక తెయని చారిత్ర 

(18) - 


188 సారస్వత వ్యాసములు 


కుల భావము. ఈ నవలలో కుమారగిరి మకరంద మధురమైన హృదయముగల 
ఉత్తమ వ్య క్రిగాను, లకుమాదేవి ఉత్తమాదర్శములు గల కేవల కళోపాసన 
చేయు నాతని సోదరిగాను చి తింవబడినది. ఆ తర్వాత వేమభూపాల చరితము 
సంస్కృత పద్యకావ్యముగా రచించి గద్యకవి సార్యభౌముడనిి, చామన భట్ట 
బాణుడని బిరదములందిన వామను డిందులో ఎక్కువ రాజనీకిధురంధ రుడుగా 
భాసించును. ఆయన వై దుష్యము కంచి కాటయవేముని వైదుష్యము ఎక్కువ 
(పకాళశి స్తున్నది. పెదకోమటి. వేమారెడ్డి (వేమ భూపాల చరిత నాయకుడు) 
అల్పుడుగా భాసిసాడు. ఆయన రాజ్యకాలములో విద్యాధికారియైన శ్రీనాధ కవి 
సార్వభౌముడు కూడా ఈ నవలలో అల్పుడుగానే చి తింపబడ్డాడు. మంతి 
సింగన కూడా వీరశైవ కోలాహలముతో కలసినాడు. ఒకవిధంగా చూ 
ఇది కుమారగిరి పక్షము వహించి (వ్రాసిన నవల. అట్లా చేయడానికి నవలా 
కారులకు నిస్సందేహంగా స్వాతం ౦_త్యమున్నది. మొ త్రము మీద ఇందులో ఆనాటి 
సాంఘిక రాజకీయ - పరిస్థితులు (పతిబింబించినవి. వెంకోజు ఇం(ద్రజాలము, 
తిప్పయశెట్టి సమ్మానము, మాం ంబిక సంగీతము, లకుమాదేవి నాట్యము, 
ఎరాస్తాామి సన్నాయి వాద్యము నవల యంతటా పతిధ్వగి స్తవి! సామాన్య 
ముగా నవలలోని భాషకంతే ఇందులోని భాష పౌఢతర మైనది. 


అ 

ఆం; భధ చారి (తక నవలను ఆం[ధ సారస్వత పరిధిని దాటించిన 
వారిలో _పథముడు అడవి బాపిరాజు. ఆయన మూదుచారి తక నవలలలో 
“హిమబిందు” నిస్పందేహంగా (పపంచ భాషలలోని ఉత్తమ నవలల స్థాయి 
నందుకొన్నది, దాపీరాజు కొంతకాలము లాయరు, కొంత కాలము 
జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, కొంత కాలము దిన ప్మతికొ 
సంపాదకుడు. కొంతకాలము వెండితెరమీద చిత నిర్మాత. స్వయముగా చిత 
కారుడు, కవి, కథకుడు. మె తని హృదయము కలవాడు. తరుశని ఉతక్సా 
హముతో పొంగులు వారేవాడు. ఆయన బహవుముఖానుభ వము, ఆర్ష హృదయము 
“హిమదిందు"గా రూపొందింది. 


ఇడి శ్రీముఖ శాతవాహన చక్రవర్తి కాలము చిడించును. చకవర్తి 
యాదర్శము తన రాజ్యము చతుస్సము[దవలయిత మొనర్చి ధర్మము నాలుగు 


నోరి నరసింహశా గి 189 


పాదముల నడిపించి రాజ్యము స్వర్గ ధామముగా చేయవలెనని. రాజగురున్సల 
యాదర్శము. శాతవాహన వంశమును సిష్కల్మష మొనర్చి _చపంచమును 
రించి యజ్ఞ యాగాదులతో దేవకాతృవ్రి మానవ రి (పసాదింపచేసి 
వైచిక ధర్మమును నిరనించు బౌద్ద జై నములను సిర్మూలింపవలెశని, తుదకు 
ఇరువురి యాశయములు సిద్దించును గాని చృకవర్తి మతసహనమువల్లనే సాధ్య 
మవుతు:ద్కి కాని రాజగురువుల మతద్వేషమువల్ప కాదు. ఈ నవలలో మూడు 
రకముల (పేమ కథలు క ల్పెంపబడినవి. విషకన్య శ్రి కృష్ణ రాత్రవాహనుని 
దై వముగా (వేమిసుంది. హిమబిందు సువర్ణ శ్రీని _పేమించి భర్తగా భావించును. 
నాగబంధునికా నమవర్తుల పేమ గుణసామ్యముచే సరసృరాకృష్టలైన వారి 
(పాపంచిక | పేమ. వవిత్ర_పేమ సమస్తావరోధాలను " అధిగమించి విజయము 
సాధిస్తుంది. 


ముదాంాక్షసములో విషక వ్యా పయాగమే చెప్పబడినది. ఈ నవలలో 
చిన్న నాటినండి ఆవికార హోమములయు విషవైద్యుల యొక్కయు సగో 
యముచే విషకన్య ఎట్రయినదో అద్భుతముగా వర్ణింపబడినది. తుద కా విషకన్య 
ఢ్రిక్నష శాత వావానుసి |పేమించి తాతగారిని _పతిఘటించి ఆమృతకన్యగా 
ఎట్టు పరివర్తన మందినదో ఆద్భుతతరముగా కల్పింపబడినది. 


శ్రీ కురుగంటి సీతారామయ్య అన్నట్లు ఇందులో “బాపిరాజు ధర్మము 
నిర్యచించునపుడు ధర్మవే తయై, యుగ్ధములు వర్జించునెడల సమరశాస్త్ర విళా 
రదుడై, పేమికుల సంభాషణలలో రసమూ రియ, శిల్పచాతుర్యము నుగ్గడించు 
వేళ్ల శీల్రియె, గానము పాడించునెడల గాయకుడి, బాలికల యాటల నిరూవీంచు 
నెడల దాలుడై, శాస్రచర్చలు సల్పునెడల సకల కాస్త్రవేత్తమై, పాతోస్మీలన 


వేళలలో సహృదయుడై మొ త్రముమీద నవలారచనమందు మహోకవిలైనాడు!” 


ఆయన మరియొక నవల “అడవి శాంతిగ్రీ'. ఇందులోకూడా బౌద్ధ 
వైదిక మతముల సంభఘర్షణము చి తింపబడ్డని. కథ ఎక్కువ భాగము విజయ 
పురిలో జరిగినది. నాగార్జున బోధినత్తులు ధర్మబోధ చెయుచుండిన కాలమది. 
ఇందులో కూడా మూడు (పేమకథలున్నవి. కాని కథానాయిక శాంతిశ్రీ (పేమ 


అనో 


140 సారస్వత వ్యాసములు 
కథయే విశిష్టమైనది. ఆమె విజయపురినేలిన శాంతీమూలుని ప్పుతిక. ఆమె 
బౌద్ద ధర్మముచే సంపూర్ణముగా (ప్రభావితయై సన్మాసినివలె నుండి పేమ 
స్వరూపమే ఎరుగనిది. తండి యాజ్ఞకు బద్ధురాలై ఆమె కథానాయ 
కుడగు (బహ్మదత్తుని వద్ద వైదిక ధర్మబోధ వినే శిష్యురాలవుతుంది. 
ఆయన ధర్మబోధవల్ల కంటె సంఘటనల వల్ల ఆమెలో నెమ్మదిగా 
(పేమ అంకురిస్తుంది. (బహ్మదత్తుడు గాలివానవల్ల కొట్టుకొనిపోయిన నౌకళతో 
కొంతకాలము కనబడక పోగా ఆమె ఉద్విగ్నత పొందుతుంది. తరాషాత రాయ 
జారీగా వెళ్లిన బహ్మదత్తుని వులమావి బంధించినట్టు తెలిసిన వెంటనే ఆమె 
వీరాంగనా సైన్యము కూర్చుకొని నిరాఘాటముగా పులమావిపై దండెత్తుతుంది. 
ఆ విచ్శిత కథా ఘట్టము బాపిరాజు తన (పతిభచే సత్యమనిపించేట్లు చేసినాడు. 
బౌద్ధ ప్రచారమువల్ల జనములు సన్యసిస్తూ, గృహస్థాశ్రమ విముఖులు కాగా 
ధర్మబద్ధమెన కానుముతో వైదికము దానిని లోగొన్నదన్న భావానికి (ప్రతీకగా 
శాంతిశ్రీ _పేమకథ కల్పింపబడ్డది. 


కాంతిమూలుడు వై దికపుతనిషుడు. ఆయన వత్నులు బౌద్దమత నిషులు 
తుదకు అమరావశిలో శాతవాహనవంళ మంతరింవగా శాంతమూలుడు సమస్త 
జనుల అభ్యర్థనము పాటించి నాగార్జునల ఆశీర్వాదముతో చ్యకవర్హి పని 
స్వీకరించి ఇవ్వకు రాజ్య స్థాపకుడు కావడంతో నవల ముగుస్తుంది. పై రెండు 


నవలలలోను బాపిరాజుకు బౌద్దమందు అభిమానమూ , వె దికమందు గౌరవమూ 
డ్య్గోత మవుతవి 


ఆయన “గోన గన్నారెడ్డి” కాకతీయ ర్నుదాంబ కాలానికి నంబంధించిన 
కథ. రుదాంబ ఆంతరంగిక విష్టవ ములను ఆడచి, మహారాష్ట్రల దండయాత 
నెట్టు _పతిఘటించినదో దీనిలో వక్టితమైనడి. బాపిరాజు రచనలన్నిటిలో రెండు 
లక్షణములు |పాధాన్యము వహించును. మొదటిది |పేమికుల పేమ. రెండపకి 
ఆపరిమిత మైన ఆం్యధాభిమానము, ఈ నవలలో ఆ రెండు గుణాలు (పత్యేక 
ముగా కానవ స్తవి. 


= 


శ్రీ నోరి నరసింహకళాత్త్ర (ప్రకృతి ఒకవిధంగా బాపిరాజు (పకృతికి 
విరుద్ధమైనది. బాపిరాజు ఉత్సాహము నిరంకుశంగా పొంగులెత్తుతుంది. నోరి 


నోరి నరసి ంహకళాన్త్ర్‌ 141 


ఉత్సాహము సంయమనంతో నిండి ఉంటుండి. బావీరాజుకు ఆం _ధాభిమాన 
మెకు గాప్‌. నోరికి మహాభ్రారతాభిమాన మెక్కు పె. బాపిరాజు నాయికా నాయకులు 
(పేమావేశములతో తబ్బిబ్బులవుతాడ. నోరి నాయికానాయకుల (పేమ సాంసా 
శిక మాధుర్య మనుభవించే వారిడిగానో, పరనారులకు, వీరులకు సంబంధించినది 
గానో ఉంటుంది. బాపీరాజుకు బౌద్ధమం దభిమానము, వై దికమందు బలవంతపు 
గౌరవము, నోరికి వె వై దికమతమందు నిష్ట, బౌద్ధాది సకల మతములందు ద్వేషము 
లేని సహనము. దురాచారము లెపఃలో ఉన్నా 'సహ్‌ంచడు. 


ఆం|ధిడే కము ఉత్తర దఓీణ భారతములకు సంధి [పదేశముగా ఉన్నం 
దున యాపద్భారత మును ఏకముఖము చేయగల లక్షణాలు ఆం|ధభూమిలో 
ఎక్కువ ఉస్న ందు కే నోరికి ఆం ధదేశాఖిమా నముగాని తానీ జన్మలో ఆక్కడ 
పుట్టినందుకు కాదు. ఆం[ధకవులకు పూజ్యతమమైన గంథము కివితయము 
ఆః ధ్రీకరించిన వ్యాస మహాభారతము, కం తయము కాలములు చి _తించుచు 
నారాయణభట్టు, రు|దమదేవి, మల్లా రెడ్డి అనే నవ పలాతయము రచింవినాడు. 
(బ్రనాథ క ఏసార్వభానుడు విద్యానగరయ్యాత చేసి డి౨డిమభ ట్టును జయించి 
ఆయన కంచుఢక్క ను పగులగొట్టించిన పృత్తాంతము “కషిసార్యభౌముడు"లో 
పర్దించినాడు. 


'నారాయణభ ట్లు కీ.శ. 1058 సం పృతాంతము. ఆప్పుడు ఉ త్రరభారతము 
ధిన్నాథిన్న మై విదేశీయుల చండయా తలకు అనుకూలముగా ఉన్నది. అప్పుడు 
దకిణమున చోళచ కప రులు దక్షీణభూమిసి ఎకచ్చ'తము కిండికితెచ్చీ భారతీయ 
ధర్మము పరిరక్షించుచున్నారు. గంగువరకు విజయయ్యాత చేసిన గంగైై 
కొండ చోఫని ఆల్లుడ గు రాజరాజనరేం[దుడు కరికాల కలంక పంకముహ 
రించుచు రాజమహేం|దవఠములో రాజ్యము చేయుచున్నాడు. అవ్వుడు ఆం|ధ 
భూమిలోని బౌద్ద సంఘారామములు తాం(తిక దురాచారాలకు ఆటపట్టుల రాజ 
కీయ విప్లవము సాగింపగా దానిని సకాలములో అడచివేసి, సామాన్య (పజ౭కు 
సంస్కృత భాషలో నున్నందున అందుబాటులో లేని మహాభారత ధర్మమును 
మవాభారతాం[ధీకరణము.తో అ:దుబాటులోనికి తెచ్చుటతో ఈ నపల ముగియు 
చున్నది. 


1%పో సారస్వత వ్యాసములు 


[క్రి ౫. 1248 నాటికి ఉ త్తరభారతము తురుష్కా (కాంతమైనది.. ఢిల్లీ 


న్‌ 
సుల్తానుల దృష్టి ద&॥ భారతమ. పెకి _వసరిస్తున్నది. కాకతీయ స్మ్నామాజ్య 
మను అన్నివై పులనుండి సొరుసరాజులు ముంచివేయుటకు యత్నింపగా 
రుదమడేవి రాజ్యరత చేసినది. [పథాన శ,తువైన దేవగిరి యాదపరాజును 
జయి౦చినది. “ఆం! ధులకూ మహారాష్ట్ర లకూ తల్లులైన గోదాపరీ మంజీరా 
నదుల సోదరు లిట్టా సృథా కలహాల పాలవుతున్నారే” అని శోకిస్తున్నట్టుగా 
రెండుడిశాల పభువులకు తోచి సంధి చేసుకుంటారు, 


స 


రుడమ భర వీరభ( దేశ్వరుడు తనకు మరియొక పత్నివలన కలిగిన 
సంతానానికి రాజ్యపదవి కావలెనని ఆశిస్తాడు. కాని చ్మకవర్తి రు|దమకే పట్టాభి 
చేకము చేస్తాడు. భర రుదమమీద ఆంతఃకలహాలు (పేరేది శ్యతురాజుల 
దండ యా తలుకూడా ప్రోత్సహిస్తాడు. రాజధర్మా నికీ, ప్యవ్‌క్తిధర్మానికి 
రుదమలో ఘర్షణ ఉదయిస్తుంది. రాజధర్మ౦ పాటించి సి నిరద్దోషరాల్రై న సీతనే 
(శ్రారామ డు సరెత్యాగము చే చెసినది మనస్సుకు తెచ్చుకొని, దోషియైన భర్తను, 
రాజధర్మాన్న్‌ ఆశయించి (పతిఘటిన్తుంది, భర ఆమాయకులై న జె న|పజలలో 
విప్రనము తెహేడు. వారిలో నాయకులను మ్యాతము కఠినముగా శిక్షించి, 
సామాన్య పజలను పొరపాటున తప్పుచేసిన సంతానమువలె తమించి, వారిలో 
నిష్కల్మమలై న వీరభల్చట దేశికులను, సిద్ధనందిపంటివారిని, పూజి స్తుంది. 


సందర్భవశాత్తుగా ఆనాడు ఏకశిలానగరములో విలసిల్టిన ఆన్నిరరగ 
-తుల జనుల జీవితము చితింపబడినది. తిక్కన సోమయాజి నిర్లిప్ర్తుడై మహా 
భారత రచన కొనసాగినూ, గడ్డు సమ యాలలో రాజకీయనాకను యోగ్యులె స 


వాదిరేత నడిపిస్తాడు. 


కొప్పురుల జింగడు (రాజసింహుడు) అనే కాడవ (ప్రభువు గోదావరీ 
తీరమువరకు భూ నేనను నౌకా సేనను నడిపించుకొంటూ దండయ్యాత సాగిం 
చాడు. ఆతనికి “సాహిత్యమల్బుడు' “ఖడ్గబుల్దుడు' ఆనే బిరుదాలున్నవి. ఆంధ 
సేనలు గోదావరికద్ద్ధే భూమిమీదను సము ద్రముమీదను ఆడ్డగి స్తవి. రాజసింహుడు 
తన సేనానులకు యుద్ధాలు నడపడానికి ఆజ్ఞ లిచ్చి తన సాహిత్యమల్లత్వము 


. రి ఈ ఒల్లో చ 
నోరి నర సింహణాక్తి _ 148 


గోదావరి పండితులకు (వదర్శించడానికి పూనుకుని ఇష్టదె పమైన కనక సభావళి 
మైూజకు అంగముగా భానుని “ ఊరుథంగ ము" [పదర్శిం పజేసాడు. ఛీమ్పిన 


డా _ ఆ Pa వ్‌! 
చురగధనుల గదాయదమునే ఆవల రెండుయుదమ లూ అనుకి నవి. 


| 


ఆం|ధుల గజఘంటలకు కాడవుల అశ్వదళాలకూ, ఆం ధుల 'పెదనాకలకు, 
కాడ వుల ఆసంజ్యాకములైన చిన్ననౌకలకూ యుద్ధాలు దుర్యోధనునికి ఊరు 
హూ. 
భంగమైన ట్ర పరిణమించినది. బర్తించిన ఘట్టము అద్భుతళ క్రితో నిరర్రహిం పజగ్డది, 
ణా — 


ల 
సాహిత్య అకాడెమీవారు ఈ నపలను భారతీయభాష అన్నిటిలోకి అనువదింప 


మలా రెడి డీ. శ. 19265 నాటిది మహమ్మదు బిన్‌ తుష్టుకు దమీణ 


ఊఉశమురొా అరాజకము | వబలజే సె. అప్పుడు సామాన్య  పజలలోనుండి 


hr శ ల టి 
మహాఎరులు పుటి వివపము సౌగింది ధర్మబద్ధమైన రాజ్యాలు సాపింకారు, 
లు రా ధ్‌ టాం ర 
మొదట విము సాధించినది కృవ్రానది దక్షిణతీరాన రెడ్డి పభు వులు, రెడ్డ కుల 
(ర) ణా 


రె 
డె సము “నందికంత పోతరాజు” అనే కకారిడెవము వెలుస్తా 
న్వామి చేయించిన సహస చండీయాగముతో ధర్యనృషథ 
గట్లయి ప్రజలు నిర్భయంగా మహాయుద్దాలు చేసారు, చశాంతరాలతో, ద్విపాంఠక 

చః ధి నక 

రాలతో, అనేక మవోనౌకలతో, వ్యాపారము చేసే ఆవచిచెవయ నౌకలు ఆయు 
ధాలు గజాలు హయాలు తెప్పించి సహాయము చేసాడు. కథా (ప్రారంభంలో 
శ్మశాన సద్పుశంగా ఉన్న ఆంధభూమి చివరకు సర్వుసంవన్న నువుతుంది, 
ఎరయ మహాకవి మహాభారతరచన హరివంశముతోనహా పూ గిచేసాడు, 


స్తు, 
ము 


'కవి సార్వభొముడులో ్రీనాథకివి కొండవీటి నుండి [కీ.*. 1420లో 
(ఓ విద్యానగ రానికి సాంస్కృతిక విజయయా|త్ర కె బయలుదేరి, యుద్దయా త 
లలో వేసే ఎత్తులన్నీ వేసి అకడ డిండిమ భట్టార కుణ్ణ ఉద్భ టకా స్త్ర వాదంలో 
జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టిస్తాడు. ఆ తర్వాత వారిద్దరికి 
పరస్పరమూ ఆదరగా౦ వాలు కలుగుతవి. ఆస్థానమ. లో శృీనాధుడు తన బహు 
ముఖ (పజ (వదర్శించి కవిసార్యభౌముడుగా కనకాభి షేకము పొందుతాడు, 
ఆనాడు బ్రీవిద్యానగరములో వేద వేదాంతములకు దర్శనములకు ఉండిన (_పాభ 
వము సామాన్య పాఠకులకుకూడా ఉత) ౦ఠ కలిగిస్తుంది, సర్వత మల్లుకూ, 
పీద్యామల్లుకూ వాళ్ల శిష్యులహ జరిగిన మల్ల యుద్ధాలు శాస్త్ర వాదాల _పతిధ్యని 


పలె ఉండి నవలకు రమ్యత చేకూరున్తుంది. రాజకీయముగా ్రీవిద్యానగరానికి 

రాచకొండ దేవరకొండలకు ఎన్నెన్ని స్పర్థలున్నా , విద్వాంసులను 
గొరవించడమ లో విరోధ ముండేది కాదనీ, శాస్త్ర వాదాలలో ధర్మదిక్షతో పరి 
షత్తులు నిర్ణయము చెసవని ఇందులో (ప్రదర్శింవబడ్డవి ఆ తర్వాత కొద్ది 
కాలానికి అంధులకు ఆభిమానపా(త్రమైన భాగవతము (వాయమన్న హోతన, 
కన్నడములో “గదగిన భారతము” రచించి బాలవ్యాసుడనే ప్రసిద్ధి పొంద 
నున్న నారనప్ప ఈ నవలాకథనాటికి యువకుల ఉ త్తమ కావ్యరచనకు ఎట్టా 


van 


జదర్శపూరితు లవుతుండిరో ఇందులో చికంవబ డ్డ ది. 


కప్వి నాటికాకర్త, కథకుడు, సాహిత్య విమర్శకుడు, ధర్మది&ీతుడు 
ఐన నోరి పరిణత వయన్సులో చారిత్రక నవలారచనకు పూనుకొని తన సర్వ 
తోముఖ (పజ్జను పదర్శించి దానికి సంపూర్ణ వికాసము కలిగించినాడని విమ 
ర్శకుల నిర్ణయము ! 


వ 


భారత చరిత్రపరిధులను దాటి రచించిన ఆంధ్ర నవల తెన్నేటి సూరి 
“లెంఘీస్‌భాన్‌”, ఆ నవల _ సర్వాంగ నుందరమై అడుగడుగునా గోబీ 
ఎడారి వాతావరణముతో అక్కడి జనముల తీవ . రాగద్వేషాలతో స్పందిస్తు 
న్నది. ఎక్కా మంగోలుజాతి నాయకుడైన యానుకై మెర్కిట్‌ తండాలొని 
వాళ్ళనందరిని చంపి పెళ్ళికూతురు యూలమను బలపంతముగా ఎత్తుకొని పోవ 
డముతో కథ పారంభిస్తుంది. యూలమ మొండిగా బహుకాలము యాసుకై 
భార్యగా ఉండడాన్ని (వతిఘటిస్తుంది. కాని సోదరుడైన కరాచర్‌ బోధ 
పాటించి చివరకు ఒప్పుకొని 'చెమూజిన్‌ను కంటుంది. యానుకై మంగోలు 
తండాల నన్నిటిని ఐక్యము వేసి కెరెటు [పభువైన తుఘలుఖొానుకు సహాయము 
చేయగల స్థితికి వస్తాడు. యాసుక్షై అకస్మాత్తుగా మోసముపాలైై శ్యతునిచే హతు 
డవుతాడు. మళ్లీ మంగోలు తండాలు విచ్చిన్నము కాబోతున్న నమయంలో 
ఇమూజిన్‌ ప్రభుత్వము చేబట్టుతాడు. యువకుడై నా నయానా భయానా ఆతడు 
సమర్దతతో గోబి తండాలను కూడగట్టుకొని తు|ఘల్‌ భాను చీనా చక్రవర్తి, 
టర్కీ పభువు చేసే కుటలన్నిటినీ ఎదురెత్తులతోనూ సాహసంతోనూ ఎదు 


నోరి నరసింహశాన్రి 145 


ర్కొ-ని చెలఘిస్‌ ఖాన్‌ (జగస్టేత) అవుతాడు. ఆతని సోదరుడు చమూగా చదువు 
కొన్నవాడు. వీరుడైనా కాంత్మిపియుడు. అతన్ని నైమాన్‌ (పజలకు [వభువుగా 
పెమూజిన్‌ పంపుతాడు. అతడు (ప్రజలచేత ఆయుధ విసర్జన చేయించి డేశాన్ని 
సస్యశ్యామలంగా తాత్కాలికంగా చేయగలుగుతాడు. బౌద్ధము, ఇస్తాము, 
క్రై) స్తవము [ప్రచారము చే సేవారిద్వారా శ్మ్రురాజులు చేసిన (దోహమువల్ల 
చమూగా పయత్నమంతా విఫలమైన ఘట్టముహోడా ఉత్కంఠ కలిగిస్తుంది. 
డీ. శ. 1206 లో వసంత బుతువులో జరిగిన విజయోత్సవాలతో చెమూ 
జన్‌ చెంమీస్‌ఖాన్‌ 'జగజేతి కొవడంతో నవల పూర్తి అవుతుంది. ఈ నవల 
ఆనాటి అనాగరక సాహస వీర |పపందాన్నే చి(తించిర్కా ఈ కాలములో 
మనము ఎంత నాగరకులమని గర్విసున్నా జాతులను ఆడించే మూల మహో 
శకి “సళుళ శ్రే” అనిపిస్తుంది. నవల చదువుతున్నంత సేపూ ఆంధభాషలో 
పుట్టి [పాణవంతమైన ఉత్తమ నవలలో దీనికి నిన్సందేహంగా స్థానమున్నది. 
ఈ ఒక్క నవలే (వాసి చిన్నతనములోనే తెన్నేటి నూరి గతించినందువల్ల 
నవలా [ప్రపంచానికే తీరని లోటు కలిగింది. 


అ 


ఆం|ధభాషలో ఇంకా ఇన్నో చారితక నవలలు పుట్టినవి. వాటిలో 
శ్రీ వేదుల నూర్యనారాయణళర్మ “ఆర్యచాణకుడు" _పళంసించక తప్పదు. 
అందులో చారి[తక విషయాలెన్నో ఉన్నవి. కాని ఆది చరిత అనిపిస్తుంది. 
కాని నపల అనిపించదు. 


అంధ చర్మితకారలలో [పామాణికులై న డాక్టరు నేలటూరి వెంకట 
రమణయ్య రచించిన “పళ్చాతాపము” “ఛ త్రాహి” “మధుమావతి” మొద 
లై నవి పెద్దకథ లనదగినవే కాని వాటికి నవల కుండవలసీన వి సృతి లేదు. 
వారి కథలలో చర్మిత-కల్పన ఎంత చక్కగా జోడింపవచ్చునో ఆదర్శ 
(పాయరగా |పదర్శించారు. 


ఉన్నత పాఠశాలలలో పాఠ్య[గంథాలుగా ఉ బ్ఞశింపబడి ఎన్నో చిన్న 

చారితక నవలలు పుట్టినవి. అట్టివాటిలో శ్ర) వావిలాల సోమయాజులు రచించిన 

'నాలంద'లో ఆనాటి ఆచార్య వై భవము చక్కగా పోషింపబడ్డది, అనవేమారెడ్డి 
19 


146 సౌరస్వత వ్యానములు 


లి 


జైత్రయాత్రను వరించిన “వసంతరాయలు” విహారిశాతవాహన రచింఛినది 
కూడా గణ్య మైనవి. శ్రీ పుటపరి నారాయణాచార్యుల “అభయ _పదానము” 
కూడా ఎన్నదగినది. ఇంకా ఎన్నో చిన్న నవల లున్నని, 


ల్రీ విశ్వనాథ సత్యనారాయణ నేది ఆంధ సారస్వత రంగములో 
సర్వతో ముఖి _వకతిభ [పకటించి ఎన్నో ఉత్తమ నవలలు వాసిన తర్వాత 
ఈమధ్య “పురాణవైరి (గంథమాల” అనే పేరుతో 16 నవలలు [వాయ సంక 
ల్పించి చాలా భాగము హూ రిచేభారు. ఈ వ్యాసము ఉవ క్రమణములో మన 
పురాకాదులలో ఎన్నో చార్మితక విషయాలు నికి ప్రములై ఉన్నవనీ, రామా 
యణ మహాభారతాలే ఐతిహాసిక నవలలకు మార్గదర్శకముగా ఊండదగుననీ 
సూచించినాము, ఈ (గంధథమాల నవలలో శ్రీ విశ్వనాథ ఒక ఆడుగు ముందుకు 
. వోయినాళు. పురాణ కథలే చరిత్రగా [గించి శ్రీ కోఉవారు భారతజాతి 
చరిత రచించారు. అదే నిః మెన చరిత్ర ఆని శ్రీ విశ్వనాథ నిశ్చయము. 
వాక్చాత్యుల దృష్షితో [పారంభింవబడి న భారత చరిత అత్యంతము పునః 
పరిశీలన చేసి రచింవవలసి ఉన్నదనుటలో మాకెట్టి సందేహము లేదు. కొని 
కబ్దసామ్యాన్నిబట్టి హూణ మిహిరగులుడు హూ ణుడు కాడనే మిహిరకులుడి * న 
ఆదర్శ భారతీయ వీరుడనేవరకు మా బుద్ధి _పస్తతము (పసరింపలేకున్నది. 
ఈ (గంథమాల నవలలలో రచనలోను, కల్పనలోను తొందరపాటు విశ్ళంఖ 
లత్వము గోచరించడము సంతాపకరమైన విషయము. మధ్యమధ్య [శీ విశ్వనాథ 
మహావతిభ తెరచాటునుండి గోచరిస్తూ ఉండకపోతే వాటిని వరిగణించ వలనినదీ 
కాదు. ఏమైనా పురాణవైరి [గంథమాలలోని (శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక 


వలా రచయితలకు విమర్శకులకు ఒక సవాలువంటినని మా[తము అంగీక 
రించక తప్పదు! 


— (రై అణాల 


t గిడుగు రామమూ రి 


) 


గత శతాబ్దములో ఆంధ దేశములో అవతరించిన దుహానుభావులలో 
శ్రీరామమూర్తి ఉ త్రమకోటికి చెందినవారు. వారితో ఏ కొంచెము వరిచయము 
ఉన్న వారికైనా బుషి|పాయులై న వారి వ్యక్తిత్వము గోచరిస్తుంది. (పాచ్య 
ఏద్వాంసులకు పాశ్చాత్య పండితులకు ఉండే విద్వత్తూ సద్దుణరాశీ వారిలో ఏకమై 
మూ_ర్రిథవించినవి; సమస్తమునూ అతిశయించిన వారి వ్యక్తిత్వములో పర్య 
వసిందినవి. 


వారు జీవితమంతా వివాదములతో గడిపినారు. విపక్షుల వాదములను 
దయాదాక్షి ఖ్యములు లేకుండా ఖండించినారు తమ వాద బలానికి ఉపవత్తుల 
కొరకూ, ఎదిరి వాదానికి ఆపత్తుల కొరకూ వారెంతో పరిశమ చేసి [గంథావ 
లోడనము చేస్‌నారు. కాని ఎన్నడూ తమకు దోషముగా కనబడినదానిని 
సమర్థించుకోడానికి పయత్నించి ఎరుగరు. (పతిపక్షుల వాదముల మీదనే కాని 
ఆ [పతీపకుల మీద వారికి ద్వేషము ఎన్నడూ ఉండేది కాడు. ఆ విషయములో 
వారికి ఆత్మ శుద్ధి కలదు. 


నాకు (కొత్తగా మైనారిటి వెళ్లిన 1919 సం. నుండి, వారు స్వస్థలమైన 
పర్ణాకిమిడి ఉత్కళరాష్ట్రములో కలిసిపోగా సమస్తమూ వదిలి రాజమహేం'ద 
వరము వలన పచ్చినుతవరకూ, ఎన్నోసారులు వారిని దర్శించి, వారితో 
ఎన్నో రోజులు గడివినాను. నాకంటె తి? నం. లు పెద్దలు. మొదటి మారు 
దర్శించినపుడు నాపయస్సుకు వారివమయస్సు మూడురెట్లు ఐనా ఎప్పుడూ 
గొదవాదరాదులతో తమ సమానులతో వ్యవహరించినక్తే వ్యవహరించేవారు. 
వారికి మర్యాద స్వభావ సిద్ధమై పోయినది. 


వారు సవరభాషకు శబ్బకాసనులు. వారు తమ ఆరోగ్యమునూ శబ 
(గ్రహణ శక్తిని ఆభాషకే ధారపోసినారు. 


సు 


148 సారస్వత వ్యాసములు 


కొంత వయస్సు ముదిరిన తర్వాతనే వారి దృష్టి ఆం ధభాష వైపు మ శ్రీ 
నది. అది కూడా భాషావాదిగా కాక విద్యావేత్తగా అందులోకి దిగినారు. విద్యా 
బోధ వపశంసనీయముగా జరగవలె నంటే, పాఠ్య (గంథాలన్నీ శిష్ట వ్యవహార 
ములో ఉన్న భాషలోనే (గంథాలన్నీ వాయవలె నని వారు విశ్వసించి, దానికై 
వాదానికి పూనుకొన్నారు. అందులో వారి (పయత్నము ఎదురీత ఐనది, 
అప్పుడు వారు ఆంధ [గంథముల |వాత|ప్రతుల పరిశోధనకు పూనుకొన్నారు. 
అది బహు సూక్ష్మమైన పరిశోధన. 


వారి పరిశోధనల వల్ల తేలిన విషయాలు రెండు. మొదటిది ఆంధ 
వ్యాకరణా లన్నీ లోపభూయిష్టములై అసమ[గంగా ఉన్న వనేది; రెండవది 
ప్రావీనాం[ధ్ర |[గంథముల అచ్చు పతులు విశ్వసనీయమైన పాదాలు ఇయ్య 
లేదనేది. ఈ విషయములలో వారు చేసిన కృషి ఎంత అపార మైనదో మన 
మూహింపలేము. దాని నింతవరకూ పూర్తిగా ఆం్యధులము ఉపయోగించుకో లేదు, 


ఆంధ్రసాహిత్య పరిషత్తువారు శ్రీ నూర్యరాయాంధ నిఘంటువు 
వేయడానికి సంకల్పించినప్పుడు ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీరామమూ ర్తిగారిని 
వేసుకోలేదు. వారిని వేసుకొంటే వ్యావహారిక రూపాలు చొప్పిస్తారంటూ తమ 
భయము వెల్లడించి, ఏవైనా విశేష శబ్దాలకు వారు ఆర్థాదులు [వాసి ఇస్తే అంగీ 


కరించి పారితోషిక మియ్యగల మని వారికి తెల్పినారట. దానికి వారిచ్చిన 
సమాధానసారమిధి : 


“మీరంతా కలసి నిఘంటువు సిద్దము చేయండి. అందులో నేను చూపే 
దోషాలలో మీరు సమ్మతించిన వాటికి ఒక్కక్క. దానికి ఒకొక గా దమ్మిడీ 
వంతున నాకు పారితోషికమి స్తే చాలు! నాకు వేలారూపాయల ఆదాయం వస్తుంది!” 


పై మాటలు నేను వారి ముఖతః విన్నవి. వారు ఎన్నడూ (ప్రగల్భాలు 
పలికే అభ్యాన మున్నవారు కాదు. వారి భాషా పరిశమ ఎంత అపారమైనదో 
అచ్చులో ఉన్న ఆంధ (గంథాలు మాతమే చదివే మన ఆంధ పండితుల 


భాషా జ్ఞానము ఎంత స్వల్పమైనదో, వారి మాటల వల్ప మనకు బోధపడుతుంది. 
అప్పుడు రూపాయికి 192 దమ్మిడీలు ! 


నోరి నరసింహళాన్త్ర 149 


శ్రీరామమూ రి గారి శతవార్షిక జయంతి జరుపుతున్న ఈ పుణ్య 
సమయంలో ఒక ముఖ్యమైన నూచన చేయదలచినాను. (శ్రీరామమూర్తి గారు 
సేకరించిన (వాత పతులు, (పాచీన [గంథ పాఠాల మీడ వారు వాసి ఉంచిన 
నోట్సు విసారంగా ఇప్పటికీ భ దముగా నవ్యసాహిత్య పరిషత్తు వారి వద్దనో, 
మరి ఎక్కడనో ఉన్నవని వినికిడి. వాటి నన్నిటినీ ఏ విధంగానైనా సరే ఆంధ 
(ప్రదేశ సాహిత్య అకాడమీ వారు సేకరించి, భ దపరచి, ఉపయోగించుకొని 
భాషాపరిశోధకులింకా ఉపయోగించుకొనే అవకాశము కల్పిస్తే, వారు చేసిన 
ఆహార కృషిఫలము ఎప్పటికైనా ఆం|ధభాష అనుభవించ గలుగుతుంది; 
మనము చేసే వర్ధంతి ఆస్సుడెే సార్ధక మవుతుంది ! 


తిక్కన సోవముయాజి 


ఆంధ కవులందరిలో కవ్మితయమునకు విశేష గౌరవము కలదు, 
(విమర్శకుల రుదిభేదమును బట్టి ఒక్కా కరికి) వారితో (చాక్కాక్కరి యందు 
అభిమానముండినను) ఎక్కువమందికి పూజ్యతముడైన నిడు తిళ్ల నసోమయాజి, 
ఉభయకవిమితు డను బిరుదముండుటచే సంస్క్భుతాం[ ధములలో కవిత్వము 
చెప్పెనని ఊపింపవలెను. (ఆయన సంస్కృత శ్లోకములు రెండే ఉపలభ్య 
మగుచున్నవి ) కవి|బహ్మ యనునది బీరువము కాక పోయినను ఆయన కవితా 
సామర్థ్యమును బట్టియు ఉదాత్త గుణములను బట్టియు (ఆయన జీవించి యుండ 
గనో కొంచెము పిమ్మట సుండియో) ఆపేరు కవిలోక ములో సిద్ధించినది. 


తిక్కన 18వ శతాబ్ద (పథమ దశళశకములో జన్మించి ఆళణాబ్రములో 
ముప్పాతిక భాగము పరకైన జీవించి యుండెనని చెప్పవచ్చును. మర్శతి 
దండనాధు లయ్యును కవులును వైదిక నిమ్మా గరిష్టు లైన వారి వంశము 
నాతడు జన్మించెను. ఆయన తాత భాస్కరమం్యతి సారక వితాభిరాముడై న 
గుంటూరి విభుడు; తండి గుంటూరి విభుడగు కమ్మ నదండ నాథుడు, సొంగ 
వేదవేది. తిక్కన స్వయముగా మనమసిద్ధి యొద్ద బహుకాలము |పధానమం|తిగా 
నుండి స్వయముగా కవియై అనేక యాగము. ములు చేసిన సోమయజి. ఈయన పెద 
తండి కుమారు డగు మరియొక తిక్కన మనుమ సిద్ధికి దండనాథుడై ఖడ్గతిక గన 

ని (పసిద్భ డయ్యునుం 


కొట్టరువు తిక్కన యని కేతన చెప్పుటచేత కొట్టరువు అనునది ఇంది 
పేరు కావచ్చును; కాక భాండాగారాధ్యతు డని ఉద్యోగము పేరై నను కావచ్చును; 
తిక్క నకు పుతులు కలిగినట్టు తోచదు. ఆయన వంశమును వర్ణించుచు దశ 
కుమార చర్మితలో ఆయన పెదతం[డులను మనుమలను, ఒకరి మునిమనుమ నిని 
గూడ పేర్కొని తిక్కన కుమారుని పేర్కొన లేదు. తిక్కన మీది గౌరనముచే 
ఎన్నో కథలు లోకములో వ్యాపించినవి. కాని అవి నమ్మదగినవి కావు. ఆతడు 
ఆరువేల నియోగి [బాహ్మణుడనుటకును ఆధారము లేమియ లేవు, ఆయన తర్రాకిత 


చోరి నరసింహశాస్త్రి 151 


నూట యేబది సంవత్సరముల వరకు ఆ పేరుగల బాహ్మణ శాఖ చీలి పోలేదు. 


(రెడ్డి రాజుల చరి|తలో (శ్రీ మల్లంపల్లి సోమ శఖరశర్మ గారు ఇ వంటి చర్మితవిదులు 
చఈవరి రెడ్డిరాజుల కాలములో గాని అం(ధ (దాహ్మణులలో వెడిక నియోగ 
కోదము రాలేదని తెలిపిరి.) తిక్కనది గౌతమ గోత్రము; ఆపస్తంబ సూత 


యగుటచే కృష్ట యజుళ్ళాథఖా [బాహ్మణుడు. 


సోమయాజి కేవలము కవిగాను మంతిగానే కాక అమల చరితము 
ఉదాత్త గుణములచే సమకాలికులకు గూడ (పేమ గౌరవధథాజనుడై నట్టు కేతన 
ఉశకుమారచర్శితములోని అవతారిక ఆశ్వాసాద్యంత పద్యములు మారన 
ఆక్కన ఎవ్వరయల వాక్యములు ఉడ్డో షంచుచున్నవి. “ను కవీం[ద బృంద రక్ష 
కుడు, చి త్త నిత్యస్థిత గిన్సుడు, దళ దీకా వి|కాంతయకుడు, సకల విద్యాచణుడు, 
యనుమనిద్ధి సమ స్తరాజ్య భాగ్య థరేయుడు, అభిరూప భావభవుడు, దీనజనతా 
ఇెధానము అని వర్ణించి పెహ్కూట్ల ఆ గహారములుగా నిచ్చెనని చెప్పి తిక్కనా 
యాళ్యుని దివాణము వైభవము కేతన వర్ణించెను ఆయన రూపము మనసి జ 


శ 


మందరమై యుండెడి దని మరల మరల "కేతన వర్షించినది నై చ యు 
వలెను, శిష్యుడైన మారన యాతనిని వరత త్త బోధనుడనియ నవీన పరాకర 


నూను డనియు ఉగ్గడించుటచి ఎంత పూజ్య పురుష్వడై ముందో ఊహింప 
వచ్చును, 


తిక్కన రచనలలో నిర్వచనోత్తర రామాయణమును విరాటపర్వాడిగా 
స్వర్గారోహణ పర్వాంత మగు మహాభారతమును మాత్రమే ఇప్పు డుపలభ్య 
మగుచున్నవి. (ఇవిగాక విజయసేనము, కవిసార్వభౌమ ఛందస్సు, కృష్ణ 
కోతకము అను [గంథములు కూడ రచించెనను జనుతి కలదు.) 


నిర్వచనోత్తర రామాయణమును సోమయాజి కాకముందు మనుమసిద్ధికి 
మంత్రిగా నుండి వాసి మనుమసిద్ధికే అంకిత మొనర్చెను. అప్పటికే నలుబది 
ఇమేచ్ల దాటిన పొఢ వయస్కుడై యుండును. అవతారికలో తన కవితాశకక్తిని 
గూర్చి కొంచెము గర్వముతో కూడిన ఆత్మవిశ్వాసము ఉద్ద్యాతిత మగుచున్నది. 
““అమలోదా త్త మనీష నేనుభయ కావ్య |హపఢి బాటించు శీల్పమునం బార గుడను, 
కళావిదుడను,” అని చెప్పు కొనెను. సత్క వీంద మార్గము చెప్పుచు దళములందు 
సౌరభ మిచ్చు గంధవహు చందముగా (_పకటము చేయవలెనని, దుర్విటులవలె 


152 సారస్వత వ్యాసములు 


రసభంగ మొనర్చరనియు, వజలు |పాసములు పులిమి పుచ్చరాదనియు, 
విశేషణ విశేష్యములకు లింగ వచనములు భేదింపరాదనియు చెప్పెను. “జాత్యము 
కాని సంస్కృతము చొప్పింపను. వచనమెక్క_డను చెప్పను. ఖిన్నాత్షరములను 
[పాసలటో ఉంచను. లలిత పదములతో అలతి యలతి తునియలుగా కాహల 
Gi పట్టిన విధముగా రచన కావింతును!” -ఈ విధముగా నాతడు (పతిజ్ఞ 


చేసె 


నిర్వచనో తర రామాయణములోని ఆవతారిక నూత్ముముగా పరించిన 
వారికి అందులో ఉదహరించిన దోషములు చేయు కవులెవరో తిక్కన మనస్సులో 
ఉన్నట్టు స్పష్టమగును. వీరశైవ నుతావేశముతో పరమతధ్వంసము కావింప 
నుద్యమించిన పాల్కురికి సోమనాథుని ఆతని యనుయాయులనే తిక్కన 
యందులో పరిహరించెనని భావించుట సమంజసము. “నూత ఉవాచో వంటి 
వచనములు సంస్కృత పురాణములలో బహుళముగా నున్నవి. అనికూడ లేకుండ 
ద్విపదలలోనే గాక |వాయుట సాధ్యము కాదని డంబములు సలుకువారికి 
వాగ్భంధముగా తిక్కన యీ నిర్వచనకావ్యము శ క్రివంతముగా నిర్వహిం ంచెను 
ఈ నిర్వచనవద్దతి భారతరచనలో తిక్కనయే వదలి వేసెను. దీనిని (ప్రసిద్ధ 
క వులెవ్వరును "పిమ్మట నను సరింపలేదు. 


రామాయణ మంతయు వదలి ఉ తరరామాయణ మేల వా 'సెను ఇది 
గడ్డు (పళ్నయే! అడి శుభకరము కాదని నేడున్న వాడుక ఆనాడులేదా ? 
శ్రీచాగంటి శేషయ్య నిర్ధారించినట్టు సారకవితాభిరామడైన తిక్కన తాత 
భాస్కరు డేమైన రామాయణము (వాసి యుండెనా ? కాక రంగ నాథరామాయణ 
మును పూరించుట కివి వాసెనా? నిశ్చయింపలేము. (భాస్కర రామాయణ 
(పతులు పరిశోధించి క_ర్హృత్వమును నిర్జారణచేసినచో శ్రీకేషయ్య నూచనలు 
ఊహలు సిద్దాంతములు కావచ్చును.) 


నిర్వచనోత్తర రామాయణములో వాల్మీకి మూలమును ఎక్కువ భాగము 
సంకేపిందుచు, కొంత వదులుచుకొలదిగా స్యతం|త కల్పనలు చేయుచు రచన 
చేసెను. శ్రీరాముడు వైకుంఠము చేరుట |పాక్ళత మానవుల దృష్టిలో 
అమంగళముగా భాసించు నని ఆ భాగము వదలివేసి కుళలవులకు రాజనిద్యలు 
నేర్పుచు ధర్మ పరిపాలనము చేయుచుండుటతో గంథ సమాప్రే కావించెను. 


నోరి నరసింహాశా స్రీ 158 


శంబూక వధ సందర్భనులో శ్రీరామునికి నిర్వేదము కలిగినట్లు భవభూతివలె 
వరించిరాడు. సీకారాముల వనవిహారము, జల|కీడలు వర్ణించుటలో వాత్స్యాయ 
నుని నాగరక వృత్తము ననుసరించి వశష కల్పనలు చేసెను. 

నిర్వచనో తర రామాయణములో తిక్కన సద్య రచనా విధానము స్థిర 
పడినది. ఐసను అందులో మనలను పరల మరల చదివించు ఘట్టములు తక్టువ. 
కంకంటి వారి ఉ తరరామాయణము ఆం(ధులకు ఎక్టువ ఆభిమానపా తమైనడి, 


ఈ తిక్కనామాత్యుడు కొంత కాలమునకు మారిపోయి సోమయాజి 
యయ్యెను. ఆతనికి వైదిక ధ్గాయిత అలవడెను; వైదిక ధర్మ నిష్టమగు 
వ ర్రనము నిర్వహింప సాగెను, మంతిపదవి నుండి విరమించి యుండవచ్చును. 
కవల కర్మా చరణము వలసెనే సిద్ధింపని అంతర దృష్టి ఇప్పు డలవడినది. 
మనము సిద్ధికి మం్యతియైె నప్పుడు ఆతడు శిల్పమున పారగుగైన "కళావిదుడు. 
ఇప్పుడు హరి హర్యబహ్మము నాస్థానములోని కవియై మహా కవిత్వ దీశ్లావిధి 
నొంది ఇదియు ఆరాధనా విశేషమని మహా భారతాంథీ కరణమున కువ 
[కమించెను, 


ఆతడు విరాట పర్వముతో నారంథభించి స్వర్గారోహణము తో పూరి 
కావించెను. నేడెన్ని వింతివాదమలు వచ్చుచున్నను, నన్నయ యంతవానికి 
విఘ్నము కలిగించిన యరణ్యపర్వము నాతడు వదలివేసె ననుట నిశ్చయము. 
దాని పేరే ఆరణ్యవర్వము, మహాభారత కోశమునే గృహస్థులు తమయిండ్రలో 
ఉంచుకొనుట అమంగిళమని ఇతర రాష్ట్ర) దాసులు భావింతురు. మంగళాంతము 
చేసిన నిర్వచనో తర రామాయణము కృతి నందిన పిమ్మటనే మనుమసిద్ధి రాజ్య 


కో 


ఆ 


(భష్టుడ్డై యుండును. తిక్కన మహాభారతమును తన తండ్రికి అంకితము చేయ 
వలెనని తలంచుచుండగా తంశడిని ముందుంచుకొని కలలో హరిహర నాథుడు 


(ప్రత్యక్ష మయ్యెను. 


నన్నయ పర్వానుకమణికలో హరివంశమును భవిషగత్పర్యమును 
చెప్పినను, వెంటనే చెప్పిన పర్య. సం్య్రగహములో అషహ్టైాదళ పర్వములు స్వర్గా 
రోహణముతో పూర్తి చేసి యుండుటచే పర్వసంగహము ననుసరించి తిక్కస 
హరివంశమును వదిలివేసెను. 
20) 


154 సారస్వత వ్యాసములు 


సోమయాజి స్వవ్నవృత్తాంతమును నిర్భయముగా తరచి చూచినచో 
ఆయనశదో నప్పుడు రెండు ఖిన న్నధర్మములు మెలివేసి కొన్నట్లు భాసించును 
ఒకటి మం తిత్వవానన., అందువల్లనే హరిహర నాథుడే యాచకుడై కత్రి 
పతిత్వ "మర్దించి" వచ్చినాడు, ఇక "రెండవది మోక్ష సిద్ధి కాతడు చేయుచున్న 
సాధన, తాను బాల్య స్వభావుడట, ఉపలాలితుండగు డింభకుండు తన కొలంది 
యెరుంగక మహా పదార్థంబు వేడువిధంబున నతడు కోరుపున్నది జన్మాంతర 


దుఃఖములు తొలగిన _(బహ్మానంద స్టేతి; భగవంతుడు వెలుగు (పసాదించినాడు. 


మహాభారత రచన సాగన కొలది వెవానిలో రెండవ లక్షణము (కమ 
వృద్ధినొంది తుదకు పరిణతి నందినది. నిర్వచనో త్ర తర రామాయణ రచనా కాలి 
మున నాతడు లౌకిక కవి భారత రచనా [పారంభమున భక్త కవి, తుదకు 
బుష్‌ కల్చుడైన కవి. మహాభారతము నాంధీకరించుటలో తిక్కన యప 
లంవించుచు వ వచ్చిన విధానము ఆయస (కమ మ పరిణతిని స్సురింప జేయును, 


వరాటోద్యోగ పర్యములలో మూలములో కంటె విపులీకరణ మెక్కువ 
యున్నది. కీచక ఘట్టములో కవి సామాన్యులకుండు శృంగారర స పతపాతమును 
(పదర్శించినాడు, ఆ తర్వాతి పద్యములలో సంకేపించుపే అంతకంత శెక్కుపయి 
నది, అక్కడ కూడ మధా శ్రమధ్యు వి _స్పరించుట లేకపోలేదు. ఆనుశా ననికములో 
సుదర్శనను ఆగ్నభట్టారకు డు (సీమించు ఘట్టములో సహజము పవిత్రము 


నగు శొంగార వర్ణనము చేరి ఆగి శే తుని యందు సోమయాజుల కుంచెడీ 
లి ఎ ఆగ్నిహో 
అభిమానము [పదర్శించినాడు. 


ఉద్యోగ పర్యమలో ముఖ్యముగా మూడు రాయబారము లున్నవి, 
మూలములో (దుపద పురోహితుని రాయబారము కౌరవులను చకితులను జేసీ 
ఆ మహాత్ముని ఆర్షవాక్కుచే ముందుగానే కాపోవహతులను చేసినది. సంజయ 
నిది తీయని మాటలతో ఎదిరిని మోసగించుటకు చేసిన (ప్రయత్నము. తిక్కన 
ఆం[ధీకరణములో (దుపద పురోహితుని రాయబారము న్యవహార జ్ఞానము లేని 
వారి కటువై వ సత్యవాక్కున వల భాసించుటచే ఆవెంటనే వచ్చెడి సంజయ 
రాయబారమలో సంజయ డొకవంకను ధర్మరాజు మరొక వంకను ఒకరికొకరు 
చిక,_కుండ మాటలనెర్పు (పదర్శించుట వః శతి రకా న్వయములచే మరింతగా ఆక 
ర్షింప జేయును. ఇక శ్రీకృష్ణుని రాయబారములో మూలములో నున్న వైభవ 
మంథయ తిక్కన అం; (ములో మనకు [వసాదించినాడు. 


నోరి నరసింహ శాన 155 


వ్యాసమహాభారతము కేవల పురాణమే కాక ఉత్తమ కావ్యమని 
ఆలంకారిక మూర్రన్యుల చేత మెప్పు వడసిన మహాసంహిత, ఆందులో సృష్టించిన 
వాతలు వైవిధ్యము న భూతో న భవిష్యతి! ఉపాఖ్యాన మొక్కొాక్కటి ఒక్కా 


క్క అన రమణి, 


టే 


నాటకీయత వ్యాసుని నిశివత. ప్యాతలు వారి సంభాషణలతో తమ 
స్వభావమలు |పదర్శించుటేకాదు, నాటకములలో కొన్ని విశిష్ట సంఘటనలు 
అపూర్వమైన చమత్కారమునో, అద్భుతమునో సంకటమునో, ఆనందమునో 
పుట్టించును. మహాభారత యద్ధమునకు ముందు రుక్మ తన సేనతో ఉభయ 
పక్షముల వద్దకు వచ్చి పంపివేయబడుట- శ్రీకృష్ణ సారథ్యమునకు (పతిగా 
శల్యుని సారథిగా నుండుమని వేడగా నతడు “శల్య సారథ్యము నిర్వహించుట, 
గాదా యుద్ద వేళకు నదిగా తీర్ణయ్మాతలకు పోయిన బలరాముడు దిగుట- 
ఉ_్తంకుడు జలము రావలెనని గ్రాక్షస్లుని వరము వేశగా భగవానుడు కరుణించి 
అమృతమే పంపగా చండాల స్పర్శ కలిగిన దని ఉత్తంకు డది (గహింప 
కుండుట. ధర్మరాజు సళరీరముగా స్వర్గ మునకు సోయి ఆక్కడ దుర్యోధ 
నాధులు సద్గతియు రనవత్నీసోదరుల నరకవాసమును చూచి స్వర్గలోక ధర్మ 
సూక్ష్మము తెలియక గర్భొంచుట- అట్టు అద్భుత సంఘటనలు శత 
సహ సాధికముగా మహాభారతము లో నున్నవి, 

యుద్ధ వర్ణనలలో వ్యానుడు వ్యూహ రచనకు ఎక్కున (పాధాన్య 
మిచ్చును. రంగములోని పాతల వలెనే యుద్ధము చేయుచున్న పీదలును మనకు 
దర్శస మితురు, 


తిక్కన సోమయాజి బహుకాలమననముచే వ్యాసహృ ద యమును బాగుగా 
నవగాహన మొనద్చకొనెను. వ్యానుని వాతోస్మీలన [పతిభ, నాటకీయత, 
యుద్దాది పర్ణనలలో (పజ - ఇవీయన్న్‌యు స్వాయ త్ర మొనర్చుకొని ఎన్నో 
ఘట్టములలో ఆ గుణములను ఒతియు, ఊది పలికియు, సద్దియు, బలవతర 
ములుగను ఉజ్జ్వలమ.లుగను కనుపడునట్టు ధాసింప జేసినాడు, 


ఇంతేకాదు. మూల[గంథములో వలువురు చేతులు మాప్పటచే పునరుక్తులు, 
అసందర్భములు, అనౌచిత్యములు, |గంధస్టాలిత్యములు మనను దొరకుచున్న 
ప్రతులలో ఎన్నో కనుపించుచున్నవి. సోమయాజి భక్తి భావముతో మూలమును 


156 సారస్వత వ్యాసములు 


మథించి వ్యాన హృదయమును (గహించుచు ఆ దోషములు సరిహరించుచు 
రచన చేసెను. 


ఉ తరాభిమన్యుల వివాహ ఘట్టము పెంచి ఆం|ధదేశ సం|పదాయము 
లతో వివాహము జరిగినట్లు వర్ణించినాడు. ఇకే ఎన్నో తావులలో ఆం|ధత్యము 
ము[దవేసి మనకు మహాభారతమిను నన్నిహితము చేసినాడు. 


సోమయాజి సంస్కృత పదములు తక్కువగా వాడు నను పీతి 
పూర్ణసత్యము కాదు. పీరమో రౌ|దమో, ఉదాత్త గంఫీర వర్ణనమో పబ్చిన 
పట్టులలో ఒరలోను౦డి పరికిన ఖడ్డము వలె జటిల సంస్కృత పదసమాన 
ఘటిత మైన శారూలమో , మ త్రేభమో దూసుకొని వచ్చును, ఆయన రచనలో 
దేశ పదములకు సంస్కృత గౌరవము పొసగినది. 


వాల్యీకి కాళిదానుల ననుసరించిన నన్నయ శబ్దములు అర్థ గంఫీరమురై 
సంగీతము వలె |పసన్న మధురములై హృదయమునకు హత్తుకొనును. తిక్కన 
పదముల కూర్పులో బిగియుండి వ్యంగ్య వై భవముతో నొప్పారును. పదమలు 
తేటగా నున్నను అన్వయము _పయత్న సాధ్యముగా నుండును. అన్వయము 
సాధించిన పిమ్మట ఆర్థ సౌందర్యము బలవ త్తరముగా స్పురించును. 


ఇంత పెద్ద (గంథము ,వాసినను విసుగు కలిగింప కుండుటకు సోమ యాజి 
దచనాౌ వైవిధ్యమే |పధాన కారణము, శ్రీనాథ పోతనల సీపసములకు వృ త్తములకు 
కందములకు ఒరవళ్లని చూపదగిన పద్యములెన్నో ఆయన [వా సెను, పింగళి 
సూరన వేమన మొదలగువారెందరో ఆంధ కవులు ఆయన లక్షణము లొక 
క్క టి అనుకరించిరి. కాని ఆయన రచనను సంపూర్ణముగా అనుక దించ గలిగిన 
ఆం్యధకవి పుట్ట లేదు. ఆందువల్లనే పబఎధ పరమేశ్వరుడు “తన కావించిన 
సృష్టి తకొ॥్కరుల చేతం గాదునా' అని ఎన్నడో పరిష్కారిము చేసినాడు ! 


తెలంగాణములో సహితా బ్రతన్యము 


సు యా 


(9 


ఒక్కా క్కకాలములో ఒకొక్క. (పదేశములో ఒక్కాక్క దానిలో నూత 
నోత్సాహము కలుగుతుంది. అప్పుడు ఆ (ప్రదేశములో ఆ ఉత్సాహము పతి 
ఫలించే పుణ్యమూర్తులు పుట్టుకువస్తారు. లేక పోతే దూర దేశాలనుంచి ఆ [వదేళం 


చేరుకుంటారు. 


ఆంధ సాహిత్యంలో అట్లాంటి చైతన్యము పదకొండవ శతాబ్దంలో 
వేంగీ మండలంలో పుట్టింది. నన్నయభట్టాది కవులు రాజమహేం|ద వరములో 
మవాోభారతమువంటి (గంథాలు పారంభించారు, అప్పడక్క డికి వెదుక్కుంటూ 
కర్ణాటక భూములనుంచి నారాయణభట్టు పచ్చి చేరుకున్నాడు. 


మళ్ళీ అటువంటి చైతన్యము పదమూడవ శతాబ్ద మధ్యభాగములో 
నెల్లూరులో పుట్టింది. తిక్కన సోమయాజి మారనపంటి కవులు అక్కడ వెలసి 
నాద. వెదకుకుంటూ వెజ్టిరాలు అనే అ్యగ్రము నుంది కేతన అక్కడికి 
చెరుకున్నాడు. 


మళ్ళీ అటువంటి చైతన్యపుపోటు పదునాల్గవ శతాబ్దము మొదటి భాగ 
ములో అద్దంకిలో పొంగింది. ఎజయ వెలసినాడు, దుగ్గకవి ఇత్యాదులు చేరు 
కున్నారు. 


మళ్ళీ చై. చెతన నము పదునాల్గవ శతాబ్దము చివరిభాామున ఒకవంక కొండ 
వీటిలోను మరియొకవంక రాజు[చ)కొండలోను, ఇంకొక పంక రాజమ హేంద 
వరంలోను వెలసినది. శ్రీనాథుడు, పోతనవంటి ఉ త్రమకవులు ఉద్బుద్ధమైనారు. 


పదిహేనవ శతాబ్దము చివరి భాగములో సాహిత్య చైతన్యము (శ్రీవిద్యా 
నగరములో విపరీతముగా వెళినిరిసింది. అక్క డి కవుఠవరో, దూర దేశాలనుంచి 


153 సారస్వత వ్యాసములు 
చేరుకున్నవారెవరో, గుర్తించటానికి వీలులేనంతగా అన్ని దిక్కులనుంచి క వులు, 
పండితులు శ్రీవిద్యానగరము చేరుకున్నారు. పెద్దన్న, తిమ్మన్న, మల్ల య్య, 
ఇత్యాది కవులు కావ్యాలు |వౌసినారు. అప్పుడు పుట్టిన పొంగు కొంతకాలము 
నిశ్చలంగా నిలపేబడి ఉన్నది. తళ్ళికోట యుద్ధములో విజయనగర రాజులుండిన 
శః సాహిత్యోత్సాహము విజయనగర |పభువులు, వారి సామంతులు, వెళ్ళి? 
దేశదేశాలకు పాకిపోయింది. చం;దగిరిలో రామరాజ భూషణుడు, వేదా[దిలో 
రామకృష్ణుడు ఇంకను ఎందరెందరో కవులు వెలసిగాగు. పింగళి సూరన వరకు 
ఆ తరగ అట్లాగే సాగింది. 


శతాబ్దములో చితమేమోగాని ఈమాటు ఆం| ధసాహిత్యములో నవ 
చైతన్యము పొంగువారినది ఆం(ధభూమిలో కాదు. తమిళుల సెడిగడ్డలైన 
మధురలో, తంజూపురమలో ఆంధ సాహిత్యము ఉద్భుద్ధమైనది. చామకూర 
వేంకటకవి, రఘునాధ భూహిలుడు, ముద్దుపళని ఇత్యాదులైన కవులు, కవ 
యితులు, తమిళదేశ మధ్యములో మధురాంధ్ర కవితా గానమును సాొగించినారు, 
ఆంధ సాహిత్యచరితలో కెల్ల చిత్రమైన ఘట్టమిది. ఈ విధముగా. తెలుగు 
సాహిత్యములో చైతన్యము ఓఒక్కాక్కకాలములో ఒకొ్కాక్క-చోట తీ పముగా 
సాగి, |పాలీనాంధ్ర సాహిత్య [స్రవంతిని ఉపనదులవలె పుష్టి గూర్చిగది. 


ons) 


ఇంతలో ఆధునిక యుగము నచ్చినది. రాజధాని చెన్న పట్టణమైనందున 
ఈమారక్క డ నూతనోత్సాహము వ్యక్తమైనది. తెలుగుదేశము అన్ని మూలల 
నుండి తెలుగు విద్వాంసులు, క్షవ్రలు, రచయితలు చెన్నపట్టణము చేరుకొన్నారు. 
చిన్నయనూరి బాలవ్యాకరణము, సీతిచందిక వచ్చినవి. గురులింగశాత్ర్రి 
పురాణములు, భారత రామాయణములు, జ్యోతిషము, ధర్మశాస్త్రము, వాస్తు, 
ఇత్యాది శాస్త్ర గంథములుకూడ తెలుగు చేసినారు. వీరేశలింగము, వెంకట 
రత్నం పంతులు వెంకటరాయశాన్త్రి మొదలగు కవిపండితులు చెన్నపట్టణము 
చేరి రచనలు సాగించినారు. అదే సమయములో రాజమహేందవరములోను, 


విజయనగరములోను, ఉద్దండవండితులు, కవులు వెలసి సాహిత్య (నవంతిని 
సింపొండించినారు. 


నోరి నరసి ంహళా స్త్రి 159 


పందొమ్మిది వందల పన్నెండు వళ్చినది. గుంటూరులో ఒక పొంగు 
పచ్చినది. కొప్పరపు సోదరకవులు ఆశకవిత్వ (వదర్శనము సాగించినారు. 
గోదావరి తీరములనుండి తిరుపతి వెంక 'పేశ్వరులు గుంటూరు చేరినారు. కవులకు 
ఘర్షణ జరిగినది. ఏమైననేమి తెలుగుదేశములోని కవులందరకు ఇటువారికి, 
ఆటువారికి గుంటూరు మయాతాస్థలమైనది. ఆక గాడ అ కాలములో ఉన్న సాహి 
త్యోత్సా హము అడిగి తీయ మైనది. గుంటూరు చేరుకొన్న కవులు దేశమంతట 
శతావధానము, ఆశుక విత్వ (ప్రదర్శనము చేస్తూ దేశమంతటా వ్యాపించారు. 


అట్టి శతావధానములు, ఆళుక విత్వమ లు, చేసినవారిలోనుంచే ఆధునిక 
కవులకు మార్గదర్శకుడై న రాయ[పోలు సుబ్బారావు ఉద్భుద్దమైనాడు. అభినవ 
కవితామండలి పేరుతో తృణక ౦క ణము, తెలుగుతోట ఇత్యాది కావ్యములు 
(ప్రచురించి ఆంధ సాహిత్యములో నవ్యయుగము ప్రారంభించాడు. 


ఆ తరువాత కొద్దికాలానికే గుంటూరులో సాహితీసమితి పుట్టినది. శ్రీ 
శివశఎకరళాస్త్రి దేశములోని నవ్యసాహిత్య నిర్మాతలను ఏకము చేసినాడు, 
ఈమాటు కవులకు చి|తఒరులుకూడ తోడై నారు, ఈ సమితి సభ్యుల (పోత్సా 
హముతో తెనాలిలో రామవిలానసభ [వారంభమై నాటకరంగములో కూడ 
కొత్తమార్చు |పవేళ పెట్టింది. సాహితీసమితి నేటికిని పసిద్ధులె నవ్యకవిత్వ 
ములో అగగణుు లనిపించుకున్న చాలమందిని ఆక ర్లించినది. వారితో ఎన్న 
దగినవారు దేవులపల్లి కృష్ణా స్రీ, విశ్వనాధ సత్యనారాయణ, నండూరి సుబ్బా 
రావు, వేదుల సత్యశారాయణకొట్ర్ర, చింతా దీకీతులు, మొక్కపాటి సరసింహ 
శాస్ర మునిమాణిక్యం నరసింహారావు ఇత్యాదులు. 


నవ్యసాహిత్యములో చిన్నకథలు, ఏకాంక నౌటికలుు వ్యాసములు, ఖండ 
కావ్యములు మాతమే గాక పద్యనాటికలు, గేయనాటికలు, నాటకములు, నవ 
లలును, రామాయణకల్పవృతము వంటి మహాకావ్యములును నిర్మించువారిని 
ఆకర్షించి, దేశము నాలుగుమూలల నవ్య మార్గ ములు విర జిమ్మి నది. కొంత 
కాలము గడచినది. సాహిత్యములోనికి రాజకీయ (ప్రచారకులు ప వెశించినారు. 
వారి చేతులలో సాహిత్యపుష్పము నలిగిపోసాగినది. మరల ఎక్కడ సాహిత్య 
వికాసము కలుగునా అని ఆశతో మాబోంట్లము నలుదిక్కుల దృష్టుల ప్రసరింప 


160 సారస్వత వ్యాసములు 


జేసినాము. రాయలసీమ కొంత ఆశ కొలివినది. గడియారము శేషళార్రి, పుట్ల 
అః ఇ 


పర్తి నారాయణాదార్యులు కొత్త జీవము కలిగించినారు. 


an) 


కాని, వారు స్వయముగా సత్క వులగాని ఆ పాంశములో చైతన వాతా 
వరణము వలన కలిగినవారు కారు. రాజధాని ఆంచో కనతో అక్కడ ఆశ 
గొల్పిన సాహిత్యచై తన్యము (పస్మతము ఆంతరించినది. 
రా ] నషా 


డ్‌ 


ఇప్పటికి పాతిక సంవత్సరములనుండి సాహి గాత్యరంగము లో తెలంగా 
అము పేరు వినపడుతున్నది. ందు (పతావ రెడ్డి పేరు గట్టిగా వినవచ్చినది, 
ఆక్కడ వెల గుసారస దనకు సంఘమ లు పెట్టుకొను బె నెరను. తెలుగు 
భాషలో ఉపన్యసించుటక్కు సభలు చేయుటకే (ప్రభుక్వానుమతి కావలయును. 
తలుగు మాట్టాడుబారు అనాగరకులుగా కూడ ఎంచబడుచుండిరి. తెలుగుప శ్రి 
కలు పెట్టినవారిని (ప్రభుత్వము అనుమానచృష్టితో చూస్తూ ఉండేది. తెలుగు 
పుస్తకాలు పచురించేందుకు అవకాళాలే బహుస్వల్పము* ముప్పాతిక మంది 
తెలుగువాళ్టున్న హైదరాబాద్‌ రాష్ట్రములో తెలుగుభాష పడ్డ అగచాట్లు వర్ణింప 
లేము. అయితే అట్లా అగచాట్లు పడుతు న్నసంగలే బిటిషు ఆం| ధానికి తెలియ 
ని్ళ్చేవారు కారు. తెలియదు. అయితే ైర్యంచేసి కష్టనష్టాలకు వెరవక ఆ పరి 
స్థితులు గట్టిగా గొంతెడ్రి అరిచి, ఆంధ్రలో వినపడేటట్లు ముందు చాట సాహ 
సించినవాడు (పతాపరెడ్డి. ఆ కేకలు విని |బిబిషఆ- ధం “అమో” అన్నది. 
కానీ అప్పటి రాజకియపరి రిస్టితులలో ఏమి చేసేందుకు సీలులేక సోయింది. ఆ కేక 
అరణ్యరో నంగానే ఉండిపోయింది, 


ఇంతలో పోలీసుయాక్షన్‌ వచ్చింది. ఒక్క సారిగా కట్టలు తెంచుకొన్న 
గోదావరివలె తెలంగాణంలో సాహిత్యచై తన్యము పెల్లుబికినది, ఇన్నాస్ల అణచి 
సెట్టి ఉంచిన ఉత్సాహమంతా తెలంగాణలో ఒక్కసారిగా విజృంభించింది. 
“అయ్యో ! మన కిన్నాళ్ళుగా మన భాషలో రచనలు చేసేందుక్కు ఉపన్యాసా 
లిచ్చేందుకు వీలు లేకపోయిందే ! అందువల్ల మనకు అభ్యాసము తగ్గిపోయిందే, 
వెనకపడి ఉన్నామే”అనె ఆదుర్దా బయలుదేరింది. 


నోరి నరసింహళా న్ని 161 


మన 


నిజంగా తెలంగాణంలో తెలుగుభాష వెనకబడిలేదు. కొంచెము వేరుగా 
ఉన్నది. ఆందులో అందచందాలు ఇతరభాగాలకు వ్య క్తం కాకుండా ఉన్నవి, 
అజ్ఞాత వాసంలోనించి ఆప్పుడే విడివడివచ్చిన విజయుని విజృంభణంగా ఉన్నది. 
పూజ్యులయిన ఇతర[పాంతముల కవులయందు, రచయితలయందు వారి కఖి 
మాన మున్నది ; గౌరవ మున్నది. ద్వేష మేమ్మాతము లేదు. కాని, మాకు 
తెలు గువాక్కు మీద అభిమాన మున్నది. మా తీరుతెన్నులుగూడ వినండి - అని 
వారు ఉద్దొషించుచున్నారు. 


ఈ ఉత్సాహము ఏదో కొద్దిమంది రచయితలు కాదలచినవారిలో మాత మే 
కాదు ఉన్నది, రచయితలలోను, రచించుచున్నవారిలోను, రచింపబోవుచున్న 
వారిలోను, రచనకు పూనుకొన తల పెట్టినవారిలోకూడ ఈ ఉత్సాహము కలదు. 
ఆబాలగోపాలములో ఈ ఉత్సాహమున్నది. 


మధ్యమధ్య హెదరాబాదులో సాహాత్యసభలు జరుగుచుండును. ఈమధ్య 
అక్కడ మహభారతమునకు సంబంధించిన మహాసభలు జరిగినవి. దేశము నలు 
మూలల నుండి కవులు, పండితులు విచ్చేసి మహోవన్యానము లిచ్చినారు. అవి 
వినుటకు జనములు పొౌర్షబడి వచ్చినారు. కాని తెలంగాణములో పొంగుతున్న 
సాహిత్యోత్సాహము అక్కడగాదు చూడదగినది. హైదరాబాదు, సికిందా 
బాదువంటి మహా పట్టణములలో ఉత్సాహము కనపడినంత మా(త్రముచేత రాష్ట్ర 
మంతట అంతటి ఉత్సాహము ఉన్నదని తలచుట పొరపాటు కాగలదు. మహా 
పట్టణములలో అట్టిది సర్వసామాన్యము, కాబట్టి అక్క డకాదు చూడదగినది. 


ఇ 


తెలంగాణములో కెల్ల కరీంనగర్‌ జిల్దా చాల వెనకబడియున్న జిల్లా యని 
(పసీద్ధి. ఈ మధ్య కరీంనగరమునకు సుమారు పదమూ డుమైళ్ళ దూరములో 
ఉన్న సిరిసిల్ల లో జరిగిన తెలంగాణారచయితల సంఘముయొక్క. సిరిసిల్లా 
తాలూకా సంఘవార్షికోత్సవము చూచే. భాగ్యము నాకు కలిగింది. అది ఒక 
తాలూకా కేం[దమే. తాలూకారచయితల సభయే. ఆయితే కాకినాడలో గత 
- సంవత్సరము జరిగిన ఆంధసాహిత్య పరిషత్సభవంటి మహాసభలో నాకు 
కనబడిన ఉత్సాహముకంటె నూరురెట్లు ఉత్సాహము ఈ నభలో కనిపించింది. 

2| ం 


162 సారస్వత వ్యాసములు 


ఈ ఉత్సాహము ఆందులో పాల్గొన్న కవులదే కాదు. కవుల సంఖ్య 
తక్కువని కాదు. గణములు, యతిపాసములు సరిగా రాని విద్యార్థుల వద్దనుండి 
సంస్కారులైన నారాయణరెడ్డి వంటివారును, పండితకవులయిన వానమామలై 
వరదాచార్యులు వరకును కావ్యగానములో పాల్గొన్నారు. కవులకు తమ కావ్య 
ములు వినిపించటంలో విశేషము లేదు. చదవమంటే సిగుపడెవాళ్ళదగ్గరనుంచి, 
సందు దొరికితేచాలు తమ [వాతలు వినిపించి వాటిని గూర్చి మాట్లాడి విసిగించి 
(పాణం తీసేవాళ్ళదాకా అందరికికూడ తమ కావ్యాలు ఇతరులు వినాలని, విని 
ఆనందించాలని ఉంటుంది, వినకపోయినా, విని బాగుండలేదన్నా చిన్న బుచ్చు 
కోవటం దగ్గరనుంచి, తిట్లలోకి దిగేవరకు రక రకాల [పవర రన కవులకు 
సామాన్యమే. అయితే నేను , గమనించినది ఆక్కడ కవుల ఉత్సాహమే కాదు. 
సభలకు వచ్చిన వారందరిలోనూ ఆ ఉత్సాహ మున్నది. ఆ వచ్చినది, 
ఊళ్ళో చిన్నలే కాదు, పెద్దలే కాదు. చుట్టుప ట్టుల నుండి కూడ ఎందరో 
వచ్చిరి. కరీంనగరమునుండి సారస్వత జ్యోతి “సంపాదకులు వచ్చిరి. మా పట్ట 
ణమలో తాళప త గంథములు ఎన్నో ఉన్నవి, చూచుకొమ్మని ' మరికొందరు 
వచ్చిరి. ఆ వచ్చినవారందరు వేడుక చూచుటకు వచ్చినవారివలె (ప్రవర్త ర్తించ 
లేదు. వింతమృగ ములను చూడవ వచ్చినవారివలెకూడ చూసి పోలేదు. సథ జరుగు 
నని |పచురించిన వేళకు ముందుగానే అందరూ సమావేశ మైనారు. సభ కొంచెము 
ఆలస్యముగా మొదలు పెట్టవ లసి వచ్చినను, గోల పెట్టకుండ , శాంతముగా, మర్యా 
దగా చి ఉన్నారు. సభ మొదలు పెట్టినతర్వాత సభ వదలిపోవుటకు తొందర 
పడలేదు. సభ అయ్యేవరకు మొదట వచ్చినవారిలో ముప్పాతికమంది చివరి 
దాకా ఉన్నారు, మొదటినభ నాలుగున్నరకు (పారంభించవలసినది. ఆరింటికి 


పారంభమెనది. ఎనిమిదిన్నరకు ముగిసినది. అయినా వందనసమర్పణము 
పూర్తిగా చెప్పటమైనదాకా సభ్యులు కదలలేదు. 


మళ్లీ ఒక గంటలో క వితాగోష్టి జరుగునని చెప్పినందున తొమ్మిదిన్న 
ర కే జనమంతా హాజరైనారు. లౌడ్‌ స్పీకర్టు కొంత మరమ్మత్తు చేయుటకు ఆల 
స్యమె పదిన్నరవరకు కావ్యగోష్టీ [ప్రారంభము కాలేదు. రాతి ఒంటిగంట 
ముప్పావు వరకు సాగింది. సభ్యులు అంత సేపూ గొర్ధగా విన్నారు. కొన్ని 
ఉత్తమ కావ్యభాగాలు ఉత్సాహముతో విన్నారు. చిన్నపిల్లలు వారి (పథమ 
(పయత్నాలు వినిపించినా వారిని తొందర పెట్టక ఓర్పుతో విన్నారు. 


> 


నోరి నరసింహకాన్ర్రి 163 


కారులో నూట ఎనభ్ర మైళ్ళు _పయాణము చేసివచ్చిన నేను మర్యాద 
కొజకు వది పదిహేను నిమిషాలు ఉండి వద్దామని వెళ్ళాను. వస్తున్న వార్డ 
క్యముచేత పటుత్వము తగ్గుతున్న నొ దేహము [ప్రయాణపు బడ లీకతో నిలవలే 
కున్నది. ఆయినా ఆ నభ్యపవదర్తన నన్ను ముగ్గుణ్ణి చేసింది. చివరివరకు 
కదలకుండా ఉండగలిగేందుకు నాకు ఓపిక వచ్చింది. 


ఆ సభకు వానమామలై వరదాచార్యులుగారు అధ్యక్షులు, వారికి జబ్బు 
చేసి ఐదు పక్క ఎముకలు తీసివేసినారట. అయినా వారే అంతరాగ్రివరకు 
అధ్యక్షత వహించినారు. తుదకు వారు రచించుచున్న పోతన చరితము 
నుండి మనోజ్ఞమగు ఘట్టములు వినిపించినారు. (్రమవల్ల వారికి జబ్బు కలుగు 
నేమో ఆని పులు సలహా ఇచ్చినారు. నేను సభలో ఉండుట వారికి మరింత 
ఉత్సాహము కలిగించిన దనుటకు సందేహము లేదు, 


అనాలా సర్ప ఆశాల 


(గీ దెవీభాగవతము 


[విజ్ఞాన సర్వస్వము : ఆరవ సంపుటము. తెలుగుభాషా సమితి 1961 
అష్టాదశపురాణములు _ పేజి 505 - 997 ] 


శ్రీ డేవీ భాగవతము సంస్కృతములో 12 స్కంధములు 16 వేల 
(గంథనంఖ్య కల క్లోకాత్మకమైన సంహిత. వేదవ్యాసపో క్రములని |పసిద్ధికల 
అష్టాదశ మహాపురాణములలో ఇది ఒకటి. విష్ణుమాహాత్మకము వర్ణించు భాగవ 
తము కూడ ఇంతే పరిమితి కలదే ఐనను దానికై లి కావ్యశైలి. దీనిది పురాణ 
శెలి అగుటచేతను మరి ఎన్నో కారణములచేతను శ్రీ చేవీభాగవతమే మహా 


పురాణము అనుటకు ఎక్కువ అవకాశము ఉన్నది. కాని ఈ విషయము బహు 
కాలమునుండి వివాద|గ సమె ఉన్నది. 


— hl మొబులా 


తక్కిన పురాణములవలెనే శౌనకాదులు కోరగా సూతుడు ఇది చెప్పి 
నాడు. తన తండి పరీక్షిత్తు ముని నవమానించి, మునికుమారుని శాపము పొంది 
మృత్యువు తప్పదని ఎరిగియు, స్నానదానాదు లాచరింపక, బహు విధముల 
ఆత్మరక్షణోపాయములలోనే నిమగ్నుడై తుదకు సర్పదహ్షడె మేడపై అంత 
రిక్షమరణము పొందినందున దుర్గతి పొంది బాధపడుచున్నాడని జన మేజయుడు 
వ్యాసమహర్షివలన విని దుఃఖించి తన తండికి సద్గతి కలిగించు ఉపాయము 
తెలుపుమని (ప్రార్ధించెను. దానికి సాధనము శ్రీదేవీధ్యానపూజాదులు చేసి (్రీ 
దేవీమఖము చేయుపే అని వ్యానుడు తెలిపి శ్రీ దేవీస్వరూస మాహాత్మ్యముల 
వర్తించు కథలు చెప్పి (శ్రీ దేవీమఖము చేయించెను. దానికి ఫలితముగా పరీక్షిత్తు 
దివ్యవిమానముమీద స్వర్గమునకు పోవుచుండుట చూచితినని నారదుడు చెప్పగా 
జనమేజయుడు కతార్థుడ నై తినని ఆనందించెను. (స్క. 12. ౪. 18) 
తర్వాతిదగు చివరి అధ్యాయములో నూతుడు శ్రీ దేవీభాగవత మాహాత్మ్యము 
తెల్పి, 

“సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ పతిపాదితామ్‌ 

నమామి [హీమయీం దేఏం ధియో యో నః (ప్రచోదయాత్‌ ” 

అని విరమింపగా శౌనకాదు లాతని సమ్మానించినట్టున్నది. 


నోరి నరసింహళాన్రి 185 


[పథమస్మంధములో మధుకెటభ వధ, హయృగీవావతారము, శుక 
జనక సంవాదము ,_పధాన ఘట్టములు. రెండవ స్కంధము లో వ్యాసోత్ప తి 
మొదలు పాండవుల మహ్మాపస్థానాంతమైన భారతకథయు, పరీక్షిన్మరణము, 
జనమేజయుని రాజ్య పా పీయు ఉన్నవి. తృతీయస్క ంధములో దేవీభాగవతావ 
తరణము, (తిమూర్తులు భువనేశ్వరిని దర్శించుట, శశికళా సుదర్శనుల వివా 
వాము కలవు, నాల్గవదానిలో నరనారాయణులతో (పహ్హాదుని యుద్ధము, కృష్ణ 
లిలాంత మైన (శ్రీకృష్ణకథ ఉన్నవి. పంచమస్యంధమున కథ్మాపాధాన్యము 
కలదు. ఇందులో మహిషాసురమర్దనము, పంభనిపంభవధ [పధానఘట్ట ములు. 
ఆరవదానిలో వృతతాసుర వధ. నహుషుని పదచ్యుతి, భార్గవులకు, పైాహయిు 
లకు వైరము, నారదుడు త్రీయె వివాహమాడుట మొదలగునవి కలవు. సప్తమ 
స్కంధము సుకన్యావివాహము, (తిశంకు హరిశ్చందుల కథలు కలిగి (బ్రహ్మ 
విద్యా (పతిపాదక మైన శ్రీ దేవిగీతతో ముగియును, అష్టమస్క_-౦ధములో 
జ్యోతిర్మండల తద్గమనములు, నరకాది లోతవర్గనము ఉన్నవి. నవమ 
స్కంధము సావితి, మహాలక్ష్మీ స్వాహ, స్వర, దక్షిణ, షష్టదేఏ, మంగళ 
చండి, మనన, నురభి, రాధాదుర్ల ఇత్యాది భక్తుల ఉపాఖ్యానములకు, పూజా 
విధానములకు మం|తవిశేషములతో కూడిన ఉపాసనలకు నిధి. దశమస్కంధ 
ములో వింధ్యాచల _స్పంభనము, మనువుల కథలు కలవు. ఏకాదశ స్క_౦ధములో 
నిద లేచినడి మొదలు నిదురించువరకు నిత్యము చేయవలసిన స్నానసంధ్యల్కు 
దహ్మయజ్ఞ వై శ్వదేవాదికమ్ము పునశ్చరణాది విశేష విధానములు వర్ణింప 
బడినవి. 


ద్వాదళ స్మంధము గాయత్రి ఉపాసనతో ఆరంభించి, మం|తదీశా విధా 
నము ఉపదేశించి కేనోవనిషత్తు ననుసరించి ఉమాహైమవతీ |పాదుర్భావము 
వర్ణించి, గాయ్యతీ మాహాత్మ్యము తెలుపు గౌతమకథ చెప్పి, మకుటాయమానమైన 
మణిద్వీపవర్గనము చేసి, పరీక్షిత్తు స్వర్గము చేరుటను తెల్పి పురాణీయసంహార 
ముతో ముగియుచున్నది. అన్ని స్క ంధములలోను మధ్యమధ్య వెదసూ క్రముల 
వంటి శ్రీ దేవీ స్తవములు ఎన్నో కలవు. దేఏపూజావిధానము మాహాత్మ్య వర్ణ 
నము పునః పునరావృ తము లగుదుండును. 


_పశయసము [దనులో నారాయణుడు వటపత్రశాయియై ఉండి ఆలో 
చించుచుండగా “సర్వం ఖల్విద మేవాహం నాన్య ద్‌స్తి సనాతనమ్‌” ఆను 


166 సారస్వత వ్యాసములు 


ల్‌ కార్థము వినబడినది. ఆదే మననము చేయగా శ్రీ దేవీభాగవతము. భాసించిన 
దట. “నారాయణ సమారంభాం” ఇత్యాదిగా గురుపరంపరను స్మరించు శ్రీ 
శృంగేరీ విరూపాషాది శంకరపీఠములలో శః శ్టోకార్థము ఇప్పటికిని నిత్యము 
ధ్యానక్లోక ములలో ఉన్నది. ఇది జొపనిషదులను (పసిద్ధ నామములు కల శాంకర 
మతానుయాయు లకు, స్మార్తుల ఉపాసనక్తు పమాణభూత మైన (గంథము, ఇది 
శా_కేయమత సంబంధమైనది కాదు. 


ఇందులో గాయత్రి ఉఊపాననము ముఖ్యముగా ఉ పదేశింపబడినది. 
వెదోన్త కర్మలు పుష్కలముగా ఆచరించి సర్వకర్మ సన్నా్యసమునకు పూర్ణాధి 
కారము సంపాదించుటకు ఉత్తమ సాధనముగా, భువనేశ్వరి అను పేరుతో మాయా 
బీజము విశేషముగా ఉపదేశింవబడినది. కర్మిష్టులకు సన్న్యానులకు శ్రీ శంక 
రులు ఉద్దాబించిన వ్యవస్థ ఇందులో స్పష్టముగా ఉండును. ఈపురాణము సులభ 
శైలిలోనే ఉన్నను, ఉపనిషదర్థములు తెలిసికొన్నవారికే కాని, కొన్ని పట్టుల 
సంపూర్ణముగా ఆనగాహనము కాదు. 


దేవాంశ కలవారుకాని, రాక్షసాంశ కలవారుకాని ఆలోచన చేయగా పరి 
పక్వస్థీతి పొందినప్పుడు సరిగా (పకృతిలో మనము వినునట్టి శబ్దములనుండియు, 
చూచునట్టి రూపములనుండియు మంత్రములు ధ్యానములు భాసించునని తెల్పుట 
ఈ [(గంథమునందలి విశేషము. 


మధుకై టథభులు తమ జన్మాదులకు కారణమేమా ఆని మథనపడగా శకి 
అని న్ఫురించినడి. సరిగా ఆప్పుడే ఉరుము ఉరిమినది. మెరపు మెరసినది. 
వారు వెంటనే ఉరిమిన శబ్దమే శ _క్రివీజ మనియు, మెరజే ధ్యానింపదగిన రూప 
మనియు నిశ్చయించి తవన్సు చేసిరి. సత్య వతుడు గాయపడ్డ వరాహమును 
చూచి జాలితో ఐ యై వంటి శబ్దము చేసి వాగ్భవ బీజము ఉఊచ్చరించుటచే 
వాల్మీకి ఆంతటి మహాకవి ఐనాడట. సుదర్శనుడు 'క్రీబ'ఆను శబ్దముచేత కామ 
బీజము (గ్రహించి థ్రీ దేవ్యను[గహము పొందెను, ఇట్టి వెన్నో కలవు. 


జ్ఞానేండ్రియములలో కన్ను, చెవి [పధానము లయినను, ఆ రెండిటిలో 
చెవి సూత్మతర మైనదని ఇందలి సిద్దాంతము. రాక్షసాంశ కలవారికి శ్రీ దేవి 


సింహారూఢయై బహుబాహువులలో (ప్రత్యక్ష మగును. దేవాంశ కలవారికి [శతి 
రూపముగా వినబడుపే కాని పత్మక్ష మగుట అరుదు. 


నోరి నరనీంహ ళార్తి i167 


ఇందులో హృదయంగ మమైన ఆభ్యానము లెన్నో కలవు. కొన్ని చిన్నవి; 
కొన్ని పెద్దవి. పెద్దవానిలో మహిళాసురమర్దనము నవరసరుచిర మయినది. 
మూడవ స్కంధమున భువనేశ్వరి వర్ణన, తుది స్మంధములోని మణిద్వీపవర్డ 
నము అద్భుత మైన వర్ణన ఘట్టములు, 


ఆం|ధానువాదములు : (క్రీ దేవీభాగవతమును మొదట ఆంధ్రీకరించి నది 
ములుగు పాపయారాధ్యులు. ఆయన 16వ శతాట్టి చివరిభాగములో ఉండెను, 
ఆయన భక్తుడు. రచనలో పోతనను అనుకరింప యత్నించెను. ఆయన మహ 
త్ర కము తెలుపు కథలు కొన్ని ఆరాధ్య శాఖీ యులలో వ్యాప్తము లె ఉన్నవి. 
దీనిని సంస్కరించిన చెళ్ళపిళ్ళ కవి వాకములవలన ఈ కవికి సంస్కృతాం్యఢ 
ములలో శబ్బసంస్కా రము లోపించెనని స్ఫురించును, కాని జాగరూకతతో పరి 
శీలించిన పండితకవిగానే కనుపట్టును. ఇందులో మొదటి ఆరుస్కంధములు, 
వన స్కంధము విపులముగా మూలమును అను సరించినను, తక్కిన స్క౦ధము 
లలో , పెక్కు పెద్దభాగములు విడువబడుటయే కాక్క ఉన్నవియు చాల సంషే 


వింపబడీనని. 


అన్నిటిలో 12వ స,_ం౦ధములో కేనోవనిషత్కథ, గౌతమకథ్య మణి 
ద్వీప వర్ణనము వదలబడు చే కాక, శాంభవదీక్షకు బదులు నారాయణమం(త 
దీక్షను పేర్కొనుటయు, పురాణోపసంహారములోని విస్తారమైన మార్పును 
మిక్కిలి విపరితములుగా ఉన్నవి. దీనినిబట్టి (గంథసాంకర, మున్నదా అఆనసివీ౦ 
చును. స్తోత్రములు అనువాదము చేయుటలో ఈ కవి దేవీ స్థూలరూసమునకు 
పాధాన్య మిచ్చెను. ఈ [గంథము అచ్చయినవానిలో మూడవది, 


ఆంతకుముం దెవరు ఆం[్రీకరింపలేదని భీ దాసు శ్రీరాములు బహు 
స్వల్పవ్యవధిలో ఒక సంవత్సరములోపలనే ఆంధ్రీకరించి దీనిని ఆచ్చున 
కిచ్చిరి. అప్పటికే తిరుపతి వెంక టేశ్వురులు ఆంధ్రకరించుచున్నారని తెలిసికొనిరి. 
దాసువారి అనువాదము సరళ శె లిలో ఉన్నది. ఉపనిషన్మతములో కాని, శ్రీ 
దేవ్యుపాసనలో కాని వారికి ప్రవేశము తక్కు వగుటచేతను, త్వర త్వరగా 
(వాయుటచేతను నూక్ష్మువిషయములు లోపించుట వింత కాదు. ఆ కాలములో 
శృంగారమే కవిత్వమునకు (ప్రధాన విషయ మను భావ ముండుటచేత కాబోలు 
ఇందు మూలములో లేని శృంగారవర్షనలు కొన్ని చేయబడినవి. 


165 సారన్వత వ్యాసములు 


శ్రీ తిరుపతి వెంక పేశ్వరుల ఆం|ధ్రీకరణము అన్నిటిలో శాబ్దికముగా 
నిర్హన్ష మైనది, వారుకూడ శీఘగతిలోనే హేలగా ఆంధ్రీకరించినట్టు తోచును. 
అందులో దశమస్క 0ధము ఆం|డీకరణము వారి శిష్యులగు చెళ్ళపిళ్ళ చిన 


వెంకటళాన్త్రికి అప్పగించిరి. కవిత్వము వారి శతావధానశై లిలో సులభగాహ్య 
ముగా ఉన్నది. 


నోరి నరసింహశాస్త్రి శ్రీ కల్యాణానంద భారతీస్వామివారివలన పాదు 
కాంతదీక్ష పొంది, దక్షిణాచార మనష్టించు స్మార్తుల ఉపాసన కిది (ప్రమాణ 
భూత మైన పురాణ! గంథ మను అభినివేళంతో, ఈ ఆం(ధీకరణముకూడ (శ్రీ 
దేవ్యర్చన మను భక్తి శ్రద్దలతో, నెమ్మదిగా ఆం|ధీకరించుచు శ్రీ) గుదవుల 3 
అంకితము చేసినాడు, కవిత్వము ఆన్యయకారిన్యము లేక పురాణకవుల (పౌఢి 
అందుకొనుటకు _(పయత్నించు చున్నది. ఇతరులు లౌక్యముతో వలన 
తారాశశాంక కథ ఇతడు ఒక్క పద్యములో సంక పించుట వంటివి గమనింప 
తగినవి. ఇది ఆసంపూర్ణగంథము. మొదటి మూడుస్కంధములే అచ్చయినవి, 
మరి రెండు స్కంధములే |వాయబడినవి. 


పెని ఉదాహరించిన పద్యానువ వాదములు కాక రెండు వచనానువాదములు 
వెలువడినవి ఒకటి డీ సరిపల్లి విశ్యనాథశా స్రీ గారిది. ఇడికూడ ఏడవ 
స్క ంధమునుండి నంక్షేవీంసబడినది. రెండవది శ్రీమతి స్థానావతి రుక్మి ణమ్మ 


గారిది. శ్రీ దేవి స్రీదేవత అను అభిమానముతో ఆమె ఈ ఆం|రీకరణము చేసి 
నట్టు తోచును, ఇది వారవ హారిక భాషలో [వాయబడినది. 


ఏది ఎట్టున్నను (శ్రీ దేవీభాగవతమునకు ఇన్ని అనువాదములు కొద్ది కొల 
ములో వెలువడి ఉండుటచేత, ఆంధదేశమ లోని ఉపాసకులలో స్మా ర్తమత 
మందు గోద్ద ఆఅతిశయించుచున్నదని భావింపవచ్చును. 


యర్రా 


ఆం(ఛభకవుల ఆదర్శములు 
1. నన్నయభట్టార కుడు 


6ల 


ఏమి సాధించవలెనని కవి కావ్యము | వాయుచున్నాడు ? కవి కావ్యము 
ఎందుకు వాయవలెను ! ఎట్టి కావ్యములు ఉ తమములు ?-ఈ వశ్నలువేయట 
సులభమైనను (పత్యు త్తర మిచ్చుట కష్టసాధ్యమని సాహిత్యవేత్తలు ఎరిగిన 
విషయమే. కవుల ఆదర్శములు కాలాంతరములలో, దేళాంతరములలో వేరు 
వేరుగా నుండుటేగాక విరుద్ధముగాకూడ ఉన్నవి. సహృదయ లోకములోకూడ 
ఆ ఆదర్శములలో మాప్పలు (పతిబింబించును. అట్టి మార్పులు సాహిత్యకాస్త్ర 
[గంథములళలోను, విమర్శ [గంథములలోను మనము చూడగల్లుచున్నాము. 
కాసి ఆం[ధములో స్వతంతమైన సాహిత్య (గ్రంథములు లేవు. అందువల్ల ఆలం 
కారిక మతములలో దేనియందు వారికి అభిమానమో నిర్ణయించుట సులభము 
కాదు, 


కాని మన కవులు తమ కావ్య వీఠికలలో వారి కవితాదర్శములు సూచిం 
చుచు వచ్చినారు. సుకవి నుతి, కుకవి నిందలలో వారి ఇష్టానిష్టమలు కొంత 
గోచరించును. మడియు (గంథ సందర్భములలో కావ్యలత్షణములకు సంబంధిం 
చిన ఉపమానాది వాక్ణములవల్లను, కవిపాాతములను వర్ణించిన సందర్భములను 
బల్టేయుకూడ వారి ఆదర్శములు కొంత మన కవగాహన కాగలవు. వారికి 
ఆభిమానమైన రచనా విధానమును బట్టికూడ వారి ఆదర్శముల నూహించ 
వచ్చును. తిక్కనకు నిర్వచనో!తర పీఠిక [వాయునాటికి ఉన్న కవితాదర్శి 
ములు అతడు సోమయాజియై విరాటపర్వ పీఠిక [వాయునాటికి. కొంత మార్చు 
చెంది పరిణతి పొందినవనికూడ నూహించవచ్చును. 

22 


170 సారస్వత వ్యాసములు 


n=) 


భారత కవులు ముగురును తెలుగువారికి పూజ్యులే యనను వారిలో 
తెలుగువారి యభిమానమునకు పాత్రమైన ఒక్కరిని వేరుచెసి చెప్పవలసినచో 
నతడు తిక్కన సోమయాజియే యనుట నిర్వివాదాంశము. ఆంధత్వము 
తిక్కన సోమయాజిలో మూ ర్రీభవించినది. 


“నన్నయ భాషలో సంస్కృత పదము లెక్కు వ; తిక_న భాషలో 
తలుగు పదము లెక్కువ వ; ఎజ్జనలో రెండును సమానము” అని ఆధునిక పండి 
తులు తరచుగా ఉపన్యసించుచుందురు. కాని ఇంతవరకును ఎవరి భాగములో 
ఎన్ని తెలుగు పదము లున్న వో ఎన్ని సంస్కృత పదము లున్నవో ఎవరును 
లెక్క పెట్టినవారు లేరు. అదికాక నంస్కృతపద మేదో, తెలుగు పదమెదో 
నిర్ధారణ చేయుటయే కొంత కష్టము. అట్టిచో వారు [పయోగించిన పదజాల 
మునుబట్టి వారియందు అభిమాన భేదమున్నదనుటకు నిర్దుష్టమైన యాధార 
మిప్పటికి లేదు. ఆ మగురి తెలుగుభాషయు జాతీయమై మ ద్దులు మూటకట్టు 


చుండును. నన్నయ సంస్కృత పదములు సంసన్మత మనిపించవు. ఆయని 
తెలుగు సలుకుబడి స్వచ్చమైనది. 


తిక్కన సోమ మాజిలో నాంధత్వము మూ ర్రీభవించినచో, నన్నయలో 
ఆర్షత్యము మూ ర్రీభవించినదనుట నిశ్చయము. నన్నయ తెలు గుదేశములో 
నున్నందున నతడు తెలుగు భాషలో |గంథము రచించెను గాని, యాతని దృష్టి 
ఎల్లప్పుడును ఆసేతు హిమాచలమధ్య ప్రదేశమున |ప్రసరించుచుండునేకాని ఒక 
తెలుగు భూమిని అంటుకొనిలేదు. 


నన్నయ భట్టారకుడు జీవించిన కాల పరిస్థితులు తెలియనివారికది యకతిశ 
యో క్తిగా కనిపించవచ్చును. నన్నయ భట్టారకుడు రాజరాజనరేందుని ఆస్థాన 
కవి. రాజరాజ నరేం్యదుడు చోళచ(క్రవ రులకు సామంత మహామండటేశ్వరుడో: 
వారి [ప్రాపున నతి కష్టముమీద వేంగీరాజ్యములో కాలూదుకొనగలిగిన స్వతం|త 
రాజో కదాయని కొందరనవచ్చును. కాని యా చోళచ్నకవదర్హుల పాభవాలే యా 
యూహకు ఆధారము. 


నోరి నరసింహశాన్రి 171 


రాజరాజనరేం[దుసి (1020-68) రాజ్యకాలములో మొదటి భాగములో 
నాతని పట్టమహిషి తండియగు రాజేంద్ర చోళదేవుడు చోళచ క్రన ర్తి. అతడు 
కన్యాకుమారివరకు దక్షీణదేశము జయించి నౌకాబలము కూర్చి సింహళము 
పూరిగా స్వాడీనవరచుకొనెను. ఆ పిమ్మట పళ్చిమసము దములో పన్నెండు 
చేల దీవులు వశపరచుకొని తూర్పున పెగూరాజ్యము, నికోబారు అండమాను 
ద్వీపములను కలిపి శ్రీవిషయ మను సామంతమండలముగా జేసెను. అంతట 
నతడు ఒరిస్సా, బీహారు, బంగాళములు జయించి గంగాజలము (గహీంచి 
గంగైకొండ చోనడని బిరుదు వహించెను. ఆప్పటికే ఉత్తర హిందూస్థానము 
చైతన్యము తగ్గి ఛిన్నాభిన్నమై గజనీ మహమ్మదు దండయా[తలకు గురి 
యయ్యెను. భారతమతాభిమాను లగు _ చోళచక వర్తులు ఆసేతుహిమాచలము 
ఏకచ్చతాధిపత్యముగా పాలించవలెశని మహాప్రయత్నము చేసిన కాల మది! 


రాజరాజు అట్టి రాజేర్యదదచోసని అల్దుడు. అతనికుమారుడుకూడ రాజేం[ద 
చోళునికుమారుని అల్లుడు. అప్పుడే వేంగీ మండలములో చోళరాజ్యము తమ కర 
గతము చేసికొనవలె నను [పయత్నము లుండియుండవలెను ఎంత పయత్నము 
లేనిది రాజరాజనరేం;దుని కుమారుడు 1070 సం॥లో బోళచక్రవ ర్రియె, కులో 
తుంగ చోళచ్యకవర్రి యను బిరుదు వహించి, తన మాతామహునితో సమాన 
మైన ప్రతిభతో నలుబదితొమ్మిది సంవత్సరములు సేతువు నుండి కళింగము 
వరకు గల రాజ్యమును పాలించియుండును ! 


ఈ స్థితిగతులు తెలిసినవారికి భారతపీఠికలో : 


“ఒబహుభధాషల బహువిధముల 
బహుజనముల వలన వినుచు భారతబద్ధ 
స్ప్ఫృహు లగువాదికి” 


ఇత్యాదిగా రాజరాజు పలికినట్టున్న వాక్యముల ఆర్థము ద్యోతము కాగ 
లదు. రాజరాజుక్కు నన్నయభట్టుకు కావలసినది ఏదో వొక తెనుగుకావ్యము 
కాచు, తెలుగులో వ్యాసమహాభారత మే వారికి కావలెను. ఆ భారత మెట్టిది ? 


“ధర్మత త్ర్వ్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 
యధ్యాత్మవిదులు వేదాంత మనియు 


172 సారస్వత వ్యాసములు 


సీత వీచక్షణుల్‌ నీతిశాస్త్రం బని 
కవివృషభులు మహాకావ్య మనియు 

లాక్షణికులు సర్వలక్షసం[గహ మని 
యెతిహాసికు లితిహాస మనియు 

సరమపొరాణికుల్‌ బహుపురాణ సముచ్చ 
యం బని మహి గొనియాడుచుండ 


వివిధ వేదత త్త (వేది వేద వ్యాను 
డాదిముని పరాశరాత్య జుండు 
విషుసన్నిభుండు విశ్యజనీనమై 
వా రా 
పరగుచుండ జేసె భారతంబు,” 


భారతగుణ సమూహము ఈ విధముగా (పళంసించి, తుదకు సంగ 
హాంచి “విశ్వజసీనొ మైనదని సూత పాయిముగా చెప్పినాడు. సంస,ృతమూల 
ములో నీ విధముగా కానరాదు. విశ్వజనీన శబ్దముకూడ నందు లేదు. కాబట్టి 
నన్నయభట్టారకుని విశ్వజనీనత  పరమాదర్శ మని మనము నిశ్చయించ 
వచ్చును. 


ఆం ధళబ్దచింతామణి నన్నయ |కాయలేదని నేటి విమర్శకుల మాట 
నిజమే యనుకొన్నను, అందులోని మొదటినూ[తము “'విశ్వుశేయః కావ్యమ్‌” 
అనునది నన్నయ కావ్యాదర్శమునే అనువదించుచున్న దని మనము ఘంటాపథ 
ముగా వక్కాణింపవచ్చును. 


మరియు నన్నయభట్టారకుడు “జగద్ధితంబుగన్‌”  “భారతసంపితా 
రచనబంధురు” ' డయ్యెను. కాంతిపర్పుమహిమ వర్ణించుచు నది *'సకల హితం 
బయిన దనెను. ఇట్టి మహాభారతము కృష్ణడె ఇపాయనుండు “ నిఖిలలతోక హితా 
ర్ధంబు” నిర్మించెనట. మరియు ఈ భారతీయభారతి “జగద్ధికం" బట. “సరా 
లోక పూ జ్య "మయిన భారతసంహిత “సమ_న్ల జగద్ధితంబుగా చేసె” నట. అది 
“సర్వలోక జనులు" అమృతమ.వలె |త్రావుదురట. ఆది “నభాంతరములన్‌ 
విచితం బగు”నది. 


ఆర్షద్యష్ట ఆసేతుహిమాచల మధ్యపి యై విశ్వజనీన మయినది. 
నన్నయభట్టార కని ఈ యార్షదృష్టియే ఎజ్టాపెగ్గడను ఎక్కువ యాకగ్షించి 


నోరి నరసింహశా శ్రి 178 


నట్టు ఆతని ఆరణ్యపర్వుశేషము, భారత శేష మగు హరివంశము పరిశీలించిన 
వారికి 'ద్యోత మగును, ఆతని పద్యములు నన్నయపద్యములనే పోలియుండును, 


కాని, ఎజ్టా|పెగ్గడ నాటికి భారతధర్మ విజృంభణము వెనుకాడసాగినది. 
నన్నయనాడు పోటుతో పొంగుచున్న ధర్మ(పవాహము ఎట్టననాటికి పాటుకు 
మళ్ళ సాగినది. అది కేవలము పోటారిపోయిన ఈ కాలములో నన్న యభట్రార 
కుని ఎత్టాపెగ్గడను న్మరించువారున్నచో, వారు మరల నెన్నటికో ఆ (ప్రజా 
హము పోటుకు తిరుగగలదని ఉన్విళ్ళూరు ఆశాశీలురు ! 


ఆ 


రాజరాజు“ విద్యావిలాసగోష్టి సుఖోపవిషుం'డబినప్పుడు కొలిచియున్న 


మ 


వారితో “మృదుమధుర రసభావ భాసుర న సవార్థ వచన రచనా విశారమ లయిన 
మహాకవు 'లుండిది. రాజరాజు తాను ఉదాత్త రసాన్విత కావ్య నాటక |[కమములు” 
"పెక్కు చూచినట్లు చెప్పెను. సముదము “నాటక [వయోగంబునుంటోలె ఘన 
రసపాత రోభిత రంగరమ్యం'బని శ్రేషించెను, అట్టి శేష సంస్కృత మూల 
ములో లేదు. ఏనినిబట్టి నన్నయభట్టార కుడు కూడ సాహిత్యములో రసవాది 
యనుటకు ఆధారము కలదు. 


ఆం(ధశబ్దచింతామణి నన్నయ రచన కాదన్నను, ఆందులోని “సావా 
గ్యా రసవృ త్రిక “సాధ్యోపి రసో యథా తథం కవిభిః" అను మూడు నాలుగు 
స్యూతమలు ఇ మాత్రము నన్నయభట్టారకుని ఆశయమునే చాటుచున్నవని 
మాతము మనము నిశ్చయముగా చెప్పవచ్చును. మొ తముమీద తెలుగుదేశము 
కావ్య మునకు రసమే ఆత్మ యను వాదము అంగీకరించిన దనుటకు ఆ త ర్యాతి 
ఆలంకారికుల (గంథములుగూడ [పమాణము, రసవాదులే బహు రూపములతో 
రమ్యత, హృద్యత కావ్యములలో కోరువారు. ఆధునిక కవులకు (పథముడు 
శ్రీ రాయప్రోలు సుబ్బారావుకూడ “రమ్యాలోకమే” (వాసినాడు. 


నన్నయకు నదియే సమ్మత మనుటకు ఆధారమున్నది. అతడు “నానా 
రుబిరార్థ సూ కినిధి యట. శౌనకాదులకు “ఏయద్రి హృద్యమో” ఆకథ ఏన 
నిష్ట మట, ఆదిపర్వము, “మనః (పతీ ద”మట. సభానరషము "రమ్యి'మై, 


174 సారస్యత వ్యాసములు 


పండిత శేతోనిర్భృతి జేయునట. తృతీయపర్వము “నూరి సభారమ్య చట. 
విరాటవర్వము *సభారంజక మై సర్వమనోజ్ఞమై వెలయునట. ఉద్యోగి పర్వము 
“ఎంతయు నొప్పిదము.' భీష్మ పర్వము “హృదయరోచ నములగు నెన్సర్యంబు 
లను వంచి వినం బొలుచును.” కర్ణపగ్వ “మతిహృద్యము.* పరాశర సుతుని 
“ముభామృతాంళు వింబంబున నుదృపం బయిన భారతవాగామృతంబు కర్ణ 
రం,ధం బను నంజలిం దవిలి నర్యలో కజరులు తావుదురు.” నదస్యులు 
ఆ సీక మునీం[దుని 'సంతతస్తుతి పదారావంబు రమ్యంబుగన్‌ 'కీ రించిరి. మహా 
భారతము 'కమనీయ ధర్మార్థ కామమోక్షములకు సాధనము.' మసాభారతావ్యా 
నామృతిసూతి ఆమలడ్యోత్స్న జితానందం బొనరించును. ఉపరిచరుడు గిరిక 
“పలుకుల ముద్దును" తలచి తలచి హృదయము నిలిపినాడు, ఇన్ని [పదేశము 
లలో హృద్యత, రమణీయత, రమ్యత, రుబిరత్వము, కమనీయత కావ్యము 
లకు, వాక్కులకు ఆరో పించిన నన్నయభట్టారకుడు కావ్యములో రామణీయకత 
కాంషించువా డనుటకు సందేహింపవచ్చునా * 


ధ్‌ 
“విగతజీవుడె పడియున్న వేదమూ ర్తి 
యతనిచేత సంజీవితుడై వెలింగె 
దనుజమం[తి యుచ్చారణ దక్షుచేత 
నిహితం బగు శబ్దం బునట్ట హోలి.” 


కచుడు శుకుని సంజీవింపజేసినది వర్ణించు సందర్భములో నన్నయ 
పద్య మిది! వ్యానమహాభారతములో నిట్లు లేదు. అందులో 
“దృష్ట్వా చ తం పడితం [బహ్మరాశీం 
ఉత్చాపాయామాస మృతం కచోజఒపి.” 


ఆని మా్యతమే ఉన్నది. నన్నయభట్టారకుని కల్పనవల్ణ నా మహానుభావునికి 


శబ్ద మొక్క టేని ఎరిగి చక్కగా [పయోగించినచో కామధుక్కు. అగునను నిశ్చ 
యము ఎంత గాఢముగా కలదో తేటపడగలదు. 


భారతరచన చేయుమని రాజరాజు కోరిన సభలో నున్నట్లు ముందు 
పేర్కొనబడినవారు “ఆపారశళబ్ద శాస్రపారగులై న వై యాకరణులు,' ఆ పిమ్మట 


నోరి నరసింహశా స్రీ 175 


నన్నయ వర్గసలో నతడు “విపుల శబ్బకాసను'డని వర్షింపబడెను భారతమును 
“లాక్షణికులు సర్వులకు సంర్థగహ మందురట. 'వథమే వీద్వాంసో వైయా 
కరణాకి ముమ్మటుని వచనములోని సత్యము అప్పటికే లోకసిద్భమై 
యుండ వలే. 


సభాపర్యము ““సండితచేతోనిరక్షితి” చేయునట. తృతీయపర్వము 
'సకల నూరి నభారమ్యము.” న్రీసర్వము 'సుకవి పండిత సభలలో వెలయును. 
ఆనుశాసనికము “విబుధ. శేణి నుతము.' భారత భారతీగంగ 'విబుధేక్వరాబ్దిసంగ 
త్యుపళో భితంబు.' జనమేజయుడు “విద్వజ్ఞన గోష్టి” నుండి “విద్వజ్ఞన పరి 
వృతుడై వైశంపాయనని పూజింపగా నతడు విద్వజ్ఞనంబుల యను|గీహం౭బు 
వడసి” భారతకథనము |పారంభించెను. 


“తదదోషా పరికృతొ చ వాగర్థా' “జ్ఞాత్వా ప్రయు_క్తః శబ్ద ఆర్షసమః 
అను ఆం(ధశబ్ద చింతామణిలోని రెండవ న్యూతమూ, తొమ్మిదవ సూత 
భాగమూ నన్నయ (వాసినవై ననూ కాకపోయిననూ అవి నన్నయ భావముల నే 
నిస్సందేహముగా [పదర్శించుటలేదా ! 


=. 


కావ్యము విశ్వ శేయస్సుకొరకు రమణియముగా శబ్బ పయోగదక్షులచేత 
విద ౪జ్ఞన (గాహ్యముగా నిర్మించ దగినది. ఇది సం; గహముగా నన్నయ భట్టార 
కుని కావ్యాదర్శము ! ఆద్ధీది అత్షరమూ, రమ్యమూ, అతరరమ్యమూ ! 


కావ్య మొక సృష్ట ! “మహాభారత ౦బు ననేకవిధ పదార్థ [పపంచ సంచి 
తంబు నుపపర్వు మహావర్య్వోపశోభితంబు నుపద్వీప మహాద్విప సంభృతం 
బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణ ద్వెపాయనుండు నిఖిలలోక హితా 
ర్ధంబు దత్తావధానుడై సంవత్సర [(త్రయంబు నిర్మించెనట | మరియు నది 
యాతడు “నిజతపో మహత్త్వంబునం జేసి” తద్దంంథ విషయములు “తన 
విమల విజ్ఞునమయం బయిన వాగ్గర్పణంబునం దేర్చడ వెలుంగుదుండ'' 
దర్శించెను. 


ఇట్టి ఉత్తమకావ్యసృష్టి కధికారు లెవరు? నన్నయ ఇద్దరుక వులనే చేద 
పెట్టి స్తుతించెను. వారిలో'దుర్శ్భరతపో విభ వాధికుడు గురుపద్యవిద్యకు నాద్యుడు 


176 సారస్వత వ్యాసములు 
నంబురుహగర్భ గిభు డయిన పాశిచెతను డొకడు, భారతకర్త యగు వేద 
వార్టిసుడు రెండవవాడు. 


_ వేఠికలో వర్ణింపబడిన నన్నయ ఎట్టివాడు ? “కుల్నబాహ్మణుడు, అవి 
రళ జపహోమ తత్పరుడు, విపుల శబ్దళాసనుడు, సంహితాభ్యాసుడు, |బహ్మోం 
డౌటి నాగా వృరాణ విజ్ఞాన నిర తుడు, పాతుడు, ఆపస్తంబనూ తుడు, ముద్గల 
గోతుడు, సర్విన తావదాత చరితుడు, లోకజ్జుడు, నిత్యసత, వచనుడు, మఠ 
మరాధిపాచార్యుడు, నుజనుడుినయినవా డట | ఒక్క సారి వాల్మీకి రామాయ 
ఇములోని [పథమ శ్లోకము స్యరింతము | 


“తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్‌, 
నారదం సరిప| పచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్‌॥"' 


ఇందులో వాల్మీకికి, అతనికి ఉపదెష్ట యయిన నారదునికి నుపయోగిం 
చన విశేషణములు. మనన్సులో నుంచుకొనియే నన్నయ వర్ణన చేయబడనట్టు 
గోచరించును. కావ్యసృన్షికి నన్నయ మతములో ఉ_త్తమాధికారులు స్వాధ్యాయ 
నీరతులు, తపస్సులు, వాగ్విదులలో గేమైలు నగు మునిస్పంగవులే ! ఇస్పటికి 
తొమ్మిద వందల సంవత్సరముల [కిందట వేంగీదేశములో ఎంత ఆర్షత్వమ 


సంపాదించుటకు అవకాశము కలదో, ఆంత ఆర్షత్వము సాధించినవాడు నన్నయ 
భట్టారకుడు ! 


అట్టి నన్నయ కవిత్వము ఆర్ష విరుద్ధ సేద్ధాంతములు (వబలుచున్న ఈ 
కాలములొ నివారికి రుచించునా? ఆధునిక కవివిమర్శనములు (పారంభించినప్పకీ 


నుండియ నన్నయ గౌరవము తగ్గించుటకు ఎన్నియో [ప్రయత్నములు సాగ 
చున్నవి, 


ఆనుష్టుపళ్టోకములు వేదములో ఉన్నను వాల్మీకికి ఆదికవి యను పతీకి 
లేదా ? నన్నయకు పూర్వము పద్యము లున్నంతమాతము చేతనే ఆదికవి 
యనుట తప్పా ? 'వికల కబ్బకాసనుడని భారతములోనే ఉన్నప్పుడు, ఆతడు 
ఆం_ధశబ్ద చింతామణి గాని, అట్టి ఆంధవ్యాకరణమును గాని (తాసినా డనుట 
పొరపాటా? తుదకు భారతము తెనిగి ంచినేది కూడ నన్నయ కాదు అని నిశ్చ 
యించి వాదించిన పండితా గేసరు లున్నారు. మరియొకరు నన్నయ భారత 


నోరి నరసింహశాస్త్రి 177 


భాగము చూడకయే తిక్కన విరాట పర్వాదిగా |పారంభించినా డనిన విద్వాంసు 
లున్నారు, 


ఆంధకవులలో మహనీయుల పేద్ద వరునగా చెప్పుచు, తమ ఊరు 
దాటని పేరు గల క వీశ్యరుల పెరు చెసి, నన్నయను వేర్కొనని ఆంధ 
భాషాపోషకుల వ్యాసము సాహిత్య వతికలో చడివినాము. పరిశోధకులకు జన 
(శుతులు | పమాణములు కావు ; కాని, ఆట్టివారే వేములవాడ భీమకవి, అధరర్ష 
ణుడు నన్నయ సమకాలికులు కారనుచు, ఆ నోటనే ఆ విమర్శకులే నన్నయ 
అసూయవల్ల వారలను రాజసభకు రానీయకుండజేసె నను కథలు వ్యాప్పిలో 
నికి తెచ్చినారు. " 


అయినను నన్నయభట్టారకుని పతిభ మాబోంట్లు ఉ గడించనక్కర 
లేదు. నన్నయ రచన యకాయకి వాయుటకు _పయత్నించిన ఆర్గవాక్సిద్ధి 
సంపాదించిన శంకర స్వామిశిమ్య డయిన ఎజ్జా(పెగ్గడ ఏమనెను ! 


“ఉన్నత గో తసంభవము 
నూర్దితసత్వుము భ(ద్రజాతి సం 
పన్నము నుద్ధతాస్య పరి 
భావ మదోత్క్మటము న్నరేంద హూ 
జోన్నయ నౌచితంబు నయి 
యుప్పెడు నన్నయభట్ట కుంజరం 
బెన్న నిరంకుశో క్తి గతి 
నెందును (గాలుట ద్రసుతించెదన్‌,” 


[భారతి ఏ(పైల్‌ 1946 సం, 28; సంచిక 4] 


కవిస్కరణవు - బావుర్తి రాజశేఖరరావు 


(6౨ 


“ధృతరాష్ట్రం డి కుత్సితుండు కల ధా 
[తీ నాయకుల్‌ భీరువుల్‌ 

(వతికూలంబు జగంబు కాలపరిప 
క్షం బైన యందాక భా 

రత సామాజ్య రమాభిలాష తెలుపన్‌ 
రాదమ్మ | దుళ్ళాసనో 

రత సెరించునటమ్మ | యు త్రమసతీ 
ధర్మ ౨బులన్‌ దౌపదీ [”” 


ఈ విధంగా ఇంచుమించు ముప్పదిఏళ్ళ (కిందట పంజాబు దురంకాల 
గూర్చి రాజశేఖరకవి విలపించినాడు. ఈమధ్య వంజాబులో జరిగిన దుర౦త 
ములు అంతకంటె భయంకరమైనవే కాని ఇవి జ్ఞాతీకలహమలు ఆ దురంతము 
లట్టు కాదు. ఆంగ్లే యపరిపాలనలో మొదటి మహాసం(గామ మైన పిమ్మట 
ఆంగ్లేయ ప్రభువుల “సెనికులు స్వయముగా చేసిన దురంతము లవ. ఆ రాష్ట్రపు 
గవర్నరు, సేనాధిపతి కారకులు దానికి, ఆ దురంత కథలు విన్నప్పుడు బిగిసి 
సోయిన ముసలి భారతీయుల రక్తమే ఉడుకె త్రినది. నవయొవనములో నున్న 
రాజశేఖర ర క్రము మరి ఎంత ఉడుకె త్రినదో ! ఆ పొంగు నిండిన క వితాహృద 
యముతో ఆ పాంచాలీసాంత్యనము చేసినాడు. రౌలటుచట్టము అమలులోకి వచ్చి 


నందున ,పజలు తమకష్షము స్పష్టముగా వెలిబుచ్చుటకును ఏలులెదు. కవికి 
a ట చి 
శ్లేష సహాయ 


fey 


నది. రౌలటుఆక్టు అను దుళ్ళాసనము నుద్ధతి దుళ్శాసన్‌ ద్ధతి 
ఐనది. ఇప్పుడు మరల పద్యము చదివిన తేటపడును, 


నోరి నరసింహ హశా స్త్రి 179 
అందులోనే అత డింకా ఈ విధముగా అన్నాడు : 


“ చేసేతం గడు మూర్చ లై భరత ల 
క్ష్మేన్‌ నిన్ను సాధ్వమణిన్‌ 
గాసిం బెటిరి ధార్తరాష్ట్ర అకటా ! 
థు అాజాలీ ల 
కాలంబు దాపయ్య 1 


కవులు దష్టలు | అందుచే భవిషత్తులో రాబోవునది వారికి గోచరించుటలో 
ఆకృర్యము లేదు. ఆ కావ్యము చెప్పిన ముపై యేండ్లలో పుకాని కాలము వచ్చి 
భారతసా మాజ్యలక్షి సిద్ధించినది. కాని ఆది కండ్లార చూవి ఆనందించు 
భాగ్యము రాజశేఖర కవికి రసో యినది ; దాని క్రై ఫోరాడినవారు మేము సంపా 
దించితిమని గర్వించట వృథాభిమానము. ఈ సోరాడినవారు నిమి త్తమాతులె, 
సాధన|పాయులే ! దాని సిద్ధకి నిజమగు మూలకారణము రాజశేఖరునివంటి కవి 
దషల తీవ తప చే సు! 


ens) 
అతడు జన్మించినడి 1898 (ప్రాంతము. ఆతడు పుట్టిన ఐదవనాడే కన్న 
తల్లి గతించినది, తండ్రియు, తం్యడితల్సియు, ఆ పసిగుడ్డును పెంచలేకకాబోలు 
వార వేయదలచి ఒక భోషాణము[కింద చింకిచాపమీద వేసిరట. చీమలు పురు 
గులు ఆ శిశువు నారగింససాగినవి, - ఇది కథ కాదు! అతని న్వహ _నలిఖిత 
మగు ఉత్తరమే నాకు సాక్ష్య నున్నది. ముప్పై ఏళ్ళ [కిందట అతడు వ్రాసిన 
మాట లివి. 


“నాకు ఐదుడోజు లహ్సుడు కన్న తల్లి చచ్చి పోయినది. నా తండి, 
తం డితల్లి, ఇతర బంధువులు నన్ను పార వేయుటకు నిశ్చృయించిరట ! 
భోషాణముకింద ఒక చిరిచాప వేసి నన్ను పండుకోబెట్టి అందరును 
పోగా కొంతసేపటికి నా తల్లి వచ్చి చూచినది. శరీరమునకు చీమలు 
దోమలు, ఈగలు మొదలగు పురుగులు పట్టినవి* అప్పటినుండి ఇప్పటి 
వరకు నా కాధారమై పోషించినది ఈ తల్లియే!" 


ఆట్టు నచ్చి సోషించినతల్లి ఆతని పెద తల్లి రాజమ్మ గారు. ఆమె రాజశేఖ 
రుని క స్తల నుండి జగ్గయ్యపేట తీసికొనిపోయినది. కాని ఆ పిమ్మట రెండేళ్ల కె 


100 సారన్వత వ్యాసమ లు 


ఆమెభ ర కాలము చేసెను ఆమెకు కన్నవిడ్డలు లేరు, రాజశేఖరుని తన కన్న 
కుమారునికంటె ఎక్కువ _పేమతో పోషించినది. కొన్నాళ్ళకు ఆతని చదువుకు 
గుంటూదు తెచ్చినది. 


ఆంతకుముం దెప్పుడు వచ్చినాడో కాని నా కతనితో పరిచయము 1910 
సం॥లో. సెకండు ఫారములో ఇద్దరము ఒకే డవనిజనులో చదివినాము. ఆ సంవ 
తరము స్కూలువెనలు పద్దతి కొత్తగా పెటినారు. ఆ యేడే నూలు సంవత్స 

లు ర ఠి —_ డట 

రాంతము డిశెంబిరునుండి ఏపియల్‌కు మారినది. అందుచేత మా కా సంవత్స 

రము సంవత్సరమున్నర ఐనది, అంత దీర్చ సంవత్సర ములోను నా కతని విష 

యములు జ్ఞాపక మున్నవి రెండే. అప్పుడు రోజూ క్లాసుమార్కులు వేసి నెల 
a 0 

నెలకూ పేసులు మార్చేవారు. ఒక్క-నెలతప్ప ఎన్నడూ అతనికంటే పెపేనులో 

౧ —0 
ఉంటినిగాని తెలుగుక్టానులో మాకు పోటీ నమానముగా ఉండేది, నొ కాసంవత్స 
రమే ఉపనయన మైనది. కాని నాకంటే ఆతనిమెడలో యజ్ఞోవవీతమే కాక 
విశేష మొక వట్టుతాడు |వేలాడుచున్నట్లు తొంగిచూచేది. అతడు లింగధారి ; 
ఆరువేల నియోగి [వాహ్మణుడు. ఆ పట్టుతాడు ధరించునది అతని పాణ 
లింగము |! 


1911-12 లో మేము మూడవఫారము ఒకే డివిజనులో వడ్డాము, నాకు 
పదకొం డేళ్లు, ఆ కణము నేర్చకొని నేను పద్యము అల్లడ ము అప్పుడే (పాఠం 
భించినాను. అతడు నాకంటె కొంచెము పెద్ద. కాని అతడు ఆ సంవత్సరము 
ఒక్కసారి అకస్మాత్తుగా కవే అయిపోయినాడు. ఆంత పెద్దకాలేజీలోను ట్ర 
మూడవఫౌరము విద్యార్గియే వీకైైెక కవి! ఏ టీచరు వెళ్ళిపోయినా, మరీ ఏ 
క్రానులో ఏ చిన్న ఉత్సవము చేసినా దాని కతడు పద్యములు (వాయవలసినదే ! 
సంగీతము రాకున్నను మనోజ్జమగు అతనికంఠముతో నతడు చదువవలసినదే! 
భాషాజ్ఞానము ఎంత తక్కువై నా మొదటినుండి అతని పలుకులలో పొంది, 
తీయదనమూ ఉండేవి. ఆతడు పద్యము చదువుట కవి కంఠమువల్‌ ఇంపుగా 
ఉండేది | ఆతడు కవి యెనవెంటనే నాకు ఆప్రమితు డైనాడు | 


డ్‌ 


ఆ సంవత్సరమే తిరుపతివేంక టేశ్వరులకు, కొప్పరపు సోదరక వులకూ 
గుంటూరులో కుర్చీ షివాదము పారంభమెనది. రెండు కాంప్పులలో రెండు వష 


చ ర ఎర గుంహళొ స్త్ర 181 


ముల వారు తిస్టవేసినారు. రండుపక్షముల వై నభిమానము కల విద్వాంసులు, 
కవులు గుంటూరుకు మూగసాగినారు. ఆది శతావధానయుగము ! ఆశుకవిత్వ 
యుగము ! నిజముగా కవియగమే ఆది! జనమంతటికీ కవిత్వాభిమానము 
ఒక్క సారిగా ఆవేశించినది. అవి నిజముగా కవిత్వ స్వరాజ్యోత్సవము జరిగిన 
రోజులే ! ఎక్కు డెక్క డివారు = ఇటువారు - అటువారు - కవులను మారుమూల 
నున్న (_గామములస్‌ తీసికొనిపోయి (వజలు సన్మానించినారు. దాని కంశటికి 


మూ లకారణము స్పర్థయే యగుగాక ! పొరపా చెవరిదయినను అగుగాక ! 
ఆ పండుగ చూచిన కవులే ధన్యులు, 


(శ్రీ తిరుపతివేంక టేశ్వరులు తమ కరపవ్యతములు వచనములో (వాసెడి 
వారు. (శ్రి కొప్పరపుసోదరులు పద్యములలో |వాసెడివారు. ఇటుపక్షమువారు, 
అటు పక మువారు ఎన్ని పత్రికలు ! ఏ కొ తపము వచ్చినా కాసులు [పారం 
భము కాకముందు కాలేజీవా రందరూ కూడు (పేయరు హాలులో అది ముందు 
మాకు _వత్యత మయ్యేది. అందువై నియోగి వై దిక విద్యార్ధులు ముందు నోటి 
తోను, పిమ్మట చేతులతోను పోట్లాటలు ! అప్పటి లోకమే రెండుగా నీలిపోయి 
నది - తిరుపతివారు, కొప్పరమువారు. శ్రీ వేలూరి శివరామకాన్త్రిగారు కాలేజీ 
హాలులో చేసిన మొదటి శతావధాన[పారంభము నాకు గుర్తున్నది, ఇప్పటికీ 
తలచుకుంటే రెండు జ్ఞాపకము వచ్చును. శ్రీ వెంకటకాన్రిగారు తమ స్వంత 
కంఠ ముతో 


“ఎరుగడు పిల్టకాయ, ఎటు 
లే నొనరించు శతావధానమున్‌” 


అనడము, అలుకుగుడ్డమీద సీసపద్యము చెప్పుమని ఒక్‌ పృచ్చకు డడుగగా 
శ్రీ శివరామశాన్రిగారు - 


“సింగారకట్టతో జిమ్మిన భూమిని 
జలము సీంగారించి యలకు కొరకు 


అని చెప్పిన మొదటిపాదము జ్ఞాపక మున్నది. 


మొదటిరోజున పాలుగా రుచున్న ఫ్రీ శా స్త్రీ గారిముఖము చివరి రోజుకు 
ధారణ చేసి వాడిపోయినది* చూడ నా కాళ్చర్య మైనది. ఎంత మార్పు! 


182 సారస్వత వ్యాసములు 


సెకండు కంపెనీ హాలులో శ్రీ వింజమూరి భావనాచార్యులుగారు అధ్య 
ములుగా కొప్పరపు సోదర కవులు చేసిన ఆషకవిత్వ్యపదర్శనమ. గుర్తున్నది, 
ఆశుక విశ్వము దేసినిగూర్చి చెప్పటో ముందు నిర్ణయము కాదు. సభలో ఆధ్య 
తుడో, పెద్దలో ఆడిగెదరు. అనాడు అధ్యవుబు భాల్యవివాహములను గూర్చి 
చేప్పు డని సభలో కోడిరి. అది సామాన్యసుగా అడుగునట్టి కథ కాదు. 


గంటకు వందలు వెలు పద్యములు చెప్పువారిధార ఆనాడు వెనుకటి వేగ 
ముతో సాగలేదుగాని అద్భుతముగానే ఉన్నది. అక్క డి గ్యాసులై ట్లలో ఓకటి 
బాగా వెలుగుటలేదు. | పేమలేని యువతికాపురమును కాబోలును, కాంతి తగ్గి 
పోవుచున్న ఆ దీపపుకాంతితో శ్రీ సుబ్బరాయకవిగారు ఉపమించుట. నాకు 
జ్ఞాపకము. ఇదంతయు నా జ్ఞావకబు (వదర్శించుకొనుటకు కాదు. రాజశేఖరు 
సిలో కవిత్వము వికిసించునాటికి ఎటువంటి వాతావరణము గుంటూరులో ఉన్నదీ 
కొంత _పదర్శించుటకే. పాతిక ముప్పదిమందిని పెట్టుకొని అతడు రెండు 
మూ డవదానములు చేసినాడు. ఆశుకవిత్వముకూడ కొన్ని మారులు పదర్శించి 
నాడు, కాని వా! సిపై నతని కంత వ్యామోహము లేదు. ఆ కొల పరిస్థితి నీబట్టి అట్టు 
చేసినాడు. అప్పటికే నాకును అట్టివానియం ఏం దుత్సాహ మనలే లేచు. ఆ పదర 
నముల సంగతి నాకు వినికిడియే. నేను స్వయముగా చూడలేదు. 


సెలవులకు ఆతడు మేనమామల ఇంటికి క స్తల వెళ్ళెడివాడు, అక్కడి 

కృష్ణా పవాహము, తీరమందలి పెద్దబండల్కు చుట్టుపట్ల విరివిగా (పవహించు 
అ లో అ ౧౧ 
సెలబజ్ణ ఆతని వివాహమునకు ఆ [గామమునకు నేను వెళ్ళినప్పుడు నన్నెంత 
యైన ఆకర్షించినవి. కవిత్వమే ఎముకలు, మళ్లా మాంసములు, వసా రక్తము 
లుగా శరీరము పొందిన రాజశేఖరుని అవి ఎంతగా ఆక ర్లించెడివో ! మరల 
అక్కడినుండి గుంటూరు తిరిగివచ్చునప్పటికి ఒక (కొత్త కావ్యమో, నాటక మో 
(వాసి తెచ్చెడివాడు. న్కూలు తెరచిన పొద్దునపూటనే నాకది క్టాసులో ఇచ్చే 
వాడు. ఆతనికోరిక ననుసరించి నేను వెంటనే చదివి నాకు కనిపించిన లోపా 
లన్నీ వద లిపెటకుండా ముకాముఖిగా చెప్పేవా ను, ఒకసారి (వాతపూర్వక 
ట్‌ 

ముగ్గా అందిచ్చితినిం 


ముందతనికి పట్టరాని కోపము వచ్చేది. నన్ను దూవించేవాడు, నేను నవ్వే 
వాడను, ఒకసారి పట్టలేక - 


నోరి నరసింహశాస్త్రి 188 


“తెలియని వన్ని తప్పులని 

దిట్టతనాన సభాంతరంబునన్‌ 
బలకగ రాకు రోరి ,,. .... 

సరసా, విరస్కా తుసా, బుసా 1 


అని పద్యమంతా చదివినాడు. నా వేరులో నరసింహ శబ్ద మున్న దని 
జ్ఞాపక ముంచుకుంటే ఆతనికిట్టులో కూడ జౌబిత్యమున్నదని సృష్ట "మవుతుంది. 
ఆపిన నాకు కోపము వచ్చినది. మోమోటము లేకుండ లోపాలు చూవించ 
మంటే నేను చూపించినందుకు అత డిట్టు (_సపర్తింపవచ్చునా మరునాడే 
అతడు క్షమాపణ చెప్పికొన్నాడు, నేను చూవినతప్పలు మొ త్రముమీద సరియె 
నవె ఆని ఒప్పుకొని నా విమర్శనాళ క్తికి క్లాఘించినాడు. నేను తప్పు లనుకొ 
న్నవి కొన్ని కావని నే నంగీక రించినాను. ఇద్దరికి రాజీ ఐనది. ఇట్టి జగడము 
తరువాత కలిగిన రాజీవల్ల మాకు అన్యోన్యమ (పేమ అతిశయింపసాగినది. 


కాని ఇప్పుడు పెద్దవార మైనతర్వాత కవిమి తుల కావ్యదోషములు వారు 
ప్రార్థించిననూ, చూపుట హర 3 స్నే హభావమున కే నివావాంజలి వదలుట యని 
ఇప్పు డిపుడ్తు (గహంచగ అగుదున్నాను. 


విద్యార్థులకు సర్వసామానకమైన తిట్లు రాజశేఖరునినోట వచ్చుట నేను 
వినలేదు. కస్తలలో అతని దగరవారిలో మాట మాటకు ఊతలుగా బూతు 
వెయని పెద్దలు పురుషులలో నాకు కనబడలేదు. అట్టిచోట పెరిగిన యతనికి 
అది అభ్యానము కాకపోవుఓ మరీ ఆశ్చర్యము, నేను ఐదవఫారము చదువుచుం 
డగా సహపారులతో అవి పయోగించుట కొంచెము అభ్యసించినాను. ఒకనాటి 
సాయంకాలము కాలేజీస్పోర్ట్ప జరుగుచున్నవి, అక్కడ వెపచెట్టుకింద పుస్త 
కము లమ్ము టకు వచ్చి అవతలికి వెష్టచు మరియొకని కాపుండమని చెప్పుచు 
డోతగా బూతు వేసినాడు. అది విని నేను (పక్క నున్న రాజశేఖరుని “ఇత డే 
(గ్రంథకర్త? అని అడిగినాను. ఆతడు వెంటనే 'గంథకర్త ఐతే అంత అస 
హ్యంగా మాట్లాడుతాడా అన్నాడు. (గంథకర్తను కాదలచుకొన్న నేను ఆ 
క్షణమునుండి ఆ దురభ్యాసము మానుకున్నాను. 


ఆప్పుడు గుంటూరులో బహిరంగముగా నియోగి వైదిక స్పర్ధలు చెలరేగ 
ఉన్నవి. అవి విద్యార్థులలో అసహ్యముగా (పాకినవి. మా క్లాసులో సియోగుతే 


184 సారస్వత వ్యాసములు 
ఎక్కువ. మా ఇద్దరిలో మ్మాతము ఆ భేదము, పక్షపాతమూ కనిపించేది కాదు. 
మాలో దినదిన ప్రవర్థమాన మవుతున్న ((పేమకు ఎట్టి ఆటంకము అది 
కల్పించలేదు. 


“కప్పను జూది పాము గడగడ వడశెన్‌” 


ఆను సమస్యను తిరుపతివారు వెంకప్పను అని చేసి పూరించినారు. కాని 
కొప్పరవు సోదరకవులు గరుత్మంతుని నీడను కల్పింది చక్కని ఊహతో ఆ 


సమస్యనే పూరించుట ఆతడు నా కొకసారి వివరించి కవితాకౌశలము ఒకరి 
సొమ్ము కాదని నాకు చెప్పినది జ్ఞాపక మున్నది. 
ul 


ళా 


మె మిద్దరము స్కూ లువైనలు పరిక్షకు 1916 లో వెళ్ళినాము. అ సంవ 
త్సరాంతమునకు మా హృదయములలో నాటుకున్న మతి పవిత్రమై విచిత్ర 
మగు ఆవేదన కల (_పేమగా మారిపోయినది. 


ఒకరిని ఓకరము విడిచి ఉండుట కష్టమైనది. ఆ ఎండాకాలపు సెలవు 
లలో అతడు కస్తల వెళ్ళినాడు. ఆ సెలవులలో మా కిద్దరికి ఒకరి కొకరము 


ఆంశము లేని పొడుగుపాటి ఉత్తరములు (వాసికొనడమే ముఖ్యమైన పని ఆయి 
హోయినది, నేను వచనము, ఆతడు పద్యాలూ వచనము". 


“అల సూర్యా స్తమయంబు జూచితిని సం 
ధ్యారాగ మీక్షించితిన్‌ 
బళరే యంటి దరంగిణీపులిన సీ 
మల్‌ గాంచి మోదించీకిన్‌ 
జలముం | దావితి - నీ విధిన్‌ (బకృతిసౌం 
దవ్యైకలోలుండనై. 
విలసన్నూత్న మనోవికాసమున దృ 
_ప్తేం ఇందు నవ్వే నో 
చేలికాడా ! యెదు రేగుదెంచి చెయిలో 
జేవైచు చందాన నీ 
చెలువంబై న సురూప మెల్ల గనుపీం 
చెన్‌ న్మేతసంతుష్టిగన్‌. 


నోరి నరసింహశా స్త్రి 185 


వయ్యాళి చనువేళ బరినరాగత బాల 
మందగంధవ హంబు మలయు వేళ 
సరసమాడెడునేళ మురిపింపు గారాబు 
మజదికి మాటలు గరపువేళ 
నవల |వాసెడివేళ నలువురితోగూడ 
మించుగా విందారగించువేళ 
నిదుర వోయెడువేళ నిండుకల్వల టేడు 
చల్లని వెన్నెలల్‌ చల్చువేళ 


నన్ని వేళల వేయేల యంతె కాదు 
సర్వకాల సర్వావస్ట సమయములను 
జ్ఞాపకము వచ్చుచుందువుగాని యిపుడు 
వచ్చిన విధంబు భేదంబు [పాణస ఖుడ్ల ! 


డెంద ముపొంగా కన్ను లానంద బాష్ప 
సంయుతము అయ్యె, మొగము హర్ష!పపూర్ణ 
మయ్యె, వెంటనే యొక్క. పద్యము స్పురించె 
నద్దియె పెక్కు పద్యంబు లయ్యె నఖుడ ! 


వెలియో నిక్కువమో మదీయ సుమనో 
విభాంతియో మాయతో 

కలయో యేదొ యెలుంగ నెట్లయిన డ్య 
త్యల్యాణరూపంబు క్ర 

న్నులకున్‌ గల్టనయట్టు గన్సడుట్క సం 
తోషంబు వాటిల్టుటన్‌. 

గలయే యంచు దలంతుగాని, యది ని 
క్కం బంచు నూహించెదన్‌.” 


సె పద్యములు పంపిన ఉ త్రరములతోపాటు ఆ కవరుటోనే ఉన్న మరి 


కొల 


యొక ఉ తరములో నిట్టున్నది. 
కో న 


Between the hours of four and three, P.M. 15-5-15, 
24 


186 సారస్వత వ్యాసములు 


“పాణనథా ! చెలికాడా ! హృదయమి(తనూ! నెళ్చిలీ ! 
(వీ మయమవయస్యా 1” ఎ అని సంటోథించి : 


“'“ఎజుగవా ? నీ హృదంతర సరోవర నిరం 
తర తరంగునీక నటన వాంన 9” 


ఇత్యాది పద్యాలు పంపినాడు. 


అప్పటికి న్ఫూలుమైశలు పరీఇావలితా లింగా రాలేదు. అప్పుడే అతడు 
ఎంత చక్కని పద్యాలు చెప్పేవాడో చెప్పడానికి కాదివి ఉదాహరించినది. పరి 
పక్వబుద్ధి కలవారు మ్మాతము ఎంతమంది ఇంత చక్కని పద్యములు చెప్ప 
గలరో ఆలోచించమని సహ్మదయులను పళ్నింతును. 

అతడు నూలు ఫైనలు చదువుచుండగానే “ విజయధ్వుజము "అనే సశల 
వాసి ఒక పోటీకి వంవినాడు. అధి ఏ పోటీయో నా కిప్పుడు జ్ఞాపకము లేద, 
విజ్ఞానచం(దికవారిదై యుంటుంది. ఆ పోటీకి వచ్చిన నవల లన్నిటిలో ఇదియు 
మరియొక టియు మ్యాతమే ఉ త్తమములుగా నిర్ణయించినారట. ఇందులో దె?! 
బహుమతి ఈయవలెనో తేలక సరీక్షకులు చాలాకాలముచాసం పత్సరాలు- కలో 
చించినారు. తుదకు పోటీ పెట్టినవారికి బహుమాన మీయగలస్థితి త గ్గినందుపల్ల 
కాబోలు, వా రదికూడా (తిప్పి పంవివేసినారు. జహుమలి ఎవ్వరికీ ఇయ్యలేదు. 
ఆ నవల (వాత[పతి ఇప్పటికీ అతనిబావమరది క స్తల శివపసాద్‌ వద్ధ ఉన్నట్లు 
తెలియుచున్నది. నా కెప్పుడూ పూర్తిగా ఆ నవల చదువుట తటస్థించలేదు. 


ఇంటరుమీడియేటు ఇద్దరము తోడుగా కొంత తవ్పినందున మూడెక్ళ 
చదివినాము. ఆప్పుడు సెపైంబరు వరీక్షణు లేవు. ఇంటరు సీనియరు చదువు 
చుండగా నాకు సాహితీసమితి నభాసతులతో పరిచయ మైనది. ఆయన నాకంటె 
ఎనిమిదేళ్లు పెద్ద ఆయనద్వారా శ్రీయుతులు వీరరాఘవస్వామి, శివకా మేశ్వర 
రావు, పూర్ణశర్మ, బాబూరావు, వెంకట సుబ్బయ్యగార్హలో =... అనగా సమితితో 
పరిచయము అయినది. దానితో ఉభ యులము (ఫపంచములో వడ్గాయు. 


గుంటూరులో అప్పుడు బి.ఏ. క్లాను లేదు, నేను చెస్నపట్నమూ, అతడు 
బందరూ వెళ్ళినాము చదువుకు ! మా దేహములు దూరమైనప్పటికి ఉ త్రరముళ 
ద్వారా మా స్నేహము నిలుపుకొనసాగితిమి. ది. ఏ. చదువుచుండగా నా కతడు 
టౌసిన ఉత్తరాలు చదివేవరకూ అతడు చదువు కవసరమైన డబ్బుకై ఎంతే 


నోరి నరసిం హళాద్రి 137 


బాధపడుచుండెనో నాకు తెలియదు. మా తండ్‌గారి చాటున ఉన్న నా కట్టి 
అ 
బాధ తెలిసే అవకాశము లేదు. ఎన్నిమారు లశడు ధననహాయమునకె శ్రీ కాశీ 


వి 

పంతులుగారి యొద్దకును నన్ను వెన్త్లమని (వాసెనో నేను చెప్పలేను. ధన సహా 
యమునకై ఇతరుల నర్ధించుట నే నెకుగను. అందుచేత నేను వారిదర్శనడు 
సయముగా చేయుటకు చెల్లక అతి కి దగర బంధువు ను మా ఇద్దర కు మి! త 


చం ఇక స న్‌ జ రు పాత వాం 
మును అగు (శ) బుద్దిరా జ సుబ్బారావుకు చప్పి వారికి 
సహాయము ఆతనికి ఎంతో తోడ్పడియుండును ! 


జ్‌ 
fu 
0౮ 
EA 
సీ 
దో 
ల 
క 
౮ 


ఆమధ్య ఆడీ తరాలు చచువగా నాగుండె తరుగు 


ర్‌ 


ధంజమునకు బహుమానము రాకపోవుటవ వల్ణి ఆనాడు ఆతనికి రావలసిన గౌర 
వము రాలేదనే జరితపింగితినిగాని దానితోపాటు రావలసిన ధనము రానందున 
అతని కెంత ఆకాభంగ మెకదో నేనప్పుడు ఊహించలేదు, 


థి వ, చదువు? చుండగా [5 సీన డ్‌ తోరా లన్నీ ధనా భావము! 


£9 
EA 
ల్‌ 
య్‌ 


అనారోగ్యమును గూర్చి. కాని, ఇంటరు చదువుచుండగానే ఆతనికి బాధలు 
ఎకు_ చెనది, 5-9-17 న ఎనిమిడిపేజీఐ ఉ తరము వాస్తూ, ఇట్లా (పారం 

రాజా —- ns 
భిందినాడు. 


“| always rightly see that withcut closely reazing your 
letters and with a superficial study, there is one characteris- 
tic feature, which pervades through your writings, and whch 
pervading one has drawn me more and mare towards you, 
and that feature is without any prclix statement, the sponta- 
neous expression of your genuine love.” 


ఈ విధంగా |పారంభించి (ఇందులో నేనేమీ దిద్దలేదు. కామాలు కూడా 
ఆతనివె) కొంతదూరము నోయి, తన అనుభవాలు తెలిపినాడు. 


6 When | came up to the High School Classes and realised, 
| boast, my powers and being ignorant of my limitation, | 
indulged in high aspirations of life. As an impatient idealist, 
| determined to reach the destination at as early an age as 
possible, made some ౧౯౧౦౬౯౯5 in [182020 composit'ons and 
was successful 50 far ehat they were quite juvenile ans 


188 సారస్వత వ్యాసములు 


betrayed my want of vocabulary. As soon 25 stepped into 


the second year class, | contemplated to make it a period of 
preparation without composing a line of poetry. But lo: 
Fate waited for me! ...... 


When my period of preparation became a period of 
constant nervous debility etc., my hopes began to fail. 


These evil instances necessarily drive me to the conclu- 
sion that | must be rotten in this, and at last, became an 


easy pray to death, destitute of intellectual advancement and 
the fulfiiment of my life purpose. 


| think you are aware of the fact that lalways aim him. 
Do you think that itis ridiculous on my part to aspire to 
become a great litarary thinker, having a vast knowledge of 


poiitical econamic and religlous including social problems of 
the world, with their solutions.” 


ఇక నాలుగై దేండ్డకు దేహయా త్ర చాలించు ననగా ఇట్టి ఉత్తర మతడు 
[వాయుట చి|తము. 1918 సం॥ |పాంతములో తెలుగుదేశములోని యువక వు 
లకు ఎట్టి ఆదర్శము లుండెడివో రాజశేఖరుని ఉ_తరము విశదము చేయగలదు, 
అందులో ఎంత పసితనము గోచరించినను, కేవలము చౌకగా పేరు తెచ్చుకొన 
వలె నను ప్రయత్నము ఏ కోళమునా కనిపించదే ! ఈ కాలవు యువకవలే 
కాక 'పెద్దలుకూడ రాజశేఖరుని పసితనపు ఆదర్శములను ఆనుకరించినళో 
కృతార్థులు కాగలరేమో కదా! 


ఈ ఉన్నతాదర్శమును మనస్సులో పెట్టుకొని కొన్నాళ్ళకు “బృందా 
వనము” అను కావ్య మతడు ప్రారంభించినాడు. బమ్మెర పోతన దశమస్క-౦ 
ధము పూర్యభాగమంతా ఆతని మనోవీథిలో చి తత మైది. సోతనవాక్కులోని 
తేనె రాజశేఖరుని వాకుులో మిశితమైపోయినది. కాని అది పోతన అనుకరణ 
కాదు, కవులకు విద్యుత్తు ఎందుకు ? సంస్కారమునకు. అట్టి సంస్కారము 
పోతనవాక్కు_లచే రాజశేఖరునికి కలిగినది, రాజశేఖరుని గోపగోపికలు కృష్ణా 


న్వేషణము పారంఖించినారు. ఈ అన్వేషణములో ఒక నూతనభావ మావే 
శించినది. 


నోరి నరసింహకా స్త్రి 189 


రాజశేఖరుని (శ్రీకృష్ణుడు గొల్పపడుచులను మరులుకొలిపించిన గొల్చి 
పడుచువాడు కాడు. ఆతడు భారత ధర్మమును ఉద్ధరించు భగవంతుడు, ఆతడు 


వేణునాదముచే లోకము నంతటిని సామర స్యముతో లీనము చేయు గానరసికుడు. 
ఆ శ్రీకృష్ణుడు కనబడలేదు. 


అతని క్రై అన్వేషణము బృందావనము ! 


“కనబడ వోయి కృష్ణ ! చిరు 
గంటల నాట్యము సల్పవోయి, సీ 
యనుపమ జాయమాన కరు 
ణామృతముం గురిపింపవోయి, మా 
మనసులలోన నివ్యటిలు 
మాంద్యములం దొలగింవవోయి, మో 
హన మొనరింవవోయి సచ 
రాచర మైన (పపంచజాలమున్‌్‌ ” 


“ఆ యమునానదీజల త 

రంగ మనంబున లీన మయ్యెనో 
వాయు రవానుకారి యయి 

వాయువుతో బఐరదేశ మేగెనో 
కోయిల కూయితో గలసి 

“కూయను శబ్దముగాగ మాతెనో 
యు యెడ జేరెనో జగతి 

కింపగు వేమినినాద మక్క_టా !” 


ఈ బృందావనములోని పద్యమ లు చడివినప్పుడు మూబోంట్టకు ఆ శ్రీకృష్ణుడు 
రాజశేఖరుడుగానే భాసించి భావావేశము కలిగించి కన్నీరకార్చించుట బోద్యము 
కాదు. ఈ బృందావనము [వ్రాయుచు కొద్దికాలము గుంటూరు టవునుమైస్కూలు 
లోను, తర్వాత దుగ్గిరాలలోను, ఆ పిమ్మట నందిగామలోను ఉపాధ్యాయుడుగా 
నుండెను, నందిగామలో ఉండి సూ్యూలుఫైనలు పరీక్షలకు అసి సైంటు సూపరిం 
దెండెంటుగా బెజవాడ వచ్చి పని పూర్తి చేసికొన్నాడు. బజారునుండి వస్తువులు 


190 సారస్యత వ్యాసములు 


తీసికొని ఇంటికి వెళ్ళదలచినాడు. ఊరిలో బండిలో ఉండగానే కలరా తగిలి 
నది. బెజవాడ పచలలేకపోయినాడు, పరీక్షలమధ్య సంవత్సరాదినాడు సెల 
రాగా గుంటూరు వచ్చి నన్ను చూచి; యినాడు. మగనౌడే కలరా ! ఆ కలరా 
కూడ ఆతనికొర కే వద్చినద, అప్పుడు బెజవాడలో కలరా లేదు. ఖననమ 
చేసి శ ఆశని శవమునుకూడ నక్కలు లాగివేసిశవస్‌ తర్వాత కొన్నాళ్ళకు నాకు 
తెలిసినది. బెజవాడ వెళ్ళినపుడు తరచుగా నా కాళ్ళు గవర్మరుపేట [పక రాకు 
కృష్ణలో నున్న రుదభూమిలోనికి నన్ను లాగికొనివోవును. అతడు ఆక్కడీ 
నున్నాడా? ఏమి యజ్షానము ! ఆవదేళములో నేను సంచరించిన పర్యాయ 
ములు శతాధికముగా నుండును. అతనిశల్యములే నా కాళ్ళనో, నా కళ్ళనో 
పలుమారు పడియుండును. కాని గుర్తింపగలనా 2 


& 


ఆవసానకాలమునకు అతడు [వాయుచున్న (గంథములు బృందావనము 
కాక, సోమవార మహ తము, విజయనగర సా_మాజ్యస్థాననము అను నాటక 
మలు, చందహాసవిలానము అను |[పబంధ మున్నవట ! ఆవి ఏమైనదో తెలి 
యదు. ఆతడు వాసిన పుస్తకాలు ఎన్ని ఉండేవో కూడా చెప్పలేను. 


నందిగామలో నత డుండగా ఆతనికి శ్రీ శేషాద్రిరమణకవులలో ఒక్క 
రితో స్నేహమయినది. ఆయన ఇట్టు విలపించినాడు : 


“కలకలలాడు నీ నగుమొగం విక గానగరాదు, భావమం 
జులమగు నీదుకైత చెవి సోకదు మాకిక్క నీ పశాంత పే 
శలరవ బీయమూర్హి కనజాలు నదృష్టవ 


యు ర్ల 
చెలిమికి దాస్పతర్పణమను జేసెద గకొను రాజ శేఖరా 1" 


నాకీ దుర్వార్త వారమరోజులకు గాని తెలియలేదు. ఆప్పటికి నాకే 
ఇప్పుడున్న పూర్వాబారాభిమానము లేదు. కాని వెంటనే చిితముగా ఆశౌాచము 
వచ్చినట్టు తోచినది. సమిపవ ర్రియైన శ్రీమాన్‌ కొమాండూరి కృష్ణమా చార్యులు 
గారి కీ అనుభవము చెప్పగా ఆయన విని ఆప్రమిఃతుని మృతికి గూడ ఆశౌచ 
మున్నదని నిర్వచించినారు, 


బృిందావనములో ఆతడు (వ్రాసిన కృష్ణవిరహగీతము లన్నీ నాకు అతని 


విరహ గీతములుగా ఆన్వయించును. ఇ. 


(XX 
[60 
లు 
ముల్‌ 
లో 
గ 
x: 
ర్ట 
cA 
లో 
(2 
© 
EA 
0 
(౮ 
టూ 
అ 


నోరి నరసింహశా 191 


న్న 
ట్ర 


చదివినప్పుడు నాకు కన్నీళ్లు ధారగా రాకమానవు, అతడు దుందుభి చై త్ర 
శుద్ద తదియనాడు (81-8-22) ఈ లోక యాత చాలించెను. కొంతకాలము 
నకు చె తమాసములో నాకు స్మృతి కలిగి “ వాసంత స్మృతి” అనే పద్యాలు 
చెప్పినాను. 


“నవచూతానళి పల్పవింపగ వసంత |పేమచేతం దిగం 
త వనాంతంబుల మ త్రబంభర ము చింతాగానముల్‌ సేయగా 
చివురుల్‌ వె క్రై (బసూన కోమల సుధాస్నిగ్దాత్మసీమం దురం 
త వియోగవ్యధ నాకుమి త : మృదు హార్టంబుల్‌ స్మృతం బారుటన్‌*' 


కాని మిితవియా ము కావ్యవస్తువుగా చేసి కొన్నందుకు నాకే సిగ్గయి 
నది, ఆందు పె “కవికాధిన్యముో వాసి ఆ పిమ్మట “కాలధిక్కుతి” (వాసి 
నాను, ఇంతకాల మెనను అతనిస్మతీ (వాయడలచిన పద్యకావ్య సంపుటి ఇంకొ 
పూర్తి కాలేదు. 


రాజశేఖరుని స్మరణ మరి లోకమున కెందుకు? అతని నవల “విజయ 
ధ్వజము పెద్ద పోటీలో బహుమతి పొందుటకు తగినడిగా ఆధికారులు నిర్ణయించి 
నందున ప్రశస్త మైనదని ఊ హంపవచ్చును, కాని ఆతని “బృందావనము"పద్య 
ములు ఇప్పటికి లభ్యమైనంత నరకు భదపరచుకొన్నాను. తెలుగుభాషకు ఆలం 
కారముగా ఉండును. అమరుకకవి ఎన్ని శ్లోకములు (సెను? పుష్పబాణ 
విలాస మెంత ? (గే ఎన్ని పద్యములు (వాసినను అతని 'ఎలిజీ' ఇంగ్లీషభాష 
మరచిపోవునా ? ఫిట్‌ జ్‌ గెరాల్టు ఎన్ని కావ్యములు (వ్రాసినా ఆతని “ఓమారు 
ఖయ్యా ము" ' మరతుమా ? రాజశేఖరుని “బృందావనము” ఆంధ సహృదయులు 
మరచినచో ఆం[ధకవితాదేవి కిరిటములోని రత్న మొకటి పోగొట్టకొనుటయే ! 


(భారతి జూన్‌ 1949 - సంప్పటము 26, సంచిక 6 


౨ ర్హైయా కవిత 


షా 


“క మపాకంబున గెంపుతోడి నలు పె 
క్క్‌న్‌ మిక్కుటంబైన గం 
ధము దిక్కుల్‌ సురఖీకరింప రసమం 
తగ్గామి యయ్యున్‌ వెలీం 
గమియం గాజుచు నున్న చాడ్పున విలో 
కపీతి గావింప హృ 
ద్యములై యున్నవి చూచితే ఫలము లీ 
లతాదుమేణులన్‌.'' 


ఈ విధముగా ధేనుకాసురుని తాళవనములోని ఫలములను బలరామునికి 
శ్రీకృష్ణుడు చూపుచు పలికినాడు. ముట్టినంతనే [సవించిపోవు [దాఇాఫరముల 
రసము కాదు ; ఆతికష్టసాధ్యమగు నారికేళరసమును గాదు, ఎభ్రైయ కఖిమాన 
మైనది, ఆంతర్గ్షామియె చిక్కని రసముండుటేకాక, అది వెలింగమియం గాడ 
చున్నట్లుండి న్యెతపర్వము చేయచు ఉచితమగు పాకముచే దట్టమగు సుగం 


ధము దిక్కులు నిండిపోవునట్లు చేయగల తాళఫలరసపాక మతని కభిమాన 
పాత్ర మైనది. 


ఆతడు తన కావ్యములలో స్తోతము చేసినది సంస్కృతకవులలో వ్యాస 
వాల్మీకులను, తెలుగువారిలో నన్నయ తిక్కనలను మా; [(తమె | ఎఅయకు 
సూమ్మవిషయములలో గూడ బౌచిత్యవిచార మెక్కువ ! ఏ కావ్యములో ఎవరిని 
ముందు స్మరించవలెనో, ఎట్లు స్మరించవలెనో కూడ అతడు విచారించియే 
చేసెను. ఈ నలువుర స్మరణచే అతని కెట్టి కవిత్వ మభిమానమోకూడ సూచించి 
నాడు. ఆంధ్రమవాకవులను మహర్షులగు వ్యాసవాల్మీకులతో పోల్చుట సాహ 
సము. కాసి, క వితామార్గములలో నన్నయకు వాల్మీకి ఫక్కీ యు, తిక్కనకు 


నోరి నర సింహశళా శ్రి 198 


వ్యాస ఫక్కీయు ఇష్టము అనుటకు అభ్యంతరము౦డదు. ఆంతర్గామిరన మొక 
దికిని, వెలింగమియ:గారు రస మొకరికిని కావ్యర చనలో ఆధిమతములు. ఈ 
రెండ మార్గముల రసయోగము సాధించుట ఎజ్బయ ఆదర్శమా ? 


మహాభారతములో ఆ కాలమునకు మిగిలిపోయిన ఆరణ్యపర్వ శేషము 
పూరించుటకు ఈతనియందు ముందు నన్నయభట్ల మహాకవీందు సరస సార 
స్వతాంశ (పశ స్తి చెందినది. ఆ విమ్మట “పాకన సంయమితుల్య పర్తను' డగు 
నాతని వీశత్రమహుడు స్వప్నములో శాసింపగా కులదె వమగు అహోబల నృసిం 
హుని యవతారకథ వర్ణించెను. అంతట మన కింతవరకు అభింపకున్న (శ్రీరామ 
కథ చెప్పి అన్నమ వేమభూవిభుని 'అత్యు త్తమక్యాతి గడింపి జేసినా డు, 
ఆ తరువాత హరివంశము భారతవరాంశము కనుక మహాభారత సంపూ_ర్లికె 
యదియు తెలిగించినాతు. ఈ విధముగా భారత రామాయణముల భాసురార్థము 
లను పూర్తిగా “గాసట వీనపే చదివి గాథలు దవ్వ తెలుంగువారికి" ఆంద'జే 
నిన ధన్యుడు ఎర్హైయ | 


ఈ “శంభదాసుడు” రచించిన [(గంథము లన్నియు ఢీ నారాయణావ 
తార లీలలు వర్హించున పగుట (పాకృతులకు వింతగా నుండవచ్చును. 


“గిరిశపదభ క్రి రస త 
తృరభావము కలిమి శంభుదానుం డనగా 


బరగిన గోదిందగుకా 
దర సంభృకత నౌమనస్య ధన్యుడ వెందున్‌ !” 


ఆని పితామహుడు పల్కెను. హరినంశములో శ్రీకృషుడు పం|డెం 
డేళ్ళు తీవ్రతవస్సు చేసిన కథ కలదు. అత డప్పుడు - 


“| పణిధానంబున నంకా 
(పణయుం బభుపతి నమర్చి భక్తి యెలక్పన్‌ 


[బణవము రుుదాధ్యాయము 
(బణుతమతి జపించుచుండె బర్య్మాయమునన్‌ +” 


25 


294 సారస్వత వ్యాసములు 
తుద కాతనికి హరుడు ప్రత్యక్ష మయ్యెను. అప్పుడు, 


“హరి జూతురు హరు జూతురు 
హరి జూతురు (కమ్మజంగ హర జూతురు ని 
ర్భరులును మునులును సిమ్మెయి 
హరిహరత_త్త్వముగ విస్మితాలోకనులై .*' 


అందే బాణాసురుని సంహరింప శ్రీకృష్ణుడు చక మెతెను. బాణుని 
రక్షింపుమని హరుడు కోరెను, (శ్రీకృష్ణుడు సుదర్శనచ్యక ముపసంహరించి = 


“దితినుతుడు | బతుకుగా కను 
మతి నిమ్మెయి నరిగెదను నమస్కృుతి యిదె సీ 
కతుల భవత్చియకరణ 
(ప్రతిపాదన మెందు బరమభ[దమ కాదే!” 


కావ్యరసముకూడ రసయోగమువలెనే అభిశవత్వము, నిత్య యౌవనము 
కలిగించు నని రసాభిమానము పదర్శించినాడు. 


“ఘనరసోవయోగంబున్‌గమ్మ జంగ 
బడెసె |బాయంబు దగదె యిబ్భ్బంగి యనగ 
హరిత తృణ లతారుణ కోమలాంగి యగుచు 
బృథ్వ్య యంతయు (గొత్త యొప్పిదము నాందె” 


అని వర్ష ర్తువును వర్ణించినాడు. వసుదేవుడు కంససభలో మొదటిసారి 


వంట 200 చూచుచున్‌ 
వెస నానంద రసానుభూతి నలవన్‌ సిద్ధుండ నోలైన్‌ జరా 
వ్యసనం బేమియలేక యత్తజి గుమారాకారు డయ్యెన్‌ మదిస్‌-" 


ఎజ్జయ నందచే కావ్యరససిద్ధు డనవచ్చు నా ? 
౮ 


“ఆతి సౌమ్మ్యము లతిఘోరము 
లతిసూక్ష్మము లతివిపులము అద్భుతములు సీ 


నోరి నర సింహా స్త్రి 195 


వితతాకారంబుబు త 
రత హదయుల కెలుగ వచ్చు గందర్చహారా 1” 
గి చే 


శంభుదాసుని రసాకారములు మ్మాతము? 


ఈ ర సయోగదర్శ నముచే వాక్కు టో ఎజ్జయకు హృద్యతయు, ఉదార 
తయు నభిమానమైనవి. హరివంశ 'రమ్యకథ దెనుంగుగ ధీరో త్రముడగు నాతడు 
(పారంభించెను. 'ఆత్యంతహృదో; క్తి విన్యాసం బొప్పగ (పతిపల్యం బద్భుతా 
ర్థోదయ థశ్రీసంభావితమగు" పురాణము చెప్పుమని సూతుని శౌనకుడు వేడెను. 
వైశంపాయనుడు 'దానిని జవమేజయునికి “ఉదా త్తతర హృద్యో క్రితో” పలి 
కెను. వందిమాగధులు ప్యథుచ (కవ ర్తికి “మధురమనోహర పవ్వ్నితచి తసోోతం 
టృుల నుపన్యసించిరి. నారదుడు వీణను “మధుర డివ్యధ్వని మరయ జిత్త 
(పబంధోజ్జ్యలతానరచన” వాయించెను. కాళీయుండు కృష్ణుని బట్టగా బలభ,దు 
డాతని ోగంథీర మధురస్వనము "తో నుద్చోధించెను. అంతట కాళియుని పడగ 
లపై శ్రీకృష్ణడు నాట్య మొన ర్చెను. 


““యమునావీచి మృదంగ వాద్యములు (మో 
యం దీర గోపాఘస 
ర మనోజ్జిధ్వనితంబు గేయముగ జం 
చత్కాళియ వ్యాళ భో 
గ మహోరంగతల౦బునం బటుగతిం 
గంజాక్షు నిర్మథ్య నా 
ట్య్‌ము పహృద్యాద్భుత ఫీమమై పరగ ది 
వ్యశణి చూచెం దివిన్‌.” 
అ|కూరుడు శ్రీకృష్ణని “మధురతాభ్యుత్పన్న వాక్యములతో” స్తుతిం 
చెను. విశ్వకర్మ ద్వారకానగర మును “ఎంతయు నదా తతరంబగు నాస్పదంబు 
పెంపలరగ నుత్సాదింతు” నని ఇందునితో జెప్పి దాని నతడు “తన విద్యా 
తపములచెత నుపార్షిత మైన పేర్మి దగ నఖిలంబును వినియోగించి విభుని పంచిన 
కంటె నుదాత్త శిల్పము దొడగెను.” నారదుడు “పీణావల్తిక సక్కజూచి .... 
మధుర [పారంభ సంభూతీతో 4 .. .... నిర్వాణానంద ముబట్టి చూ పెడుగతిన్‌ 
వాయించినాడు. _వవ్లారుడు రా 


1906 సారన్వత వ్యాసములు 


కట (40, వెండిపల్కు సిం 

పఉలయగ నంబ లక్షీ్ణ జగదేకజనేత ముకుంద యంచు న 
త్యలఘుతర ప్రబోధ మధురాక్షరవాక్య వివేకదత్తుడ .” 
హిరణ్యక కిపు డాతని _ 


2 =. (ప్రస్నురితార్థసార మై 
"తీవులు వీనులం గుజీయ దివ్యసుభాషితరత్న మొక్కు. శు 
ద్దీపిత ధీవిజృంభణ విధేయత యొప్ప నుపన్యసింపుమా !” 
1 
అని కోరెను. భవనాశిసీజలము '“అకలంకము అక్షయ రసోదా తము” 
“దతుర మనోజ్ఞ విజ్ఞాన లతలు” లచ్మీవనములో కలవు. (శ్రీకృష్ణుడు మార్కం 
డేయునితో “లోకసమ్మానితవాక్య, నీదయిన మంజులవాగమృత _పవాహమున్‌ 
వీనుల దోయిలించుచును వేడుక (గోలికొనంగ నాత్మలం బూనెవ "మని పలైను. 


“పరిపక్వ మంజులఫలర సోద్దతమ. లై 


సలుకు రాచిలుకల పటురవం౦బు” 


సావ్నితికి సత్యవంతుడు వనములో చూపెను. వామనుడు బలి యొద్ద 
కరిగి “యాశీర్వాదం బిచ్చి మధురోదా త్రస్వరంబుని బల్కెను. నారాయణుడు 
మార్కండేయునితో [వళయపయోనిధిలో 'ఏస్సుర దుదాత్త మనోజ్ఞ మితస్వరం 
బునన్‌' బలికెను. జనమేజయుడు వేదవ్యాసుని సమక్షమున భారతరచన నిల్లు 


(పళంసించెను. 


“సర్వామ్నాయ పురాణశాస్త్ర పదవీ 
సంభావితారనితుల్‌ 
థిథి _ 
నిర్వాహంబున బొంద సర క వితా 
నిర్బంధ సంపూర్ణమై 
గర్వారూడఢి దలిర్ప సర్వజనతా 
కర్ణామృత స్యందిగా 
సర్వజ్ఞుల్‌ భువి మీరు భారతము (ప 
జం జేశ యిం తొప్పునే 1” 


నోరి నరసింహళా స్త్రి 197 


“ హరివంశక థో తరముగ 
గురువంశ నుధారసంబు (గోలెడునెడ నాం 
డు రనంబులు చెవు లొల్లవు 
పరవశ మె మనను చెవుల పాలిద యయ్యెన్‌.” 


ఉజ్జ్వల, ఊర్జిత శబ్బములు ఎజ్బ యవగ్గనలలో దొరలుచుండుటయు నాతని 
యాదర్శములు ఎట్టివో అనుమేయించనగుకు. 


అతు 

ఆవసరము కలిగినప్పుడు వ్యంగ్యరచనలో ఎజ్జయ సిద్ధవాస్తుడు. బల 
రామ కృష్ణులను మట్టుపెట్టించు నద్దైెళము మనస్సులో నిడుకొని కంసుడు 
వారలను చూడదలచినవాడువోలె నటించుచు తోడితెమ్మని (శ్రీకృష్ణ్టళక్తు డగు 
ఆకూరుని బృందకు వంపెను. కంసుని అంత రంగి కోధుశము శ్రీబలరామ కృష్ణు 
లకు తెలుపుట కంససేవకుడగు నాతనికి పాడి గాదు, భగవంతుడగు త్ర 
కృష్ణుని కది తెలుపకుండ భకుడగు నత డెట్టుండగలడు ? ఆరా తియల్ల నకూ 
రుడు శ్రీకృష్ణునితో మాట్లాడుచునే యుండెను. ఎట్టు! 


“తీస మిగులు నూరు నాలాపములకు 
నుల్ల మపగతనిదమె యుల్లసిల 
౧ కా చ 
నట్లు |1పియ మందుచున్న డె త్యాంత కునకు 
లా కా 
నరిగె నవ్విఖావరి మహూరాభ యగుచు.” 
ఆంతసేపును వాచ్యముగా నాతడు కంనునిథావము చెప్పలేదు. కాని, 
వ్యంగ్యముగా బహుభంగుఆ తెలుపకుండగనె తెలిపి ఇటు (పభుభ క్తికి, ఆటు 


భగవద్భ కక్తికి విరోధము లేకుండ సమర్థించెను. ఆ ఘట్టము ఎల్జియ మిక్కిలి 
సమర్థతతో నిర్వహించెను. కాని దానితో నాతనికి తృ పీ కలుగలేదు. 


“అని యకూరుం డనేక [కమంబులం జెప్పిన వాక్యంబుల యభిిపాయం 
బంతయు నెలింగి కృష్ణుండు '-- 


అని తుదకు చేర్చినాడు, 


] కొర్ర సౌరస్యత వ్యాసములు 


ఆమే వ వ్యంగ్యరచన కౌశిక కుమారుల ఘట్టమున ను, నారదుడు అద్బుత 


లు 


ధన్యతముల నన్నేషించిన సందర్భమునెను కలదు. కాని యా రెండునెడల గూడ 
తుదకు వివరణ యున్నది. 


ఆంధడేళ ము పూర్వమీమాంసకు కాణాచి. అందుచే స్పష్టమగు : వాక్కు 
నందు మన కభథిమానము. ఎల్ల యకును వాక్కులో విస్ఫుటత్యము అభిమానము. 
“నన్నయ తిక్కనార్యులు భాసుర భారతార్భి ముల పర మార్గము తెనుంగువారికి' 
తెల్లగ జేసినారట. గాలవుడు విశద విసారముగ' కథ నుపన్యనించెను. రాజ 
సవములో ఆతి “ఒప్పు నిన్ను గొనియాడు బరిస్సుటవాక్యభంగులన్‌" అనెను, 
శౌనకుడు యాదవుల 'జన్మచర్మిత [వపంచంబు సమ స్తంబును ని సర పశ సం 
బుగా నుపక్యసింపవలయు” నని యర్థించెను. [_బాహ్మణుడు (బహ్మదత్తునికీ 
సు వ్యకక్తవర్ష్‌ వర్తోచ్చా రం బగు నెలుంగున శోకంబులు వినిపించెను. నారాయబుని 
సురలు పకట మధుర్‌ వొ క రింటుల 'బన్తుతించిరి. కష్ట నంపిడనంబుల సంక్షిప్ట 
విస్పష్టంబులగు వాక్యంబులం [గమంబునం జెప్పెను. ఆక్యాసాంతముల౦దు 
చైశంపాయనో క్త వర్ణన మున్నది. ఒకచో,  *కథ్యాపపంచంబు 'సమంచిత 
వ్యాఖ్యాన విఖ్యాతంబుగ” ననియు, “విష్టచర్మితాత్మకం బగు వాజ్మయం బతి 
ప్రత్యు కంబుగ'ననియ్కు ఉపన్యాసము పరిస్ఫుటోల్లాసంబుగ ననియు, వ్యాఖ్యా 
తంబయిన వాకక్షిజాతం బభిజాతార్థ సమర్శింబుగ ననీయు “వినిపించిన కథ 
(వశస్త విస్తర ఫణిత్‌న్‌' అనియు పరివరి విధముల వర్ణించెను. 


ఇట్లు విస్ఫుటముగా విసరించుటలో ఎబయకు జొచితియం దభిమాన 
మెక్కువ. జౌచిత్యావననరమునకు మూలకారణము సత్యవచనాభిమానము. ఆను 
చిత మెప్పుడును ఆనృతముగా నుండును. 


(గె 


సో తములోగూడ నతిశయవ 'ర్హనము ఆనుచితము. లేనిగుణము లున్నట్టు 
వర్గించుట నిజమైన సోతము కాదు. “ము న్నంభోజభవు యాగంబునందు 
సుత్యాహమున జనన మొంది సూతుండును, మాగధుండునగు నా నొప్పు సంయ 
మమియు నౌ యజునాజ్ఞ గె వారులై దివిజులపనినున్కి నందుల బుషులు వేల్పులు 
[బియంబున వారిం బిలువ బనిచి పృథునరేశ్వరు డిటమీద బేర్మి యెసగ జేయ 
గల కార్యంబులు సవిశషకృతులు నాత్మదృక్షిమె గని మీర లతని యెదిరికేగి 
కైవార మొనరింపు డింపు మిగుల” నన వారట్టు చేసిరి. పిమ్మట పృథు వా 


నోరి నరసింహకార్రి 199 


కార్యములు నిర్వ రించెను. వంది మాగధుల కై వారమే సత్య వాక్య మమునచో 
ఇతరస్తుతు లెట్లుండ వలెను? అది అ తిగొతమ సంవాదములో ఎజ్జయ వివరించెను. 


అధ్వరదీకితుడై న పృథుచ్శకవ ర్తిని అతి ఆశీర్వదించి - 


“నీవ విధాత విం్యద్రుడవు సవ సమస్త జనేశగరుండ వున్‌ 
నీవ య శేషధర్మములు సవ యెజఖుంగుదు ,...” 


ఇత్యాదిగా సుతి చేసెను. అది విని సభలోనున్న గౌతముడు “కలషించీ 
ఇటు నో రజువంగ బేలెదవు . అర్గకాంజీవై మనమున శంకలేకశ యొక 
మానవు నింత నుతింప నేటికిన్‌ "ఆని ఆధికేపించెను. ఆతి తనస్తో తము సత్య 
మని సమర్థించుకొనెకు. “వారు మహానాదంబుగా వాదించుదుండ'” కాశ్యపుడు 
సకల ధర్మజ్ఞాడగు సనత్కు మారుని పాలికి జని వారివివాదంబు తెజిం గెటేంగిం 
చిన నతండు “అతి నిజంబు పల్కె దగు నాతసివాక్యము ధర్మయు క్తము""అని 
సమర్థించెను, " 


ఈ రహస్య మెరిగిన ఎజ్జియ దేవ్యళవునిచె నిట్లు శ్రీ లత్ష్మీనృసి౦హావ 
తారే పారంభమున చెప్పెను. 


**ఏనును బెద్దలచే మను 
ఏను లలర దరతరంబ విన్న ఏధంబున్‌ 
మానసమున నున్న తెజగు 
గానుపునం గన్న క్రమము గథన మొనర్తున్‌.” 


నృసింహమూ ర్రిని “ఆని బహుభంగులన్‌ ముని సుకావలి తన్వి నుతించు 
వాజ్మయధ్యనులు నభోదిగంత మిశితంబులుగా .... దన నరసింహలీల వినుత 
స్థితి సార్థకమై తనర్పగన్‌” విలసిల్లై నట. మరియు భారతీవల్టభుండు సల్హాప 
కూపంబుగా నధిరుపార్గ నవంబులు గావించె. సావి తిస్తుతికి యము డిట్టనెకు. = 


మాను 





* ఎలయ తన్ను [గంథములలో నెక్క_డను ఎత్తా_పెగడ అని చెప్పు 
a రక్‌ nM 

కోక ఎజ్జయనామధేయ యనియే చెప్పుకౌనెను. అల్లే తన గ్రంథము శ్రీలక్ష్మీ 

నృసింహావతార మని యల్టెడ జెప్పెనేకాని నృసింసపురాణమని యెక్కడ నన 

లేదు. లోకములో ఈ మార్పులకు కారణ మేమో ! 


200 సారస్వత వానములు 


“తృషితు డగువాని బరీలఘు 
తుషార తోయములు మోదితుని జేయుగతిన్‌ 
హృషితాంగు జేసె నను గ 
ల్యషరహితమ లైన నీ సమంజసవణితుల్‌ .” 


మరియును “వివిధభంగి సత్యధర్మ ఫణితి సంస్తుతించుటయు గృపార్ది 
చిత్తు డగుచు నజ్జముండు” సావి|తికి సత్యవంతు నిచ్చెను, 


ణల దేవ పభావ మడుగగా వైశంపాయనుడు “వచేబలశాలి యనగ 
విరగిన బలరిపుగురునకు, బొగడ భరము నరేం|దా, అయినను మదీయ బుద్ధి 
వాక్య (పచారంబులకు గోపరంబులైనవి వినిపించెద "నని [ప్రారంభించెను. 


సత్యవాళ్య భంగమునకు ఎటయకు గలుగు కోపము బలదేవునితో ద్యూత 
ను.లో రుక్మి యు, కశింగుడు నన్ఫత మాడగా తెలిసి __- 


“సీరాయుధుండు సంఠరంభంబున సముత్తితుం డ్రై పటు ముష్టి 
ఘాతంబున రుక్కిం జదివి యుజికి నెత్తపలక మెత్తి కాళింగుదల పగుల 
నడిచి పండ్లు డులిపి చంపి యంత నిలువక .... పలువుర బొడి చేసి 
+ మత్తదంతావళంబు విడివడి యనర్గళ కీడం (గాలు చందంబునం 
జరియించుచు రుక్కిం గొప్పుపట్రి సభాద్వారంబునందాక దిగిచి నిహత 


దు 


[పాయం జేసి విడిచె.” అను నిత్యాడి వర్ణనలలో స్పష్ట మగును, 
మి ట్‌ 


కవుల జీవితాదర్శములే వారి కావ్యములలో (పతిఫలించును, కవులు 
ఎంత తీయని మాటలతో (వాసినను, ఎన్ని యలంకారములు గువ్పించినను, 
ఎమి అభిమానముగా చెప్పుటకు (ప్రయత్నించినను వారి జీవితాదర్శములు ఉదా 
_ర్తీములు కానిచో కావ్యములుకూడ మహాకావ్యములు కానేరవు. కవితయము 
నకు, వారితోపాటు పోతనకును, కొంతవరకు పెద్దనకును తెలుగుదేశములో 


ఇప్పటికిని నిలిపియన్న విశేష పూజ్యభావమునకు వారల పవి|త జీవితములే 
కారణములు |! - 


ఎజ్రయనుగూర్చి ఆర ణ్యపర్వాంతమున “భవ్యచరి తుడు గుణగణ గరి 
వత నొప్పు ధన్యుడు, దర్న్మైక తత్పరాత్ముడు, లోకై కవిదితుడు, ధీరవిచారుడు, 


నోరి నరసింహశాన్రి 201 


సాధుజశ హర్ష సిద్ది గోరి కవీం[ద కర్ణపుట పేయముగా” నారణ్యపర్వ శేషము 
పూరించెనని యున్నది. 


శ్రీలమ్మీనృసింహావతారములో “గురుభజనవరాయణుడు, నరస బహు 
పురాణ ధర్మళాస్త్రకథావి సరవేవి, విన యోదితభరితుడు, అశులానుభావభవ్యుడు " 
అని యున్నది, 


హరివంశములో “ఆంచితచరితుడు, సకలభా షాకవిత్వవిశారదుడు, సాధు 
సమ్మతుడు, నిత్యసామ్యమతి, భవ్యుడు, ధీరో త్రముడు'అని కూడ నున్నది. 


ఇవియన్నియు నతడు తన్నుగూర్చి స్వయముగా చెప్పుకొన్న వియు, 
ఇతరులు అన్నట్టున్నవియు నగు వచనములు. ఏమి తీ ఆత్మస్తుతి యని నేటివా 
రడుగుదురు, హరివంశమున వొచకలక్షణము లిట్టున్న వి ॥ 


“ఆనసూయున్‌ జితకామరోమ గమనీ 
యాకారు సత్యోకక్తి + 
లు నశేషాగమ కాస్త్రత త్వ నిపుణున్‌ 
లోకజ్డు (వొజ్జున్‌ శుచిన్‌ 
జనతాసమ్మతు భవ్యభక్రి నియమ 
(శద్ధాస మెతుం [బీయం 
బున సత్కారము లొప్ప వాచకునిగా 
బూజించి యుంచందణగున్‌.”' 


ఇచ్చటి వాచకలక్షణములే పై వర్ణనలలోని ఐట్లియ కన్వయించి యతసి 
క్రీ గంథములు చెప్పుటకు గల యధికారమును రూపుచున్న వి, 


ఎజ్జయకాలమున ఉ త్తరభారతము మైచ్చా కాంత మైనది. ద&ణభాగమున 
గూడ వారల యలజడి ఎక్కు వై నది. పర న్ర్రీలను బలాత్మ్లదించు మ్లుచ్చుల కథ 
లతడు వినెనేమో ! అట్టి ప్రయత్నము చేసిన సెంధవునిపాటు నత డిట్లు 
వర్ణించను : : 
తర్పిడపడి యరదము డిగి 
విలున నమ్ములును విడచి వెల్ల నగుచు మే 
26 


202 సారన్వత వ్యానములు 


నెల్ల జెమర్పగ నూర్పులు 
పెల్టుగ నమ్మనుజపకువు పెలునం బజచెన్‌. 


అట్లు “మనుజ పశువు” అని వర్ణించుటలో ఎట్టయ కట్టినా రల థై గల 
కాము, అతని ధర్మతత్పరతను సూచించును. 


భీముడు ___ 


“జడిసి తలపట్టి నేలం 
బడ దిగిచిన వాడు పెనగబడుటయు బిక్కన్‌ 
మెడ _దొక్కి గాఢముషిం 
=) 
బొడిచె మొగం బవియ ర క్రపూరము దొరగన్‌,” 


ఒడలెల్ల దిండికూడుగ 

బొడిచి యగయనెత్తి [తిప్పి భూస్ట్సలి మరియుం 
బడవైచి యురము మొగమును 

నడిచెను వడముడి తల _పహారకుళలుడై ." 


అప్పుడును ఆ శిక్షకు పాతు డయినది “సెంధవుడే యగుట చితము! 
సింధుదేళ ములో నెప్పుడు నేదై న నున్నదా ? 


అతనిని ధర్మజుడు “నిన్ను నియ్యగియ విళోలు నల్పు ధృతివిహీను నేమి 
యందుము, అరుగుము""అని మాటలతో శిక్షించి పంపివేసెను, 


ఇట్టి ఘట్టములలో కవివ్య క్రి కథాయవనిక చాటుననుండి నువ్య క్త మగు 
చుండును. “కామవిలోభక స్పృహల గర్వపరంపర పొందువాని. . ,తుది దాకిన 
యున్నతిగన్న శంకరస్వామి గురుండు మా తలపు సర్వము దానయి యుండు 
గావుతన్‌ " అని ష్రార్ధించిన ఎజ్జియ _తన్నుగూర్చి చెప్పుకొన్నది ఆత్మస్తుతి 
యనదగునా ? గురుభజనపరాయణుడును, వికయోడితభరితుడు ననుటకు -- 


“మహాకవిజన (పార్ధనంబును సద్గుదచరణాను స్మరణ కీ ర్రనంబును సమ 


ర్జించి గృతార్థతం బి వంది కశిపయాక్షర పరి(గ హజనితంబై న నై సర్గిక బావంబు 
కతంబువే యు 


నోరి నరసింహకాగ్రి 208 


“మించిన వేడ్య. ఏనులకు మిక్కు టమై మధువృన్షి గమ్మ రా 
యంచలు గూయ [గౌంచమును నావల గూయగడంగుభంగి (బౌ 
ఢాంచిత శబ్ద్బసారులు మహాకవ లాద్యులు కావ్యశయ్య గీ 
లించిన కీ ర్తిసంగ నుఖలీలకు నేనును గాంక్ష జేసితిని”” 


ఆను భాగములు చాలవా ? అట్టు చెప్పగలిగినవాడు ఆతు లానుభావభ వ్యు 
డనుట కేవల సత్యవర్ణనము కాదా ! 


ఆ 


రసములు తొమ్మిది యను మతము వృద్దసమ్మ తము. ఐనను అవి ఎని 
మిదే యను వాదమును కలదు. అట్టివారు శాంతము (పత్యేకరసము కా 
దనియు, సర్వరనముల సామరస్యమే యనియు నందురు. ఎజ్బయ అష్టరనవాది 
యనుటకు గొంత యాధార మున్నది. 


వై కుంళపురములో - 


“కూడి సమగ తత్త రసగోమ్షి సుఖింతురు యోగిబ్బందముల్‌ 
[కీడ యొనరు రష్టరసకీర్రిత భంగి |బసన్ను లయ్యెడన .” 


అని వర్తించినాడు. (కీడకు శాంతరసము యోగ్యము కాదు. కనుక అష్ట 
రసము లన్నాడనికాన్హి మరి ఇక్కడ కావ్యరసములకు (ప్రస క్రియ లేదని కాని 
సమర్థించవచ్చును. అష్ట రసములు వాచ్యముగా నిచ్చట చెప్పినది బలపరచు 
సూచనలు మరికొన్నియు గలవు. ఇతర రసముల పేర్షక్క డక్కడ నతడు 
[గంథములలో ఉదాహారించినాడుగాని శాంతరసము పేరె_త్తలేదు. అతనికి 
అద్భుతర సము అభిమానరసము, అద్భుతము, ఆద్భుతరసము అను మాటలు 
(పయోగించి నన్నీమాప్ట ఢీ కల్యాణ శబ్దములు తప్ప మరి యేవియు నితడు 
[పయోగించలేదు. ఈ మూడు ళబ్దములును ఆతనికి అలవాటైన ఊతపదములా . 
ఏమి అనునట్టు తిరిగి తిరిగి వచ్చుచుండును, అద్భుత శ్రీకల్యాణములే యతని 
నావేశించి |గంథములు పలికించినవా ? అవియే యతని కవితాదర్శములా | 
శ్రీ కల్యాణములు వెరుగా ఏచారింతము. ఈ అద్భుత మును ముందు కొంత 
పరామర్శ చేయుదము. 


సారస్యత వ్యాసములు. 


తారస యాశమములో చనిపోయిన బాలకుని మహాద్భుతాత్మకు లె 
HE జ 


వ వనితను పాడు ముత్యము ఆద్భుత వేగంబున సీడ్చెను. బాల 
ముడు SITTING అద్భుతిర్చృతి సుండునట. ధర్మజుడు మార్కండే 
మణ [RI నగత్యదడ్భుత రథాగశ్రవణ పరితోషితు డ యెసు, మండూ 
కొంగు మాయెను ఈగ అవనివిభుడు అద్భుతాత్మకుం డయను. మార్కండే 
ముడు తగరం దీ ప్ప గ్రతముల నెరిగించుట మహాద్బుతమట ! కువలయాశ్వుని 
“uy తత ఉదంకుడు “ఉను యుక్త యద్భుకంబు సెప్పెద” నని (పారంభిం 
Wh TEA థిర్యవ్యాధునితో “న్స చర్మితముం గన మది నద్భుతం టొలసె 
గ హోం ఉను. పావకుడు పుట్టగా, “తద్దయు నద్భుత మందె లోక 
ముల్‌ సవారిస్యామి ముఖమునినచ్చుళముగ నుద్యగ దహస శిథావళి లుద్భ 


హ్‌ నో 94 క] 


జ! a గ్‌ ణీ , వో శో re) కలో 
teak brs (4 Wei host శే గారు ట్‌ ర్‌ు సననుద దు అగుట యద్బ్భుత ము. ధృతరాష్ట్రుడు 
ud అలీ (య 
* శ ॥ ణో జ వ. ad 
Wu A Ge HD ఏ “ఇట్టివిగదా వివిధామృుత కర్మపాకముర్‌ అను 
Dre Bit eT a టద్భున బగు దుఠ్యోధనుని చరితము చెప్పుమని యడ 
శల ( అ తీ ' శ గగ ఒరే ల జ గస 
Die br వీర్యము "ఆనేక మద్చుళత' మని వర్ణించను. అత లంబున 
hy 


| ల a ఆ wn లో nh Om wm Ml మ సరో ) 
eA గడలను. దివమునరు నెంసిపోయిన సైంధవుని దెత్తు నని 


ఎ సార్టునలు తొట్లు చేసిరి. వానరులు భూవివరము లద్భ్బుతముగ గనిరి. 
శ్‌ 


శ wip, a భో శో అర్లీ లి 
మరి సరు మూరులు ఆద్భుత శబ్ద్బ్యపయోగములు బసినాడ్‌ లెక్కి౦ 
జ Mom "పెరిగి వీవు. 


ఆమ్యృత ధన్య శొబ్బవాచ్యు డెవరో వానికై నారదు డన్వేషించిన మనో 
హరనుగు సొర యాభ్యాయిక హరివంశములో నున్నది. నారదుడు ముం దొక 
సూర్మమును చూచి దాని కా శబ్దము లన్వయించెను. కూర్మము గంగయే యం 
దరు తగును, గంగాసొగర మే యందుకు పృాతమనెను. సాగరము భూమిని 
న్‌లేశించెను, భూమి తన్ను ధరించు కులగిరులను చూపెను. కులగిరులు “విశ్వ 
సారు దితొమహు డాధారముకనుక్‌ పరమాద్భుతము నధిక ధన్యము నగు మహా 
సతతం బతండే” యనెను. నారదుడు |బహ్మను ఆత్మద్భుత ధన్యపదములతో 
సంటోధింపగా నతం డదిరిపడి “యట్టి _పభావము కలవి వేదములో యనెను. 
అంతట నారదుడు వేదముల నారాధించి సాఖాత్కార ౧బు నొందించుకొని 
బ్రహ్మావాక్యము లివి యని చెప్పెను. 


భః 
సల 
ey 


=హాశా స్త్రి 


వోరి నరసి 


షె 
షు 


దములు తై 


చే 
చు 


“'ఆనవుడు 


జ్‌ 
జ కన 
జ ల సో 


కదు 


జో 
లె 


అంతట 


ఆఅనెము 


ళా 


ళా 
జ ry 
= శశీ » 
ఇం 


షె 
ప 


జౌ 


భూతు లతడ 


Ua 
= 


రత 


నాకుల 


206 సారస్వత వ్యాసముల 


నా వినీ నారదుండు యదు 
నాయక ! నా చనుదెంచినట్టి కా 
ర్యావధి సిద్ద మయ్యె (బియ 
మందితి జెవ్పెటి బోయివచ్చెదన్‌” 
అని గమనోన్ముఖు డయెను, 


అద్భుతరసమున కింత యతిశయ మేమి ? ధన్యశబ్దముతోపాటు ఆద్భుత 
శబ్ద ముండుటకు కారణమేమి? కేవలాలంకారికులకు అద్భుతర సము నుత్కృష్షత 
ద్శోతము కొక పోవచ్చును. వారికి శృంగారము [పథ మారా ధ్యము. కొందరిక్‌ 
వీరము. ఉత్తమ నాటకములు శృంగార వీరములలో నేదో ఒకటి | పధానముగా 
నుండవలెనని వారి మతము. భవభూతి కరుణయందు అభినూనము చూవినొాడుం 
ఇప్పుడిప్పుడు హాస్యమునుకూడ కవు లాదరించుచున్నారు. కాని యద్భుతము 
ఎఖ్జియ కభిమాన మనుటలో సందేహను లేదు, చె యాఖ్యాయిక చే వ్యాసమహ 
ర్షి! దానియందు పక్షపాతము కనిపించును. భారతము శాంతరస|పధానమనియు. 
దానికి నాయకుడు ్రీకృష్ణు డయినట్టును పెద్దలు నిర్ణయించినారు. 


కివశ క్యాత్మకమెన (శ్రీచక్రరాజార్చనము మనదేశములో ననాదిగా నున్నది, 
శ్రీ చ|కరాజార్చనము నవావరణాత్మకము, ఆందులో ఆగ స్థానము నలంక 
రించునది బిందువు. ఆ పిమ్మట త్రికోణము కలదు. తొమ్మిదవదానికి భూవుర 
సంజ్ఞ. ఈ తొమ్మిది ఆవరణములను తొమ్మిదిచక్రములని భావన చేయును 
వానిని ఇతర భావనలతోపాటు నవరసాత్మకభావన చేయుట కూడ గలదు, 
ఓఒకొ్కాక్కాచ్య కము అనగా ఆవరణ ఒకొక రసాత్మకము. అందు భూపు 
రము శృంగార రసాత్మకము ; ;తికోణము ఆద్భుతరసాత్మకము ; బిందువు 
శాంతర సాత్మకము. శాంతమునకు స్థాయి నిర్వేదము. ఆందుచే కాంతరసాత్మక 
భావనకు పుష్కలాధికారులు సర్వసంగ పరిత్యాగము చేసిన పరమహంసలే. 
గృహస్థు అగు ఎజ్జయ దానికి అవ్యవహితమగు అద్భుకరసభావము హృదయ 
పద్మములో ఆరూఢము చేసికొనెనా? ధన్యశబ్దము శాంతర సోపాసనాసిద్ధులకా + 


బృందావనములో.ని గోగణంబులను వర్పించుచు నతడు 


“'శుతివిభవంబులుంబోలె లోకో ద్ధారకంబులు, విష్ణుకీ రనంబునుం 
బోలె శవణ మంగళ బులు, నధ్వరంబులుంబోలే నిత్యనిర్మలంబులు, 


చోరి నరసింహశాస్త్రి 207 


మం|తంబులుంబోలె రక్షణీయంబులు, దై వంబులుంబోలె నర్చనార్హం 

బులు, గురుసులుం బోలె నిరంతరానువ ర్రన పరితోష్యంబులు, 1ఢ్రీవిశేషం 

బులుం బోలె నఖిలలోక చక ర్గంబుకు, థావంబులుం బోలె రనజన 

కంబులు” 

అని వర్ణించెను. ఈ శంభుదాసుడు శీ చ క్రరాజార్చనాతత్సరుడా ? ఆ 

చకమునే ఒక ముఖముగా చూచిన శ_క్తిచ క్ర మనియు, మరియొక విధముగా 
చూచిన శివచ(క్ర మనియు రూఢి యున్నది. ఆతడు శివకోణములు సమ్ముఖము 
చేసికొని యర్చించువాడా ? 


ర 


ఏమో ! కాని యొకు జిమా[తము నిశ్చయము. ఆతనికి అద్భుతశబ్దము 
నందుకంటె గూడ శ్రీ శబ్ద మునం దెకష్కువ పక్షపాతము కలదు. శ్రీ శబ్దము 


నకు పర్యాయపదమా యన్నట్టు కల్యాణ శబ్బమునుకూడ నత డక్లే తరచుగ 
(పయోగించెను. 


శ్రీ శబ్బముగందు తెలుగుకవు లందరికిని విశేష మభిమాన మున్నది. 
కాని, ఎట్రయది నిరుప మానము, (గ్ర కల్యాణ శబ్దములు పాదపూరణకు, పద్య 
పూరణకు నుపయోగించి యతడు తన [గంథము లన్నియు శ్రీకల్యాణాంకిత 
ములు చేసెను. ఆద్భుతళజ్ఞ (ప్రయోగము చేసిన యెడల నెల్ల సందర్భశుద్ధి 
ఉన్నది. కాని ఈ శీ క ల్యాణళబ్దములు అతడు అక్కడక్కడ ఆత్మ నిశమిం 
చుటకు మాతమే వేసెనా యనిసించును. అతని హృవయకుహరములో నిత్య 
వాసము ఏర్పరచుకొనిన రెండు మహామంతములు - రండు దివ్యనామములు - 
ఏమైన నీ విధముగా ఆ పయత్నముగా బహిర్నిన్సృతమై ఆతని హృదయగతా 
దర్శమును సఫలము చేయుచు లోక మునకు వెద జల్టుచున్నవా 7 


కావ్యములును ఆళ్వాసాొది పద్య్యములును భ్రీకారముతో పారంభించుట 
ఇతరాం[ధక వులకువలె ఎజ్జయకును సామాన్యము. కొని “శ్రీకర దెతేయ తనూ 
భవోద్భవ కథాకల్యాణ ముద్ద'షమై నిండా రోనన్నాడు ఎబ్జిమయ, 
కుమారస్వామి “శ్రీ సమేతుడై వి శేషకాంతిసన్సూ రక్తి నాలసెను.” 
“ఏ దినమునందు షణ్ముఖ 
(శ్రీదేవి నరించె గమలచిహ్నితకర మై 


గ 
మా 
oa 


సారస్వత వ్యాసములు 


యా దనము పంచమి లో 
కాదరణీయంబు లక్ష్మీ కాస్పద మయ్యెన్‌.” 


'సెంధవుడు “* “శీ విహీనుల గరం బర్గింతురే కామినుల్‌?''ఆని యడి గను. 
రామభ|దుడు (శ్రీరమణీయుడు. అట్తి రామభ[దుని నడవికి పంపించి 'దుష్కర్తి 


Gent] 


నా యౌదల గిలకొల్సి నీకి నెడ పెదవా? అని భరతుడు తల్లి నడిగెను. 


J 


“ఇద్దపైభవశీసుఖ సి నిరా యువుల జెందగ బాత్రమవై తనర్పుటన్‌" 
జనమేజయునకు హలివంశో పదేశము (పారంభించెను. 'చరణపీఠ న్నర 
యొసగ బ్యథుడు చెన్ను వహించెనట.' పితరులు వసింతురు గ్రీతోడ. ఆ 
సాంత సంబోధనలో 'నత్మ్భప మఖ శీ పీత గీర్వాణ'యనియు, ee 
హరివంశ శీ వ మన్మధుర ప్రసంగ 000 అజ. [శీ మళ్లి చమూవరేణ్య 000 ఆన్నాడు' 

"వె వై దహకన్య .... ఆతని చేతోదయిత యయ సాక్షా, చ్చీదేవి యయోనిజాత 
సిత యనంగన్‌.” ,శీకృ ముడు శకటాసుర భంజన సమయమున“ శ్రీరమా్యం(ము 
యగంబు గింజుకొనె' నటం ఆశ్వాసాదిలో నాకచో “శ్రీకర కవిపబంధములు' 
ఆనెను. గోపాంగనలు 'శీన ంపన్నములై న పొటలముల” నలంకరించుకొ సిరి. 


“సీ కేల దగిలి [శీ నిత్యమై తనరు నివ్వేణువు తై తై 9లోక్యవినుతిపదము' 

వామదేవ భర దాాజులు స్తుతీంచిరి. గోగణములు * శీవిశే షంబులుంటోలె 
సరిలరోకనీకర్షంబు” లట, గోవిందునికి“ అభిషేక శ్లీమే నంజేసెను.సుర పతియీ 
సిఖిలంబునకు “బరమహిత మగుఫొంటిన్‌ .” “గోపాలురు తద్వేణు రవాపూరము 
లోన మునిగి యానందరస క్రీ పరిణతి నాత్మీయవ్యాపారము లెల్ల వడిలి రపి 
చేష్టితులై". కంసుడు కంసుడు వసుదేవుని సభలొ "ఒక్క పడుదున్‌ వే తెచ్చి 
సోరించి యే శ్రీకిం బాత తమనై తలిర్పెదవు?" ఆని నిందిపగా యాదవ స్థవిరు 
డొక్క డాతని " “$దక్కి వనంబులో జడలు దౌల్సగ బోయెడునట్టు" మాట 
లాడుదువా యని మందలించెను. “వాసుదేవు చరణదంంద్యంబు నూతన గోమ 
యంబున ననర్హ | క్రీదనర్చెను. రామకృష్ణులు “పుట్టినకోలె బుర్శశీ లెట్టివో” యెరు 
గరు, రాజదర్శానమునకు పోయడివారికి గ మేదిల్లంగ మంచిచీరలు 'నలయును” 
“ఇంద చాపద్యుతి శీలం (గాలిరి.” రామకృష్ణులు మబ్బులు కంసుని 'విశ్యగ్రీలను' 


భజింపు మనిరి. గురువు “కేశవున్‌ (్రీనిండారగ నొక్క కౌగిటన యర్థిం 
జేరెను,” వారు విద్యాభ్యాసమై తిరిగి రాగా = 


నోరి నరసింహ శాన్త్రి 209 


“లలితాయతనంబులలో 
నలఘు సమభ్యర్చనముల నంది తనరు వే 
ల్ఫుల (పతిమలును (బసన్న త 
కలిమి యెజిగించె భదకాంతి శ్రీలన్‌.” 


“మహాత్మ రామ సుఖీ భాగ” యని గోపవృద్ధులు పొగడిరి. 'యాదవు 
లతిలోక భుజక్రీ దర్పితులట. రేవతి “వినయ ్రీవినుత.' 'రథాళ్వు గజబ్బంద శీ 
లెలర్పంగ రుక్మి” మగధనాథు నెదుర్కొనెను. నారదుడు సనాతన యోగ [శీ కుళ 
లుడు. రుక్మిణి యలంకారములు “సాధక సాధన |శ్రీలోవలె నున్నవి, రుక్మిణీ 
కల్యాణము చూచుటకు 'భవ్యోజ్బులాలం కియర్‌ వితత్మ శ్రీల దలిర్బ వచ్చిరి" 
(శ్రీమత్కవితాగర్విత యని యాళ్వాసాది. “స్టితికాలంబున దుగ్గసాగరములో 
యోగసు పిరతుడై. కీదేని పాదాంబుజ దిితళయం బంకతలంబుపై నిడి [పమో 
దింపం [బమోదించు'నట. అచ్యుతుడు 'చితోరుచాషీ నిండారగి కృష్ణుండు 
యుద్దము చేసెను. యోగమాయను సంబోధించుచు నారాయణుడు “|క్రీయు.,.. 
పీయు..., విద్యయు .... సంధ్యయు ... అను నామంబులు నీకు వాచకంబు 
లుగా మహామునులు కీ రింతురు' అనెను. 


ఇప్రే శ్రీపద ప్రయోగము యెన్నియెడలనేని గలదు. చిత్రము! ఎట్టయ 
గోత్రమే ్రీవత్సగో_ తము ! ఆంతకంచెకూడ కల్యాణ శబ్బపయోగము అతని 
కావ్యములలో తరచుగా కానవచ్చుచున్నది. 


“ఆ్మపియములయందును బియములయందును దైన్యహర్షముల దగులక 
యున్న బి కల్యాణవర్తన కాంక్ష లెన్స'ఆని ధర్మవ్యాధుని ఉపదేశము. “కాకుత్ణ్స 
కుల|పదీపకుడు కల్యాణకీ ర్రనుడు. యాజ్ఞసేని పరమకల్యాణి ధర్మ సంభావన 
నీయ.' 


“సవితి వాజి దిజగత్కల్యాణి (బార్థించి .... కావున జెప్పెద గల్యా 
ణావహ మహనీయ రచన హరివంశము అని ముందుగా ఎబ్రియ (ప్రతిజ్ఞ చేసి 
నాడు, “కరుణా కల్యాణ) యాళ్వాసాంత సంబోధన, నందుడు గోవు బూజించి 

27) 


210 సారన్వత వ్యాసములు 


గోవాటం బలంకరించె నిట్టి కల్యాణంబున సంతసిల్రెను' 'సుధాశీకరముల 
మెయి జిలుకునట్టి కల్యాణం బా పురుషోత్తమునకు నొదవును.” 'గోపాలదేవ 
మూర్తి యలిలకోభాకలాప కల్యాణి యయ్యెను.” “కలకలొదేటి తనర్నె నేయిలు 
శరత్క_లాకణ కల్యాకృతిన్‌. “మాద్యద్ఫూత బేతాళకీర్తన కల్యాణపధి పసిద్ధ 
బహుసం[గామంబు" లగు నాయుధములు వచ్చెను. యాదవులు బల రామునితో 
“మీ వారనువారే వారు. వారు క ల్యాణవాను లుదారి యనిరి, అంత వారంద 
రును చేతోవిలాస క ల్యాణంబులగు మాల్యంబులు అనేకంబు లా క ల్యాణము-రికి 
సమర్పించిరి.' నారదుడు అవతారకథలు చెప్పగా యాదవులు విని “ఇ మ్ముని 
పుంగవుడు మన కింత కల్యాణం బొనర్చ్బునె' అని ఆశ్చర్యపడిరి. రుక్మి ణికి 
“పుంసవన సీమంతా ద్యనుపమ కల్యాణంబు పొనర్చను.” 


హరివంశ కథ్యాశవణ ఫలము చెప్పుచు - 


“భారతము గోవు వి|పుడు 
భారతియును జాహ్నవియును బద్మావిభుడుస్‌ 
గోరి నిరంతర చింత్యులు 
గా రూపించు సుజనుండు కల్యాణి యగున్‌.” 


ఎఅయ తన హదివంశములో ఒకు. టే సంస్కుతఖోక ముందచినాడు. 
(అ= (ఆ) 


“నమః కైవల్య కల్యాణ కల్యాణానంద విధాయినే 
నారాయణాయ మహతాం వరదాయ వరీయసే !" 


నారాయణుడు వరాహరూపమున దన్నుద్ధరింపగా భూదేవి యాశతనిని _ 
శరీ వెవ్వరిం గానం బూనితి వారు ధన్యులు. జగత్కల్యాణ నారాయణా !"అని 
స్తుతించెను. ఇంతేకాదు, బృందారకులు పురుషో_త్రమునికి మొక్కుచు విశ్వ 
రూపము భావించుచు చేసిన స్తోతములో, 


“దై ఏత! భాంతి కల్పితం బఖిలమున్‌ 
స్యప్నేం దజాలో పమం 
బై తూలన్‌ బృథు రజ్జు సర్ప సదృశ 
వ్యామోహి విచ్చేదనం 


నోరి నరసింహశాస్త్రి 211 


బె త _త్త్వజ్ఞత యావహిల్లి యపరో 


శాభేద వి తౌఖ్య వి 
క్యూతుం గాంతురు నిన్ను నొపనిషదుల్‌ 
కల్యాణ నారాయణా!" = అనిరి. 


ఎబ్జియ తాను “శ్రీ శంకరస్వామి సంయమీశ్యరచరణసరోరుహ ధ్యానా 
నంద నౌందర్యధుర్యుడ "నని గద్యలలో సగర్వముగా జెప్పుకొనినాడు. తన 
[గంథములలో శంకరస్వామి స్తోతము (ప్రత్యేకముగా చేసినాడు. కాంకరవీఠ 
స్వాము అందరకు శంకరస్వాములవా రను సామాన్యనామము రూఢి యైనది, 
"కాని, వారి వారి గురువు లిచ్చు సన్నా్యస దీకానామములు వేరుగా నుండును. 
ఎర్రి యగురువులగు శంకర స్వాముల పీక్షానామము కల్యాణ వదముతో కూడి 
యుండుటచె నది ఇన్ని విధముల ద్యోత మైనదా ? గురునామములు (పత్యక్ష 


ముగా చెప్పక గోప్యముగా నుంచుట కొందరకాబారము కదా ! అందుచే ఎజ్జియ 
యువాస్య స్వరూవనామమే కల్యాణమా ? కాక ఎజ్టియయే కల్యాణ యోగియా? 


శాంకరపీఠస్వాము లందరును భారతీ సాంపదాయయుతులు. అందుచే 
సరస్వతీదేవి నామములలో ఎజ్జయకు భారతీశబ్ద మభిమానము. |బహ్మ దేవునిం 
గూడ “భారతికి గాదిలి యని యతడు వర్ణించెను. అత డారణ్యపర్వము 
(పారంభించిన కొద్ది వ్యవధిలోనే సరస్వతీగీత ఘట్టము వచ్చెను. తార్జ్యు డను 
మునివరుడు భారతి నారాధించి (ప్రత్యక్షము చేసికొని ధర్మస్వరూప మామెను 
(బశ్నించెను, వేదాధ్యయనము, నానాధ్వరములునే ధర్మమని చెప్పి మరియు -- 


“అగ్నిహోత్రం బిస్మదాత్మకం బని యెజుంగుము. .... నేను 
మహనియంబె న యగ్నిహోోతముఖంబున (బభవింతును.” ఇత్యాదిగా 
చెప్పగా తార్జ్యుడు కతాంజలి యె — 

మ Lon 


“అంబ నవాంబుజో జ్ఞ్యల క 
రాంబుజ శారదచం[దచం,దికా 

డంబర చారుమూంర్తి సక 
ఓస్పుట భూషణ రత్నరోచిరా 


212 సారస్వత వ్యాసములు 


చుంబిత దిగ్విభాగ |శుతి 

సూక్త వివిక్త నిజ పభావ భా 
వాంబర వీథి వి్నశుత వి 

హార ననుం గృప జూడు భారతీ 1” 


అని వనుతించి కృతాథ్థ డయ్యెను. ఈ స్తోతము మూలములో లేకున్నను 
ఎట్లయ చేర్చుట యాతని అభిమానమును తెల్పును. ఇది కొన్ని భాగవతప్రతు 
లలోనికి కూడ నెక్కించుటచే పోతనపద్య మను భాంతి లోకములో కలిగినది, 
మరియు నా భారతి ఎట్టిడి ? 


“వరవస్తు |ప్రతిప త్రిధుర్ణ మగు నై 
శ్వర్యంబు పంచాశద 
కుర నంసిద్ద సమస్త శబ్దరచనా 
సంవ్యా్లి నుద్దిప్త మై 
పరగం గల్ఫలతా సమృద్ధి యగుచుం 
(బజ్జావి శేషాఢ్యులన్‌ 
గరుణం [బోదు సవితి వాణి (దిజగ 
త్క లారిణి (బార్జించెదన్‌ .” 


ఈ భారతీదేవిని ఎజ్జియ అపూర్వముగ భావించినాడు. శ్రీ లక్ష్మీ 
నృసింహావతారములో ఆలా 


“కరకమలం బొసంగ బటి 

కంపు గమండలు నంటి కాంతి ఖా 
సురమగు మౌక్తికంపు జస 

సూత్రము దాల్బ్చుట (బహ్మవాదమై 
పరగిన హంసముం బిలిచి 

బాలమృణాలము జూపు చందమై 
సిరి తిలకింపు నొప్పు బుధ 

సేవితమూర్తి దలంతు భారతిన్‌." 


సోది నరసింహశాస్త్రి 218 


భారతిని [బహ్మవాదియగు పరమహంస పరి|వాజకాచార్యునిగా భావిం 
చుట శంకర సారమి సంయమీ శ్షరుడు తన తలపు సర్వము దానయయి యున్న 
యాతనిశిమ్య్మడగు ఎజ్జయ కే సాధ్య మయినది, 


మన దేశములో భారతీ భారత శబ్దములకు గంధథీరమగు స్వరూప 
మున్నది. ఈ దేశములో [పభుత్వ మెవరు చేసినను, రాజనామము అన్వర్థముగా 
ధరించదగినవారు పట్టాభిషేకము యథావిధిగా వై దికమంతములతో నైనవారే, 
అట్టివారిలోనెల్ల తక్కువవానికి “స మా”ట్టను సంజ్ఞ ఉన్నది. ఆతడు సమా 
ట్రయినను చక్రవర్తి యైనను అధి షేకాంతరమున చేరిన పెద్దలు “ఇతడు మీకు 
రాజు భరతుడు" అని మహాసభలో పకటింతురు. అట్టి యధి షే మయిన రాజు 
అందరికి భరతసంజ్ఞ వేదో క్రము. అట్టివారే ఇక్కడ అనాదిగా రాజులు గనుక 
ఇది భరతభూమి ; భారతము. ఆసేతుహిమాచల మధ్యస్థ భూమి యందును 
ఉన్న ఈ కర్మ సమానమే. 


ఇట్టి పవితమగు భారతిని ఉపాసించువారల జీవితాద క మేమి * 


“ముగపొడవు లెల్ల కివుడును 
మగుపలు శివ యనెడు | శుతుల మాటలు నిక్కం 
బుగ దెలుపుభంగి దత్సము 
లగు గణ దంపతుల యొప్పు లప్పుడు మెజ సెన్‌.” 


ఈ లోకయ్యాత చేయునపుడు స్రీ పురుషులందు యోగు లయినవారికీ 
ఎట్టి భావన యుండిన కృతకృత్యు లగుదురో ఎజియకే తెలియును. ఎజ్జియ 
పూర్ణదీశాభి షేక సవితీకృతాంగుడు. అతని దీజానామము కల్యాణ యోగియా 
యని సంశయము కలుగును. కాని, విజ్ఞానయోగి యని తోచును, శ్రీ అమ్మీ 
నృసింహావతార కథ [వాయుచు తన తండి “8 సూర్యుడే ఏజ్జానాత్మక బొజ్మ 
యంబున ముదావేశోజ్జ్వలుం డయ్యెడున్‌ * అని అశించెను. మరియు [గంథము 
లలో పలు తావుల నా విజ్ఞానశ బ్దమును చేర్చిన విభానముకూడ ఆ ఊహానే బల 
పరచుచున్నది. కాని ఏమైనను అది ఊహ మాత్రమే! 


214 సారస్వత వ్యాసములు 


భారతీదేవిని పరి|వాజక రూపములో భావించుటేకాదు, అతడు చేసిన 
వింతవర్గన! వసంతాగమము వీ కవికి అభిమానము కాదు? ఎన్ని విధముల 
గాదు ? కాని ఎజ్జియ కడి ఎట్లు భాసించినది ? 


“చిగురుం గెంజెడ లొప్ప బుష్బ్పరజము 
ల్పెల్వారగ నుర్చాదిపూ 
తగ లేదేటల చుట్టుకోలు జపసూ 
[తథ్రీలుగా గోకిల 
(పగుణాతాధ్యయనంబుతోడ సకలా 
రామంబులున్‌ శాంభవం 
బగు దీక్షావిధి నొందగా వెలసె జె 


యమునా 


(తారూఢి విశ్వంబునన్‌ .” 


మంత దీక్షాభేదములలో విపులమైన ఒకానొక విధానమునకు శాంభవీదీక్ష 
యని సంకేతనామము కలదు. దాని ఫలము తం్యతములలో నిట్టున్నది ని 


“గురో రాలోకమ్మాచేణ 
భాషణాత్‌ స్పర్శనా దపి 
సద్య సృంజాయలతే జ్ఞానం 
సా దిశా కాంభవీ మతా.” 


ఎజ్జియకు వామాచారమునందు గల యసహ్యామును నాలుగు తావులలో 
(ఐదర్శించినాడు. 


ఒకానొక సందర్భములో (శ్రీకృష్ణుడు _ * అవహాంకారంబు పూరించెనే 
వొమాబారుడు మృత్యువన్‌ ఖలుడు సాపంగోరె గాకేమి” ఆని విజృంభించెను, 


జనమేజయుడు “ ఈ యసతిన్‌ మదీయ గృహ మిప్పుడ వెల్వడ (దోసి 
రండు కౌలేయక లీఢమైన హవి లెస్సగ జూతురె 2” అని భార్యను పరిత్య 
జించెను, 


కలియుగ ధర్మములు జెపుచు నందు ఈ 
“గొనకొని (బహ్మవాదు లయి 


చోరి నరసింహళాక్రి 215 


కొందజు మద్యము [గోలి మాంసమున్‌ 
విసి ధన వాంఛమై జనుల 
చీప్పుదు రుగప్పు నంచనంబులన్‌-” 


ఆనీ స్పష్ట ముగ నిందించినాడు. 


మరియు పిశాచనాయకుడగు ఘంటాకర్గుడు ల 


“ఇదె భూదేవశవంబు పావనము నీ 
శ్రే భక్తి నర్పించెదన్‌ 
సదయాత్కుల్‌ నతులైన యా[ితుల య 
ర్చల్‌ గొం_ు నిశ్శంకతన్‌.” 


అని శ్రీకృష్ణుని పార్థింసగా ఆలా 


"పీనుగు నంటరు మాద్చశు 

లై నెగడెడు 'పెద్దవార లటుగాన మహా 
మానోన్నత నీ యిచ్చిన 

యీ నీచపు బూజనంబు హేయము నాకున్‌.” 


అని యాతడు నిరాకరించెను. 


మహాభారతమునం దెల్లెడల గానవచ్చునష్టే హరివంళమున గూడ దుర్గా 
స్తోోతాదులు గానవచ్చుచున్నవి. ఆవి ఎక్కడ వచ్చినను అన్నింటికి మూలమైన 
దుర్గా సప్తశతి వివరణములుగనే ఉన్నవి. అనిరుద్ధుడు బాణుని నాగపాశముచే 
జంధితుడై బాధపడుచు చేసిన ఆర్యాసో తము హరివంశములో కెల్ప విపులమును; 
ఉ త్రమమును ఐనది. అది ఎట్టియ వదలక వివరించెను. 


~~ 


విరాటనగర (ప్రవేశమునకు పూర్వము ధర్మజుడు చేసిన దుర్గా స్తోత మే 
ఆరవ అధ్యాయ మంశా ! అదియంతయు తిక్కనసోమయాజి వదలివేసెను. 
అర్రే భారతయుద్ధమునకు ముందున్న దుర్గా స్తోతముకూడ తిక్కన తెలిగించ 
లేదు. ఇట్లు వదలుటలోనను, (గహించుటలోనను వారి వారి యాదర్శముల నను 
మేయింపవచ్చును గదా! 


276 సారన్వత వ్యాసములు 
ల 
“ఈ లోక మయురు గొందటి 
కాలోకమ కొందరకు నిహూంబును బరమున్‌ 
మేలగు గొందజ కధిపా ! 
యే లోకము లేదు వినవె యిల గొందజకుస్‌ !” 


ఇహ పరలోక సాధనమైనది (శేయన్సు, థీ, కల్యాణము ! అట 
(శయస్సు లోకమునకు కలిగించుట కే ఎట్బయపంటి తపస్సులు కావ్యరచన కప 
[కమించినారు. అతనిని శ్రీ లక్షీ నృసింహావతారకథ గావింప నాతని పితా 
మహుడు “జగద్ధితంబుగాస” పనిచెను, 


కావ్యరసపాకముల సమ్మెశనములోననే కాక ఎజ్టియ తన జీవయాత్ర 
యంతయు మహాయోగిగనే గడ పెను, అతని దృష్టిలో భగవంతుడు, నారాయణ 
నామమైసను, శంకరస్వరూప మైనను, 
“తలపులకు జేరుగడ తాన తెలుపులకును 
నిక్క.దాన పలుకులకు నెడము దాన 
యజరు డమరు డనంతు డవ్యయు డచింత్యు 
డనఘు డజు డంచితళ్లోకు డచ్యుతుండు.” 


ఆ భగవంతుని బొందుట యన నాత్మజ్ఞానము సంపాదించుటే. తన 
(గంథమున ఈ ఆత్మయోగము నెన్నియెడలనేని అనుభవజ్ఞునివలె వర్టించెను. 


“ఇది పరమయోగి దర్శన 
విదితం బిప్పాట బవనవిదులై న మునుల్‌ 
సదలక యభ్యాస విధిన 
ముదమున ధరియింతు రాత్మ మూర్థతలమునన్‌.” 
అనియు, 


“అనుదినంబు నియతాశియు జితేంద్రియుడు నై పూర్వ ర్యాతమ్మున 
నపరరాత్రమ్మునందు యోగధారణనిరతుడై యుండపలయు - నపుడు బోధ 
దీపంబున నాత్మ నాత్మయందు గనుచు నివాత దీపానుకారియై వెలుంగుచు 
నమృతమయత్వ మొందు.” -- అనియు, 


నోరి నర సింహకా స్త్రి వ[' 


“శు క పముఖు లయిన వీరందలు యోగవిద్యా (పవ ర్తకులు” ఆని ఆ 
యోగ(పవ ర్తకుల నొకచో వర్ణించెను. 


ఆగిమబోధ నిధి యగు సనత్కుమారుడు మార్మండేయునకిట్టుప 
దేశించెను. 


““గృకల కేళనిబర ణంబును మహో 
ధరా య్‌ 
సారంబు సర్వార్థ ద 
ర్శకమున్‌ సిద్ధని షవి తంబు నగు సూ 
త్మ జ్ఞానయోగంబు సీ 
వకలంక సీరబుది దాల్చి నియతా 
థి థె 
హారుండ వై యిందియ 
[పక రోచ్చేద మొనర్చి యుండుము సర 


(బబహ్మంబు [పాప్రం బగున్‌.” 


“యోగధర్మం౦బునకు నెక్కు డొక్కు టియును 
నిఖిలమందును లే దిది నిశృయంబు 
సీ మనమునందు నిక్కుంబు నిల్పితేని 
జేరు గాల క్రమంబున సిద్ధపదము." 


ఆ తర్వాత కొంతకాలమునకు ఆ మార్కండేయునికి జలా 


“విజ్ఞానము మునుపుగ భ 
వ్యజ్ఞానము దివ్యచమురన్వితముగ స 
ర్వజ్జుడగు నమ్మ హాత్యుని 
యాజ్ఞన్‌ దాదుర్భవించె నప్పుడు నాకున్‌.” 


అట్టి కౌశికప్పతులు కూడ ఎంతో (శ్రమపడి తుదకు - 


శ 


రాగాది దుర్భ్హభంబు ను 
పాగత సత్యాద్వయోది తానంద నిరు 
ద్వేగము నగు యోగం బా 


యోగీశ్వరు లొంది చెంది రు త్తమసిద్ధిన్‌.” 
28 


218 సారస్వత వ్యాసములు 


ఇట్టి వెన్నియైన గలవు. పత్యక్షముగా నిట్టి యోగవివరణలే కాక ఊప 
మాన రూపముగా గూడ యోగవిషయములు దారలుచుండును.ో యోగనియమం 
బునుం బోలె బవనపరిచయ జనిత కుండల్యుల్హాసంబును ఠం పర (బహ్మంబునుం 


టోలె నారణ్యకోర్గీత మాహాత్మ్యంబును ... వేదాంతసారంబునుం బోలె మహా 
యోగి దర్శనోపలాలితంబును” అని ఇర్తున్నియో కలవు. 


కాని ఎల్జియ కిష్టమెనది హఠయోగమును గాదు ; వేద దోదిత కర్మల పరి 
త్యజించు మెట్టవేదాంతమును గాదు ; ఆభచిగా ఆశాస్రీయముగా పరవశభావ 
ముతో |పదర్శించు నుత్తర భారతమున విపుల!పచారము గన్న భక్తి యను 
నదియు కాదు. వేదాధ్యయనము చేసి వేదో క్ర యజ్ఞము లాదిగల ధర్మము లాచ 


రించి యందువై నిరూఢమతులై న వారికి చిత్తకుద్ధిచే గలుగు పరమయోగ మే 
అతనికి సమ్మతము ! 


“* సోముడు వత్సముగా సు 


తామగురుడు దోహకుడుగ దగ నభిలచ్చం 
దోమయ పాతిక బితికి ర 


నామయులగు మునులు [బ్రహ్మ మను దుగ్ధంబున్‌ 


వైదిక కర్మలయందు ఆతని కున్నంత అభిమానము తిక్క నసోమయా 


జికే కాక నన్నయకే ద్యోతము కాదు. ఆతని అభిమానమును ఎన్నియో ఉపమా 
నములే రూపించును. 


““పావకునకు నభిమం|క్రితమె వేల్వగబడిన హవా మధిక సమద్వేగాపహ 
మైనట్టు” అనియు, మరియు |దౌవడిని సెంధవుడు ఎత్తుకొనిపోయిన సంద 
ర్భమున అ 


“బూదిలో దొరగిన పూర్ణాహుతియుటోలె.... 
ననునె సన్మంత విశుత పురోడాళంబు శునకమునకు....” 


అనియు ఉపమించెను. మణియు -- 


“భేదము లేక యజ్ఞమయ 
' కేసరముల్‌ గదలంగ విస్ఫుర 


నోరి సరసింవాశా సి - 219 


న్మేదుర హేషితధ్వను ల 

మేయములై. [పణవస్వరూపతన్‌ 
రోదసి నిండగా హయశి 

రోవపు వొప్ప యుగాంత సంహృతిన్‌ 
వెదము లుద్ధరించిన ప 

వితయశుండవు సీవు శ్రీనిధీ | 


అని హయ।గీవస్తోతము చేసిన ఎ్రయజిహ్య ఎంత పవిత్ర మయినదో 
ఊహింపదగినదే గాని వర్ణింప సాధ్యము కాదు. 


ఇట్టి మహాయోగి తన [గంథము నరాంకితము చేసెనే యని ఈ కాలపు 
వారడుగుదురు, పోతన “ఇమ్మనుజేశ్వ్యరాధముల కిచ్చి పురమ్ములు వాహనమ్ము 
లున్‌ సొమ్ములు కొన్ని పుచ్చు'కొనట కిష్టము లేక (శ్రీహరి కిచ్చి భాగవతము 
చెప్పినదాది దేశములో నెన్నియో కథలు వ్యాప్త మైనవి, అంతకుముందే తిక్క 
నయు, సోమనయు హరిహరాంకితముగను, నృసింహాంకితముగ ఎజ్బయయు 
కావ్యములు రచించియుండిరి. కాని రాజడూ షణ చేయలేదు. ఆంతేకాని గంధ 
ములు నరాంకితము జేయుట దోషమనియు, భగవదంకితము చేయుట విశేష 
మసియు భావింపరాదు. 


ఒకవేళ భాగవతమువంటి భ క్రిగంథములు అంకితము చేసినను 
| పమాదము లెదనవచ్చునెమో గాని మహాభారితమువంటి ధర్మపబోధక [గ్రంథ 
ములు ఉత్తమ రాజాంకితము చేసినప్పుడే క పకర్మ కృతార్థత నొందగలదసని 
ఖండితముగా చెప్పవచ్చును. ధర్మమును లోకములో (పతిష్టించి అది పాలించి 
ఆచరణలో పెట్టించగలవారే నిజమైన రాజులు. అట్టి రాజులకు ధర్మ ముపదె 
శించినచో ,పయోజనము ఘటించునుగాని వేరువిధముగా కానేరదు. ఈ ధర్మోప 
దేశోకులు దేశికులు. వారు ధనాపేక్షతో (పభువుల నాథ యించు తర్వాతికాలపు 
ఆస్థానకవులు గాని, ఆ పిమ్మటీ కాలపు ముష్టిక వులు కాని కానేకారు, 


కలియుగము |పవేశించినతర్యాత భరతఖండ మెలిన _పథమచకవర్తి 
పరీక్షిత్తు. అతడు ధర్మపరిపాలనమే చేసినను కలిప్రభావము అతని అవసాన 
దశలో ఆవహించినది, ఆతని కుమారుడు జనమేజయుడు రెండవ చివరి, 


220 సారస్వత వ్యాసములు 


అతడు తామసమగు సర్పయాగముతో పారంభింది తుదకు అశ్వమేధయాగము 
నానా (్రష్టవిధానముగా ఆదరించెను. కాని అతనికి సపెద్దలస్మృతి ఇంకను 
ఉన్న ందువలన ధర్మాఖిమానిగ నుండెను. ఇకముందు అంతకంటె హీనులు రా 
గలరను ఊహతో నతనికి వైశంపాయనమహర్షి ముఖమున భారతకథామిషతో 
వెదవ్యాసుడు భారతధర్మ ముపదేశించెను. 


మరల ఆడిరాజనిభులై న రాజులు బహుకా లమునకు ఆం ధదేశములో 
వెలసిరి. అట్రి వారిలో నొకడగు రాజరాజనరేందదునికి ఆంధ భాషలో ధర్మోపదే 
శము చేయవలసివచ్చినది. నన్నయ భారతాంధ్రీకరణమున కుప్మక్రమించెను, 
శేయఃకృతులకు బహు విఘ్నములు ! ఆగిపోయినది మధ్యలో. 


రెండువందల సంపత్సరములు గడచినది. సమర్జుడగు రాజ్యనాథుడు 
లెడు, తిక్కన ఆ గంథ మందుకొన్నాడు. అందు కథకారము సంపాదించు 
టకు యజ్ఞముచేసి సోమయాజి యైనాడు. కాని తన శ క్రిచే ధర్మ. పఠిష్ట చేయ 
గల రాజతనికి గోచరింపలేదు. తనకు ఇష్టుడయిన మనుమసిద్ధి చిన్న రాజు, 
రెండు మూడు పర్యాయము లా రాజ్యమే అతడు పోగొట్టుకొనను. అందుచే 
విరక్తుడై తిక్కస పుణ్యమైన దక్కునని హరిహరనామాంకితముగా ఏరాటపర్వా 
దిగా రచించెను. (వాసినకొలదియు ఆతనివాక్కుుకు పవ్మితత ఎక్కువ కొసాగి 
నది, రసాఖి మానముతో వీరాటపరష మారంభించి ఉదో్యోగ మును రాజ్మతంతక్ఞ 
తతో సాగించెను. యుద్ధపర్వములు దండనాథుల దృష్టితో (వాసెను. భారీ 
కథ మారినట్టుగనే చివర పద్యమునకు అతడు ఆతిలోకాద్భుత ధర్మసూష్ము 
మును (గహించినవా డయ్యెను. అయినను ఆ ధర్మములు ఆచరింపజేము 
(పభ డెేడీ ? 


మరల నుమారు నూరు సంపత్సరములు గడచినవి. ఎట్ట యకు రాహు 
[గన మైన చందబింబముపలి శ్రీమదాంధ్ర మహాభారతములోని అరణ్య 
పర్వములోని మొరికి కనిపించెను. “ధర్మ కాస్తార్థ వెదియగు నాత డది పూరింప 
నిశ్చయించెను. కాని విను ధర్మరాజు లేడే! ఆ భాగములో సరిగా కలియుగ 
ధర్మములే | పారంభము ! 


“* అర్రులు మిగులగొని రాజులు నరులకు నెంతయును భయ మొన 
రురు. మరియను -- 


లవ 
(శ 
పాతి 


నోరి నరసింహశా స్రీ 


“ధరణీరక్షణ మాచరింపక నృపుల్‌ 
దర్పంబునం బళ్యతో 

హరులై సాధుల దోచి చేకులు తరీ 
య స్రీ ధన క్షేతముల్‌ 

హరియింపం గలవారు దారుణతరం 


బె పలు చెలుం బర 
మొల య ee) 


స్పరవైరంబు ధరాతలేందులకు వి 
శ్వ పాణి నాశంబుగన్‌.” 


మరి మనుమ్యులో | “తవిలి శరీరంబు తద్దయు |బోతురు.” అట్టి 
రాజులయు, జనులయు స్థితి ఎటియ కనులార చూచెను, ఆర ణ్యపర్వ శేషము 
ఆ రాజరాజు పేరనే ఆ నన్నయ రచించినక్తే పూరించెను. అతడు (వాసిన 
మొదటి యాశ్వాసాంతములో “చరమయుగచలిత ధర్మస్థిరికరణ చతుర 
చరిత "అని ఎన్నడో పోయిన రాజరాజును సంబోధించుటలో నతని కట్టి ధర్మ 
ప్రభు డా కాలములో పొడకట్టనందుకు కలిగిన ఆవేదన వ్య క్ష మగును. 


ఆ పిమ్మట ఈ ఎబి యమహాయోగి మహా(పబంధ కల్పనాకు హలా 
య_తం బగు చి త్తంబుతో నొక్కనాడు తదనుసంధానానుబంధ సమాధి నిమీలి 


లేక్షణుండ్రై యుండెను. శ్రీలక్మీ నృసింహోవతారకథ చెప్పుమను నాదేశ మాతనికి 
భాసించెను. 


ధర్మ విప్లవ మెప్పుడు క లిగనను ధర్మ రక్షణకు తాను అవతరించెదనని 
పలికిన భగపద్వచనములే సాధువులకు శరణ్యములు. ఆది చెతకానివారి ఆసమ 
ర్గత కాదు. అనుకూల కాల (పతీక్ష ; ముందు చేయబోవు కార్యమునకు సాధనా 
సంప త్రి సమీకరించుట! శ్రీ లక్మీ నృసింహావతారములో ఎట్టయచేసిన వైకుంఠ 
వర్ణనము ఉదాహరింప [పారంభించినచో నంతయు ఎత్తి వాయవలసివచ్చును. 
ఆ కథ ఎత్తుకొనుటలో ధర్మసంస్థాపన కెంత భీకర మనోజ్ఞాకారము ఎజ్జియ 
హృదయస్థము చేసికొనెనో ఊహించదగినదే, వీరాద్భుతరనములు క్షీరాబ్ది వలె 


హెంగి యా కావ్య మయ్యెను. ఆ కావ్యము అహోబల నృసింహస్వామి కే ఆంకీ 


2920 సారస్వత వ్యాసములు 


అతడు తామనమగు సర్పయాగముతో ,పారంభింది తుదకు ఆక్షమేధ యాగము 
నానా (భష్టవిధానముగా ఆదరించెను. కాని అతనికి సెద్దలస్మృతి ఇంకను 
ఉన్న ందువలన ధర్మాభిమానిగ నుండెను. ఇకముందు అంతకంటి హీనులు రా 
గలరను ఊహతో నతనికి వై శంపాయనమహార్షి ముఖమున భారతకథామిషలతో 
వేదవ్యాసుడు భారత ధర్మ ముపదేశించెను. 


మరల ఆదిరాజనిభులై న రాజులు బహుకాలమునకు ఆం ధదేశ ములో 
వెలసిరి. అట్టివారిలో నొకడగు రాజరాజనరేం్యద్రునికి ఆంధభాషలో ధర్మోపదే 
శము చేయవలసివచ్చినది. నన్నయ భారతాం(ఫీకరణముస కుస[గ్రమించెను. 
[శేయఃకృతులకు బహు విఘ్నములు ! ఆగిపోయిశది మధ్యలో. 


రెండువందల సంపత్సరములు గడచినవి, సమర్పుడగు రాజ్యనాథుడు 
లేడు, తిక్కన ఆ (గంధ మందకొన్నాడు. అందు కథికారము సంపాదించు 
టకు యజ్ఞముచేసి సోమయాజి యైనాడు. కాని తన శక్తిచే ధర్మ పతిస్థ చేయ 
గల రాజతనికి గోచరింపలీదు. "తనకు ఇష్టుడయిన మను ుమనసిద్దీ చిన్న రాజు, 
రెండు మూడు పర్యాయము లా రాజ్యమే అత డు పోగొట్టుకొన నెను. అందుచే 
విరక్తుడై తిక్కన పుణ్యమైన దక్కునని హరిహరనామాంకితముగా ఏరాటపర్వా 
దిగా రచించెను, (వాసినకొలదియు ఆతనివాక్కు-. కు పవి|తత ఎక్కువ కాసాగి 
నది. రసాభిమానముతో విరాటపర్య మారంభించి ఉద్యోగ మును రాజ్యుతం(తజ్ఞి 
తతో సాగించెను. యుద్ధపర్వములు దండనాథుల దృష్టిలో (వాసెను, భారత 
కథ మారినట్టుగనే చివర పద్యమునకు అతడు ఆతిలోకాద్భుత ధర్మనూష్మ 


మును గ్రహించినవా డయ్యెను. అయినను ఆ ధర్మములు జచరింపడే ను 
_పభు డెడీ? 


లర్‌ 


మరల నుమారు నూరు సంవత్సరములు గడచినవి. ఎట్ట యకు రాహు 
[గస మైన చందబింబమువలె శ్రీమదాంధ్ర మహాభారతములోని అరణ్య 
పర్వములోని మొరికి కనిపించెను, “ధర్మ కాస్తా9ర్ధ వేదియగు నాత డది పూరింప 
నిశ్చయించెను. కాని విను ధర్మరాజు లేడే! ఆ భాగములో సరిగా కలియుగ 
ధర్మములే |1పారంభము ! 


“అరులు మిగులగొని రాజులు నరులకు నెంతయును భయ మొన 
రురు, మరియును -- 


నోరి నర సింహశా స్త్రి 


a) 
to 


“ ధరణీరక్షణ మాచరింపక న్ఫోపుల్‌ 
దర్చంబునం బశ్యతో 
హరులై సాధుల దోచి చేకుజు తదీ 
య త్రీ ధన క్షేతముల్‌ 
హరియింపం గలవారు దారుణతరం 
బై పెల్టు చెల్లుం బర్‌ 
స్పరవైరంబు ఢరాతలేం|దులకు వి 
శ్వ పాణీ నాశంబుగన్‌ =” 


మరి మనుషుణలో | -ా “తవిలి శరీరంబు తద్దయు బోతురు.” అట్ట 
రాజులయు, జనులయు స్ధితి ఎల్జియ కనులార చూచెను, ఆర ణ్యపర్వ శేషము 
ఆ రాజరాజు పేరనే ఆ నన్నయ రచించిన ట్రై పూరించెను అతడు వాసిన 
మొదటి యాళ్వాసాంతములో “చరమయుగచలిత ధర్మస్టిరకరణ చతుర 
చరిత "అని ఎన్నడో పోయిన రాజరాజును సంబోధించుటలో నతని కట్టి ధర్మ 
(పభు డా కాలములో పౌడకట్టసందుకు కలిగిన ఆవేదన న వ్యక్త మగును. 


ఆ పిమ్మట ఈ ఎల్ల యమహాయోగి మహాపబంధ కల్పనాకు హలా 
య_తం బగు చి త్రంబుతో నొక్కనాడు తదనుసంధానానుబంధసమాధి నిమిలి 
లేక్షయండై యుండెను. శ్రీలక్మీ నృసింహావతారకథ చెప్పుమను నాదేశ మాతనికి 
భాసించెను. 


ధర్మ విప్పవ మెప్పుడు కలిగినను ధర్మరక్షణకు తాను అవతరించెదనని 
పలికిన భగవద్యచనములే సాధువులకు శరణ్యములు. ఆది చెతకానివారి అసమ 
ర్ధత కాదు. అనుకూల కాల (పతీక్ష ; ముందు చేయబోవు కార్యమునకు సాధనా 
సంప తి సమీకరించుట! శ్రీ లకీ నృసింహావతారములో ఎజ్జయచేసిన వైకుంఠ 
వర్ణనము ఉదాహరింప పారంభించినచో నంతయు ఎత్తి వాయవలసివచ్చుగు. 
ఆ కథ ఎత్తుకొనుటలో ధర్మసంస్థాపన కెంత భీకర మనోజ్ఞాకారము ఎజ్జయ 
హృదయనస్థము చేసికొనెనో ఊహించదగినదే. వీరాద్భుతరసములు క్షీరాబ్ధి వలె 
పొంగి యా కొవ్య మయ్యెను. ఆ కావ్యము అహోబల నృసింహస్వామి కే ఆంకి 
తము చేసెను 


విద? సార స్యత వ్యాసములు 


ఇంతలో మల్ప్చచమూపతితో డను, అతనిద్వారా ఆన్నయగు వేమభూనాథుని 
తోడను ఎజ్జయకు పరిచయ మైనది. వేమభూపాలుడు సమస్త శ్యతువులను 
జయించిన “గ్రమద్యాంద్రసుడేళ 3 శేమదకరవాలుడుిను 'శీమధ్యాం[ర సువేశ కేమ 
దకరకలుడు'ను “యవనన నృప బలాబ్దివ్యాపి ఖడేర్య వేగుడును మా్యతమె కాదు; 
“వాబీధురిణాంతరా్యణి జనార్చితో జ్ఞ ల గుణుడు!” “మఖత్రీ పీత గీర్వాణుడు 1 
'రకిలానాదిమృతుడు |" “ఇష్టాపూ ర్తరూపంబగు (కియాక లాపంబు నిజకలర్త 
వ్యానురూపంబుగా దొడగిాి” 


“అ[గహారములు విద్యా తపో వృద్ద విపుల కిచ్చి యజ్ఞక ర్రలుగ నునిచె. 
గొమరార జిరువులు గుళ్ళు (పతిస్టంచి లోక సంభావ్యంబులుగ నొనర్చం, చేసె 
జేయుచున్నాడు చేయనున్నవాడు పునరు కృకృతి శుభావలుల నెల్ల,” 


ఐటియ శగిన ధర్మ | పభువు దొరికినా డనుకున్నాడు. ముందు (శ్రీరామ 
కథ యతనికి చెప్పి యట్టి మహాకీరిధనుడగు వేమఖైపాలునికి ముల్లోకముల 
ఖ్యాతి కల్పించినాడు. కాని హరివంశము (వాయనిది భారత ధర్మము సంపూర్ణత 
నొందదని ఎబ్రియకు పొడగట్టినది. ఆతని ఇచ్చుకు అనుకూలముగా, వేమరాజు 
ఒకనాడు - 


“చేత్రో మోద మెలర్ప రామకథ మున్‌ 
జెప్పించి యత్యు త్తమ 
భ్యాతిం బొందితి నింక నేను దనియన్‌ 
గా వ్యామృతాస్వాదనన్‌ * " 


“భారత పరాంశ మని యిం 
పారగ జెప్పుదురు బుధులు హరిపంశము నీ 
వా రమ్యకథ దెనుంగుగ 
ఢీరో త్తమ ! నిర్వహించి తెలుపుము మాకున్‌." 


“'అనిగం (బహర్షిత పులకిత దేహుండనై యమ్మ హోభాగుని సమగ 
సం పార్థనంబు గృతార్థతాకలితవృ త్తంబగు చి త్తంబునం గైకొని' "యంగీకరించి 
“కల్యాణావహ మహనీయరచన హరివంశము' రచింప (ప్రారంభించెను. 
[గ్రంథము నన్నయ తిక్కనల వలె గాక అమూలాగ౦ముగా పూ ర్తిచేసెను 


నోరి నరసింహశాన్రి రిల 


గ ౦థమును, “నుణ వితరణ పావన నిను బొందుగాత భవ్య 
మభూజాస్‌ నాశీరప్పదించి సమా జె ప్రి కావింఛచినాడు, 


స్తో 

చ 

త్‌ 

గ్ర్‌ 

౮౫ 

(3 

29 

eh (వా 


ఉ పసిషతులకు వేదళిఖలని సంజ్ఞ కలదు. ఆపై పంచమవేదమను ప్రసిద్ధి 
కల మహాభారతమునకు హరివంశము మకుటాయమానము, 


నన్నయ సంహితాభ్యాసియు, నవిరళ జపహోమ తత్పరుడును నగు వెద 
వేదాంగవేత్త, తిక్కన స్వయముగా [కళుకర్మ నిర్వపొంచిన సోమయాజి 
అనేక జన్మాంతరములలో నిరంతరముగా చేసిన అధ్యయనము వలనను, అధ్వర 
ముల వలనను, చిత్తశుద్ది అధిగమించిన మహాయోగి ఎజ్జయ, ఆ మువ్వురలో 
ఆద్భుత కృతార్థ శబ్దములకు పుష్కలముగా వాచ్యు డగువాడును అతడే ! 


కొన, ఈ కవ్మితయము నిజముగా మువ్వురా? లేక మూడు కాలములలో 
మూడు మూర్తులు ధరించిన ఆం|ధుల ధర్మ తపఃఫలమా 


భారతి రజతోతృవ సంచిక, జనవరి 1949 
ఎ 


8 నివశ్రంకరుల రచనా బిణాసము 


C) 


(1) | గీకు శిల్పుల విగహనిర్మాణములోని తూక ము, (2) పురాతన 
ఇటాలియన్‌ మహాకవుల దివ్య మనో జ్ఞ (పణయము, (8) పరానుకవుల తేట 
దనము, (4) జర్మనుకవుల ఉదా తత, (5) పారశీకుల గులాదివానశ, (8) 
_పవంచ వాజ్మయనులోని సంపన్నత, (T పొకృతకవుల మాధుర్యము, 
(0) సంస్క్భత మహాకవుల సంపూర్ణతతో మేళవించి శిపళంకరుల రచనా విధా 
నముగా రూపు దాల్సినది. 


చిత మెమనగా, ఇంత బహుముఖపజ్ఞకు అవకాశము కలిగించిన ఆంగ్ర 
భాషలోని కవుల కావ్యములు కాని, వారు రచన చేయుచున్న తెలుగుభాషలోని 
కావ్యములు గాని వారి'పె ఎక్కు వ ముద వేయలేదు. 


ఆంగ్లక వులలో ఐరోవియా పండితులు రాబర్దు _బొనింగు- ఇటాలియను 
లయిన రజిటు _ ఆం ధకవులలో నన్నయ, పోతన, రామరాజ భూషణుడు 
ఆయన కిష్టులు. 


ఇంత విస్తారమైన శక్తికి అవకాశము కలుగుటకు విశేషమైన కారణము 
ఉన్నది. వారు సంస్కృత (పాకృత భాషలతో అభిమానింవి కృషి చెసిన రోజు 
లలో నిర్ణయ సాగర్మవెన్సువారు నిర్బష్టముగా చవుకగా ఆనేక కావ్యనాటకాలను 
(వచురించి యుండుట ; సామాన్యముగా ఆం|ధ పండితలోకము పేరులు కూడ 
వినియుండని అనక సంస్కృత కావ్యనాటక సట్టకాలను వారు దెప్పింది ఆక లి 
కొన్నవారివలె ప్రీతితో ఆబతో సమ/గముగా చదివి రుదిచూచి ఉండుట. రెండ 
వది; అప్పటికి (బిటిషువారి బంగారపు న్థాండర్దు (ఫీ పేడు నిలిచియుండుట 
చేత భరింపతగిన ధరలకు ఉత్తమమైన |గీకు లాటిన్‌ ఇటాలియన్‌ (ఫెంచి 
జర్మన్‌ స్పేనిష్‌ రష్యన్‌ వాజ్యయమే కాక, యూరపుఖండములోని (పనిద్ధశిల్బుల 
_పతిబింబములు చిత్రకారుల వర్ణచిత్రములు జీవితచరిత్రలు ఆంగ్లే యభాష ద్వారా 


నోరి నరసింహళా శ్రి 225 


కోరినవారికి లభ్య మయ్యేవి. శ్రీ శివళంకరులు ఆ అవకాశమును పూ రిగా ఉప 
యోగించుకొన్నారు. ఒక A.E.L.M. కాలేజి లైబరీలోనే అప్ప డెన్ని 
అమూల్య [గంథము లుండెడివో జ్ఞాపకము చేసికొన్నచో ఆశ్చర్యము కలుగును. 
డాలర్‌ బానినతనమువల్ల నేడు కలిగిన రేషనింగు సంసారములో అప్పుడు 
లేదు. 


ఏటికితోడు శ్రీ పోతుకుచ్చి శ్రీరామమూ_రిగారి వంటి మితులు సీమకు 
వెళ్ళి తిరిగి వచ్చే ప్పుడు అమూల్యము లైన (గంథాలు. చై నీస్‌ ఆరు, జాపనీన్‌ ఆర్టు, 
పర్షియన్‌ ఆర్టు, ఇండియన్‌ ఆర్థు ఇండోనిషియన్‌ ఆరుకు సంబంధించిన చిత 
వై భవము కౌనితెచ్చినారు. అవి శివశంక రులకు ఉపయోగించినవి. 

అవ్వి అన్నియు జ్ఞాపకము చేసికొంటేనే గాని శ్రీ శివళంకరుల 
సంస్కృతి వెభవము గోచరింపదు. 

ఈ కాలములో పడి పన్నెండు పద్యాలతో మహాకవులుగా చలామణీ 
ఆయేవారి రచననే మచ్చుగా ఉంచుకొని కవిత్వము ఇట్టుండవలె ననుకొనుట 
సర్వసాధారణ మైనది. మహాకవుల పద్ధతియ మరపునకు వచ్చినది. వాల్మీకిని, 
వ్యాసుని మర్యాదకొజకు పొగడుటయేకాని వారి రచనావిధానము నేటి సామాన్య 
కవులకు గాని, విమర్శకులకుగాని అవగాహన మగుటలేదు. 


నేటికాలములో కవితాళ క్రియే లేక కవులుగా, మహాకవులుగా చలామణి 
అవుటకు కొన్ని మాటలు, పద్ధతులు పట్ట వస్తువులు అమాయిక [ప్రజలలో |పచా 
రములు జరుగుచున్నవి. బుద్ధిమంతు అయినవారు వానిని పతిఘటించుటకు 
మోమోటపడుచున్నారు. వాచ్యముగా (1) జాతీయత, (2) రాష్ట్రాఫభిమానము, 
(క) తెలుగుదనము, (4) నుడికారము, (5) కుటిలగతి (6) మాధుర్య హీనత, 
(7) అనన్వయము, (ర) తరచుగా అవ్యుత్ప తి, (9) ఆనర్థక దీర్భ సమాస ఘట 
నము, (10) వెంటాడి సభలలో పద్యాలు పట్టిపట్టి చదివి వినిపించుట. ఇవి 
దుర దృష్టవశమున శివశంకరులకు సం|కమింపకుండుట శివశంకరులలో 
విశేషము. 


= 


శివశంకరులు ఈ విధముగా కవిత్వము ఉండవలెనని పద్య రచనకు 
ఉప్మకమింపరు. వస్తువునుబట్టి వారి కవితావాహిని ఉచితమార్గమున [పవహిం 
29 


226 సారస్వత వ్యాసములు 


చును. దివ్యలోచనములవంటి చిన్న కావ్యములో (ప్రతిపద్యము సానలు తీరిన 
జాతిరత్నమువలెనే భాసించును. కొన్ని కావ్యములు ము క్రకముల వలె అచ్చ 
కాంతిని వెదచల్లును, మరల తస్తమువంటి కావ్యములో లా 


“సలాం ఉసాద్‌ కాంతారాం జీ ! 
ఇలా వసా రెక్కుడ నుంచీ |! 
మియా తాన్‌ సేన్‌ మీ దో -స్తేగా 29 


అని క్రొత్త నడకతో, [కొత్తభాషతో ప్రారంభిస్తారు. మళ్ళీ పె [కార్కా 
అనే ఇటాలియన్‌ మహాపణయకవిని స్మరించి - 


“రను కోశముమీద, చేత (గంథముతోడ 
పోనెంతు నీలాగ పెతార్మా ! 
కలిసికొందము భావికాలాన భాషిత 
(పతిబంధకము లేక పెకార్కా {7 
-- అనగలుగుతారు. 
“ఆవధానులుగాది అల్లుడు "లో జంగంకథ పద్ధతిలో లా 


“అవధానులుగారి కూతు రందమ్ముల-రాజహంసి 
అ వుల్లం పేటలోన అంతటి చక్క-సిది లేదు” 


-- అనగలుగుతారు. 


ఏ విధానములో చూచినా పూరిగా చదివేవారికి ఒక (కొత అందము 
భాసిసుంది. అలతి ఆలతి పదముల కూర్చుతో మహార్థమును సాధించగలిగిన 
రచన శివళంకరులది. [వతభంగమ్ము, గురుశిష్యులు ఛిద్రఘటి, అ(గవీక ఇల్‌ 
కావ్యములలో తేలిక మాటలతో ఒక అద్భుతమైన మనోజ్జభా వమును పుట్టించ 
గలుగుతారు. హృదయేశ్యరిలో పవిత్ర |పేమగాథ బాధతో చి(తిస్తారు. వర 
పరీక్షలో అటువంటి |పేమికులే తండి కాఠిన్యమునకు బలి యౌట చి తిస్తారు. 
దుర్హయసింగు ఆ దుర్గమును ఎక్కుటకు అడుగడుగున ఎంత కష్ట పడినది చితి 
స్తారు. సద్వాక్యములో నాయికానాయకుల వివాహమునకు నిమి త్త కారణము 


నాయికకు విరాగభావము కలిగించుటకు భదంతుడు చేసిన (పయత్నమే 
అవుతుంది. 


నోరి నరసింహశాస్త్రి | 227 


కవి|పియ కవి పియ. పద్మావతీచరణ చారణ చ్మకవ రికూడా అంతే! 
సహ జయానపంధథీ (చండేదాను రామామణి) మజియొక కవిపియ. దీక్షిత 
దుహితకూడ మళియుక కవి|పియయే కాని దీక్షిత దుహిత కావున విషాదాం 
తము. యక్షరాతి యింకొక పద్ధతిలో నడిచినది. వకుళమాలిక హృదయేశ్వరి 
కథనే అపూర్వవిధానములో వకళమాలచేత అనిపిస్తారు. కొంత “రాబర్జు 
బౌనింగు" వద్ధతి (గగహించియుండ వచ్చు గాని ఇది స్వతంత్ర విధానము, 


పద్యాలు మధురముగా ఆన్వయసొలభ్యము కలిగి గాంభీర్యము వదలక 
బిగువు ఏమా[తము నడలక జౌచిత్యము పాటించుచు రామణీయకముతో శోభి 
ల్లుచు మహాకవుల కవితాసొరభములతో గుబాళించుచు సర్వతోముఖసుందర 
ముగా ఉంటవి, 


వె విధ్యము : ఖండకావ్యాలు, ము క్షకాలు, వాకోవాకములు, పద్య నాటి 
కలు, గీతినాటికలు, ( 06785 ) ఛందోగతులు, సమవృ్శత్తాలు, జాతులు, ఉప 
జాతులు, జాతీయచ్చందస్సులు, రగడలు వగయిరా - వరసలలోకూడా ఒక 
తాళముమీదనే కాక అనేక తాళములమీద నడు స్తవి శబ్బ పయోగమ.లు. 


నేడూ- నలభై ఏళ్లనాడూ 


ఆధునిక సాహిత్యము నేటికి నలభై ఏళ్ళ (కిందట సాహితి [పచురణతో 
సంపూర్ణ రూపం ధరించింది. ఖండకావ్యాలు, కథానికలు, నాటికలు - రసగుళిక 
లుగా ఉండడము నవ్యతకు (పధానలక్షణమని చెప్పడము సత్యదూరము 
కొచు, 


నలభై ఏళ్ళనాడు యువకులై ఉత్సాహాతిశయంతో రచనలు సాగిం 
చినవారిలో ఎక్కువ పతిభ కలవారిలో ఇద్దరు ముగ్గురు మ్మాతమే జీవ యా(త్ర 
విరమించినారు. కాని తక్కినవా రందరూ మన అదృష్టవిశేషముచేత సజీవుల 
రచనావ్యానంగము సాగిస్తున్నారు. వారికితోడు అప్పటికి వుట్టినవారు, పుట్టని 
వారు యువకులు పెద్ద లవుతూ రచనలు సాగిస్తున్నారు. సరికొత్త యువకులు 
చేరుతున్నారు. ఆనాటి ఉత్సాహమూ, నేటి రచనావి సృృతీ చూడగలిగిన మా 
బోంట్లకు ఎంతో తారతమ్యము కనబడుతున్నది. 


ఆనాడు కవులు _పాధాన్యం వహించారు. అజ్ఞాతమైన ఏదో వేదన పడి 
పడి కావ్యరచన చేసేవారు. ఇది |వాయవలె ననీ, ఇట్లా _వాయవలె ననీ వాసే 
వారు కారు. చిన్నతనమువల్పనూ, లోకానుభవమూ కావ్యానుభవమూ కొంత 
తక్కువ ఊన్నందువల్లనూ, వ్యుత్పత్తిలోపము మధ్య మధ్య కనిపించినా వారి 
కున్న (పతిభ మనోహరమైన తెర క ప్పేది. వారు (వాసేది ఖండకావ్య మైనా, 
కథానిక ఐనా, నాటిక ఐనా - మరే సారస్వతళాఖ దైనా - (పతిదానిలోనూ 


కవితాత్మ (ప్రస్ఫుట మయ్యేది. ఆ రచనలు హృదయంగమంగా ఉండి లోకో 
త్రర మైన ఆనందం కలిగించేవి, 


మరి నేడో? _ పేలవమైన వచనము కవిత్వము స్థాన మ్మాకమించింది. 
“ఏమి చెప్పినాడు ? ఎట్లా చెప్పినాడు ? ఏమి ఉపయోగము? - ఇవీ పాఠ 
కులు వేస్తున్న [పళ్నలు ఇప్పుడు. అందువల్ల నేడు సాహిత్యలోకాన్ని అక 
మించుకొన్నవారు, రచయితలు వారిలో గట్టివారికి మంచి తెలివితేట లున్నవి. 
అందువల్ల ఎట్టా [(వాయదలిచినా అట్టా (వాయగలరు. మనస్సును ఉ_త్రేజపర 
చేట్టు వాళ్ళు చేయగలరు. బాగా (వాసినప్పుడుకాని కాంతీంగా ఏకాంతంగా 


నోరి నరసింహశాస్త్రి 999 


చదువుకొని (ఆనందిద్దా) ఆస్వాదిద్ధా మంటే కావ్యరసముండదు. వీటిల్లో ఉండేవి 
షడసాలే-- పులుపో, కారమో, ఉప్ప చేదో, ఒగరో-ఎప్పుడ్జె నాతీపో! 


ఈ పేలవ వచనభావము నేటి రచయితలను ఆవేశించింది. నాటి కవులు 
కూడా నేటి రచయితల (ప్రభావానికి పయత్నపూర్వకంగానోో ఆ|పయత్నం 
గానో దాను లవుతున్నారు 


ఖండకావ్యాలు (వాసేవారు కొ త్ర నడకలో, కొత గుణింతాలో, ఆప 
శఖ్లాలో, అపస్వరాలో చమత్కార మనుకొంటున్నారు. “పెద్ద కావ్యాలు [వాసే 
వారి సతీ అటాగే ఉన్నది. 
అ య 
చిన్న కథలూ అట్లాగే ఉంటున్నవి కధలు పెద్ద పెద్దవై నవలలై 
ఆ విధంగానే మారిపోతున్నవి. నాటికలూ అట్లాగే ఉంటున్నవి. 


విమర్శకు లనేవారికి అభిమానమూ, ద్వెషమూ, పక్షపాశతమూ, ఆహం 
భావమూ మితిమీరిపోతున్న వి. కావ్యస్వరూపమే తెలియకుండ ఏదో ఏదో విస్త 
రంగా ఉపన్యసించేవారి కే తాత్కాలికాదరం లభిస్తున్నది. 


నేటి వాజ్మయ స్వరూపము పూ_ర్తిగా ఈ స్థితిలోకి దిగజారిపోలేదు 
ఆద్భష్టవళాన ! హృదయంగ మమైన కావ్యాలూ, కథలూ, నాటికలూ పెద్దలూ, 
పిన్నలూ నేటికి వాస్తూనే ఉన్నారు. కాని, వాటిని చదివి ఆనందించేవార్కూ ఆ 
ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టే విమర్శకులూ అంతకంతకు విరళ మవుతు 
న్నారు. అట్టివారు నిర్భయంగా, నిళ్శంకంగా తమ ఉత్తమమార్గము వదలక, 
సారస్వత ౧లో నిగా మకర్మయోగము అవలంబించే యోగీశ్వరుల మనే ఆత్మ 
తృప్తితో, ఉదాత్తకావ్యరచన సాగించవలసి ఉన్నది. వారిదే భవిష్యత్యా-లంలో 
పూజ్యస్థానము | 


వాజ్మయంలో 
అ [కవు ప్రఎశము 


౮0౨ 


ఒకరి స్వాధీనములో ఉన్న చరా స్తిని చెంబు, తప్పాల్కా చెప్పులు ఇటు 
వంటివి అతని స్వాధీనమలోనుంచి దురుష్తేళంతో కదిలిస్తే అది చోరీ అవు 
తుంది, అట్లాగే ఓికది స్వాధీనంలో ఉన్న స్థిరా స్తీలోకి ఇల్లు, స్థలము, పొలము 
అతని ఇష్టము లేకుండా (ప్రవేశిస్తే అ(క్రమప్రవేశము అవుతుంది. ఈ రెండూ 
పలీసువారు విచారించి పెట్టదగిన కేసులే, గాని పోలీనువారు చాలా చోరీ కేసులు 
పెడకారు, కాని, అనుభవంలో వారు పెట్టిన అ[కమప్రవేశము కేసు కనబడదు. 


ఈ పక్షపాతము ఒక్క పోలీనువారికే కాదు అక్రమ (ప్రవేశము కేసు 
ఎవరన్నా ఒకరు స్వంతంగా పెట్టకుంటే న్యాయమూ ర్తులుఖూడా అది సివిలు 
తగాదా ఉన్నదని తీసివేయడ మే సామాన్యముగాని శిక్ష వేయడము అరుదు. 
ముం దనలు కేసు ఫెలులోకి తీసుకోవడమే కష్టము. వకాలనామా వేసినవారి 
మొహమాటమువల్ల ఫైలులోకి తీసుకున్నా చివరకు నెగ్గదు. అది వారి లోపము 
కాదు. ఆకమ( పవేశము సామాన్యముగా ఒక్కసారిగా కాకుండా నెమ్మది నెమ్మ 
దిగా జరుగుతుంది. గట్టుమరమ్మ తు ఆను పేరుతో కాస్త సరికి అవతల వేస్తాడు. 
ఒక (వక్క మరికొంత గదుముతాడు. నరైరాయి కనబడకుండా జరిగి జరిగి 
కనవడకుండాపోతుంది. కొలిస్తే గొలుసులభేదాలు ఉంటవి. ఆ(క్రమ[వవేశము 
నిశ్చయముగా నిర్ధారణ చేయడము కష్టము. 


మరికొన్నిటిలో తనహక్కు స్థిరపరచుకోడానికి అక్రమంగా ఇంకొకరి 
స్వాధీనంలో ఉన్న ప్రదేశములో (పనేశిసాడు. కేసు పెట్టితే తీర్పులో అతనికి 
తన హక్కు సమర్థించుకోడానిక్షి (వ వేశించాడుకాని దురురేశము లేదని తీసీ 
వేస్తారు. 


నోరి నరసింహశాస్త్రి వల్లి | 


రాష్ట, కొలతలు ఉన్న పొలాలు స్థలాలు ఇళ్ళల్లో అకమ్మవ వేశము 
కేసుఐగతి ఇట్లా ఉంటే సరిహద్దులు నిర్థారణ చేయడము కష్టసాధ్య మయిన 
వాజ్మయరంగములో అక్రమృపవేశ మేమిటని ఎవరన్నా అడిగితే నాకు కోపము 
రాదు. మాబోటివారము ఈ శేసు నెగ్గడము కష్టమని ముందుగా చెప్పినా ఆశ 
వదలక మాకు బాకీ ఉండి బలవంతాన కేను తయారుచేయిస్తారు. అటువంటి 
ఛాందసులనే పసుతము అనుకరించ దలచినాను, 


మరొకటి ఉన్నది. [కిమినలు కోర్టులో అక్రమ వవేశము కేసులో ఊరికే 
పోయినా సివిలుకోర్టులలో ఆ అవస్థ లేదు. ,కిమినలు కోర్టువంటి కొందరు ఆల 
కించక పోయినా దూరద్భష్షికల కొద్దిమంది సహృదయులై నా ఉంటారని వారిని 
ఉ ఫైశించి ఈ ఫిర్యాదు (ప్రారంభిస్తున్నాను. 


అవ 


నా కిప్పటికి షుమారు ముప్పయి ఏండ్రనుండి వాజ్మయరంగమ' తో పరి 
చయ మున్నది. నాటి దానితో వరిచయము (పార ంభించి నస్పుడు సంఘసంస్క 
రలు వాజ్మయరంగములో పవేశించి ఉన్నారు. ఏ పత్రికలో చూచినా సంఘ 
సంస్కరణ కావలెనని (ప్రబోధించే పద్యాలూ, కావ్యాలూ నాటకాలూ, కొద్దిగా 
కథలూ కనపడేని. ఎవరి నోటివెంట విన్నా సంఘసంస్కరణ వాక్యాల వచ్చేవి. 
ఆ |వాసినవారిలో పండితులూ, కవులూ, పండితకవులూ, కవిపండితులూ 
ఉండేవారు. వారు మిక్కిలి ఆవేశముతో (వాసేవారు. సంఘ వరిస్థితులమీద 
కొంత అసహ్యము కలిగించేవారు. వారు (వాసిన (గంథాలు అనంత మైనవి. కాని 
వారిఉర్ధేశము సంఘ సంస్కరణ కాని వాజ్మయసృష్టీ కాదు. 

శ్రీ కందుకూరి వీరేశలింగము వారిలో |పముఖుడు, ఆయన [వాతలవల్ల 
సంఘములో ఎంతో సంచలనము కలిగినది, ఆయనకు శిష్యులూ, భక్తులూ ఎంతో 
మంది ఉన్నారు, వారు వారిరచనలన్నీ (శద్ధగా సేకరించి ఎన్నో సంపుటాలలో 
(పచురించినారు. ఎన్నో (గంథాలయాలు ఆ పు_సకాలు తెప్పించినవి. ఆయన 
పండితుడు, ఆవేశపూరితుడు, రచనలో సమర్థుడు, ఆయనను స్మరిస్తూ ఆయన 
వర్ధంతి ఉత్సవాలు నేటికీ పెద్దపట్టణాలలో తప్పకుండా చేస్తూ ఉంటారు. కాని 
ఆయనరచనల సంపుటాలు విప్పి చదివెవాస్ల మాతము బహు కొద్దిమంది. 


932 సారస్వత వ్యాసములు 


ముపృయివీళ్లు కాకముందే ఆయన।|వాతలను తెలుగుదేశము మరచిపోయింది. 


ఆయన తన (వాతలక౦టె గ గ్‌ స్పవాడు. కనుక ఆయననుమా[ తము తెలుగువారు 
తర్రరలో మరచిపో 


ఈ సంఘ సంస్కరణరో జులలో పుట్టిన సంస్క్రరణవాజ్మ యములో సజీ 
వముగా ఉన్నది కన్యాశుల్కము. కన్యాశుల్కము ఇప్పుడు ఎక్కడో తప్ప 
లేదు. కాని ఇప్పటికీ శ్రీ గురజాడ ఆప్పారావు “కన్యాళుల్కుము” పదర్శిస్త 
పండిత పామరు లానందిస్తారు. ఆయననాటక భాగాలమీద ఉన్న !శద్ధ మొ తము 
మీద లేదు. అందువల్ల ఆది పూర్తిగా పదర్శి"ో ర కి కట్టక పోవచ్చును. కాని 
ఏ కొన్ని భాగాలు కలిపి వేసినా ఆకర్షిస్తుంది. ఆయన కాలంలో సంభఘసంస,_ 
రణమీద (పజాదృష్టి ఉన్నందున ్రీఅప్పారావు ఆ వస్తువు తమకున్న వాజ్మయ 
దృష్టితో రచించినాడుకాబట్టి దానికి చలనము లెదు. 


ఏ 


1921 సం॥ పాంతమునుంచీ వాజ్మ యములో జాతీయత ఎక్కువగా 
[పవెశించ మొదలు పె పెట్టింది. దేశభ కిగీతాలు, జాతీయత ఉద్బోధించె కథలు, 
నాటికిలు పుట్టసాగినవి. పుక్కిటిపురాణా లెందుకు ? బానిసజాతికి కాస్యరసా 
స్వాదన మేమిటి ? బానిసజాతి బానిసకావ్యాలు కాని పుట్టించలేదు. నీ (పేమ 
గీతాలు ఎవరికి కావలె? ఈ విధమైన (పశ్నలు పతివారు వేయసాగినారు. 
స్వరాజ్య[పా ప్రి అయ్యేదాకా పుత్రజన్మ కూడా నిరోధించవలె నని కొన్నాస్ల 
_వబారము సాగింది. విజాతీయ పభుత్వముమీద అసహ్యము చెల రేగింది. 

ఐనప్పటికీ ముప్ఫయికొట్టకు లోపుగా ఉన్న జనాభా “పెరిగి పెరిగి నలభి 
కోట్టదాకా "పెరిగి పోయిండి జాతీయోజ్లీవముతోపాటు సారస్యతోబ్లీవము [పారం 
భించింది. సాహితీసమితి తెలుగువాజ్మ యరంగములో వెలుగు మొదలు పెట్టింది. 
అంత రాజకీయాందోశనమున కూడా కేవల వాజ్ముయము నిర్భయముగా అధి 
మానము చూపీ నిలువ గలిగింది. దేహము బానిస ఐనా ఆత్మ కానిస కాకుండా 


ఉంచుకోవచ్చునని సమితి చూపింది. సృష్టినిరోధము చేసే జాతి ఎనుగుజాతివలె 
మీణించిపో తుంది. 


జాతీయ పబోధము ఉ ద్రేశించి పుట్టిన రచనలు తాత్కాలికంగా ఉపయో 
గించనే లేదు. వాటి ఫలితముగానే 1060 సం॥లో ఎందరో ఏర కావ్యములు చెసి 


నోరి నరసింహశాస్త్రి 288 


నారు. కాని కేవలము జాతీయత ఆదర్శముగా పెట్టుకున్న రచనలు ఇప్పుడు 
స్మరించేవాప్ల కూడా లేరు. ఆ రచనలలో స్మరించదగినది నాబోటివారికి 
ఇప్పుడు స్పృహలోకి రావడంలేదు. సాహితీసమితిమా[త మే అప్పుడు చేసిన ట్రై 
ఇప్పటికీ కావ్యసృష్టి చేస్తున్నది. కొందరు సభ్యులు పరిణతి పొందినారు. మరి 
కొందరు చేరి పరిణతి పొందుతున్నారు. కాని వారందరికీ ఆదర్శము ఉ_తమ 
వాజ్మయ సృ. వారిలో జెయిళ్ళకు వెళ్ళినవారున్నారు. జెయిలు నరక మని 
ఉపన్యాసా లిచ్చినారు. కాని అవి కావ్యాలలోకి రాసీయలేదు. 


డ్‌ 


తెలుగుదేశంరో 1980 సం॥ (పాంతమునుండీ ఒక కొత్తశకి 'పవేశిం 
చింది. ఆడి 1910 పాంతమునుంచి నాజ్మయరంగంలో నివాసము ఏర్పరచుకో 
_ వలెనని ప్రయత్నిస్తున్నది అది విజాతీయ కృత్య పాక్చాత్యులు సృష్టి చేసిన 
యం(తములోనుంచి ఆ యంత్రమును వినాశనము చేయడానికి పుట్టిన భయంకర 
కృత్య ఇది. మన దేశమునకూడ ఈ చందభూతము (ప్రవేశము కలిగించు 
కున్నది. కనుక ఈ మవి కృత్య మన దేశములో కూడా అడుగుపెట్టింది. 


(ఈ వ్యాసము “ఢంకా” (ANnnUal) కె (బాయబడినట్టు 
(వాత (ప్రతిలో ఉన్నది, 


TAT సట మమా టా TA TATA 


నారస్వతంలో విప్టవము 


విష్ణవం అంటే గాభరా పడనక్క_రలేదు. విప్లవం అంటే అసలు ఆర్థము 
పెద్ద దాటు. విశేషమైన గంతు. రాజకీయరంగంలో విప్రవమంటి ఇటు |పభు 
త్వమువారు శిక్షిస్తారు. ఆటు కాంగెనువారుకూడా మూతి ముడుసారు. అపా 
యము లేకుండా విప్రవము చేయడానికి వీలున్నది ఒక్కా సారస్వతమె కాబట్టి 
మా మి|తులు చాలామంది సారస్వతంలో వివ్లవముకో సను (పయత్నిన స్తున్నారు. 


ఎట్లాగంటే ? మన మెవరినన్నా తిట్టదలచుకుం టే తేలికగా దేవుణ్ణి తిట్ట 
వచ్చు |! మా దీకితులుగాదు అన్నట్లు ఆ 


తురకను తిడితే తంతాడా ? 


పాపము దేవుణ్ణి తిడితే, తర్వాత ఏమోకాని ప్రస్తుతము మాతము తన్న 
డము లేదు. 


ఎవరినైనా ఎకిి_రించవలె నని మీకు బుద్ది పుట్టిందనుకోండి ! కులా 
లల్లో (బాహ్మణులను ఎక్కిరిస్తే తగాదా రాదు! వృత్తులలో మీ ప్పీడరులను 
వెక్కి రిస్తే ఇబ్బందిలేదు. చూడండి మన 500121 Pictures | (బాహ్మణులూ, 
ప్లీడర్ణే హాస్యాస్పదు లయినవాళ్లు | సారస్వతంలో అధికారం చలాయించే సంస్థ 
లేదు. ఆంగధసాహిత్యపరిషత్తువారు ఏమైనా శాననము చేస్తే మా నవ్యగా హత్య 
పరిషత్తు ఒప్పుకోదు. మాన వ్యసాహిత్య ౧ పరిషత్తుకు శాసనాలు పనికిరాను. 


వేళ శాసనము చేయటోలే మా సభ్యులే తి రుగుబాటు చేస్తారు. అందువల్ల న 
స్వతంలో విస్టవము నిరపాయ మైనది. 


సాహిత్యంలో విప్లవము చేయడము అపాయము లేకపోవడము ఒకటే 
కాదు. ఒక పాజిటివు (9051176) లాభముకూడా ఉన్నది. ఈ కాలంలో కవి 
అనే పేరు రావలెనంటే కొ త్రరకంగా (వాస్తున్నాడనే (పశీతి పడవలేె. సాహి 
త్యములో విప్లవము చేస్తున్నాడంటే ఉండే గౌరవము సల క్షణమైన కవితషము 


నోరి నరసింహళాన్రి 235 


చెపుతున్నాడంటేగాని రసవంత మైన కవిత్వము చెపుతున్నాడంటేకాని లేదు, 

కాబటి సారస్వతంలో వివ్లవకారుల మని చెప్పుకోవడమున్నూ కవిమిత్రులకు 
బి ౧ 

ఇప్పుడు సామాన్య మయింది. 


ఆయితే సారస్యతంలో ఎంత వఏిష్టవము ఆధునికులు నిజంగా చేస్తున్నారు? 


ఎంత చేయగలుగుతారు ? ఎంత సాధ్యమవుతుంది + ఆ విషయాలు మీ ఎదట 
ముచ్చటించ దలుచుకున్నాను. 


ఇప్పటికి షుమారు వంద సంవత్సరాలబట్టి పాళ్చాత్య 50182636 చేసిన 
కృషివల Physical Sciences చాలా వృద్ది యెనవి. అంటే విప్లవం వచ్చింది. 
౬ ౧m ర —ొ రా 
పాశ్చాత్యుల Psychology మానసిక శా స్ర్రములో రూడా Psycho-Analysis 
వచ్చిన తర్వాత ఒక విప్లవము వచ్చింది, ఇప్పుడు సము[దాలమీదనే కాకుండా 

ల 

గాలిలోకూడా పిష్టవాలు చేస్తున్నారు. ఇంకా Stratosphere లో కూడా విస్త 
వాలు చేసి (గ్రహాలను చేరుకోటానికి ఆశిస్తున్నారు. కొన్నాళ్ల కది సాధ్యమయితే 
కావచ్చును, 


ఈ విధంగా 5010006 లో జరిగిన విప్లవము చిితకళలలోను సంగీత 
ములోను సారస్వతములోను మా(తము ఎందుకు సాధ్యము కాదు? ఆ విధంగా 
విష్టనము చేయక ఈ పాతదారులే తొక్కుతూం టే అభివృద్ధి ఏముంటుంది ? అని 
మీ మ్మితుల ఉద్దేశము. 


ఇటువంటి విష్ణవము జరుపుదా మనుకోడానికి ఈ కాలంలో కొంత అను 
కూల మైన పరిస్థితులు ఉన్నవి. పూర్వము కవులు కావ్యాలు (వాస్తే అవి లోక 
ములో [ప్రచారంలో 'పెట్టవలెనం టే మహారాజులపద్దకో, రాజులవద్దకో వెళ్ళి 
ఆస్థానాల్లో మెప్పు పొందవలసివచ్చేది. శ్రీ తిరుపతివేంక టేశ్వరకవులు కూడా 
నానారాజ సందర్శనము చేసినారు. ఇప్పుడు కూడా మన అ[గ్రాసనాధిపతిగారి 
వంటి పభువులు కవులకు సన్మానాలు చేస్తున్నారు. 


అయితే నేటి కక్చ్వలు |1పధానంగా ఇటువంటి |పభువులమీద ఆధారపడి 
ఉండడం లేదు. అచ్చాఫీసులు (వబలమైనత ర్వాత (గంథాలు అచ్చువేసి పజల 
చెతులలో వదిలిపెట్టవలసి వస్తున్నది. ఈ కాలపుకవలను పోషిస్తే (పజాసామా 
న్యమే సోషించవలె, వాష్ట ఆదరించకపోతే ఉపవాసము చేయవలె. మునుపు 


286 సారసక్జిత వ్యాసములు 


కవులు మహారాజులను తృ ప్రేపరచడాగనికి పయత్ని స్తే ఇప్పుడు (పజాసామా 
న్యాన్ని రంజించడానికి (ప్రయత్ని ంచవలసింది. ఈ విధంగా పాఠకలోకంలో 
పెద్దమార్చు వచ్చింది. తల్ప(క్రిందులే అంది. 


మనుష్య మ్మాతుడై న |ప్రతివానికీ అభిమాన విషయాలు ఉంటవి. అందు 
వల్ప కొంత సంకుచితంగా ఉంటుంది బుద్ది. మహారాజులు విద్వాంను లయినప్ప 
టికి మానవసహజ మైన ఒక్‌ సంకుచిత బుద్ది ఉండేది. ఆ ఆభిమానాన్ని తృ _ప్రిపర 
చకపోతే ఆ మహారాజువద్ద ఆశ్రయము దొరకదు. వై షవమతాభిమానమున్న 
ఓక మహారాజును తృ పీ పరచవలెనంటే వై ష్షవవిరుద్ధ మైన (గంథము (వాస్తే 
లాభము లేదు. ఈ విధంగా ఏ మహారాజును ఆశయించబోయే కవి ఆ మహా 


రాజు అభిమాన విషయాలకు అనుకూలముగా ఉండే కావ్యాలు (వాయవలసి 
ఉండేది, 


ఇప్పుడు కవులను పోషించే మహారాజు సామాన్య[వజ. ఈ సామాన్య 
(పజల ఆదరణ పొందవలెనంటే సారస్వతంలో విప్లవము తీసుకొనిరావలె నని 
మా నవకవిమితుల వాదము. 


బంగారము మంచిచెడ్డలు తెలునుకోడానికి గిటురాయి ఉన్నది, ఆబ్హాగే 
సారస్వతములో మంచిచెడ్డలు తేల్చుకోడానికి గీటురాయి ఏమయినా ఉన్నదా ? 
ఉంచే అది ఏమిటి ? 


ఉత్తమ కవిత్వమును మహారాజులు ఆదరించినప్పుడు గీటురాయి మహా 
రాజులూ కాదు, (పజాసామాన్యము ఆదరించవలసిన ఈ రోజులలో పజా 
సామాన్యము* కాదు, సారస్వతానికి గీటురాయి సహృదయులు. ఎటువంటివారు 
సహృదయులో ఆంత శీఘముగా నిర్వచించే విషయముకాదు కాని సహృదయు 
లకు ఆనందము కలిగించినప్పుడే ఆది ఉత్తమ కావ్యకోటిలోకి చేరుతుంది. 


ఆపరితోషా ద్విదుషాం 
న సాధు మన్యే పయోగవిజ్ఞానమ్‌ 
హా 
బలవ దపి శిశీతానౌం 
ఆత్మ న్య|పత్యయం చేతః॥ 
- అన్నాడు మహోకని, 


నోరి సరసింహాశా స్రీ లిన? 


విద్వాంసు అనండి. సహృదయు లనండి - కవిత్వానికి ఈ నిక షోవలం 
మారేది కాదు. రాజాభిమానము కోసము పూర్వమూ, [పజాభిమానము కోసము 
ఇప్పుడూ కవులు రచనలో ఏ కొన్ని మార్పులో చేయక తప్పదు. అవి బాహ్య 
రూపంలో చెసే మార్చులేకాని నిజస్వరూపములో మార్పులు ఉత్తమ కవులు 
చేయరు. వారు తాత్కాలికముగా కావ్య[పచారము కోసము ఎవరిని ఆశయిం 
చినా తమ ఆత్మను అమ్ముకోరు. అట్లా అమ్ముకున్నవాడు కవి కాడు, కాబట్టి 
మానవ కవిమ్మితులు సారస్వతంలో పన్టవము తెస్తారంటే వేషములో విప్లవము 
తీనుకురాగలరే కాని ఆంతకంటె విశేషము తేళేరు దూరాలోచన ఉన్న ఆధుని 
కులు అంతకంటె ఎక్కుప విప్పవము తెస్తామని అనడం లేదు. 


కాని కొద్దిమంది ఆధునికులు మాత్రము అటువంటి విప్తవము తీసుకొని 
రాగలమనే అహంభావముతో ఉన్నారు, 


కావ్యవిషయములో మార్పులు, ఉపమాన వస్తువులలో మార్పులు, పొగ 
గొట్టపు భూంకార ధ్వని 5310600 acid ఇతర ఛందస్సులలో మార్పులు. 
కొంతమంది Mathemetical Signs — + — XxX — whole square 
పగయిరా తెస్తున్నారు; సంగీతపు గురులు కూడా తెస్తున్నారు. 


ఇవి అన్నీ సహృదయులను ఎంత ఆనంద పెట్టగలవో కాలమే 
తేల్చగలదు. 


గందధడదాదవనారి రొఠొనిగలు 


రథ హొత్యకు లోకములో. బసు (పొచీనమైనవే ఐనా చిన్న కథ 
ఇగటడీ కథాగికకు 10వ శతాబ్ద ఏలో సాహిత్య ప, కియలలో (పత్యేక ష్టానము 
వచ ఆది. అందులో రురు లో స వస్తపులోను షుంచి బిగువు ఎర్చర్ధ్గది. నౌట 
red, VTLS eb ఉగ సంబంద సువంటిదేి పూరంపుకథలరూ ఈ కథా 
గగన ఉగాది. ఇప్పుడిమ్వుడు మళ్ళీ కథానిక రుూడా కొంచెము కొంచమే 
wr కొ తండ రూర్చుకుంటున్నది, 


thé Mes 


శ్రీ గురఠణిడ ఆప్పారావు గత శతాబ్దం చివరిభాగంలోను, శః శతి'బ్లం 
సులి కూల? ట్‌ wh ఆలవరచుకొని రచనలు ఒరు, అప్పుడు 
టి ల్తెమాగ్గాలు ఆఅవమఅఆ6ంబించవటనస్‌ (పయత్మించే జెలుగురచయిత లి తక్కువ, 


ఖే ' ల న! స్‌ జ; లీ ళో 1 ళో లో » 
va అయిత్నం ఉనిన సొహాసిరులటో అగగగ్యాడు &) గురజాడ, 


౫ కాలలటో మన రచయిశలు తమ మ దృప్లి నీ కేవల కళొఖండోలు సృష్టిం 
నగిచిలనీద కంట సంఘ సంస్కారం చేని మనదేశాన్ని పో సత్య దేభాలతోపోటు 


ఆదు చీయింటబే ,పయల స్నందుద ఎర్కు పగా "పెట్టేవాడు. సంఘసంస్కర ణకు 
ప్‌, 


ఆప్పుడు దేశంలో టన్నిఉత్సడాలలో బోగంమేళములు ఆడించడమూ, చూడ 
రము పరిపాటి. చేశ్యాటోలత్య ము గూడా సర్వసా మాన్య ౦గా ఉండేది. బోగంచేళ 
వులు గకసీందేబాద ఆంటినావి్‌ (1011 nautch) సంస౫లుగా ఎర్చొడి (ప్రచారం 
చేసేవారు. ఆటువంటిబాళ్ళలీ ఒకడు గోపాలరావు. ఆ (ప్రబుద్ధుడు ఓక సాని 
వాట పినడాసికి రోజూ పళ్ళడం సాగించాడు. అనుకోకుండా దాని రూపానికి 
కుడ? ముగ్గుడ్తె ఆర్జ రా,తిదాకా ఇంటికి రావడం మానేశాడు. చివరకు ఓకనాటి 
రాతి ఇంటికి వచ్చేసరికి భార్య కనబడలేదు. ఖంగారుపడుతుండగా ఆమె 
పుట్టింటికి ఎశితున న్నట్టు గా (వాసిన ఉత్తరం చూచి సళ్చార్తాపపగ్డాడు, అంతలో 


ఇంత సేపూ నుంచంకింద దాగిఉన్న భార్య దర్శన మిస్తుంది. "దిద్దుబాటు" ఆనే 
కథలో కథ ఇది. 


గవును కరకంకణముల వహ 


గ 
౧౪౫ 


కి 


వామ 
న్‌ 
క 


“తలుపు తెరవబడ 


ఆరంభినుంది. 


రో 


వుతున; కథాసఎకల లక్షణాలు ఈక 


పెదద 
య 


ఈ కాలంలో 


లో ,పధా॥ 


4 


[వధానకథ రామగుండ మనే రా 
లకుః వచ్చిన తగాదా. 


డొ 
నా 


దీ 


దించడానికి ఆక 


ంపొ 


se 


ఆల్‌ 
ష 


Eh 
ఊడినా 


లవారగట రామధ 
న్‌ 


శయ్య తె 
(ప 


న్‌. 
లోను మ 


వటి 


౧ గ 
భాతభేరీలు సాగించాడు. 


240 సారస్వత వ్యాసములు 


బం చారు. శరభయ్య నంది కేశ్వరుని ఆవతారమని శైవు లంటే, మనవాళ్ళయ్య 
గరుడావతారమని వై ష్పవులలో [ప్రచార మవుతున్నది. 


ఇట్లా ఉండగా హైదరాబాదు వై పునుంచి కొందరు శివాచార్లు ఆ ఉరు 
వచ్చారు. ఆర్థరా। తివేళ వారు శంఖాలు జయఘంటలు డమామీలతో శివార్చన 
సాగిస్తూ ఉంటే జనాన్ని ఆకర్షించింది. ఒక్కాక్క నాయడ వైషవము వదలి 
ల a యూ టై 
విభూతి రుదాక్షలు ధరిసున్నారు. 


ము. 


వాష్ట వచ్చిన పదోరోజు రాతి శివాచార్లు అగ్నిగుండము తొక్కుతారని 
_పకటించేప్పటికి వైష్షవులలో అలజడి కలిగింది. [గామమునసబు రామినా 
యుడు, లక్షాధికారి సారథినాయుడు కూడా శైవమువైపు మొగ్గు చూపారు. ఆ 
రాతి [గామమునసబు తాగినకైపుతో మనవాళ్ళయ్యను గుండంలో దూకమని 
నిర్భంధించగా అతడు తప్పించుకొని ఆ పని రామాలయ ధర్మకర్త ఐన రంగా 
చార్యులుమీదికి నెట్టాడు. రంగాచార్యులు వృద్దుడు, సా_త్వికుడు. ఆంతవరకూ 
మతస్పర్థలలో కలిగించుకొన్నవాడుకాదు. ఐనప్పటికీ ఆయనను పిలిపించి [గామ 
మునసబు బలవంతాన గుండంలోకి తోయించడానికి సిద్ధపడుతున్నాడు. 


సరిగ్గా ఆ సమయంలో ఆచార్యులుగారి కోడలు నాంచారమ్య క్షత్తీ 
కాగడా పట్టుకొని వచ్చి మామగారిని తప్పించింది. అంతేకాదు ‘విష్ణువును వైప్ప 
వులు సా త్రి ఇకంగాన్కూ తురకలు తామసంగానూ ఆర్మిస్తా'రంటూ 'రామభక్తు 
డయిన దూదేకుల పీరుసాహెబ్‌ చేత గుండం తొక్కి సా' నని చెప్పి జనాన్ని 
ఒప్పించింది. 


ఆ రాత్రి శివాబార్యులు గుండము తొక్కి పోగానే “అల్లా- రాం” అంటూ 
పీరుసాయిబు పీరు పట్టుకొని గుండములో నడిచాడు. ఆతనివెంట సాతానులు 
కూడా గుండము తొక్కారు. ఆ తర్వాత ఆ పీరు (త్రికూలాకారంగా ఉన్నం 
దున శివపీరు ఆని శరభయ్యా, దానికి పంగనామాలు ఉన్నవి కాబట్టి విష్ణుపీరే 
అని మనవాళ్ళయ్య (పచారం సాగించారు. వాళ్ళభకో ? మనవాళ్ళయ్య గుండము 
తొక్కమంటే మొహం తప్పించినవాడై తే, మరి శరభయ్యో ? అత డా గుళ్ళో 
శివవిగహాన్ని పీకుకొనిపోయి ఒక తెల్లదొరకు రహస్యంగా అమ్మ జూపి పారి 
హోయినవాడు. 


నోరి నరసీంహశా స్రీ 241 


ఈ కథలో భాష అంతా వ్యావహారిక మే. పలుకుబడిలో సౌగను ఉన్నది. 
ఐనా అ[పయత్నంగా మధ్యమధ్య గాంథికంలో నికి పరుగెత్తుతుంటుంది. ఈ కథ 
శాయన్న భు క్రగారి డాబామీద గురువుగారయిన శాస్సు9ల గారికి, కథకుడూ 
మొదలయిన "తో డిశిమ్యలకూ కాయన్న చెప్పినది. కథ మొదటనూ మధ్య 
మధ్యనూ చిపరనూ (శ్రోతల వ్యాఖ్యానాలు కథాకథనానికి జీవము కలిగిస్తుంది. 
నాంచారమ్మప్యాత ఉత్తమంగా మనస్సుకు హత్తుకుంటుంది. 


తన ఉ త్రమత్వముతోనే కాకుండా తన చక్కదనముతో కూడా పాఠకు 
లను ఆక పేది మెటిల్లా అనే కథలోని మెటిల్తా పాత. ఆమె భర్తతో కాపురము 
చేసే ఇంటి సమీపాన లాడ్జిలో ఉండే విద్యార్థులంతా ఆమెవి పు స అందానికి 


ముగ్గుల చూస్తూ ఉండేవాళ్ళు. పెనిమిటి అనుమానంతో ఆమెను మహా ఒ ల్రిడి 
పెప్రేవాడు. అందువల్ల విద్యార్థు లతనికి “పులి"అని పేరు పెట్టారు. 


కథకు 'డొకనాడు వాళ్ళ ఇంటిముందునుంచి కాలేజికి వెపతూ గుమ్మ 
నలో ఉన్న మెటిల్దాను చూస్తున్నాడు, పులి అతన్ని లోపలికి పిలిచి “నా 
పెళ్ళాం వెపు చూస్తున్నావా %' అని అడిగాడు. 


“చూశాను” ఆన్నాడు కథకుడు. 


“అది కంటికి కనబడితే నీకు అందము. ఆవునా కాదా?” అని 
అడిగాడు పులి 


“అవును” అని జవాబు, 


“అయితే ఈ ముండను తీనుకుపో” అన్నాడు పులి. 


మెటిల్లా వంచిన ముఖము, (సవించిన కన్నీరు, ఆపుకొన్న నిట్టూర్పులు 
కథకునికి వ్యథ కలిగించినవి. తర్వాత కథకుడికి మెటిల్లా తమ వంట బ్రాహ్మ 
ణునిద్వారా ఒక ఉత్తరం పంపింది, 


“శల వంచుకొని మీరంతా మీ దారిన పోతే నేను బదుకుతాను. 
నా కాపురం బాగుపడుతుంది" -- అని దాసి సారాంశము, 
31 


248 సారస్వత వ్యాసములు 


ఆ ఉత్తరం చేత బుచ్చుకొని కథకుడు తన మ్వితునితో కలిసి వెళ్ళి 
పులితో మాట్లాడినాడు. దానితో పులికి భార్యమీద అనుమానం ఎగిరిపోయింది. 
మెటిల్లాకు చెర వదిలింది. 


వ్‌ 


“ వళక్రము--విమతము*” అనేది చారిత్రకమైన గాథ. (శ్రీకాకుళంలో దేవా 
లయము వడగొట్టి 'షేరమ్‌ ? మహమ్మదు పెద్ద మసీదు కట్టించిననాటిడి, ఈ 
కథలో సంభాషణ మాత్రము వ్యావహారికము. కథనము (గాంథికభాష, 


శ్రీ గురజాడ తెలుగుదేశములో కథానికా రచనకు నాంది నిర్వ ర్రించాడు. 
[ప్రాథమిక దశలో ఉండే చిన్న లోటుపాటులతోపాటు పరిణతదశలో ఉండే 
మెరుగులు కూడా ఈ కథలలో కనిపి స్తవి. 


ఆ|బహ్మ _స్రంబపర్యంతము సృష్టి స సమ సమూ కవితావస్తు యోగ్యమే. 
అఆడవిపూవు” తెనాలి నవకవి పెనుమరి వెంకటరత్నాన్ని ఆక కర్షించి తన 
చె 


“నేను కవి నయి (బతికియుండీన దినాల 
స్వప్నములు గంటి నొక వనచ్చాయలోన 
నొక్క వువునై న బాగుండునో యటంచు 
దాని ఫలలబ్దీ నేటి జన్మాన గంటి !" 


శ్రీ దువ్వూరి రామిరెడ్డిని “గతిక ** తన్మ యుజ్జి చేసింది, 
& ఓ wae. 1h న్యా 
(్ర్రి కవికొండల వెంక|టావు ఆలుచిప్ప బుద కావ్య మక్షినాడు, 


ఈ రీతిగా కావ్యవస్తువులు ఆనంత మైనప్పటికీ, కవులకు ఎందువల్పనో 
గాని కొన్నిటిమీద పక్షపాతము, ఇప్పుడు మనలో కొందరికి, ముసలితనము 
రావడమువల్లనో, “బాలనెరుపు'వల్దనో ఆది ఎంత రుచిగా లేకపోయినా *_పేమీ 
అనేది ఉన్నదే, ఆది కవులకు విశేషాభిమాన మున్నవస్తువు, కాకపోతే దాని 
స్వరూపము కాలాన్ని బట్టి మార్పు పౌందుతుంటుంది. కాని అసలు పోదు. 
వాల్మీకిమహర్షిని సీతారాముల పేమ ఆకర్షిస్తే, మహాకవిని పార్వతీపర మేశ్వరుల 
దాంపత్యము ఆక రైంచింది. మన చార్మితిక పరిశోధకులు విమర్శిస్తే అల్లసాని 
పెద్దన్న సోమయాగము చేయడానికి సంకల్పి సే సు విద్యావగరంలో ని జైనులు 
ఆ మేకపిల్లను ఎత్తుకొనిహోయినారని తేలుతుంది. ఆయనకు తీరని దేవ వేశ్యల 
మీది మోహంచేత మనుచర్నిత |పారంభించినాడు. వి|ప్రనా రాయణచరి[త (వాసిన 


కవిని ఈ లోకంలోని వారకాంతల విలాసాలే ఆకర్షిస్తే ఆందుకు (శ్రీమవోవిష్ణువు 
కూడా సహాయ మైనా 


ఇక ఈ కాలంలో చూడండి |! సామాన్యంగా నవకవ్వ్పలను, పరన్రీపేమ 
ఆక ర్లించినట్టుగా మరొకటి వారికి రుచించడం లేదు. “మాపసా” కథలు మన 


244 సారస్వత వ్యాసములు 


వాళ్ళ దృష్టిలో పడ్డప్పటినుంచీ ఇటువంటి కథలే |వాస్తున్నారు ఎక్కువగా ! 
పొరుగింటి వుల్లకూర రుచి ! టాల్‌స్టాయి వంటివాడికి కూడా ఉంది ఈ రుచి ! 
Resurrection, Anna Karinina ఇత్యాదులలో నాయికలు వ్యభిచారియులే! 
కాబట్టి మన మెంత వద్దన్నా శృంగారము ఏదో రూపంగా కవిత్వంలోకి వస్తూనే 
ఉంది. బహు (ప్రాచీనమైన అగ్ని పురాణములో వ్యానుడు ఆగ్ని దేవునిచేత ఏమని 
వించాడో విన్నారా ! 


“శృంగారీచెత్కవిః కావ్యే జాతం రసమయం జగతి” 
అంతటితో ఊరుకోలేదు వ్యాసతాత ! 
స చెత్స్క_వి ర్వీతరాగో నీరసే వ్య క్రమేవ తత్‌.” 


_ అట్టాగే యుద్ధ మొకటి! పాపము 1914 సం॥లో యూరపులో కవులంతా 
యుద్ధాలు అంత మొందించే యుద్ధం లోకి ఉత్సాహంతో దూకినారు. మళ్ళీ 19¢9 
సం॥లో అంతకంటె మహాఘార మైన సం[గామము ఆరంభించింది, ఇది ఎప్పుడు 
ఆంత మవుతుందో తోచకుండా ఉన్నది. పావము అహింస పరమధర్మముగా 
బోధించిన గౌతమ బుద్దుడు చనిపోయిన వెంటనే ఆ యనఅన్హు లకో నము ఏడుగురు 
రాజులమధ్య మహాయుద్ధము జరిగేందుకు సిద్ధమైంది. చీమనుకూడా హింసించని 

జైనులు పాపము ని|దలేవగనే ముదు మూడుసార్లు “ బహ్మక్షయము, |బహ్మ 
క్షయము, (బఐహ్మ క్షయము” ఆఅ జపిస్తారు, మన “పరో పాసకులు “శౌతస్మార్త 
నిత్య కర్యానుష్టాన నిరత కంటకాన్‌ భక్షయ భక్షయి అంటారు. కాబట్టి కవులకు 
పోట్టాటా యుద్ధము... వీరరసము మీద అభిమానము పోయేట్టు లేదు. 


కాకపోతే ఈ యున్దంలో కూడా కాస్త కాలాన్నిబట్టి మార్చు ఉంటుంది. 
మన పూర్వుకవులకు దేవదానవయుద్ధాలూ, రామరావణ యుద్ధాలూ, పాండవకొరవ 
యుద్ధాలూ ఇష్టమైతే గీక్‌ పురాణక వులకు వీరులయుద్ధాలు ఇష్టము. మన మధ్య 
కవులకు రాజప్పుత యుద్ధాలూ, పల్నాటి యుద్దమూ, బొబ్బిలి పోట్లాటా ఇష్ట 
మైతే యూరపులో మధ్యకవులకు మతయుద్ధాలు అభిమతా లై నవి. ఆధునికులలో 
యుద్ధకథలో తన కథ ఎక్కువ మేధతో కూర్చినవాడు నాకు తెలిసినంతవరకు 
And Quiet Flows the Don’ అనే నవల mననMikhoi Sholokhov! 
దానికి స్టాలిన్‌ బహుమానము వచ్చినదంటే సోవియట్‌రష్యాలో రస్నగహణ 
పాటవము ఎంత అద్భుతముగా ఉన్నదో మనవారికి తెలుస్తుంది. 


నోరి నరసింహశా శ్రి 915 


పోట్లాట ఎంత ఆస హ్యమైన వస్తువై నా, సంఘర్షణమీదనే మథనముమ్‌ీ 
దనే కావ్యజగత్తు ఆధారనడి ఉన్నదనడ ము అతిళశయో క్రీ కానేరదు. అదే సృష్షికి 
కూడా మూలము. హింస ఇష్టము లేనివారు అహింసా సమరము" సాగించవలె 
నంటారు. యుద్ధాలు ఇష్టములెని మార్కిస్టు 'క్లాను వారు చిత్రిస్తారు. సామానః? 
జనానికి యుద్ధమంటి ఎంత ఇష్ట మో తెలియడానికి ఈ యుద్ద ము [పారంభించిన 
తర్వాత పతికలకు అన్ముకము ఎంత పెరిగిందో కనుక్కుంటే స్పష్ట 
పడుతుంది 


(వేమా ఘరక్షణా--వీటితర్వాత కవులకు (ప్రియమైనది ఏమిటంటే, అచ్చ 
తెనుగులో అది 'ఏడుపు !' దొంగఏడువులు ఏడ్చే కవులు కొందరున్నా, నిజంగా 
ఏడ్చే కవులు అసలు లేకపోలేదు. ఈ ఏడుపు ఈ కాలపుకవులే కొ తగా అభాా 
సము చేరా రనుకోవడము మా, తము పొరపాటు ! ఆచికవికి శోకము. కోకముగా 
మారిందట. మధ్యకి వులలో భవభూతి కరుణ ఒక్క చే రసమన్నాడు. "ఇక్‌ మన 
తెలుగుదేశంలో సాహితీసమితి కవులు ఏడ్చిన ఏడు పుల (ప తిధ్వనులు ఇప్పుటి టికి 
అప్పుడప్పుడు వింటున్నాము. కవులు కొందరు ఆకలి అనీ, కరువు ఆఏ కొత్తగా 
పారంభించారు. (పేమ విఫలమైనా ఏడుపు తప్పదు. ఒక కవి “వెక్కి వెక్కి 
రోదింతును"ఆంటే మరొక కవి బెట్టుగా - 


““పొరుషోదంచితుడ నయ్యు బాలుపోల్కి 
రోదనము చేసినాను హృ ద్భేదక ముగ” 


అన్నాడు. యుద్దాంతమందు ఓడినవారు బహిరంగంగానూ, గెలిచినవారు 
అంతరంగ లోనూ వీడవక తప్పదు. కాబట్టి _పేమా, యుద్ధముతో పాటు ఏడుపు 
కూడా ముఖ్యమైన కావ్యవస్తువె | 


ఇంతటితో కావ్యవస్తువులు పూర్తి చేదామన్నా శ్రీ మొక్కపాటి, శ్రీముని 
మాణికా కలకు కోపము వస్తుంది, వారికో సమైనా పెవాటితోవాటు “నవుం” కల 
పకపోతే మాట దక్కదు. ఆయితే నవ్వులో ఒక విశేష మున్నది. మొత్తము 
మీద (పేమించే కవులూ పోట్లాడేవారూ, ఏడ్చేవారూ అమాయకులనే చెప్పవలె ! 
వాష్ట ఊ|దెకము కలిగిలే ఒళ్లు మరిచిపోతారు. వాళ్లందరికంచే ఈ హాస్యక వులు 
ఎక్కువ తెలివి గలవారు. వారు ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు, వాళ్ళకు (పేమ లేదు, 
పోట్టాడరు, ఏడవరు-- అందరి చూచి నవ్వుతారు. వారు తటస్థులు, 


248 సారస్వత వ్యాసములు 


ప్రధానమైన కావ్యవస్తువులు ఈ నాలుగే ! |పేమా, పోట్లాటా, ఏడుపూ, 
నవ్యూ- ఈ నాలుగింటినీ రెండుజంటలనికూడా చెప్పవచ్చును. పేమకు రెండవ 
ముఖము పోట్లాట! కరుణకు అవతలివైపు నవ్వు! వగలూ రాకీ లాంటివి ! 
రెండు జంటలు. కావ్యవస్తువులు ముందు అనంతంగా కనపడ్డా వాటిత త్రము 
పరిశీలిప్తే--త_త్త్వము వేదాంతపుమాట కనుక ఇష్టము లేఎపోతే - నవనవకవుల 
పరిభాషలో రాసాయనిక పరీక్ష చేస్తే (61021 Analysis) తేలిన (ప్రధాన 
పదార్థాలు (elements) రెండు జంటలు. కొద్ది రాసాయనిక పదార్థాలు ఈ భూత 
(పపంచంగా పరిణమిస్తుండగా ఈ నాలుగుపదార్థాలూ కావ్యజగత్తుగా పరిణ 
మించడములో ఆశ్చర్యము లేదు. 


శః రాసొయనికదృష్ట్యా కావ్యవస్తువులు ఇవే ఐనా స్థూలమైన సామాన్య 
దృష్టికి బహుగా భాసిస్తవి. రత్నాలు ఒక ఆభరణంలో పొదినితేనేగాని రాణిం 
చదవు ఆ వస్తువులు ఉరార్చేందుకు ఆధార భూతంగా ఉండే కథ ఏదో ఉంటుంది. 
పాళ్ళాత్యక శావిదులు దానిని 320% ground అంటారు. ఈ ఆధారభూతమైన 
కథాదులనే సామాన్యముగా కావ్యవస్తువు లంటారు. బాహ్యదృష్టికి అవే కావ్య 
వస్తువులుగా కనపడతవి. కనుక ఆవిధమమున వాడుక పండితులలో కూడా 
ఉన్నది 


ఈ నూలదృష్ట్యా కావ్యవస్తువు లనబడేవి ఆనేకములుగా ఉంటవి, 
ఒకొక్క. దేశములో ఒకొక్క వస్తువుకు ఆదరముంటుంది. అట్లాగే కాలాన్ని 


బట్టి కూడా ఒక్కాక్కరకమయిన వస్తువుమీద జనానికి అభిమానము మారుతూ 
ఉంటుంది. 


చూడండి ఒక ఉదాహరణము ! (పస్తుతము లోకాన్ని నంషోభపెట్టు 
తున్న మహాసం[గామము, జర్మనీవారినీ, జపానువారినీ నాశనము చేయడమే 
మన కర్తవ్య మని ఎన్నెన్ని కావ్యాలు పుట్టినవి ! ఈమధ్య ఊ(ద్రిక్తుడ శ్రీ వట్టి 
కొండ రంగయ్య ఆల్టకావ్యమాలలు (పచురించినాడు, 


ఒక ముస్టిములీగు కవి ఉన్నాడనుకోండి ! “మనకు పాకిస్థాన్‌ రానిది 
న్యాయము జరగదు”"అని దానికి దోహదము చేసే విధముగా హిందువు లెక్కువ 
ఉన్న రాష్ట్రాలలో మహమ్మదీయులు పడే బాధలు చితిన్తూ కావ్యాలు వాయ 
వచ్చును. 


నోరి నరసింహకా స్త్రీ బి47 


అదే విధంగా సామ్యవాదకవి ఉన్నాడు. C1258 8౯ వల్ల లోక మెట్టా 
తల్లకిందు లవుతున్నదో చితిన్తూ ౧౦౫౫900151 State వస్తే-- స్టట్‌ఆంటే వారికి 
ఇషము లేదేమో - ఏ విధంగా సమ సజనులూ బలిచ|క్రవ ర 'రాజ్యములో వలె 
ధ ధాన్యాదులతో నుఖపడతారో (పదర్శించవచ్చును. 

ఈ రీతిగా దేశకాల వై పరీత్యాలవల్ల స్థూలమైన సామాన్యకావ్యవ స్తువులు 
మారుతూ ఉంటవి. ఆయితే దేశకాలాలకు పైన వాటేకి అతీతమైన మరొక 
వ్యక్తి ఉన్నది. అది కవిది! ఆ కవి సర్వుస్వతం తుడు. కావ్యజగ త్తంకా దే 
కొలములతో పాటు వాడు నడి పించినట్టు నడుస్తుంది. వాడు ఆఅం(ధదేశమువాడై లే 
బంగాలీకథలు వాసానంటాడు. ఆమెరికా" కవయిత్రి Pearl Buck చైనా కథలు 
రాస్తున్నది. ఇంగ్లీషుకవి (బ్రౌనింగు ఐరోపాఖండ మంత టికీ నంబంధించిన వస్తు 
వులు తీసుకున్నాడు. మన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ న్నీగో కథ ఒకటి 
ఎంతో మధురంగా (వ్రాసినాడు ! ఎన్నాళ్ళనాడో అందులో చదివిన కాంగోనది 
పాటలు చెవులలో మోగుతుంటవి. 


షము 
లు 
న 


ఆదేవిధముగా కాలము. నేటికాలము. కవి తన ఆల్రిమానము కొద్దీ 
నేటి కాలానికి సంబంధించనవి [(వాయవచ్చును. భవిష్యత్తులో రాబోయే 
“యుటోపియాలు” సృష్టించవచ్చును, పూర్వయుగాలలోకి పోయి అందులో 
తాత్కాలికముగా సంచరించ వచ్చును. ఆందు కతనికి సర్వస్వాతంత్యమున్నది. 
విశ్వసా హిత్య మంతా దీనికి ఉదాహరణలతో నిండి ఉన్నది. 


[పతకొాలమూ ఒకొక్క కొత్త కావ్యవసువును (పసాదిస్తూ ఉంటుంది. 
(ఇంది రిపల్యూషను యూరపుకు Freedom, Equality and Fraternity 1” 
పసాదించింది, 1919 లో రషాః రినల్యూషను తర్వాత సోవి యటు సిద్దాంతాలు 
యువకలోకాన్ని ఆకర్షిస్తున్నవి. ఆ ఉత్సాహముతో కవులూ కథకులూ కావ్యాలు 
(వాస్తున్నారు. 

అయితే ఏ కాలానికి ఆభిమాన మయ్యే వస్తువు ఎదో అది తీనుకోవడ 
ముతో కవిత్వము తన అపధి చేరుకోదు, సామాన్యలోకానికి అభిమాన మున్న 
వస్తువే తీసుకోవలె ననే విధి కవులకు లేదు. ఈ స్థూలకావ్యవస్తువులు దేశకాలా 
లనుబట్టి వ్యభిచరిస్తవి. అయితే స్థిరమైన కావ్యవస్తువులు శృంగారము, ఏరము, 
కరుణ, హాస్యము-ఇవే! వీటిని కవి ఎట్టా నిర్వహించాడో ఆదే కావ్యరస రాసా 
యనిక పరీక్షకులు చూడవలసినది ! 


£48 సారస్వత వ్యాసములు 


“పొడుసాము, చీలుస్తాము" అనగానే. వీరరసము ఉట్టివడదు. డాను 
కింగాటు పీరమువలె అది హాస్యాస్పదము కావచ్చును. [| పేయసికీ, [వణయానికీ 
జురు 
ఆన్ని భాషలలో ఉన్న పర్యాయపదాలు వాడినంతమాతముచేత శృంగారము 
కాదు. కొతగా పెనిమిటిపోయిన స్రీ ఏడుపుమాటలన్నీ వాస్త కరుణ పుట్టదు. 


ఆసందర్భపు (వాతలు హాస్యము కాదు. 


దేశకాలములతో మారుతూ ఉండే సూలమైన కావ్యవస్తువులే కవులు 
(గహించవలెననే (భాంతి ఈ కాలములో పెరిగిపోతున్నది. ముఖ్యముగా రాజ 
కీయములందు విశేషాభిమాన మున్నవాప్ల వాజ్మయములోకి అకమ్మపవేశము 
(Criminal Trespass) చేస్తున్న ందువల్ల ఈ కాలములో ఈగతి పట్టుతున్నది. 


“ఇది కళకు సంబంధించిన పవ్మితమైన దేవాలయము. ఇందులోకి 
నీ నీరసమైన పదాలు పెట్టి ఆపవితము చేయబోకు”-- ఈ తాత్పర్యము 
కల మాటలు ఎవరో మహాన భావు డన్నవి జ్ఞాపకము వస్తున్నవి, 


కపి తాను |గహించిన కావ్యవస్తుపును నిర్వహించడ ములో వైదగ్గ్యము, 
(పతిభ చూపినాడో లేదో సాహిత్య[పియు లై నవారు విమర్శించవలె కావ్యవస్తు 
[గహణములో తమకున్న స్యాతం|త్ర్యమను పడమటిగాలికి భయపడి వదులుకో 
కుండా ఉండడానికి కవులు అవుతున్న వారిని ఉద్చోధించనీయండి ! 


౨ఎర్మన హారివంశములోని 
గా వుజీవనము 
హరివంశములో కథాభాగములో మూలమునే అనుసరించినా, 


చాలా స్వాతంత్యము తీసుకొన్నాడు. (పల్లెలోని గోపాలకుల 
తము వరించడములో తాను తన కాలంలో చూచిన (గామజీవితము (వతి 


చ అ ౬ 
ts ఇర 
గన్‌ 
చ 
7 
Co ర్మ eA 


GG 

౦ 

ర్‌ 
యు 
లి 
ల 
లో 


గుండ్రక మై [ప్రక్కన 'గుద్దూకులోను చెనలువాడ మొదలయిన పరిస 
రాలలోను చూచిన జీఎతాన్ని యమునాతీరములోని (వెపల్రెకు సమకూర్చినాడు. 
నదీతీరయూ, ఆడవి సామీపష్యమూ రెంటికీ సఘానధర్మాలు. ఎట్జన తాను 
చూసిన మనుషులనూ, వారి వెషభాషలనూ, ఆచార న్యవహారాలనూ, కష్షనుథా 
లనూ వర్ణించాడు. ఏ మారుమూల ఊళ్ళలోనో ఇప్పజికీ ఆ లక్షణాలు తెలుగు 
దేశంలో చూచాయగా కనిపి _స్హవి. 


ఎట్జన మనలను పాటబండిమీద నందరవశోదలతోను, కృష్ణశిశువుతోను 
తెల్లవారుజామున |వేపల్లెమందకు మధురనుండి చేరుస్తాడు. 
పురిటిపాపని దొట్టెలో బొందుగాగ 
బెట్టి మోపించుకొని తాను వియ సతియును 
మేటి గుజ్జుల గట్టన పాటబండి 
ఎక్కి శ్నీఘంబ మందకు నేగె నెలమి. 
ఈ పాటబండి (పస్తావన మళ్ళీ మళ్ళీ వస్తుంది. 


అప్పడు (వేపలైె ఎట్లా ఉన్నది ? కాళిందీతటము, పుష్పపలవంతమైన 

తరుషండములు, గట్టి ముళ్ళకంపలు తీర్చిన దొడ్డు, వేకువనే పోకు మేసి వచ్చి 

నెమరువేయుచున్న ఆవులు,ఎదురుగా దూడల హుంకారములు ఒకదాని నొకటి 

దాటిపోవు బాల వత్సముల సంచారమ.లు, రంకెలు వెయుచున్న పాద మిగిలి 
32 


250 సారస్వత వ్యాసములు 


కర ౩క్కిన మెడలు వలుద మూపురములు వెడద వీవులు, తోరపు గంగడోళ్లు 
కల ఆబోతులు, ఆల నోవినురుగూ, పెయ్యల రేణమూ, పొలకుండల మనులూ 
తమకు ఆలంకారములు కాగా, ఉరు దాళ్లు తలలకూ, తలుగులు మొలలకు చుట్టు 
కొని దూడలను ఏర్పరించు గోపకుల్కు వల్రియలు వేసి కోడెలను వట్టి చెంచి 
వశపరచువారు, చూడు గొలుప్పలు వాదోళ్ల ముకుబంతులు మొదలగు సాధన 
ములతో తెగులు గొంటులకు చికిత్స చేయువారు, దూదలను పొదుగులను ముట్ట 
నీయకపోగా, పిష్ట పెట్టి మందులు చల్లి, చేప్పు కలిగించువారు, కావడిమోపుచే 
కాయలు కాచి వంగిన మూపట్పలు, చెన్న లంటుటచే వాసన వేయు చుంచుతలల 
వారు పశువుల కొమ్ముల తొకులకు అడవికంపల రాయిడీకి దొంగల ఫోబ్రవ ౬న 
గాయముల్రై కరకెక్కిన శరీరములు ఎల్జిన ర్స్‌ళల కన్నులు కలవారు గోప ఖలు. 


మజి గోవభామలో ! చిఒమూరు ఇ త్తడి కడి యములు కంచుటుంగర ములు 
కల చేతులతో కడవల మూతులు పట్టకొసి చి చిరుచెమటజతో నదినుండి నీకు 
తెచ్చువారు, కాంచన కంకణ రుజరుుః త్క్యాదంబులతోను కంఠ సూ: తవలనం 
బులతోను మృదుగీత మాధుర మతి" డుగా దధిమథనము చేయు బాలికలు 
నేయి పెరుగు వికయించువార్యు ఇళ్ళలో స్‌ు చల్లువారు, నిశ వులను సమా 


శ్ర్యాసీ ంచువారు, పిల్లలకు సేవకులకు ఆన్న ములు సెట్టు పెద్దమ్మలు. 


కుటీర కవాటములు కొ తగడ్డితో కప్పి ఉన్ని. డాచిముందర శకట 
ములు, శకటముల దగ్గర మంచెలు ఉన్నవి. 


నేయి కాగుచున్న నుగంధము వా 
చూత్కారములు వినవస్తున్నవి. 


తంల ఆటో ర వాస యొ 
గ్టపించి ఉన్నది. కాగుచున్న వాల 


ఊరిపెద్దలు ఎదురు వచ్చి, నందుని అభినందించినారు. వృద్ధ గోపికలు 


వారియింటికి వచ్చి పుత్రుని? కని వచ్చిన యశోదకు నవసూతికా మంగళము 
చేసినారు, 


శకటము క్రింద [పక్క మీద యగోదదగ్గర పడుకొన్న కృష్ణునికి పూతన 
పుపా లీయబోయి చచ్చినది. దాని కేకకు ఊరంతా లెచి వచ్చారు, నందుడు 
భార కాగు ఆజా [గ త్తకు మందలించాడు, యశోద జవాబు వినండి ; 


నోరి నరసింహశాస్త్రి - 25! 


“కడుపు నిండగ జన్నిచ్చి కొడుకు నిద 
వోవ, దీవియ మండంగ్క, (వద్ద దువోవు 
నంత దాక మేలొ, నియుండి యలసి క Er 
కింత మూసితి నాలస్య మేది యిందు ? 


నందుడు ఆనందముతో బాలు నెతుకొని ఆవుపేడ కలసిన భూధూళితో 

ర ఇాతిలక ము పెట్టినాడు. 
ఇల ఇ ల్‌: ణా 
తర్వాత గర్గుడు వచ్చి : | 
రావకృష్ణులకు జాతకర్మ నామకరణములు చేయగా నందగోపుడు 
> 4 బ్బ “bers y దా శ లం లేని 8 నే 

_(బాహ్మణులకు పస్రములు కట్టబెట్టి చుట్లాలంద రికి బట్టలు పెట్టి గి వులను 
పూజించి, గోవాట మలంకరించినాడు, 


ముత్తైదువలు “యశోద గొడ్డు వీగి చక్కని కొడుకును కన్నది" అని 
పొగడినారు. 

మళ్ళీ ద శకటము[కిందనె వ ముంచముమీద కృష్లుని నిద పుచ్చి యశోద 
స్నానానికి ఏటికి పోయివచ్చినది. ఈలోపులోనే ఆ శకటాన్ని అవేశించిన శక 
టాసురుల్ణి కృష్ణుడు తన్ని వికలము చేసినాడు. యకోడ వచ్చి చూచి గాభరా 
వడి పిల్లవానికి పాలిస్తూ” నీతండి వచ్చి కోవంతో నన్నెన్నెన్నిమాట లంటాడో 
గదా!" అని అనుకొంటూ ఉండగానే నందగోపుడు రానే వచ్చినాడు. ఎట్లు! 

కొంచెము నెరిసిన జుట్టుతో, చెట్టకే కేసరముల ధూళితో, ఆవుల డెక్కల 
దుమ్ముతో కలిసిన చెమట గల ముఖముతో, కట్టిన వెంగావికాసెతో, చేతిలో 
గట్టక కణుపులున్న కల్లతో వచ్చాడు. భగ్న మెన శక టమును చూచి గాభరాపడి 
తల్పివద్ద బాలుణ్ణి చూచి గుండె నిమురుకొంటూ భార్య నడిగినాడు. 


“శకటము ఇట్టా ఐనడేమి ? ఆబోతులు చెలరేగినవా ? పెద్దగాలిపాటు 
వచ్చినదా ? నిజము చెప్పు 1” 


యశోద గద్గదకంఠముతో “తప్పు నాదే. సిల్రవాడు నిదహోతూ ఉంటే 
ఏరు దగ్గరేగదా ఆని స్నానానికి వెళ్ళి వచ్చేలోపల ఈ పని జరిగండి' ఆని 
క్షమాపణ కోరుకొన్నది, 


25 2 సారస్వత వ్యాసములు 


నంద కుకోడలు కొడుకును ముద్దాడి భూరజంబు పుచ్చిపిడచి తూ. పొడి 
చిరి. అంటే థూ ధూ ఆన్నారు నందుడు మళ్ళీ శకటమును సంఘటితము 
చేయించినాడు, 

కృష్ణుడు "పెరుగుతూ సర్వసామాన్యమైన ముద్దులు చేసున్నాడు. మువ్వలు 
గంటలు [మోగుచుండగా ముందటి కూకటి రావిరెకతో ఆడుతున్నాడు. తల్లి 
కొడుకుకు కడుపునకు పెట్టి మూతిజిడ్దు ముఖానికి ఒంటికి చమిరి చెక్సి_క్ళు 
నిమిరి, “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం _ ఏనుగులు తిన్న వెలక్కాయలు జీర్ణం” 
మొదలై న తెలుగు కాబరమం, తము చెబుతున్నది. 


బాలకృమడు పెరుగుతూ అల్లరిచేసున్నా డు, తోడిబాలకులను ఒక్కొ క్‌ు 
| ta లా — 
అటలోను ఓడించి ఒకరితర్వాత ఒకరివైన ఎక్కి సవారి చేస్తున్నాడు. అందరి 
జుట్టు కలిపి ముడివేసి కో యని గోల చేస్తున్నాడు. 


వెన్నలు పాలు పెరుగు నేయి ఇళ్ల మీద బడి దొంగిలించి తోడిబాలురకు 
చూరవిడుసున్నాడు. 


గోపికలు యకోడతో కృష్ణుని అల్లరినిగూర్చి ఫిర్యాదుచే సే సందర్భంలో 
అప్పుడు వాడే పనిముట్లూ, దాచుకొనే చోట్లూ, చేసుకొనే పిండివంటలూ తెలియ 


ఒకతె ఓవరితో గొందిదిక్కున పెద్ద భాండములలో నేయి దాచగా 
తాళము పడగొట్టినాడు. (బొట్టులేకుండా (త్రాగివేశాడు.) కంకొకతె తన 

మనసు పడగా పాలు పిండి ఫలకండము వెన్న కలిపి అట్లుగా వండి 
నాలుగైదు దొంతులు పెట్టుకొన్నది. (అన్నీ తనివేశాడు.) 
ఆ మాటి చెబితే నమ్మక మగడు తన్ను విడిచిపెడతాడో చంపుఠాదో 
అని గోల పెట్టినది. 

ఇంకొక తె యవనవిండి పంచదార కలిపి మూల దాచి పెట్టింది. (కృష్ణుడు 
ఆంతా తిన్నాడు.) 

వాళ్ళు వచ్చి చెప్పే తీరుకూడా ఎట్జిన తనకాల౦ంలో [గా మీణ స్త్రీల పోట్లా 
టలు చూది విని వర్జించినట్టు కనబడుతుంది. ఒకతె అందరికంటె ముందు వచ్చి 
చెప్పినది. ఇంకొకతె అందరినీ [తోసుకొంటూ వచ్చింది. ఇంకొక గోపిక 


నోరి నరసింహ కాన్తి 25లి 


నర్హించు విధంబున చేతులు చాచుచు చెపి ఎనది. వాళ్ళ మాటలూ తీట్లూ కూడా 
సౌగనుగా వర్ణించాడు ఎల్జిన, “ని వేనమ్మా , మహాముద్నలకొడుకును కన్నావు - 


కుటిలవు, పిల్లవాణ్ణి ఊరిమీద విడిచి పెట్టినావు = నీ కొడుకేమెనా రాక్షసుడేమో! 
- వాడి క డుపులో దయ్యా లున్నా వేమో !~ ఈ పల్లెకు చిచ్చు పెట్టి మా పశువు 
లతో ఎక, గ్రాడకన్నా సోయి ఎట్లాగో పొట్ట హోస్తుకుంటాము ! -నీవూ నీ ముద్దుల 
కొడుకూ సుఖంగా ఉండండమ్మా |” 


ఆ మరునాడు యశోద కొడుకును శకటము దగరఉన్న బలువైన రోటికి 
కట్టివేసింది. ఆత డా కట్టివేసిన రోటిని లాక్కుంటూ పోయి ఆ మందగవని 
సమీపంలో ఉన్న జమిలి మద్దు ౨ రాతనులను కూల్చినా * అ రోజులలో 
పల్లిలకుకూడా చుటూ కూరమృగాలనుండీ దొంగలవల్హ్పగుండీ రక్షణకి. కట్టల 
తోనో, కంపలతోనోఆవరణలూ, వాటికి గవనులూ ఉండేవని ఊహించవలె ! 


కృష్ణునికి ఏడేళ్ల వచ్చినవి. తోడిబాలురతో రామకృష్ణులు దూడలను 
కాయుటకు చేరువపొలాలకు వెళ్లుతున్నారు. చిన్న కూకట్టతో చేతులలో చల్లి 
చిక్కములు సెలగోలలు పూని, కాళ్లకు కి రుచెప్పులు తొడిగి, కరిగోచులు 
పెట్టుకొని పోతున్నారు. తోడేళ్ళను తోలుతున్నారు. వేడుకగా పాడుతూ కేకలు 
వేస్తున్నారు. చెట్లు ప్రాకుతున్నారు. తేనెతెక్టైలు రేపి తేనెలు (తాగుతున్నారు. 


వానతో 


గోపకులకు ఆ (పదేశము నివాసయోగ్యముగా లేదు. మందలు గొణు 
జెక్కి.నవి. మేపుడుచోటు (త్రొక్కుడువడ్డది. మడువులు బురదలై నవి. దూరము 
సోతేగాని పూరి కంస గడ్డి ద దారుకుటలేదు. ఐనా ఉన్నచోటు వదలలేక మకు, న 
పట్ట కొన్నాళ్ల కదలలేదు. అంతలో సింహాలు, తోడేస్ల్య వరాహాలు చెలరేగినవి. 
ఒకనాడు నీళ్ళలో దిగిన తరిపిపెయ్యను, ఇంకొకరోజు పాలకావజ్లు తెచ్చే 
మందవాండను, ఇంకొకరోజు పోకు మేసే పాడియావును, ఇంకోనాడు ఆటో 
తును గొ,రెలను మెకాలు మేసినవి. గోపకులు ఆలోచించి “ఈ పొరే కదలవలె, 
ఇక ఇక్కడ ఒక్కాదినము, ఒక్కముపూ ర్త రము. ఒక్క గడియ నిలువరాో 
దని గోవర్గనపర్వతమున్న బృందావన భూమికి పయాణమైనారు,. ఊరంతా 
వలస పోతున్నది. 


554 సార సంత వ్యాసమ ల్‌ 


ఎటన తన కొలంబో కష్టాలు పడలేక ఊళ్ళక, ఊళ వడి లిపోయిన వారిని 
ఎందరినో చూబి ఉంటాడు. పయాణసు హడావుడి సాగి పెద్రిం 


బండ్ల మెట్టింపుల మైన బరువు లెక్కించుట, కావళ్ళళో నేతిపనటు లుంచుట 

(క్‌ త్ర గోనెలలో బియ్య ములు, వివరివడ్డు, వట్టలు, చాపలు, మంచములు,దామె 
నలు, పల్లి తాష్ట, తలుగులు, కొడవళ్లు, కత్తులు, సూడు (గొడుప్పలు, వాదోళ్ళు 
మొదలయిన వ వనిముట్లు భదపరచుట జరిగినది. ముదుసళ్ళను, ఆడవారిని, 
మందు కదిలించిరి. బలము గలవారు పశువులతో ముందు సాగి 

నారు. ఆ వెనుక బండూ, బండజాడలో 'పజలూ నడుస్తున్నారు. తరుణ తరుణీ 
oe) CN అస్య 

జనములు మేలము లాడు 


కంపమాప్పులను 


నుచున్నారు, 
0 


జా 
కుంటివారిని, గుడ్డివారిని తగినవారు కావలిగా ఉండి నడిపిస్తున్నారు. 


బృందావనము చేరి ఉచితమైన ప్రదేశాలు నిర్లేశించుకొన్నారు. ఆమడ 


a 


పరపున ఆర్థచం|దాకృతిగా శకటములను విడిచి వాటిమధ్య అందరూ 


“గుడిసెలు నన్నియున్‌ ఘన ని 

కుంజము విండులు గాగ జొచ్చియున్‌ 
బెడ గగు జొంపము ల్లలిగ్‌ 

పేర్చిన (మాకుల[కింద మంజియల్‌ 
గడక యెలర్చ దొడ్రకును 

(గంపలు వై చియు నొక్క. నాటికే 
సడరగ (బాతకాపు లయి 

రక్కడ గోపకుటుంబు లందరున్‌.” 0? 


ఇక్కడికి వచ్చినా వారి ఊరిపేరు [వేపల్లెగానే ఉన్నది. పుష్కలంగా 
సీగ్రూ పదార్థాలూ లభ్య మైనవి. ఆవులు ఏటేటా ఏపుగా ఈనుచున్న వి. (కేపులు 
వర్టిల్లినవి,. వృషభవ్యాపారము చక్కగా సాగుతున్నది. కృష్ణునికి పదమూ డెప్ల 
నిండినవి. 


వసంతము పోయి ఎండాకాల మారంభ్రించినది. 


జపే 


నరసింహశాన్ని 
చ్‌ ది సర ణంవాశా స్త్రీ లివ్‌ 


గోపికలు పాటలపుష్పాలతో సీమంతము లలంకరెంచు కొంటున్నారు, 
గాలిలో వల్టికాగంధము నిండినది. మడుగులలో నీష్ట ఇంకుతున్న వి. వడగాలి 


పాగినది. కార్చిచ్చులు వ్యాపించినవి. ఎండమావులు ఎదురై నవి, 
ఎండలు ముదిరిగకొలదీ పకుకోట్‌కి ఉపనర్గములు పుట్టినవి. 


“వడకుచు రోమకోటి నిలువం 
బడి మెనులు దూల గన్నులం 
దుడుగకి బొష్పముల్‌ వడియు 
చుండ తలల్‌ దిగవైచి నోర డే 
గుడు దొలుగంగ నెంతయును 
(గుప్పు ఖురంబులు (దిప్పి పుర్వులుం 
గడుపున గార దద్దయును 


కం 


గారీయ దొందే [వజంబునం బనుల్‌. 


“సరిడెతిప్పు కపువావురు గడుపులు 
హడరు దిక్కు యనగ నడరె మరియు 
తెవుళు లెవ్వియేని దవిలె .... .... “ 


వయోవృద్దుల మం తౌషధములు నిషృల మ్రైనఏ. యమునాతీర కానన 
ములలో (పాణులన్నీ మృగ పక్షి నర్చాదులు సూచ్ము జంతువులతో సహా మృత 
కల్పము లయినవి, వ్యాధులు గోపగులకుకూడ వ్యావించినవి. కొందరు జ్వర 
పడిరి. కొందరికి రోముకూవములనుండి నెత్తురు కారి చీములు కట్టినవి. దంత 
ములు జీర్ణమైనవి. ఎముకలు చిదికినవి. కంఠము, నాలుక, పెదవులు, చెవు 
లలో పొక్కులు లేవగా ఒక్కడైనను “తావ దడవలేక తలచీర ఎరుగక 


యార్తు లెరి,”' గోవమందిరముళలు కుసష్టమర్గంధమయము అయినవి. 
యళోదానందుబు రోహిణికూడా రోగార్తు అయిర్తి, 
బణరామ కృష్ణులు కొందరు గోపకులతోను, కొన్ని గోవులతోను [కోశము 


దూరము పోగా వారందరు రోగనిర్కు కు అయిరి. అందరి సృద్యలవలెన నంద 
గోపుడు మా(త్రము, 


256 సారస్వత వ్యాసములు 


హ్‌ జుట్టంపు జనులును ఎందు వోదు 
మిచ్చటనె యుండగా నేమి వచ్చెనేని 
ఆనుభవింతము గా కని చనక నిలిచె -- 


విదేహదేశ మునుండి వచ్చిన వృద్దగోపుని సలహా అందరికి నచ్చినది. 
“మనము పశువులను ఆ(శ్రయింది (బతుకుతున్నాము. పశుపతిని ఆరాధిస్తా 
ఈ ఉపష్మడవము శాంతిస్తుంది.” 


శివభ క్రి మంత తంత జ్ఞానము గల (బాహ్మ్యజులను వెలివీంచి శివ 
పూజ చేయించినారు. ఉపవాసాలు, కుండాలు, మండలాలు ఆధివాసాలు, 
అభిషేకాలు, ఆవునేతి దీపాలు, నైవేద్యాలు, జపాలు సాగినవి. “కొందరు 
(భూవిషేపంబుల గకీవివర్రంబుల చరణ తాళశంబుల హ_స్టవిన్యాసంబుఅ 
నతి మనోహరం బగు భకా $ వేళవ ర్తనంబు ప్రవర్తించి [పదతీణ పణామా 
దలు చేసిరి.” 

వారిపూజ ఫలించినది. ఒక మహాద్విజుడు భూతావేశముతో మహాపాపము 
చేసి దేవోద్భీతితో పాడుచు కలోరముగా వర్తించి ఉపషదవశాంతికి ఊవాయము 
చెప్పినాడు. కాలకవి అనె రాక్షసుడు వెలగచెట్టుగా పుట్టినాడు. వాని భార్యలూ, 
పిల్లలూ, పరివారమూ నిషవృక్షాలుగా, గోవులుగా, ఆడవి వృషభములుగా పుట్టి 
నారు. ఆ విషవాసనల వల్ల ఈ ఉస దవము వచ్చినది. 


|బాహ్మణులకు శంకరునకు నమస్కరించి శివాలయమునకు |[పడకిణించి 
సింహనాదములు చేస్తూ కత్తులు గుదియలు గొర్పండ్డు మొదలయిన సాధనాలతో 
బయలుదేరినారు. దుస్సహమైన సెనుకంపుతో కటువైన ఎదురుగాలి వీచినది, 
పోయి చూడగా ఆ వెలగ చెట్టుకాయలు 'పెద్దకుండ లంతటివి. దానిసి, చుటూ 
ఉన్న విషవృశాలను నరికివేసి శగలబెట్టినారు. ఆడవి వృషభములను చంపి 
వేసినారు. |వేపల్డై రోగార్తి విముక్త యైనది. గోపకులు యమునలో జలక్రీడ 
లాడినారు. 


విదేహ దేశముళో యళోదతమ్ము డైన కుంభకుని ఇంటిలో ఏడుగురు 
రాక్షసులు వృషభములుగా పుట్టి ఊ ట్ర గగ్గోలు చేస్తున్నారు. బలముగల 


గోపకులు -- 


నోరి నర సింహళ స్త్రి 5! 


"తల్లియలు వెచి విసివి యోదములు (తవ్వి 
తవ్వి వేసరి యురు లొగ్గి తగిలి నవియ 
దోలి యోటరి పోనీక దొడ్డి నాగి 
పొౌడ్రువ నొడువను నలసత పొంది యోడి.” 

ఏమీ చేయలేక పోయినారు, 

ప్షడు పోయి వాణిని చంపి నీలను సపెండ్రాడినాడు. 
కాళియమర్దన ముట్ట ట్రములో [గామాలకు మధ్యమధ్య కలిగే సర్పబాధ 

వరిత మయినది, గర్జభవెష షధారి యిన ధెనుకుని నంహారములో, అడవిలో నుండీ 

ఆడిఏ గాడిదలు వచ్చి .గామాలమీద పడి చేసే అలజడి తెలుస్తుంది. అక్కడనే 

(గ్రామీణులకు తాడిచెట్లు, తాటిపండ్రూ ఎంత ఇష్టమో కనబడుతుంది. 


“ కమపాకంబున కెంపుతోడి నలుసె 
కన్‌ మిక్కుటంబై న గం 
ధము దీక్కు.ర్‌ నురఫీకరింప రస మం 
తర్గామి యయ్యున్‌ వెలిం 
గమియంగారుచు” నున్నట్టున్నవి. 


(పలంబసంహారము సందర్భములో హరిణ్యక్రీడనము ఆనే ఆట వర్ణింప 
బడ్డది. గోపాలకులు రెండు జుట్టు ఐనారు. ఇటువారు, ఆటువారు జింకల వతె 
ఎగురుచు భాండిరవటము గురిగా పోవలె. గెలిచినవారిని ఓడినవారు తమమెడల 
మైన ఎక్కించుకొని గురిదాకా మోయవలె! 


శరత్కాలము వచ్చినది. 

“పిదుకకొలది కాక పెయ్యలు దనిపె వే 

పళ్పిప పసు చేపి పాలు గురియ 

నడరి హాల వెల్లి” యెనది. 
ఆచార[పకారము నందాదులు ఇం|దోత్సవము చేయదలపెట్టి పల్లెలో 
చాటింపు చేయించినారు. విని కృష్ణుడు అడ్డుపడ్డాడు. ఎవరి వృ త్తినిబట్టి 
వారికి దేవత. మనకు కానలు, కొండలు, పశువులు దేవతలు. కాని ఇం_దుడు 
కాడు. 


33) 


268 సారన్వత వ్యాసములు 


గోవర్ధనపూజ చేతాము అని ఒప్పించినాడు. జాతర సాగినది. గోపికా 
గోపకులు పూలమాలలు ధరించారు. పాయసము, అపూపాలు, మోదకాలు, 
అన్నాలు, మాంసాలు, మధువులు, ఆజ్యాలు, పాలు పెరుగుల కావళ్ళతో, 
బండ్లతో, వాద్యాలతో బయలుదేరినారు. గోవర్ధనపూజ చేసి వశువులకొ'మ్ములకు 
రంగులువేసి మెడలలో చిరుగ జైల పేరులు కట్టి, తలలకు వనలతలు చుట్ట, 


ఇప్పుడు కోటప్పకొండవద్ద వలెనే కేకలు వేయుచు _ గిర్మిపదక్షిణము చేయించి 
నారు. 


ఇం|దునికి కోపము వచ్చినది. ఆకాలవర్షం కురిసినది. (ఇక్కడ) అకాల 
వర్షచిహ్నాలూ (వర్షబాధా) వర్ణించినాడు ఎజ్జిన. 


ఈశాన్యదిక్కున వేకువనే కోలమెరుపులు మెరసినవి. గాలి తీవమైనది. 


నీరెండతో ఉబ్బ ఎక్కువయినది. ఇం|దధనుస్సులు నిడుదగా నీడకాట్ల కనబడి 
౧ 


నవి. అకాశములో ఆగడపలు తోచినవి. పిన్నబిడ్డలు పింపిళ్ళు గూసిరి. జనుల 
పాదములు సిమసిమ లాడినవి. గడ్జిచెట్టు చీడ పల్టినవి. కొండలమీద వెలి 
మొగులు కప్పినది. 


[ఆవి | చూచి వృద్ధులు భయపడ్డట్టుగానే ఏడురోజులు ఏకధారగా 
వర్షము కురిసినది. గోవులు వర్షధారలకు తడిసి, నలుదెసలం బరచి వేయ 
వాయువునం గోరవోయి యొండొంటి చాటున కొదింగి కన్నులు మోడ్చి కడ 
రెప్పలు నీళ్లు గారన్‌ తలలు డిగవెచి, నెమరు లుడిగి, నిలువుజాలుండిి, ఊండి 
కాళ్లు వడక, 'సెరణ తప్పి, రొంపి వొరల | దెళ్ళచున్నవిం పథుపాలుడు గుడి 
సెలు కూలిబండ్లు తూలి, శిథిలపడి, పాకాది|కియ లుడిగి దోహనంబులు విడిచి 
కొందలంబు నొందిరి. 


కెశి సంహారములో అడ విగుజ్జముల బాధ వర్ణింపబడినది. 


కంసరాజు తనకు ఏటా గోపకులు చెల్లించవలసిన పన్నుతో రామకృష్ట 
లను రమ్మని, తెచ్చుటకు -- 


ఆరకూరుని పంపినాడు. ఆతడు వచ్చినపుడు వెన్నెలలో మెరిసే గోవు 
లతో చేపల పాలసమ్నుద్రమును పురుడించుచున్నదట ! 
0౧ 


నోరి నరసింహా స్త్రి 259 


రామకృష్ణులు మధురానగరము బేరి పట్టణము చూడని గామీణుల వలెనే 
వాడవాడల చూడబోయినారు. ఆయుధశాలలో [పవెళించి, రక్షకులను అడిగి 
“కంసరాజు ధనుస్సు ఏడి? అని చూచి, కృషుడు ఎక్కు పెట్టి లాగి విరిచాడు. 
ణ (a) 
ఆ పెద్ద ధ్వనికి పరివారము దిమ్మెరవోయి చూస్తూ పట్టుకొనే లోవలనే తాను 
గానివాడునుంబోలె సందడిలోన నురిగిపోయినాడు. 


“కటుకంబంటు విరుచు నుగంపు గజము 
లట్ట లవ్వియు విరిచి యయ్యక్క_జుండు 
పవనచందంబు గతి పట్టువడక తూలి 


పోయె తోడియాతడు రామభూపసింహ j 


అని రక్షకులు రాజుతో మొర వెట్టకున్నారు. 


కవితాల త్య వం 


6౨ 


ఉద్వేగము నేడు జగత్తుకు _పధానలగ్యముగా కనిపిస్తున్నది. అదె కవి 
త్వానికి కూడా లక్ష్యమనే [భాంతి లోకములో ఇప్పుడు (పబలినది. కాబట్టి ఈ 
విచారణ ఆవశ్యక మైనది. 


(గహము పూనిన వానికి చుట్టూ నలుగురూ చేరినకొద్దీ ఆవేశము పెరిగి 
పోతుంది. అట్టివాడు అరిచి ఆరిచి చివరకు నిస్సత్తువతో పడిపోతాడు. 


శాంతి లేనివారు ఎందరో మద పానము అభ్యాసము చేసుకుంటారు. 
వారికి తాగినకొద్దీ మరింత తాగవలెననే తృష్ట పెరిగిపోతుంది. తాగితాగి అసభ్య 
సంభాషణలు చేసిచేసి తుదకు సీర సస్థితిలో వారు నేలకు వాలిపోతారు. 


ల 


మరికొందరు ఐశ్వర్యమదముతో విర్రవీగి అంధులై లోకులను కొల్లగొప 
కొంతకాలానికి తామే దరిదు లవుతారు. 


తామస శకులను ఏదోవిధముగా తమ వశము చేసుకొని దేవాదులనుకూడ 
జయించి, ముల్గ్లోకములనూ చీకాకుపరచి బాధపెట్టి, చివర కా తామసశళ క్తి కే 
వకుల పరస్పరము కలహించుకొని మృతులయిన నుందోపసుందులను ప్వరాణ 


ములలోనే కాక పత్యక్షముగా కూడా ఈ లోకములో చూస్తూ ఉన్నాము. 


ఉద్వేగ ము, ఉ తేజము, ఉద్యోధము, ఆవేగము, ఆవేశము ఆ ఇతారది 
పదాలతో నేటి విమర్శకులు వ్యవహరిస్తున్న భావము కలిగించడమే నిజముగా 


క వితాలక్ష్యమా ఆనే ఆకాంక్ష కలుగుతున్నది. 


సంగీతమువలెనే కవిత్వము కూడా సర్యతోముఖమైన శక్తి కల మహో 
సాధనము. ని।దపుచ్చడానికి లాలిపాటలూ, నిద్రలేపడానికి మేలుకొలుపులూ 
పాడడము మన మందరము ఎరుగుదుము. తాగినవారు లల్లాయిప దాలు పాడు 
తారు. వీర భటులు వీరగీతాల లయకు ఆనుకూలంగా అడుగులువెస్తూ ముందుకు 


నోరి నరసింహశాస్త్రి లి | 


సాగిపోతారు కాముకులను మోహింపజేయడానికి నటులు కామోద్రీపనమైన పదా 
లతో నటిస్తారు. పనిపాటులు చేనుకునేవారు వారి వారి వృతులకు సంబంధించిన 
పాటలు పాడుతూ పనులు చేసుకుంటారు. వాటి అన్నిటిలో సంగీతము, క విత్యము 
మిళితమై ఉన్నవి. ఇన్ని విధాలుగా సంగీతమూ, కపత్వమూ, ఉపయోగపడు 
తున్నా వొటి రెండిటి లక్ష్యమూ పైన ఉదాహరించిన వాటిలో ఒకటిగాని, కొన్ని 
గాని, అన్నీ గాని అని చెప్పవచ్చునా? 


టం 
[ద wn 


వుల(పవృత్తి అనేక విధాలుగా ఉన్నది. కొందరికి జీవితావధి ధన 
సంపాదనము. మరికొందరి లత*ము నుఖభోజనము, ఇంకా కొందరికి అభంగ 
మెన నిద. ఎప్పుడు చూచినా పోట్లాడే వాఫైన్నారు. ఒక్క క్షణమెనా ఒక సల 
- 7 ౧ యా థి 

ములో కాలు నిలవక అనుక్షణమూ తిరుగాడేవా రున్నారు. ఆయా మానవుల 
జీపతలక్ష్యములు ఆవి ఆవి అని చెప్పితే చెప్పవచ్చునుగాని మానవజీవితానికి 


లక్ష్యము అహార నిద మెధథునాదు లనదము సమంజసము కాదు గదా! 
నా వా 


అదే విధముగా కవిత్య్వముకూడా. వినియోగపదే కార్యాలనుబట్టి కవికా 
లక్ష్యము నిర్ణయించ రాదు. ఉ_తమ మానవుల ఆవ త్రినిబట్టె మానవ జీవిత 
లక్ష్యము నిర్ణయించిన లై, ఉత్తమ కవిత్వమునుబట్రే కి వితాలష్యిము--క ఏత్వాద 

60 ల టి య లీ లు 

ర్శము--నిర్జ యించుకోవలె నసడము న్యాయమే. అయితే అడి తరచుగా మరచిపో 
తున్న సాహత్యవిమర్శకులు _పబలుతున్న -దుపలన ఆ విషయమిక్కడ (సత్యే 
కముగా (పస్తావించవలసి వచ్చినది. కఏిత్వమం టే ఈ సమాలోచనలో సాహిత్య 
కాఖ లన్నింటికీ ఉపలకవ్షణముగ్గా (గహిస్తున్నాము. 


పాశ్చాత్య దేశాలతో మన దేశానికి సంపర్కము క లిగినప్పటినుంచీ, కవి 
త్వము ఆవేశము కలిగించవలె- ఆవేశము కలిగించవపననే భావము ఉదయించి 
నానాటికీ వృద్ది అవుతున్నది. మన [పవృ తికి అనుకూలంగానే మన ఆదర్శాలు 
కల్పించుకుంటాము. అయితే ఇది మనకు ఉపాదేయమా, కాదా! ఉహెదేయమైతే 
ఎంతవరకు * మన సాహిత్యవేత్తలకు ఇది విరుద్ధమా ? ఐతే ఎవరిమతము 
మనము అంగీకరించదగినది? 


n=) 


ఈ విషయాలు మనము విచారించేముందు పాశ్చాత్యుల సాహిత్యాదర్శా 
లకు మూలసూ త్రభూతమైన దేదో దానిని కొంత తెలుసుకుందాము, 


962 సారస్వత వ్యాసములు 


పాళ్చాత్యుల సాహిత్యళాస్తా?నికి మూలపురుషుడు “అరిస్టాటిలు.' ఇతడు 
(గీసుదేశీ యుడు ; అలెగ్జాండరుకు ఉపాధ్యాయుడు ఆయన గీకుభాషలో (వొసిన 
సాహిత్యళాస్త్ర్ర (గంథానికి ““పైరర్సటిక్సు” అనే పేరుతో ఇంగ్రీమలో తిర్దుమాలు 
లభి స్తవి. ఆ తర్గుమాలవర్ణి నునకు కావ్యలక్షణమునుగూర్చి తెలిసే ముఖ్య విష 
యము లివి. 


సాహిత్యశాఖలో ఉ తమమైనవి “ఎపిక్‌ ” అనేది, “" టాజెడీ” అనేది. ఆ 
రెంటిలో కూడా (ట్రాజెడీ _శేష్టతర మైనది. అట్టా అనడానికి ఆయన చక్కని 
కారణాలు కూడా చెప్పినాడు. “టాజెడి''అంటే విషాదాంతనాటక మనే భావము 
లోకములో వ్యాపించి ఉన్నది. కాని ఆ ఆర్థములో అరిస్టాటిలు [పయోగించ 
లేదు, కనుక “(ట్రాజెడీ” అనే పదమే ఉపయోగిస్తున్నాము. 


ఉత్తమోత్తమ మైన ఈ |టాజెడీ అనేదాని (పయోజనమేమి ? టాజెడ్తీ 
చదివినందువలన కాని, _పదర్శనము చూచినందువల్లగాని ఆ పాఠక (పేషకుల 
ఆంతరంగములలోని భయాచిభావాలు (రసాలు న [ప్రకోపించి బయటికి వెళ్ళ 
గొట్టబడత వి -- ఇదీ అరిస్టాటిలు చెప్పినదాని సారాంశము. 


అరిస్టాటిలు మాటలు మన సొంతమాటలలో వివరించుకుంటే, దేవోనికి 
వాంతీ, భేదీ కలిగించే మందులవలె ఈ|టాజెడీలు ఆంతరంగానికి పనిచేసి ఉపక 
ది సవని ఆయన ఉదేశమని తేలుతుంది. 


పాశ్చాత్య సాహిత్యళాస్తాినికి బుషితుల్యు డయిన అరిస్థా టిలు మత 
మిది! ఈ మతమే పాళ్ళాత్య సాహిత్యసరు లందరూ ఆంగీకరించినా రసడము 
న్యాయము కాదు. కాని, ఇప్పటికి కొద్దికాలము కిందివరజూ ఆ అరిస్టాటిలు 
(గ్రంథమే వారి సిద్ధాంతాలకన్ని టికీ పాతిపదికగా ఉన్నదనడానికి ఏ మాత్రమూ 
సందేహము లేదు. 


ళ్‌ 


సరేకాని, ఆంతరంగానికి ఈ వాంతిభేదులవల్ల కలిగే ప్రయోజసమేమిటి? 
దేహానికి వాటివల్ల స్వాస్థ్యము కలిగినర్తే ఈ ఉత్తమోత్తమమైన సాహిత్యమువల్ల 
కూడా అంతరంగానికి ఒక సామరస్యము వంటిది కలుగుతుంది. దానివల్ల భయా 
దులకు ఉపశాంతి కలుగుతుంది. ఆయితే ఆది ఎటువంటిది ? 


నోరి నరసింహశాస్త్రి 268 


ఎక్కువ పరుగెత్తినవానికి బడలికవల్ల కాళ్ళాడక ఆగిపోతవి. తీవ 
ముగా జ్వరము వచ్చి మితిమించిపోతే శక్తి ఉడిగిన తర్వాత దేహానికి శ్రైత్యము 
వస్తుంది. దుఃఖ మతిశయించి ఏడ్వగా ఏడ్వగా చివరకు మూర్చ వస్తుంది. మితి 
మీరి తాగినవానికి నిద్ర వస్తుంది. 


అరిస్టాటిలు మతము (పకారము ఉత్తమ సాహిత్యలక్ష్యము మృత్యు ముఖ 
ముగా పాఠకులను నడిపించే తామసశక్తులను ప్రకోపింపజేయడమే నని ఆలో 
చించిన వారికి ద్శోతక మవుతుంది. సూలదృష్టితో చూచినప్పుడు ఆయన 
చెప్పిన లక్ష్యముకూడా శాంతివలెనే గోచరిస్తుంది కాని సూక్మద్భష్టి పనరింప 
దే-స్టే అది శాంతి కాదు - (శాంతి అని విశద మవుతుంది. ఆది నిద - అది 
తం|ద - అది కుథ - అది తృష = ఆది జర - అది రుజ - అది సాక్షాత్తుగా 
మృత్యువే ! 


ఆ 
ఇప్పటి మన నవనాగరకులు తరచుగా తాము చడివిన వు సకాల (ప్రభా 
వము అనెక విధాలుగా చెప్పుకోవడము వింటూ ఉంటాము. 


“ఈ పుస్తకము నన్ను బహు కదిలించివేసింది"ఆంటారు ఒకరు. 


“ఈ పుస్తకము చదివితే నాకు ఆవేశము పట్టలేకుండా పెరిగిపోయింది" 
అంటారు ఇంకొకరు. 


““ఇందులో పృాతలు నన్ను రాతింబగళ్ళూ మనస్సులో పూనినట్లు విడవ 
కుండా ఉంటున్నారు'' ఆంటారు మరొకరు. 


“ఇది మొదలు పెట్టినదగ్గరనుంచీ పూర్తి చేసేదాకా నా కింకేపని సాగ 
లదు” అంటారు ఒక్కాక్కురు. 

“అంత దూరపు (పయాణములోనూ ఈ (గంథముతో నాకు కాలక్షేప 
మయింది” ఆనేవారూ ఉన్నారు. 


- ఈ మొదలై న విధంగా ఆ యా పు సకాల మహత్యాలు స్తుతి 
చేస్తారు. 


264 సారస్వత వ్యాసములు 


కొని ఎందువల్చనో గాని “ఇది రమ్యంగా ఉన్నది." 
౧ 
“ఇది మనోహరంగా ఉన్నది.” “ది ఆనందం కలిగించింది.” 
“ఇందులో పదాలు ఆమృత (స్రావము వలె చక్కిలిగింత కలిగిస్తున్నవి " 
--ఇత్యాదిక మైన మాటలు కరువై పోయినవి. 


దీనినిబట్టి చూసే, మన నాగరకుల సాహిత్య[పస-చములో పాళ్చాత్యుల 
తామస వాతావరణము ఎంతవరకు ఆవరించిందో మనకు కొంత బోధపడుతుంది; 
మన సాహిత్య వ్యయానికి ఎంత విష మెక్కి నదో కొంత తెలుస్తుంది. 


ఈ పాఠకుల రుచిభేదాన్ని బట్టి కావ్యనిర్మాతల (పయత్న ముకూడా మాడి 
పోతున్నది. రోగులు అపథ్య మైన వస్తువులమీదికి కోరిక (పనరించడము సహ 
జమె! సాహిత్యభిషక్కులు కూడా వారి కోరిక పకారము పథ్యమే నిర్ణయించ 
వచ్చునా? అటువంటి వైద్యులు రోగులకు కాత్కాలికముగా (ప్రియులు కావ 
చ్చును, కాని -? వారు వై దుష్టలేనా అసలు! 


2 


మరలు నడిపేందుకు ఇంజనులు కావలెనంటే తెల్ల వారి దేశాలకు (వాసి 
తెప్పించుకుంటున్నాము. మనకు లేసివస్తువులు తప్పక ఇతరులవద్దనుండి తెచ్చు 
కోవలసినదే. మనవద్ద మంచి వస్తువు లేకపోయినా, అదికూడా తెప్పించుకోవ 
డము న్యాయమే. 


సాహిత్యశాస్త్ర మయితే మనదేశములో చేయలేని మర కాదు. ఆది అనాది 
ఐన కుతివల్ల సిద్దమైన దనేమాట కూడా ఆటుంచినా, అధమపక్షము భరతముని 
కాలమునాటికీ, ఆగ్ని పురాణము కాలమునాటికీ మన దేశములో సాహిత్యశాస్త్ర ము 
విశేష పరిణతి పొండి ఉన్నదని మనకు తెలియవస్తున్నది. 


రసము (బిహ్మస్యరూ పముగా వేదములో వినబడుతున్న ది. మన ఆలం 
కారికులు రసాత్మకమైన వాక్యమే కావ్యమన్నారు. రీతి ఆన్నవారున్నారు. జాచి 
తానికి (పాధాన్య మిచ్చినవా రున్నారు. ఆలంకారాది [పాముఖ్యముగా చితించిన 
వారు కూడా ఉన్నారు. ఎన్ని మతాలు ఉన్నా, ఏ విధముగా కావ్యలచుణ పరి 
షా్క్కారము కోసము ఆడ్డుపడినా అలంకారికు లందరూ సామాన్యముగా కావ్య 


నోరి నరసింహశా స్త్రి 265 


ములో రస్మపాధాన్యము అఆంగీకరించినవారే. ఆందువలన మొ తముమీద మన 
ఆలంకా రికు౬లో కావ్యలక్ష్యము రసనిష్ప త్తి అనే భావమే [సబల మయినదసి 

అయితే ఈ రసమనేది ఏమిటి? రసస్యరూపమును ఒక రీ |క్రిందివిధముగా 
నిర్వచించారు. 

“సత్యో[దేకము వల్ల అఖండ స్య|పకాశానంద చిన్మయ మైనది. 
వేద్యాంతర స్పర్శ ఖాన్యముః (బ్రహ్మా స్యాద సహోదరము, లోకోత్తర 
చమత్కారము _వాణముగా కబది. కొందరు |పమాతలచేత స్వాకారము 
వలె అభిన్నముగా ఈ రసము అనేదె ఆస్వాదింపబడుతున్నది. ఆది 
రజ సమో గుణములచెత అస్ప ఎవ మెన, సాత్విక మైన మనోధర్మము.” 


మరిన్నీ, 


“ఈ రససంతతిని యోగులవలె పుణ్యవంతులు ఆస్వాదిస్తారు అని 
పెద లన్నారు. ష్‌ 
౦ 


పై మాటలను సంక్షేపము చేసి చెప్పితే, ఈ రనము సాత్వికమైన ఒకా 
నొక సుఖానుభవ మనీ, ఆది బహ్మానంద ముతో పోలిక కలదస్కీ ఆడి యోగుల 
వంటి పుణ్యశీలురే ఆనుభవిసారసీ మనము పరిగణించ వచ్చును. 


ఇట్టి రసము నిష్పత్తి చేయడము కావ్యాదర్శముగా పెట్టుకొన్న మన 
పెద్దలకూ, వాంతి భేదులవల్ల వచ్చే దేహస్యాస్థ్యము వంటి భయాద్యుపశాంతి 
లక్ష్యమని చెప్పిన అరిస్తాటిలు ఆనుయాయులకున్నూ ఎట్టి తారతమ్యమున్న దో 
మనము ఊహించుకోదగినదే కాని వివరించదగినది కాదు. 


హా 
ఈ రసము తొమ్మిది విధాలుగా పతీయమాన మవుతున్నది. అందువల్ల 
సామాన్య దృష్ట్యా రసములు తొమ్మిది ఆనే (పతీతి ఉన్నది. 
ళు 


రసములు ఎనిమిదేకాని తొమ్మిది కావు - శాంతము రసమే కాదు ఆనీ, 

ఆది ఇతర రసముల సామరస్యమనీ ఆన్నవారున్నారు, వాత్సల్యము ఇత్యాది 

రసాలు నవరసాలకు కలివి రససంఖ్య పెంచినవారూ ఉన్నారు. ఆ వాదములు 
34 


౨66 సారస్వత వ్యాసములు 


ఇక్కడ అ పసుతము, నవర సవాద మె భరతముసినాటి నుంచీ పాబీశ లకూ 
ఆధునికులకూ |పబల సమ్మతి పొందిన మతము. నవసంఖ్యాక థనములో రసము 
బహ్మస్యరూపముగా తద్విదులకు భాసిస్తుంది. 


ఈ రసము లన్నింటిలో సూక్ష్మ మైనది కాంతరసము. అందువల్లనే ఆది 
[పత్యేకరసమా అనే సందేహముకూడా కొందరికి కలిగింది. ఆది అన్ని ఇతర 
రసాలకూ ఆధిష్ఞానరూప మైనటువంటిది. అద్భుతాది శృంగార రసాంతమమన 
ఎనీమిది రసాలూ ళాంతములోనుంచి సృష్టిిక్రమములో ఏవ ర్తమై, మళ్ళీ అన్నీ 
సంహార[క్రమమిలో ఆ శాంతిరసములోనే లయమై పోతవి. ఈ విషయము 
రసోపాసన చేసేవారికి స్ఫురించక పోదు. కాబట్టి శాంతరనమే అన్ని రసాలకూ 
ఆధిష్టానమూ, లత్యమూ కూడా అవుతున్నది. 


“ఈ శాంతరసానికి నిర్వేదము స్టాఎి.. నిర్వేదమంపే నిత్యానిత్య వస్తు 
వివేకము వలన జన్మించిన విషయ విరాగము.”” 


౬ 
శాంతర సముయొక్క (ప్రాముఖ్యము తెలిసిన శాస్త్రవేతలూ, కవులూ 
ధన్యులు ' మహాభారతాది కావ్యాలు కాంతరస[పధానాలు కనుకనే అవి కావ్య 
జాలములో మూర్రన్యకోటిని అలంకరిస్తున్న వి. 


అయితే అన్ని కావ్యాలూ శాంతరస్మపధానముగా ఉండవలెనని నియ 
మము లేదు. కావ్యసంతతి కూడా ఒక మహా ప్రపంచము. చక్షుకాదుల చేత 
మనము తెలుసుకుంటున్నా మనుకునే ఈ ప్రపంచ మెంత సత్యమో, కావ్య 
(ప్రపంచము కూడా ఆంతమా[తము సత్యము కాకపోదు. ఒకొక్క కావ్యము 
ఒకలా క్యా రసపాధాన్యము కలిగి ఉంటుంది. అయితే అన్ని రసాలకూ మూల 
మొక్క టే కనుక అస్నీ పాఠకులను శాంతోన్ముఖులుగా చే సేట్టు ఉండవలె. 
ఆది ధర్మ బద్ద మయినప్పుడే ఆవిధముగా ఉంటుంది. ఆయితే అది వేరే 
విషయము ! 


ఉ_త్తదు కావ్యలక్ష్యము శాంతముకాని అశాంతి కాదు. శాంతము శుద్ధమైన 
సాత్విక స్వభావము కలది. ఆవి జ్ఞానగమ్యము, కాని మూర్భాదులవల్ల లభ్య 


నోరి నరసింహళాన్త్రి 267 


మయ్యుది కాదు. ఇది ఆనందన్వరూపము ! ఈ సంగతి మన కావ్యనిర్మాతలు 
మరచిపోకుండా ఉంటే, ఎంత లోకకళ్యాణకారకు లవుతారు ! 


కవులు మన పెద్దలదృష్టిలో గొప్ప ఉపాసకులు. వీరు తమకు ఉపాస్య 
మైన కావ్యదేవతచేత తామసశక్కలను సృవష్షి చేయించి విషీకరణము, వశీకర 
ణము, విద్వేషము, _స్తంభనము, మారణము ఇత్యాది హేయ క్రియలు చేయి 
సారా? లేక తా మా దేవతాపసాదము యథాశ క్రిగా సంపాదించి ఉ్తిర్దులె 


lO DI mm 
ఇతరులను తరింపజేసారా ? 


కావ్యసృష్టి తామస క్రియలకు (పయోగించేవారు కవిరాక్షసులు. ఈ కాల 
ర 


(భారతి సంపుటము 81, సంచిక ర్‌ 
తారణ వె శాఖము. 1944 మె 


శ కృష్ణ కుచెల సఖ్య భావము 


[శ విజ్ఞానానంద నాథుడు] 


ఆర్తుడు, జిజ్ఞాసువు. అరార్థి, జ్ఞాని -- అని నాలుగువిధములైన పుణ్యా 
కులు తన్ను భజింతురని శ్రికృష్ణభగనానులు గీతలలో వివరించిరి గజేం 
_దుని వంటివారు ఆర్తులు. సుగీవాదుల్కు ఉ తమవదము నర్థివచిన (భువుసివంటి 
వారును ఆర్థార్టులు. ఏ రిరువురకంటే జ్ఞానము కావలెనని ఆర్బించు ఉద్ధవుని 
వంటి జిజ్ఞాసువులు [శేష్టులు. ఈ ముగ్గురును ఏదో కోరికతో భజించువారే, ఓ 
రందరికంకె జ్ఞాని ఉత్తముడు. జ్ఞానికి క రవ్యతయే లెదు, కృతార్భడు. వారి 
జ్రానమె నిష్కా మమయిన భక్తిగా కూపిందును! సనక సనందనాదులయు, శ్రీ 
శుకునియు భ్‌ ఈ నాబ్గవభ క్‌, అందువల్ల నే వెంటనే భగవానుడు అట్టివారి 


అాాణాత 


యందు తనకు పక్షపాత మున న్నదని చెప్పెను. 


“తేషాం జ్ఞాని నిత్యయు క్ర ఎకభ క్తి ర్వి 
[పియోహి జ్ఞానినో త్యర్థమహం స చ మమ పియః॥ో 


(గ్ర శంకరభగవత్పాదులు పై శ్లోకము వివరించుచు “లోకములో ఆత్మ 
(పియమై యుండుట (పసిద్ధము గదా! కాబట్టి జ్ఞానులకు ఆత్మ యైనంమన 
వారికి వాసుదేవుడు 'పియడు: వాసుచేవుడనైన నాకు క్రై జాని ఆత్మయే గనుక 
నా కాతడు మిక్కిలి పీయుడు" 'ఆసి మనోహరముగా వ్యాఖ్యానించిరి 


కుచేలునికథ శ్రీమద్భాగవతము దశమస్క_౦ధము ఉ త్తరార్థము £0, 81 
అధ్యాయములలో మొత్తం 87 కోకములలో వర్ణింపబడిన రోమహర్షక ముగు 
కథ. కుచేలు డనునడి పేరుకాదు. చిరిగిన గుడ్డలవలన కలిగిన బికుదము. 
విషయసూచికలో కొన్ని |పతులలో సుదామోపాఖ్యానమని ఉన్నది. శ్రీ ధరుల 
వ్యాఖ్యానోపక్రమ బికలో “ శ్రీదామానం గృహాగతం సంపూ జ్యా పృచ్చద ర్థప్ప్సుం 
హం దు -కకభ్రాం ముదాిఆని యు న్నందున ఆతని చేరుశ్రీ ధాముడును కావచ్చును. 

శ్రీకృష్పుని దర్శించి సంపద పొందినవాడుకనుక, న్థూలముగా ఆలో 


నోరి నరసింహకాన్రి 238 


చించినప్పుడు, కుచేలుడు అర్థార్థిగానే కనిపించును. (శ్రీధరుల' ఉప్మకమ ణక 
ఆ భావమునే బలపరచుచున్నది. ముందు కథాస్మరణను చేసి మరల కుచేల 
భక్తి పై నాలుగు భక్తులలో ఏ (శేణికి చెందినది ఆని విచారింతము. సంషేవ 
ముగా భాగవతములో ఆ కథ యిట్టున్నడి : 


“శ్రీకృష్ణుని నఖుడై న ఒకానొక [బా హ్మణు ణుడు కలడు. ఆతడు 
'బహ్మవి త్రముడు, ఇం|దియార్దములందు విరక్తుడు, పశాంతాత్యుడు, 
జితేంద్రియుడు. యదృచ్చగా ప్రావమైకడానితో సంసారము గడుపు 
చున్న గృహస్థుడు. ఆతనివంటిదే పతివతయెన అతనిభార్య. వారికి 
గంపెడుమంది పిలు. ఆన్నము క బాధపడుదుండిరి. ఓకనా డామె 
పాలి వాడిన వదనముతో వడకుచు ళ్‌ ర్తతో 


డు. మీటోడి బహు కుటుంవికి 
పుష్కలముగా ధన మీయడా రి మె మృదువుగా మరల మరల 
పార్థింపగా తనకు ఈ రీతిగా ఉత్తమళ్టోకదర్శన మగును గదా ! యని 
బయలుదేరెను ఆమె బ్రాహ్మణుల యిండ్లలో అడిగి నాలుగు పిడెకిళ్ళ 
అడుకులు తెచ్చి మూటకట్టి భ ర్హకొంగున మూటకట్టినది, శ్రీ కృష్ణున 
కుపాయనముగా. 


కుచేలుడు ద్వారక చేరి పదునారు వేలమంది మహిషీమనుల మందిరములో 


ఒకదానిని చేది తాను (బహ్మానందగతు జ నట్లు భావి చెను, త్రిక 


బావ్చములు కార్చుచు లోనికి గొంపోయి తన తల్పము పెన అన్న నువలె కూరు 
చుండ బెట్టి ఆతని పాదములు కడిగి, ఆ పాదోదకమును లోకపావనుడెన భగ 
వంతుడు శిరస్సున గ హించి, దివ్యగంధ ధూపాదులలో ఆర్చిం చెను. రుక్మి ణీ 
దేవి వింజామర వేసెను. ఆది చూచి ఆంతఃపురజనము “ఈ కుచేలుడు, మలి 
నుడు, కాముడు ఎంత భాగ్యశాలియో” అని అశ్చర్యపడుచుండిరి, 


సఖులిద్దరు తమ గురుకులవాస చర్యలు (పస్తావించుకొనుచుండిరి. మధ్యలో 
శ్రీకృష్ణుడు కుశ ల[పశ్న చేయుచు, “నీ పత్ని స్‌క్షు సదృ్బశురాలేకదా! సీవ కామ 
హతుడవృ కాకుండ గృహస్థథధర్మము నడపుచున్నావు గదా! సీకు ధనకాంత లే 


210 సారస్వత వ్యాసములు 


దని ఎరుగుదును. కొందరు కామము వర్షించి ఏహితకర్మను నేను లోకసంగ 
హము చెయునట్దే చేయుదురు” అనెను. 


అంతట గురుకులములో తామిద్దరు ఒకనాడు సమిధ కై ఆడవికి పోయి 
పెద్ద గాలివానలో చిక్కుకొని బాధవడుటయు, మపవా డుదయమే తమగురువు 
వెదకికొనుచు వచ్చి చూచి, “ఆయ్యో నాయనలారా! నాకోస మెంత బాధ 
పడినారు ! మీరు కొవిందిన ఆత్మార్పణముతో తుష్టుడ నైతిని, మీ మనోరథ 
ములు సిద్ధించును, వేదములు ఆధీతము లగును” అని ,వీతితో పలికినదియు 
శ్రీకృష్ణుడు [ప్రస్తావించి 'జ్ఞాపక మున్నదా ?' అనెను. దానికి కుచేలు డిచ్చిన 
ఉత్తరము గురుంచుకొ నవలే. 


“ఎందుకు జ్ఞాపకము లేదు ! జగదధ్గుతుడవగు నీవు భంది దోమయ మయిన 
బహ్మరూపుడవు. అట్టి సీక్రు గురుకులవాస ము విడంబనార్డ మే కదా !” 


సర్వభూతముల ఇంగితములు తెలిసిన గ్రీకృష్ణు డవముడు చిరుకవ్వ్య 
సవ్వుచు, [ప్రమతో “బహ్మన్‌ | నాకు ఇంటినుండి ఉపాయన మేమి శెచ్చి తివి! 
భక్తులు [పేమతో అర్పించిన అణువైనను భూరి చేయుదును. భ క్రితో వ్రతము, 
పుషృము, ఫలము, తోయము ౬ ఏది తచ్చినను పీకితో (గహి ంతును” అనెను. 


కుచేలుడు సిగుచేత అడుకు లర్చింపలేదు. ఆతని ఆగమన కారణము 
తెలిసిన శ్రీకృష్ణుడు, “పూర్వ మీతడు శ్రీకాముడై నన్ను భజింపలేదు. వతి 
[వత యైన వత్నిని సంతోష పెట్టుటకే ఇట్లు వచ్చినాడు. ఇతనికి అమర్త్య 
దుర్దభమైన సంపద లిచ్చెదగాక !” ఆని తలపోసి, తానే కుచేలుని కొంగుముడి 


విప్పి, పిడికె డడుకులు తిన్నాడు. మరియొక గుప్పెడు తినబోవుచుండగా 
చాలు నని రుక్కి ణీ దేవి వారించినది. 


కుచేలు డా ర్మాతి ఆచ్యుతమండిరముళో ఆన్న పానాడులు సేవించి స్వర్గ 
ములో ఉన్నల్లే భావించెను. తెల్లవారగా నాత డింటికి పోవుచుండ, శ్రీకృష్ణుడు 
కొంతదూరము వచ్చి సాగనంపి పోయను. కుచేలుడు ధనము పొందకయ్ము 
యాచింపక యు వెచ్తచు సంతో షాంతరంగముతో ఇట్టనుకొనుచుండిను. 


“ఇ (బహ్మణ్యదేవుని (బహ్మణ్యత చూడగలిగితిని. ఆత డెక్కుడ ? దరి 
దుడ నగు నే నెక్కడ? అతడు నన్ను ఆలింగనము చేసుకొని [పియురాలి 


నోరి నరసింహశాన్ర్రి 271 


తల్పము నందు అన్ననుపలె కూర్చుండ బెట్టి దేవతనువలె అర్చించు పాదనంవాహ 
నాదికము బేసీనాదు. పత్ని వింజామర వేసినది. వివదేవు డయిన చేవదేవుడు 
సన్ను పూ బించినాడుః సర్వసిద్ధులకు అతని చరణార్శనమే మూలము కదా !-- 
దరిదుడనైన నాకు ధన మొనెంగినచో మడించి తన్ను మరచిపోదు ననియే 
భగపంతుడు నాకు ధన మీయకుండ పంపినాడు. సందేహము లేదు - అడే 
కారణము !'” 


కుచేలు డిల్లు చేవగా ఆది దివ్ణిభవనముగా ఉన్నది. భార్య భక్తితో 
ఎడురువచ్చి లోనికి కొంపోయినది, ఆతడు తన కకారణముగా (పా పించిన 
సంపద చూచి “నా సఖుని మహావిభూతి ఎంత మహత్తర మైనది ! అడుగ 
కుండగనే పర్ణ: నుడ వర్షించిసిన్లై నాకీ నంపద పనాదించినాడు. అతడు 
సఖవృషభుడు. నాకు జన్మ "జన్మలలో సౌహృద సఖ్య మె మె తీ దాస్య మే 
(పా పించుగాక 1” అని అనుకొనుదు, సంపపలయందు ఇఅంపటుడు కాక, జనా 
రన భక్రితో సంసారము గడ పెను. తుచ కొతడు బంధనము లన్నియు వీడిన 
వాడి |బహ్మవిదులు పొంమ గతిని (పాపించెను [” 


లా! 


ఇడి కుచేలుని కథావృతాంతము | 


అణాల 


కామ [కోధాదుల చెత రక. నలె గట్టిపడియుండు చిత ఎ భగవంతుని 
స్వరూపాదుల ధ్యానముచేత [దవత్వము పొండి ఈశ్వరునియందు నంతత 
ధారగా వర్తించు చిత్తవృత్తియ భి క్రియని లక్షణ నత్తలు వర్ణించిరి. ఈ భక్‌ 
తొమ్మిది మార్గములలో నుండును. వానిలో నారదాదుల కాంతభ క్త, హనుమ 
దాదుల దాన్యభ క్రీ, యశోదాదుల వాత్సల్యభ క్రీ, గోవీకాదుల మాధుర్యభ కీ, 
అర్హునాదుల సఖ్యభ క్రి ముఖ్యమైనవి. ఇందులో కుబేలునిడి సఖ్యభ క్రి, 


ఆతడు శ్రీకృష్ణుడు పరమాత్మ యని తాత్పర్యమున్నవాడు. దారిద్య 
శాంతికై ్రకృష్టదర్శనమునకు వెళ్ళు డనగా ఈ విధముగా ఉత్తమళ్లోక దర్శన 
మగునని బయలుదేరినాడు. అంత దూరము వెళ్ళి దారి ద్యాబాధ తొలగంపుమని 
వేడలేదు. శ్రీకృషుడు తమ్ను దెవతనువలె ఆర్చించుచుండ గా వద్దనలేదు* 

ణ 2 

(గ్రీకృష్ణ సన్నిదానమున నతడు స్వర్గములో ఉన్న చే భావించెను. ఇంటికి తిరిగి 
వచ్చుచు శ్రీకృష్ణుని (సేమాతిళ శయమునే స్మరించుచు ఆశందించెను. తనకు 
సఖుడు ధనమీయక పంపుటకూడ ఆ కృ పొపూూ దుగ ఆన్ముగహ ముగానే అన్న 


272 సారన్వత వ్యాసములూ 


యించుకొనెను. తనకు జన్మ జన్మ ములందును భగవంతునియందు సఖ్యభ క్రియ 
(పాపించుగాక యని కోరుకొనెను. 


మది శ్రీకృష్లుదో | కోరకున్నను అతనికి సర్వసంపదలు (పసాదించెను. 
అతడును విషయలంపటుడు కాక, తుదకు బంధముకు డె (బహ్మవిదులు 
పొందెడి గతిని |పావించెను. 


కుచేలుడు ఆర్థాగ్గి కాడు. చతుర్విధభక్తులలో జ్ఞానకోటిలోనివాడు. ఆత 
నికి వానుదేవుడు ఆత్మ వాసుడేవునికి కుచేలుడు ఆత్మ, ఆతనిని కథను “ఉప 
కమించుటలోనే శ్రీశుడనే బ్రహ్మ వి త్తముడయిన (శ్రీకృష్ణుని సఖుడని వర్జించి, 
“తద్ధ్యావ వేగోద్దంుథికాత్మబంధన స్తద్ధామ నే భేభిరతస్సతాం గతిమ్‌" ఆని ఉప 
సంహరించుచు, ఉప్మకమోపసంహారములకు అనుగుణముగానే కథ నంతయు 
బహు చమత్కృతితో నడపెను. ఈ కథలో సఖ్యభకక్తి పరాకాష్ట నందినది- 
జాను అయినవారికి సఖ్యభజ్తి యెట్టు లండునో తెలిసికొనుటకు కుచేలునికథయ 
ఉ తమోదాహరణము ! 


a 


fh 


“వియోహి జ్ఞాని నోఒత్యర్థ మవాం, సచ మమ (పియః” అని శ్రీ 
కృష్ణభగవానుడు గీతలలో ఉపదేశించిన నిత్యయుక్తు లై ఏకభక్తులలోనివాడు 
కుచేలుడు ! 


రి ఈ దం 
ము ల్లు కయి త్త ముం 


భిక్ష కావలసిన సన్న్యాసి గృహస్థు వాకిటిలోకి వచ్చి హుంకారము 
మా|తము చేసాడు. (బ్రహ్మచారి “భవతీ భిక్షాం దేహీ అని కులభేదమును బట్టి 
కొంచము మార్పుగా అడుగుతాడు. ఈ ఇద్దరికీ ఛిక్షపెట్టడము తప్పించుకొనే 
పీలులేదు. వాళ్లు దానికి అధికారులు. వాళ్ళకు పెట్టకుండా ఉంటే (శాద్ధముకూడా 
పాడె పోతుందిట. 


ఇక మిగిలిన ముష్టి రకరకాలు. ఒకడు పంచాంగము చెప్పుతాడు. మరి 
యొకడు “యజ్జేశ్వరాయ నమః" అంటాడు. ఇతరులు “రామకృష్ణాభ్యాం నమః 
అన్నీ “భ్రీరామచం[ద పరబహ్మ ణే నమఃి అనీ, “శ్రీమతే రామానుజాయ నమః 
అనీ తాము మున్షికి వచ్చినట్లు యథాసం్యవదాయంగా సూచిస్తారు. గంట 
వాయించి కొందరు శంఖు ఊదుతారు. కౌందరు పాటలు పాడుతారు, 


ముష్టి కావలసిన కవి పద్యముతో _పారంభించుతాడు. ఆందులో కుక్కు 
టేశ్వర శశకములో చెప్పినట్టు : “పరమలోభిని దివాకరతనూభవుడంచు, ఛద్మ 
చిత్తుని హరిశ్చందు డనుచు, పాపకర్ము నభంగ పాండవ్య్నాగజుడంచు, సమర 
భీరుని సవ్యసాచి యనుచు, కుండబీవను మరున్‌ మండలేశ్వరు డంచ్కు మతి 
విహీనుని భోగిపతి యటంచు, కవులు కక్కూ_ ర్తి ఇసుమంత కడుపుకొరకు, 
పొగడుచుండుదు రవివేకబుద్దు లగుచు.” 


ముష్టికి ఆంగముగా కవిత్వము చెప్పడము ఇతర దేశాలలో ఉన్నట్టు 
తోచదు. భరతఖండము సంసన్నమై ఆర్షనంవ త్తి కలిగి ఉన్న రోజులలోకూడా 
అటువంటి దున్నట్లు కనబడదు. కాని, దేశము జీణపాయమై పరదేశదాస్యము 
_పారంభించిన మధ్యయుగమునా టినుండి భరతఖండ మంతట ఇది వ్యాపించి 
నట్లు తోస్తుంది. కవులకు ఆక్షరలక్షలు ఇచ్చేవా రనేది విక్రమార్కుడు, భోజ 
రాజుల కథలు చదివినవారికి స్పష్ట మగును. మధ్యయుగములో సంస్కృత 
కవులతో (పారంఖించిన ముష్టిక విత్వ సంప్రదాయము ఇతర దేశభాషలలో 

35 


974 సారస్వత వ్యాసములు 


జనులు పోకుండా పట్టుకొని వచ్చినట్లు తోచదుగాని పూర్వాచారపరాయణు లైన 
తెలుగుకవులుమా[త్రము ఇది పోకుండగా పట్టుకొని వచ్చినారు. చి_త మెమంటే 
పూర్వాచారపరాయణత్వుము ఇతర విషయములలో నిరసించే నేటి నవకవులు 
అతినవకవులు, భావకవ్వలు, అహంభావకవులు, వా స్తవికకవులు, అతి వాస్తవిక 
కవులు అందరూకూడా ముష్టిక విత్వ సం[పదాయముమాతము పోకుండా ఏదో 
ఒక రూపాన జాగ తగా పట్టుకొని వస్తున్నారు. 


ఈ తెలుగుకవుల ముష్టి రకరకాలుగా ఉన్నది. అందులో ఎక్కువగా 
ధాష్షీకపుముష్టి కనబడుతుంది. వారిలో ఆ(గగణ్యుడు శ్రీనాథుడు. ఆంతకు 
మునుపు తెల గుకవులు ఏ రాజునో, ఏ సామంతునో, ధనవంతునో ఆ శయించి 
(పొ_పముకొద్దీ ధనసంపాదన చేసి |బతికేవారు. కాని (శ్రీనాథకవినాటికి దెశము 
తెనుగుమీరిపోయినది. కవులకు నాజూకు, సొగను, కాముకత, విలాసములు 
ఎక్కువ అయినవి. అందువల్లనే శ్రీనాథకవి, 


“కసూరికా భికాదానము చేయరా” అన్నాడు. 


ఆతడు దీనారటంకాల ముత్యాలశాలలో తీర్థమాడినాడు. తన వాగ్గాటిచేత 
బహుశః అతనికందె ఎన్నోరెట్టు అధికవిద్వాంను డయిన గౌడడిండిమభట్టు 
కంచుఢక్కా పగులగొట్టించినాడు. అటు హంవీవిజయనగరము నుండి కొండ 
వీడు, పల్నాడు, రేనాడుల మీదుగా చేగినాటిలో రాజమహేందవరముమీదుగా 
కళింగమువరకు గూడా ఆతడే ధాష్టీకపుముష్టి చేసినట్టు తోస్తుంది. అంత జేగీయ 
మానముగా తెలుగుదేశ మంతటను తిరిగినవారు మరల ఈ కాలంలో కింకవిఎ[ద 
ఘటాపంచానను లగు థ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులే! 


మన తెలుగుకవులు పద్యము చెప్పి యాచించినంతమా[తముచేతనే ధన 
వంతులు, (ప్రభువులు తప్పనిసరిగా కోరినడబ్బు ఇయ్యవలె ననే భావము ఒకటి 
వ్యా ప్రిలోనికి తెచ్చినారు. ఇది వేములవాడ ఫీమకవినాటికే ఉండి శ్రీనాథుని 
నాటికి వృద్ధియై కృష్ణదేవరాయల నాటీకి దేశములో స్థిరముగా పాదుకొనిపోయి 
నట్లు కనబడుతుంది. దానికి దేశమంతటా వ్యాపించియున్న ఆనేక కథలూ, 


చాటుపద్యములే సాక్ష్యము. కాని అందరిలో ఎక్కువ దుడుకుదనము కలవాడు 
“నిచౌడప్ప. 


నోరి నరసింహ శా స్త్రి 275 


“ఇయ్యగ నిప్పించం గల 
యయ్యల కే కాక మీన మందరి కేలా ? 
రొయ్యకు లేదా బారెడు 
కయ్యమునకు కుందవరపు కవిచెడప్పా [| 


“విద్దేల మే అెరుగని నరు 
డెదగుగా గడ్డి తినెడి దెదా | పసులం 

a a (a) 

దెద్దుకు కొంత వివేకము 
కద్దప్పా కుందవరపు కవిచౌడప్పా !” 


“కరణం బని తన నడిగిన 

కరుణ బిలచి యొక్క కాసు కవి కియ్యనిచో 
కరణము పేరు నవిండీ 

కరణమురా ! కుందవరపు కవిచొడప్పా [?? 


ఇంతేకాదు.ఈ కవిచెడప్ప ఈ కాలములో ఆతివా స్తవికకవులకు దారితీసినాడు, 
ఈ కాలములో ఆవినీతికరమైన కధలు, పద్యాలు, అసభ్యమైన భాష కొందరు 
(వాస్తున్నారు. కానీ కవిచౌడప్పకు వారెవరు చాలరు, బూతు లేనిది సభను 
రంజింపజేయదని ఒక రహస్యము అతడుబయట పెట్టినాడు. ఎందుకంటే ఆత 
డన్నట్టు : 
“సీతుల కేమి యొకించుక 
బూతాడక దొరకు నవ్వు బుట్టదు ధరలో - అనీ 


“పది నీతులు పది బూతులు 
పది శృంగారములు గల్లు పద్యములు సభన్‌ 
జదివినవాడే యరికుడు 
గదరప్పా కుందవరపు కవిచౌడప్పా 1” అన్నాడు. 


మరియొక కవి “చంద్రరేకా విలాసము" అనే పేరుతో ఒక కావ్యము 
(వాసి ఒకానొక సంపన్నునికి కృతి యిచ్చినాడు. ఆ కవి అనుకొన్నట్టుగా 
ఆతడు కట్నము యివ్వకపోగా దానిని ““చందరేభా విలాపము” గా మార్చి 
చౌసినాడు. 


278 సారస్వత వ్యాసములు 
ఈ విధముగా ఈ కవిత్వానికి ముష్టి ఏ విధముగా పుట్టుతుందో అ విధ 
ముగా పద్యాలు చెప్పడమే పరమావధి అయిపోయినది. అడిగిన సమస్యలు 
పూరించడము, ఇచ్చిన మాటలు కూర్చి పద్యాలు చెప్పడము చితకవిత్వము, 
రథబంధాది కవిత్వము వ్యా వ్రిలోనికి వచ్చింది. ఘంటకు నూరు పద్యాలు 
చెప్పుటో, నూరు ఘంటములచేత ఒక్కసారిగా పద్యములు [వాయించుటో 
శతఘంట కవన మనే వేరుతో ఒకటి వ్యా ప్రిలోనికి వచ్చింది. రామరాజ భూష 
ణుని వంటి _పాజ్జుడుకూ డా ఓక్క గడియలో నూరు కావ్యములు (పద్యములు) 
రచించే నమర్గత తన కున్నదని చెప్పుకున్నాడు. 


ఈమధ్య శతావధానములు, ఆష్టాన ధానములు బాగా వ్యా పిలోనికి వచ్చి 
నవి. అక్కడ జ్ఞావకళ క్రి, చురుకుదనము కవిత్వముకంటె (ప్రధానము. ఆ 
పిమ్మట ఆశుకవిత్వ మొకటి శ్రీ కొప్పరపు సోదరకవులు ముందు వ్యా వ్రిలోనికి 
తెచ్చి తెలుగులోకమును కొంతకాలము ది గ్భా.తిలో ముంచినారు. ఈ ఇ దిధము 
లయిన అన్నిరకముల కవిత్వములలోను కవులు తమ , పతిభావి శేషములచేత 
మథ్య మధ్య మనోజ్ఞమైన పద్యములు చెప్పినారు. అట్టివె శ్రీనాథాదులు చెప్పినా 
రని ఇప్పటికిని తెలుగువారు జ్ఞాపకముంచుకున్న చాటుపద్యములు. శ్రీ కిరుపకి 
వెంక టేశర్రర కవులు 'నానారాజ సందర్శనము" లో చెప్పిన పద్యములు తెలుగు 
వారు ఎన్నటికీ మరచిపోరు. 

నవకవులు శతావధానములు, అష్టా వధానములు చేసినవారు, ఆశుకవి 
త్వము చెప్పినవారు ఉన్నారుగాని కొంతకాల మైనతర్వాత ఆవి చాలించినారు, 
కాని, నవకవులలో ఈ మష్టి ఒక (కొ త్తరూపము పొందినది. సూర్షపుకవులు 
ఒకటో రెండో పద్య ములు చెప్పి అక్షరలక్షలకొరకు ఆశ పడేవారు. కాని, నవ 
కవులకు అంత ఆశలేదు. సన్మానమనే పేరు పెట్టి ఐదు రూపాయల ఖద్దరుకాలున 
ఇస్తామంటే పరుగెత్తుకౌనిపోయి పద్యాలు చె ప్నేవారున్నారు. 

వివాహమునకు పిలిచి నదే వ్యవధానముగా సంభావనకు శేరి ఆశీర్శ్యచన 
పద్యములు చెప్పి ఇచ్చిన బహుమానము పుచ్చుకొనివస్తారు. ఒక ఆతి వాస 
విక కవి: 

“విభాత వేళ, శుభానిలంలో 
వికాంగ నా శ్రావ్యకూజితంలోో, 
అమాత్యమణి ! నీ వివాహమని ఈ 
సమ స్త లోకం పలికింది” 


నోరి నర సింహశళా స్త్రీ 277 


అని ఇత్యాదిగా కల్యాజగీతి పాడినాడు. మరికొందరు తమకు సన్మాన 
సభ చేయించవలెనని మి'తులకు నుందుగా (వాసి, వారలద్య్వారా సన్మానాలు 
చేయించుకుంటారు- వారికిన్నీ సన్మానం చేస్తామని కవులు, సహృదయులు, పండి 
తులు, పెద్దలు పట్టుపట్టి లే తప్పించుక పోవలె నని [ప యత్నము చేసిన పెద్దలకు 
ఎంతభేద మున దో గమనించండి ! 


అన్నిటికంటె ఈ కాలములో ఒక [కొతరకమైన మష్టిక విత్వము వాపి 
స్తున్నది. ఇది దినముగా యాచించే ముష్టి కాదు. దాష్షీకమగా ఎత్తుకొనిపోయే 
మున్షీ కాదు. ఈ కాలపు మాటలలో చెప్పితే ఆవ ఒక సయింటిఫేక్‌ (501680) 
ముష్టి ! ఇది కొంచెము వివరిస్తేనేగాని బోధపడదు. 


ముష్షైక విత్వము _వయోజనము ఏమిజి ? డబ్బు సంపాదించడమే కదా! 
పూర్ణము అడిగినవారికి ముష్టి పెట్టడము ధర్మ కార్యముగా ఎరిగణించేవారు. 
ఆందువల్ల ముష్టి కావలసినవారు ఆడిగి తెచ్చుకొనేవారు. ఈ కాలములో ముష్టి 
ఎ త్రటము చాలా దేశాలలో నేర మయిపోయికది. నేరముకాని దేశాలతో కూడా 
మర్యాదగా ఆడిగితే ముస్లి పుట్టదు. అంతేగాక ముష్టి అడగటానికి అభిమానము 
కూడా కవులలో పెరిగిపోయినడి,. కాని డబ్బుకకూ్కూ ర్తి మృాతము కవులకు 
పోలేదు. ఎట్లా పోతుంది? అందుకని వాళ్ళ్చాత్యక వులు, రచయితలు ఒక (కొత్త 
మార్గము కనిపెట్టినారు. ఏ విధముగా పుస్తకము [వాస్తే ఎక్కువమంది ఈ కాల 
ములో చదువుతారు? ఎక్కువ పు స్తకాలు ఖర్చవుతవి ? ఏవిధంగా ఆను స 
కాలు బజారులో పెట్టితే లాభిస్తుంది! ఈ (పశ్నలే ఆధునికకవులను బాధిస్తు 
న్నవి. ఎవరి తాహతుకౌద్దీ వారు తమ చదువరులను నిర్ణయించుకొని వారికి ఇష్ట 
మయ్యేట్లు పుస్తకాలు (వాయడము సాగిస్తున్నారు. 


కొంతమందికి డబ్బెక్కువై పనిలేక (పొద్దపోడు,. మరికొంతమంది పని 
మీద వెపతూ (పయాణములో రైలులోనో, ఓడలోనో కాలము వెళ్ళబుచ్చవతె, 
ఇంకొందరికి దార్మిద్యబాధవల్ల మనస్సు మరియొకదానిలో లగ్నము చేసుకొని 
బాధ మరచిపోవలె ఇంకనూ కొందరు పండతంమన్యులు * వారికి తెలియనిది 
ఉండదు. అట్టివారికి కొత్త విషయము చెప్పినట్టు చెప్పి వినోదము కల్పించ 
వలెను ఇంకా మరెన్ని రకములైన విధములో ఉన్నవి, 


చలానా 


578 సౌరస్వత వ్యాసములు 


తరుదుగా ఈ కాలములో లోకమంతటా పుట్టి పచార మవుతున్న (గంథ 
జాలము చాలా భాగము ఈ జాతికి చెందినదే ఇంగ్లీషుపుస్తకములు గాని, మన 
దేశభాషల పు స్తకములుగాని తరుచుగా ఇటువంటివే అని బుద్ధిమంతులక , నహ 
దయులకు కూడ తరుచుగా [భాంతి క లిగించజాలుతున్న వి. ఒక కావ్యముగాని, 
ఒక నాటకముగాన్ని కథగాని, నవలగాని చదివి ఆనందించిన తర్వాత -- 


“మరల నూరు సంవత్సరములు దాటినపిమ్మట దీనిని చదివేవారు 
ఎవరు ఉంటారు ?” 


ఆనే |వశ్న మనము వేసుకొని ఆలోచించినట్టయితే విషయము తెలిసిపోతుంది. 
కాని తాత్కాలికమైన ఆవేశములో ఆనందమువలె భాంతి కలిగించు వినోద 
ములో మన మా సంగతి శళరచుగా మరుస్తున్నాము. అనాదిగా వివేకవంతులు 
చదివి చదివి మననము చేసి చేసి, ఆనందము పొంది పొంది, తీరక మరల ఆ 
ఆనందము పొందిన కావ్యాలు ఎన్నో ఉన్నవి. ఆవి ఇప్పుడు ఈ చదివేవారిలో 


ఎంతమంది ఉన్నారు * చదివినా, వాని ఉదాత్తత తెలునుకొన గలవారు ఎంద 
రున్నారు ? 


ఈ మధ్యకాలములో మహా రచయితలనీ, |పముఖులనీ పేరుపడ్డవారిలో 
విద్వాంసులూ సమర్థులూ ఐనవారేగదా, ఎచ్‌, బి. వెల్సు, జాన్‌ గాల్సువర్డులు! 
వారిని కూడా అప్పుడే లోకము మరచిపోతున్నదంటే ఆతిశయో క్రి కాదు. ఇక 
ఎప్పటిక ప్పుడు Best Sellers గా ఉన్న పుస్తకాలు |వాసినవా రెండరు లేరు ? 
రెండు సంవత్సరాల! కిందట Be5t 561౭ ను ఈనాడు కొనేవా డుండడే! వీ 
రందరూ ఉత్తమ రచయితలేనా * సర్వకాలములలో సహృదయుల కానందము 
కలిగించే జాతిలోని రచయితలేనా వీరు! ఈ (ప్రశ్న నేను అనేక (గంథములు 
పఠించుచున్న బుద్ధిమంతుల నడుగుతున్నాను. 


ఇట్టిది నూూతము ముష్టిక విత్వము కాదా! ఈ ముష్టి పూర్వాచార బద్ధ మైన 
మష్టి కాకపోవచ్చును. కాలానుగుణముగా మారి ముష్టిగా కనిపించని క్రొత్త 
ముష్టి, ఇది సయింటిఫిక్కు ముష్టి ! 


ఆం(ధనాటక పితామహు డని (సిద్ధి పొందిన ధర్మవరం రామకృష్ట మా 
చార్యులు రచించిన దీ నాటకము. “ విషాద సారంగధరనాటకము ” ఆని కవి 
దీనికి నామకరణం చేశారు. ఇది అచ్చు కాకముందే మొదట 1567 సం॥ములో 
బళ్ళారిలో (వదర్శింపబడ్డది. అస్పటినుంచీ ఈ 6 విళ్ళూ ఎన్నెన్నో నాటక 
సమాజాలవారు ఆం ధదేశ మంకిటా వెలకొలదిగా ప్రదర్శనలు జరిపినారు, 
ఇందులోని సారంగధరుడు, చి|తాంగి, రాజనరేందుని పాత్రలు ధరించి ఎందరో 


నట నటీమణులు |పసిద్దికి వచ్చారు. 
థి 


కంత బహుజనామోదము పొందిన నాటకాన్ని గూర్చి ర సజ్జుడు తన 
నిష్పక్షపాతదృవ్టి వసరింపజేసి చెప్పడము కొంత చిక్కుతో కూడుకొన్న 
విషయము. రిసజ్జుడే సహృదయుడు. అతనిహృదయము ఎఃత కోమలమైనదో 
అంత కఠిన మైనదికూడాను. రసవంత మైనది ఎంత ఆప్యాయంగా ఆస్వాది 
సాడో రసభంగము కలిగించేదానిని అంత ఏవగించుకుంటాడు. జనసామా 
న్యము చూపే ఇష్టాసష్ట్ట్రపవాహంలో కొట్టుకౌనిహోక నిదానంగా ఆలోచిసాడు. 


నాటకాన్ని దృశ్యకావ్యం ఆంటారు, పేరునుబ'ే రెండు లక్షణాలు అవ 
సరం. 1. దృశ్య త్వము, 2. కావ్యత్వము. కొందరినాటకాలలో రెండు గుణాలు 
సమంగా ఉంటవి ఆప్పుడే నారు మహాకవుల కోవలోకి వస్తారు. "పెక్కుమంది 
రచయితలు దృశ్యత్వంతో పసిద్దు లవుతారు. పూర్వకవులు దారి చూపని 
నాటకరచనకు నాంది పలికినవారిలో అఆ గగణ్యులు రామకృష్ణమాచార్యులు. 
కొద్దిగా సంస్క్టృ్రతనాటక సంస్కారముతో ఎక్కువగా షేక్‌స్పియర్‌ నాటక 
సం పదాయము జోడించి ఆం'ధభాషకు వారు [పదర్శనయోగ్యమైన అనేకనాట 
కములు రచించి [పదర్శింపజేసినారు, షేక్‌ స్పియర్‌కు వలెనే వరికి విశేషముగా 


260 సార నత వ్యాసములు 


నాటకరంగాన భవము కలదు. ఈ నాటకములో వారు రాజరాజనరేం|[దుడుగా 
నటించేవారు, 


ఈ నాటకానికి ఆధారమైన కథ గౌరన నవనాథచరి తలోను, చేమకూర 
వేంకటకవి సారంగధరచ|రిత (పబంధములోను ఉన్నది. కవి ముఖ్యముగా 
చేమకూర [పబంధమే ఆధారము చేసుకొని కొన్ని మార్పులు చేసినట్టుతో స్తుంది. 
చేమకూరవారి (పబంధములో చి!తాంగో రాజరాజనరేం దుని భోగ స్రీ. ఇందులో 
ముందు సారంగధరునికి ఉదేశింపబడి రాజనరేం,దుని వ్యామోహముచేత విధి 
లేక ఆతని వివాహమాడిన కులకాంత. సొరంగధరుని నేరము (పబంధములో 
రహస్యంగా విచారణ చేసినారు. నాటకములో బహిరంగ విచారణ జరిగినది. 
అన్నిటికంటె చేసిన 'పెద్దమార్పు నాటకాంతములో ఉన్నది. [ప్రబంధములో 
సిద్దుని అను[గహమువలన సారంగధరునికి కాలుచెతులు మొలిచి సిద్దు డ ను. 
నాటకమలో సారంగధరుడు చనిపోవును. ఆందువలననే ఇది విషాద సారంగ 
ధర నాటక మయినది, 


ఇ ట్లా నాటకము విషాదాంతము చేయటము ఆప్పటికి విప్లవాత్మక మయిన 
మార్పు. కవి జీవించియుండగనే పుణ్యాత్ముడైన సారంగధరునికి మరణము 
వచ్చునట్లు చేయుట నీతిదాయకము కాదనియు, మంగళాంతము చేయవలసిన 
దనియు ఎందరో విమర్శించిరి. కవితా పీఠికలో తన్ను సమర్థించుకొన్నాడు. 
నరికిన కాళ్లు చేతులు మొలుచుట ఆస్వాభావిక ము. లోకములో ఎందరో ధర్మా 
తులు కష్టములపా లగుట ఆనుభవసిద్ధము. కావున విషాదాంతము చేయుట 
నీతిదాయకము కాకపోదు. షేక్‌ స్పియరు మొదలగు మహానాటక కర్తలు విషా 
దాంత నాటకములు రచించినారు--ఆసి. 


భారతీయ సం|పదాయము [పకారము మంగళాంతము చేయకుండుట 

దోషమే. కవిసృష్లి |బహ్మసృష్షికంది విశిష మెనది. కనుక కేవలము లోక 
యు శిల ద "లా 

ములో జరుగుచున్నట్లుగానే కావ్యములో ఉండనక్కరలేదు. కాంతాసమ్మి తముగా 
సదుపదేశము చేయుటే కవి విధి ఆని వారి మతము. ఆందులో ఎంత సత్య 
మున్నను నేటి రసజ్ఞాడు ఆ దృష్టితోనే కొలుచుట తగదు. కవి కాలు చేతులు 
మొలిపించుట అస్వాభావికము కనుక విషాదాంతము చేయవలసి వచ్చినదని 
చెప్పిన కారణముమా తము సరికాదు. రాజరాజనరేం|దుడు తాను చేసిన తీర్పు 


నోరి నరసింహళాని 981 


ఈ 
రద్దు చేయుచు ఆశ్వాకభటుని పంపినట్టు కవి కల్పన చేసెను. కొలుచేతులు నర 
కక మందే ఆ వార్త అందియన్నచో నాటకములో ఏ మాతము అస్వాభావికత 
లేషండగానే మంగళాంతమై యుండేది. కవి బుద్ధిపూర్వకముగా విషాదాంతము 


చేసినాడు. 


(గీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ విషాదాంతనాటకాలకు ఉన్నతస్టాన మిచ్చి 
నాడు. కావ్యము లోక వృతానికి ఆధ్రము వంటిది. మహాత్ముల విషాదాంతము 
దర్శించిన సామాజికులకు భావావేశము అతిశయించి భేదిమందువలె సామర 
స్యము కలిగించును అని ఆయన సిద్ధాంతము చేసినాడు. విషాదమువలన వైరా 
గ్యము కలిగి, కాంతరనము కలిగిందుననికూడా కొంతవరకు మనముకూడ సరి 
పెట్టుకో వచ్చునేమో. భాస రచిత మైన ఊరుభంగ మువంటి నాటకాలు నిజముగా 
విషాదాంతాలే కాబట్టి పూర్తిగా ఇది భారతీయసం పదాయానికి విరుద్ధ మనటా 
నికి కూడా వీలులేదు. ఏది ఎట్టా ఉన్నా నేటి రసజ్ఞుడు విషాదాంతము చేయ 
డము దోషమని నిద్ధారించుటకు వీలులేదు. 


ఇందులో ఐదు అంకాలు, పూర్వరంగము, ఉ త్తరరంగము, (పస్తావనలతో 
కలసి మొత్తము 21 రంగములు ఉన్నవి. అచ్చులో పేజీలు రీక-సామాన్యంగా 
షేక్‌స్పియరు నాటకాల పొడవే. ఇందులో ఆంతా ద్విపదగా నున్న ఉతర 
రంగము కొక 64 పద్యాలు, అనుబంధముబటో 56 పాటలు ఉన్నవి 


షేక్‌స్పియరు నాటకాలలో మధ్య మధ్య వచ్చే పాటలు ఎవరివో కాని 
తరుచుగా ఆయన కవితాశ కికికూడా మించిన ఉ_త్తమస్థాయిలో ఉంటవి. కాని 
ఈ నాటకానుబంధ ములోని పాటలు ఏ కోశాన కవిత్వమే అనిపించుకో లేవు. కవి 
ఇది ఎరిగి ఉన్నందునే ఆకాలపు సామాజికుల వ్యామోహము తీర్చటానికి 
(వాసి ఆనుబంధములోనికి తోసి వేసినట్లు తోస్తున్నది. 


ఇక పద్యాలు ఆ కాలంలో కవులకే కాక సామాబికులకుకూడ శద్దాలం 
కారాలు, అందులోను ఆంత్యాను.పాస ఎక్కువ ఆభిమానమని తోస్తుంది. 


ఈ కవికిగూడ అట్టి అభిమానమే ఉన్నది. షేక్‌ స్పియరుకు కూడ 
మొదట మొదట ఆటువంటి అభిమానమే ఉండేది. 
36) 


298 సారస్వత వ్యాసములు 
రాజరాజన రేం దుడు వంచమాంకములో చి తాంగితో ఎం 
విరోధమో విరోధమో విసిందితాపరాధమో 


పరాభ వానురోధమో యవా న సర్వబోధమో. 


అర్రే సారంగధరుని తలచుకొని వచనములో కూడ. 
నాపై కోపమా - తాపము -- సంతాపము ఈ 
కీలికీలానరూపము  గరళ,పతాసము రా 
(పాణ [పతీపము -- దురాలాపము - పాపము-ావిలా సము. 


అతడే ద్వితీయాంకములో -- చిితాంగిమాటలు విని, 
“దాని దండింతు ఖండింతు బరతు చెరుతు 
గడగి చంపుదు నొంపుదు గలతు నలతు 

దెరల నడతును బొడుతు వధించు [దుంతు” అంటాడు, 


రత్నాంగి చతుర్ధాంకములో కుమారునిపె బడి వడ్చుచు, 
“గురునుకుమారా సాఠంగధరా ముఖరిత సారంగధరా 
విభూతి సారంగధరా” -- అనియు, 


“సారంగధరా బలిజిత సాళకంగవరా సుళ"ర్య 
సారంగవారా”' _ అనియు, 


“దినయామినుల నయారే ఘన యాతన లనుభవింప 
గనయాయ నయా వినయార్య నయా సునయా తనయా 
మన యాలి కదియు ధారుణి నెశనయా” - అనియు 


ఆమెయే చతుర్ధాంకములో చిత్రాంగితో సారంగధరుని గూర్చి, 
“'శ్రీలోలుడే వీలోలుడే సచ్చీలుడే భూపాలుడే 


బాలుడే నిర్దాలుడే” ఎా మరల 


“నేరమా బలువైరమా కన నేరమా ఇది బీరమా 
సారెసారెకు గోరి వేడెద సారఠసానన (ప్రోవవే” అనును. 


నోరి నరసింహకాన్ర్రి 2ీరితి 


. నాటి సామాజికుల సంగీతాభిలాషను తృ ప్రిపర చుటకై కవి మరణించిన 
సుతునిపె విలపించుచున్న రాజనరేం(దునిచేత శంకరాభరణంబు - శ్రీకాగసంపద 
-తోడి _ భూపాల - మోహనాకార.. అని సీసవద్యములో మొదటి పదములలో 
రాగనామములు పొదిగి ఆ పద్యము రాగమాలికలో ఎట్లా పాడవలెనో కూడా 
సూచించాడు. 


ఏవో కొన్ని పద్యాలలో పెద్ద సమాసాలు ఉన్నప్పటికీ మొత్తముమీద 
రంగస్థలమ.మీద నటీనటులు చక్కగా అన్నట్రయితే (_పేక్షకులకు తేలికగా అర్థ 
మయ్యే భాషటోనే పద్యాలు ఉన్న వి. ముఖ్యంగా సీసపద్యాలు వారికి కక్ష షమని 
తోస్తుంది. ఎన్నో వృత్తాలు, పంచచామరము, భుజంగ(ప్రయాతము, (రుతవిలం 
వితము, మత్రకోకిల వంటి అసాధారణ మెనవే కొక, బాలకోకిల అని కొత్త 
వృత్తము కూడ సృవ్షీంచినారు. ఛందోగతులలో, సంగీతచ్నితణములో ఈ 
కవికి విశేషమయిన నెద్బ కలదు. మహాకవుల నాటకాలలో కనిపించే కవిత్తు 
స్థాయిమాతము వీనిలో కానరాదు. 


ఆనాట వచనముకూడ పరిణతి పొందలేదు. అప్పటికి చిన్నయసూరి నీతి 
చందికే ఆదర్శరచనము, ఈ నాటకానికి నాలుగేండ్ల ముందే కందుకూరివారి 
కాకుంతలము వచ్చినది. పండితులను ఒకవంక మెప్పిస్తూ ఇంకొకవంక సామా 
న్యులప ఆర్థమయ్యేందుకు భాష ఎట్టా ఊండవలెనో దానికోసము అన్వేషణ 
చేసినవారిలో ఈ కఏకూడ ఒకరు. అందువల్ల ఇందులోని భాష సాఫీగా లేదని 
మనము విమర్శించడము ఉచితము కాదు. 


సారంగధరుడు చి|తాంగితో “'తల్తీ! నీ [ప్రియుడు వచ్చినవిదప నేను 
అవశ్యము వచ్చి భుజింతును' ఆని తన తం|డినిగూర్చి నీ ప్రియుడు అని పలు 
కుట అనుచితముగా తోచును. ఆపే చితాంగి సారంగధరునితో “నీవు తండి 
వగుటకు నున్నాడవు కదాోఆనుట కేవలము You are going to be a farther 
అను ఇంగ్లీషు వాక్యానికి తర్దమాలా ఉన్న దనవచ్చును. 


వచనములో ఇప్టే ఇంకా ఎన్ని అయినా లోపాలు నేజివారికి కనబడ 
వచ్చుగాక. కాని ఈనాటకరచనాకాలమునాటికి ఆం|ధవచనము సరిగా రూహెంద 


లేదనీ, నాటకాలుకూడా చాలా కొంచెమే ఆప టికి వడినవనీ. ఈ కవి ఆంధ 
3 లు బి 5 అ 


284 సారస్వత వ్యాసమ.లు 


నాఓకాలశకే ప్రాతిపదిక వేసినవాళ్ళలో అ్యగగణ్యుడని గుర్తించుకుంటే, ఆయన 
సాధించినది ఎంత మహనీయ మై నదో మనకు ఆవగత మవుతుంది. 


నాటకము చివరివరకు ఏమగుతుందో ఏమగుతుందో అనే ఉత్కంఠ 
చూచేవారికి కలిగించేందుకు ఈ కథలోనే కొన్ని ఆటంకాలు ఉన్నవి. మనకు 
ద్వితీయాంకములోనే చిత్రాంగి సారంగధరుల సమావేశము (వదర్శింపబడ్డది. 
కనుక తప్పు చితాంగిద్కా లేక సారంగధరునిదా అనే ప్రశ్న రాదు. అందు 
వల్ల మూడవ ఆంకము విచారణము ఆంతా మనకు పట్టదు. రాజనరేందునికి 
నిజము ఎట్లా తెలుస్తుందా అనే బొత్సుక్యము మనకు కలుగదు. 


పోనీ ఒకవంక సారంగధరునివై చితాంగి లేనినేరము మోపుటక్రై 
[పయత్నించడము, సారంగధరుడు తాను నిర్హోషినని బుజువు చేసుకోడానికి 
_పయత్నించడము అయినా ఉన్నదా అంటే, ఆదీ లేదు. సారంగధరుడు తన 
నిర్ణోషత్వమును చెప్పి మరేమీ చెప్పకుండా మౌనము వహించడమే కాక, తన 
మి|తుడ యిన సుబుద్ధిచేత మోర పమాణము చేయించి ఉన్న సాక్ష్యము కూడా 
రాకుండా చేసినాడు. ఈ సందర్భములో ఈ కథావస్తువుగల నాటకము ఆవిచ్చి 
న్నంగా 76 సంవత్సరాలపాటు వేలకొలదిసార్హు విజయవంతంగా [పదర్శింప 


బడింది అంటే మూడు విషయాలు ముఖ్యకార ణాలు అనిపిస్తుంది. 


మొదటిది ఆంధదేశంలో నాటకాలు చూడబోయేవాళ్ళ అభిరుచి. అది 
మనకు ఇప్పుడు అ(పస్తతము. 


రెండవది మన దేశంలో స్రీ పురుషపాతలు ధరించిన నటీనటుల సమ 
రత, ఎందరెందరో నటీనటులు మనకు జ్ఞప్తికి వస్తారు. రెండవ అంకములో 
చితాంగి ఒకచోట సారంగధరునితో పేజీ పైచిలుకు వరుసగా మాట్టాడుతుంది. 
అందులో ఒక పాట కూడాను. సారంగధరుడు న్నిష్కమిన్తూ రెండున్నర 


పేజీలు వరుసగా మాట్లాడుతాడు. అందులో వరుసగా మూడు సిసపద్యాలు 
కూడాను. 


మూడవ అంకమంతా నిజము తెలిసిన మన ఎదుట నేరవిచారము. 
ఉద్దండుని వాదము రెండున్నర పేజీలు, అది మాటలపుట్ట. సదయుని వాదము 


నోరి నర సింహళా న్రి 285 


మూడు పేజీలు. ఆందులో సాక్ష్యుము లేకున్నా సారంగధరుడు నిర్హోషి అనడానికి 
సందర్భాలు ఎంతో నేర్పుగా చూపినాడు. కవి వకీలుగా తనకు గల అనుభవము 
అందలో |పదర్శించినాడు. కాని నటీనటులు నాటకము చూడవచ్చిన వారిని 
ఎట్లా ఆకట్టగలరు, అదే అద్భుత విషయము. వారు తమ వోావభావచేష్టలతో నేమి? 
తమ సంగీతముతో నేమి (ప్రేక్షకులను ఆకట్టగలిగేవారు. 


ఇక మూడవది ఈ నాటకకర్త నై పుణ్యము, ఒకవంక చితాంగి పేను, 
ఆమె దుర్మార్గము, ఆమె[పేమ కోవముగా మారుట్క తుదకు మూర్భలో పలి 
కిన కలవరింతలవల్ల ఆమెదోషము రాజనరేందునికి తెలియవచ్చుట, కొంత సేపు 
ఆమెకు వళ్చాతాపము, మరల తప్పించుకొనుటకు కల్లలాడుట, తుదకు [పాణం 
వదలుట. ఇవన్నీ చి|తాంగిమీద మనకు జుగుప్స కలిగి స్తవ, కాని, ఆమె 
మొదటినుండీ సారంగధరునే | పేమించి వివాహమాడవలె ననుకొనుట తుదకు 
బలవంతముచేత ముసలిరాజును వివాహమాడ వలని వచ్చుట - ఇవి మనకు ఆమె 
మీద కొంత జాళి పుట్టిస్తవి ఆమె పాణపదముగా దాచుకొనే సారంగధదని 
చ్మితపటమే తుదకు బయటపడి అమెతప్పును బయట పెడుతుంది, 


ఇంకొకవంక సారంగధరుడు సత్పురుషులలో ఆగగణ్యుడు, తనపై 
లేనినింద మోపిన నవతిత ల్రికి గూడా అపకీర్తి రాకుండ దానికి తాను మౌనము 
వహించడమే కాకుండా మి[తుడయిన సుబుద్దుని గూడా మాట్లాడ కుండా 
చెసాడు. తనకు అన్యాయముగా పడ్డ శిక్ష ధై ర్యంగా అనుభవిస్తాడు. తఅవరులు 
తప్పించుకోమన్నా తప్పించుకొని పారిపోడు. సారంగధరుని ధీరోదాత్తత ఈ 
నాజకాని కంతా పాజభూత మైనది. 


రత్నాంగిపా[తలో విశేషము లేదు. అన్యాయముగా శిక్షపొందిన కొడుకు 
కొరక దుఃఖించే అందరి తల్లులవంటిదే. విశిష్టత ఏమ్‌ లేదు. 


కాని, రాజనరేం[దునిపాాత ఎన్నో విధాలుగా ఏషాదకరమైనది. ముసలి 
తనములో చక్కని పడుచుపిల్ణను వివాహమాడిన దోషము తప్ప మరే లోపము 
అతనిలో లేదు. ఆ లోపమే ఆతనికి ఎన్నెన్నో అనుకోనివిధాలుగా కష్టాలు 


రిల సారస్వత వ్యాసములు 


తెచ్చిపెడుతుంది. అతడు చీ|తాంగి మాటలు నమ్మెను, అయినా న్యాయముగా 
విచారణ చేయించెను. అతడు దోషి యని నమ్మినందుల కే నాలుగురోజులు 
ఆయినా వ్యవధాన మీయలేదు. డోషియైన కొడుకునైనా సిశ్శంకముగా శిక్షించే 
మాధవవర్మ కోవలోనివాడు. తన తీర్పు పొరపాటేమో అనే సందేహము కలి 
గన వెంటనే దానిని ఆపుటకు ఉత్తక్వు చేసి ఆశ్వికభటుని ఘడియలు లెక, 
వేసి పంపుతాడు, చి[తాంగిదోషము తెలిసినవెంటనె ఆమెకు కఠినళిక్ష విధి 
సాడు. ధర్మ దీక్ష కబవాడయినా తనకున్న చిన్న లోపమువల్లి దుఃఖము పొ 
లవుతాడు. 


ఈ విధముగా చి తాంగ సౌరంగ ధరులు, రాజనరేం దుడు మూడువిధము 
లయిన విషాద పాతలు. 


ఈ విషాదము భరింపరానిదిగా ఊండక కొంత విశాంతి కలిగించేం 
దుకు, షేక్‌ స్పియరుపద్ధతినే, మధ్యమధ్య సున్నితమైన హాస్యము కవి |ప్రవేళ 
పెట్టినాడు. అందుకు తలవరుల భాష ఓక ఉదాహరణము, 


కాని, అంతకంటె సున్నితమైనది కమల చాకచక్యము. ఆ దాసి చితాం 
గిని తన వశములో ఉంచుకోడానికి చితాంగిఉ తరము దాచిపెట్టినది. కంఠ 
శ్చేదము కావింతునని చ్మితాంగి బెదరింపగా ఆది “నేను-దాన్ని నెట్టోర్చుకొం 
దును? తల వేరై పోవునుకదా ! అప్పుడు ఇం కెట్లు మాటలాడుడును ? భోజన 
మెట్లు చేయుదును ?” “ తుదకు అది చిక్కిన దెచ్చి యిత్తును” అన్నప్పుడు 
చితాంగి “చిక్కిన?” అని బెదరింపగా ఆది “చిక్కకున్నను దెచ్చి యిత్తు 
లెమ్ము” అని నిష మించును. 


ఆపే సుబుద్ధి ఉన్మాదముకూడ, ఒకవంక విషాదము, ఇంకొకవంక 
హాస్యము కూడా కలిగించును. ఈ నాటకములో విషాదమును సుబుద్ధిపాత అతి 
శయింప చేయును. అతడు చేతనయినది చేయలేకపోతాడు. 


కవి ఈ నాటకములో ఎన్నెన్నో నాటకీయ సంఘటనలు కల్పించినాడు + 
నరిగా సారంగధరునికి యౌవరాజ్యపట్టాభి షేకము సేయదలదిన నాటికి, నరీగా 
తను మహారాజశిక్ష అనుభవించటము, తలవరులు సారంగధరుని తప్పించ 
డానికి చేసిన [పయత్నమువలననే అతడు సాధారణముగా శిక్షవేయుచోట లేక 


నోరి నర సింహళా స్త్రీ లైర్రి? 


పోవుటచే శిళ రద్దుచేసిన రాజనరేం[దుని రెండవ ఆజ్ఞాప తిక తరుణములో 
అందక పోవుట ముఖ్యముగా (పశంసార్హ ములు. 

సారంగధరుని దోషవిచారము నేటి విచారణమువలె ఉన్నదని కొంద రన 
చచ్చును. రాజనరేర్యదుని మాళవపతి యని ,పసావనలో చెప్పి పూర్వరంగ 
మలో ఆతడు ఆం|ధరాజు అమట ఎబ్బెట్టుగా ఉండవచ్చును కాని ఇట్టి చిన్న 
లోపాలు షేక్‌ స్పియరు రచనలలోనే బహుళంగా ఉన్నవి. 


ఏద్రి ఏమైనా ఈ నాటకము ఆంధుల హృదయక్ష తములలో స్థిరముగా 


నిజముగా జరిగిన క్రై తిష్ట వేసినది. చికాంగపాత లోకో క్రి అమినది అందుకు 
కారణభూత మై వది విషాద సారంగధర నాటకమే 


ఆంధ్రసంథనానములు: 
నాహిత్య రోషణము 


ఆంధ (పచేశ సాహిత్య అకాడెమీవారు ఏమేట రెండు నిర్ధీత విషయము 
లపై (|వాసిన ఉత్తమ [గంథములకు చెరి రు, 2000లు బహుమతి. |పదానము 
చేయుచున్నారు. పె విషయముమై [వాసిన గంథములలో 1966-67 లో దినిని 
అత్యు త్తమముగా నిర్ణయించి బహూకరించిరి. ఆ బహుమతికి ఈ [గంథము 
సర్వువిధముల యోగ్యమైనది. [గంథము ఆమూలాగము పఠించినవారికి ఆబహు 
మతి లాంఛన్నపాయమే యనియు, (గంథకర్త విషయ సంగహణాదికమునకే 
రు. 2000ల బె చిలుకు వెచ్చించియుండవలెనని యనిపించును. విషయ సమ 
[గత మీదనే దృవ్షి నిలిపి |శమకు, వ్యయమునకు వెనుకాడక డా॥ దొణప్ప 
ఈ (గ్రంథరచన చేసినందుకు వారి నెంత యభినందించినను చాలదు. ఈమధ్య 
వెలువడిన ఉత్తమ సాహిత్య చరిత్ర పరిశోధన (గంథములలో నిది ఆగస్థాన 
మధిరోహించు ననుట నిస్సందేహము. 


భాషాళాస్త్రములో నిష్టాతు లను |పసిద్ధి కల డా॥ దొణప్ప ఇందులో 
చర్మితపరిశోధనకు పూనుకొని విషయసంగహమునన్సు వివరణమునందును 
కేవల శాస్త్రీయపద్ధతి నవలంబించి విషయ్మపదర్శనమందు, సంయమముతో 
స్పష్టతను జోడించి నాతివి సృృతము నాతిసంక్షేమమునె సమతూకమైన 3 లిలో 
ఈ [గంథనిర్వహణము చేయుట _పశంసార్హము. 


గంథసందర్భములలో వచ్చు వ్యక్తులు ఆకార్యక రణము చేసినట్లు 
సూచింపవలసినప్పుడు ఎవరికి నొప్పి కలుగకుండను, సత్యమునకు బాధ రాకుం 
డను నిగహముతో వర్ణించిన పద్ధతి పమోదావహము. ఇందు కుదాహరణము 
లుగా, ఉర్గాము సంస్థానము కన్నే పల్లివారినుండి బుద్దిరా జు వారికి సం|కోమించిన 
విధమును (పే. 67-68), కాణాదము పెద్దనసోమయాజి భదాపరిణయములోని 
పద్యములు చాలా ఎక్కువగా సుబహ్మణ్యకవి భదాపరిణయములో కనబడు 


నోరి నరసింహళా స్త్రి 289 


చుండ టను (పే. 2క్‌$) వర్ణించుట చూడవచ్చును, ఆకే వ్యక్తులు కావించిన 
ఉతమ కార్యములు వర్థించునపుడును వాని స్వరూపము మాాతము తెలిపి అభి 
నందనము పాఠకులకి వదలుటయు [గంథమంతటను చూడవచ్చును. ఇట్లు 
నిందాస్తుతులకు స్వయముగా పూనుకొనక విషయ_పదర్శనమున కే (శ్రద్ధ వహిం 
చుట పరిశోధకులకు మార్గదర్శ కముగా నున్నది. 


ఇందులో 9 పేజీలున్న ముఖబంధము సంస్థాన శబ్ద నిర్ణయము చేసి 
స్థూలముగా వాని సాహీత్యసేవయు వర్ణించారు. ఆందులో 1988 నాటికి ఆంధ 
లోని జమీందారిల నంఖ్య ఉ48 అనియు, వానిలో సాహిత్య సేవ కావించినవి 
బొటాబొటి యనియు తెలిపిరి. వానిలో ముఖ్యసంస్థానములు 46. వానినిగూర్చి 
వె. 60, 519 లలో అకారాదిగా వివరించిరి. ఇది పధానగంథము ! తర్వాత 
పరిశిష్టములో చే, 520-5908లలో మరి 56 సంస్థానముల చరి|తయు, సాహిత్య 
సేవయ సం[గహించినారు. ఈ విధముగా 102 సంస్థానముల చరి|తయ్సు 
సాహిత్యసేవయ. ఈ (గంథములో (ప్రామాణికముగా నం(గహించినారు. 
మరియు పాతిక సంస్థానములనుగూర్చి విషయములు సేకరించియు ఆరగొరగా 
నున్న ందునను, [గంథవి_స్రరఖీతిచేతను, వదలివేసితిమని [గంథక ర్త తెలిపిరి. 


46 ముఖ్యసంస్థానములగూర్చిన (ప్రధాన (గ్రంథములో పతి సంస్థాన 
విషయమును వరుసగా (పవేశిక, సంస్థానచర్మితము, సాహిత్యపోషణము అను 
మూడు భాగములుగా చెసి వర్ణించి, తుదకు ఉపవజీవ్య గంథనూచిక నిచ్చుచు 
వచ్చినారు. సాహిత్యపోషణ మను భాగములో కవుల కావ్యరచనాదికము వివరిం 
చుటతో తృ వ్రిపడక, శాస్త్ర్రగంథరచనలను, పండితులను, వారి థా స్త్రపాండి 
త్యాతిశ యమును, స్పర్థలను, వీవాదములను, జయాపజయములను చక్కగా 


పసావించినారు. 
pn.) 


ఉపజీవ్య [గంథనూచికలలో అనేక (పామాణిక్కగంథములు, రిపోర్టులే 

కాక, ఆంధప|తిక ఉగాదిసంచికలు, భారతి, ఆదివారపు పకకలు మొదలగు 

వానిలోని సాహిత్యాదిక వ్యాసములును ఎన్నో కలవు, అవి లెక్క వేయగా 

185 తేలినవి. ఆదిగాక మధ్యమధ్య ఆథస్పూచికలలో చూపినవి శతాధికముగా 

కలవు. ఈ యన్నిటికి దోడు ఆ యా సంస్థానములలో (వ్రాసిన, బహూకరింప 
(37 


290 సారస్వత వ్యాసములు 


బడిన, [| పోత్సహింవబడిన, (పక బింపబడిన (గంథజాతము అసంఖ్యాక మైనది, 
దీనినిబట్టి డా॥ దొణప్ప ఈ [గంథరచనకు ఎంత విస్తార పరిశమ చేసిరో 
అవగతము కాగలదు. పెయన్నిటిని మించి వారు ఎన్నో సంస్థానములను సయ 
ముగా దర్శించి, అక్కడి ఉద్యోగులను పెద్దలను అడిగి ఎన్నో వివరములు 
తెలిసికొని [గ్రంథరచన కువయోగించుకొనిరి. ఈ విధముగా పర్మిళమించి 
తెలిసికొన్న (పతి విషయమును ఏదో విధముగా (గంథములో చొప్పింపవలె 
నను [పలోభన దౌర్భల్యమ. నకు పాల్పడక డా॥ దొణప్ప చూపిన నిగ్రహము 
(పతే్యేక ముగా [పశంసనీయము ! 


ముఖబంధములో చూపినట్టు 1981 లెక్కల్యపకారము ఆం(ధజిల్లాలలో 
నున్న 20,119 |గామములలోను, 12,265 [గామములు జమీందారీల లోనివి. 
కాబట్టి సగముకిందె ఎక్కువ జమీందార్నీగామములు. సంస్థానాధిపతులు తమ 
తమ సంస్థాన పరిధులలోని కవి పండితులనే కాక వచ్చినవారినెల్స ఆదరించి 
యుండిరి. ఆందుచేత ఆఅ కాలములో మొతము ఆంధ దేశములో ఉండిన కవిత్వ 
పాండిత్య సామి ఇంచుమించుగా నంతయు ఈ (గంథములో నిరూసింపబ డిన 
దనుట యసంభావ్యము కాదు. కొన్ని సంస్థానముల చరితలు పదునొకండవ 
శతాబ్దినుండి వర్ణింపబడినను, స్లూలముగా చూచినచో, (పధానముగా జౌరంగజేబు 
సెనలకు గోలకొండ స్వాధినమైన 16886 సం॥ నాటినుండీ, జమీందారీలు ఆం|ధ 
(పదేశ్‌లో విలీనమైన కాలము వరకు, పూర్ణనంఖ్యలో 250 సం॥లలో ఆంధ 
దేశములోని సాహిత్యమును, పాలనమును, పేదలనుండి ప్రభువులవరకు [ప్రజల 
చరిత ఈ [గంథములో కూర్పుబడినదనుట అతిశయోక్తి కానేరదు. (పతి వ్యవ 
స్థలో వలెనే జమీ ందారీవ్యవస్థలోనను గుణములతోపాటు దోషములును ఉండ 
పచ్చును. కాని, నేటి [పజాసా మాన్యములో వాని దోషములుమాతమె | పచా 
రము పొంది జమీందారులు రాక సతుల్యు లను భావము (ప్రబలియు౦డుట 
ఎంతయు అన్యాయము. ఈ [గంథము చదివినవారికి అనాదిగా భరతభూమి 
లోకమునకు (ప్రసాచించినదని మనము సగర్వముగా చెవుకొను సంస్కృతికి 
మూలభూతములయిన వెదశాస్తా?ది విద్యలు, సంగీత సాహిత్యాది లలిత కళలును 
సంస్రానాధిప తుల (పాపువల్లనే చెక్కుచెదరక మొన్న మొన్నటివరకు నిలిచి 
యున్నవని తెల్టము కాగలదు, 


నోరి నరసింహశాస్త్రి 291 


ఈ రెండు రెండున్నర శళాబ్దులను విమర్శకులు సాహిత్యములో 
'కీణయుగి మని వర్ణించుట పరిపాటి యైనది. డా॥ డొణప్పయ ఆ యభిపా 
యమే సూచించినారు. ఆ కాలపు సాహిత్యములో (పతిభకు కంటె వ్యుత్పత్తికి 
ఎక్కువ (పా ధాన్య మిచ్చి యుండ వచ్చును. కాని, డా॥ దొణప్పగారే, ఈ యుగ 
ములో (పశ స్తములైన క్షేతమావహోత్మ్యములు, పెక్కులు చార్మితక కావ్యములు, 
“మెలరము అయిన పురాణములు,” “ పదబంధ" వీథుల పయనించు రసికవాంథ 
జనులకు అమృత చషకముల నండించు 'పపాశాల లగు _పబంధములు, చక్టని 
శతకములు, విశిష్ట స్థాన మాకమించు యకగానములు, (త వ్య[వబంధములుగా 
నాం(ధ్రీక రించిన సంస్క్టత దృశ్య!పబంధములే కాక యథాత థాం(దధికరణము 
లును, “ఉత్తమ న్యతంత నాటకములు”ను తాత్విక విమర్శక తర్కాలంకార 
వ్యాకరణ జో్యోతిషాది దర్శన గంథములు, నిఘంటువులు వెలసీనవని యు సంగీ 
తము ఉ_తమముగా వెలసిన దనియు, చ్నితకళకూడ విలసిల్టినదనియు ముఖ 
బంధములో తెలిపినారు. ఈ మాటలనుబట్టియే ఈ“క్షీణయుగము” అనుదానిలో 
ఉ త్రమసాహిత్యము ఎంతో వెలసినదని స్పష్ట పడును. ఆ | గంధ రాశిని నిష్పక్న 
పాతబుద్ధితో అంధ సాహిత్యాభిమాను లిప్పటికీ తరచి చూచినట్లు తోచదు, 
ఈ “శీణయుగ”" నామమే సహృదడ యులకు దానిబుద ఉత్సాహము కుంటుపర 
చును. ప్రస్తుతము [పచలిత మగుచున్న వ్తమానయుగమును కొందరు ఆభ్యు 
దయయుగ మని పేరు వెట్టి ఆకర్షించుచున్నారు. దీనినే *ళూన్యయుగముోగా 
భావించు విమర్శకులును లేకపోలేదు. చెడ్డపేరు పెట్టినచో దానియందు సామాన్య 
పాఠకులకు గద్ధ కలుగదు. అదిగాక పాళ్ళాత్య విమర్శకులు వ్యవహరించు 
'డికెడెన్సు అను శబ్దము మనస్సులో ఉంచుకొని ఈ శీణయుగ నామము 
కల్పింపబడినట్లు తోచును. ఆంగ్లవిమర్శకుల డికెడెన్సు ఆనుదాని లక్షణములు 
మన ఉ తమ (పబంధములకు, (శ్రీనాథ నాచన సోమనల రచనలకేకాక, మురారి 
వంటి వారికిని, కాశిదాన భపభూతుల వంటివారికి కూడ ఆన్వముంప చేయవచ్చు 
నని విమర్శకులు గు_్తించుకొనవలెను. ఈ (గంథము చరువుటవలన బుద్ధిమం 
తుల అభిమాన్యళద్ధలు ఈ'కీణయుగ' సాహిత్యము వంకకు (పసరించుగాక ! 


గంథక ర్ర ఎన్నియో ఆక్షర (గంథములను పరికోధించినారు. వానిలో 
నన్యోన్య భిన్నత్య మున్న పుడు, ఆసామంజస?ః మున్న పుడు, సశ్యము నిరూ 


లి 


292 సారస్వత వ్యాసమలు 


పించుటకు [పయత్నించినారు. ఆది సాధ్యము కానప్పుడు వూహాగానములకు 
దిగక థావిపరిశోధకులకు వదిలినారు. 


ఇందరు సంస్థానాధీవులలో కొందరు స్వయముగా పండితులు, కావ్యనిర్మా 
తల్కు అందరును బహువిధములుగా సాపాత్య సేవ చేసినవారు.అందరికి వేదళా స్త్ర 
ములయందు ఆభిమానము సర్వసామాన్యము ఐనను కొన్ని సంస్థానములు శ్రీ) 
వెష్షవమును, కొలది శవమును, ఒకటిరెండు మాధ్యమును, బంగానపల్లి వారు 
ఇస్లామును, ఎక్కువ సంస్థానములు స్మా ర్తమును అభిమానించినవి. ఆట్లయి 
నను తక్కిన మతస్థులను ఆదరింపక పోవుటగాని, ద్యేషించుటగాని కనబడదు = 
పండితులు, కవులు సర్వసాధారణముగా [దాహ్మబణులే యైనను క్షతియులు, 
వై చ్యలు, రెడ్డు, కమ్మవారు, కాపులు, విశ్వకర్మ కులజులు, కుంభకారులు 
మొదలగు నన్నికులములవారును -- ఎక్కడ గుణమున్నను సంస్థానాధిపతుల చే 
నాదరింపబడినట్టు ఈ గంథములో చూడగలము. 


ఆబ్బ కావ్యనిర్మా ణాదికములలోగూడ ఎంతో వైవిధ్యము ద్యోతిత మగు 
చున్నది. అందులకు కారణము కవి పండితజన బాహుళ్యము, సంస్థాన స్థానవైవి 
ధ్యము, రుచిబాహుళ కము ఉండుపే ! ఎవరి రుచుల కనుకూలమైన ఆశయము 
వారు సొందెడివారు. 


నేటి కవులును, కళాకారులును ఈ సందర్భములో ముఖ్యముగా నొకటి 
గమసింవవల సి యున్నది. 1983 నాటికి ఆంధ జిల్లాలోని జమీందారీల సంఖ 
448 ఐ యుండగా వానిలో 102 మాతమే సాహిత్యాదిపోషణ చేసినవి. 448 
సంస్థానములును ఆం(ధ|పదేశ్‌లో కలిసిపోయినవి. వాని రాబడి నిపుడు ఆంధ 
(పదేశ |పభుత్వము వసూలు చేసికొనుచున్నది. సాహిత్యాదికమునకు మనపభు 
త్వము నేడు పెట్టుచున్న ఖర్చు సంస్థానములు పెట్టుచుండినదానిలో శతాంళము 
లేదే ! అకాడెమీలకు లక్ష లిచ్చుచున్నా మనవచ్చును. కాని ఆది సంస్టానాధీశు 
లలో నాబ్గవవంతువారు పెట్టిన ఖర్చు కే ఇంత తక్కువగా ఉన్నదే! జమీం 
దారీల రద్దువలన నష్ట పడినది ఒక్క జమీందారులే కాదమ--కవులు, గాయకులు, 
కళాకారులు, విద్వాంసులు నని కూడ ఈ (గంథము పఠించువారికి తోపక 
మానదు. కేం దీకృత మైన అకాడెమీలు ఎంత విశాలభావములతో వ్యవహరించి 
నను వి కేంద్రీకృతమై యుండిన విద్యాపోషకసంస్థలవలె వ్వైవిధ్యము సాధింప 


నోరి నరసింహళశా గి 993 


గలవా, అన్ని భాగములకు [పనరింసగలవా, అన్ని బుతువులందును వ్యవ 


పహాదింపజాలునా * 


ఉత్తమమైన ఈ [గంథములో ఎన్నో విషయములు విచారింపబడినవి. 
అందులో పూర్వపరిశోధకుల నిర్ణయములను నూత్మముగా పరిశీలించియే సర్వ 
సామాన్యముగా (గ్రంథకర్త తమ నిర్ణయములు తెలిపిరి, ఇందులకు (గంధ 
ములో 9? పాళ్ళు (పమాణమే. స్థాలీపులాకన్యాయముగా నట్టివానిలో కొన్ని 
ఉదహరింతుము, 


(1) మతుకుమళి కృష్పకాన్ర్రి, నరసింహశాస్త్రి కి తమ్ము డుగాని శతక 
వద లా 
కవుల చరిత అనుబంధములో తెలిపినట్టు కుమారుడు కాదనుట”(పే.29జ్‌). 


(2) సిద్ధయోగేశ్వరవిలాస క_ర్తయగు నందికొటుకూరు సిద్ధయోగీం|దు 
డును, వీరబహ్మం,ద యోగి శిష్యుడగు దూదేకుల సిద్ధయయు భిన్నులనుచు, 
వారిద్దరు నభిన్నులని పెండ్యాలవారి యభిిపాయము యుక్తియుక్తము కాదను 
టకు చూవీన యుపపత్తులు (పే. 291). 


(8) పెనుమళ్ళ సోమనామాత్యుడు తన వీమంతినీ కల్యాణ పబంధ 
మందు తాను పీల్చలమ్మరి వంశీయుడనని పేర్కొనినది సుపకీకితము కావలసిన 
యంశ మనుచు, వారిగో|తములు వేరని నికూవించి, సోమన పూర్వు లెవరైన 
కాశ్యపగో[తుడగు విన వీరన వంశమునుండి సోమన భారద్వాజ గో తులకు 
దత్తులేమో యని యూపాంచుట ఉచితపక్ష మనుట (పే, 41కి). 


(4) అచలాత్మ జావరిణయ క_ర్తయగు కిరీటి వెంకటాచార్యులు సిరిపుర 
సంస్థానపండితులని ్రీనందిరాజు చలపతిరావుగారును, తెలుగువి జ్ఞాన సర్వస్వము 
లోని వ్యాసకర్తయు |వాసినడి ఆచ్చుతప్పనియు, సురపురమని యుండ 
వలెనని యుండవలె ననుచు నేటి సోలాపురము, పూర్వము నూరాసురము, సుర 
పురము అని వ్యవహరింపబడినదని చూపుట (పే. 514). 


(5) పద్యుమ్నాభ్యుదయము, రుక్కవతీ పరిణయము లను |పబంధద్యయ 
మా సోమకవి విరచితమని విళాఖపట్టణ జిల్లావృత్తాంత సంగహములో నిరూ 
పించుట |పామాదికమనుచు వాస్తవముగా ఆ రెండుపేస్టను ఒకే [గంథమును 
నిద్దేశించు పర్యాయవాచకములుగా (గ్రహించుట యు క్రమగుట (పే, 555), 


251 సారన్వత వ్యాసములు 


ఈ విధముగా (గంథమం దొంతటను డా॥ దొణపు ఆకర్షక [గంథాంళ 
వచనములను సమ్మ గముగా పరీక్ష చేసిగాని [గహాంపనట్లు స్పష్టపడుచున్నది. 
ళా ల 


ఐనను పూర్వ వ్యాసకర్త నిర్ణయములను సూత్మతరముగా పరిశీలింప 
నందునన్నో స్పురింపనందున నో అక్క డక్కడ (వమాదము లనదగినవి 


గంభములోనికి వొరలక పోలేదు. మూడీటినిమ్మాత ముదాహరించుచున్నాము. 


(1 పే, 86, 87 లణో కవిరాజ కంఠీరవ బిరుదాంచితుడగు బుగ్వేది 
నేంకటాచల క విసిగూర్చి ఇట్లు (వాసినారు : 


తరణి సమ[పతాప నిధి 

దామెర యక్క నృపాలు సన్ని ధిన్‌ 
వరకవి గంధ సింధురము 

వచ్చె నటంచు వచించువాని [కొ 
వ్వర గజరాజకేసది వ 

టంచు బరించితి వాళశువై ఖరిన్‌ 
సరసులు మెచ్చ వాజ్మయ వి 

శంకట వంకటశై ల సత్కవి |" 


ఆని కృతిపతి వేంకటాచలక విని సంబోధించుటనుబట్టి కాళహ (గి నృపాలుర 
'పేరోలగమున వేంకటాచలక వికిని కవిగంధసింధుర విరుదమండనుడగు కొండ 
మడుగు పురుషోత్తమ కవికిని పటుతర కవితావివాదము పవ ర్తిల్దినటుల ను, 
అందు వెంకటాచలకవియే విజయ మందినటులును విశద మగుదున్నది. 


పె పద్యములో వివాదాదికము జరిగిన యర్థము లేనందున దాని యథ 
స్పూచికలో ఆకర వ్యాసము ““లిరుదుకవుల యుదంతములు” అం, ప. విజయ 
1౪58 ఉగాదిసంచిక. పుటలు 114, 115 తీసి చూడగా నందులోగూడ వివాద 
విశేషములు లేకపోగా, కవి గంధసింధురము ఆని యా పద్యములో (ప్రస్తావించ 
బడిన కవి పురుషోత్తమ కవియని గురించుటకూడ బిరుదు మాతముచేతనే 
వూహించిన ఊహ యని తేలినది, పూర్వ వ్యాసకర్త వాక్సు_ లను తీవ పరీక్ష 
చేయక [పమాణముగా [గహించుటచేత నిది సంభవించి యుండును. కవిసార్వ 
భౌము లెందరో ఉన్నల్ర పలువురు కవిగంధసింధురము లుండవచ్చుగదా ; 


నోరి నరసింహళా స్త్రీ 2511 


(2) పే. 889, 810లు. ఇక్కడ శ్రీ రాజా దుర్గా నదాశివ (ప్రసాడ 
బహద్దరుగారు ఆయ్యస్రీకరించిన “ధమ్మ పదము” (పస్తావింపబడినది. ధమ్మపద 
మును దమ్మపద మనియు, అందలి వర్గ (పగ్గ) ములను సర్గలనుటయు |పామా 
దికము. దాని మూలము [తిపిటకములలో సుతవిటక మందలి ఖుద్దుక నికొ 
యము కావున నంద లిథాష “పాలి” యనదగనుగాని పాకృతము కాదు. రాజా 
గారు తమ సీరికలో “పాకృతమందలి భాష”అన్న వాక్యమును యశాతథముగా 
1గహించుటచే కాబోలు - “ఇందళలిభాష [పాకృతము” అనిరి. 


(8) పే. 210. ఒక శ్రీరామచంద అప్పారావుగారు 1882-1909 
మధ్య జీవించిరనియు, వారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని సన్మానించి 
రనియ్యు అనార్కలీ కృతి పొందిరనియు గలదు. 1809 నాటికి శ్రీవిశ్వనాథకు 
14 ఎళ్ళు. అప్పటికి అనార్కలీ వారు [వాయలేదు. వారిని ఆదరించినది వేరొక 
శ్రీరామచంద అప్పారావుగారు. నామ సామ్య మీ షి భాంతికి కారణమై యుం 
డును. థ్రీ ముద్దుకృష్ణ తన 'అనార్హ లీ'నాటికను 1084 లో శ్రిరామచం [ద 
అప్పారావుగారికి అంకిత మిచ్చి పచురించిరి. దానికి శ్రీవిశ్వనాథ సత్యనారా 
యణగారు “వరిచితిని” గేయఫణితిలో (వ్రాసిరి. ఈ శ్రీరామచంద అప్పారావు 
గారు స్వయముగా కవి. వారు జస్మ్కించినది 1909 అని “మహోదయము” 
త్రలుపుచున్న ది.“ [పమాదో ధీమతా మపి”కనుక ఆత్యు తమమైన ఈ గంథములో 
గూడ నక్కడక్కడ సవరణల అవసర మని నూచించుటే మా ఆశయము, 
కాని రం్యధాన్వేషణతత్పరత బట్టికాని,గంథ పళ స్తిని తక్కువ చేయు నుధైశము 
గాని ఎంతమా[తము కాదు. తమ మనవి మాటలలో రచయిత “విషపరిధి 
చాల ఎక్కువ, ఉన్న వ్యవధి మరీ తక్కు వ. అందును ఉరుకులు పరుగులమిద 
పని సాగించుటవలన వెనుదిరిగి చూదుకొనుటకు వెసులుదాటు దొరకినది 
కాదు"' అనిరి. 


పరిధి ఎక్కువే. పోటీవిషయము (పకటింపబడిన తర్వాత (గంథరచన 
మున కిచ్చువ్యవధి సంవత్సరకాలము మాతమే. మెగా _గంథక ర్త విశ్వకళా 
పరిషత్తులో రీడరు ఉదో్యోగభారము వహించుచున్నవారు. ఇట్టి _గంథము సిద్ధము 
చేయుట కెన్నో సంవత్సరములు పట్టును. ఆట్లిది (గంథకర్త సంవత్సర కాల 
పరిమితిలో ఇంత చక్కగా నిర్వర్తించి యుండుట వారి ఏకాగతక్కు పర్షిశ 
మకు, సమర్గతకు నిదర్శనము. (గంథములో తొందరపాటు కనిపించుటలేదు. 


“భా 


£96 సారన్వత వ్యాసములు 


డా॥ దొణప్ప “మనవి మాటలు” వారికిగల వినయసంపదనే సూచించును. ఈ 
గంథ మంతటను _(పభువరేణ్యులయు, క విశ్యరులయు, పండిత (పకాండులయు 
నామములును, వారి కృతులుసు పదర్శింపబడినవి. స్మరణమాతముననే పాఠ 
కులను పవి్నితము చేయగల పుణ్యమూర్తు లెందరో ఈ | గంథములో (పసా 
పవింపబడిరి. 


ఈ [గంథపథనముచే మహావీరులు, మహాత్యాగులు నగు నాం[ధ్రమహని 
యుల నెందరినో మనము విస్మరించితిమని గు ర్రింపగలము. బొబ్బిలివీరుల 
యతిశయ మెరుగుదుము. కొలదిమంది విజయనగిరమురాజులు కావించిన పద 
నాభ యుద్దమును ఎరిగియుండవచ్చును. కాని బొబ్బిలియుద్దము ఆ కాలములో 
ఎందరో జమీందారులు (వెంచివారిమీద సాగించిన [పతిఘటనల లో ఒకటి 
మాతమేె యని ఎంద రెరుగుదురు +? పద్మ నాభయుద్దము కూడ ఇంగ్లీషు కుంసిలోి 
వారిపెన-విజయనగ రమువారు 1724 లో సిపాయికలహమునకు ఎంతయో 
సూర్మము జరిపిన తిరుగుబాటని ఎందరెరుంగుదడరు ? ఆపే సిపాయిల తిరుగు 
బాటునకు చాల పూర్ణమే నొసము పాళయగా డైన దొరవారి నరసింహా రెడ్డి 
కుంపిణివారిని ఎదిరించిన వీరుడని ఎందరి కెరుక ? నురపురము (నేటి షోలా 
పురము) రాజ్యమునకు 1658 లో మైనారిటితీరి కొ తగా గద్దెనెక్కిన రాజా 
వెంకటప్ప 1667 లో తన సేనలో అరబ్బులను, రోహిల్లాలను విరివిగా చేర్చు 
కొనుచు, కుంఫిణీవారి మందలింపులను లెక్కచేయక 1858 లో చెలరేగిన 
సిఫాయిల పితూరీలో నానాసాహేబు మొదలగువారికి కుమ్మక్కుగా నుండె 
ననియు, కుంపిణివారు రాజా వెంక టప్పను ఆధికారమునుండి తొలగించి కఠిన 
శిక్ష విధించి రనియు, గవర్నరు జనరలు కరుణించి ఆ శిక్షను నాలుగేండ్ల కారా 
గార శిక్షగా మార్చి చెంగల్బట్టునందలి కారాగారమునకు బంపుచుండగా, మాన 
ధను డగు నాతడు దారిలో చేతుపాకితో _ పేల్చికొని అత్మహత్య కావించుకొనె 
ననియు ఆం(ధాభీమాను అంద రరుగుదురు? ఇట్టి యాం[ధవీరుల చరిత ఈ 
[గ్రంథములో (పసక్షాను[పనకృముగా వచ్చి (పస్తావింపబడినందున వీరకావ్య 
నిర్మాతల కిందులో ఎన్నో నీరకథావస్తువులు లభింపగలవు. 


ఈ [గంధ పయోజనమును ఆరిశయింప జేయుటకు భావిముదణము 
లలో చేర్పదగిన రెండు చేర్పులు సూచించుచున్నాము. 


నోరి నర సింహా స్త్రి 297 


మొదటిది : సంస్థానచర్మత్రము అను భాగములలో వచ్చినపేర్ణే ఎన్నియో 
మారులు సహజముగా తింగి తిరి? వచ్చుచున్నవి, వంశవృక్షముల నిచ్చినచో 
పాఠకుల కపగాహన మొనర్చుకొనుట సులభతర మగును. 


రెండవది : | పవేశికలలో ఆయా సంస్థానముల _పధానస్తాన ములు విళద 
ముగా వర్ణింప యత్నించిరి. కాని ఆయా స్థానములను గుర్తించుచు ఆం(ధదేళ 
పట మొకటి చేర్చినయెడల పాఠకుల మనఃఫలకములందు స్పష్టతరముగా చితి 
తములు కాగలవు. నంస్థానముల పరిధులు కొలాంతరములలో మారుచు వచ్చి 
నందున పరిధులు పటములో గు ర్రించుట సాధ్య ము కాదుగాని, వాని !పధాన 
స్థలముల, పట్టణముల, సల్లెల గు రంపవచ్చును. మ్యద్రణమనుగూర్చి క కొంచెము 
చెప్పవలసిన దున్నది క (గంథము ఆం[ధయాూనివర్శిబ _పెస్సుతలో ముదిత 
మయినది. సగముపైచిలుకు [గంథము పతించునంతవరకు 144, 145 పేజీలలో 
అథస్సూచిక నాలుగపంక్తులు రెండు మార్చు పడుట తప్ప = ఎన్నదగిన ఆద్చు 
తప్పులు లేవని ఆశ్చర్యామోదములు కలిగెను. ఆ తర్వాత చివరచివరకు అచ్చు 
తిప్పులును, అక్షరము లంటకపోవుటయు నెక్కు వెక్కువైనందుకు విచారము 
కలిగినది. ఏమైనను నిధుష్టముగా అందముగా ఆంధమలో అచ్చయిన (గ్రంథ 
ములలో దీనిని పరిగణింపదగును. సబ్దికు (గంథాలయముల కేగాక పె9వెటు 
[గంథాలయములకును అలంకార మును, విలువను గూర్చు నుత్తమ_గంథ మిది. 
(గంథస్వరూపమునుబట్టి నిర్ణయించిన వెల ఎక్కువ కాదు, 

ఈ యు త్తమ గంథరచనము చేసిన డా॥ దౌణప్పగారును, విషయ నిర్జ 
యము చేసి బపొమతి |[పదానము చేసిన ఆంధ్యప్రదేశ సాహిత్య అకాడమీ 
వారును, కృతి నొందిన @) కాను (బవో్కై నంద రెడ్డిగారును, (గంధ (పకటనము 
గావించిన ఆం[ధ విశ్వకళా పరివత్తువారును ఆం యు లందరి ధన్యవఐ వాదములకును 
పా(త్రులు ! 

[గ్రంథకర్త ర: డా॥ తూమాటి దొణప్ప ఎం. ఏ, పిహెచ్‌.డీం, 
[ప్రకాశకులు : ఆంధ విక షకళా పరిషత్తు, వా లేరు 
డెమ్మ్‌ 1/3, పేజీలు 624-16, హాఫ్‌క్యాలికో టై ండు, వెల రు. 80 లు] 


| ఆంధప్మత్రిక - జననరి 14, 1970.] 


aa saan na ఆఆ he be Bed 


రి 


నవనితవుు = పరిచయము 


6౨ 

ఆయితే నవకవిత్వ మేమిటి ? కవిత్వ మేమిటో. దాని స్వరూపమేమిటో 
పెద్దలే నిర్ణయించలేక బాధపడుతూ ఉంచే, అందుకుతోడు ఈ “నవ” విశే 
షణము కూడా ఎందుకు ? ఈ కవిత్వములో కొత ఏమిటి ? భాష కొత్తా? 
భావము కొతా * ఛందస్సు కొత్తా! రీతిలోన్యా ఆలంకారములోన్నా రసము 
లోనా ? - ఎందులో ఈ నవ్యత ? లేక వ్యాకరణమర్యాదలు ఉల్పంఘంచడ 
ములో కొత్తా? అర్థము లేకుండా [వాయడములోనా ? కాక పెద్దలను ధిక్కరిం 
చడముటలోనా ౪ ఎందులో ఉన్నది నవ్యత నవకవులలో ? 


ఈ విధముగా పెద్దలే అడుగుతున్నారు. అన్నిటిలో - ఆని [ప్రత్యుత్తర 
మీయవచ్చును. ఆప్పుడు ఈ (పళ్నలు వేసే పెద్దలు నవకవులకు చివరకు వ్యాక 
రణోల్రంఘనములో కూడా కొత్తదన మున్నదని ఒప్పుకోరు. ఆ పాడు సీమాలే 
కాక అనింద్య[గామ్యాలు కూడా నన్నయాదులే |పయోగించి వాడి చూపి 
నారు. అందులోమ్మాతము వీరి కొత్త ఏమిటో ? అని -పెద్దలు నవకవులకు 
నవ్యత లేదని నిరూపించగలరు. అట్టివారిది భౌతికశాస్త్ర పరీక్ష వంటిది. లోక 
ములో ఉన్న వస్తువులన్నీ పంచభూతముల సంయోగమువల్సి కలిగే వివిధ వికా 


రాలే కాబటి, అన్ని ఓక టేనని బుజువు చేసే దివ్యజ్ఞాన మూర్తులు యీ 
పెద్దలు. 


తెలుగువాజ్మ యంలో వివరించి చూస్తే ఆక్షరాలతరగతిలో చదువుకున్న 
56 అక్షరాల కలయికవల్చి చేసే గారడియె కాని మరేమి కానట్టు తోసుంది. 
అట్టివారికి అటువంటి [బహ్మజ్ఞానుల నువేశించి చెప్పేది కాదనక కనిత్యము 
అనేమాట ఉపాధిభేదాలు ఆంగీకరించే సామాన్యులయిన ప్రాకృత మానవులకు 
చెప్పిన మాట ఇది: 


(పకృతి అంతటిలోనూ జననమూ. వృద్ద, జీర్ణావస్థా ఒకదాని తర్వాత 
ఒక టి వచ్చి, జీర్ణస్టితిలోనుంచే పునర్ణననము కనబడుతుంది, కాలపురుషుడు 


నోరి నరసింహశాస్త్రి 299 


(పతి సంవత్సరము శిశిరములో జీర్హించి వసంతములో పునర్జన్మ పొందుచు 
న్నాడు. చెట్టు చిగిర్చి, నెవ్మదిగా వృద్ది పొంది, చివరకు శిశిరములో ఆకులు 
రాలిపోయి, మళ్ళీ ఆ మొక్కలే వసంతములో చిగురిస్తున్నవి. మహానదులు వర్గ 
ముతో వృద్ధియె గీష్మములో శీణించి మరల వర్ణముతో పునఃవుస్టి పొందు 
తున్నవి. కవిత్వము మహ్వాపవాహ మైతే, దానికీ వర్షమూ, (గ్రీష్యమూ మరల 
వర్ణబుతువూ ఉన్నవి. 


కవిత ఒక రసాలళాఖ అంటే, దానికి వసంతమూ, శిశిరమూ, మళ్ళీ 
వసంతమూ ఉన్నవి. (ప్రవాహమునకు వర్షాగమములో కొత్తనీరు వస్తుంది, 
తరుగుల్మా దులు వసంతాగమములో నవనవలాడుతూ ఉంటవి, ఆ విధముగానే 
ఇది నవక విత్వము. ఇందులో పూర్వకవిత్వ [పకృతి మారిపోయినదని కాదు, 
మునుపు లేనిది ఇప్పుడు కొత్తగా పుట్టినదని కాదు. స్రిలలో లావణ్యము వలె, 
పసిపాపలలో మిసిమి వలె, యువకులలో ఉత్సాహము వలె, యోగులలో 
శాంతి వలె, కావ్యములో రసమువలె ఇదమిత్ధ్ణ మని స్పష్టముగా వర్ణించడానికి 
సాధ్యము కాక్క ఇటువంటిదని కొంత సూచించడానికి సాధ్యమై, అనుభవ 
వేద్య మైన ఓకానొక విశిష్టధర్మ మున్నది నవకవిత్యములో. 


నవకవిత్వమును విశేషముగా స్తుతి చేసేవారూ లోకములో ఉన్నారు. 
దానిని చూచి అపవాసించి నిరసించి విశేషముగా నిందించెవారూ ఉన్నారు రా 
యువతిని చూచి వృద్దనారి అసహ్యించుకొన్నట్టు. కాని నవకవిత్యమును 
oO ఛా 
భూషించినా, దూషించినా ఉభయపక్షాలవారూ దాని సవ్యత అంగీకరించిన వాలే 
అవుతున్నారు. ఒకరికి ఆ నవ్యత సమ్మతము; ఇంకొకరికి అసమ్మతము. 
దానినిబట్టి అది అనుభవై కవేద్య మని అనుమాట సత్యమని బుజువవుతుంది, 


అవా 


ఆయితే, నవకవిత్వ మంటే మునుపెన్నడూలేని కొత్తదా ఈ కవిత్వము 
ఆని వాదించేవారు మన దేశములోనూ, ఇతరదేళాలలోనూ కూడా ఇప్పుడు లేక 
పోలేదు. ఆటవికమానవుడు మారిపోయి నాగరిక మానవుడు పూర్వము ఎట్టు 
వచ్చినాడో, ఆ విధముగానే ఇపుడు పూర్వనాగరిక మానవుడు పూర్తిగా మారి 
పోయి ఆధునికమానవు డై నాడసి వారి ఊహ- ఈ విధముగా మానవ పకృతి 


\ 


400 సారస్యత వ్యాసములు 


మార్చు చెండికదికాబట్టి, దానితోపాటు మానవకవిత్వముకూడ పూ ర్తిగా మార 
వలననీ మారి తీరుతుందనీ వాది మతము. 


పూర్వమానవు లెకుగని మారణ సాధనాలు కని పెట్టగలిగిన ఆధునిక మాన 
వుని అహంభావము వలన జనించిన దీ వాదము. మొదటి ఐరోపా మహా సంగా 
మానికి కొద్దిగా ముందు ఈ వాదము (ప్రారంభించి యుద్దానంతరము లోక 
మంతటా వ్యాపించినది. ఆది మృత్యుముఖముగా మాయ (పేరణవర్ణి పరుగెత్తు 
తున్న వారి వాదము. ఆగ్నిశిఖను మింగబోతున్న శలభనుల ఆహంభావ మది. 
వారివాదము అంగీకరిస్తే, మనము మహాకవుల మనుకునే కాళిదాసాదులు కవులు 
కారు ; ఇంతెందుకు ? ఇంతవరకు లోకములో పుట్టిన కవిత్వము కవిత్వము 
కాదు. నవ్యకవిత్వము పుట్టుతున్నది, పుట్టబోతు న్నది, పుట్టుతుంది - అని 
వాది వాదము, 


ఈ ఆహంభావపూరితులు ఉధైశించే ఆర్థ ములు నవ్యక విత్య మనే పదము 
ఇందులో వ్యవ వమారించదు, అహంభావకవుల “వాదన ఏమైనా, ఇంతవరకూ 
వారు చేసిన రచనలనుబట్టి పరీక్షించగా ఆది పూర్వము ఎన్నడూ ఎవరూ ఎరు 
గని కొ తది కాకి పోవడమే కాక్క, మన సాహిత్య వేత్తలు ఆఅధమవిధమైన కవిత్వ 
మని నిరసించిన చ్మితకవిత్వముగా గణింపదగినదిగా కనబడుతున్నది. వారి 
వాదానికి అనుగ.ణమైన రచనలు చేసి చూపేవరకూ వారి (ప్రయత్నము ఆకాశ 
సౌధనిర్మాణముగ తలంచక తప్పుదు. 


© 


కొంతకాలమునుంచి భరతఖండము అంతటా ఒక నవళ క్రి ఆవేశించి 

తాండవ మాడుతున్నది. బహుకాలము పారతం[త్యము అనుభవించి దాస్యవిమో 
చనకై అమృతాపహరణమునకు సిద్ధప డిన గరుడునింక్క ల ఆస్పాలనమే 
కావచ్చు న నది, కాక ఆధునికుల పచుర సాధనాల వళ్ల దేశదేశాల స్యరూపనుంతా 
ఒక్కసారిగా మనము తెలిసికోగలిగినంచువల్ల నూర్యోదయముతో వికసించే 
పద్మమువలె మనబుద్ధికి కలిగిన వికాసమే దీనికి కారణమేమో ! వాయువు విశే 
షము మందగించినచోటనే మరుత్షణములో తుఫాను రేగుతుంది. ఆ విధముగానే 
మన దేశములో కొంతకాలమును౦చి ఒకొనొక నూతనోజ్జీవము కలిగింది. తెలుగు 


నోరి నరసింహశాన్ర్రి క్రీ! 


కవిత్వములో ఈ నూతనచిహ్నాలు అంతకుదును పే కనబడుతూ ఉన్నప్పటికీ, 
ఆతిస్పష్షముగా కార్యరూపము పొందినది 1018 సం॥లో. శ్రీ రాయ పోలు 
సుబ్బారావు తృణక ౦కణము |వపచురణమ.లో |[పమాదీచ సంవత్ప్చర [(కావణ 


పౌరమి సిరవాసఠర మెకటు వకాళకులు అందులో ఉలేఖించినారు. 
థి కా రా య 


£ 


ga 


కవి అన్నాడు ; 


కాశ్వత నవ్యస్ఫురణల 

నశ్వర లావణ్యమై యెనయ గావ్యకళా 
విశ్వమునన్‌ రసమయ మధు 

రై శ్వర్యము లేలు కవిత కంజలి నిత్తున్‌, 


శశి వికసించిన శావణ 

నిశీభమున గాగబడిన నీరదనుతకున్‌ 

[బశ మిత మతినై యీప 

ద్య వభాంజలి నొసగితి బణమార్ప మనుచున్‌.-” 


(ప్రకాశకులు పీఠికలో “ఇప్పటి యాం ధవాజ్య యమున బుకాతనఫకి్కిి 
రచన తగ్గి నూతన వికాసాంకురము పొడగట్టుచుండుటకు సంతస''మందినారు. 
నవీన భావములు నూతనాదర్శములు జీవకళలు లోకపరిణామ హేతువులని 
బాటినార. లాక్షణికుల సర్వాధికార ధూర్యహత్వమును నిరసించి కవుల 
స్వాతం(త్యము రక్షించినారు. తృణకంకణము, కష్ట కమల, స్నేహలతాదేవి, 
తెనుగుతోట, న్వప్నకుమారము వరుసగా ఐదుకావ్యములు 1818, 1914 సంవ 
త్సరములలో అభినవ కవితామండలి తరపున (పచురించినారు. ఆందులో 
“తెనుగు తోటొలో ఆ రోజులలో తెలుగుకవిశ్వములో విజృంభిస్తూ ఉన్న 
నవజీవనము రమణీయముగా పతిబింబించి కానవస్తున్నది. “లేఖిని శుభ 
వాహినీ”లో కవిః 


* లలిత సారస్వత నికుంజవలయ మెల్ల 
నవనవానందభవ సుందర లతాంత 
ములను నవనవలాడునో ముద్దు కలమ 1” 


802 సారస్వత వ్యాసములు 


అని సంబోధించినారు. నవకవృల రచనల సంపుటి ఏదయినా శ్రీ) రాయ 
[పోలు సుబ్బారావు రచనలతో [పారంభించడము సమంజసము. అందువల్ల నవ 
సీతము, శ్రీ రాయప్రోలు సుబ్బారావురచనతో (ప్రారంభము చేసినాము. 


ళా 


శ్రీ రాయ పోలు సుబ్బారావు తెలుగు దేశములో ఉదయిస్తున్న నూతన 
కొంతిబింబమును ముందుగా చూడగలిగిన దష్ట. కథాకథనము ప్రాచీనమార్ల 
ముతో సాగిస్తే, పాడిన పాట అవుతుందని తెలుసుకున్నాడు. కథావస్తువులుకూడా 
సామాన్యజీవితములోనుండి తీసుకొని, ఆందులో ఉదాత్తత. మాధుర్యము చూప 
గలిగినాడు. తన కావ్యములలో వివిధములయిన _పణయభావములు చి(తించి 
నాడు. కాని, శెనుగుదేశములో కలుగుతున్న ఊఉ త్తెజమునూ, నూతన శక్తినీ 
అనుభవించి ఆం(ధాభిమానముతో ఉడికిపోయిన ([పథమకవి ఇతడు. అవి 
అంధరాష్టము కోసము ఆందోళన [పారంభమైన రోజులు. ఆం|థావశిలో, 
ఆం_ధులలో [పముఖులమీద కావ్యము లలి మెప్పింపచేసినవాడు. సభారంగము 
లలో ఢీ) రాయ(పోలు సుబ్బారావుపద్యాలే ఇప్పటికీ ఆం ధాభిమానము కలవారు 
ముందుగా చదువుతున్నారు. తెనుగుదేశములో విరుస్తున్న ఈ నవవసంతము 
ఆయన తెనుగుతోటలో దో్యోతమవుతున్నట్టు మరియే కావ్యములోను ద్యోతము 
కాదు. ఆ కావ్యము పతిపదమధురము. శ్రీ సుబ్బారావు తెనుగువాడే కాదు ; 
తెనుగునాటివాడు కూడాను. ఆయన కవిత్యములో ఈ తెనుగునాటి తీయదన ము 
మూర్రీభ వించి ఉన్నది. 


తెనుగుతోటను “లేఖినీ వభవాహినీ"తో |పారంభించి “గీత్రాసఖ్యము” 
చేసుకొని పొద్దుపొడుపునోములు పట్టిన తెనుగునాటి చిన్నదానిచేత “మంగళాచ 
రణము” చేయించి, కోకిలపాట వినిపించినాడుం 
“ఆలకింపుము బాలరసాల శాఖ 
నుయ్యెలల సూగుచు మరంద మియ్యఫణితి 
బాడుదున్నది కోయిల పాటకత్తె 
పావనంబై న మాతృ సేవావతంబొ |” 


కోయిల 9 పాటలలో తెనుగుకన్యకకు మేలుకొలుపు పాడుతుంది- 
పాటలో ఆరుపాటలు ఇందులో (పత్యేకించి వేసినాము. 


నోరి నరసింహశాస్త్రి 808 


అ 
నవక విత్వము శ్రీ రాయ(పోలు సుబ్బారావుతో (పారంభమె సాహితీ 
సమితి కవులతో తెనుగుదేశములో పాదుకొనిపోయినది. సాహితీసమితి అభినవ 
క వితామండలివలె ఒక్క కవిత [ప్రధానముగా కూడుకొన్నది కాదు. సమితిలో 


ఆనేక మార్గములు తొక్కిన అనేకకవు లున్నారు. సమితికవులకు కీలకమువంటి 
వాడు సాహితీసమితి నభాపతి తల్లావజ్ఞల శివళశంకరళా స్త్ర. 


(శ్రీ శివశంకరశాన్త్రికి ఆం్యధాభిమానము ఎక్కువ. లోకములో ఎక్కడ 
ఎటువంటి కవిత్వము, ఎటువంటి శిల్పము చితకళ రూపము పొందినా అవి 
అన్నీ అవగతము చేసుకొనవలెనని ఆయన కోరిక. ,పాచ్య పాళ్చాత్య విజ్ఞా 
నమూ, పురాతనాధునాతన భాజ్మయములూ చవిచూచినాడు. సంస్కృ్రూతాం్యధ 
పండితుడు. అనేక భాషాకోవిదుడు. బహుగంథ (దష్ష. స్నేహపాత్రుడు. సర 
సుడు, రీరుడు. |వతిభాశాలి. ద్వితీయ యొవనములో పఫవిత (పణయము అణు 
వణువునా విజృంభించగా ఉరూతలూగి మహాపవాహమువలె కొవ్యము చెప్పిన 
| వేమశీలి. ఎంతటి భావో(దేకమున్నా, శిల్పము మరఛిపోని ఊ_త్తమ కవి. 
| వేమకూ, భక్షికీ భేదము చేయని వ్వైష్టవుడు. క్రైవుడిలా తన |పియురాలి 
నేతముల అందముజూచి ముగ్గుడి తన్మయుడై ఉండే ధనుర్దాను. ్రీరామాను 
జుల అను గహముచేత శ్రీరంగళాయి దివ్యలోచనములు చూచి మహాభక్తుడుగా 
మారిపోయిన కథ ఈ “దివ్య లోచనములు.” 


శీ 
i 


మ 


శ్రీ దేవులపల్లి కృష్ణళాన్తి నవకవిత్వమున నొక నూతనళోభ తెచ్చిన 
వాడు. తెలుగు దేశములో నవ్యకవితను మూలమూలలా ప్రచారము చేసినవాడు. 
పూర్వమార్గావలంబకులు ఆయనన, ఆయన కవిత్వమునూ వృథాగా దూషించి 
నంతగా ఆధునికుల నిక ఎవ్వరినీ దూషించి ఉండరు. అందుచే మనస్సులో 
బాధపడ్డా, విరసుల దూషణలను ఒక్క చిరునవ్వు నవ్వుతూ, ఒక్క కవిత్వప్ప 
చూపుతో నిర్విషము చేయగల మాం(తికుడు ఆయన. 


ఆయన ఏది వర్ణించినా, ఏది చెప్పినా మంత్రముగ్ధులను చేయగలడు. 
మాటలలో, వాటి అల్టికలో, వాటి ధ్వనిలో మాధుర్యము, సౌందర్యము ఉట్టి 


ఫిగ్‌ సారస్వత వ్యాసములు 


పడేట్లు చేయగల సమ్మాహానాస్త్ర వే త్త. జీలుగునగిషీవనులలో ఆరితేరిన శిల్పి, 
శ్రీ దేవులపల్లి “కన్నీరు, కృష్ణపక్షము, ఊర్వశి, పవాసము” అనే కావ్యసంపు 
ట్రాలు పదురించినారు. ఆందులో కృష్టపత్షములో నుండి “అన్వషణము అనే 
కావ్యము ఇందులో వేసినాము. ఆవి పంగదేశములో వైష్టవకవుల (ప్రభావము 


తెలుగుక విత్వమ. మీద చలాయించిన రోజులు. కవులు తమ పణయములో ఆద 


ర్మములు గోవికలకూ శ్రీకృష్ణునికి ఆరోపించి దధురకావ్యములు చెప్పిన రోజు 
లవి. గోపిక కృష్ణునికొసము అన్వెషిస్తుంది ఇందులో ! 


౬ 


శ్రీ వేదుల సత్యనారాయణశాన్త్రీకీ, శ్రీ దేవులపల్లికి కొంత సామ్యము 
ఉన్నది. అయితే ఒకరిని ఒకరు అనుకరించినవారు కారు. (శ్రీ వేదుల కన్నీటిలో 
నిజమైన వేదన ఉన్నది. ఆయన ఆదర్శములలో ఉదా!త్తతా, _పణయములో 
నైశిత్యమూ ఉన్నవి. పద్యబంధము పౌఢమధుర మెనది. 


సంస్కృతాం|ధ జ్ఞానముల సంస్కాారముతో ఆయన కవిత్వము ఆరం 
భించినాడు. శతావధానములు చేసినాడు. ఇంగ్నీఘభాషా జ్ఞానము ఎక్కువ లేదు. 
అయినా కవితాత్మ కలవాడుకనుక నవ్య మార్షాలలోకి క ఏత్వము [పవేశించింది * 
ఇందులోని “నిరీక్షణము” అనే కావ్యములో ఆలంకారికులు “వాసవసజ్జిక” అని 
పేర్కొనే నాయికను నూతనపద్ధతిలో రమ్యముగా వర్ణించినాడు. 


అ 


సజీవులై ఇంకా క నిత్యము చెప్పుకూ ఉన్నవారి కావ్యాలే ఇందులో 
చేర్చవలెనని మా |ప్రథమోద్రేశము. కాని తెలుగుదేశము ఎటువంటి మణులను 
స్వల్పకాలములోనే పోగొట్టుకొన్నదో కూడా చూపవలెననే ఉద్దేశము కలిగి 
చామర్తి రాజశేఖరరావు, కొడాలి నుబ్బారావు, కొడవగంటి వెంకటసుబ్బయ్య ల 


కావ్యాలు కూడా చేర్చవలెనని నిశృయించినాము. ఈ మూడు మణులతో నాయక 
మణి బామ ర్తి రాజశేఖరరావు ! 


రాజ శేఖరరావు బాల్యమాదిగా కవి. ముందు పబంధరచనతో [పారం 
భించినాడు, తర్వాత [ప్రబంధఫక్కీ కొంచెము మార్చి కావ్యరచన చేసినాడు- 


నోరి నరసింహకాన్ర్రి 805 


ఆ తర్వాత నాటకములు, ఒక నవలకూడా (వాసినాడు., కవి అనే ఆదరభావ 
ముతో అతనికి చాలామంది మ్మితు లైనారు. అతనికి కొ త్రరచన చేసిన తర్వాత 
పాతరచనమీద అభిమానము పోయేది. ఎవరో ఒక మితునివద్ద పాతరచన 
మిగిలిపోయేది. ఫలితాంళ మేమంటే అతను “సాహితి"లో (ప్రచురించిన కావ్య 
ములు తప్ప మిగిలినవి ఎంత _పయత్నించినా కనబడడంలేదు. అతనితోపాటు 
అతనిరచనలు భద్రపరచిన మితులుకూడా అదృశ్య మైనారు. అతను బి, ఏ. 
చదువుతూ ఉండగా (౦౫116 [వాసి Heroes and Hero-worship అనే 
గ్రంథము అతనిమనస్సులో బాగా నాటింది. (పథమంగా ఆతని మనస్సులో 
నాటింది. [పథమ మవిసం[గామానంతర ము రాజకీయాందోళనలతో దేశము అట్టు 
డకిపోతున్న రోజులు. అతను దేశోద్దరణకోసము సరియైన నాయకుడిని తన 
ఊహలో అన్వేషించసాగినాడు. ఆ |వయత్నఫలితమే “బృందావనము” అనే 
కావ్యము. యమునాతీరములో బృందావనము. గోపికాగో పకులు కృష్ణునికో సము 
వెదుకుతూ ఉంటారు. కవి ఇందులో ఎన్ని భాగాలు (వాసీనాడో తెలియదు, 
ఆతను అకస్మాత్తుగా బెజవాడలో కలరాతో ఇరవై ఒకటవయేట చనిపోయి 
నాడు. సానలుదీరిన జాతిరత్నము ఒకటి దేశానికి పోయింది. చనిపోకముందు 
దాస్తున్న కావ్యము బృందావనము. దీనిలో భాగవతము, కృష్ణకర్ణామృతము 
చదివినవారి మనస్సులో కలిగే మధురభావముతోపాటు నేడు భరతమాత తన్ను 
ఉద్దరించగల నాయకునికోసము పడే వేదనకూడా ద్యోత మవుతుంది. 


డా 

చామర్తి సానలుదీరిన జాతిరత్నము అయితే కొడాలి సుబ్బారావు సాన 
రాతికి ఎదురుతిరిగే పుట్టురత్నము* అతనికి పట్టరాని ఆందోళనా, ఆవేశమూ 
ఉన్నవి. కొంతకాలము “తిరుగుబోతు” అనే పేరుతో తన కావ్యాలు (పచురించు 
కున్నాడు. ఆతని “హంపీకేతము” (పవేశములో శ్రీ విశ్వనాథ సత్యనారా 
యణ చెప్పినట్లు ఆతనికి పతిభ్యా వ్యుత్ప_తీ రెండూ ఉన్నవి. ఆయితే ఆయన 
(పతిభ వ్యుత్స తీకి వళశంవదమై ఉండదు. ఆయనను చూచినవారికీ ముందు 
మోటుగా కనపడేవాడు, వాక్కు ఆయనహృదయము నవనీతమని తెలిసేది 
తెలుగువారి పస్తుత దుస్థితికి బాధ పడినవాడు. ఇది తెలుగువారు అత్యుచ్చస్టితి 
అనుభవించిన విజయనగర స్నామాజ్యపునాటి శిథిలములు చూచినపుడు ఆగ 
కుండా “హంపీకేత్రము”గా బయటపడ్డది. 

39) 


806 సారస్వత వ్యాసములు 
“హంపీ! 'తము”లో (పతి భాగము ఒక అద్భుతమైన కొత్తరుచి చూపు 
తుంది, ఆందులో “కనకాభి షేళము”లో శ్రీనాథుడు [పౌొఢరాయల సభలో 
డిండిమభట్టును ఓడించి, కంచుఢక్క_ పగులగొట్టించి, కనకాభి షేకము పొందిన 
కథను ఆ కాలములో ఉండి (పత్యక్షముగ చూచినవాడు వర్షించినట్లుగా వరించి 
నాడు, ఆధునికుల ఇష్ట[పకారము శ్రీనాథునికి శిభాతికలు తీసివేసినాడు. శ్రీనా 
ధుని పాత కళ్ళకుగట్టినట్టు చితించినౌడు. విజయము పొందిన శ్రినాథునీ, పరా 
జితు డయిన డిండిమభట్టునూ, ఉభయులునూ ఉదా త్తనాయకులుగా వర్షించడ 
ములో కవి చూపిన మేధావిశేషము (పత్యేకించి గమనించదగి ఉన్నది. 


(9 


చామర్తి, కొడాలి వలె కాక్క కొడవటిగంటి వెంకటసుబ్బయ్య ఇప్పుడు 
జీవించి ఉన్నారో, లేడో కూడా ఎవరికి తెలియదు. అతనికి సంసారముమీద 
విర" క్రి పుట్టలేదు. ఉవరిమీడ కోవము రాలేదు. ఎదురో_ లేని కష్టాలు రాలేదు, 
కారణం లేకుండా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. వై రాగివలె దేశాటనము 
చేస్తూ జీవనము గడుపవలెనని ఆతనికి ఒక సరదా ఉండేది. పాతికేళ్ళు నిండక 
ముందే ఆతను దేశము వదలి వెళ్ళినాడు. ఇప్పటికి ఇరవై ఎపి నిండినా అతని 
జాడ లేదు, 


అప్పటి రోజులలో సాహితీనమితి కవులలో అతడు అగ్రగణ్యుడు 
కావ్యములే కాక కథలు, నాటికలు (వాసినవాడు, స్వయముగా వేషధారణలో 
నేర్పు కలవాడు. రామవిలాన సభను ఉద్ధరంచుటలో ముఖ్యకారకులలో ఓక్‌ డు, 
ఆం! ధ!పబంధములు ఆప్పటికి అచ్చయిన వన్నీ చదివినవాడు. ఇంగ్లీషులో 
అనేక సాహిత్య(గంథాలు మధించినాడు. అతను చదివిన" నవలలకూ, కథలకూ 
అంతు లెదు, క వితాత్మ కొలవాడు. దానిని సాధనవల్ల స్వాధీనము చేసుకున్న 
వాడు, దేశము విడిచి వెళ్ళేముందు తాను |వాసిన కావ్యాలలో |పచురించదగినవి 
ఏరి వాటిని సంపుటిగా “సంధ్యారాగము” అనే పేరుతో (పచురించినాడు. ఆతని 
అనంతర చర్యవల్సగాన్ని ఆ కావ్యసంపుటికి ఆతను పెట్టిన పేరు సార్ధక మైనద ని 
తోచలేదు. దానిలోనుంచి “"భికువు”అనే కావ్యము ఇందులో |పచురించినాము, 
దేశము విడిచిపోవడానికి రెండుమూడు సంవత్సరాల ముందు |వాసిన కావ్య 
మది. అప్పటికే “భిక్షువు”ల జీవనము ఆతన్ని ఆకర్షించేదని ఆ కావ్యమువల్ల 


నోరి నరసింహశాన్రి 807 


కనపడుతుంది. శ్రీ రాయప్రోలు సుబ్బారావు తెలుగుతోటలో తేటగితిలోని 
మాధుర్యము చూపినతర్వాత కొంతకాలము తెలుగుకవులు వృతాదులమీద 
వ్యామోహము తగ్గి తేటగీతిని ఆభిమానించ సొగి నారు, (థ్రీ రాయ[పోలు చూపక 
విడిచిన మరికొంత తీపి తేటగీతిలో వెంకటనుబ్బయ్య చూవినాడు, 


(౨౨ 


ఇద్దరు కవులు కలిసి ఒక కావ్యము సరసముగా రచించడము సాధ్యమా 
అనే విషయము సంశయాస్పదము. పూర్వము లోకములో ఇట్టివి అరుదుగా 
కనబడుతున్నవి. “*జంటకవనము ఒక తిరుపతి వెంక టేశ్వరులకే చెల్టినడి. 
తక్కినవారికి కోభలేదు” అని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు. ఈ 
జంటకవనము కోఖవించనిమాట కథాకథనము కల కావ్యాలకుకూడా వర్షిసుంది. 
అది ఆత్మనిష్ట యైన “వ్మిపలబ్ది విపంచి"వంటి కావ్యాలకు మరింత దృఢముగా 
వర్తిస్తుంది ఆనడములో సంశయానికి అవకాశము లెదు. 


(శ్రీ తిరుపతి వెంక టేశ్వరులు పూర్వకవులలో చివరివారు. వారు ఎన్నో 
విషయములలో నవ్యకవులకు దారులు చూపించినారు. శ్రీ తిరుపతి వెంక టేశ్వ 
రుల శిష్యులలో శ్రీ పింగళి లమ్మీశాంతము, శ్రీ కాటూరి వెంక టేశ్వరరావుగార్హు 
కలిసి కవిత్వము చెప్పుతూ కవులని (పసిద్ధి పొందినవారు. వారి ఉభయులతో 
[పచురించే కావ్యము (పజిదీ యెవరో ఒకరే వాసిందె ఉంటుంది. అందువల 
దై కర్తృ కవిత్వమువల్ల వచ్చే దోషాలు వాటిలో ఉండవు. “విప్రలద్ధి 
విపంచి” శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు రచన అని ఊహించదగి ఉన్నది. 
దారువును భావరసోరూపముగా పలికించుకునే నిమిత్తము వీణగా మార్చి విడి 
చిన తన |పభువును సంబోధించి వీణ పలికే మాటలు కావ్యము. భగవంతుడే 
కవిచేత కావ్యములు పలికిసాడు. కొంతకాలము పలికిన తరువాత మధ్య కొంత 
కాలము వాక్కు మౌనము వహించినప్పుడు కవి పడే వేదన ఈ కావ్యములో 
కవి మనోహరముగా సృష్టించినాడు. 


C2) 
ఈ నవనీతమును శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “నవనీతము”తో పరి 
సమా పి చేసినాము. ఇతరులు తనని “నవకవి” అనడము ఆయనకు ఇష్టము 


802 సారన్వత వ్యాసములు 


లేదు. ఆయన నవకవులలో నవకవి, పూర్వకవులలో పూర్వకవి. ఇటు కిన్నెర 


సాని పాటలు (వాస్తాడు. అటు ఆంధరామాయణము (పారంభిసాడు. ఆయన 
నిస్సందేహముగా కవి! 


[పథమములో ఆయన తన కావ్యాలు “గిరికుమార” అనే పేరుతో (పచు 
రించేవాడు. ఆది చిన్నతనములో పెట్టుకొన్న పేరు. కాని అది సార్థక మైనది. 
ఆతను నిజముగా గిరికుమారుడే. తర్వాత కొన్నాళ్ళకు ఆయన తన కవిత్వము 
కిన్నెరసాని వాగు అని చెప్పకున్నాడు. 


భ|ద్రాచలము రైలులో వెళ్ళినవారికి కూడా ఈ కిన్నెరసానివాగు తగులు 
తుంది. అది మహారణ్యములో దారి చేసుకొని నాగుబామువలె వంకర వంకర 


లుగా నడచి, స్వచ్చమైన తన నీటితో పరిసరారణ్యభూముల నవనవ లాడించి, 
అఖండ గోదావరిలో కలుసుంది. అది చిన్న సెఅయెరుకాదు. మహాపర్వత 
నిస్స ఎక మహానిర రము. 


శ్రీ రాయ|పోలు సుబ్బారావు తన తెనుగుతోటలో :- 


“పొడుటెట్ట తుళ్ళింత లాడెడు విధాన 
పాడుమమ్మ గీతాసఖి భావపదము” 


ఆన్నాడు. ఆ కోరిక శ్రీ విశ్వనాథ సత్యనారాయణగా మూర్తిభవించి ఫలించి 
నది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కావ్యములు అనేకములు. పోకడలు అనంత 
ములు. ఆబహ్మ _స్తంబవర్యంతము సృష్టిలో గల వస్తువులన్నీ ఆయనకు కావ్య 
వస్తువులే. ఒక మేక పిల్ల చావు, ఒక కుక్కపిల్ల చావు వర్ణించి సామాన్యమాన 
వుల నిర్ణరత్వము నూచిసాడు. “గొంగళిపురుగు” పద్యాలలో చమత్కరిస్తాడు. 
“కిన్నెరసాని పాటలు” (వాస్తాడు, “కోకిలమ్మ పెండ్లి" వర్షిసాడు. “| పేమ 
గీతాలు” పాడతాడు. గతించిన (ప్రియురాలికి శశివల్ల దౌత్యం నెరపించుకుం 
టాడు, “శృంగార ఏథిలో మనలను విహారము చేయిసాడు. “రామాయణ 
కావ్యము” తన స్వంతపోకడలతో ,వాస్తాడు. కావ్యాలే కాదు ; నాటకాలు, నవ 
లలు, కథలు, విమర్శలు, ఉపన్యాసాలు - ఒకటి ఉన్నదని, ఒకటి లేదని 
అనకుండా వాజ్మయమార్గాలు అన్నీ తొక్కుతాడు. ఎందులోనైనా తన వ్యక్తి 
తనము అచ్చుగుద్దినట్టు నిలబెట్టుకుంటాడు. 


నోరి నరసింహళా శ్రి 203 


తన శృంగారవిథిలో నుంచి “ప్రాతః స్తవములో కొంత భాగము తీసి 
“నవనీతము”అనే పేరుతో ఈ సంపుటిలోకి ఇచ్చినాడు. యళోద తెల్లవారు 
జామున కృష్ణుని మెలుకొలుపుతుంది. యశోదకు కృష్ణుడు కొంత సేపు కన్న 
కొడుకు ; మరికొంత సేవు సాఇాత్తు భగవంతుడు, మహాభక్తుల అనిర్వచనీయ 
మైన మార్గములు ఇందులో పతిబింబిత మైనవి. 


నవకవులు తొమ్మిదిమండివల్ల తీసుకొన్న తొమ్మిది కావ్యముల సంపుటి 
ఇది. నవకవులు ఈ తొమ్మిదిమందే కాదు; ఈ తొమ్మిదిమంది రచనలలోకూడ 
ఇంతకంటె రసవత్తర రచనలు లేవని కాదు. ఖండకావ్యములలో కాస్త పెద్ద 
విగా ఉండేవి ఓక్కొా.క్కరిది ఒకొక్క పాటచొప్పున తీసి కలిపి ఏకముగా 
(పచురింపవలెనినె సంకల్పముతో చేసిన దీ |పయత్నము. ఈ శరికలో ఈ 
సంపుటము మొదటిభాగము, 


ఈ విధముగా ఇప్పుడు (ప్రత్యేకించిన నవకవులు తొమ్మిదిమంది రచన 
లలో ఒకరికంపె ఒకరిలో విశిష్టత ఉన్నది. ఒకప్పుడు చూడగా పరస్పర 
భేదములే కనపడినా వీరందరిలో సామా న్యధర్మ మే వధానమైనది. ఒక్క వెలు 
గులో నుంచి వచ్చిన ఆనేక కిరణములు ఎట్లాగో, ఓక్క కిరణములో నుంచి వేరు 
చెస్తే వచ్చే రకరకముల రంగు లెట్లాగో వీరూ అంతే. ఈ కావ్యసంపుటము 
చదివినవారికి ఈ విషయము అనుభవములోనికి రాగలదు. 


పరి కలో తపుడం 


అదొక సరదా పరీక్షలో తప్పడం! తేలు కుట్టితే అదొక సరదా ఆన్న 
టగా ఉన్నది. 


నన్ను ఈ విషయము మాట్లాడమని ఆర్‌ఇండియా రేడియోవారు కోర 
గానే ముందు వీరికి “నా సంగతి ఎట్టా తెలిసిందా *“ ఆని ఆశ్చర్యం వేసిందిం 
ఎందుకంటే నా కొకసారి తేలు కాదు, మం డగబ్బ కుట్టింది. ఆ పల్లెటూరులో 
నలుగురూ నన్ను ఓదారుద్దామని వస్తే వారి ఆదుర్దాచూసి నేను పకపకా నవ్య 
సాగినాను. ఆట్లాగే పరీక్షలుకూడా రెండున్నర సాగ్ధు తప్పి నిశ్చింతగా ఉన్నాను. 
అందువల్ల సర్వజ్ఞులయిన రేడియోవారికి నా సంగతి తెలిసిపోయిందనుకున్నాను. 
ఏదో కథ చెబుతారే! ఎవరో ఇద్దరు తండ్రీ కొడుకులు భోజనానికి పోయి. 
తాంబూలానికి పిల్లవాడు ఎడమచేయి చాచేప్పటికి ఏదో అంటే, అవతల ఉన్న 
తండ్రిని పిలిచి “నాన్నా! నా సంగతి తెలునుకుశ్నారే” ఆని కేక వేసినారని 
మీరంతా వినల్యా ఆ స్థితి పట్టింది నాకు. 


నిజంగా పరీక్షలు తప్పడం ఒక సరదా కాకపోతే పరీక్షకు వెళ్ళినవారిలో . 
కొంతమంది తస్పుతూ ఉంటారు. ఎందుకో ఆలోచించండి! సంవత్సరమో, 
రెండు సంవత్సరాలో ఇంకా ఎక్కువకాలముపాటో కష్టపడి చదివి ఎంతో 
డబ్బు దండగపడి వరీకకు పోయి తప్పినవారిని ఎందరిని చూస్తున్నాము ! 
ఈ చదివేవారంతా చదవక తప్పుతా రనేది కల్బమాట. తెలివిలేక తప్పినాడంమే 
మళీ ప్యాసయినప్పుడు. 


అధికారులకు వాళ్ళమీద కో పముండి తప్పిసున్నారసి అనడానికి కూడా 
వీలుండదు. కర్జంజాలక తప్పినాడంసే ప్యాసయినవాళ్ళను కర్మం జాలక 
ప్యాసయి వి్రవీగేవాళ్ళని ఎంతోమందిని చూడడం లేదా ! కాబట్టి పరీక్ష తప్పడ 
మనేది ఒక కులాసా ! ఆయితే అన్ని కులాసాలవలెనే ఈ కులాసా కూడా 
ఒక్కాక్క- కాలంలో ఒకొ్క్కా క్క పరీక్షలో ఎకు, వ ఉంటుంది. అసలు మన 
చెన్నరాజధానిలో ఈ సరదా ఎక్కువ ఉన్నట్లు తోస్తుంది. మరీ పూర్వము 
ఉండేది, స్కూలు వైనలు రాకముందు మెటిక్యులేషన్‌ పరిక్షరోజులలో* ఆ పరీ 


చోరి నరసేంహ కాకి 314 


చను వెళ్ళేవారిలో ఈ సరదా ఉండేది. దానిని "మెట్టిక్కు "అనిటాడా ఇంగ్లీమ 
రానివాళ్ళ అనేవాళ్ళు. ఆ మెట్టెక్కడానికి ఎంతమంది పదిసార్లు పదిహెనుసాడ్లు 
సరదాగా పడ్డవాళ్ళు! ఈ సరదా కనిపెట్టి కొన్ని పరీక్షలకు యూనివర్సిటీ 
వారు ఇన్ని సార్హకంకే పరీక్షకు రాకూడదని నియమము పెట్టారు. ఈ నియ 
మము కొన్నాళ్లు ఇంటర్మీడియెటుకు ఉండేదిం 


అయితే ఈ సరదాలో ఒక సొగసు ఉంది. మా బోటివాన్భ ఉన్నా రను 
కోండి. మొదటినుంచీ తెలుగులో కవిత్వము చెప్పేవాళ్ళము. ఇంగ్లిషు బాగా 
వస్తే తెలుగుకూడా బాగా వచ్చినట్టు ఎట్టా * ఆందుకని మా బోటివాళ్ళము 
ఇంగ్లీ ములో తప్పడము సరదా | నే నాసరదా ఇంటరులో, బి ఏ.లో కూడా 
అనుభవించాను" మా కవిమితులకు చాలామందికి ఇది అనుభవంలో ఉన్నదని 
నా నమ్మకము. 


ఇంతకంటే కవులకు విశేష మొకటున్నది. ఇంగ్లీషు అంటి ఆది కూడా 
చిక థాషకాబట్టి అందులో మంచి వాజ్మయము ఉన్నది కాబట్టీ తేలుగుక వులు 

చదువవచ్చునుగాని లెక్కలూ, దానికి సంబంధించిన ఇతర శాస్తారిలూ 
కవికి ఏ మాతము రాకూడదు. వచ్చినా అది రానట్లే పవ ర్రించాలి. రూపాయి, 
అణాలు లెక్కలు వేసేవారికి కవిత్వ మేమిటి ? వేరే వృ త్తివలన జీవనోవాధి 
జరుపుకునేవాడు కవి ఏమిటి ? ఆకాశ వీథులలో అట్టా అట్టా నిరంతరమూ తేలి 
హోయేవాడుగా ఉండాలి కవి! పూర్వ వర సంబంధము విచారించహాడదుం 
లెక్కలంటే ఎపుడూ ఒక పేరకంగా ఉంటుంది. నాలుగూ నాలుగూ కలి్తు 
ఎప్పుడూ ఎనిమిదే అవుతుంది. కవిత్వము నిత్యనూతనముగా ఉండ వలే, కాబట్టే 
కవిలోక ములో నాలుగూ నాలుగూ కలిస్తే అప్పు డా కవికి ఎంత కావలిస్తే ఆంత 
అయ్యేట్లుగా ఊండవలె నూటపదహారు గాని, వెయ్యిన్నూట పదహారు గాని | 
కాబట్టి కవు లయినవారికి, కవిమి|తులకు లెక్కలలో తప్పడము తప్పని 


నరదా |! 


కొంతమంది సహాధ్యాయు లుండేవారు. వారు ఏక్కువ నాగరికు లని 
పతీతి ఉండేది. వాళ్ళకు ఎప్పుడూ తెలుగులో తప్పడము మహాసరదా | మాతో 
ఇంటర్‌ మీడియేటులో తెలుగు Optional Subject గా తీసుకొన్నవారిలో సగం 
మందికి |దుతప్రకృతికము అంటే ఏమిటో, కళ ఆంటే ఏమిటో తెలిసేది కాడు. 


$12 సారస్వత వ్యాసములు 


వాళ్ళకోకూడా ముప్పాతికమంది ప్యాను అయ్యేవాన్ల ! మరి సరదా కాకపోతే 
ఆటువంటి రోజుల్లో ఆ నవనాగరికులు తెలుగులో తప్పడ మెందుకు ? మీరు 
చెప్పండి సోనీ | 


దేశంలో ఈ సరదా ఒక అంటువ్యాధిగా ఉంది, తగిద్దామని చాలామ ౦ది 
(ప్రయత్నాలు చేసినట్లున్నారు. అందులో కొంతమంది ప్యాను కావటానికి 
నూటికి ముష్పయ్యయిదు మార్కులు కష్టము, పాతికమార్కులు చేస్తే బాగుం 
టుందనేవాళ్లు ఉన్నారు. వాళ్ళు పూరంకాలము మనకు ఈ పరీక్షలే ఉండేవి కాను 
అని వాడా అంటారు, 


వాళ్ళనే ది నిజమే ? నూటికి ముషయ్యయిదు మార్కు లువసే ప్యాసుచే సే 
పరీక్షలు మన కెప్పుడూ లేవు. వేదము వల్లిస్తే ఒక్కచోట తడబడ్డా, ఒక్క. 
తప్పు స్వరము ఉచ్చరించినా తప్పిస్తారు. ఏ కాస్త్రమైనా సంపూర్ణంగా (గపా 
"సన్‌ విద్వాంసు డంటారు. నూటికి నూరుమార్కుులు రానివారికి ప్యాను లెదు. 
అ మార్కులు తెచ్చుకోగల మసి ఛెర్య మున్నవాళ్ళే సరీక్షకు వె శఖేవాళ్ళుం 
నూటికి నూరుమార్కు లు రావలసిన పదిశలలో తప్పితే సరదా ఏమున్నది గ 
పండితసభలో అట్టివారికి పరాభవమే ! 


మన పూర్వకాలపు పరీక్షలను అనుకరించి ప్యాను కావలసిన కనీసము 
మార్కులు ఎక్కువ చేస్తే సరదా తగుతుంది. కాని తక్కువ చేసినకొద్ది సరదా 
ఎక్కువే అవుతుందని నా మనవి. 


ఈ అవస్థ అంతా ఎందుకు ? అసలు పరీక్షలే తీసిపారేస్తే ఈ వ్యాధిని 
నిర్మూలము చేయవచ్చునని కొందరు పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే ఆటు 
వంటి రామరాజ్యము మన విద్యార్థులు ఆనుభ పించే రోజులు ఏమీ ఆందుబాటులో 
కనపడడం లేదు. అంతవరకూ విద్యారులు పరీక్షలు తప్పే సరదా అనుభవించి 
తీరవలసినదే ! 


ఆయితే జీవితపరీక్షలోకి ఈ సరదా తీసుకువచ్చేరునుమా ! ఆ పరీక్షలో 
100 8 100 మార్కులు రావలసిందే ! ఒకసారి తప్పినవారిలో ఎవరోగాని 


మళ్ళీ పరీక్షలో కూచోడానికి ఆనుమతి రాదు ! అందులోమా[తము ఈ సర 
దాతో (పవేశించేరు సుమా! 


నోరి నరసింహశాస్త్రి 818 


మీలో శిల్సులుం టే అటువంటివారు సర్వాంగనసుంద రంగా విగహములు 
సృష్షించవలె, ఒక, ఛిదము ఉంటే దాని మీదికే _పేతకుల ద్భష్షి పడుతుంది. 
చితకారుల చితములంతే ! కవి కావ్యములో [పతిపదము మనోహరముగా లెక 
పోతే విమర్శకుని హూలము నీరస భాగమునే గుచ్చి ఎత్తుతుంది. సంగీతములో 
ఒక్క అసస్వరానికి ఎంత మారణశ క్తి ఉందో ఆలోచించండి. మీరు ఏదో ఒక 
మంత సాధన చేస్తున్న సాధకులనుకోండి ! ఆ సాధన దీక్షతో చేసిన ఒక్క 
పదము ఎంత (పమాదకారి అవుతుందో యోవించండి ! మీ జీవితము ఏ 
మార్గాన (పసరిస్తున్నా అంతే ! ఆ వరీక్షలో తప్పే సరదా లేదు ! అందులో 
త ప్పేవారు (భష్టులు, పతితులు! కాబట్టి ఎవరూ కూడా ఈ సరదా జీవితము 
లోకి రానిచ్చేరు సుమా! జాగ్రత్త ! 


(ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రంనుండి ప్రసారం చేయబడ్డ ప్రసంగం.) 


కరవులన్నిటికీ కారణం నీతికర వే 


నేడు తిండికి గుడ్డకు పంచదారకు అన్నిటికీ కరవే. ఉన్న కరువు కంచె 
వానిక్రై ఆందోళన ఎక్కువ ! 


తిండి కింత కరవుగా ఉన్నను దేశములో ఆజీర్లవ్యాధి సో లేదు. పొట్టలు 
"పెంచుకొన్న ధనికులే గాక కర్షకులు కూలీలు కూడ ఆ వ్యాధికి గురియగు 
చున్నారు. వారెవ్వరి ముఖములలో దైన్యము కాని తిండిలేని కొరత కాని కన 
పడదు, 


అట్లే గుడ్డ కరవు: ఉదాహరణమునకు ఒక్కరోజున చెన్నపట్టణపు 
వీధులలో తిరిగినచో కన్నుకుట్టని వారుండరు. అక్కడి స్రీలు పురుమలు 
ధరించు వన్నెవన్నెల దుస్తులు ఆశ్చర్యము కలిగిందును. పాకివని చేయువారి 
గుడ్డలు కూడ మెరమెరలాడుచుండును. 


పంచదారకు కరవున్నది కాని, ఆది వాడునట్టి కావీశాలలు, మిఠాయి 
దుకాణములు పరిగిపోవుచున్నవి. సిమెంటుకు, ఇనుముకు కరవున్నది కాని, 
సిమెంటు కాంక్రీటు భవనములు దినదినము పెకి లేచుచున్నవి. కాగితమునకు 
కరవే కాని, పత్రికలు, పు స్తకపచురణములు పెరిగిపోవు చున్నవి. చిత్రమైన 
కరవే ఇది; 


ఒక్క మనదేశములోనే కాక అన్ని దేశములలో ఇదేతీరు; ఇందుకై పెద్ద 

"పెద రాజకీయ వేతలు ఆరిక ఇా స్త్ర జులు రాతింబవళ్లు ఆలోచించుచు, నస త్రి 

(శ) — థి ళా య wre 

మార్గము కనుగొనలేకున్నారు. పభుత్యములు కర్షకులను కర్మాగొర ములసు 

మరింత పండింపమని, మరింత ఉత్పత్తిచయవలసిన దని ఆదేశించుచున్నవి. 
శాస్త్రజ్ఞులు సదుపాయములు కల్పించుచున్నారు. 


కాని, సర్వతో ముఖమైన ఈ కరువు పెరిగిపోవుచున్నదే కాని, దానివల్ల 
మోక్షము ఎపుడు కలుగునో ఎవరికిని ఊహింప సాధ్యము కొకున్నది. బుద్ధి 


నోరి నరసింహళా స్రీ 315 


ఈ కరువుకంతటికి ఏ వస్తువు కా వస్తువుకు పత్యేక కారణము లున్నవా? 
లేక అన్నిటికీ మూలమైన కారణ మేదై నా ఉన్నదా? అట్టి మూలకారణ 
మున్నచో దానికి (పతెకార మాలోచిందినచో ఇది యంతయు సరిచేయుటకు 
శీలుండదా ? 


గుండెకాయ బలహీ నమైనచో ముఖము పాదములు ఉబ్బరించును. పాదము 
లకు ముఖమునకు ఎన్ని పట్టలు ఎంత ఘనవై దులు వేనినను వ్యాధి కుదురదు 
కదా! అక్లే ఈ వస్తువుల కరువుకు మూలకారణము కనిపెట్ట వీలున్నదా ? 


సకం 


బాహ్యమైన తిండి, గుడ్డవంటివస్తువులేకాక, సీతి నియమము, నమ్మకము, 
మోసమ్ము లోభము-ఇత్యాదులగు మానవగుణములు కూడ గాస్త్రవమైన వనక 
తప్పదుకదా? అవియు గాఠథికంటి నూత్మ్మమైనను గాలికంటె బలమైనవి. అట్టి 
వసువులు లోకమున నిప్పుడు ఏవి కరవుగా ఉన్నవి? ఏవి పుష్కలముగా 
ఉన్నవి? అందులో కరవై న వస్తువులలో లోకములోనిండి తాండవమాడుచున్న 


బాహ్యవస్తువుల కారణ ముండకూడదా ? 


ఈ కాలములో కరువులేని పదార్థము దురాళ ! పేదలుకాని, కలవారు 
కాని, పెద్దలేమి పిన్నలేమ్‌ దురాశ లేనివారు కనబడుటలేదు. అక్ష బలమగు 
దేశములును దురాశలేనివి కనబడుటలేదు. జాతులు, కులములు, సంస్టల్డు 
సంఘములు అన్నియు నంతే ! 


అన్నిటిలో కరవు కనబపుచున్నది, సీతి నియమములకు, నమ్మకమునకు, 
దేశమునకు దేశమునకు మధ్యనున్న సంబంధములలో నీతికి కరువుగా నున్నది 
సంబంధ బాంధవ్యములలో ఎవరికివారు ఏ తీరుగా తమకు లాభము, పరుల కప 
కారము కలుగునో ఆలోచించువారే. దేశములంతే, మనుష్యులంతే, వర్గములంతే, 
[పభువులంతే, పాలితులంతే ! 


పెద్ద ఉదో్యోగులు ఇట్లు స్యాయముగా (పవ ర్రింతురని జనులకు విశాషసము 

లేదు. న్యాయముగా (ప్రవ ర్థీంచు నుడో?గికి అటు తన పెవారు శాఘింతురని 
అల © షు ణా 

కాని, ఇటు పాలితులలో (క్రమముగా సష్టపడినవారు లంచము తినెనని పెద్ద యల 

జడి లేవగీయరని కాని విళ్వాసము లేదు. అందుచే న్యాయబుద్ధి కలవారు కూడ 


516 సారస్వత వ్యాసములు 


పల్లెలు న్యాయమైన జీవితమునకు నెంవులని కవు లెన్నోవిధముల ననా 
దిగా పొగడుచు వచ్చినారు. కాని, నేటి పల్లెలలో తనపాటు తాను శాంతముగా 
బీవయాత గడపుకొనదలచిన వారి కది సాధ్యము కాకున్నదసుట తో అతిశ 
యోకక్తి లేదు. అబద్ధమాడుటకు పాపభీతి కలవారుకూడ (పాణఫీతిచే అబద్ధ 
[పమాణములు చేయుచున్నారు. 

వీతీకర వు 

నేడు నీతి కున్న కరవు లోకములో నెన్నడైన కలదాయని సందేహము 
కలుగుచున్నది నీతి కలవాడు నేదు హాస్యాస్పదుడై న పిచ్చివాడు ఎవరికి వారు 
స్వలాభమునకై దురాశచే అవినీతికి మోసమునకు పాల్పడుచున్నారు. ఇది ఇట్లై 
సాగినచో లోకము ఎంతకాలముండగలదో ఊహింప సాధ్యము కాకున్నది. లోక 
మును విధ్వంసము చేయునది ఆటంబాంబులు కాదు, హై|డోజనుబాంబులు కాదు. 
వానికంటె భయంకారమైన అవినీతి ! ఆది యొక జాడ్యము. ఈ జాడ్యము నేడు 
మహామారివలె సర్వవ్యాపకమై ఆంటుకొనుచున్నది. లోకము విచ్చిపోకుండ 
కట్టునది ధర్మము, ఆది విచ్చిపో వునట్లు చేయునది అన్యాయము, అధర్మము, 
అషనీతి, అబద్ధము, డంబము ; 

నీతికి వచ్చిన కరవును ఆరికట్టినప్పుడే కాని ఇతర కరవులు తొలగవు. 
నీతి పూర్తిగా పోయినపిమ్మట మానవజాతి ఉండుట సాధ్యమా? ఒకవేళ అట్టి 
మానవజాతి ఉన్నను దానివల్ల పయోజనమెమి ? 

"పెద్దలు పిన్నలు, పాలకులు పాలితులు, ధనికులు, "పేదలు, రచయితలు, 
పాఠకులు, గురువులు, శిష్యులు, వైద్యులు, రోగులు, దాతలు, పతి గహీతలు, 
ఉపన్యాసకులు, సభికులు-అందరు సీతికి నేడు వచ్చిన కరవు గమనింపవలసి 
యున్నది. ఎవరికి వారు ఇతరుల అవినీతిని తెగడువారే ! తమ యవిసీతికి 
చింతింపరు | 


ఇట్టి స్థితిలో నే దేశమును వృద్ధి నొందనేరదు; (వజలు నుఖపడనేర రు. 
ఎంత కాలమేగ నో పరితపించి పరితపించి పొందిన మనదేశ స్వాతం[,త్యము 
దృథముగా, కాశ్వతముగా నిలుపుకొనుటకై నను దీనికై మన దేళము కృషిచేయ 
వలసియున్నది. నీతికి మన దేశములోకూడ కరవు తీవముగా ఉన్నది. ఆ 
కరవు తీర్చుటకు మనము దీక్షపూనినప్పుడే ఆత్మరక్షణ మొనర్చుకొని లోక 
సం|గహ మొనర్చ శకి కలవార మగుదుము, 

దీనికి తగినశ క్రి స్వతంత్ర భారత [ప్రజలకు లేదా : 


(“కాం_గెను” 16-8-1961) 


